ఆదిపర్వ కథాసారం 
(రెండనభాగం) 


ధృతరాష్ట్రునికి పెల్లియీడు వచ్చింది. గాంధారదేశాన్ని పరిపాలించే సుబిలుడనే రాజుకు గాంధారి అనే 
కూతురు ఉన్నదనీ, ఆమె రూపలావణ్యశీలాలలో ఉత్తమురాలనీ, నూరుగురు బిడ్డలకుతల్లి కాగలదనీ జ్యోతిష్కుల 
వలన విని భీష్ముడు స్వయంగా ఆ సంబంధాన్ని PATYA. అంతేకాదు, గాంధారికి పదిమంది తోబుట్టువు 
లున్నారు. వారందరినీ ధృతరాష్ట్రుని కిచ్చి పెళ్ళిచేయించాడు. అంతేకాక, కులశీలవతులైన నూరుగురు కన్యల నిచ్చి 
ఆపై వివాహాలు జరిపించాడు. ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడయినా అతనికి ఎటువంటి లోపం రాకుండా చూచాడు. 
అతనికి పట్టాభిషేకం చేశాడు. 


పాండురాజు అఖిలా స్త్ర శస్త్ర విద్యలను గడించి విస్పృతదేశదండయా(త్రలు చేసి, అపారధనరాసులు తెచ్చి 
ధృతరాష్ట్రుని వశం చేసేవాడు. బంధువులకు పంచేవాడు. అతడు స్వయంవరంలో పొందిన కన్య కుంతి; భీష్మానుమతితో 
పెండ్లాడిన కన్య మాద్రి. పాండురాజు కుంతీమా॥ద్రులను అమితానురాగంతో చూచుకుంటూ ఉండేవాడు. 


కర్లుని జన్మరహస్యం 


ఇక్కడ కుంతి జీవితంలో జరిగిన ఒక రహస్యవృత్తాంతం చెప్పాలి. కుంతిభోజునియింట కుంతి కన్యగా 
పెరుగుతున్నప్పుడు అతిథులకు సత్కారాలను స్వయంగా నిర్వహిస్తూ వారి ఆశీస్సులను, ప్రశంసలను పొందుతూ 
ఉండేది. ఒకసారి దుర్వాసుడు వారింటికి అతిథిగా వచ్చాడు. అతనికి ఇష్టమైన పదార్థాలను వండి వడ్డించి భక్తితో 
సేవించింది - కుంతి. ఆ ముని సంతసించి ఒక దివ్యమం(త్రాన్ని ప్రసాదించా డామెకు. ఆ మం(త్రంతో ఏ వేల్పునైనా 
ఆరాధిస్తే అతడు కోరినపుత్రుడిని ఇచ్చి సంతోషపెడతాడు. అది ఆపద్దర్మంగా వాడుకోతగినది మాత్రమే. 


ఆ ముని వెళ్లిపోగానే ఆ మం(త్రశక్తిని పరీక్షించాలని ఆసక్తి కలిగి గంగదరి కేగి కుంతి సూర్యుడిని స్మరించి, 
అతనివంటికొడుకును కోరి మంత్రాన్ని జపించింది. సూర్యుడు తరుణద్యుతితో ఆ తరుణి దగ్గరకు వచ్చాడు. 
సహజకవచకుండల శోభితుడైన బిడ్డ నిచ్చాడు. అతడే కరుడు. అయితే కుంతి కోరికపై ఆమె కన్యాత్వం యథాతథంగా 
ఉండేటట్లు వరమిచ్చాడు. కుంతి సూర్య(పేరితమై వచ్చిన ఒకమందసంలో కర్గుడిని ఉంచి నదిలో వదలింది. సూతు 
డొకడు ఆ పెట్టెను పట్టి కర్గుని తన పట్టిగా పెంచుకొన్నాడు. 


కుంతి SA జన్మరహస్యాన్ని బైటపెట్టలేదు. అది దేవరహస్యంగానే ఉండిపోయింది. 
పాండన, కౌరనజననం 


ఒకసారి పాండురాజు వేటకు వెళ్లాడు. ఆ రోజు వనంలో ఎక్కడా వేటకు మృగాలు దొరకలేదు. విసిగి వేసారి 
పోయాడు. చివరకు ఒకచోట, రెండుమృగాలు క్రీడిస్తుంటే చూచి వాటిని బాణాలతో కొట్టి చంపాడు. కిందము డనే 


ఆదిపర్వ కథాసారం - 2 


ముని తనభార్యతో కలిసి మృగరూపంలో క్రీడిస్తున్నాడు. అతడు పాండురాజు బాణాలకు చనిపోతూ శాపం పెట్టాడు. 
నేనునా భార్యతో కూడియున్నప్పుడు ఎలా చనిపోతున్నానో అలాగే నీవూ నీ భార్యతో కూడినప్పుడు చనిపోతావు. 
నీ భార్యకూడా చనిపోతుంది” - అని శపించి బుషి దంపతులు కన్ను మూశారు. పాండురాజు విషణ్ణుడయ్యాడు; 
విరక్తుడుకూడా అయ్యాడు. భార్యాసమేతుడై శతశృంగపర్వతం చేరి ఘోర తపస్సు చేయ నారంభించాడు. అది 
(బ్రహ్మలోకానికి వెళ్లేదారి. కొందరు మునులు (బ్రహ్మలోకానికి పోతూ ఉంటే పాండురాజు వారితో తానూ వస్తా 
నన్నాడు. కాని, వారు “అపుత్రస్య గతిర్నాస్తి - అని వినలేదా! నీకు సంతానం లేదు కాబట్టి మోక్షానికి అర్హతలే'దని 
చెప్పారు. వారిమాటలు పాండురాజును మరీ (క్రుంగదీశాయి. 


సంతానాన్ని గురించి కుంతీమా(ద్రులతో కలిసి ఆలోచించాడు. దుర్వాసమహర్షి తన కిచ్చిన మహామం(త్ర 
మొకటున్నదని ఆపద్దర్మంగా దానిని NAAS వాడుకోవచ్చునని కుంతి చెప్పింది. పాండురాజు అంగీకరించాడు. 
కుంతిని పుత్రసంతానంకొరకు మం(త్రమహిమ నాశ్రయించుమని నియోగించాడు. ఆమె భర్తకు (ప్రదక్షిణం చేసి 
సమాహితచిత్తంతో మంత్రాన్ని జపించింది. మొదటగా సర్వలోకాలకు ఆశ్రయమైన ధర్మానికి మూలమైనవాడు 
ధర్ముడు; అతనిని స్మరించి ఉత్తమధర్మవర్తనుడైన పుత్రుడిని కోరుకొన్నది. దిక్కులు కాంతులతో పిక్కటిల్లేటట్టు 
వెలుగొందే బాలుడు ధర్ముని అంశాన జన్మించాడు. అతడు పుట్టినప్పుడు సర్వభూతములు సంతోషించాయి. 
ఆకాశవాణి ఇట్లా పలికింది; “ఇతడు కురుకులదీపకుడౌతాడు; ధర్మస్థిరమతి కావటంచేత యుధిష్థిరుడు అని 
పిలువబడతాడు”. 


యుధిష్టిరుడు పుట్టినసంగతి హస్తినాపురానికి వార్త అందింది. అందరూ సంతోషించారు. కాని, గాంధారి 
అప్పటికే గర్భవతి. సంవత్సరం నిండుతున్నా ముందుగా సంతానాన్ని కనలేకపోయింది. ఆ అసూయతో కడుపుపై 
బాదుకొన్నది. గర్భపాతమైపోయింది. వేదవ్యాసుడు వచ్చి ఆ పిండఖండాలను నూటొక్కటిని లెక్కించి వేరువేరు 
తైలభాండాలలో భద్రపరిచాడు. నూర్వురు కొడుకులు, ఒక్క కూతురు పుడతా రని చెప్పి వెళ్లాడు. 


అక్కడ - శతశృంగపర్ష్వతంమీద పాండురాజు మరొక పుత్రుని పొందాలనే కోరికతో కుంతిని - వాయుదేవుని 
నారాధించి ఉత్తమజవసత్తుడైన కుమారుడిని పొందుమని అడిగాడు. ఆమె అలాగే చేసింది. వ(జ్రదేహుడైన 
విక్రమోన్నతుడైన బాలుడు పుట్టాడు. దివ్యవాణి అతనికి “భీమసేనుడు” అని పేరు పెట్టింది. 


అదేరోజు హస్తినాపురంలో దుర్యోధనుడు పుట్టాడు. కులాన్నీ, లోకాన్నీ నాశనం చేయగల దుశ్శకునాలు ఎన్నో 
పొడసూపాయి. అందరూ భయవిహ్వాలులైనారు. అట్లాగే (క్రమంగా దుశ్శాసనుడు మొదలైన తొంభైతొమ్మిది మంది 
తమ్ములు, దుళ్ళల అనే చెల్లెలు పుట్టారు. కులనాశకుడైన దుర్యోధనుడిని ఒక్కడిని దూషించటం మంచి దని పెద్దలు 
ధృతరాష్ట్రునికి సూచించారు. అతడు పుత్రవ్యామోహంతో దాన్ని అంగీకరించలేదు. 


ఈ సంగతి విని - పాండురాజు (త్రిలోకవిజయుడైన పు(త్రునికొరకు ఏకపాదంమీద నిలువబడి ఒక 
సంవత్సరకాలం ఇంద్రుడిని గురించి తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రసన్నుడై శృత్రుక్షయాన్ని చేయగల మహావీరుడు 
నీకు కొడుకుగా పుడతాడని వరమిచ్చాడు. కృతార్గుడైన పాండురాజు, కుంతీదేవిని ఉపాసించుమని కోరాడు. ఆమె 
అట్లాగే ఆరాధించింది. స్థిరపౌరుషుడు, లోకోత్తరుడు, వంశకరుడు అయిన పుత్రుడు ఇం[ద్రాంశతో పుట్టాడు. ఆ 
సమయంలో దేవతలు ఆ బాలుని భావిబలవీర్యాలను కీర్తిస్తూ పూలవానలు కురిపించారు. ఉత్తరఫల్లుణీనక్షత్రంలో 
పుట్టాడు కాబట్టి ఆ బాలుడిని ఫల్లుణుడని పిలిచారు. 


ఆదిపర్వ కధాసారం - 3 


ముగ్గురు కొడుకులను చూచి పాండురాజు మూడులోకాలు జయించినట్టు పొంగిపోతుండేవాడు. కాని 
SO తనయందు పుత్రసంతానం పొందే ఉపాయం లేకపోవటంవలన విచారిస్తూ ఉండేది. దీన్ని గమనించి 
కుంతితో ఒప్పించి, దుర్వాసుని మం('త్రప్రభావంతో మాధదిచేత అశ్వినీదేవతలను ఆరాధింపజేసి కవలపిల్లలను 
పొందగలిగాడు. వారే నకుల సహదేవులు. సౌందర్యపరా(క్రమాలలో సాటిలేనివారు. ఇట్టా పంచపాండవులు పుట్టి 
శుక్షపక్షచం|ద్రబింబాలవలె పెంపొందుతూ ఉన్నారు. 


అంతలో ఒక విపత్తు. వసంతబుతువు వచ్చింది. ప్రకృతిశోభ మానవుల హృదయాల నుప్పొంగ జేస్తున్నది. 
కుంతి అన్నదాన(వ్రతంలో నిమగ్నురాలై ఉన్నది. మాది ఒక్కతే పాండురాజు ప్రక్కన ఉన్నది. ఆమె మనోహరరూపం 
వసంత(ప్రభావంతో అతని మనస్సు నాకర్షించింది. పాండురాజు మాదిని సమీపించాడు. మునిశాపంచేత మరణించాడు. 
శతశృంగీయులందరూ గుమిగూడారు. హృదయవిదారకంగా విచారించారు. మా॥దైి తాను పాండురాజుతో సహగమనం 
చేసింది. కుమారులరక్షణకు కుంతి దృఢచిత్తంతో జీవించ సంకల్పించింది. మా(ద్రీపాండురాజుల అంత్యక్రియల 
తర్వాత వారి అవశేషాలతో అందరూ హస్తినాపురం చేరారు. 


రగిలిన పగలు 


హస్తినాపురరాజమందిరంలో అటు కౌరవులు, ఇటు పాండవులు అందరూ కలిసి బాల(క్రీడలాడుతుండే 
వారు. అందరిలో బలాఢ్యుడు భీమసేనుడు. జలక్రీడ లాడేటప్పుడు భీముడు కౌరవులను భుజాలపై కెక్కించుకొని 
నీటిలో ముంచి తేల్చి ఉక్కిరిబిక్కిరి చేసేవాడు. పండ్లకోసం కౌరవులు చెట్లెక్కితే భీముడు చెట్లమొదళ్ళు పట్టి ఊపి 
పండ్లతోబాటు వారిని కూడా (క్రింద పడేసేవాడు. ఇట్టా భీముని చేతిలో బాధలు పడలేక దుర్యోధనుడు 
శకునిదుశ్ళాసనులతో మంతనాలు సలిపి, భీముడిని ఒంటరిగా ఉన్నప్పుడు చంపటానికి పన్నాగాలు పన్నాడు. 


ఒకనాడు భీముడు జల(క్రీడలలో వేయిమంది వీరకుమారులతో పోటీపడి గెలిచి, బాగా అలసిపోయి, 
చల్లగాలి వీస్తుంటే నీటి ఒడ్డునే పడుకొని గాఢనిద్రపోయాడు. దాన్ని గమనించిన దుర్యోధనుడు భీముడిని లతాపాశాలతో 
గట్టిగా కట్టించి నీటిలో త్రోయించాడు. కాని భీముడు ఒళ్ళు విరుచుకునేసరికి ఆ లతలన్నీ పెటపెటా తెగిపోయాయి. 
భవబంధవిముక్తునివలె నీటినుండి బయటికి వచ్చాడు. 


ఒకనాడు బాగా (శ్రమించి భీముడు ని[ద్రిస్తున్నాడు. ఆ అదను కనిపెట్టి దుర్యోధనుడు ఒక సారథిచేత 
పాములను తెప్పించి అతడిని కరిపించాడు. భీమునిశరీరం వ(జ్రతుల్యం కావటంచేత పాముల కోరలు అతని 
చర్మంలో దిగబడలేదు. కాని, నిద్ర మెలకువ వచ్చింది. అతడు సారథి నొక్క చరుపుతో చంపివేశాడు. పాములను 
కాళ్ళతో నలిపేశాడు. ఒకసారి అన్నంలో విషం కలిపి పెట్టించాడు. యుయుత్సుడు వద్దంటున్నా ఆకలిగొన్న భీముడు 
ఆ విషాన్నం తిన్నాడు. విషంకూడా ఆకలివలన అతనికి అమృతంగా మారింది. ఇట్లా ఎన్నో ఉపాయాలతో భీముడిని 
వధించి ధర్మరాజును ఒంటరివాడిని చేసి చంపాలని దుర్యోధనుడు ప్రయత్నించి విలుడయ్యాడు. చివరకు పాండవుల 
కందరికీ అపాయం కలిగించే ఉపాయమే ఉపాదేయమనుకొన్నాడు. 


ఆదిపర్వ కథాసారం - 4 

భీష్ముడు బాలురకందరికీ మొదట కృపాచార్యునిచేత విలువిద్య నేర్పించాడు. ఆపై [ద్రోణుడినికూడా 
నియోగించాడు. [ద్రోణుడిని ద్రుపదుడు అవమానించాడు. అందువలన అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని అతడు 
లోలోన మండిపడిపోతున్నాడు. శిష్యు లందరిని తనకోర్కె తీర్చగలరా అని అడిగాడు. అర్జునుడు ఒక్కడే మాట 
ఇచ్చాడు. అందువలన అతడిని జగదేకవీరునిగా తీర్చిదిద్దుతానని [ద్రోణుడు వరమిచ్చాడు. ఏకలవ్యుని వంటివారిఅడ్డును 
ఉపాయంతో తొలగించాడు. రా(త్రియుద్దం, శబభేది, SSA, విలువిద్యా రహస్యాలు ఎన్నెన్నో అర్జునుడికి 

[as] ఐ I ~~ జ 

బోధించాడు. విలువిద్యలో పార్టుడే ప్రథమగణ్యుడు. 


రాజకుమారుల అస్త్రశస్ర పాండిత్యాన్ని పెద్దలముందు (ప్రదర్శింప చేయటానికి (ద్రోణుడు ఒక విశాల 
సమతల (ప్రదేశంలో రంగం ఏర్పాటు చేయించాడు. తెల్లనివస్రాలను ధరించిన (ద్రోణుడు అశృత్తామ వెంటరాగా 
క్రీడారంగం మధ్యకు వచ్చి నిలబడ్డాడు. కురుకుమారులందరూ జ్యేష్టానుపూర్వంగా మహాధనువులతో తనుత్రాణాలతో 
గురువుగారివెనుక వరుసగా నిలిచారు. చూడముచ్చటగా నున్నది దృశ్యం. 


మొట్టమొదట భీమదుర్యోధనుల గదాద్వంద్వయుద్దం (ప్రవర్తిల్లింది. భూమి దద్దరిల్లేటట్టు పాదఘట్టనం 
[A] (ఈ) ౨౧ e Ah oe 42 (2) 
చేస్తూ మదపుటేనుగులవలె భయంకరంగా పోరాడసాగారు భీమదుర్యోధనులు. (ప్రజలలో వారివురిపట్ల అభిమానం 
గలవారు పెద్దఅరుపులతో పాటు పరస్సరవివాదాలుగూడా చేయటం మొదలుపెట్టారు. దానితో వారిద్దరి పోరును 
(ద్రోణుడు అశృత్త్సామను పంపి ఆపివేయించాడు. 


ఆ తరువాత హేమకవచావృతుడు, ఉన్నతచాపధరుడు, అసితోత్సలవర్గుడు, బద్దతూణీరుడు అయిన 
అర్జునుడు రంగమధ్యంలో నిలిచి జనహృదయాలను ఆకట్టుకొన్నాడు. ప్రజలు చేసే ప్రస్తుతి మిన్నంటింది. అర్జునుడు 
ఆచార్యునిఅనుమతితో ఆగ్నేయ, వారుణాదిమహాస్రాలను ప్రయోగించి, పరుగెత్తుతున్న మృగాలసపై బాణాలు 
నాటేపలునేర్పులను (ప్రదర్శించి విలువిద్యలో మేటివీరుడని జయజయధ్యానాలు పొందాడు. 


అంతలో సహజకవచకుండలధారియెన కర్ణుడు రంగద్య్వారం వద్ద నిలిచి భుజాస్సాలనం చేసి అర్జునుడిని 
ద్వంద్వయుద్దానికి ఆహ్వానించాడు. (ద్రోణుని అనుమతితో ముందుగా అర్జునుడు ప్రదర్శించిన విద్యలన్నీ ప్రదర్శించి 
చూపించాడు. అతని పరా(క్రమాన్ని చూచి దుర్యోధను డతనిని కౌగలించుకొని “నాతో స్నేహం చేసి నాకూ నా 
బంధువులకూ హితం చేసి నన్ను కురురాజ్యం ఏలించి, నా ఐశ్వర్యం ఉపయోగించుకో” అని కోరాడు. కర్టుడు 
దానికి అంగీకరించాడు. 


ఆ తరువాత కర్ణార్టునుల ద్వంద్వయుద్దం మొదలైనది. కర్ణుడు పర్ణన్యాస్త్రం వేశాడు. అర్ష్జునునిపై మేఘాలు 
దట్టంగా (క్రమ్మాయి. కుంతి భయపడింది. అంతలో అర్జునుడు వాయుబాణం వేసి మేఘాలను చిమ్మివేశాడు. కుంతి 
శాంతపడింది. వారిద్దరి నడుమ పంతాలు పెరుగుతున్నందువలన కృపాచార్యు డడ్డంవచ్చి, అర్జునుని తల్లిదండ్రుల 
సేర్చు కులం అందరికీ తెలుసు. అట్లాగే నీ వివరాలు తెలియజెప్పుమని YÈN అడిగాడు. SAH చెప్పడానికి 
సిగ్గుపడి తలవంచుకొన్నాడు. 


దుర్యోధనుడు రంగప్రవేశం చేసి, రాజైతేతప్ప పార్టునితో యుద్దం చేయడానికి ఏల్లేదంటే ఇదుగో అంగరాజ్యా 
న్నిస్తున్నానని, రంగమధ్యంలో సింహాసనం వేసి అంగరాజ్య పట్టాభిషేకం చేసి కర్ణుడిని అంగరాజుగా పిలిచాడు. 
సూతుడు, కొడుకుని చూచి ఉప్పొంగిపోయి కౌగలించుకొన్నాడు. కర్షుడు అతనికి అభివాదనం చేశాడు. దానితో 


ఆదిపర్వ కధాసారం - 5 


అతడు సూతపుత్రుడని అందరికీ తెలిసిపోయింది. సూతపుత్రుడు క్షత్రియునితో యుద్దం చేయటం తగదన్నాడు 
భీముడు. దుర్యోధనుడు అతని మాటలకు అడ్డువచ్చాడు. 'లేడి కడుపున పులి పుడుతుందా? ఇంతటి దివ్యతేజస్సు 
కలవాడు సామాన్యుడై ఉంటాడా? సూరుల జన్మస్థానం సురల జన్మం, ఏరుల జన్మం ఎవరు చెప్పగలరు? 
సహజకవచకుండలధారియెన ఇతడు అంగరాజ్యానికే కాదు, అఖిల మహీ మండలానికే అధిపతి కాగలిగినవాడు” 
అని ప్రశంసిస్తూ ఉండగా ప్రొద్దు (క్రుంకింది. అందరూ వారివారి మందిరాలకు వెళ్ళారు. 


గురుదక్షిణ 


మరునాడు (ద్రోణాచార్యులు శిష్యులందరిని పిలిచి “గురుదక్షిణ నివ్వండి!” అన్నాడు. అందరూ గురువు 
గారిని ఆదేశించుమన్నారు. 'ఐశృర్యమదగర్సితుడైన (ద్రుపదుడిని ఓడించి పట్టి నాముందు పెట్టండి. అదే నేను కోరే 
a [A] ia 
KL అని ప్రకటించాడు-(ద్రోణాచార్యుడు. 


ఆమాట వినగానే కౌరవులందరూ సైన్యాలను వెంటబెట్టుకొని రథాలెక్కి పాంచాలపురం వైపు పయనం 
సాగించారు. పాండవులు గురువుకు (ప్రదక్షిణం చేసి ఆయనను వెంట తీసికొని ఆ తరువాత బయలుదేరారు. 
కౌరవుల సేనను (ద్రుపదుడు చతురంగసేనతో ఎదుర్కొనాడు. పోరు ఘోరంగా సాగింది. (ద్రుపదుని పరా(క్రమానికి 
కౌరవులు నిలువలేకపోయారు. వెనుదిరిగి పోసాగారు. పాండవు లెదురుపడ్డారు. వారి అండన నిలిచారు. అర్జునుడు 
భీమునిసాయంతో ముందుకు నడిచాడు. [ద్రోణుడినీ, ధర్మజుడినీ ఒకచోట నిలిపారు. సైన్యంతో భీముడు [ద్రుపదుని 
గజబలాన్ని మట్టుపెట్టాడు. అర్జునుడు అశ్వబలాన్ని మట్టుబెట్టి (ద్రుపదునిపై బాణాలు గుప్పించాడు. అంతలో 
ద్రుపదుడు అర్షునుని విల్లును విరుగకొట్టాడు. అర్జునుడు సింహంవలె లంఘించి కత్తితో (ద్రుపదుని రథంపైకి 
దూకాడు. మెరుపుదాడి చేసి అతడిని రథాక్షంతో కట్టి ద్రోణుని యెదుటకు తెచ్చి ఉంచాడు. అప్పుడు అవహేళనగా 
నవ్వుతూ (ద్రోణుడు [ద్రుపదునితో ఈవిధంగా అన్నాడు. 


క్ష Bs రెవ్వరయ్య (ద్రుపదమ 
హారాజులె యిట్లు కృపణులయి పటువడన్‌ 
౧M (2) 
వీరికి వలసెనె యహహ! మ 
హా రాజ్యమదాంధకార మది వాసెనొకో!” 


ఇప్పటికైనా నేను జ్ఞాపకానికి వచ్చానా? అని అధిక్షేపించి (ద్రుపదుడిని వదలివేశాడు. ఇట్టా గురుదక్షిణ 
పాండవులే ఇవ్వగలిగారు. 


లాక్షాగ్సహ దహనం 


రాజ్యభారాన్ని వహించగలవాడినిగా భావించి భీష్మ విదురాదులతో విచారించి ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు 
యువరాజుగా పట్టంగట్టాడు. ధర్మజుడు నలుగురుతమ్ములసాయంతో నాలుగుదిక్కులా విజయయా(త్రలు సాగించి 
అపారధనరాసులను తెచ్చి హస్తినాపుర వైభవాన్ని పెంచాడు. ధర్మరాజు పేరుకు యువరాజుగాని, తీరుకు సార్వభౌముడు. 


పాండవులమీద పెరుగుతున్న (ప్రజానురాగం దుర్యోధనునిగుండెల్లో అసూయాగ్నిని రగిలింది. అతడు 


ఆదిపర్వ కథాసారం - 6 
ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్లి తన దుఃఖాన్ని వెళ్లగక్కాడు. “ఫైతృకమైన ఈ రాజ్యలక్ష్మిని పూర్ణం పాండురాజు 
భరించాడు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజును యువరాజును చేశారు. ఆ తరువాత ఆతనికొడుకులు, మనుమలే 
రాజ్యాధిపతులౌతారు. మేము వారిని సేవించి (బ్రతికేదుర్గతి ఏర్పడుతుంది. రాజ్యం మీ ఆధీనంలో ఉన్నది కాబట్టి 
మీరే మాకు, రాజ్యానికి మార్గం వేసి చూపించాలి. పాండవులకీర్తి ప్రజలలో పెరిగిపోతున్నది. ముందు వారిని దూరం 
చేయండి. వారణావతానికి పంపండి. ఆరునెలలలో నేనూ హస్తినాపురి ప్రజలలో నా మీద అభిమానం కలిగేటట్లు 
చూచుకొంటాను” - అని వాదించి తండ్రిని ఒప్పించాడు. 


ధృతరాష్ట్రుడు నయంతో (ప్రేమతో పాండవులను కుంతితోసహా వారణావతానికి పంపాడు. అక్కడ 
దుర్యోధనుడు పురోచనునితో లక్కయింటిని కట్టించి సమయం కనిపెట్టి అందులో పాండవులు తగులపడేటట్లు 
చూడాలని పన్నాగం పన్నాడు. విదురు డీరహస్యాన్ని గోప్యంగా ధర్మరాజుకు సూచించాడు. ధర్మజుడు (గ్రహించి, 
భీమునితో చెప్పి, లాక్షాగృహంలో నిపుణంగా జాగరూకతతో ఉంటుంటారు. విదురుడు ఒక గూఢచారిని పాండవుల 
చెంతకు పంపించి లక్కయింటినుండి వారు తప్పించుకొని పోవటానికి బిలమార్గాన్ని ఏర్సరచి, కృష్ణ చతుర్హశినాటిరా త్రి 
లాక్షాగృహదహనమవుతుందని సూచించాడు. భీముడు ఈ రహస్యాన్ని గమనించి, పురోచనుని, ఒక దాసిని, దాని 
అయిదుగురు కొడుకులను ఆ లక్కయింటిలో ఉంచి, అన్నదమ్ములను తల్లిని బిలంద్వారా పంపించి, నియమించిన 
ముహూర్తంకంటె ముందే లక్కయిల్లు మొత్తం దహనమయ్యేటట్టు చూచి తాను బిలంద్వారా వెడలిపోయాడు. ఒక్క 
విదురుడు తప్ప అందరూ పాండవులు లక్కయింటిలో పడి కాలిపోయారని దుఃభించారు. ధృతరాష్ట్రదుర్యోధనుల 


పాపసంకల్ఫాలను ప్రజలు గర్లించారు. 
ల 


బిలద్యారంగుండా పాండవులు బయటపడి పాదచారులై నడిచి ఒక వనం చేరారు. భీముడు నీరు తెచ్చేలోపలే 
ఒక చెట్టుకింద ధర్మజాదులూ, కుంతీ గాఢనిద్రలో మునిగిపోయారు. వారి దీనావస్థకు విచారపడుతూ ఆ రాత్రి 
భీముడు వారికి కాపలా కాస్తూ ఉన్నాడు. 


అది హిడింబాసురుడు నివసించే వనం. నరవాసన కొట్టింది అతనికి. పాండవులను చంపి వండి వడ్డించు 
మని చెల్లెలైన హిడింబను ఆజ్ఞాపించాడు. ఆమె ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. భీముని సుందరవీరాకారం చూచింది. 
మనసారా (ప్రేమించింది. అతనితోడిదే తనజీవిత మని మొదటిచూపులోనే నిర్లయించుకొన్నది. అన్నను పోగొట్టుకొన్న 
భీముడిని మా(త్రం పొందాలనుకొన్నది. అన్నివిషయాలు భీముడికి చెప్పింది. ఆలస్యమైనదని హిడింబుడు లేచి 
వచ్చాడు. భీము డాతనితో యుద్దానికి తలపడ్డాడు. రాక్షసుని అరుపులకు కుంతి MK లేచింది; ధర్మజాదులు 
లేచారు. హిడింబ మానవాకారంలో ఎదుట పడింది. కుంతి ఆమెను గురించి అడిగింది. హిడింబ ఏ సంగతీ 
దాచుకోకుండా మనసు విప్పి కుంతితో చెప్పుకొన్నది. ఆమెకు ఎన్నో మహిమలున్నాయి. వాటిని ప్రదర్శించి చూపింది. 
భీముడు హిడింబాసురుడుని చంపాడు. పాండవులను హిడింబ అనుసరించింది. భీముడు వారించాడు. ధర్మజుడు, 
కుంతి భీముడికి నచ్చజెప్పారు. TOH ఆశ్రమంగురించి హిడింబ చెప్పినమాటలు నిజమని తెలిశాయి. 
భీమునితో హిడింబకు వివాహమయింది. పగలల్లా ఆ దంపతులు అడవులలో విహరించేవారు. రాత్రిళ్ళు ధర్మరాజాదుల 
వద్ద ఉండేవారు. కొన్నాళ్ళకు ఘటోత్కచు డనేపుత్రుడు పుట్టాడు-హిడింబకు. భయంకరాకారుడు, సద్యోయౌవనుడు, 
అస్ర్రశస్రకుశలుడు, రాక్షస పిశాచబలపరివృతుడు అయిన ఘటోత్కచుడు పాండవులను కొంతకాలం సేవించి రాక్షస 
రాజ్యానికి వెళ్ళిపోయాడు - తల్లిని తీసికొని. తనను స్మరిస్తేచాలు ప్రత్యక్షమౌతానని తండ్రితో చెప్పాడు. 


ఆదిపర్వ కథాసారం - 7 


శాలిహోత్రుని ఆశ్రమంలో వ్యాసుడు పాండవులకు దర్శనమిచ్చాడు. జరిగిన దానికి విచారించవ ద్దని దైర్యం 
చెప్పి, భావికార్య(క్రమాన్ని సూచించి వెళ్లాడు. పాండవులు (బాహ్మణవేషాలతో ఏకచ[క్రపురం చేరారు. అక్కడ 
భిక్షాటనం చేసికొంటూ (బ్రతుకు సాగించారు. అయినా, అక్కడ (ప్రజలను పట్టి పీడించే బకాసురుడిని భీముడు 
వధించి వారికి శాంతిసౌఖ్యాలను అందించాడు. 


పాండననినాహం 


ఆనాడు అర్జునుడి చేతిలో ఓడిన ద్రుపదుడు ద్రోణుడిని చంపే ఒకకొడుకును, అర్జునుని వివాహమాడే 
ఒకకూతురును పొందాలని అనేకఘోరవైతాలు చేశాడు. చివరకు ఒక (క్రతువు నిర్వహించాడు. యజ్ఞాగ్నిలో నుండి 
tg కరవాలంతో రథారూఢుడైన ధృష్టద్యుమ్నుడు పుట్టాడు. దివ్యతేజస్విని ద్రౌపది పుట్టింది. ఆ (ద్రౌపదిని 
అర్జునునకివ్యాలని లోన సంకల్పం. పైకి చలత్‌ మత్స్యయం(త్రభేదనాన్ని వరపరీక్షగా పెట్టాడు-(ద్రుపదమహారాజు. ఈ 
సంగతి పాండవులు ఏకచ[క్రపురంలో విన్నారు. పాంచాలపురికి హుటాహుటిన బయలుదేరారు. 


(దుపదనగరం స్వయంవరోత్సవంతో కోలాహలంగా ఉన్నది. ఎత్తుగా కట్టబడిన మత్స్యయంతత్రాన్ని 
అయిదుబాణాలతో ఎవడు కొట్టగలడో, ఆ విలుకాడే (ద్రౌపదికి భర్త కాగలడని పాంచాలపతి (ప్రకటించాడు. రాజులు 
నగరం చుట్టూ డేరాలు తీర్చి స్వయంవరానికి దిగి ఉన్నారు. పాండవు లాపురిలో బ్రాహ్మణ వేషాలతో (ప్రవేశించి 
ఒక కుంభాకారుని యింట్లో వసించి మత్స్య్యయం(త్రసభకు వెళ్ళారు. 


ధృష్టద్యుమ్నుడు స్వయంవరనియవమాన్ని ప్రకటించాడు. స్వయంవరసభలో విచ్చేసియున్న రాజులనందరినీ 
ద్రౌపదికి చూపించాడు. అందులో నూరుగురు కౌరవులున్నారు. కర్ణాశృత్తామాదులుకూడా ఉన్నారు. వారిలో ఎవరు 
లక్ష్యాన్ని భేదిస్తే అతడు కల్యాణమాలకు అర్హుడని సూచించాడు. ఆ సభలోని అతిథులలో వాసుదేవు డున్నాడు. 
అతడు బ్రాహ్మణవర్గంలో పంచాగ్నులవలె వెలుగొందుతున్న పాండవులను (గ్రహించి, పారుడు పాంచాలిని 
(గహిస్తాడని సంతోషించాడు. 


కొందరు రాజులు విల్లు ఎక్కపెట్టలేక వెనుతిరిగిపోయారు; కొందరు ప్రయత్నమే చేయలేకపోయారు; 
కొందరు చేసి విఫలురయ్యారు. (బ్రాహ్మణులలో నుండి అర్జునుడు లేచి యంత్రాన్ని సమీపించి, గురువులకు 
నమస్కరించి, ధనువునకు (ప్రదక్షిణం చేసి మొక్కి, దానిని అవలీలగా ఎక్కుపెట్టి, అలవోకగా మత్స్య్యయం్రాన్ని 
భేదించాడు. సభికు లందరూ ఆశ్చర్యపోయారు. (బ్రాహ్మణు లుస్పొంగిపోయారు. ధృష్టద్యుమ్నుడు సైన్యంతో అర్జునుని 
వెంట నిలువ బడ్డాడు. ధర్మజుడు నకుల సహదేవులతో కలిసి వసతిగృహానికి వెళ్లాడు. (ద్రౌపది కల్యాణమాలను 
అర్జునుని మెడలో ఉంచటానికి బయలుదేరింది. దుర్యోధనాదు లది సహించలేకపోయారు. రాచకన్నెను విపుడి 
కివ్వటం అవమానమని ఆగ్రహించారు. విప్రాకారంలో నున్న అర్షునుడిని అపహసించారు. (ద్రుపదుడు భయపడి 
బ్రాహ్మణుల వెనకాల నిలువబడ్డాడు. వారందరికి అభయమిచ్చి అర్జునుడు భీమ సహాయంతో తిరుగబడ్డాడు. 


అర్జునుడికి ఎదురుగా కరుడు నిలిచి బాణయుద్దం చేశాడు. తన ఎదుట నిలువగలిగిన ఆత డెవడా? అని 
కర్ణ డాశ్ళర్యపోయాడు. ఎవడో విప్రశ్రేష్టునివలె నున్నాడని రణరంగం నుండి తొలగిపోయాడు. భీముడు శల్యుడిని 


ఆదిపర్వ కధాసారం - 8 


నేలపై పడేసి కొట్టాడు. అతడు లేచి దుమ్ము దులుపుకొని వెళ్లిపోయాడు. ఆ (బాహ్మణులెవరో తేల్చుకోవాలని 
పట్టుబట్టిన దుర్యోధనాదులకు మొగం వాచేటట్లు సమాధానం చెప్పి వాసుదేవుడు పంపివేశాడు. రాజులందరూ 
మరలిపోయారు. భీమార్జునులు [ద్రౌపదిని తీసికొని యింటికి వచ్చారు. ధర్మజాదులతో కలిసి “తల్లితో అమ్మా! మే 
మొకభిక్ష తెచ్చాం” అని అన్నారు. కుంతి అసలు విషయాన్ని (గ్రహింపక “మీ రయిదుగురూ ఉపయోగించుకొనండి” 
అని కొడుకులను నియోగించింది. ఆ తరువాత (ద్రౌపదిని చూచి ప్రబోధించానని చిన్నబోయింది. ఆమె అన్నమాట 
అయితీరుతుంది. పాండవులు అమ్మమాట జవదాటరు. కుంతి కలత చెందింది. ధర్మజుడు తల్లినోదార్చి (ద్రౌపదిని 
అర్జునుడినే వివాహమాడుమన్నాడు. అర్జునుడు పెద్దవాడైన ధర్మరాజును పెండ్డాడుమన్నాడు. వీరిద్దరూ ఇట్లా అంటూనే 
ఉన్నారు. పాండవులైదుగురూ పాంచాలిని చూచి మన్మధథభావాన్ని ఒకేసారి పొందారు. పాంచాలి కూడా వారి 
అయిదుగురియందు బద్దానురాగయి నిలిచింది. ధర్మజుడు వేదవ్యాసుని మాటలు స్మరించి (ద్రౌపదిని పాండవులైదుగురు 
పాణిగ్రహణం చేయటమే ఉత్తమ మని నిర్ణయించాడు. 


మత్స్యయం(త్రం భేదించింది అర్జునుడనీ, (ద్రౌపదిని వివాహమాడేది పాండవు లనీ తెలిసికొని ద్రుపదుడు 
సంతోషించాడు. (ద్రౌపదికి భర్చపంచకం ఏర్పడటానికి గల పూర్వజన్మవృత్తాంతాన్ని వ్యాసుడు వినిపించాడు. ఆమె 
అయిదుగురు భర్తలకు భార్య అయినా ఎవరిదగ్గర కన్యాత్వం సతీత్వం వారివద్ద మొక్కవోకుండా ఉండే వరం 
ఉండటంవలన వివాహంలోకూడా వరుసగా ధర్మజాదులు తాళిగట్టేటప్పు డామె కన్యాత్య్వం చెక్కు చెదరకుండా 
నిలిచింది. ఆ మహిమను చూచి అగ్నిజాతయైన ద్రౌపదియొక్కవిశిష్టలక్షణంగా అందరూ భావించారు. వాసుదేవుడు 
సంతోషించాడు. పాండవులవివాహం వైభవంగా జరిగింది. వారు పాంచాలనగరంలో ఒకయేడాదిపాటు ఉన్నారు. 


ఇంద్ర ప్రస్థపురం 


ధృతరాష్ట్రుడు భీష్మాదుల నీత్రివచనాలు విని విదురుని పంపి పాండవులను హస్తినాపురానికి పిలిపించాడు. 
లాక్షాగృహదహనం నుండి పాండవులు బైటపడ్డందుకు దుర్యోధనుడు లోలోన మండిపోతుండేవాడు. పాండవులు 
ఎక్కువకాలం హస్తినాపురంలో ఉండకుండా చూడుమని తండ్రిని బలవంతపొట్టేవాడు. కొడుకుపోరు పడలేక 
ధృతరాష్ట్రుడు పాండవులకు అర్హరాజ్యమిచ్చి ఇం(ద్రప్రస్థపురం రాజధానిగా ఏలుకోండని పంపాడు. ధర్మరాజును 
పట్టాభిషిక్తుడిని చేశాడు. శ్రీకృష్ణాదులు వెంటరాగా పాండవులు ఇం|ద్రప్రస్థపురాన్ని చేరుకొన్నారు. 


శ్రీకృష్ణుడు ఇంద్రుడిని, ఇంద్రుడు విశ్వకర్మను స్మరించగా విశ్వకర్మసాయంతో ఇం(ద్రప్రస్థపురం దిక్సాలకుల 
పురాలతో Ansar రూపొందింది. వాసుదేవుని అనుమతితో ఆశీస్సులతో ధర్మజు డానగరంలో (ప్రవేశించి 
అపరదేవేం(ద్రునివలె వెలుగొందుతూ ఉన్నాడు. 


ఒకనాడు నారదుడు వచ్చి పాండవులలో ఒక్కొక్కరు [ద్రౌపదిని ఒక్కొక్క యేడు తన భవనంలో ఉంచుకోవా 
లనీ, ఆ కట్టడిని తెలిసిగాని, తెలియకగాని ఎవరైనా మీరితే ఒకయేడాది పాటు అతడు తీర్థయా(త్రలు చేసిరావా 
లనీ నియమం చేశాడు. పాండవులు దానికి కట్టుబడి ఉన్నారు. 


అలా ఒకయేడు ధర్మరాజు అంతఃపురంలో (ద్రౌపది ఉంటున్నది. అర్జునుడు బ్రాహ్మణ ధేనువును రక్షించటానికై 
ఆయుధాలు తెచ్చికొందామని ధర్మజుని భవనానికి వెళ్ళాడు. దొంగలను చంపి ధేనువును బ్రాహ్మణున కిచ్చి 
ఆయుధాలు ఉన్నచోట పెట్టాడు. కాని ఆ సమయంలో అర్షునాదులు ధర్మజునింటికి పోగూడదు. నియమం 


ఆదిపర్వ కధాసారం - 9 


తప్పినట్టెనది. ధర్మజుడు వలదన్నా అర్జునుడు తీర్థయా(త్రలకు బయలుదేరాడు. ఆ యాత అతనికి పుణ్యం 

పురుషార్థం కలిసి వచ్చేటట్టు చేసింది. ఉలూచి, చిత్రాంగద, సుభ[ద్రలు అర్జునుని వివాహమాడారు. సుభద్ర 

బలరామ శ్రీకృష్ణుల ముద్దుల చెల్లెలు. అర్జునుడు యతివేషంలో సుభద్రకు సన్నిహితుడు కావటానికి, ఆమెను 
౬ [es] £9 2 

వివాహమాడి ఇంద్రప్రస్థపురానికి చేరటానికీ శ్రీకృష్ణుడు సూత్రధారుడుగా నిలిచాడు. సుభద్రార్డునుల వివాహం 

ఇం(ద్రోపేం(ద్రులే స్వయంగా చేయించారు. ఆమీద బలరాముడంగీకరించాడు. సుభద్రను ద్రౌపది దీవించింది. 

పాండవవంశాన్ని నిలిపే కౌరవవధువుగా సుభద్ర మహాభారతంలో చిరస్మరణీయురాలిగా నిలిచింది. 


ఇది ఆదిపర్వకథాసారంలో రెండవభాగం. 


బి.ని. సుబ్రహ్మణ్యం 


(ప్రధానసంపాదకుడు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


సంపుటం -2 
ఆదిపర్వము 
రండవ భాగము (5, 6, 7, 8 ఆశ్వాసములు 
విషయసూచిక 
పంచమాశౌాాసము 
విషయము సంస్క తమూలము 
ధృతరాష్ట్ర పాండుకుమారులు పెరుగుట 1-102-1 
ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహంబు సేసికొనుట 1-103-10 
కుంతి చరితము 1-104-1 
కర్గుడు జనియించి సూతగృహంబు సేరుట 1-104-10 
పాండురాజు వివాహమై దిగ్చ్విజయము సేయుట 1-105-1 
పాండురాజు సత్క్మృత్యములు 1-106-1 
వేటకు బోయిన పాండురాజునకు శాపంబు గలుగుట 1-109-5 
పాండురాజు శతశృంగంబునC దపోవృత్తి నుండుట 1-111-1 
వ్యుషితాశ్వుం డను రాజువృత్తాంతము 1-112-7 
శ్వేతకేతు(డు స్రీ పురుషుల విషయంబునం గావించిన కట్టడి 1-113-1 
కుంతీదేవియందు ధర్మరాజుజననము 1-114-3 
గాంధారి యుదరతాడనంబు గావించుకొనుట 1-107-8 
దుర్యోధనాదుల జననము 1-107-24 
భీముని శరీరదార్‌ఢ్యము 1-114-11 
ఇం(ద్రప్రసాదంబునం గుంతి కర్గునుం డుదయించుట 1-114-15 
మా(ద్రికి నకులసహదేవులు పుట్టుట 1-115-1 
వసంత వర్లనము 1-116-1 
పాండురాజు మరణము 1-116-4 
మా(ద్రి సహగమనము సేయుట 1-116-25 


మునులు పాండవులను హస్తినాపురంబునకుం గొనివచ్చి 


విషయసూచిక - 11 


విషయము సంస తమూలము పుట 
ధృతరాష్టున కొప్పగించుట 1-117-6 536 
కురుపాండుకుమారుల బాలక్రీడలు 1-119-13 543 
దుర్యోధనుడు భీముని జంపింప( దివురుట 1-119-28 546 
కృపాచార్యుల జన్మవృత్తాంతము 1-120-2 551 
(దోణాచార్యుల జన్మవృత్తాంతము 1-121-3 554 
ద్రోణు(డు (ద్రుపదునిచే నవమానితు( డగుట 1-122-2 559 
(ద్రోణుడు హస్తినాపురంబునకు వచ్చుట 1-122-14 561 
భీష్ముడు కురుపాండుకుమారులకు ద్రోణుని గురువుగా నియమించుట 1-122-2 566 
ఏకలవ్యుం డనువా(డు Gen నారాధించి ఐలువద్య గబుచుట 1-123-10 570 
ద్రోణు( డస్తవద్యం దనశిష్యులC బరీక్షించుట 1-123-15 576 
అర్జునుడు ద్రోణుని మొసలినుండి విడిపించుట 1-123-68 579 
షష్టాశ్వాసము 
కుమారాస్త్ర వద్యాసందర్భనము 1-123-68 584 
భీమదుర్యోధనులు దమ గదాకౌశలంబు సూపుట 1-124-30 589 
అర్జునుండు తన యస్తవద్యాకౌశలంబు సూపుట 1-125-18 595 
కర్ణుడు ప్రవేశించి యర్శును నధిక్షేపించుట 1-126-2 597 
కర్ణార్హునుల ద్వంద్వయుద్దము 1-126-23 601 
దుర్యోధనుడు కర్లుని నంగరాజ్యమున కభిషిక్తుం జేయుట 1-126-36 605 
కౌరవపాండవులు గురుదక్షిణార్థంబు (దుపదుం బట్ట జనుట 1-127-1 612 
భీమార్శునులు (ద్రుపదుని సేనను దునుమాడుట అను 1-78-40 పంక్తి 617 
అర్జునుడు (దుపదుం బట్టి కట్టి తెచ్చుట 1-128-3 620 
ధృతరాష్ట్రుడు యుధిష్టిరుని యౌవరాజ్ఞ్యాభిషిక్తునిం జేయుట 1-179-191 623 
భారద్వాజుం డర్డునునకు (బ్రహ్మశిరోనామక దివ్య్వబాణం బొసయగుట అను 1-80-20 పంక్తి 625 
కణికనీతి 1-81-10 627 
దుర్యోధనుడు తండ్రితో దన మనోదుఃఖంబు దెలుపుట 1-129-10 635 
దుర్యోధను(డు పాండవులను వారణావతంబునకుC 
బంపుమని తండ్రితో జెప్పుట 1-30-8 639 
ధృతరాష్ట్రుండు పాండవులను వారణావత నగరంబునకు( 
బోవ బనుచుట 1-131-2 642 
దుర్యోధనుడు లాక్షాగృహనిర్మాణమునకా పురోచనుని 
వారణావతంబునకు( బంపుట 1-132-2 644 


వారణావత(ప్రస్హానము - విదురోపదేశము 1-133-4 646 


విషయసూచిక - 12 


విషయము సంస్కతమూలము పుట 
పాండవులు జననీసహితంబుగా వారణావతంబు( జేరుట 1-134-1 650 
లాక్షాగృహదహనము 1-135-1 654 
పాండవులు లక్కయింట( జచ్చిరని ధృతరాష్టుండు దుఃఖించుట 1-137-10 660 
పాండవులు వారణావతమునుండి దక్షిణదిశగా నడచుట 1-137-17 662 
భీముడు ని(ద్రితులైన జననీసోదరులను జూచి చింతిల్లుట 1-138-14 664 
హిడింబ భీమేనునిం జూచి మోహించుట 1-139-1 668 
భీమసేనహిడింబాసురుల యుద్దము 1-141-15 674 
భీముడు తల్లియనుమతంబున హిడింబను బరిగ్రహించుట 1-143-1 683 
పాండవులకు వ్యాసు(డు హితోపదేశము సేయుట 1-144-7 685 
హిడింబయందు ఘటోత్కచుండు పుట్టుట 1-145-27 688 
పాండవు లేకచ(క్రపురంబున విప్రగృహంబున నుండుట 1-145-1 690 
బకున కాహారముగా( బోవుటనుగూర్చి బ్రాహ్మణకుటుంబము 
విచారించుట 1-145-20 693 
కుంతీదేవికి బ్రాహ్మణుండు తన దుఃఖకారణంబును దెలుపుట 1-148-1 700 
బకుని( జంప భీముని బంపుటకు( గుంతి నిశ్చయించుట 1-149-13 704 
కుంతి ధర్మజునకు బరదుఃఖనివారణము పరమపుణ్యంబని తెలుపుట 1-150-20 708 
భీముడు బకాసురుని జంప బోవుట 1-151-1 711 
భీమసేను(డు బకాసురుం జంపట 1-151-15 713 
సప్తమాశ్వాసము 
ధృష్టద్యుమ్ను (ద్రౌైపదులయుత్ప్సత్తివృత్తాంతము 1-153-1 721 
ద్రౌపదీవివాహప్రయ్నతము (అమూలకము) 730 
పాండవులు పాంచాలపురంబునకు బయలుదేరుట 1-156-2 733 
పాండవులు (ద్రుపదుపురంబున కరుగుచు వ్యాసమహర్షిం గనుట 1-157-1 734 
అర్జును డంగారపర్గుని జయించుట 1-158-9 737 
అంగారపర్గుం డర్జునునితో సఖ్యము సేయుట 1-158-35 742 
అంగారపర్గు(డు పాండవులకు బురోహితుని( బురస్కరింపుం డని చెప్పుట 1-159-17 746 
తపతీసంవరణో పాఖ్యానము 1-160-3 749 


సంవరణుండు తపతిం జూచి మోహించుట 1-160-25 751 


విషయసూచిక - 13 


విషయము సంస్స్కతమూలము పుట 
వసిష్టుడు తపతిని( గొనితెచ్చి సంవరణునకు వివాహంబు సేయించుట 1-162-12 756 
అంగారపర్గుడు అర్జునునకు వసిష్టుమహిమ చెప్పుట 1-165-2 761 
శక్తిమహాముని కల్మాషపాదుని శపియించుట 1-166-7 768 
పుత్రశోకంబున వసిష్టుడు ఆత్మహత్యకు బ్రయత్నించుట 1-166-40 771 
వసిష్టువలన( గల్మాషపాదుండు శాపవిముక్తి జెందుట 1-168-5 775 
వసిష్ట ప్రసాదంబునం గల్మాషపాదుండు పుత్రవంతు(డగుట 1-168-11 777 
భార్గవుండయిన జౌర్వుని జననము 1-169-20 780 
పితృదేవతలు TEKI శాంతచిత్తుని జేయుట 1-170-14 782 
పరాశరుడు రాక్షసవినాశార్థంబు స(త్రయాగంబు సేయుట 1-172-2 786 
పాండవులు ధౌమ్యుని( బురోహితు(గా వరియించుట 1-174-6 789 
ద్రౌపదీస్వయంవరము 1-179-1 793 
రాజపుత్రులు మత్య్యయం(త్రమును భేదింపంబోయి భంగపడుట 1-177-22 797 
అర్జునుడు మత్యయం(త్రంబుం దెగనేయుట 1-179-4 801 
ద్రౌపది యర్శ్షునుని వరించుట 1-179-22 806 
అర్జునుండు కర్గునితో యుద్దంబు సేసి జయించుట 1-181-3 809 
అర్జునుండు [ద్రౌపదిం దెచ్చి తల్లికి నివేదించుట 1-182-1 815 
శ్రీకృష్ణబలరాములు ధర్మరాజాదుల( జూడవచ్చుట 1-183-2 818 
పాండవుల వంశాదికము నెతింగి రమ్మని (దుపదుండు 
ధృష్టద్యుమ్నుం బనుచుట 1-184-3 821 
పాండవులు (ద్రుపదమహారాజగృహంబునకు( బోవుట 1-185-25 827 
వ్యాసమహాముని (ద్రుపదునియొద్దకు వచ్చుట 1-186-38 833 
(ద్రుపదునకు వ్యాసుండు ఇంద్రసేన యను పతివ్రతకథ సెప్పుట 1-100-60 838 
(ద్రుపదునకు వ్యాసుండు పంచేం(ద్రోపాఖ్యానంబు సెప్పుట 1-189-1 842 
ద్రౌపదీవివాహమహోత్సవము 1-90-5 849 
అష్టమాశ్వాసము 


పాండవులు (ద్రుపదరాజుపురంబున నిష్థోపభోగంబు 
లనుభవించుచు సుఖంబుండుట 1-190-25 855 


విషయసూచిక - 14 


విషయము సంస్క తమూలము 
చారులవలన పాండవుల యభ్యుదయమును విని దుర్యోధనుడు 
నిర్వేదించుట 1-191-1 
దుర్యోధనుడు తండ్రితో బాండవపాంచాల 
విభేదనోపాయంబు నాలోచించుట 1-192-25 
భీష్మద్రోణులు దుర్యోధనునకు బుద్ది సెప్పుట 1-195-1 
పాండవులను దోడ్తేర ధృతరాషుండు విదురుని( బంచుట 1-193-3 
పాండవులు హస్తిపురంబునకు వచ్చుట 1-199-10 
విశ్య్వకర్మ యిం॥ద్రప్రస్థపట్టణమును నిర్మించుట 1-199-28 
నారదు(డు పాండవులపాలికి వచ్చుట 1-200-8 
సుందోపసుందోపాఖ్యానము 1-201-1 
సుందోపసుందు లొండొరులతోC బోరి చచ్చుట = 
నారద[పేరితులయి పాండవులు సమయము సేయుట 1-204-27 
సమయభంగకారణమున నర్షునుండు తీర్థయా(త్రకుం జనుట 1-206-12 
ఉలూచి యర్షునునిం గామించుట 1-206-12 
అర్జునుండు చిత్రాంగదను వవాహంబగుట 1-207-14 
అర్జునుడు పంచతీర్థ్ణంబులం దప్పరసలను శాపవిముక్తుల నొనరించుట 1-208-1 
అర్జునుండు ద్వారకానగరంబునకు( జనుట 1-210-4 
అర్జునుండు యతిరూపంబున కన్యాపురంబున నుండుట (సం-అను.1-114-64 పంక్తి) 
అర్జునుండు సుభద్రను వివాహంబగుట (సం-అను.1-114-270 పంక్తి) 
అర్జునుండు సుభ(ద్రాసహితుండై యిం|ద్రప్రస్థపురంబునకు( జనుట 1-213-13 
శ్రీకృష్ణబలదేవాదులు పాండవులకు గానుకలు తెచ్చి యిచ్చుట 1-213-33 
అభిమన్యు ప్రభృతుల జననము 1-213-58 
అగ్నిదేవు(డు ఖాండవసమీపమున విహరించుచున్న 
కృష్ణార్ణునులకడకు వచ్చుట 1-214-29 
శ్వేతకి యను రాజర్షివృత్తాంతము 1-215-11 (అను.1-8) 
అగ్నిదేవుండు కృష్ణార్ణునులకు( జ(క్రకార్ముకాదు లొసంగుట 1-215-12 
కృష్ణార్ణును లగ్నిహోత్రునిచే భాండవంబు దహింపజేయుట 1-216-28 
ఇంద్రుండు కృష్ణార్ణునులతో( బోరుట 1-218-13 
మందపాలోపాఖ్యానము 1-220-1 
ఇం|ద్రుం డర్డునునకు నాగ్నేయ వారుణ వాయవ్యాది 
దివ్యబాణంబు లిచ్చుట 1-225-7 


ne ta Mana 





శ్రమదాంద్ర 
మహాభారతము 


ఆదిపర్వము 
రండవ భాగము 





శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
ఆదిపర్వము = పంచమాశ్వాసము 


శ్రీనాథమూర్తి! విబుధని । ధాన! మహాదాన తర్పితద్విజవర! వేం 
గీనాథ! పార్థనిభ! యభిమానమహార్ణవ! మహేంద్రమహిమాతిశయా! 1 


ప్రతిపదార్థం: (శ్రీనాథమూర్తి=లక్ష్మిదేవికి భర్త అయిన విష్ణువువంటి ఆకారం కలవాడా!; విబుధ, నిధాన= పండితులకు 
నిధివంటివాడా!; మహా, దాన తర్పిత, ద్విజ వర= గొప్పుదానాలచేత తృప్తిని పొందింపబడిన (బ్రాహ్మణశ్రేష్టులు కలవాడా!; వేంగీ 
నాథా= వేంగీదేశానికి ప్రభువు అయినవాడా!; పార్ట, నిభ= అర్జునితో సమానం అయినవాడా!; అభిమాన మహా+అర్లవ= 
ప్రీమయందు సము(ద్రంవంటివాడా లేదా ఆత్మగౌరవంలో సముద్రంవంటివాడా!; మహా+ఇం(ద్ర, మహిమ+అతిశయా= దేవేంద్రుని 
గొప్పతనంవంటి ఆధిక్యము కలవాడా! 


తాత్సర్యం: విష్ణుమూర్తివంటి ఆకారంకలవాడా! పండితులకు నిధివంటివాడా! మహాదానాలచేత (బ్రాహ్మణ (్రేష్టులను 
తృప్తి పొందించినవాడా! వేంగీదేశానికి రాజైనవాడా! అర్జునునితో సమానమైనవాడా! సముద్రమంత (పేమ కలవాడా 
లేదా సము(ద్రమంత ఆత్మాభిమానం కలవాడా! దేవేం[ద్రునంతటి గొప్పతనం కలవాడా! 


విశేషం: ఇది రాజరాజనరేంద్రుని మనోహరమైన ఆకారాన్ని, మహాదానగుణాన్ని, పరాక్రమ విశేషాన్ని, (ప్రేమాతిశయాన్ని, 
వైభవాన్ని తెలియచేసే ఆశ్వాసారంభ సంబోధనపద్యం. 


ధృతరాష్ట్ర పాండుకుమారులు పెరుగుట (సం.1-102-1) 


వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పి: నట్లు ధృతరాష్ట్రపాండువిదురులు భీష్మాభిరక్షితులై పెరుగుచు, 
నుపనయనానంతరంబున నధ్యయనం బొనరించి రాజవిద్యలయందు జితశ్రము లై యున్నంత. 2 


ప్రతిపదార్థం: ఆ+కథకుండు= కథను చెప్పే ఆ ఉ(గ్రశ్రవసమహర్షిః: శౌనక+ఆది, మహా, మునులకున్‌= శౌనకుడు మొదలైన 
మహర్షులకు; చెప్పెన్‌; అట్లు= ఆ విధంగా; ధృతరాష్ట్ర, పాండు విదురులు; భీష్మ+అభిరక్షితులు+ఐ= భీష్మునిచేత పోషింపబడిన 
వాళ్ళయి; సపెరుగుచు= వృద్దిచెందుతూ; ఉపనయన+అనంతరంబునన్‌= ఉపనయనం జరిగినతరువాత; అధ్యయనంబు= 
విద్యాభ్యాసం; ఒనరించి= చేసి; రాజ, విద్యల+అందు= క్షత్రియులకు తగిన విద్యలలో; జిత, (శ్రములు+ఐ= జయింపబడిన 
శ్రమ కలవాళ్ళయి - అనగా సమర్దులై; ఉన్నంత= ఉండినప్పుడు. 


తాత్సర్యం: మహాభారతకథను చెప్పే ఆ ఉగ్రశ్రవసుడు, శౌనకాదిమహామునులకు ఇట్లా చెప్పాడు; ఆ విధంగా 
ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు భీష్ముని పోషణలో పెరుగుతూ ఉపనయనమైన తరువాత విద్యాభ్యాసం చేసి, 
రాజవిద్యలలో ఆరితేరి ఉండగా. 


468 శ్రీమదాంధ్ర నుహాభారతము 


(Ha 


అమరాపగాసుతు ననుశాసనంబున( గౌరవ రాజ్యంబు గడు SOON, 
గురుభూము లుత్తరకురువులకంటెను | నధికలక్షీయుక్తి నతిశయిల్లై, 
ధర్మాభిసంరక్షితం బైన భూప్రజ 1 కెంతయు నభివృద్ధి యెసయగుచుండె, 
వలసినయప్పుడు వానలు గురియుట | సస్యసమృద్ధి ప్రశస్త మయ్యె(, 


ఆ. బాలు సేపెంబుష్పఫలభరితంబు లై | తరువనంబు లొప్పె, ధర్మకర్మ 


నిరతి జేసి కరము నెమ్మితో నన్యోన్య 1 హితము జేయుచుండి రెల్ల జనులు 3 


ప్రతిపదార్థం: అమర+ఆపగా, సుతు, అనుశాసనంబునన్‌= దేవనది అయిన గంగయొక్క పుత్రుడు భీష్మునిఏలుబడిచేత; 
కౌరవ, రాజ్యంబు; కడు=మిక్కిలి; వెలింగెన్‌=(ప్రకాశించింది; కురు, భూములు=కురుదేశంలోని భూభాగాలు; ఉత్తర, కురువుల 
కంటెను=ఉత్తరకురుదేశంలోని (ప్రదేశాలకంటె; అధిక, లక్ష్మీ, యుక్తిన్‌= అధికమైన సంపదచేత; అతిశయిల్లెన్‌= హెచ్చెను; 
ధర్మ+ అభిరక్షితంబు+ఐన= ధర్మంచేత చక్కగా రక్షింపబడిన; భూ, (ప్రజకు= దేశప్రజలకు; ఎంతయున్‌= మిక్కిలి; అభివృద్ది; 
ఎసగుచుండెన్‌= కలుగుతూ ఉండెను; వలసిన, అప్పుడు= అవసరమైనప్పుడు; వానలు, కురియుట= వానలు కురవటంచేత; 
సస్య, సమృద్ది= పంటల అతిశయం; ప్రశస్తము+అయ్యెన్‌= గొప్పగా ఉండెను; పాలు, చేణెన్‌= పాలు పోసుకొన్నవి; (పంటగింజలు 
పాలుపోసుకోవడం అంటే పంటలు సారవంతంగా పండట మని భావం లేదా పాడి ఎక్కువయింది అని భావం); తరు, 
వనంబులు= చెట్ల సమూహాలు; పుష్ప, ఫల, భరితంబులు+ఐ= పూలతో, పళ్ళతో నిండిన వై; ఒప్పెన్‌= శోభిల్చినాయి; ఎల్ల 
జనులు= (ప్రజలంతా; ధర్మ, కర్మ, నిరతిన్‌+చేసి= ధర్మకార్యాలమీద ఆసక్తిచేత; కరము, నెమ్మితోన్‌= మిక్కిలి SN 
అన్యోన్య హితమున్‌= ఒకరికి ఒకరు మేలును; చేయుచుండిరి = చేస్తూ ఉన్నారు. 


తాత్సర్యం: భీష్మునిపాలనలో కౌరవరాజ్యం గొప్పగా వెలిగింది. కురుదేశం ఉత్తరకురుదేశాలకంటె అధికసంపదతో 

విలసిల్లింది. ధర్మంచేత చక్కగా రక్షింపబడిన దేశప్రజలకు అభివృద్ది కలుగుతూ ఉన్నది. అవసరమైనప్పుడు వానలు 
ఆ లు థె ర 

కురవటంచేత పంటలు సమృద్దిగా పండాయి. పాడి ఎక్కువ అయింది. వృక్షాలు పూలతో, పళ్ళతో నిండాయి. 

(ప్రజలంతా ధర్మకార్యాలమిద ఆసక్తి కలవా Wan మిక్కిలి (ప్రేమతో ఒకరి కొకరు మేలు చేస్తూ ఉన్నారు. 


విశేషం: సమర్దుడు, ధర్మ బద్దుడు అయిన భీష్ముని పాలనలో దేశంలో శాంతిసౌభాగ్యాలు ఎట్టా ఉన్నాయో ఈ పద్యం 
తెలుపుతున్నది. (వాతప్రతులలో మొదటిపాదము చివర “వెలుంగ” అని ఉన్నది.) 
మ. అమలాచారపవిత్రభూసురవరేణ్యాగార పుణ్యప్రదే 

శములం దధ్యయనారవంబు విధివత్స్వాహాస్వధాస్వస్తిశ 

బ్రములున్‌ మంగళతూర్యఘోషములు నుద్యత్మౌతుకాశీర్నినా 


దములున్‌ రమ్యతరంబు లయ్యె ధరణిం దద్రాజ్యసంవృద్ధితోన్‌. 4 


ప్రతిపదార్థం: ధరణిన్‌=భూమిమీద; తద్‌+రాజ్య, సంవృద్దితోన్‌= es భీష్మునిపరిపాలనయొక్క పెంపుతో; అమల+ఆచార, 
పవిత్ర, భూసుర, వరేణ్య+అగార, పుణ్య (ప్రదేశముల, అందు= నిర్మలమైన ఆచారంచేత, పరిశుద్దాలు అయిన బ్రాహ్మణ 
Go ఇళ్ళలోని es పుణ్యస్థలాలలో; అధ్యయన+ఆరవంబు= వేదపఠనధ్వని; విధివత్‌+స్వాహా, స్వధా, స్వస్తి శబ్దములున్‌= 
వేదశాస్త్రకర్మలతో కూడుకొన్న స్వాహా, స్వధా, స్వస్తి శబ్దాలూ; మంగళతూర్య, ఘోషములున్‌= మంగళవాద్యాల ధ్వనులూ; 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 469 


ఉద్యత్‌+కౌతుక+ఆశీస్‌+నినాదములున్‌= వృద్దిపొందే సంతోషంతో కూడిన ఆశీర్వచనశబ్దాలూ; రమ్యతరంబులు= మిక్కిలి 
మనోహరాలు; అయ్యెన్‌= అయినవి. 


తాత్సర్యం: పెంపు వహించిన భీష్మునిపరిపాలనలో - సదాచారంచేత పవితత్రాలైన (బ్రాహ్మణ శ్రేష్ట లఇళ్ళలో, 
పుణ్యస్థలాలలో- వేదనాదాలు, (శ్రౌత స్మార్త కర్మసంబంధాలైన స్వాహా, స్వధా, స్వస్తిశబ్దాలు, మంగళవాద్య ధ్వనులు, 
మహానందంతో కూడిన ఆశీర్వచనాలు మిక్కిలి మనోహరాలై వినిపిస్తున్నాయి. 


విశేషం: (బ్రాహ్మణుల ఇళ్ళలో వేదకర్మలు, లౌకిక కర్మలు నిర్విఘ్నంగా సాగుతున్నా యని వస్తుధ్వని. అధ్యయన అధ్యాపనాలు, 
నిత్యనైమిత్తిక యజ్ఞకర్మలు, శుభకార్యాలు, ఆశీర్వచనాలు అనే నాల్లు (క్రియలు వాటికి మూలమైన (బ్రాహ్మణ సదాచార 
సంపత్తిని ధ్వనింపచేస్తున్నాయి. వర్ణాశ్రమ ధర్మ రక్షణపరుడైన భీష్ముని ప్రవృత్తి వస్తుధ్వని. ప్రసాదగుణమిశ్రితమైన ఓజస్సును 
ఉదాత్తవస్తువర్లనంతో నిబంధించటం నన్నయరచనలో తరచుగా కనపడే శైలీశిల్బం. (సంపా.) 


వ. ఇట్లు బ్రహ్మోత్తరంబుగా( బ్రజాభివృద్ధియు సస్యసమృద్దియు నగుచుండ, నాంబికేయు ధృతరాష్తు రాజ్యాభిషిక్తుం 
జేసి, భీష్ముండు దనకు విల్లును విదురుబుద్దియును సహాయంబులుగా రాజ్యంబు రక్షించుచున్నంత. 5 


YA 


ప్రతిపదార్థం: ఇట్టు; (బ్రహ్మ+ఉత్తరంబు, కాన్‌= (బ్రాహ్మణులు అధికులు కాగా; (ప్రజా, వృద్దియు= ప్రజలయొక్క అభివృద్ది; 
సస్య, సమృద్దియున్‌= పంటలు దండిగా పండటం; అగుచుండన్‌; భీష్ముండు; ఆంబికేయు= అంబికకొడుకు అయినవాడిని; 
ధృతరాష్ట్రున్‌; రాజ్య+అభిషిక్తున్‌= రాజ్యానికి అభిషేకింపబడినవాడిని - అంటే రాజును; చేసి; తనకున్‌; విల్లును; విదురు, 
బుద్దియును; సహాయంబులుగాన్‌= తోడు కలవిగా; రాజ్యంబున్‌; రక్షించుచున్‌+ఉన్నంత= కాపాడుతూ ఉన్నప్పుడు. 


Pr 


తాత్సర్యం: ఈ ఏవిధంగా బ్రాహ్మణులు అధికులు అవుతుండగా, (ప్రజలు అభివృద్ది చెందుతుండగా, పంటలు 
సమృద్దిగా పండుతుండగా భీష్ముడు అంబికకొడుకు అయిన ధృతరాష్ట్రుడిని పట్టాభిషిక్తుడిని చేసి, తనకు ధనుస్సు, 
విదురుడిబుద్దిబలం సహాయకాలుగా కెరవరాజ్యాన్ని రక్షిస్తూ ఉండగా. 

విశేషం: ధృతరాష్ట్రుని పట్టాభిషిక్తత వివాదగ్రస్తం. బౌత్తరాహభారత ప్రతులలో అంధత్వంచేత ధృతరాష్ట్రుడు, పారసవత్వంచేత 
అనగా (పరుని కులము), పరస్తీయందు పుట్టినవాడు అగుటచేత విదురుడు రాజ్యాన్ని పొందలేక పోయినట్టూ, పాండురాజు 
రాజు అయినట్టూ చెప్పబడింది. 


ధృతరాష్ట్ర సృచక్షుష్ణా (eso న ప్రత్యపద్యత 

పారసవత్వా ద్విదురో రాజా పాండు ర్పభూవహ. (సం.భా.అధ్యా.109 క్లో,25) 
దాక్షిణాత్యప్రతిలోమాత్రం ధృతరాష్ట్రుడు పట్టాభిషికు డైనట్టు ఉన్నది. 

భీష్మేణ రాజా కౌరవ్యో ధృతరాష్ట్రోత Dane: (సం.భా. దాక్షిణాత్యప్రతి. అధ్యా 18. 7.21) 


కాని అదే (ప్రతిలో అదే అధ్యాయంలో ధృతరాష్ట్రుడు అంధుడు అవటంచేత రాజ్యాన్ని పొందలేకపోయినట్టు, 
పారసవత్వం చేత విదురుడు రాజు కానట్టు పాండురాజే రా జైనట్లు చెప్పబడి ఉండటం గమనించతగింది. 


ధృతరాష్ట్ర స్టచక్షుష్టా eso న ప్రత్యపద్యత 


పారసవత్వా ద్విదురో రాజా పాండు ర్పభూవ హ. (సం.భా. దక్షిణాత్య(ప్రతి అధ్యా.18 శ్లో,30) 


470 శ్రీమదాంధ్ర మహాభారతము 


తెలుగుభారతంలో కూడా అనేక సందర్భాలలో ధృతరాష్ట్రుడి పట్టాభిషిక్రతకు ప్రతిబంధకా లైన వాక్యా లున్నాయి. 
(ఆది. షస్టా.ప.123 వ.124; ప 128, వ, 129, ప. 143) 


ధృతరాష్ట్రుని పట్టాభిషిక్తత విషయంలో నన్నయ దాక్షిణాత్య(ప్రతిని అనుసరించినట్టు ఉన్నది. 


మ. ఆయము గర్వమున్‌ విడిచి యన్యపతుల్‌ పనిసేయ నిట్లు గాం 
రేయభుజాబలంబున నికృత్తవిరోధిసమాజు( డై కుమా 
రాయితశక్తిశాలి ధృతరాష్త్రుడు రాజ్యము సేయుచుండె న 
త్యాయతకీర్తితో( దనకు హస్తిపురం బది రాజధానిగన్‌. 6 


ప్రతిపదార్థం: ఆయము= ఆదాయం; గర్వమున్‌ విడిచి; అన్య, పతులు= తక్కిన రాజులు; పనిచేయన్‌= సేవ 
చేయగా; ఇట్టు= ఈ విధంగా; గాంగేయ; భుజా, బలంబునన్‌= భీష్మునిభుజబలంచేత; నికృత్త, విరోధి, 
సమాజు(డు+ఐ= నరకబడిన శతువులసమూహం కలవాడై; కుమార+ఆయిత, శక్తిశాలి= కుమారస్వామి అంతటి 
పరాక్రమం కలవాడైన; ధృతరాష్ట్రుడు; అతి+ఆయత; కీర్తితోన్‌= మిక్కిలి పొడవైన కీర్తితో - అనగా అత్యధికమైన 
కీర్తితో; తనకున్‌; హస్తిపురంబు; అది; రాజధానిగన్‌= రాజు నివసించు (ప్రధాన నగరముగా అనగా 
పరిపాలనకేం(ద్రముగా; రాజ్యమున్‌ = రాజ్యమును; చేయుచున్‌+ఉండెన్‌= పాలిస్తూ ఉండినాడు. 


తాత్సర్యం: ఇతరదేశాలరాజులు తమ ఆదాయాన్ని, గర్భాన్ని విడిచి తనను కొలుస్తూ ఉండగా, భీష్ముని భుజబలంచేత 
శృత్రురాజులను సంహరించి, కుమారస్వామి అంతటి శక్తిశాలి అయిన ధృతరాష్ట్రుడు హస్తినాపురాన్ని తనకు రాజధానిగా 
చేసికొని, అత్యధికకీర్తితో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. 


విశేషం: ఆయము గర్వమున్‌' అనేదానికి 'ఆయుతగర్వమున్‌' అనే పాఠాంతరం ఉన్నది. అప్పుడు అధికమయిన 
గర్పమును విడిచి ఇతరరాజులు అందరూ ధృతరాష్ట్రుడిని కొలిచారు అని అనవలసివస్తుంది. పద్యంలోని ప్రసాదగుణం 
పరిపాలనలోని ప్రశాంతతను ధ్వనింపచేస్తున్నది. 


వ. ఇట్లురాజ్యంబు సేయుచు నారూఢ యౌవనుం డైన యా ధృతరాష్త్రనకు వివాహంబు సేయ సమకట్టి, SOT 
గాంధారపతి యయిన సుబులుకూ(తు గాంధారి యనుదాని, నతిశయ రూపలావణ్య శీలాభిజాత్య సమన్విత 
గా బ్రాహ్మణులవలన విని విదురున కి ట్లనియె. 7 


ప్రతిపదార్థం: ఇట్లు; రాజ్యంబు; చేయుచు; ఆరూఢ, యౌవనుండు+ఐన= యౌవనవంతుడు కాగా; ఆ, ధృతరాష్ట్రునకున్‌= 
ఆ ధృతరాష్ట్ర మహారాజునకు; వివాహంబు; చేయన్‌ సమకట్టి= పూనుకొని; భీష్ముండు= భీష్ముడు; గాంధారపతి, అయిన= 
గాంధారదేశానికి రాజైన; సుబలు, కూ(తున్‌= సుబలుని పుత్రికను; గాంధారి, అను, దానిన్‌= గాంధారి అను పేరుగల కన్యను; 
అతిశయ, రూప, లావణ్య, శీల+ఆభిజాత్య; సమన్వితగా= మిక్కిలి, అందమైన రూపంతో; కాంతితో, మంచినడవడితో, 
ఉన్నతమైన వంశంతో కూడిన దానినిగా; (బ్రాహ్మణులవలనన్‌= విప్రుల మూలమున; విని= విని; విదురనకున్‌= విదురునితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 471 


తాత్సర్యం: ఈ విధంగా రాజ్యం చేస్తూ యౌవనవంతు డైన ఆ ధృతరాష్ట్రునికి వివాహం చేయటానికి పూనుకొని 
భీష్ముడు, గాంధారరాజైన సుబలునికూతురు గాంధారి - అందమైన రూపం కల దని, కాంతి కల దని, మంచి 
నడవడితో, ఉన్నత మైన వంశంతో కూడుకొన్న దని, బ్రాహ్మణులవలన విని విదురునితో ఇట్టా అన్నాడు. 


క. ఈ వంశము విచ్చేదము । గావచ్చిన( గులము నిలుప(గా సత్యవతీ 
దేవి వచనమున సంతతి । గావించెను వ్యాసు( డను జగత్మర్త దయన్‌. 8 


ప్రతిపదార్థం: ఈ వంశము; విచ్చేదము= నాశం; కావచ్చినన్‌= కానుండగా; కులము నిలుప(గాన్‌= కురువంశమును 
నిలుపుటకై; సత్యవతీదేవి, వచనమునన్‌= సత్యవతీదేవి యొక్క మాటవలన; వ్యాసు(డు; అను; జగత్‌+కర్త= వ్యాసుడు అను 
పేరుగల (బ్రహ్మ; దయన్‌= కృపతో; సంతతిన్‌ కావించెను= సంతానము కలిగించాడు. 


తాత్సర్యం: ఈ కురువంశం నశిస్తూ ఉండగా, సత్యవతీదేవిమాట(ప్రకారం వ్యాసుడు అనే (బ్రహ్మ, కులాన్ని 
నిలపటానికి దయతో సంతానాన్ని కలిగించాడు. 


విశేషం: అలం: రూపకం. 


క, ఈ కులము వివర్ణింప(గ । నా కభిమత; మేను వింటి నలినేక్షణ దా 
నేకశత సుతుల( బడయయగ | నా కన్యక వరము వడసె నటె హరుచేతన్‌. 9 


ప్రతిపదార్థం: ఈ, కులము= ఈ వంశాన్ని; వివర్ణింపగన్‌= వృద్దిపొందించటానికి; నాకున్‌; అభిమతము= ఇష్టం; ఏను=నేను; 
వింటిన్‌= విన్నాను; నలిన+ఈక్షణ= తామరలవంటి కళ్ళు కలది; తాన్‌=తాను; ఆ, కన్యక= ఆ గాంధారి; ఏక, శత, 
సుతులన్‌= ఒక కూతురును ఎక్కువగాగల వందమందికొడుకులను; పడయయగన్‌= పొందటానికి; హరుచేతన్‌= శివునివలన; 
వరము; పడసెన్‌, అటె= పొందెనట కదా. 


తాత్సర్యం: ఈ వంశాన్ని వృద్దిపొందింప చేయడం నాకు ఇష్టం. తామరలవంటి అందమైన కళ్ళు కల ఆ గాంధారి 
వందమంది కొడుకులు, ఒక కూతురు- మొత్తం నూటొక్కరు తనకు కలిగేటట్లు శివుడివలన వరం పొందిందట 


కదా 


విశేషం: తనతరంలోనే సంతతిలేని కారణంగా రాజవంశంలో వారసుడులేని దీనస్థితి ఏర్పడటం భీష్ముడు (గ్రహించాడు. దేవర 
న్యాయంతో ధృతరాష్ట్రపాండురాజులు పుట్టారు. వారితరంలో మళ్ళీ వారసులు లేనిదుస్థితి రాకూడ దని భావించాడు. 
నూరుగురు కొడుకులను, ఒక కూతురుని కనగలిగిన వధువును అన్వేషించాడు. సైకి చూస్తే అది ఒక అత్యాశగా ఉండవచ్చు. 
కాని, కులవిస్తారం కావా లంటే విసృతసంతానం గల కులసతి కావాలి. వంశాభివృద్దినిగూర్చిన భీష్ముని ఆసక్తి ఈ మాటలలో 
ధ్వనిస్తూ ఉన్నది. ఏకశతసుతులన్‌ - ఇందులో సుతశబ్దం ఏకశేషసమాసంలో ఉన్నది కాబట్టి కొడుకు లనీ, కూతు రనీ అర్థం 
ఇస్తుంది. సుతులును=సుతయు, సుతుడును; ఏకశేషసమాసంలో పుంలింగమే శేషిస్తుంది. ఏకశతమంటే నూటొక్కరని అర్థం. 
గాంధారి నూర్లురుకొడుకులను, ఒక కూతురిని కంటుం దని శివునివరం. 


వ. కావున ధృతరాషునకు గాంధారిని వివాహంబు సేయుదము; గాంధారపతి మనతోడి సంబంధమునకుం 
దగు” నని నిశ్చయించి సుబలు పాలికి( దగుముదుసళ్ళం బంచిన, సుబలుండును సుముఖుం డై 


472 శ్రీమదాంధ్ర మహాభారతము 


'కురుకులవిస్తారకుం డయిన ధృతరాష్తుండ యిక్కన్యకకు నర్గుండు గావున నా రాజునకు గాంధారి నిచ్చితి' 
ననిన, వాని బంధుజనంబు లెల్ల దమలో ని ట్లనిరి. 10 


ప్రతిపదార్థం: కావునన్‌; ధృతరాష్ట్రునకున్‌; గాంధారిని; వివాహంబున్‌, చేయుదము= సెండ్లిగావింతము; గాంధారపతి= గాంధారరాజు 
సుబలుడు; మనతోడి= మనతో; సంబంధమునకున్‌= వియ్యమునకు, తగున్‌; అని= ఆ విధముగా; నిశ్చయించి= నిర్ణయించుకొని; 
సుబలు, పాలికి= సుబలునిదగ్గరకు; తగు, ముదుసళ్ళన్‌= తగినపెద్దలను; పంచినన్‌= పంపగా; సుబలుండును; సుముఖుండు+ఐ= 
అనుకూలు డై; కురు, కుల విస్తారకుండు+అయిన= కురువంశాన్ని పెంచేవాడైన; ధృతరాష్రుండు+అ= ధృతరాష్టుడే; 
ఈ+కన్యకకున్‌; అర్హుండు= తగినవాడు; కావునన్‌; ఆ రాజునకున్‌= ధృతరాష్ట్రునకు; గాంధారిన్‌; ఇచ్చితిన్‌; అనిన; వాని= 
ఆ సుబలునియొక్క; బంధు, జనంబులు+ఎల్లన్‌= బంధుగణమంతా; తమలోన్‌; ఇట్టు+అనిరి= ఈ విధంగా అనుకొన్నారు. 


తాత్సర్యం: 'కాబట్టి ధృతరాష్టునితో గాంధారిని వివాహం చేద్దాము. గాంధారదేశప్రభువు సంబంధం యోగ్యమైనది” 
అని తీర్మానించి; సుబలునిదగ్గరికి యోగ్యులైన పెద్దలను పంపగా, సుబలుడుకూడా అనుకూలుడై “వంశాన్ని 
విస్తరించేవా డైన ధృతరాష్ట్రుడే ఆ కన్యకు తగినవాడు. కాబట్టి, ధృతరాష్ట్రునికి గాంధారి నిస్తా'నని వాగ్డానంచేయగా 
గాంధారరాజబంధువు లందరూ తమలో తాము ఇట్లా అనుకొన్నారు. 


విశేషం: తమతో సంబంధానికి తగినవాడు గాంధారరాజు అని భావించాడు- భీష్ముడు. దానికి కారణ మేమిటో చెప్పడు 
నన్నయ. సారమతులు లోనారసి తెలిసికొనదగిన అంశ మని వ్యంగ్యంచేశాడు. వంశవిస్తారాన్ని కోరేవారే గాంధారిని వివాహమాడటం 
సహజం. నూటఒక్క బిడ్డల తల్లి కాగల వరం పొందిన గాంధారికి వంశ విస్ఫృతికొరకు వివాహం చేసికొనే ధృతరాష్ట్రుడు 
గుడ్డివాడైనా అనువైన, యోగ్యుడైన వరుడు అని వ్యంగ్యార్థం. గాంధారరాజు తన కూతురికి తగిన భర్త లభించా డని 
భావించాడు. తనభారం తీరిం దని తలంచాడు. ఎవ్వరికీ చెప్పకుండానే అంగీకరించాడు. ఇదంతా ఊహిస్తే కథ ప్రసన్నమౌతుంది. 
ఇది నన్నయ కథాకథనశిల్సం. (సంపా.) 


తే. అంగములలోన మే లుత్తమాంగ, మందు | నుత్రమంబులు గన్నుల యుర్విజనుల, 
కట్టి కన్నులు లే వను నదియకాక | యుత్తము(డు గా(డె సద్దుణయుక్తి నత(డు. 11 


ప్రతిపదార్థం: ఉర్సి, జనులకు= భూమిమీద(ప్రజలకు; అంగములలోన= అవయవాలలో; ఉత్తమ+అంగము= తల; మేలు= 
ఢ్రేష్టము; అందున్‌= ఆ తలలో; కన్నులు+అ= కన్నులే; ఉత్తమంబులు= Bapan; అట్టి, కన్నులు= అటువంటి కన్నులే అతనికి 
లేవు; అనున్‌= అని లోకము అనును; అదియు+అ, కాక= అంతమా[తమేకాని; అత(డు= ఆ ధుతరాషుడు; సత్‌+గుణ, 

C కరాలు 
యుుక్తిన్‌=మంచిగుణాల కూడికతో; ఉత్తము(డు; కా(డే= అగునుకదా. 


తాత్సర్యం: లోకంలో మానవులకు అవయవా అన్నింటిలో శిరస్సు ప్రధానం. ఆ శిరస్సులో కన్నులే ప్రధాన మైనవి. 
అటువంటి కన్నులే ధృతరాష్ట్టునికి లేవు. కాని అతడు మంచిగుణాలచేత ఉత్తముడే కదా! 


విశేషం: 'కన్యా వరయతే రూపమ్‌’ అనీ” “సర్వేంద్రియాణాం నయనం (ప్రధానమ్‌' అనీ అభియుకోక్తి. గాంధారి పద్మాలవంటి 
అందమైన కళ్ళుకలది. ఆమెకు పుట్టుగ్రుడ్డితో పెండ్లి. ఆమెకు తగినవాడు ధృతరాష్ట్రుడే అని గాంధారపతి నిర్ణయించి, 
వివాహం నిశ్చయించాడు. అతడు చండశాసనుడు. అతని మాటను ఎవరూ కా దనలేరు. చివరకు గాంధారికూడా! ఆమెకు 
కూడ వివాహం కావా లంటే ధృతరాష్ట్రనివంటి వంశవిస్తారకుడే ముందుకు రావా లని తెలుసు. బంధువులుమాత్రం చూచి 
గ్రుడ్డివానికి పిల్ల నివ్వటం ఇష్టంలేక అధిక్షేపాత్మకంగా, వ్యంగ్యంగా గుసగుసలాడుకొన్నారు. 


ఆదిపర్వము - AN 473 
ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహంబు సేసికొనుట (సం.1-103-10) 


వ. అనిన వారిపలుకులు విని గాంధారి ధృతరాష్తునకు( బితృవచనదత్తయగా( దన్ను నిశ్చయించి, “నాకు బతి 
యిమ్మహీపతియ కాని యొరుల నొల్లి నని యప్పరమపతివ్రత పరపురుషదర్శనంబు పరిహరించి, పతి కను 
గుణంబుగా నేత్రపట్టంబున( దన నేత్రంబులు గట్టికొని యుండె; నంత నక్కన్యం దోడ్మొని దాని సహోదరుం 
డయిన శకుని మహావిభూతితో హస్తిపురంబునకు వచ్చిన' ధృతరా ష్రుండును బరమోత్సవంబున గాంధారిని 
వివాహంబై దానితో( బుట్టిన కన్యకల సత్యవ్రతయు సత్యసేనయు సుదేష్టయు సంహితయు- దేజశ్మవయు 
సుశ్రవయు నికృతియు శుభయు శంభువయు దశారయు నను పందుండ్ర నొక్కలగ్నంబున వివాహం బయి 
మలటియును. 12 


ప్రతిపదార్థం: అనినన్‌+ అని అనగా; వారిపలుకులు విని; గాంధారి; ధృతరాష్టునకున్‌= యువరాజైన ధృతరాష్టునకు; 
తన్నున్‌= తనను; పిత్స వచన, దత్తన్‌; కాన్‌= తం[డ్రిమాటతో ఇవ్వబడిన దానినిగా; నిశ్చయించి= నిర్లయించి; నాకున్‌; 
పతి=భర్త; ఈ+మహీపతియు+అ, కాని= ఈ ధృతరాష్ట్ర మహారాజేకాని; ఒరులన్‌= ఇతరులను; ఒల్లను= ఇష్టపడను; అని= 
ఆ (ప్రకారంగా తెలిసి; ఆ+పరమ, పతివ్రత; పర, పురుష దర్భనంబు= ఇతరపురుషులను చూడటం; పరిహరించి= వదలి; 
పతికిన్‌= భర్తకు; అనుగుణంబుగా= తగినట్టు; నేత్ర, పట్టంబునన్‌= కంటివస్త్రంతో; తన, నేత్రంబులు= తనకళ్ళు; కట్టికొనిఉండెన్‌= 
కనబడకుండా కట్టుకొని ఉండినది; అంతన్‌= తరువాత; ఆ+కన్యన్‌= ఆ గాంధారిని; తోడ్కొని= వెంటపెట్టుకొని; దాని= ఆ 
గాంధారియొక్క; సహోదరు(డు+అయిన= తోడబుట్టినవాడైన; శకుని; మహా, విభూతితో= గొప్పసంపదతో; హస్తి, పురంబునకున్‌= 
హస్తినా పురమునకు; వచ్చినన్‌= రాగా; ధృతరాష్ట్రుండును; పరమ+ఉత్సవంబునన్‌= మహావైభవంగా; గాంధారిని; ఏివాహంబు+ఐ= 
పెళ్ళి చేసికొని; దానితోన్‌= ఆమెతో కూడ; పుట్టిన= జన్మించిన అనగా గాంధారీదేవి తోబుట్టువు లైన; కన్యకలన్‌, సత్యవ్రతయు; 
సత్యసేనయు; సుదేష్లయు, సంహితయు, Sesa; సుశ్రవయు; నికృతియు, శుభయు, శంభువయు, దశార్లయున్‌, అను; 
పదుం[డ్రను= పదిమందిని; ఒక్క; లగ్నంబునన్‌= ఒకే ముహూర్తమునందు; వివాహంబు+అయి= పెండ్లాడి; మణటియును= 


ఇంకను, 


తాత్సర్యం: సుబలుని బంధువులమాటలు విన్న గాంధారి, తం(డి తనను ధృతరాష్ట్రుని కిచ్చినట్లు నిశ్చయించుకొన్నది. 
'నాకు భర్త ధృతరాష్ట్రమహారాజే, అన్యులను వివాహమాడ అంగీకరించి నని ఆ మహాపతివ్రత పరపురుషులను 
తాను చూడటానికి ఇష్టపడక, భర్తకు కళ్ళు లేవు కనుక తానుకూడా కళ్ళకు అడ్డంగా గుడ్డ కట్టుకొన్నది. తరువాత 
ఆమె సోదరుడు శుని అధికసంపదతో ఆమెను వెంటబెట్టుకొని హస్తినాపురానికి వచ్చాడు. ధృతరాష్ట్రుడు మహావైభవంగా 
గాంధారినే కాక ఆమె చెల్లెళ్ళు పదిమందినికూడా ఒకే ముహూర్తంలో వివాహమాడాడు. 


విశేషం: తండ్రి తీసికొనిన నిర్ణయాన్ని గురించి బంధువులు మాట్లాడుకొనే మాటలు గాంధారి విన్నది. తండ్రిమాటను 
గారవించి తాను ధృతరాష్రుడిని పత్నిగా భావించుకొని, అతనికి అనురూపంగా కళ్ళకు గంతలు కట్టుకొన్నది. ఆమెచర్యవలన 
అటు పితృభక్తి, ఇటు పతిభక్తి వ్యక్తమయ్యాయి. బంధువులనోళ్ళు మూతపడ్డాయి. గాంధారి తనతో పాటు పదిమంది 
తోబుట్టువులతో సహా ధృతరాష్ట్రుని అంతఃపురంలో |ప్రవేశించింది. వారినికూడా ధృతరాష్ట్రుడు వివాహమాడాడు. 


క కులమును రూపము శీలము । గల కన్యలం దెచ్చి తెచ్చి గాంగేయుం డీ 
నలఘు(డు ధృతరాషు(డు కుల | తిలకుండు పరిగ్రహించె దేవీశతమున్‌. 13 


474 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: కులమును= వంశమును; రూపము= ఆకారము; శీలమున్‌= మంచి నడతయును; కల= ఉన్న; కన్యలన్‌; 
తెచ్చితెచ్చి= ఎక్కువగా తీసికొనివచ్చి; గాంగేయుండు= భీష్ముడు; ఈన్‌= ఇవ్వగా; అలఘు(డు= గొప్పవాడు; కుల, తిలకుండు= 
వంశానికి అలంకారమైనవాడు; ధృతరాష్ట్రుడు; దేవీ, శతమున్‌= భార్యలు వందమందిని; పరిగ్రహించెన్‌= పెళ్ళిచేసికొన్నాడు. 
తాత్సర్యం: కులం, రూపం, శీలం ఉన్న కన్యలను భీష్ముడు పలువురిని తెచ్చి ఇవ్వగా ధృతరాష్రుడు వందమందిని 
పెళ్ళిచేసికొన్నాడు. 

విశేషం: కన్యలను తెచ్చి తెచ్చి అని రెండుమార్లు చెప్పటంలో భీష్ముడు వంశవిస్తృతిమీద ఎంత అధికమైన ఆసక్తిని 
ప్రదర్శించాడో స్పష్టమౌతుంది. వందమంది కొడుకులను కనే గాంధారితో పాటు నూటపదిమంది రాణులను ధృతరాషుని 
కిచ్చి పెళ్ళి చేయించాడు భీష్ముడు. వారందరివలన కలిగే సంతానంతో మరెప్పటికీ కురువంశంలో వారసులు లేరనే (ప్రశ 


పుట్టదని అనుకొన్నాడు ఆ కురుపితామహుడు. అనావృష్టిని చూచిన గంగాసుతుడు అతివృష్టిని అభిలషించాడు. చివరకు 
ధృతరాష్ట్రసంతతి అంతా గంగపాలు కావటం విధివిలాసం. 


వ. అంత. 
తాత్సర్యం: ఆ తరువాత. 


సీ, _వేదంబులందు( బ్రవీణు(డై మటి సర్వ | శాస్త్రంబులందు( గౌశలము మెటిసి 
యసికుంత కార్ముకాద్యాయుధ విద్యల 1 యందు జితశ్రము( డై తురంగ 
సింధురారోహణశిక్షల దక్షు(డై | నీతిప్రయోగముల్‌ నెబియ నేర్చి 
యతిమనోహర నవయౌవనారూధఢు(ై । కటిలేని హమరశ్శికాంతి దారి 


ఆ. పెరుగుచున్న కొడుకు( బృధువక్షు నాయత | బాహు దీర్హదేహు( బాండు జూచి 
వీనివలన( గులము వెలుగు నంచును నెడ । జాహృవీసుతుండు సంతసిల్లి. 15 


ప్రతిపదార్థం: వేదములందున్‌= నాలుగు వేదాలలో; ప్రవీణుడు+ఐ= నేర్ఫరి అయి; మరి+ అంతేకాక; సర్వశాస్త్రంబులందున్‌= 
అన్ని శాస్త్రములలోకూడా; కౌశలము= సామర్థ్యం; మెణిసి= |ప్రకాశింపచేసి; అసి, కుంత, కార్ముక+ఆది+ఆయుధ, విద్యల, 
అందున్‌= కత్తి ఈటె, ఏల్లు మొదలైన ఆయుధాలకు సంబంధించిన విద్యలందు; జిత శ్రము(డు+ఐ= జయింపబడిన 
(శ్రమకలవాడై-అనగా సమర్గుడై; తురంగ, సింధుర+ఆరోహణ; శిక్షలన్‌= KERON, ఏనుగులను ఎక్కి స్వారిచేసేటటువంటి 
అభ్యాసాలలో; దక్షుడు+ఐ= నేర్ఫరి అయి; నీతి, ప్రయోగముల్‌= అనేకనీతులను ప్రయోగించేమాటలు; నెజయన్‌= బాగా; 
నేర్చి; అతి, మనోహర, నవ, యౌవన+ఆరూఢు(డు+ఐ= మిక్కిలి మనోహరం అయిన క్రొత్తయౌవనం పొందినవాడై; కణలేని= 
మచ్చ లేని; హిమరశళ్శి, కాంతిన్‌= చల్లనికిరణాలు కల చం(ద్రునికాంతిని; తాల్చి= ధరించి; పెరుగుచు+ఉన్న, కొడుకున్‌= 
వృద్ది చెందుచున్న కుమారుని; పృథు, వక్షున్‌= విశాలమైన వక్షఃస్థలం కలవాడిని; ఆయత, బాహున్‌= పొడవైన చేతులు 
కలవాడిని; దీర్భ, దేహున్‌= పొడవైన శరీరం కలవాడిని; పాండున్‌= పాండురాజును; చూచి; వీనివలనన్‌; కులము= వంశం; 
వెలు(గున్‌; అంచును= అనుచు (అంటూ); ఎడన్‌= హృదయంలో, జాహ్నవీ, సుతుండు= గంగాపుత్రుడైన భీష్ముడు; 


సంతసిల్లి= సంతోషించి. 


తాత్సర్యం: వేదాలను, సర్వశా(స్ర్రాలను బాగా నేర్చి, కత్తి, ఈటె, ధనుస్సు మొదలైన ఆయుధవిద్యలలో ఆరితేరి, 
గుర్రాలను, ఏనుగులను ఎక్కి స్వారి చేయటంలో బాగా నేర్చరి అయి, మనోహరమైన నవయౌవనం కలవాడై, 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 475 


మచ్చలేని చం[ద్రుడివలె ప్రకాశిస్తూ, విశాలమైన వక్షం, పొడవైన చేతులు, నిడుపైన శరీరం కల పాండురాజును చూచి 
ఇతనివలన వంశం వన్నెకు ఎక్కుతుం దని భీష్ముడు సంతోషించి. 

విశేషం: వేదాలు నాలుగు - బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం. శాస్త్రాలు ఆరు - తర్కం, వ్యాకరణం, 
ధర్మం, మీమాంస, వైద్యం, జ్యోతిషం. యౌవనారూఢులైన ధృతరాష్ట్రుడిని, పాండురాజును వర్లించే తీరులో నన్నయ ఒక 
భేదాన్ని పాటించి కథాకథనశిల్సాన్ని (ప్రదర్శించాడు. పాండురాజుకు గల వేదశాస్త్రపాండిత్యంగాని, యుడద్దోచిత పరిశ్రమగాని 
ధృతరాష్ట్రునికి లేవు. పాండురాజుాయొక్క యౌవనం అతిమనోహరంగా ఉన్నదట. ధృతరాషునివలన కులం విస్తరిల్లుతుం దనీ, 
పాండురాజువలన కులగౌరవం పెరుగుం దనీ భీష్ముని ఆశయం. ధార్తరాష్టులు సంఖ్యలో అధికమైనా, పాండవులు యశస్సులో 
అధికు లౌతా రనీ పాండురాజువల్లనే కులం కీర్తి కెక్కుతుం దనీ వస్తుధ్వని. 


వ. ఇక్ముమారున కెందు వివాహంబు సేయుద మని విదురుతో విచారించుచుండె; నంత దొల్లి. 16 


ప్రతిపదార్థం: -ఈ+కుమారునకున్‌= యువకుడైన ఈ పాండురాజుకు; ఎందున్‌=ఎక్కడ; వివాహంబు, చేయుదము= పెండ్లిచేద్దాము; 
అని; విదురుతోన్‌; విచారించుచున్‌, ఉండెన్‌= ఆలోచిస్తూ ఉన్నాడు; అంతన్‌= తరువాత; తొల్లి= పూర్వం. 
తాత్సర్యం: ఈ యువకుడైన పాండురాజుకు వివాహం చేయా లని విదురునితో కలిసి ఆలోచిస్తూ ఉన్నాడు. 
తరువాత - పూర్వం. 

కుంతిచరిత్రము (సం.1-104-1) 


0> 


యాదవకులవిభు( డగు శూరు( డను WS 1 డాత్మతనూజలయందు( బెద్ద 
దాని నంబుజముఖీ ధవళాక్షి వసుదేవు | చెలియలి బృథ యను చెలువం బ్రీతి( 
దనమేనయత్తనందను( డపుత్తకు( డైన 1 యా కుంతిభోజున కర్ణ్థితోడ( 
గూ(తుగా నిచ్చిన గోమలి యాతని | యింట దా నుండి యనేక విప్ర 


తే. వరుల కతిధథిజనులకు నవారితముగ( । దండ్రి పనుపున నిష్టాన్నదాన మొనరC 
జేయుచున్న దుర్వాసు( డన్‌ NYAPO | వచ్చె 589 యై భోజనవాంఛ( జేసి. 17 


ప్రతిపదార్థం: యాదవ, కుల, విభుడు+అగు= యాదవవంశరాజు అయిన; శూరుడు, అనునాత(డు= శూరుడు అను 
సేరుగలవాడు; ఆత్మ, తనూజల, అందున్‌= తనకూతుళ్ళలో; పెద్దదానిన్‌= పెద్దకుమార్తెను; అంబుజముఖిన్‌= పద్మంవంటి 
ముఖం కలదానిని; ధవళ+అక్షిన్‌= తెల్లనికళ్ళు కలదానిని; వసుదేవు, చెలియలిన్‌= వసుదేవుని చెల్లెలిని; పృథ, అను= పృథ 
అను పేరుగల; చెలువన్‌= అందమైన పిల్లను; BASS ప్రియమార; తన, మేనయత్త, నందను(డు= తన మేనత్తకుమారుడు; 
అపు(త్రకుడు+ఐన= సంతానం లేనివాడైన; ఆ, కుంతిభోజునకున్‌= (ప్రసిద్దుడైన కుంతిభోజునికి; అర్జితోడన్‌= (ప్రీతితో; 
కూతున్‌, కాన్‌ ఇచ్చినన్‌= కూతు రగునట్టుగా ఈయగా; కోమలి= ఆ సుకుమారి - పృథ; ఆతని, ఇంటన్‌= కుంతిభోజుని 
ఇంటిలో; తాన్‌= తాను; ఉండి= వసించి; అనేక, విప్ర, వరులకున్‌= పెక్కుమంది (బ్రాహ్మణశ్రేష్టులకు; అతిథి, జనులకున్‌= 
ఆగంతకులైన (ప్రజలకు; అవారితముగన్‌= అడ్డులేకుండా; తండ్రి, పనుపునన్‌= తండ్రిఆజ్ఞతో; ఇష్ట+అన్న, దానమున్‌= 
ఇష్టమైన భోజనం పెట్టటాన్ని; ఒనరన్‌= తగువిధంగా; చేయుచు+ఉన్నన్‌= చేస్తూఉండగా; దుర్వాసు(డు+అన్‌; సిద్ద, మౌని= 
సిద్దికలముని; భోజన, వాంఛన్‌, చేసి= భోజనంమీద కోరికతో; అతిథి+ఐ వచ్చెన్‌= అతిథిగా విచ్చేసినాడు. 


476 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: యాదవవంశరాజు అయిన శూరుడు తన పెద్దకుమార్తె పృథను, పిల్లలు లేని తనమేనత్తకొడు కైన 
కుంతిభోజుడికి ఎంతో ప్రీతితో పుత్రికగా ఇచ్చాడు. ఆ సుకుమారి కుంతిభోజుడిఇంట్లో తా నుండి, తండ్రి ఆజ్ఞతో 
పెక్కుమంది (బ్రాహ్మణశ్రేష్టులకు, అతిథిజనులకు యథేచ్చగా అన్నదానం చేస్తూ ఉండగా దుర్వాసు డనే సిద్ధమౌని 
'భోజనం పెట్టు' మని అతిథిగా వచ్చాడు. 


విశేషం: అతిథి - తిథీ,వారం మున్నగు కాలనియమాలు లేకుండా, ఇంటికి భోజనానికి వచ్చినవాడు. 


వ. కుంతియు న మ్మునివరు కోరిన యాహారంబు వెట్టిన సంతుష్టుం డై యమ్మునివరుం డి ట్లనియె; 'నీమంత్రంబున 
నీ వే వేల్పుల నారాధించి తవ్వేల్పులు నీకోరినయట్టి పుత్తకుల నిత్తు' రని యాపద్దర్మంబుగా నొక్కదివ్యమంత్రంబు( 
బ్రసాదించి చనిన, నమ్మంత్రశక్తి యెటుంగ aké కుంతి యొక్మనా( డేకాంతంబ గంగకుం జని యవగాహనంబు 


సేసి. 18 


ప్రతిపదార్థం: కుంతియున్‌= కుంతీదేవియు; ఆ+ముని, వరు, కోరిన= ఆ మునిశ్రేష్ణుడు కోరిన; ఆహారంబు, పెట్టినన్‌= 
విందుభోజనము పెట్టగా; సంతుష్టుండు+ఐ= పూర్తిగా తృప్తిచెందినవాడై; ఆ+ముని, వరుండు= ఆ మునిశ్రేష్ణుడు - దుర్వాసుడు; 
ఇట్టు+అనియెన్‌; ఈ మం[త్రంబునన్‌= ఈ మం(త్రముచేత; నీవు; ఏ వేల్పులన్‌= ఏ దేవతలను; ఆరాధించితివి= పూజించావో; 
ఆ+వేల్పులు= ఆ దేవతలు; నీ, కోరిన, అట్టి= నీవు కోరినటువంటి; పుత్రకులన్‌= కుమారులను; ఇత్తురు+అని= ప్రసాదింతురు 
అని తెలిపి; ఆపద్‌+ధర్మంబుగాన్‌= ఆపత్కాలంలోని ధర్మంగా; ఒక్క; దివ్య, మం(త్రంబున్‌; (ప్రసాదించి= ఇచ్చి; చనినన్‌= 
వెళ్ళగా; ఆ+మంకత్ర, శక్తిన= ఆ మం(త్రము యొక్క (ప్రభావాన్ని; ఎణుంగన్‌ వే(డి= తెలియకోరి; కుంతి= కుంతీదేవి; ఒక్కనా( 
డు= ఒక్కదినం; ఏకాంతంబు+అ= ఒంటరిగా; గంగకున్‌+చని= గంగకు వెళ్ళి; అవగాహనంబు చేసి= స్నానం చేసి. 


తాత్సర్యం: కుంతి ఆ మునిశ్రేష్ణుడు కోరిన ఆహారం పెట్టగా దుర్వాసుడు చాలా తృప్తి పొంది “ఈ మం[త్రం చేత 
నివు ఏ దేవతలను ఆరాధిస్తావో ఆ దేవతలు నీవు కోరిన కొడుకులను ఇస్తారు” అని ఆపద్దర్మంగా ఒక దివ్యమం(త్రాన్ని 
ఉపదేశించి వెళ్ళాడు. తరువాత ఆమె ఆ మంత్రశక్తిని తెలిసికొనాలని ఒకరోజు ఒంటరిగా గంగకు వెళ్ళి స్నానం 
చేసి, 

విశేషం: ఆపద్దర్మం అంటే గత్యంతరం లేకపోయినప్పుడు పాటించదగిన న్యాయం అని భావం. (త్రికాలజ్ఞుడైన దుర్వాసుడు 
పాండవోత్సత్తికి ఆ మంత్రం ఆపద్దర్మంగా వినియోగింపబడా లని భవిష్యద్దర్భనంతో వరంగా (ప్రసాదించాడు. అట్లా పుట్టినవాళ్ళే 


కౌంతేయు లయ్యారు (ధర్మరాజాదులు). ఆపద్దర్మంగా కాక మం(త్రశక్తి పరీకార్లం వినియోగించినప్పుడు పుటిన కరుడు 
[es] el OO e (ac) 
కౌంతేయుడుగా కాక రాధేయుడుగా ప్రసిద్దికావటం జరిగింది. 


క. అ మ్మంత్రము( దనదగు హృద । యమ్మున నక్కన్య నిలిపి యాదిత్యున క 


ర్ల్య మెత్తి * నాకు నిమ్ము ప్రి । యమ్మున నీ యట్టి పుత్తు నంబుజమిత్త్హా ! ' 19 


ప్రతిపదార్థం: ఆ+మం[త్రమున్‌= PANE ఆ మంత్రాన్ని; తనది, అగు= తనదైన; హృదయమ్మునన్‌= హృదయంలో; 
ఆ+కన్య= ఆ కుంతి; నిలిపి= ఉంచుకొని అనగా జపించి; ఆదిత్యునకున్‌= సూర్యుడికి; అర్థ్యమ్ము= పూజకోసం దోసిట్లోకి 
తీసికొనే నీటిని; ఎత్తి= పైకెత్తి; అంబుజ మి(త్రా= నీటిలోంచి పుట్టిన పద్యానికి మిత్రుడవు అయినవాడా- ఓ సూర్యుడా! నాకున్‌; 
ప్రియమ్మునన్‌= ప్రీతితో; నీ, అట్టి= నీవంటి; పు(త్రున్‌= కుమారుని; ఇమ్ము= (ప్రసాదించు. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 477 


తాత్సర్యం: కుంతి ఆ మంత్రాన్ని తనమనస్సులో జపించి సూర్యునికి అర్థ్యం ఇచ్చి “ఆదిత్యా! నాకు నీవంటి 
కొడుకును (ప్రేమతో ఇమ్ము.” 


క అని కేలు మొగిచి నిలిచిన | వనజాయతనేత్ర కడకు వచ్చెను గగనం 
బున నుండి కమలమిత్త్తు(డు 1 తన తీవ్రకరత్వ ముడిగి తరుణద్యుతితోన్‌. 20 


ప్రతిపదార్థం: అని= ఆ(ప్రకారంగా; కేలు= చేతులు; మొగిచి= మోడ్చి; నిలిచినన్‌= నిలువగా, కమల, మి(త్రుడు= పద్మాలకు 
మిత్రుడు అయిన సూర్యుడు; తన; తీవ్ర, కరత్వము= వేడికిరణాలు కలిగి ఉండటాన్ని; ఉడిగి= విడిచి; తరుణ, ద్యుతితోన్‌= 
లేతకాంతితో అనగా యువకుడి అందంతో; వనజ+ఆయత, నేత్ర, కడకు= నీటినుండి పుట్టిన పద్మాలవలె విశాలమైన 
కన్నులు కల కుంతి దగ్గరకు; గగనంబుననుండి= ఆకాశంనుండి; వచ్చెను. 


తాత్సర్యం: అని కుంతి చేతులు మోడ్చి నిలబడగా, సూర్యుడు తన వేడికిరణాలను విడిచి, కోమలకాంతితో 
(యువకుడి అందంతో) ఆకాశంనుండి ఆమెదగ్గరకు దిగివచ్చాడు. 


వ. అక్కన్యకయు నట్టి తేజోరూపంబు సూచి విసయంబునను భయంబునను గడు సంభ్రమించి నడునడ 
నడుంగుచున్నదాని 'నోడకుండు' మని సూర్యుండు ప్రసన్నుండై 'నీకోరినవరం బీ వచ్చితి ననిన గొంతియు 
లజ్ఞావనతవదనయై' యొక్కబ్రహ్మవిదుండు నాకుం గరుణించి యిమ్మంత్రం బుపదేశించిన దానిశక్తి నెబుంగ 
వేడి యజ్ఞానంబున నిన్నుం ద్రిలోకైకదీపకుం ద్రిపురుషమూర్తి( ద్రివేదమయు రావించిన యూయపరాధంబు 


నాకు సహింపవలయు.’” 21 


ప్రతిపదార్థం: ఆ+కన్యకయున్‌= ఆ కుంతీదేవి; అట్టి; తేజన్‌+రూపంబు= కాంతిమంతమైన ఆకారం; చూచి= 
విస్మయంబునను=ఆశ్చర్యంతో; భయంబునను= భీతితో; కడు=మిక్కిలి; సంభ్రమించి= తొ(ట్రుపడి; నడునడ= నడకమధ్యలో; 
నడుంగుచు+ఉన్న, దానిన్‌= వణుకుతున్నదానిని; ఓఢడక+ఉండుము= భయపడకుము; అని= ఆ విధంగా తెలిపి; సూర్యుండు 
= సూర్యభగవానుడు; (ప్రసన్నుండు+ఐ= దయకలవాడై; నీ కోరిన, వరంబు= నీవు కోరిన (ప్రసిద్దమైనవరాన్ని; ఈన్‌= 
ఇవ్వటానికి; వచ్చితిన్‌ అనిన; గొంతియు= కుంతీదేవికూడ; లజ్ఞా+అవనత, వదన+ఐ= సిగ్గుతో వంచుకొన్న ముఖం కలదై; 
ఒక్క, (బ్రహ్మ విదుండు= ఒక (ప్రసిద్దుడైన బ్రహ్మమును తెలిసినవాడు; నాకున్‌; కరుణించి= దయతలచి; ఈ+మం(త్రంబున్‌; 
ఉపదేశించినన్‌= ఉపదేశింపగా; దాని శక్తిన్‌= దాని బలాన్ని; ఎణుంగ, వే(డి= తెలిసికొనా లని; అజ్ఞానంబునన్‌= తెలివి 
తక్కువతనంతో; (త్రిలోక+ఏక, దీపకున్‌= మూడులోకాలను ముఖ్యంగా వెలిగించేవాడిని; (త్రి, పురుష మూర్తిన్‌= (బ్రహ్మ విష్ణు 
మహేశ్వరులు అనే ముగ్గురు ఆకారం అయినవాడిని; (త్రివేదమయున్‌= మూడు వేదాలరూపం అయినవాడిని; నిన్నున్‌; 
రావించిన= రప్పించిన; -ఈ+అపరాధంబు= ఈ తప్పు; నాకున్‌= నాయందు; సహింపవలయున్‌= ఓర్చుకోవాలి. 


తాత్సర్యం: ఆ కుంతీదేవికూడా అటువంటి కాంతిమంతమైన సూర్యునిరూపాన్ని చూచి ఆశ్చర్యంతో, భయంతో 
మిక్కిలి తొట్రుపడి వణకుతూ ఉండగా, సూర్యుడు, భయపడకు మని (ప్రసన్నుడై 'నీవు కోరిన వరం ఇవ్వటానికి 
వచ్చాను” అన్నాడు. కుంతి సిగ్గుతో ముఖం వంచుకొని 'ఒక (బ్రహ్మజ్ఞాని దయతో నాకు ఈ మంత్రాన్ని ఉపదేశించగా 
దానిశక్తి తెలిసికొనాలనే కోరికతో - మూడులోకాలను ముఖ్యంగా వెలిగించేవాడవు, (త్రిమూర్తుల స్వరూపుడవు, 
మూడువేదాల ఆకారం తాల్సినవాడవు అయిన నిన్ను అజ్ఞానంచేత రప్పించిన నా తప్పును క్షమించుము.” 


478 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: సూర్యుడు ఉదయం (బ్రహ్మస్వరూపు డని, మధ్యాహ్నం శివస్వరూపు డని, సాయంకాలం విష్ణుస్వరూపు డని (ప్రసిద్ది. 
అందువలన సూర్యుడు (త్రిపురుషమూర్తి. “బ్రహ్మస్వరూప ముదయే - మధ్యాహ్నే తు మహేశ్వరమ్‌ | సాయం ధ్యాయే తృ్సదా 
విష్ణుం- 1 త్రిమూర్తించ దివాకరమ్‌"'॥ అట్లాగే సూర్యుడు ఉదయం బుగ్వేదస్వరూపుడు, మధ్యాహ్నం యజార్వేదస్వరూపుడు” 
సాయంకాలం సామవేదస్యరూపుడు. అందువల్లనే (త్రివేదమయుడు. సూర్యుడు-(వ్యు) ప్రాణులను వారివారి వృత్తులందు 
(పేరేపించేవాడు. 


ఆ. “wengane జేసి యింతు Bat నప | రాధయుతలు సాపరాధ లయిన 

వారి గరుణ నెల్లవారును రక్షింతు' | రనుచు సూర్యునకు లతాంగి మొక్కె, 22 
ప్రతిపదార్థం: ఎబుక= జ్ఞానం; లేమిని, చేసి= లేకపోవటంచేత; ఇంతులు= (స్రీలు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; 
అపరాధయుతలు=తప్పిదాలతో కూడినవారు; స+అపరాధలు= తప్పులతో కూడినవారు; అయినన్‌= అగుటచేత; వారిన్‌= ఆ 


సీలను; కరుణన్‌= దయతో; ఎలవారును= అందరూ; రక్షింతురు; అనుచున్‌= అని తెలుతూ; లతా+అంగి= లతవంటి 
2 (35) Ga ౨) 
(సుకుమారమయిన) దేహంకలది - కుంతి; సూరుఃనకున్‌= సూరభగవానునికి; (మొకె_న్‌= నమసు._రించింది. 

N A య్రుక్క b 


తాత్సర్యం: “తెలివి లేక (స్త్రీలు ఎప్పుడూ తప్పులు చేస్తారు. తప్పులు చేసిన (స్త్రీలను దయతో అందరూ SN 
అని అంటూకుంతి సూర్యునికి నమస్కరించింది. 


వ. సూర్యుండును “నీకు దుర్వాసుం డిచ్చిన వరంబును మంత్రంబుశక్తియు నెటుంగుదు; మదీయదర్శనంబు 

వృథగాదు; నీ యభిమతంబు సేయుదు' ననిన గొంతి యి ట్లనియె. 23 
ప్రతిపదార్థం: సూర్యుండును; నీకున్‌; దుర్వాసు(డు+ఇచ్చిన= దుర్వాసుడు ప్రసాదించిన; వరంబును; మం(్రంబు, 
శక్తియున్‌= మం(త్రంయొక్కబలాన్ని; ఎణుంగుదున్‌= తెలియుదును; మదీయ, దర్శనంబు= నాదర్శనం- నీవు నన్ను 


చూడటం; వృథకాదు= వ్యర్థం కాదు; నీ అభిమతంబు= నీ యిష్ట(ప్రకారం; చేయుదును; అనినన్‌; కాంత= కుంతి; 
ఇట్ల్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'నీకు దుర్వాసుడు (ప్రసాదించిన వరంగురించి, మం(త్రశక్తినిగురించి నాకు తెలుసు. నా దర్శనం వృథా 
కాదు. నీ కోర్కె నెరవేరుస్తాను' అని సూర్యుడు పలుకగా, కుంతి ఈ విధంగా అన్నది. 


ఆ. ఏను మంత్రశక్తి యెటు(గక కోరితి(। గన్య కిదియు కోర(గాదు నాక; 

నాకు గర్భమయిన నాతలిదంద్రులు౯। జుట్టములును నన్ను: జూచి నగర? 24 
ప్రతిపదార్థం:  ఏను= నేను; మంహ్ర, శక్తి= మంత్రంయొక్క శక్తిని; ఎఖుగక= తెలియక; కన్యకున్‌= పెళ్ళికాని స్ర్తీకి; 
ఇదియున్‌= ఇది; కోరన్‌+కాదు= కోరకూడదు; నాకు+అ= అని అనక; కోరితిన్‌; నాకు; గర్భ ము+అయినన్‌= గర్భము 
కలిగినచో; నా, తలిదం(డ్రులున్‌; చుట్టములును= బంధువులును; నన్నున్‌ చూచి = నన్ను కనుగొని; నగరె= నవ్వరా? 


తాత్సర్యం: నేను మం(త్రశక్తి తెలియక, ఇది DYAH కోరకూడ దని తెలియక కోరాను. నాకు గర్భం వస్తే నన్ను 
చూచి నా తల్లిదండ్రులు, బంధువులు NGO? 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 479 


వ. అనిన విని సూర్యుండు దానికి గరుణించి “నీకు సద్యోగర్ణంబున( బుత్రు( డుద్దవిల్లు; నీకన్యాత్వంబును 

దూషితంబుగా' దని వరం YOO, దత్‌క్షణంబ యక్కన్యకకు నంశుమంతునంశంబున( గానీనుం డై. 25 
ప్రతిపదార్థం: అనినన్‌; విని; సూర్యుండు; దానికిన్‌= ఆ కుంతీదేవిని; కరుణించి= దయతలచి; నీకున్‌; సద్యస్‌+గర్భం 
బునన్‌= ఇప్పటికిప్పుడు కలిగే గర్భంవలన; పుత్రుడు; ఉద్భవిల్లున్‌= పుడతాడు; నీ, కన్యాత్వంబును= 9 కన్నెతనంకూడ; 
దూషితంబుకాదు= దోషం కలదికాదు; అని= ఆ (ప్రకారంగా; వరంబు+ఇచ్చినన్‌= వరాన్ని ఇయ్యగా; తద్‌+క్షణంబు+అ= 
ఆ క్షణంలోనే; ఆ+కన్యకకున్‌; అంశుమంతు; అంశంబునన్‌= సూర్యుని అంశంచేత; కానీనుండు+ఐ= కన్యకు పుట్టినవా డై. 
(కానీన: కన్యకాజాతః - అని అమరకోశం). 


తాత్సర్యం: అని కుంతి అనగా విని సూర్యుడు ఆమెమీద దయతలచి 'నీకు సద్యోగర్భంవలన పుత్రుడు పుట్టుతాడు. 
నీ కన్నెతనంకూడా చెడదు' అని వరం ఇవ్వగా, అప్పటికప్పుడే ఆ కన్యకు సూర్యునిఅంశాన కన్యాపు(త్రుడై. 


కర్ణుడు జనియించి సూతగృహంబు చేరుట (సం.1-104-10) 


చ. సలలిత మైన పుట్టుగవచంబు నిసర్గజ మైన కుండలం 

బుల యుగళంబు నొప్ప(గ సుపు త్ర్రు(డు SUK పుట్టె సూర్యమం 

డలమొకొ భూతలంబున బెడంగయి దీప్తిసహస్రకంబుతో 

వెలు(గెడు నా నిజద్యుతి సవిస్తరలీల వెలుంగుచుండగన్‌. 26 
ప్రతిపదార్థం: సలలితము+ఐన= అందమైన; పుట్టు, కవచంబు= పుట్టుకతోనే ఏర్పడ్డకవచం; నిసర్గజము+ఐన= సహజమైన; 
కుండలంబుల, యుగళంబున్‌= చెవిపోగుల జంటయు; ఒప్ప(గన్‌= (ప్రకాశించగా; సు+పు(త్రు+డు= చక్కనికుమారుడు; 
కర్ణుడు; సూర్య, మండలము+ఒకొ= సూర్యమండలమే యేమో; భూతలంబునన్‌= భూమిమీద; బెడంగు+అయి= అందమై; 
దీప్తి సహ(స్రకంబుతో= వేయికిరణాలతో; వెలుఠౌడు, నా= (ప్రకాశిస్తున్నదా అన్నట్టు; నిజ, ద్యుతి= తనకాంతి; సవిస్తర లీలన్‌= 
విరివి అయిన విలాసంతో; వెలుంగుచు+ఉండ(గన్‌; పుట్టెన్‌= పుట్టాడు. 
తాత్సర్యం: అందమైన సహజకవచకుండలాలతో (ప్రకాశిస్తూ; సూర్యమండలమే భూమిమీద వేయికిరణాలతో 
ప్రకాశిస్తున్నదా అన్నట్లు అధికమైన కాంతితో కర్గుడు పుట్టాడు. 
విశేషం: అలం: BYE. 'నిజద్యుతిసవిస్తరలీల వెలుంగుచుండయగన్‌' అనే విశేషణం సార్థకం. మహాభారతపా(త్రలలో స్వీయ 
వ్యక్తిత్వంతో ఒంటరిపోరుతో దిగంతయశస్సు గడించిన వీరుడు కర్గుడు. కర్గుడు లేకపోతే భారతం లేదన్న లోకోక్తి ఈ 
పాత్రకున్న ప్రత్యేకతను తెలుపుతున్నది. పుట్టుకవచంతో, కుండలాలతో పుట్టిన దివ్యరూపంకలవాడైనా, కర్గుడు నిజజీవితంలో 
విషాదాంతనాయకుడు. 
వ. అంత నాదిత్యుం డాకాశంబున కరిగిన, గొడుకుం జూచి కుంతి దద్దయు విస్మయం బంది యెద్దియుం జేయునది 

నేరక, 27 
ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత; ఆదిత్యుండు= సూర్యుడు; ఆకాశంబునకు; అరిగినన్‌= వెళ్ళగా; కుంతి; కొడుకున్‌; చూచి; 
తద్దయున్‌= మిక్కిలి; విస్మయంబు+అంది= ఆశ్చర్యపడి; చేయునది, నేరక= ఏమి చేయాలో తెలియక. 


480 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్సర్యం: తరువాత సూర్యుడు ఆకాశానికి వెళ్ళిపోగా, కుంతి కొడుకును చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఏమి 
చేయాలో తెలియక. 


తరువోజ 
ఏల యమ్మని నాకు నిచ్చె నిమ్మంత్ర మిమ్మంత్రశక్తి యే నెబుగంగ వే(డి 
యేల పుత్రకు( గోరి యెంతయు భక్తి నిను దలంచితి బ్రీతి? నినుడును నాకు 
నేల సద్యోగర్ణమిచ్చెణ గుమారు( డేల యప్పడ యుదయించె? నిం కెట్టు 
లీ లోకపరివాద మే నుడిగింతు? నింతకు నింతయు నెటుగరె జనులు! 28 


ప్రతిపదార్థం: ఏల= ఎందుకు; ఆ+ముని= ఆ దుర్వాసుడు; నాకున్‌; ఈ+మం(త్రము, ఇచ్చెన్‌= ఈ మంత్రాన్ని ప్రసాదించినాడు; 
ఈ+మం(త్ర, శక్తి= ఈ మంత్రము యొక్క బలాన్ని; ఏన్‌=నేను; ఎజు(గంగ, వే(డి= తెలిసి కొనా లని కోరి; ఏల= ఎందుకు; 
పుత్రకున్‌= కొడుకును; కోరి= ఇష్టపడి; ఎంతయున్‌= మిక్కిలి; భక్తిన్‌= భక్తితో; ఇనున్‌= సూర్యుడిని; తలంచితిన్‌= తలచుకొన్నాను; 
ట్రీతిన్‌= (ప్రేమతో; ఇను(డును= సూర్యుడుకూడ; ఏల= ఏమిటికి; నాకున్‌=నాకు; సద్యఃగర్భము= అప్పటికప్పుడే కలిగే గర్భాన్ని; 
ఇచ్చెన్‌; ఏల= ఎందుకు; కుమారుడు; అప్పుడు+అ= అప్పుడే, ఉదయించెన్‌= పుట్టాడు; ఇంకన్‌=ఇటుపై; ఎట్టులు= ఏవిధంగా; 
ఈ లోక, పరివాదమున్‌= -ఈలోకాపవాదాన్ని; ఏను= నేను; ఉడిగింతున్‌= లేకుండా చేస్తాను; ఇంతకున్‌= ఇప్పటికే; జనులు; 
ఇంతయున్‌= జరిగినది అంతా; ఎణుగరె= తెలిసికోరా? 


తాత్సర్యం: దుర్వాసుడు నా కెందుకు ఈ మంత్రాన్ని ఉపదేశించాడు? ఆ మం(త్రప్రభావాన్ని తెలిసికొనా లని నేను 
ఎందుకు భక్తితో సూర్యుడిని స్మరించాను? ఆ సూర్యుడుకూడ నాకు ఎందుకు సద్యోగర్భాన్ని ఇచ్చాడు? అప్పుడే 
ఈ పుత్రుడు ఎందుకు నాకు పుట్టాడు? ఇంక ఏ విధంగా ఈ లోకాపవాదాన్ని తప్పించుకొంటాను? ఇప్పటికే 
జరిగిన దంతా (ప్రజలు తెలిసికొనిఉండరా? 


విశేషం: తరువోజలోని ప్రతిపాదంలోనూ రెండు ద్విపదపాదా లుంటాయి. ద్విపదలో |ప్రతిపాదంలోనూ మూడు ఇం(ద్రగణాల 
మీద ఒక సూర్యగణం ఉంటుంది. అంటే తరువోజలో ఒక్కొక్క చరణంలో 3 ఇం[ద్రగణాలు+ ఒక సూర్యగణం+ 3 
ఇం(ద్రగణాలు+ 1 సూర్యగణం ఉంటాయన్నమాట. (ప్రతి రెండేసి గణాలమీద మూడు యతులు ఉంటాయి. ప్రాసనియతికూడా 
ఉన్నది. మొదటి పాదం గురువుతోకాని, లఘువుతోకాని, (ప్రారంభమైతే మిగిలిన పాదాలన్నీ అట్లాగే సాగాలి. “తరువోజ 
యలసము, సుకుమారమైన ఛంద మని కవిత్రయము వారభిప్రాయపడినట్లు వారి ప్రయోగమునుబట్టి యూహింప(దగియున్నది. 
చింత, శంక, దైన్యము, గ్లాని, శోకము మున్నగు నలసచిత్తవృత్తులందే తరువోజలు Send (బ్రయోగింపబడి యున్నవి. 
విశేషించి భారతమందలి పందొమ్మిది తరువోజలలో నేడు తరువోజలు గస్తీవాక్యములై యుండుటచే విన్నకోట పెద్దన యన్నట్లు 
(హఫైణమైన మృదువృత్త్రముగా, కవిత్రయము భావించి రని కూడ తలంపవచ్చును... ఈ తరువోజయందు మత్తకోకిలా 
సం(క్రమణ కల్పితమైన గమకచమత్కారము గుర్తింపదగియున్నది... తరువోజ మత్తకోకిలా భ్రాంతిని మాటిమాటికి గలిగించు 
చున్నది. విరుద్దావిరుద్ద నానాభావసాంకర్య చిత్రితమైన కుంతీదేవి తత్కాలచిత్తవృత్తి రమ్యముగ ధ్వనితమగుచున్నది.” (డాక్టర్‌ 
పాటిబండ మాధవశర్మ - ఆంధ్రమహాభారతము. ఛందళ్ళిల్పము). వితర్కరూపకమైన వాక్యవిన్యాసం పద్యమంతా ఒకే 
పద్దతిలో కూర్చబడి ఉండటంచేత సమత (మార్లాభేదం) అనే శబ్దగుణం సార్థకంగా సమకూరింది. (సంపా.) 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 481 
వసంతతిలకము 


'ఈ బాలు నెత్తుకొని యింటికి జన్న, నన్నున్‌ 

నా బంధు లందటు మనంబున నేమనా? రె 

6 బాలసూర్యనిభు నిట్టుల డించి పోవం 

గా బుద్దిపుట్టు? నని కన్య మనంబులోనన్‌. 29 


ప్రతిపదార్థం: ఈ, బాలున్‌= ఈ శిశువును; ఎత్తుకొని= తీసుకొని; ఇంటికిన్‌= అంతఃపురానికి; చన్న= వెళ్ళిన; నన్నున్‌; నా 
బంధులు+అందణున్‌= నా చుట్టా లందరు; మనంబునన్‌= మనస్సులో; ఏమి+అనారు= ఏమి అనరు? - అనగా ఏమైనా 
అంటారు; ఎట్టు: ఈ, బాల, సూర్య, నిభున్‌= ఈ బాలసూర్యుడితో సమానమైనవాడిని; ఇట్టులన్‌= ఈ రీతిగా; డించి= 
దించి, వదలిపెట్టి; పోవన్‌కాన్‌= పోవగా; బుద్దిపుట్టున్‌= ఆలోచన కలుగుతుంది.; అని= ఆ (ప్రకారంగా; కన్య= పెళ్ళికానికుంతి; 
మనంబులోనన్‌= మనస్సులో. 


తాత్సర్యం: ఈ బాలుడిని ఎత్తుకొని ఇంటికి వెళ్ళితే నన్ను నా బంధువు లందరూ దూషిస్తారు. అట్లని, 
బాలసూర్యుడివంటి ఈ బాలుడిని వదలి వెళ్ళటానికి బుద్ది ఎట్లా పుడుతుంది? అని కన్యగా ఉన్న కుంతి 
మనస్సులో. 


విశేషం: వసంతతిలకవృత్తంలోని ప్రతిపాదంలోనూ వరుసగా - త-భ-జ-జ-గగ- అనే గణా లుంటాయి. ఎనిమిదవ అక్షరం 
యతిస్థానం. ప్రాసనియమం ఉన్నది. దీనికి సింహోన్నత, సింహోద్దత, ఉద్దర్షిణి, మధుమాధవి, శోభాతతి, కర్ణోత్సల మొదలైన 
సే anan. నన్నయ ఈ వృత్తంలో మూడుపద్యాలు వ్రాశాడు. వాటిలో రెండు ఆశ్యాసాంత్యపద్యాలుగానూ, ఒకటి (అంటే 
ఈపద్యం) కథాసందర్భంలోనూ ఉపయోగించాడు. కుంతీదేవియొక్క అనిశ్చితమైన చిత్తవృత్తిని ఈ వృత్తం ధ్వనింపచేస్తున్నది. 
పుత్రుడిమీది మమకారం, బంధువులవలన కలిగే అపవాదం అనే రెండుభావావస్థలనడుమ అల్లల్లాడుతున్న & మాతృమూర్తి 
వత్సల, భయభావాలను మాధుర్య మనే గుణంతో పోషించటం నన్నయరచనాశిల్పం, పృథక్‌పదత్వంతోపాటు ఉక్తివైచిత్యంకూడా 
ఇందులో ఉన్నది. కుంతి మాతృమూర్తిగా వేదనపడుతున్నది. కాని, కన్య మనంబులో ఈ మాట లనుకొన్నట్ల్టు నన్నయ 
చెప్పాడు. అది పొసగదు కదా! అనిపించవచ్చును. ఆమెకు సద్యోగర్భంలో కర్టుడు పుట్టగానే సూర్యవరంవలన ఆమె కన్యాత్వం 
దూషితం కాకుండా యథాస్థితిగా ఉన్న దని వస్తుధ్వని, ఈ కన్యాత్వస్థితి వచ్చినందువలననే పసివాడైన SÈN మందసంలో 
ఉంచి వెంటనే రాగలిగిం దని భావించాలి. నన్నయ ‘కన్య అనే మాటతో పాత్రయొక్క తత్కాలస్థితిగతులను ధ్వనింపచేయటం 
ఉక్తి చమత్కారం. (సంపా.) 


వ. వందురి వగచుచున్న దాని పుణ్యంబున నాదిత్యప్రేరితం బయి యనర్లరత్నవసుభరితంబయిన యొక్కమంజస 
నదీప్రవాహవేగంబునం దనయొద్దకు వచ్చిన, దానిలో Sade దనకొడుకుం బెట్టి, కుంతి నిజగృహంబునకు 
వచ్చె; నంత. 30 

ప్రతిపదార్థం: వందురి= దుఃఖించి; వగచుచు+ఉన్న= ఆలోచిస్తున్న; దాని, పుణ్యంబునన్‌= ఆమె పుణ్యంవలన; ఆదిత్య, 


టేరితంబు+అయి= సూర్యుడిచేత పంపబడినదై; అనర్భ, రత్న, వసు, భరితంబు+అయిన= అమూల్యమైన రత్నాలచేత, 
బంగారంచేత నిండినట్టిది అయిన; ఒక్క, మంజస= ఒకపెట్టె; నదీ, ప్రవాహ, వేగంబునన్‌= నదీప్రవాహవేగంచేత; తన,ఒద్దకు= 


482 శ్రీమదాంధ్ర మహాభారతము 


తన సమీపమునకు; వచ్చినన్‌= రాగా; దానిలోన్‌= ఆ పెట్టెలో; చెరన్‌+చెరన్‌= వెంటనే; తన, కొడుకున్‌= అప్పటికప్పుడే పుట్టిన 
తన కుమారుని; పెట్టి= ఉంచి; కుంతి= కుంతీకుమారి; నిజ, గృహంబునకున్‌= తన ఇంటికి; వచ్చెన్‌; అంత= ఆ తరువాత. 
తాత్సర్యం: దుఃఖిస్తూ, ఆలోచిస్తున్న కుంతీదేవిపుణ్యంవలన సూర్యుడు పంపిన ఒకపెట్టె అమూల్యమైన రత్నాలతో, 
బంగారంతో నిండి నదీప్రవాహవేగంవలన ఆమెదగ్గరకు వచ్చింది. ఆ విధంగా తన దగ్గరకు వచ్చిన పెట్టెలో వెంటనే 
తనకొడుకును పెట్టి, కుంతి తనఇంటికి వచ్చింది. ఆ తరువాత. 


ఆ. ఘనభుజుండు రాధ యను దానిపతి యొక్క! సూతు( డరుగుదెంచి చూచి రత్న 

పుంజభరిత మయిన మంజసలో నున్న । కొడుకు దానితోన కొనుచు వచ్చి. 31 
ప్రతిపదార్థం: ఘన, భుజుండు= గొప్పభుజాలు కలవాడు; రాధ, అను, దాని= రాధ అనుపేరుగల ఆమె; పతి= భర్త; ఒక్క, 
సూతు(డు= సూతవంశంలో పుట్టినవాడు ఒకడు; అరుగుదెంచి= వచ్చి; చూచి= కనుగొని; రత్న, పుంజ, భరితము= రత్నాల 
సమూహంతో నిండినది; అయిన; మంజసలోన్‌= పెట్టెలో; ఉన్న= ఉండినట్టి; కొడుకున్‌; దాని, తోనన్‌= ఆ పెట్టెతోనే; కొనుచు= 
తీసికొంటూ; వచ్చి= ఇంటికివచ్చి. 
తాత్సర్యం: రాధ అనే స్త్రీకి భర్త అయిన ఒక సూతుడు, గొప్పభుజాలు కలవాడు వచ్చి చూచి, రత్నాలపెట్టెలో ఉన్న 
బిడ్డను ఆ పెట్టెతోకూడ తీసికొని వెళ్ళి. 

Go [e] 

క తన భార్యకు రాధకు ని। చ్చిన నదియును గరము సంతసిల్లి కుమారుం 

గని చన్నులు సేపె ముదం 1 బున బెనిచెను సుహృదు లెట్టిపుణ్యయొ యనయన్‌. 32 
ప్రతిపదార్థం: తన భార్యకు, రాధకున్‌= తన ఇల్లాలు రాధకు; ఇచ్చినన్‌= ఈయగా; అదియును= ఆమెకూడా; కరము= 
మిక్కిలి; సంతసిల్లి; కుమారున్‌; కని=చూచి; చన్నులు= పాలిండ్లు, చేపి= పాలుకారునట్టు చేసి; సుహృదులు= చెలులు; ఎట్టి, 
పుణ్యమొ= ఎటువంటి పుణ్యమో; అన(గన్‌= అని పలుకగా; ముదంబునన్‌= సంతోషముతో; పెనిచెను=పెంచింది. 
తాత్సర్యం: తన భార్య అయిన రాధకు ఇవ్వగా, ఆమె చాలా సంతోషించి, ఆ కుమారుడిని చూచి చన్నులు చేపగా 
అతనికి పాలిచ్చి, చెలు లందరూ, “ఇదంతా నీ పుణ్యం” అని పొగడగా, ఆ బాలుడిని పెంచింది. 
వ. ఇట్లు వసునివహంబుతో వచ్చుటంజేసి వసుషేణుం డను నామంబునం బరగి కర్ణుండు రాధేయుం డై 

సూతగ్భహంబునం బెరుగుచుండె; నంత నిట. 33 
ప్రతిపదార్థం: ఇట్లు= ఈ విధంగా; వసు, నివహంబుతో= రత్నాల, బంగారుసమూహంతో; వచ్చుటన్‌+ చేసి= రావటంవలన; 


వసుషణుండు; అను; నామంబునన్‌= పేరుతో; పరగి= way కర్టుండు; రాధేయుండు+ఐ= రాధకొడుకై; సూత, గృహంబునన్‌= 
సూతుని ఇంట్లో; పెరుగుచు+ఉండెన్‌= పెరుగుతూ ఉండినాడు; అంతన్‌, ఇట= అటుమీద - ఇక్కడ. 


తాత్సర్యం: ఈ విధంగా బంగారంతో, రత్నాలతో రావటంచేత వసుషణుడు అనే పేరుతో కర్ణుడు రాధకొడుకుగా 
సూతుడి ఇంట్లో పెరుగుతున్నాడు. ఆపైన ఇక్కడ. 


విశేషం: వసుశబ్దానికి బంగారు, రత్నాలు అనే రెండుఅర్థాలూ ఉన్నాయి. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 483 


పాండురాజు వివాహ మై దిగ్విజయము సేయుట (సం. 1-105-1) 


> 


యదుకులవిమలపయఃపయోనిధిసుధా | కరరేఖ(, గమనీయకాంతినిలయ, 
ననవరతాన్నదానాభితర్పితముని | విప్రజనాశీఃపవిత్రమూర్తి, 
వినయాభిమానవివేకసౌజన్యాది | సదమలగుణరత్నజన్మభూమి, 
బరమపతివ్రతాభరణాభిశోభిత( 1 దామరసేక్షణం, దాల్మియందు( 


ఆ. బృధివి( బోనిదాని( బృథయను కన్యక । నధికవీరు( డై స్వయంవరమున( 
బడసి పరనరేంద్రపరిభావి పాండు భూ । వరు(డు పేర్మితో వివాహ మయ్య. 34 


ప్రతిపదార్థం: యదుకుల, విమల పయస్‌+పయస్‌+నిధి, సుధాకర, రేఖన్‌= యదువంశం అనే నిర్మలమైన పాలసముద్రానికి 
చంద్రరేఖ అయిన దానిని; కమనీయ, కాంతి, నిలయన్‌= మనోహరమైన కాంతికి స్థానం అయినదానిని; అనవరత+అన్నదాన+ 
అభితర్సిత, ముని, విప్రజన+ఆశీస్‌, పవిత్రమూర్తిన్‌= ఎడతెగని అన్నదానంచేత తృప్తి పొందింపబడిన మునుల, (బ్రాహ్మణుల 
ఆశీర్వచనంచేత పవిత్రమైన ఆకారం కలదానిని; వినయ+అభిమాన, వివేక, సౌజన్య+ఆది, సద్‌+అమల, గుణ, రత్న, 
జన్మభూమిన్‌= అడకువ, గౌరవం, వివేకం, మంచితనం మొదలైన ఉత్తమాలు అయిన నిర్మలగుణాలు అనే రత్నాలకు 
పుట్టుచోటు అయిన దానిని; పరము, పతివ్రతా+ఆభరణ+ అభి శోభి తన్‌= ఉత్తమమైన పాతివ్రత్యం కల స్త్రీలకు నగవల 
ఎక్కువగా (ప్రకాశింపజేయబడుతున్నదానిని; తామరస+ఈక్షణన్‌= కమలాలవంటి కన్నులు కలదానిని; తాల్మి, అందున్‌= 
ఓర్సులో; పృథివిన్‌= భూమిని; పోనిదానినన్‌= పోలినట్టిదానిని; పృథ, అను, కన్యకన్‌= పృథ అనే పేరుగల కన్నెను అనగా 
కుంతిని; పర, నర+ఇం|ద్ర, పరిభావి= KOEN అవమానించువాడు; పాండు, భూవరు(డు= పాండురాజు; అధిక, వీరు( 
డు+ఐ= మిక్కిలి పరా(క్రమశాలి అయి; స్వయంవరమునన్‌= స్వయంవరమునందు; పడసి= పొంది; పేర్మితో= గొప్పగా ప్రీతిగా; 
వివాహము+అయ్యెన్‌= పెళ్ళి చేసుకొన్నాడు. 

తాత్సర్యం: యదువంశ మనే నిర్మలసముద్రానికి చం(ద్రరేఖవంటిది, మనోహరమైన తేజస్సుకు స్తానమైనది, ఎడతెగని 
అన్నదానంచేత మునులను (బ్రాహ్మణులను తృప్తిపొందించి వాళ్ళ ఆశీర్వచనంచేత పవిత్రమైన ఆకారం కలది, 
వినయం, గౌరవం, వివేకం, మంచితనం మొదలైన ఉత్తమగుణా లనే రత్నాలకు జన్మభూమి అయినది, పరమ 
పతి(వ్రతలకు అలంకారంవలె (ప్రకాశించేది, కమలాలవంటి కన్నులు కలది, ఓర్ఫ్సులో భూమితో పోల్చదగింది అయిన 
పృథను, శృత్రురాజులను జయించిన పాండురాజు మహాపరా(క్రమశాలి అయి, స్వయంవరంలో పొంది, ప్రీతితో పెళ్ళి 
చేసికొన్నాడు. 

విశేషం: అలం: రూపకం, ఉపమ. ఈ పద్యంలో నన్నయ కుంతిని ఒక శృంగారనాయికగా కాక పుణ్యవతిగా, DANG ON 
వర్ణించాడు. 'గణనీయకాంతినిలయ” అన్న విశేషణంద్వారా ఈ పద్యరచనలో కాంతి అనే శబ్దగుణం గణనీయంగా పోషింపబడిం 
దని సూచించాడు. వాడిన దీర్భసమాసాలు జౌజ్ఞ్యల్యం అనే స్వభావాన్ని ప్రదర్శించటంచేత కుంతిలోని కాంతిశీలం ధ్య్వనిమయం 
అవుతున్నది. అక్షరరమ్యత కాంతిగుణశోభకు వ్యంజకం కావటం ఈ రచనలోని విశేషం. భారతకథలోని మాతృమూర్తిగా 


అత్యంత కీలకమైన పాత్రను నిర్వహించే పృథను (కుంతిని) సీసపద్యంలో గుణసుందరంగా, ఉదాత్తంగా పరిచయం చేయటం 
WATI సూక్తినిధి (ప్రదర్శించినశిల్సం. 


వ. మటియు భీష్మానుమతంబున మద్రరాజతనయ మాద్రి యనుదాని మహోత్సవంబున వివాహంబై పాండురాజు 
భరతకులరత్నాలంకారుం డై పరాక్రమంబున నెవ్వరిని మెచ్చక యపారచతురంగబలసమన్న్వితుం దై. 35 


484 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మణియు; భీష్మ+అనుమతంబున= భీష్ముడి అనుమతితో; మద్ర, రాజ, తనయ= మధద్రదేశానికి సంబంధించిన 
రాజు కూతురు; SO అను దానిన్‌= మా(ద్రి అను పేరుగల ఆమెను; మహా+ఉత్సవంబునన్‌= గొప్ప పండుగతో 
(ఊరేగింపుతో); వివాహంబై= పెండ్లాడి; పాండురాజు= పాండురాజు; భరత, కుల, రత్న+ అలంకారుండు+ఐ= భరతవంగశానికి 
రత్నాభరణం వంటివాడై; పరా(క్రమంబునన్‌= వీర్యము లేదా శౌర్యమునందు; ఎవ్వరిని, మెచ్చక= ఎంతటివారినైనా, లెక్కచేయక; 
అపార, చతురంగ, బల, సమన్వితుండు+ఐ= అంతులేని నాలుగు అంగములు (రథ, గజ, తురగ, పదాతులు) కల్ళేనతో 
కూడుకొన్నవాడై. 


తాత్సర్యం: పాండురాజు భీష్మునిఅనుమతితో మ(ద్రరాజుకూతురైన మా[దినికూడా వైభవంగా వివాహంచేసికొని, 
భరతవంశానికి రత్నాభరణంవంటివాడై, పరా(క్రమంలో ఎవరినీ లెక్కచేయక చతురంగబలాలతో కూడుకొన్నవాడై. 


మ. ధ్వజినీ పాత భరంబునం దలరగా, ధాత్రీధరాహీంద్ర మూ 

ర్థజరత్నప్రకరంబు లున్నతగజేంద్రస్యందన ప్రోల్లస 

ద్ద్వజ వాతాహతి( దూలగా జలదబ్బందం బీక్రియన్‌ సర్వది 

గ్విజయార్థం బరిగెం గురుప్రభు(డు దోర్వీర్యప్రకాశార్థి యై. 36 
ప్రతిపదార్థం: ధ్వజినీ, పాత, భరంబునన్‌= సైన్యంనడకభారంచేత; ధాత్రీ, ధర+అహి+ఇం[ద్ర, Sarta, రత్న, ప్రకరంబులు= 
భూమిని మోస్తున్న నాగరాజైన ఆదిశేషుని శిరస్సునందు పుట్టిన రత్నాలసమూహాలు; తలరయ(గా= చలింపగా; ఉన్నత, గజ+ఇం|(ద, 
స్యందన, (ప్ర+ఉల్లసత్‌+ధ్వజ, వాత+ఆ, హతిన్‌= ఎత్తెన మేలిమి ఏనుగులయొక్క, రథాలయొక్క బాగా (ప్రకాశించే టెక్కెముల 
గాలిదెబ్బచేత; జలద, బృందంబు= మేఘాలసమూహం; తూలయగాన్‌= చలింపగా; ఈ, (క్రియన్‌= ఈ విధంగా; కురు, ప్రభు 
డు= కురురా జైన పాండురాజు; దోః+వీర్య, (ప్రకాశ+అర్థి+ఐ= బాహుబలాన్ని (ప్రకటించాలన్న కోరిక కలవాడై; సర్వ, 
దిక్‌+విజయ+అర్థంబు= అన్నిదిక్కులను జయించటంకొరకు; అరిగెన్‌+ వెళ్ళాడు. 


తాత్సర్యం: సైన్యంయొక్క పాదఘట్టనలభారంవల్ల భూమిని మోస్తున్న ఆదిశేషునిశిరోమణులు చలించేటట్టు, ఎత్తెన 
మేలిమిఏనుగులమీద, రథాలమీద కల జెండాల గాలిదెబ్బకు మేఘాల సమూహం చెదిరేటట్లు పాండురాజు తన 
బాహుబలాన్ని ప్రకటించా లన్నకోరికతో దిగ్విజయంకోసం వెళ్ళాడు. 


విశేషం: అలం: అతిశయోక్తి. మత్తేభవృత్తం సమాసఘటితమై సంధిబంధురమై, ఉదాత్తగంభీరంగా ప్రసాదమి(శ్రిత ఓజోగుణంతో 
సాగింది. ఈ పద్యశైలి వీరరసోచితం; అక్షరరమ్యం. 
క అతులప్రతాపలీలా । యుతు(డై ప్రాగక్షిణాపరోత్తర దిగ్లూ 
NI a GAM > [A] 
పతుల నిజశాసన వశీ । కృతులం గావించెః దనదుకీర్తి వెలుంగన్‌. 37 


ప్రతిపదార్థం: అతుల, (ప్రతాప, లీలా, యుతు(డు+ఐ= సాటిలేని పరా(క్రమవిలాసంతో కూడినవాడై; (ప్రాక్‌+దక్షిణ+అపర+ 
ఉత్తర, దిక్‌+భూపతుల= తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరదిక్కులరాజులను; తనదు క్రీర్తి; వెలుంగన్‌; నిజ, శాసన, 
వశీకృతులన్‌= తన ఆజ్ఞకు లొంగేటట్టు చేయబడినవారినిగా - అనగా తనకు లొంగినవారినిగా; కావించెన్‌= చేశాడు. 


తాత్సర్యం: సాటిలేని పరా(క్రమవిలాసంతో పాండురాజు నాలుగుదిక్కులరాజులను తన ఆజ్ఞకు లొంగేటట్లు చేశాడు. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 485 
మహాస్రగ్ర్లర 


అతిరౌద్రాకారకీలాయతదవదహనోగ్రాగ్ర సేనానిపీడా 

హతు లై నానావిధోపాయనములు గొని సౌహార్టవాంఛన్‌ జయశ్రీ 

శ్రితబాహుం గానా వచ్చిరి సకలజగత్సేవ్యమానున్‌ మహేంద్ర 

ప్రతిముం గౌరవ్యవంశప్రభు నఖిలమహీపాలు రాంబాలికేయున్‌. 38 


ప్రతిపదార్థం: అఖిల, మహీ, పాలురు= భూమిమీది రాజులంతా; అతి, రౌ(ద్ర+ఆకార, కీలా+ఆయత, దవదహన+ఉ(గ+ అగ, 
సేనా, Dha, హతులు+ఐ= మిక్కిలితీక్ష్‌ణ మైన ఆకారం కల మంటలచేత గొప్పదైన కార్భిచ్చువలె భయంకరమైన ముందు 
ఉన్న సైన్యంతాకిడిచేత కొట్టబడినవారై; నానావిధ+ ఉపాయనములు= పలురకాలకానుకలు; కొని= తీసికొని; సౌహార్ద, వాంఛన్‌= 
స్నేహంమీదికోరికతో; జయ శ్రీ, శ్రిత, బాహున్‌= జయలక్ష్మిచేత ఆశ్రయించబడిన చేతులు కలవాడిని; సకల, జగత్‌+సేవ్యమానున్‌= 
అన్నిలోకాలచేత సేవింపదగినవాడిని; మహా+ఇం॥ద్ర, ప్రతిమున్‌ = దేవేం(ద్రుడితో సమానమైనవాడిని; కౌరవ్య, వంశ, (ప్రభున్‌= 
కురువంశరాజును; ఆంబాలికేయున్‌= అంబాలికకొడుకైన పాండురాజును; కాన(గాన్‌= చూడటానికి; వచ్చిరి= వచ్చారు. 


తాత్సర్యం: భూమిమీద రాజులంతా మహాతీ(వ్రజ్యాలలతో మండుతున్న కార్చిచ్చువలె భయంకరమయిన ముందున్న 
సైన్యం తాకిడిచేత కొట్టబడినవాళ్ళయి అనేకరకాల కానుకలు తీసుకొని, మిత్రత్వాన్ని కోరి జయలక్ష్మిని ఆశ్రయించిన 
చేతులుకలవాడు, అన్నిలోకాలచేత సేవించబడేవాడు, దేవేం(ద్రునితో సమానుడయినవాడు, కురువంశప్రభువు అయిన 
- పాండురాజును చూడటానికి వచ్చారు. 


నిశేషం: అలం: ఉపమ. మహా(స్తగర పాదానికి 22 అక్షరా లుంటాయి. స, త, త, న, స ర, ర, గ అనే గణాలు వరుసగా 
ఉంటాయి. 9, 16 అక్షరాలకు యతి చెల్లుతుంది. నన్నయ (్రాసినవి మొత్తం రెండు మహాగ్రగరలు, మొదటిది (ఆది 2.22) 
దేవదానవయుద్దంలో నరనారాయణులు (ప్రదర్శించిన (ప్రతాపాన్ని వర్లించేది. రెండవది ఇది. దిగ్గిజయయా(త్రలో పాండురాజు 
ప్రదర్శించిన పరాక్రమాన్ని వర్లించేది. “వఏీరస్య భుజదండానాం వర్లనే WIT భవేతొ' అని క్లేమేం[ద్రుని మతం. BASS 
మొదటి గురువును రెండు లఘువులు చేస్తే మహాస్రగర జౌతుంది. కాబట్టి (స్రగ్గరవలె మహా(స్రగ్గరనుకూడా మహావీరుల 
పరా(క్రమ ప్రదర్శనకు వినియోగించి, నన్నయ వృత్తొచిత్యాన్ని పాలించాడు. (సంపా.) పరా(క్రమంవల్ల గాంభీర్యాన్ని, విజయలక్ష్మి 
వల్ల సౌందర్యాన్ని ఒక గొప్ప దండవలె ధరించినా డని-వృత్తము పేరుకు తగిన సన్నివేశకల్పన నన్ష్నయభఛందళశ్శిల్పమర్శ్మజ్ఞతకు 
నిదర్శనం. 


చ. లలిత హయ ద్విపంబుల విలాసినులన్‌ మణిరౌప్య కాంచనా 

వలుల నజావిగోమహిష వర్గములన్‌ బహుభూషణంబులన్‌ 

EWAH గప్పముల్‌ ధరణిపాలురచే( గొని నూటువేల్‌గజం 

ewo బెటికించి తెచ్చె గురుముఖ్యు( డకుష్యధనమ్ము లిమ్ముగన్‌. 39 
ప్రతిపదార్థం: కురు, ముఖ్యు(డు= కురువంశంలో ముఖ్యుడైనవాడు - పాండురాజు; లలిత, హయ, ద్విపంబులన్‌= 


మనోహరాలైన గుణ్టాలను, ఏనుగులను; విలాసినులన్‌= అందమైన (స్త్రీలను; మణి, రౌప్య, కాంచన+ఆవలులన్‌= మణుల 
వెండిబంగారాల సమూహాలను; అజ+అవి, గో, మహిష వర్గములన్‌= మేకల, గొర్రెల, గోవుల, దున్నల సమూహాలను; బహు, 


486 శ్రీమదాంధ్ర నముహాభారతము 


భూషణంబులన్‌= అనేక ఆభరణాలను; బలువిడిన్‌= మిక్కుటంగా; కప్పముల్‌= పన్నులు; ధరణిపాలురచేన్‌= రాజులనుండి; 
కొని= (గ్రహించి; అకుప్య, ధనమ్ములు= వెండి బంగారు రూపం అయిన సంపదలను; ఇమ్ముగన్‌= సులువుగ; నూటు, వేల్‌, 
గజంబులన్‌= నూరువేల ఏనుగులతో; పెటికించి= మోయించి; తెచ్చెన్‌. 

తాత్సర్యం: పాండురాజు మనోహరాలైన గుర్రాలను, ఏనుగులను, అందమైన RONO, మణులను, వెండిని, బంగారాన్ని, 
మేకలను, గొర్రెలను, ఆవులను, దున్నలను, చాలాధనాన్ని రాజులనుండి కప్పాలుగా గ్రహించాడు. వెండి, బంగారు 
రూపమైన ధనాన్ని నూరువేలఏనుగులతో మోయించి తెచ్చాడు. 


క, _శరనిధిపరివృత విశ్వం 1 భర గల భూపతులు పాండుపతికృతమున( గిం 

కరు లై ప్రతిసమకల్పిత । కరు లై రది మొదలుగా(గ గౌరవ్యులకున్‌. 40 
ప్రతిపదార్థం: శర, నిధి, పరివృత, విశంభరన్‌= సము[ద్రంచేత చుట్టబడిన భూమిమీద; కల= ఉన్న; భూపతులు= రాజులు; 
పాండుపతి, కృతమునన్‌= పాండురాజు చేసిన పనివలన; కింకరులు+ఐ= సేవకులై; అది, మొదలు, కాగన్‌= అప్పటినుండి; 


కౌరవ్యులకున్‌= కురువంశరాజులకు; (ప్రతి, సమ, కల్పిత, కరులు+ఐ= (ప్రతిసంవత్సరం ఏర్పాటు చేయబడిన కప్పం కలవారు 
అయ్యారు - అనగా ప్రతిసంవత్సరం కప్పం చెల్లీస్తున్నారు. 


తాత్సర్యం: భూమిమీిది రాజులంతా పాండురాజు చేసిన పనివల్ల సేవకులై, అప్పటినుండి కురువంశ రాజులకు (ప్రతి 
సంవత్సరం కప్పం చెల్లిస్తున్నారు. 
పాండురాజు సత్కృత్యములు (సం. 1-106-1) 


ca A A. 

వ. ఇట్లు పాండురాజు దిగ్విజయంబు సేసి తదుపార్ణితంబు లైన యపరిమితధనంబుల' దెచ్చి ధృతరాష్ట్రుననుమతంబున 
భీష్మునకు సత్యవతికిం దమతల్లు లైన కౌసల్యలకు విదురునకు సుహృజ్ఞనులకు బ్రాహ్మణులకు నిచ్చి, వారివలన 
ననేకాశీఃప్రశంసలు వడసి సుఖం బున్నంత. 41 

ప్రతిపదార్థం: gèn; పాండురాజు; దిక్‌+విజయంబు, చేసి= దిక్కులను జయించి; తద్‌+ఉపార్టితంబులు+ఐన= ఆ 

దిగ్గిజయంవలన సంపాదించబడిన; అపరిమిత, ధనంబులన్‌= అంతులేని సంపదలను; తెచ్చి; ధృతరాషు, అనుమతంబున= 

ధృతరాష్ట్రుని అంగీకారంతో; భీష్మునకున్‌; సత్యవతికిన్‌; తమ, తల్లులు+ఐన; కౌసల్యలకు= కోసలరాజు కూతుళ్ళకు; విదురునకున్‌; 
సుహృద్‌+జనులకున్‌= స్నేహితులకు; |బ్రాహ్మణులకున్‌; ఇచ్చి; వారివలనన్‌; అనేక+ఆశీస్‌+(ప్రశంసలు= పెక్కు ఆశీస్సులు, 
పొగడ్తలు; పడసి= పొంది; సుఖంబు+ఉన్నంత= సుఖంగా ఉండగా. 


తాత్సర్యం: ఈ విధంగా పాండురాజు దిగ్విజయం చేసి, అంతులేని సంపద తెచ్చి, ధృతరాష్ట్రుని అనుమతితో 
భీష్మునికి, సత్యవతికి, తమతల్లులకు, విదురునకు, మి(త్రులకు, (బ్రాహ్మణులకు ఇచ్చి, వారివలన అనేక ఆశీర్ష్వచనాలను, 
ప్రశంసలను పొంది, సుఖంగా ఉండగా. 


చ. వినుతయశుండు పాండున్ఫపవీరు(డు దిగ్విజయంబు సేసి పెం 
పున గొనివచ్చి యిచ్చిన యపూర్వ మహా ధనరాశీ DO, వా 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 487 


రని విభవంబుతోడ ధృతరా షఘ్రు(డు సేసె శతాశ్వమేధముల్‌ 
దనిసన భూసురేశులకు దక్షిణ లిచ్చి యథోచితంబుగన్‌. 42 


ప్రతిపదార్థం: వినుత, యశుండు= పొగడబడిన కీర్తికలవాడు; పాండునృప, వీరు(డు= వీరుడైన, పాండురాజు; దిక్‌+ 
విజయంబు, చేసి= దిక్కులను జయించి; పెంపునన్‌= గొప్పతనంచేత; కొనివచ్చి= తీసికొనివచ్చి; ఇచ్చిన= ఇచ్చినటువంటి; 
అపూర్వ, మహా, ధన, రాశి, సేర్మిన్‌= అంతకుముందు లేని గొప్ప ధనసమూహం యొక్క అతిశయంతో; వారని, విభవంబుతోడ= 
ఎడతెగని వైభవంతో; ధృతరాష్ట్రుడు; తనిసనన్‌= తృప్తిదీర; భూసుర+ఈశులకు= |బ్రాహ్మణ[శ్రేష్ణులకు; యథా+ఉచితంబుగన్‌= 
ఎవరికి తగినట్టు వారికి; దక్షిణలు= పెద్దవారికి గౌరవంగా ఇచ్చు ధనము; ఇచ్చి= ఒసగి; శత+అశృమేధముల్‌= వంద 
అశ్యమేధయాగాలు; చేసెన్‌, 


తాత్సర్యం: కీర్తిమంతు డైన పాండురాజు దిక్కులను జయించి గొప్పగా తెచ్చి ఇచ్చిన ధనసమూహంతో ధృతరాష్ట్రుడు, 
మహావైభవంగా తృప్తిదీర బ్రాహ్మణోత్తములకు ఎవరికి తగినట్టు వారికి దక్షిణలు ఇచ్చి, వంద అశ్యమేధయాగాలు 
చేశాడు. 


వ. మణియు నప్పాండురాజు వినయవిధేయత్వంబున ధృతరాషునకు, నభిమతకార్యకరణంబున బాంధవులకు, 
ననుకూలత్వంబున సుహృజ్ఞనులకుం బరిశ్రమజ్ఞానంబున విద్వాంసులకు(, గారుణ్యదానంబున ననాధులకు, 
నభయంకరత్వంబున మహీప్రజలకు సంతోషంబు సేయుచు. 43 


ప్రతిపదార్థం: మణియున్‌= ఇంకా; ఆ+పాండురాజు; వినయ, విధేయత్వంబునన్‌= అణకువతో లొంగిఉండటంచేత; 
ధృతరాష్రునకున్‌; అభిమతకార్య, కరణంబునన్‌= ఇష్టమైన పనులు చేయటంచేత; బాంధవులకున్‌= చుట్టాలకు; అనుకూలత్వం 
బునన్‌= అనుకూలంగా ఉండటంచేత; సుహృత్‌+జనులకున్‌= మి(త్రులకు; పరిశ్రమ, జ్ఞానంబునన్‌= కృషిని గుర్తించటంచేత; 
విద్వాంసులకున్‌= పండితులకు; కారుణ్య, దానంబునన్‌= దయను దానంచేయటంచేత - అనగా కరుణ చూపటంచేత; 
అనాథులకున్‌= దిక్కులేనివాళ్ళకు; అభయంకరత్వంబునన్‌= భయంలేకుండా చేయడంచేత; మహీ, (ప్రజలకున్‌= భూమిమీద 
(ప్రజలకు; సంతోషంబు, చేయుచున్‌= సంతసం కలిగిస్తూ, 


తాత్సర్యం: అంతేకాక ఆ పాండురాజు వినయవిధేయతలతో ధృతరాష్టునికి, ఇష్టమైన పనులు చేయటంతో 
బంధువులకు, అనుకూలంగా ఉండటంతో మి(త్రులకు, చేసిన కృషిని గుర్తించడంతో పండితులకు, దయ చూపటంతో 
దిక్కులేనివాళ్ళకు, భయంలేకుండా చేయటంతో (ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తూ, 


విశేషం: ఇవి ఉత్తమరాజుకు ఉండే లక్షణాలు. ఉత్తమరాజు లక్షణాలే కాదు ఉత్తమవ్యక్తు లందరిలో ఉండే ఉన్నతమైన 
గుణాలు. వ్యక్తులంతా అలవరచుకోవలసిన ఉత్తమగుణాలు. పాండురాజు వంశకర్త. భావిచ[క్రవర్తుల వర్తనవిధిని ఆదర్శవంతంగా 
ఆచరించి చూపించాడు. పాండురాజు తన వంశాన్నీ, కుటుంబాన్నీ సమైక్యంగా, సంపన్నంగా, సంతోషంగా, ఆదర్శవంతంగా 
ఉంచటానికి తన శక్తియుక్తు లన్నీ ధారపోసి వంశకర్త అయినాడు. పాండురాజు తెచ్చియిచ్చిన ధనంతో వంద అశ్వమేధాలు 
చేసిన ధృతరాష్ట్రుడు వంశవిచ్చిత్తికి దోహదంబచేశాడు. పాండురాజు (ప్రవర్తిల్లచేసిన ఉదార చరిత్రాన్ని పాండవులు కొనసాగించారు. 
అందువలననే ధార్హారాష్ట్రులు నశించారు. పాండవులు వంకశోద్దారకులైనారు. పాండురాజు ప్రవర్తనలో ధ్వనిస్తున్న భావికథార్థాలను 
సారమతితో భావించాలి. 


488 శ్రీమదాంధ్ర నముహాభారతము 


క “మండిత గుణ సంపద నధి । కుం డగుచున్‌ బూరు భరత కురు పతులకు( దు 
ల్యుం డయి వంశకరుం డగు(। బాండుమహీశు? డని బుధసభలు దను( TAK. 44 
ప్రతిపదార్థం: మండితగుణసంపదన్‌= అలంకరింపబడిన సుగుణాల అతిశయంలో; అధికుండు= గొప్పవాడు; అగుచున్‌= 


అవుతూ; పాండు, మహీ+ఈశు(డు= పాండురాజు; పూరు, భరత, కురుపతులకున్‌= రాజులైన పూరు, భరత, కురురాజులకు; 
తుల్యుండు+అయి= సమానుడైనవాడై; వంశ, కరుండు= వంశాన్ని నిలిపేవాడు, అగున్‌= కాగలడు; అని= ఆ (ప్రకారంగా; 


బుధ, సభలు= పండితసమూహాలు; తనున్‌= తన్ను; పొగడన్‌= (ప్రశంసింపగా. 
తాత్సర్యం: 'అనేకసుగుణాలతో గొప్పవాడై పాండురాజు పూరు భరత కురు చక్రవర్తులతో సమానుడై, వంశాన్ని 
నిలిపేవాడు TE డని పండితులు తనను పొగడుతూ ఉండగా. 
క, _నానాద్రవ్య నిరంతర | దానముల ననూనయజ్ఞదక్షిణలను ధా 

త్రీనాథు(డు బ్రాహ్మణులను । శ్రీనిలయుల( జేయుచుండె శిష్టప్రెయు' డై. 45 
ప్రతిపదార్థం: ధాత్రీ; నాథుడు= భూపతి - పాండురాజు; నానా, (ద్రవ్య, నిరంతర, దానములన్‌= అనేక విధాలైన సంపదలను 
నిరంతరం దానంచేస్తూ ఉండటంవలన; అనూన, యజ్ఞ, దక్షిణలను= తక్కువకాని యజ్ఞాలలో దక్షిణలచేత - అనగా 
యజ్ఞాలలో గొప్పగా ఇచ్చే దక్షిణలచేత; శిష్ట, (ప్రియు(డు+ఐ= సదాచారసంపన్నులకు పియమైనవాడై; (బ్రాహ్మణులను; 
శ్రీనిలయులన్‌= సంపదకు ఉనికిపట్టు లయిన వారినిగా; చేయుచున్‌+ఉండెన్‌. 


తాత్సర్యం: పాండురాజు అనేకవిధాలైన సంపదలను నిరంతరం దానం చేయటంచేత, యజ్ఞాలలో గొప్పగా 
దక్షిణలు ఇవ్వటంచేత, సదాచారసంపన్నులకు పియమైనవాడై, బ్రాహ్మణులను ధనవంతులనుగా చేస్తూ ఉన్నాడు. 


వేటకు? బోయిన సాండురాజునకు శాపంబు గలుగుట (సం. 1-109-5) 


వ. మటియుననేకవినోదంబులను ననవరతకామానురూపవిషయసుఖానుభవంబులనుం బ్రొద్దు పుచ్చుచు నాతండు 
మృగయావ్యసనంబునం దగిలి. 46 
ప్రతిపదార్థం: మణియున్‌= ఇంకా; అనేక, వినోదంబులను= పెక్కు వినోదాలతో; అనవరత, కామ+అనురూప, విషయ, 


సుఖ+అనుభవంబులన్‌= ఎడతెగని కామానికి తగిన విషయ సుఖాలను అనుభవించటంచేత; ప్రొద్దు, పుచ్చుచున్‌= కాలం 
గడుపుతూ; ఆతండు= పాండురాజు; మృగయావ్యసనంబునన్‌= వేటమీది మితిమీరిన ఆసక్తితో; తగిలి= తగులుకొని. 


తాత్సర్యం: అంతేకాక, వివిధ సుఖవిలాసాలతో, ఎడతెరిపి లేకుండా కోరుకొన్న భోగాలు అనుభవించటంతో 
కాలంపుచ్చుతూ, పాండురాజు వేటమీద మితిమీరిన ఆసక్తితో తగులుకొని. 


ఉ. _వాసవసన్నిభుండు హిమవన్నగదక్షిణపార్యభూములన్‌ 
శ్రీసతి బోని కుంతియును జెల్వగు మాద్రియు( దోడ రాగ బా 
ణాసన బాణ భాసిత మహాభుజు(డై విహరించుచుందె ని 
చ్చాసద్భశంబుగా గజవశాద్వయమరధ్య గజేంద్ర లీలతోన్‌. 47 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 489 


ప్రతిపదార్థం: వాసవ, సన్నిభుండు= దేవేం(ద్రునితో సమానుడు అయిన పాండురాజు; హిమవత్‌+నగ, దక్షిణ, TI, 
భూములన్‌= హిమాలయపర్వతంయొక్క దక్షిణంవైపు ఉన్న భూములలో; శ్రీసతిన్‌+పోని= లక్ష్మీదేవిని పోలినట్టి; కుంతియును= 
కుంతియు; చెలువు+అగు= అందమైనది అయిన; మా(ద్రియున్‌; తోడ, రాణగన్‌= వెంట రాగా; బాణ+ఆసన, బాణ, భాసిత, 
మహా, భుజు(డు+ఐ= ధనుస్సుచేత, బాణాలచేత (ప్రకాశింపచేయబడిన గొప్పభుజాలు కలవాడై; ఇచ్చా, సదృశంబుగాన్‌= 
కోరికకు తగినట్టు; గజావశా, ద్యయ, మధ్య, గజ+ఇం॥ద్ర, లీలతోన్‌= ఆడేనుగులు రెండింటి మధ్య ఉండే మదపుటేనుగువంటి 


విలాసంతో; విహరించుచున్‌+ఉండెన్‌= విహరిస్తూ ఉండినాడు. 


తాత్సర్యం: దేవేం(ద్రునితో సమాను డైన పాండురాజు, హిమాలయపర్య తానికి దక్షిణవైపున ఉండే భూములలో 
లక్ష్మీదేవివంటి కుంతి, అందమైన మాద్రి తనవెంట రాగా; ధనుస్సును, బాణాలను చేపట్టి ఇష్టంవచ్చినట్టుగా, రెండు 
ఆడుఏనుగుల మధ్య ఉండే మగమదపుటేనుగువంటి విలాసంతో విహరిస్తూ ఉన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. మటియు( దనకు ధృతరాముం డిష్టాన్నపాన మాల్యానులేపన భూషణాదులు నిత్యంబునుం బుత్తెంచుచుండ నిట్లు 
వనవాసవ్యాసంగంబున నుండి, యొక్కనా(డు పెక్కుమృగంబుల నెగిచి యొక్కటి నేనియు నేయంగానక కినిసి 
యొక్కయెడ. 48 


ప్రతిపదార్థం: మటీయున్‌; తనకున్‌; ధృతరాష్ట్రుండు; ఇష్ట+అన్న, పాన, మాల్య+అనులేపన, భూషణ+ఆదులు= ఇష్టమైన 
అన్నపానాలు, పూదండలు, మైపూతలు, ఆభరణాలు మొదలైనవాటిని; నిత్వంబునున్‌= (ప్రతిరోజు; పుత్తెంచుచు+ఉండన్‌= 
పంపుతూ ఉండగా; ఇట్లు; వన, వాస, వ్యాసంగంబునన్‌= అడవిలో ఉండటంమీది ఆసక్తితో; ఉండి= వసించి; ఒక్కనా(డు; 
పెక్కు, మగృంబులన్‌= అనేకమృగాలను; ఎగిచి= తరిమి; ఒక్కటిన్‌, ఏనియున్‌= ఒక్కదానినికూడా; ఏయన్‌+కానక= కొట్టడానికి 
సాధ్యపడక; కినిసి= కోపించి; ఒక్క+ఎడన్‌= ఒకచోట. 


తాత్సర్యం: అంతేకాక తనకు ఇష్టమైన అన్నపానాలు, పూదండలు, మైపూతలు, ఆభరణాలు మొదలైనవి (ప్రతిరోజు 
ధృతరాష్ట్రుడు పంపుతూ ఉండగా, అడవిలో ఉండా లనే ఆసక్తి ఉండి, ఒకరోజు అనేకమృగాలను తరిమి, ఒక్కదాన్ని 
కూడా కొట్టడం సాధ్యంకాక కోపించి, ఒకచోట. 


క, _మనసిజరాగంబున( బెన(। గిన యిట్టిని లేడి( జూచి కృతహస్తు(డు పె 
లన యే నమ్ముల నారెం 1 టిని BK, నేసి గడు గరినహృదయుం డై. 49 


ప్రతిపదార్థం: మనసిజ, రాగంబునన్‌= మన్మథరాగంతో; పెన(గిన= కలిసిన; ఇల్జిని= మగజింకను; లేడిన్‌= ఆడుజింకను; 
చూచి= కనుగొని; కృత, హస్తుడు= బాణాలను ప్రయోగించటంలో అలవాటుపడిన చేయి కలవాడు; కడున్‌= మిక్కిలి; కఠిన, 
హృదయుండు+ఐ= కఠినమైన మనస్సు కలవాడై; పెల్బన= గట్టిగా; ఏను+అమ్ములన్‌= ఐదుబాణాలతో; ఆ, రెంటిని= ఆ 
రెండుమృగాలను; తెళ్ళగన్‌= చనిపోయేటట్టు; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్సర్యం: మన్మథరాగంతో కలిసి ఉన్న మగ ఆడుజింకలను చూచి, బాణప్రయోగంలో నేర్చుకలవాడైన పాండురాజు 
కఠినహృదయుడై అయిదుబాణాలతో అవి చనిపోయేట్లు గట్టిగా కొట్టాడు. 


490 శ్రీమదాంధ్ర నముహాభారతము 


వ. ఇట్లేసి యబ్దాణంబులు పుచ్చికొనియున్న యప్పాండురాజుం జూచి యమ్మగమిథునంబునం దల్పావశిష్టజీవం బై 


పడియున్న మృగంబు మనుష్యవచనంబుల ని ట్లనియె. 50 


విశేషం: ఇట్టు+ఏసి= ఈ విధంగా కొట్టి; ఆ+బాణంబులు; పుచ్చికొని= తీసికొని; ఉన్న, ఆ+పాండురాజున్‌; చూచి; ఆ, మృగ, 
మిథునంబునందు= ఆ మృగాలజంటలో; అల్ఫ్ప+అవళిష్ట, జీవంబు+ఐ= కొంచెం మిగిలిన ప్రాణం కలదై; ఉన్న= ఉండిన; 
మృగంబు= మగజింక; మనుష్య, వచనంబులన్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈ విధంగా కొట్టి ఆ బాణాలు తీసికొన్న ఆ పాండురాజును చూచి, ఆ మృగాలజంటలో కొన 
ఊపిరితో ఉన్న మగజింక మానవవాక్కులతో ఈవిధంగా అన్నది. 


తరలము. 


హరిపరాక్రమ! యేను గిందము' డన్మునిన్‌, మృగముల్‌ నిరం 

తరము నిట్లు రమింప(గా గని తద్రతం బెడ( గోరి సుం 

దర మృగాక్ళతి నేను భార్యయు దారుణాటవి' గామ భో 

గరతి నుండితి మిష్టచారిమృగవ్రజంబుల పొత్తునన్‌. 51 


ప్రతిపదార్థం: హరి, పరా(క్రమ= దేవేంద్రునిపరా(క్రమంవంటి పరా(క్రమం కలవాడా!; ఏను= నేను; కిందము(డు, అను, 
మునిన్‌= కిందముడు అను పేరుగల మునిని; మృగముల్‌= జింకలు; నిరంతరమున్‌= ఎల్లప్పుడు; ఇట్లు; రమింపన్‌+కాన్‌= 
సంభోగించటాన్ని; కని=చూచి; తద్‌+రతంబు= వానియొక్క(క్రీడను; ఎడన్‌=మనస్సులో; కోరి= ఇష్టపడి; సుందర, మృగ+ఆకృతిన్‌= 
అందమైన జింకలరూపంతో; ఏను= నేను; భార్యయు= నా ఇల్లాలు; దారుణ+అటవిన్‌= భయంకరమైన అడవిలో; కామ, భోగ, 
రతిన్‌= మన్మథసుఖంమీది ఆసక్తితో; ఇష్ట చారి, మృగ, (వ్రజంబుల, పొత్తునన్‌= ఇష్టంగా తిరుగుతున్న జింకలసమూహాల 
సహవాసంతో; ఉండితిమి. 


తాత్సర్యం: దేవేం(ద్రునివంటి పరా(క్రమం కలవాడా! నేను కిందముడు అనే మునిని. ఎల్లపుడూ ఈ విధంగా 
మృగాలు సంభోగించటాన్ని చూచి అట్లా సంభోగించా లని భావించి, నేనూ, నా భార్యా అందమైన మృగరూపాలు 
ధరించి, భయంకరమైన ఈ అడవిలో స్వేచ్చగా తిరిగే తోటిజింకల సమూహంతో కలసి, మన్మథసుఖాలు 
అనుభవిస్తున్నాం. 


విశేషం: తరల వృత్తంలోని ప్రతిపాదంలోనూ వరుసగా న, భ, ర, స, జు జు గ - గణాలు ఉంటాయి. 12వ అక్షరం 
యతిస్థానం. ప్రాసనియమం ఉన్నది. తరలం తన పేరుకు తగినట్టుగా చంచలం, తరంగితం, కంపితం అయిన చిత్తవృత్తిని 
ధ్వనింపచేస్తుంది. కిందముని చంచలత్తాన్ని కంపితకంఠంతో (కొనఊపిరితో) చెప్పే సందర్భంలో వాడి నన్నయ ఛందళ్ళిల్సాన్ని 
(ప్రదర్శించాడు. 


వ. మృగముల మై యున్న మమ్ము వధియించిన దీన నీకు పాతకంబు లేదు; వేటలాడుటయు, మృగంబుల( జంపుటయు 
రాజులకు ధర్మంబ; యయినను. 52 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 491 


పతిపదార్తం: మాగములము+ఐ, ఉనృ్క= బింకలమై ఉండు; మమున్‌= మమ్సరలీి; వధియించిన= చంపిన; దీనన్‌= 
e = 3) ఇ > 8 @ 

దీనివలన; నీకున్‌; పాతకంబు= పాపం; లేదు= ఉండదు; వేటలు, ఆడుటయు= వేటాడుటలు; మృగంబులన్‌= బింకలను; 
చంపుటయున్‌= వధించుట; రాజులకున్‌= క్షత్రియులకు; ధర్మంబు+అ= న్యాయమే; అయినను. 


తాత్సర్యం: బింకల మై ఉన్న మమ్మల్ని చంపటంవలన నీకు పాపం రాదు. వేటాడటం, మృగాలను చంపటం 
క్షత్రియులకు ధర్మమే, అయినా. 


తే. పటివనోపక యున్న మైమటిచి పెంటి | బెనగియున్నను, బ్రసవింప మొనసియున్న, 
దెవులు గొనియున్న మృగముల దివిరి యేయ | రెబిచి యాహారముగ మను నెటుకు లయిన. 53 


ప్రతిపదార్థం: పణువన్‌= పరుగెత్తటానికి; ఓపక= శక్తి లేక; ఉన్నన్‌= ఉండినను; మైమణచి= శరీరము మరచి; పెంటిన్‌= 
ఆడుదానితో; పెనగి= కూడి; ఉన్నను= ఉండినప్పుడును; (ప్రసవింపన్‌= ఈనటానికి; మొనసి= పూని; ఉన్నన్‌= ఉన్న 
సమయంలోను; తెవులు, కొని= వ్యాధిని పొంది; ఉన్నన్‌= ఉండినప్పుడున్నూ; మృగములన్‌= జింకలను; ఎజుచి= మాంసం; 
ఆహారముగ; మను= జీవించే; ఎణుకులు= బోయవారు; అయినన్‌= అయినా; తివిరి= ప్రయత్నించి; ఏయరు= కొట్టరు. 


తాత్సర్యం: పరుగెత్తలేనివి, ఆడుదానితో కూడుకొన్నవి, ఈనుతున్నవి, వ్యాధితో బాధపడుతున్నవి అయిన మృగాలను 
మాంసం ఆహారంగా జీవించే కిరాతులుకూడా కొట్టరు. 


చ. ఇనసమతేజు లై ధరణి నెన్నడు ధర్మపథంబు దప్ప ద్రొ 
క్కని భరతాదిరాజుల జగన్నుతవంశమునందు( బుట్టి నీ 
కనఘచరిత్ర । యిట్లు దగునయ్య యధర్మువు సేయ? నీ యెటుం 
గని నృపధర్మువుల్‌ గలవె? కౌరవపుంగవ! గౌరవస్టితిన్‌. 54 


ప్రతిపదార్థం: ఇన, సమ, తేజులు+ఐ= సూర్యుడితో సమానమైన తేజస్సు కలవారై; ధరణిన్‌= భూమిమీద; ఎన్నడున్‌= 
ఎప్పుడునూ; ధర్మ, పథంబు= ధర్మమార్గాన్ని; తప్పన్‌, (త్రొక్కన్‌= తప్పుగా (త్రొక్కని; భరత+ఆది, రాజుల, జగత్‌+నుత, 
వంశము+అందున్‌= భరతుడు మొదలైన రాజులు KO; లోకంచేత పొగడబడినవంశంలో; పుట్టి; అనఘ, చరిత్ర= పాపం లేని 
నడవడి కలవాడా!; నీకున్‌, ఇట్లు; అధర్మువు= అన్యాయం; చేయన్‌= చేయటానికి; తగును+అయ్య= తగునా అయ్యా; కౌరవ, 
పుంగవ= కురువంశంలో ఢ్రేష్టుడా!; గౌరవ, స్టితిన్‌= ఉన్నతస్థితిలో ఉండటంచేత; నీ, ఎజుంగని= నీకు తెలియని; “Sy, 
ధర్మువుల్‌ రాజధర్మాలు; కలవె= కలవా? 


తాత్సర్యం: సూర్యునితో సమానమైన తేజస్సు కలవారై, భూమిమీద ఎప్పుడూ ధర్మమార్గాన్ని తప్పుని భరతుడు 
మొదలైన రాజుల (ప్రసిద్దవంశంలో పుట్టి, పుణ్యాత్ముడవైన నీకు అధర్మం చేయటం తగునా? కౌరవశ్రేష్టా! ఉన్నత 
స్థితిలో ఉన్న నీకు తెలియనిరాజధర్మాలు ఉన్నాయా? 


విశేషం: భరతుడు మొదలైన వంశకర్తలు ధర్మమూర్తులు. వారివంశంలో పుట్టిన పాండురాజుకూడా ఆదర్శమూర్తిగా ఉండక, 
అధర్మంగా రతివివశులైన మృగాలను చంపటం గర్హించదగిన దని మునివచనం. “యద్య దాచరతి శ్రేష్ట: తత్తదే వేతరో 
జనః స యత్‌ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే” భ.గీ.3.21 అని గీతావాక్యం. పెద్దవారి ఆచరణలనే ఇతరజనులు 


492 శ్రీమదాంధ్ర మహాభారతము 


అనుసరిస్తారు. పెద్దలు చూపిన ప్రమాణాలకు లోకం కట్టుబడిఉంటుంది అన్న ధర్మాన్ని ఆధారంగా చేసుకొని కిందముడు 
పలికాడు. “తగునయ్య' అను ప్రయోగము ఎంతో జొచిత్యవంతము. తండ్రివై కాపాడవలసిన నీవు, రతిక్రీడలో ఉన్న మమ్మల్ని 
చంపటం న్యాయమా? అని మెత్తని మందలింపు. 


వ. అని తన్ను నిందించి పలికిన నామృగంబు పలుకుల కలిగి పాండురా జి ట్లనియె. 55 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; తన్ను= తనను; నిందించి; పలికినన్‌= మాటాడగా; ఆ, మృగంబు= ఆ జింకయొక్క; 
పలుకులకున్‌= మాటలకు; అలిగి= కోపించి; పాండురాజు; ఇట్ల్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని తనను నిందించి పలుకగా ఆ జింకమాటలు విని కోపించి, పాండురాజు ఈ విధంగా పలికాడు. 


తే. _ పగటి గని సై(తురేనియు మృగకులంబు | గని సహింపరు రాజులు; మొనసి వాని 
TEN జంపుదురు; నమ్మి కిచ్చి చంప(। జనదు; మాయాబలంబున( జనదు చంప. 56 


ప్రతిపదార్థం: రాజులు, పగజిన్‌= శృత్రువులను; కని= చూచి; సై.తురు+ఏనియున్‌= సహించినప్పటికిని; మృగ, కులంబు= 
మృగాలసమూహాన్ని; కని= చూచి; సహింపరు= ఓర్చుకొనరు; మొనసి= పూని, వానిన్‌= ఆ మృగాలను; క్రచ్చణగన్‌= వేగంగా; 
చంపుదురు; నమ్మిక +ఇచ్చి= నమ్మించి; చంపన్‌= చంపగా; చనదు= కూడదు; మాయా, బలంబునన్‌= మోసంయొక్క 
బలంచేత - అనగా మోసగించి; చంపన్‌= వధింపగా; చనదు= కూడదు. 


తాత్సర్యం: రాజులు శత్రువులను చూచి సహిస్తారేమో కాని మృగాలను చూచి సహించరు. వెంటనే వాటిని 
చంపుతారు. అయినా నమ్మించి కాని, మోసంచేసి కాని చంపకూడదు. 


వ. 'తొల్లియగస్త్య మహామునీంద్రుండు మృగ మాంసంబున నిత్యశ్రాద్ధంబు సేయుచుండి రాజులకు మృగవధ దోషంబు 


లేకుండ నిర్మించె; దీని నీకు నిందింప(దగునే? యనుచున్న నమ్మగంబులు బాణఘాతక్షతవేదన సహింపనోపక 


'సర్వప్రాణులకు సాధారణం బయి యిష్టం బగు సుఖభావసరంబున నున్న మమ్ము ననపరాధుల వధించితి గావున 
నీవునుం బ్రియాసంగమం బయిన యప్పడ పంచత్వం బొందెడు' మని, “నీ ప్రియయు నిన్ను ననుగమించు' నని 
పాండురాజునకు శాపం బిచ్చి, గతప్రాణము లై పడియున్న మృగంబులం జూచి శోకించి పాండురాజు పరమ 
నిర్వేదనపరుం డయి. 57 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; అగస్త్య, మహా, ముని+ఇంద్రుండు= అగస్త్యమహర్షి మృగ, మాంసంబునన్‌= జింకమాంసముతో; 
నిత్య, (శ్రాద్దంబు= (ప్రతిదినశ్రాద్దం; చేయుచున్‌+ఉండి= చేస్తూ ఉండి; రాజులకున్‌= క్షత్రియులకు; మృగ, వధ, దోషంబు= 
మృగాలను చంపటంవలని పాపం; లేకుండన్‌; నిర్మించెన్‌= చేశాడు; దీనిన్‌= ఈ పనిని, నీకున్‌= నీకు; నిందింపన్‌= 
దూషింపగా; తగునే= యోగ్యము అగునా? అనుచున్నన్‌= అంటూండగానే; ఆ+మృగంబులు= ఆ రెండు జింకలు; బాణ, 
ఘాత, క్షత, వేదనన్‌= బాణందెబ్బలవలన ఏర్పడిన గాయాలబాధను; సహింప(గన్‌, ఓపక= ఓర్చుకోలేక; సర్వ, (ప్రాణులకు; 
సాధారణంబు+అయి; ఇష్టంబు+అగు; సుఖ+అవసరంబునన్‌= సుఖసమయంలో; ఉన్న= ఉండిన; మమ్మున్‌= మమ్మల్ని; 
అనపరాధులన్‌= తప్పుచేయనివారిని; వధించితివి= వధించావు; కావున; నీవున్‌= నీవుకూడా; ప్రియా, సంగమంబు= (ప్రియురాలితో 
కలయిక; అయిన= కలిగినవేళ; అప్పుడు+అ; పంచత్యంబు= మరణం; ఒందెడుము= పొందుతావు గాత; అని= ఆ 


ఆదిపర్వము - LAIN 493 
ప్రకారంగా; నీ, ప్రియయున్‌= నీ ప్రియురాలు కూడ; నిన్నున్‌, అనుగమించున్‌= వెంబడిస్తుంది; అని; పాండురాజునకు; 
శాపంబు+ఇచ్చి; గత, ప్రాణములు+ఐ= పోయిన ప్రాణాలు కల వై; పడియున్న= నేలపై పడిఉన్న; మృగంబులన్‌= బింకలను; 
చూచి; దుఃఖించి= శోకించి; పాండురాజు; పరమ, నిర్వేదన, పరుండు+అయి= మిక్కిలి నిరాశ చెందినవా డై. 


తాత్సర్యం: “పూర్వం అగస్త్యమహర్షి మృగమాంసంతో (ప్రతిరోజూ (శ్రాద్దం చేస్తూ, రాజులకు మృగవధవలన పాపం 
లేకుండా చేశాడు. అందువలన నీవు నన్ను నిందించటం తగునా?’ - అని అంటూ ఉండగా, ఆ మృగాలు బాణం 
దెబ్బలవలన కలిగినబాధ ఓర్చుకోలేక, ప్రాణు లన్నిటికి సాధారణ మై, ఇష్టమైన సంభోగ సుఖాన్ని అనుభవిస్తున్న 
సమయంలో ఏ తప్పు చేయని మమ్మల్ని చంపావు. కాబట్టి నివుకూడా నీ ప్రియురాలితో కలిసినప్పుడు మరణాన్ని 
పొందుతావు; నీ భార్యకూడా నీతో మరణించుగాకి అని పాండురాజుకు శాపమిచ్చి, ప్రాణాలు విడిచి పడి ఉన్న 
ఆ మృగాలను చూచి, పాండురాజు మిక్కిలి దుఃఖించి నిరాశ చెందినవాడై, 


విశేషం: (శ్రాద్దము - (శ్రద్దతో కూడినది - కాల, పాత్ర నియమాలతో చేసే పితృ(క్రియ. 


క. ఎట్టి విశిష్టకులంబున(। బుట్టియు, సదసద్వివేకములు గల్లియు, మున్‌ 
గట్టిన కర్మఫలంబులు । నెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్‌? 58 
ప్రతిపదార్థం: మనుజుల్‌= మానవులు; ఎట్టి విశిష్ట కులంబునన్‌= ఎంతటి ఉత్తమవంశంలో; పుట్టియున్‌; సత్‌+అసత్‌+ 


వివేకములు= మంచి చెడ్డలను గురించిన పరిజ్ఞానాలు; కల్లియున్‌= కలిగియుండియు; మున్‌= పూర్వజన్మలో; కట్టిన= 
కూడబిెట్టుకొన్న; కర్మ, ఫలంబులు= కర్మఫలాలు; నెట్టన= తప్పక; భోగింపక= అనుభవింపక; ఉండ, NEG = ఉండగలరా? 


తాత్సర్యం: మానవులు ఎంతటి ఉత్తమవంశంలో పుట్టినా, మంచిచెడ్డలనుగురించిన పరిజ్ఞానాలు కలిగిఉన్నా, పూర్వ 
జన్మకర్శ్మఫలాన్ని అనుభవించక తప్పదు. 


విశేషం: విధికంటె కర్మ బలీయ మని సుభాషితం. “ఫలం కర్మాయత్తం కి మమరగణైః కించ విధినా | నమ స్తత్కర్మేభ్యో 

విధిరపి న యేభ్యః ప్రభవతి” అని భర్భహరిసుభాషితం (కర్మపద్దతి-91 క్రో) - ఫలం కర్మాధీనం కాబట్టి దేవతలతోనూ, 

దైవంతోనూ మా కేమిపని? దేవతలకుకూడా దాట శక్యంగాని కర్మకే నమస్కారం అని భర్శహరికవితోక్తి. (సంపా.) 

వ. కామవ్యామోహితుం డయి కొండుకనా(డు మదీయజనకుండు పరలోకగతుం డైన దత్‌క్షేత్రంబున ధర్మమయుం 
డయిన కృష్ణద్వైపాయనమునివలన నుద్ధవిల్లి, ధర్మప్రవృత్తుండ నై యున్న నా కిట్టి దురుసనంబు కర్మవశంబున 
సంభవించె; నింక మునివృత్తియ యుచితంబు గావున సర్వసంగంబులు విడిచి, సర్వభూతంబులయందు 
సమచిత్తుండనై, హింస దలంపక నిత్యంబు నొక్మొక్కవనస్పతియందు నొక్మొక్కవన్య ఫలంబు భిక్ష గొని, యసంభవం 
బయిననా( డుపవాసంబు సేసి, వృక్షమూలంబున నుండి పాంసుపరిచ్చన్నదేహుండ నయి. 59 

ప్రతిపదార్థం: మదీయ, జనకుండు= నాతండ్రి; కామ, వ్యామోహితుండు+అయి= మన్మధునిచేత మిక్కిలి మోహింప 

చేయబడినవాడై; కొండుకనా(డు= చిన్నతనంలో; పర, లోక, గతుండు+ఐనన్‌= స్వర్గలోకానికి వెళ్ళినవాడు కాగా; తద్‌+క్షేత్రంబునన్‌= 


అతని భార్యకు; ధర్మమయుండు+అయిన= ధర్మస్వరూపుడు అయిన; కృష్ణద్వెపాయన, మునివలనన్‌= వ్యాసమునివల్ల; 
ఉద్భవిల్లీ= పుట్టి; ధర్మ, (ప్రవృత్తుండను+ఐ= ధర్మమార్గంలో నడుస్తున్నవాడ నై; ఉన్న నాకున్‌= జీవించునాకు; ఇట్టి; 


(a 


494 శ్రీమదాంధ్ర మహాభారతము 


దుర్‌+వ్యసనంబు= ఇటువంటి చెడ్డఅవస్థ; కర్మ, వశంబున్‌= పూర్వజన్మంలో చేసిన పనులను అనుసరించి; సంభవించెన్‌= 
కలిగెను; ఇంకన్‌= ఇటుపై; ముని, వృత్తి, అ= మునిజీవనమే; ఉచితంబు= తగినది; కావునన్‌= కాబట్టి; సర్వ, సంగములు= 
అన్నిబంధాలు; విడిచి; సర్వ, భూతంబుల, అందున్‌= అన్ని ప్రాణులలో; సమ, చిత్తుండను+ఐ= సమానమైన మనస్సు 
కలవాడనై; హింస= హింసనుగూర్చి; తలంపక= ఆలోచింపక; నిత్యంబున్‌= (ప్రతిరోజు; ఒక్కొక్క, వనస్పతి, అందున్‌= 
ఒక్కొక్క చెట్టునందు; ఒక్కొక్క, వన్య, ఫలంబు= ఒక్కొక్క, అడవిసంబంధ మైన పండును; భిక్ష, కొని= బిచ్చముగా 
గ్రహించి; అసంభవంబు+అయిననా(డు= దొరకని రోజు; ఉపవాసంబు, చేసి= తిండిలేక ఉపవాసం గావించి; వృక్ష మూలంబునన్‌, 
ఉండి= చెట్టుమొదటఉండి; పాంసు పరిచ్చన్న దేహుండను+అయి= దుమ్ముతో కప్పబడిన దేహం కలవాడనై. 


తాత్సర్యం: నా తం(డి కామపరవశుడై చిన్ననాడు చనిపోగా, ఆయన భార్యకు ధర్మస్వరూపుడైన కృష్ణద్వెపాయనుని 
వలన పుట్టి, ధర్మమార్గంలో నడుస్తున్న నాకు ఈ దురవస్థ పూర్వజన్మకర్మను అనుసరించి కలిగింది. ఇక నాకు 
తగింది ముని వృత్తే. అందువలన బంధాల నన్నింటిని విడిచిపెట్టి, అన్నిప్రాణులందు సమబుద్ది కలిగి, హింసమాని, 
ప్రతిరోజూ ఒక్కొక్కచెట్టునుండి ఒక్కోపండు భిక్షగా తీసికొని, అదీ దొరకనిరోజు ఉపవాసం ఉంటూ, చెట్టుమొదట్లో 
నివసిస్తూ దుమ్ముతో నిండిన శరీరాన్ని కలవాడ నై. 


విశేషం: పాండురాజు మునివృత్తిని స్వీకరించా లని సంకల్పించాడు. మునినిగురించి భగవద్గీతలో ఇట్లా చెప్పబడింది. 
“దుఃఖే ప్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్సృహః । వీతరాగభయకక్రోధః, స్థితధీ ర్ముని రుచ్యతే॥” (భ.గీ.2.56) దుఃఖాలు 
కలిగినప్పుడు కలతచెందని మనస్సు కలవాడు, సుఖాలపై కోరికలేనివాడు, అనురాగభయఃక్రోధాలను వదలినవాడు అయిన 
స్థితప్రజ్ఞుడు ముని. అట్టి మునిచిత్తవృత్తినీ, జీవనవిధానాన్నీ స్వీకరించా లని బ్రతుకుమీది నిరాశతో పాండురాజు సంకల్పించాడు. 
D Gy ల => Jo 
6. A 
సీ. ఇంద్రియార్థంబులం దింద్రియవ్యాపార | ముడిగించి; క్రియ లెల్ల విడిచి, పుణ్య 

పాపబంధంబుల నోపి బంధింపంగ(౯। బడక మనోవ్యత్తి నొడిచి, నాకు 

నిది ప్రియం బప్రియం WO నింద యిది మహా । స్తుతి యిది యనక, సంతత నితాంత 


సంతోషయుతు(డనై వంతయు భయమును | శీతాతపంబులు వాతగతియు 


ఆ. నెటు కివ్విధమున మటిచి, శరీరంబు | మరణజీవితముల కురువిషాద 
తోషవృత్తు లుడిగి, భీషణాటవి నుండి | చేసెదను దపంబు భాసురముగ. 60 


ప్రతిపదార్థం: ఇంద్రియ+అర్థంబుల, అందున్‌= ఇం(ద్రియవిషయా లైన శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలలో; ఇంద్రియ, 
వ్యాపారము= ఇంద్రియాలు పనిచేయటాన్ని; ఉడిగించి= మాన్పించి; (క్రియలు+ఎల్లన్‌= పనులు అన్నీ; విడిచి= వదలిపెట్టి; 
పుణ్య, పాప, బంధంబులన్‌= పాపపుణ్యాలబంధాలను; ఓపి= సహించి; బంధింప(గన్‌, పడక= కట్టుపడకుండా; మనో, వృత్తిన్‌= 
మనోవ్యాపారాన్ని; ఒడిచి= జయించి అనగా ఓడించి; నాకున్‌; ఇది, పియంబు= ఇది ఇష్టం; ఇది, అప్రియంబు= ఇది ఇష్టం 
కాదు; ఇది, నింద= ఇది దూషణ; ఇది మహా, స్తుతి= ఇది గొప్పపొగడ్త; అనక= అని తలపక; సంతత, నితాంత, సంతోష, 
యుతు(డను+ఐ= ఎడతెగని అధికమైన సంతోషంతో కూడుకొన్నవాడ నై; వంతయున్‌= దుఃఖాన్ని; భయమును= భయాన్ని; 
శీత+ఆతపంబులు= చలిని ఎండను; వాత, గతియున్‌= గాలికదలికను; ఎణు(గక= తెలియక; -ఈ+విధమునన్‌= ఇట్లు; 
శరీరంబున్‌: మణుచి; మరణ జీవితములకు= చావు [బ్రతుకులకు; ఉరు, విషాద, తోష వృత్తులు= గొప్పు దుఃఖం, సంతోషం 
అనే మనోవృత్తులను; ఉడిగి= విడిచి; భీషణ+అటవిన్‌= భయంకరమైన అడవిలో; ఉండి; తపంబున్‌= తపస్సును; భాసురముగన్‌= 
ప్రకాశించేటట్టు; చేసెదను. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 495 


తాత్సర్యం: నేను ఇం(ద్రియాలను బంధించి; అన్నికర్మలను వదలి, పాపపుణ్యాలను విడిచి, మనస్సును ఓడించి, 
ఇది ఇష్టం, ఇది అనిష్టం, ఇది నింద, ఇది స్తుతి అనే భావం లేకుండా, ఎడతెగని మహానందంతో - దుఃఖం, భయం, 
చలి, ఎండ, గాలి అంటే ఏమిటో తెలియక, శరీరాన్ని మరచిపోయి, చావుకు దుఃఖాన్నీ, బ్రతుకునకు KOSAN) 
లేనివాడ నై, భయంకర మైన అరణ్యంలో పెద్దతపస్సు చేస్తాను. 


విశేషం: మునివృత్తికి ఫలం స్థిత ప్రజ్ఞత్వం. భగవద్గీతలో చెప్పబడిన స్థిత ప్రజ్ఞ లక్షణాలు పాండురాజు సంకల్పంలో |ప్రతిఫలిస్తున్నాయి. 
“యదా సంహరతే చాయం, కూర్మోం9_గానీవ సర్వశః 1 ఇం(ద్రియాణీం|ద్రియార్డేభ్యః తస్య ప్రజ్ఞా (ప్రతిష్టితా। య స్పర్వత్రా 
నభిస్నేహః, తత్తత్రాప్యశుభాశుభం । నాభినందతి న ద్వేష్టి, తస్య(ప్రజ్ఞా (ప్రతిష్టితా॥” మొదలైన శ్లోకాల తాత్సర్యం (భ.గీ. 
అధ్యా.2. శో58-57) స్మరింపతగినది. తపింపచేయటం తపస్సు. తపస్వి క్రమంగా ఇం(ద్రియాలను, (క్రియలను, మనస్సును, 
రాగద్వేషాలను, ద్వంద్వాలను, సుఖదుఃఖాలను తపింపచేసి (బ్రహ్మానందసిద్దిని పొంది, ఆపై (బ్రహ్మపదవిని పొందుతాడు. 
పాండురాజు ఆ మార్గాన్ని ఆ(శ్రయించా లని సంకల్పించాడు. 


వ. అని నిశ్చయించి, గొంతిని మాద్రినిం జూచి; 'మీర లిందుండి నవయక హస్తిపురంబునకుం జని నాతపోవత్తి నునికి 
రాజునకు సత్యవతీదేవికి భీష్మునకు విదురనకుం గౌసల్యలకు వృద్ధపురోహిత బ్రాహ్మణులకుం జెప్పి యం దుండుం' 
డనిన, వారలు బాపష్పపూరితనయన లయి “యిట్టి యుగ్రతపంబు విడిచి, మమ్ము విడువనియట్టి యాశ్రమంబున 
నుండి తపంబు సేయు నది; యేము నిన్ను విడిచి పోవనోపము; మమ్ము విడిచితేని యిప్పుడ ప్రాణంబులు విడుతు' 
మనిన వారల నిశయం బెణింగి 'యట్లేని నాయొద్దన యుండుం; డేను వానప్రస్థాశ్రమంబున వల్మలంబులు గట్టి, 
రేపును మాపును మధ్యాహ్నంబునప్పడును స్నానంబు సేసి వేల్చుచుం గందమూలఫలాశనుండనై, పితృదేవతల 
వాకృలిలవన్యఫలంబులం దనుపుచు గ్రమంబున దేహమోక్షణంబు సేయుదు' నని యప్పడు. 61 


విశేషం: అని= ఆ (ప్రకారంగా; నిశ్చయించి; గొంతిని= కుంతిని; KABIH KAON; చూచి; మీరలు; ఇందున్‌+ఉండి= 
ఇచ్చట వసించి; నవయక= కృశించిపోక; హస్తి, పురంబునకున్‌= హస్తినాపురికి; చని= వెళ్ళి, నా, తపస్‌+వృత్తి, ఉనికి= నేను 
తపోవృత్తిస్వీకరించే విషయాన్ని; రాజునకున్‌= ధృతరాష్ట్రునకు; సత్యవతీదేవికి= సత్యవతీదేవికి; భీష్మునకున్‌= భీష్మునికి; 
విదురునకున్‌; కౌసల్యలకు= అంబిక, అంబాలికలకు; వృద్ద= వృద్దులకు; పురోహిత= పురోహితులకు; (బ్రాహ్మణులకున్‌= 
విప్రులకు; చెప్పి= తెలిపి; అందు+ ఉండుండు= అక్కడనే ఉండండి; అనినన్‌= అని చెప్పుగా; వారలు= వారు (కుంతి, మాది); 
బాష్ప, పూరిత, నయనలు+అయి= కన్నీటితో నిండిన కళ్ళు కలవారై; ఇట్టి, ఉ(గ, తపంబు= ఇటువంటి భయంకరమైన 
తపస్సు; విడిచి= వీడి; మమ్మున్‌, విడువని, అట్టి, ఆశ్రమంబునన్‌+ఉండి= మమ్మల్ని విడిచిపెట్టనటువంటి ఆశ్రమంలో ఉండి; 
తపంబు, చేయునది= తపస్సు చేయండి; ఏము= మేము; నిన్నున్‌; విడిచి; పోవన్‌, ఓపము= పోలేము; మమ్ము; విడిచితి+ఏని= 
వదలివేసితివా; ఇప్పుడు+అ= ఈ క్షణమే; ప్రాణంబులన్‌, విడుతుము; అనినన్‌= అనగా; వారల= వారి యొక్క; నిశ్చయంబు= 
నిర్ణయము; ఎటింగి= తెలిసికొని; అట్టు+ఏని= అట్లా అయితే; నా. ఒద్దన= నాదగ్గరే; ఉండుండు= ఉండండి; ఏను= నేను; 
వానప్రస్థ+ఆ(శ్రమంబునన్‌= వనములో వసించు ఆ(శ్రమధర్మముచేత; వల్కలంబులు= నారచీరలు; కట్టి; రేపును= ఉదయం; 
మాపును= సాయంకాలం; మధ్య+అహ్నంబు, అప్పుడును= మధ్యాహ్న సమయమునకూడ; స్నానంబు, చేసి= స్నానముగావించి; 
వేల్చుచున్‌= హోమం చేస్తూ; కంద, మూల; ఫల+అశనుండను+ఐ= గడ్డలు, వేళ్ళు, పళ్ళు ఆహారంగా కలవాడనై; పిత్సదేవతలన్‌= 
పితృదేవతలను; వాక్‌, సలిల, వన్య, ఫలంబులన్‌= మాటలతో, నిళ్ళతో, అడవిలో ఉండే పళ్ళతో; తనుపుచున్‌= తృప్తి పెట్టుతూ; 
క్రమంబున; దేహ, మోక్షణంబు= శరీరాన్ని విడువటం; చేయుదును= చేస్తాను; అని= అని చెప్పి; అప్పుడు. 


496 శ్రీమదాంధ్ర నముహాభారతము 


తాత్సర్యం: అని నిశ్చయించి పాండురాజు కుంతిని, SON చూచి 'మీరు ఇక్కడే ఉండి కృశించి పోక హస్తినాపురం 
వెళ్ళి, నేను తపోవృత్తిలో ఉండటాన్ని ధృతరాష్ట్రునికి, సత్యవతికి, భీష్మునికి, విదురునికి, తల్లులకు, వృద్దులకు, 
పురోహితులకు, (బ్రాహ్మణులకు చెప్పి అక్కడ ఉండండి” అని చెప్పగా వారు కంటతడిపెట్టి - “ఈ విధమైన 
భయంకరతపస్సు మాని మాతోకూడ ఆ(శ్రమంలో ఉండి తపస్సు చేయండి. మేము మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేం. 
మీరు మమ్మల్ని వదలితే ఇప్పుడే (ప్రాణాలు విడుస్తాం' అనగా, వారినిర్ణయం తెలిసికొని, “అట్లా అయితే మీరు నా 
దగ్గరే ఉండండి. నేను వానప్రస్థాశ్రమంలో నారచీరలు కట్టి ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం స్నానం చేసి 
హోమం చేస్తూ కందమూలాలు, ఫలాలు ఆహారంగా తీసికొని, పితృదేవతలను మాటలతో, నీళ్ళతో, ఫలాలతో 
తృప్తిపరుస్తూ (క్రమంగా శరీరాన్ని విడుస్తాను' అని అప్పుడు. 


విశేషం: ఆశ్రమాలు నాలుగు. అవి - (బ్రహ్మచర్యం, గార్హస్ట్యం, వానప్రస్థం, సన్న్యాసం. గృహస్థాశ్రమాన్ని వదలి వనంలోనే 
నివసిస్తూ తపస్వియై నియమజీవితాన్ని సాగించే ఆశ్రమం (జీవనవిధానం) వానప్రస్థం. వాన(ప్రస్థంలో భార్యలతో కలిని 
జీవించవచ్చును. సన్న్యాసంలో ఆ అవకాశం లేదు. అందువలననే చాలామంది రాజులు వాన(ప్రస్థాశ్రమంలోనే తనువులు 
చాలిస్తారు. 


285 
అమూల్య మణి భూషణంబులు గజాశ్వ బృందంబులున్‌ 
సమృద్ధ ధన ధాన్యరాసులు( బ్రశస్తగోవర్ణముం 
గ్రమంబునను భూసురేశుల కగణ్యపుణ్యార్థి యై 


యమర్శనిభు( డిచ్చె( బాండువిభు( డత్యుదారస్థితిన్‌. 62 


ప్రతిపదార్థం: అమూల్య, మణి, భూషణంబులు= వెలలేని (అనగా ఎంతో విలువైన) రత్నాల సొమ్ములు; గజ+అశ్వ, 
బృందంబులున్‌= ఏనుగుల, గుర్రాల, సమూహాలు; సమృద్ద, ధన, ధాన్య, రాసులున్‌= అధికమైన ధనరాసులు, ధాన్యరాసులు; 
ప్రశస్త, గోవర్గమున్‌= శ్రేష్టమైన ఆవులసమూహాన్ని; అమర్య, నిభు(డు= దేవతలతో సమానుడైనవాడు; పాండు, విభు(డు= 
పాండురాజు; అగణ్య, పుణ్య+అర్థి+ఐ= లెక్కకు మించిన పుణ్యాన్ని కోరినవాడై; అతి+ఉదార, స్టితిన్‌= మిక్కిలి ఎక్కువగా 
ఉదారమైన స్థితిచే; భూసుర+ఈశులకు= (బ్రాహ్మణశ్రేష్ణులకు; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


తాత్సర్యం: దేవతలతో సమానుడైన పాండురాజు, అపరిమిత మైన పుణ్యాన్ని కోరి, మిక్కిలి ఉదారంగా (బ్రాహ్మణ 
శ్రేష్టులకు ఎంతో విలువైన రత్నాల సొమ్ములను, ఏనుగులను, గుజ్టాలను, ధనరాసులను, ధాన్యరాసులను, శ్రేష్టమైన 
ఆవులను ఇచ్చాడు. 


విశేషం: పృథ్వీ వృత్తపాదంలో 17 ఆక్షరా లుంటాయి. జ, స, జ, స య, లగ - అనే గణాలు వరుసగా ప్రతిపాదంలోనూ 
క్రమంగా వస్తాయి. 12వ అక్షరం యతిస్థానం. ప్రాస నియతి ఉన్నది. ఆంధ్రభారతంలో ఈ వృత్తాన్ని నన్నయమా(త్రమే 5 
సార్టు ప్రయోగించాడు. “సాక్షేపఏ (క్రోధ ధిక్కారే పరం పృథ్వీ భరక్షమా” అనే క్లేమేం[ద్రుని మతానికి చెందినవాడు నన్నయ. 
సంపదలపై తీవ్రమైన వ్యతిరేకభావంతో విరివిగా విప్రులకు దానం చేయటం ఈ వృత్తంలో వర్లితం. (సంపా.) 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 497 


వ. మటియుం గల వస్తువు లెల్లను ధృతరా షఘ్రున కిచ్చి పుచ్చి, మమత్వాహంకారవిముక్తుండై, ధర్మపత్ను లయ్యిరువురుC 
దనయట్ల తపస్వినులై తోడరా నుత్తూభిముఖుండై యరిగి, నాగశైలంబును జైత్రరథధంబును బారిషేణంబును 
హెమవంతంబునుం గడచి, సురసిద్ధసేవితం బయిన గంధమాదనంబునం గొండొక కాలం బుండి, యింద్రద్యుమ్మం 
బను కొలనును హంసకూటంబును నతిక్రమించి. 63 


ప్రతిపదార్థం: మణియున్‌= ఇంకా; కల, వస్తువులు+ఎల్లను= ఉన్నవస్తువులన్నీ; ధృతరాష్ట్రునకున్‌= ధృతరాష్ట్రునికి; ఇచ్చి, 
పుచ్చి= ఇచ్చి పంపి; మమత్య్వ+అహంకార, విముక్తుండు+ఐ= మమకారంచేత, అహంకారంచేత విడువబడినవాడై; ధర్మ 
పత్నులు= ధర్మనిర్వహణకోసం అగ్నిసాక్షిగా పెళ్ళిచేసుకొన్న భార్యలు; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరు; తన, అట్టు+అ= తనవలె; 
తపస్వినులు+ఐ= తపస్సు చేసేవారై; తోడరాన్‌= వెంటరాగా; ఉత్తర+అభిముఖుండు+ఐ= ఉత్తరదిశవైపు ముఖం కలవాడై; 
అరిగి= వెళ్ళి; నాగశైలంబును; చైత్రరథంబును; పారిషేణంబును; హిమవంతంబునున్‌- ఆయా KO (ప్రదేశాలను; కడచి= 
దాటి; సుర, సిద్ద, సేవితంబు+అయిన= దేవతలచేత, సిద్దులచేత సేవింపబడినదైన; గంధమాదనంబునన్‌= గంధమాదన 
పర్వతంమీద; కొండు+ఒక, కాలంబు= కొంతకాలం; ఉండి= వసించి; ఇం(ద్రద్యుమ్నంబు+అను= ఇం(ద్రద్యుమ్నము అను 


పేరుగల; కొలనును= సరస్సును; హంసకూటంబును= హంసకూటము అనుదానిని, అతి(క్రమించి= దాటి. 


తాత్సర్యం: ఇంకా ఉన్నవస్తువు లన్నీ ధృతరాష్ట్రునికి ఇచ్చి పంపి, మమకారాన్ని, అహంకారాన్ని విడిచి, తన 
ధర్మపత్నులు కుంతీమా(ద్రులు తనవలె తాపసవృత్తిని స్వీకరించి వెంటరాగా, ఉత్తరదిశవైపు పయనించి, నాగశైలాన్ని, 
చైత్రరథాన్ని, పారిషేణాన్ని, హిమవంతాన్ని దాటి, దేవతలు, సిద్దులు సేవించే గంధమాదనంమీద కొంతకాలం ఉండి, 
ఇం(ద్రద్యుమ్నం అనే కొలనును, హంసకూటాన్ని దాటి వెళ్లి. 


పాండురాజు శతశ్చంగంబునం దపోవృత్తి నుండుట (సం. 1-111-1) 


మ. యతిసంఘంబుల సంగతిన్‌ దురితకర్మాపేతు(డై యే(గి సం 

తతసిద్దామరయక్ష సేవితసముద్యచ్ధ్భంగ మై యున్న యా 

శతశ్ళంగం బను పర్వతంబున శుభాచారుండు నిత్యవ్రతో 

ద్యతు( డై ఘోరతపంబు సేసె మునిబృందం బద్దుతం బందగన్‌. 64 
ప్రతిపదార్థం: యతి, సంఘంబుల, సంగతిన్‌= మునుల సమూహాల సహవాసంతో; దురిత, కర్మ+అపేతు(డు+ఐ= 
పాపకర్మలనుండి తొలగినవాడై; MAS వెళ్ళి; సంతత, సిద్ద+అమర, యక్ష, సేవిత, సముద్యత్‌+శృంగము+ఐ= ఎల్లప్పుడు 
సిద్దులచేత, దేవతలచేత, యక్షులచేత సేవించబడిన మిక్కిలి ఎత్తెన శిఖరాలు కలదై; ఉన్న; ఆ శత, శృంగంబు= (ప్రసిద్దమైన 
శతశృంగము; అను, పర్వతంబున= అను పేరుగల కొండయందు; శుభ+ఆచారుండు= శుభమైన నడవడి కలవాడు; నిత్య, 
వ్రత+ఉద్యతు(డు+ఐ= ఎడతెగని (వ్రతాలమీద పూనిక కలవాడై; ముని, బృందంబు= మునులసమూహం; అద్భుతంబు+ 
అంద(గన్‌= ఆశ్చర్యపడేటట్టు; ఘోర, తపంబు; = భయంకరమైన తపస్సు; చేసెన్‌. 
తాత్సర్యం: పాండురాజు మునులతో కలిసి పాపకర్మలకు దూరమై, ఎప్పుడూ సిద్దులు, దేవతలు, యక్షులు సేవించే 
ఎత్తెన శిఖరాలు కల శతశృంగ మనే పర్వతంమిద (శుభమైన) మంగళకరమైన నడవడితో, ఎడతెగని వ్రతాలతో, 
మునులంతా ఆశ్చర్యపడేటట్లు ఘోరమైనతపస్సు చేస్తూ ఉన్నాడు. 


498 శ్రీమదాంధ్ర నముహాభారతము 


వ. ఇట్లు శతశ్శంగంబున నుత్తరభాగంబునందు' దపంబు సేయుచు బ్రహ్మబుషి సమానుండై, దివ్యవిమానంబు 
లెక్మివచ్చుచుం బోవుచున్న దేవగణంబులచేత సంకీర్ణం బైన స్వర్గమార్గంబున నుత్తరాభిముఖు లై యూర్థ్వలోకంబున 
కనాయాసంబున నరిగెడు మునిసహస్రంబుం జూచి, 'మీర లెందులకు( బోయెదిరని యడిగిన నప్పాండురాజునకు 
వార లి ట్లనిరి. 65 


ప్రతిపదార్థం: ఇట్లు; శతశృంగంబునన్‌= శతశృంగపర్వతమున; ఉత్తరభాగంబునందున్‌= ఉత్తరంవైపు; తపంబు; చేయుచున్‌; 
(బ్రహ్మ, బుషి సమానుండు+ఐ= (బ్రహ్మర్శులతో సమానమైనవాడై; దివ్య, విమానంబులు= దేవతలు ఎక్కి తిరుగు రథములు; 
ఎక్కి= ఎక్కి; వచ్చుచున్‌, పోవుచు+ఉన్న= వస్తూపోతూ ఉన్నట్టి; దేవ, గణంబులచేత= దేవతలసమూహంతో; సంక్తీర్లంబు+ఐన= 
నిండిన స్వర్గ, మార్గంబునన్‌= దివ యొక్కదారిలో; ఉత్తర+అభిముఖులు+ఐ= ఉత్తరదిశవైపు ముఖాలు కలవారు అయి; డార్ల, 
లోకంబునకున్‌= స్వర్గానికి; అనాయాసంబునన్‌= (శ్రమలేకుండ; అరిగెడు= వెళుతున్న; ముని సహ(స్రంబున్‌= వెయ్యిమంది 
మునులను; చూచి; మీరలు; ఎందులకున్‌; పోయెదరు; అని అడిగినన్‌= అని అడుగగా; ఆ+పాండురాజునకున్‌= ఆ 
పాండురాజుతో; వారలు= వారు; ఇట్లు, అనిరి. 
తాత్సర్యం: ఈ విధంగా శతశృంగపర్వతానికి ఉత్తరభాగంలో తపస్సు చేస్తూ బ్రహ్మర్శులతో సమానమైన వాడై, దివ్య 
విమానా లెక్కి వస్తూ పోతూ ఉండే దేవతాసమూహాలతో నిండిన స్వర్గమార్గంలో, ఉత్తరదిక్కుగా స్వర్గలోకానికి (శ్రమ 
లేకుండా వెళ్ళుతున్న వెయ్యిమందిమునులను చూచి, 'మీరు ఎక్కడికి పోతున్నా? రని అడుగగా, ఆ పాండురాజుతో 
వారు ఇట్లా అన్నారు. 
క, అమవస గావున నే( డ కృమలజు( గొలువ(గ మహర్షిగణములు పితృసం 
ఘములును బోదురు బ్రహ్మాం 1 డమునం గలవార లం దొడంగూడంగన్‌. 66 
విశేషం: నేడు= ఈ రోజు; అమవస= అమావాస్య; కావున= కాబట్టి; ఆ+కమలజున్‌= పద్మంనుండి పుట్టిన ఆ (బ్రహ్మదేవుడిని; 
కొలువ(గన్‌= సేవించటానికి; మహర్షి గణములు= మహర్షుల సమూహాలు; పితృ, సంఘములును= పితృదేవతల సమూహాలు; 
(బ్రహ్మాండమునన్‌= విశ్యంలో; కల, వారలు= ఉండేవారు; అందు=ఆ (బ్రహ్మలోకంలో; ఒడన్‌+కూడంగన్‌= చేరటానికి; పోదురు= 
పోతూఉన్నారు. 
తాత్సర్యం: ఈ రోజు అమావాస్య. అందువలన (బ్రహ్మదేవుడిని సేవించడానికి మహర్షులసమూహాలు, పితృదేవతల 
సమూహాలు, (బ్రహ్మాండంలో ఉన్నవాళ్ళంతా ఆ (బ్రహ్మలోకం చేరటానికి పోతారు. 
విశేషం: అమావాస్య పితృదినంగా ప్రసిద్దం. 
వ. “అది కారణంబుగా నేమును బ్రహ్మలోకంబునకుం బోయెది మనిన నమ్మునుల పెటుంద భార్యాద్వయసహితుండై 
సమవిషమప్రదేశంబులం జనుచున్న య ప్పాండురాజుం జూచి బుషు లి ట్లనిరి. 67 


విశేషం: అది, కారణంబుగాన్‌= ఆ కారణంగా; ఏమును= మేముకూడా; బ్రహ్మ, లోకంబునకున్‌; పోయెదము; అనన్‌=అనగా; 
ఆ+మునుల; పిఖుంద= వెనుక; భార్యా, ద్వయ, సహితుండు+ఐ= భార్యల జంటతో కూడినవాడు అయి; సమ, విషమ, 
ప్రదేశములన్‌= సమంగా, మిట్టపల్లాలుగా ఉన్న భూములలో; చనుచు+ఉన్న= వెళ్ళుతున్న; ఆ+పాండురాజున్‌; చూచి; 
బుషులు; ఇట్టు+అనిరి= ఈ విధంగా అన్నారు. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 499 


తాత్సర్యం: 'ఆ కారణంగా మేము (బ్రహ్మలోకానికి పోతున్నాం అని అనగా, ఆ మునుల వెనుక భార్య లిద్దరితో 
సమంగానూ, మిట్టపల్ల్తాలుగానూ ఉన్న భూమిమీద పోతున్న ఆ పాండురాజును చూచి బుషులు ఇట్లా అన్నారు. 


క, వీర లతిలలిత మృదులా | కారలు, గిరివిషమగహనగహ్వరముల రా 
నేరరు గావున నిట చను 1 దేరక మీ రుండు( డివియు దేవపథంబుల్‌. 68 


ప్రతిపదార్థం: ఏరలు= ఈ కుంతీమా(ద్రులు; అతి, లలిత, మృదుల+ఆకారలు= మిక్కిలి మనోహరం, సుకుమారం అయిన 
ఆకారాలు కలవారు; గిరి, విషమ, గహన, గహ్యరములన్‌= కొండలలో మిట్టపల్లాలై చొరశక్యం కాని గుహలలో; రానేరరు= 
రాలేరు; కావునన్‌; ఇట= ఇచ్చటనుండి; చనుదేరక= రాకుండ; మీరు; ఉండు(డు; ఇవియు= విశేషించి ఇవి; దేవ, పథంబుల్‌= 
దేవలోకానికి వెళ్ళే దారులు. 


తాత్సర్యం: నీ భార్యలు మిక్కిలి సుకుమారమైన శరీరాలు కలవాళ్ళు. వీళ్ళు కొండలలో మిట్టపల్హాలై చొర శక్యం 
కాని గుహలలో రాలేరు. మీరు ఆగండి. విశేషించి ఇవి దేవమార్లాలు. 


విశేషం: నీ భార్యలు సుకుమారశరీరాలు కలవారు; మిట్టపల్హాలతో చారశక్యంకాని ఈ కొండగుహలలో రాలేరు- అనటం 
సమంజసమే. కాని, తాము వెళ్తూ మీరు ఆగండి; ఇవి దేవమార్గ్లాలు అనడంలో - ఈ మార్గంలో వచ్చే యోగ్యత మీకు లేదనే 
అంశాన్ని సూక్ష్మాతిసూక్ష్మంగా పాండురాజుమనస్సు నొవ్వకుండా మునులు ధ్వనింపచేశారు. పాండురాజుకు తప స్ప్సున్నది. 
సంతానం లేదు. సంతానహీనులకు దేవమార్గంలో ప్రవేశించడానికి అర్హత లేదు. ఈ విషయాన్ని పాండురాజు గ్రహించాడు. 


క అనిన విని నరుల కక్కడ( జన(బోలమి WAH పాండుజనపాలకు( డి 

ట్లనియెను 'స్వర్ణద్వారం 1 బనపత్యులు గాన నోపరటె మును లయ్యున్‌.' 69 
ప్రతిపదార్థం: అనిన, విని= అని మునులు చెప్పగా విని; నరులకు; అక్కడన్‌; చనన్‌+పోలమి= వెళ్ళటం సాధ్యం 
కాకుండటాన్ని; ఎటిగి= తెలిసికొని; పాండు, జనపాలకు(డు= పాండురాజు; ఇట్టు+అనియెను; అనపత్యులు= సంతానం 
లేనివారు; మునుల్‌+అయ్యున్‌= బుపులైనప్పటికి; స్వర్గ, ద్వారంబు= స్వర్గముయొక్క వాకిలి; కానన్‌= చూచుటకు; ఓపరు+అటె= 
చూడలేరట కదా. 
తాత్సర్యం: బుషు లన్న మాటలు విని, మానవు లక్కడికి పోలే రని తెలిసికొని పాండురాజు - “సంతానం 
లేనివాళ్ళు మును లైనప్పటికీ స్వర్గద్వారాన్ని చూడలేరటకదా” అన్నాడు. 
విశేషం: 68వ పద్యంలో వ్యంగ్యంగా చెప్పబడిన అంశం ఈ పద్యంలో వాచ్యం కావటంచేత అత్యంతతిరస్కృతవాచ్యధ్యని 
ఇక్కడ గుణీభూత మయింది. (సంపా.) 


వ. 'అపుత్తస్య గతి TA యను వేదవచనంబుం గలదు గావున నే నపుత్తకుండ నేమి సేయుదు? ననిన మునులును 
గరుణించి యోగడద్భృష్టి ననాగతం బెటింగి. 'నీ వపుత్తకుండవు గావు; దైవాధిష్టితం బైన సంతానంబు నీకు 
ధర్మానిలశక్రాశ్వినులవరంబున నగు; నక్షయలోకంబులుం బడయుదువు గావున సంతానార్థంబు యత్నంబు( 
సేయు” మనిన విని పాండురా జాత్మగతంబున 'బురుషుండు పుట్టుచుండి Bawa పితృమనుష్యులబుణంబులు 
నాలుగింటితోడం బుట్టి యథాకాలవిధుల వానివలన విముక్తుండు గావలయు; నట్లుగాని వానికి( బుణ్యలోకంబులు 


500 శ్రీమదాంధ్ర నముహాభారతము 


లేవు; యజ్ఞంబులంజేసి దేవతలబుణంబును, దపస్వ్వాధ్యాయ బ్రహ్మచర్యవ్రతంబులంజేసి బుషుల బుణంబును, 

శ్రాద్ధపుత్తలాభంబులం జేసి పితరుల బుణంబును, నాన్ఫశంస్యంబునం జేసె మనుష్యుల బుణంబునుం బాపవలయు; 

నందు( బితరుల బుణంబు దక్క దక్కిన మూ(డుబుణంబులవలన విముక్తుండ నయితి. 70 
విశేషం: అపు(త్రస్య= బిడ్డలులేనివానికి; గతిః= పుణ్యలోకం; నాస్తి= లేదు; అను; వేద, వచనంబున్‌= వేదవాక్యంకూడ; కలదు, 
కావున; నేనున్‌= నేను; అపుత్రకుండను= సంతానంలేనివాడిని; ఏమి చేయుదును; అనిన= అనగా; మునులును; కరుణించి= 
దయదలచి; యోగ, దృష్టిన్‌; అనాగతంబు= రాబోవుదానిని; ఎటింగి= (గ్రహించి; నీవు; అపుత్రకుండవు= పుత్రులు లేనివాడివి; 
కావు; దైవ+అధిష్టితంబు+ఐన= దేవతలచేత ప్రభావితం చేయబడిన; సంతానంబు; నీకున్‌; ధర్మ+అనిల, శక్ర+అశ్వినుల, 
వరంబునన్‌= యమునియొక్క, వాయువుయొక్క, ఇం[ద్రునియొక్క, అశ్వినీదేవతలయొక్క వరంచేత; అగున్‌= కలుగుతుంది; 
అక్షయ, లోకంబులున్‌= నాశం లేనిలోకాలు - అనగా పుణ్యలోకాలు; పడయుదువు= పొందుతావు; కావునన్‌, సంతాన+అర్థంబు= 
సంతానంకొరకు; యత్నంబు; చేయుము; అనినన్‌= అనగా; విని; పాండురాజు; ఆత్మగతంబునన్‌= మనస్సులో; పురుషుండు; 
పుట్టుచుండి; దేవ, బుషి, పిత్స మనుష్యుల, బుణంబులు; నాలుగింటితోడన్‌; పుట్టి; యథాకాల, విధులున్‌= ఆ యా 
కాలాల్లో చేసే కార్యాలచేత; వానివలన= ఈ బుణాలవలన; విముక్తుండు= విడువబడినవాడు; కావలయున్‌= అగును; అట్లు 
కానివానికిన్‌= ఆ విధంగా కాని అతనికి; పుణ్యలోకంబులు; లేవు= ఉండవు; యజ్ఞంబులన్‌, చేసి, దేవతల, బుణంబును; 
తపస్‌+స్వాధ్యాయ, (బ్రహ్మచర్య, |వ్రతంబులన్‌, చేసి= తపస్సుచేత, వేదాధ్యయనంచేత, (బ్రహ్మచర్య(వతంచేత; బుషుల, 
బుణంబును; (శ్రాద్ద, పుత్రలాభంబులన్‌, చేసి= శ్రాద్దాలచేత, కొడుకులను పొందటంచేత; పితరుల బుణంబునున్‌; 
ఆనృశంస్సంబు+చేసి= అక్రూరమైన భావంచేత - అనగా దయకలిగి ఉండటంచేత; మనుష్యుల బుణంబునున్‌; పాపవలయున్‌= 
పోగొట్టవలెను; అందున్‌= అందులో; పితరుల, బుణంబు; తక్కన్‌= తప్ప; తక్కిన, మూడు, బుణంబులవలనన్‌; 
విముక్తుండను+అయితిన్‌= విడువబడినవాడను అయ్యాను. 


తాత్సర్యం: పుత్రులు లేనివారికి పుణ్యలోకం లేదు” అనే వేదవచనంకూడా ఉన్నది. నేను పుత్రులు లేనివాడిని. ఏమి 
చేసేది?' - అని పాండురాజు అనగా, మునులు, దయతలచి, యోగదృష్టితో ముందు జరిగేదాన్ని తెలిసికొని “నీవు 
పుత్రులు లేనివాడివి కావు. యమధర్మరాజు, వాయువు, ఇంద్రుడు, అశ్వినీదేవతల వరంతో నీకు సంతానం 
కలుగుతుంది. నీవు పుణ్యలోకాలు పాందుతావు. కాబట్టి సంతానంకొరకు ప్రయత్నించుము” అని చెప్పారు. అది 
విని పాండురాజు మనస్సులో ఇట్లా తలచాడు. “పురుషుడు దేవ, బుషి పితృ, మనుష్య బుణాలు నాలుగింటితో 
పుట్టి, ఆయాకాలాలలో చేయవలసిన కార్యాలచేత ఈ బుణవిముక్తుడు కావాలి. అట్లా బుణవిముక్తుడు కానివాడికి 
పుణ్యలోకాలు లేవు. యజ్ఞాలు చేసి దేవతల బుణాన్నీ, తపస్సు, వేదాధ్యయనం, (బ్రహ్మచర్య(వ్రతంచేత బుషుల 
బుణాన్ని, (శ్రాద్దాలు పెట్టి, కొడుకుల్ని కని పితృదేవతల బుణాన్ని, దయాగ్రహృదయు డై మానవబుుణాన్ని 
తీర్చుకోవాలి. నేను ఒక్క పితరులబుణం తప్ప-మిగతా మూడూ తీర్చుకొన్నాను. 


విశేషం: పంచమవేదమైన మహాభారత ఆంధధ్రీకరణంలో నన్నయ సందర్భోచితంగా వేదధర్మాలను వివరించడమే కాక 
వేదవాక్యాలను కూడా చెప్పాడు. 'అపుత్రస్య గతి ON అనే వాక్యం అటువంటిదే. 'బుణం' శబ్దంలో బు వర్గానికి బదులు 
రు, రి వర్ణాలు - బుషి - రుషి - రిషి బుణము - రుణము - అని తాళప(త్రప్రతులలో ఉండటం గమనించదగింది. 
తే. దేహనాశంబుతోడన తీటు నెల్ల | బుణములును మతి పితరులబుణము దేహ 

నాశ మయినను Desto నాకు నదియ । తక్మియున్నది యే నెట్లు దాని బాతు. 71 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 501 


ప్రతిపదార్థం: దేహ, నాశనంబుతోడన= శరీరం నశించిన వెంటనే; ఎల్ల, బుణములను= అప్పులన్నీ, తీఖున్‌= తీరిపోతాయి; 
మటణీ= ఇక; పితరుల, బుణము= పితృ బుణం; దేహ, నాశము+అయినను, తీరదు= శరీరము నాశనం అయినప్పటికి 
తీరిపోదు; నాకున్‌; అదియ; ఆ పితరుల బుణమే; తక్కి, ఉన్నది= మిగిలి ఉన్నది; ఏను= నేను; దానిన్‌= దానిని; ఎట్టు 
పాతున్‌= ఏవిధంగా తొలగించుకుంటాను. 


తాత్సర్యం: శరీరం నశించిన వెంటనే అన్నిబుణాలు తీరిపోతాయి. పితరుల బుణముమా(త్రం శరీరం నశించినా 
తీరదు. నాకు అది ఒక్కటే మిగిలిఉన్నది. నేను దానిని ఎట్లా తీర్చుకొనగలను? 


వ. అని దుఃఖించి మృగశాపంబు దలంచి, తనవలన సంతానం బయ్యెడి విధంబు లేమి యెలింగి యొక్కనాం 
డేకాంతంబ గొంతి కి ట్లనియె. 72 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; దుఃఖించి; మృగ, శాపంబు; తలంచి; తనవలన= తనమూలకంగా; సంతానంబు;అయ్యెడి= 
కానున్న; విధంబు= తీరు; లేమి= లేకపోవటాన్ని; ఎటీంగి= తెలిసి; ఒక్కనా(డు; ఏకాంతంబు+అ= ఒంటరిగా; గొంతికి= 
కుంతీదేవికి; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: అని విచారించి మృగశాపాన్ని తలచికొని, తనవలన సంతానం కలిగేమార్గం లేకపోవటాన్ని తెలిసికొని, 
ఒకరోజు ఒంటరిగా ఉన్న కుంతితో ఈ విధంగా అన్నాడు. 


ఉ. దానములం దపంబుల సదక్షిణ యజ్ఞములన్‌ విీహీన సం 
తానుల కూర్చ్వలోక సుపథంబు లవశ్యము గావు; లబ్ద సం 
తానుల యెందు బుణఖ; లిది తథ్యము గావున నొండు దక్కి సం 
తానము నాకు నయ్యెడువిధం బొనరింపుము ధర్మసంస్థితిన్‌. 73 


ప్రతిపదార్థం: దానములన్‌; తపంబులన్‌; స, దక్షిణ, యజ్ఞములన్‌= దక్షిణలతో కూడిన యజ్ఞాలచేత; విహీన, సంతానులకు= 
సంతానం లేనివాళ్ళకి, ఊర్ల, లోక సుపథంబులు= పై లోకాలకు మంచిమార్లాలు; అవశ్యము= తప్పక; కావు= లభించవు; 
లబ్ది, సంతానులు+అ= పొందబడిన సంతానం కలవాళ్ళే, ఎందున్‌= ఎచ్చటెనా; పుణ్యులు= పుణ్యంకలవాళ్ళు; ఇది; తథ్యం= 
నిజం; కావునన్‌; ఒండు= ఇతరకార్యాలు; తక్కి= మాని; నాకున్‌; సంతానము; ధర్మ, సంస్టితిన్‌= ధర్మమార్గంలో; అయ్యెడు, 
విధంబు= కాగల తీరు; ఒనరింపుము= చేయుము. 


తాత్సర్యం: దానాలు చేసినా, దక్షిణలతో యజ్ఞాలు చేసినా, సంతానం లేనివాళ్ళకు పుణ్యలోకాలు లభించవు. 
సంతానం కలవాళ్ళే పుణ్యవంతులు. అందువలన నీవు ఇతరకార్యా లన్నీ మాని, ధర్మమార్గంలో నాకు సంతానం 
కలిగేటట్లు చేయుము. 


క, అనపత్యు(డ నై జీవిం । చిన, మృతి బొందినను నిర్విశేషంబ; యిహం 
బును బరమును నఫలము; గా । వున సంతతి వడయు ధర్మువున ధర్షసతీ! 74 


502 శ్రీమదాంధ్ర నముహాభారతము 


ప్రతిపదార్థం: అనపత్యు(డను+ఐ= బిడ్డలు లేనివాడనై; జీవించినన్‌= (బ్రతికినను; మృతిన్‌+పొందినను= మరణం పొందినా; 
నిర్‌+విశేషంబు+అ= విశేషం లేదు - అనగా ఒక్కటే; ఇహంబును= ఈ లోకం; పరమును= పరలోకం; అఫలము+అ= ఫలం 
లేనిదే; కావున; ధర్మ సతీ= ధర్మపత్నీ - కుంతీ! ధర్మువునన్‌= ధర్మంచే; సంతతి= సంతానాన్ని; పడయు= పొందుము. 


తాత్సర్యం: బిడ్డలు లేనివాడినై జీవించినా, మరణించినా ఒకటే; ఇహపరలోకాలు రెండూ ఫలరహితాలే. అందుచేత 
నివ ధర్మపద్దతిలో సంతానం పొందుము. 


వ. “జెరస క్షేత్రజ దత్తక కృత్రిమ గూఢడోత్స న్నాపవిద్దు లను నార్వురుపుత్తులు బంధువులు దాయాదులు నగుదురు, 
కానీన సహోఢక్రీత పొనర్థవ స్వయందత్త జ్ఞాతు లను నార్వురుపుత్తులు బంధువు లగుదురు గాని దాయాదులు గా; 
రట్టి పుత్తులలో నౌరసున కించుకయ తక్కువగాని తక్కటి పుత్తులకంటె క్షేత్ర జుం డుత్మష్టుం; డందును దేవరన్యాయ 
జాతుం డుత్తముం డండ్రు గావున నస్మన్నియోగంబునంజేసి ధర్మమార్గంబున క్షేత్రజులం బడసిన నేనును బుత్తవంతుల 
పుణ్యలోకంబులు వడయనేర్తు; నె ట్లనినః దొల్లి గేకయరా జైన శారదండాయని పుత్తోత్సాదనంబునం దశక్తుం 
డయి తనధర్మపత్ని నీచెలియలి శ్రుతసేనం బుత్రార్థంబు నియోగించిన నది బ్రాహ్మణవచనంబునం బుణ్యస్నాతయై 
పుంసవనహోమంబు సేయించి బుత్విజులవలన దుర్హయాదు లయిన కొడుకుల మువ్వురం బడసె; బుత్రలాభంబున 


ననంతపుణ్యఫలం బగుట నది ధర్యం బయిన యాచారం' బనిన విని కుంతి యి ట్లనియె. 75 


ప్రతిపదార్థం: బౌరస, క్షేత్రజ, దత్తక, కృత్రిమ, గూఢ+ఉత్సన్న+అపవిద్దులు+అను= వివాహం చేసికొన్న భార్యయందు తనకు 
పుట్టినవాడు, నియోగంచేత తన భార్యయందు ఇతరులవలన పుట్టినవాడు, తనకు కుమారుడుగా ఇవ్వబడిన ఇతరుల 
కుమారుడు, అభిమానంతో కుమారుడుగా పెంచుకొనబడినవాడు, తనభార్యయందు తనకు తెలియకుండా ఇతరులవలన 
జన్మించినవాడు, తల్లిదం[డ్రులచేత విడిచిపెట్టబడి తనదగ్గర చేరినవాడు; అను; ఆర్వురు= ఆరుగురు; పుత్రులు; బంధువులు; 
దాయాదులున్‌= తన సంపదలో భాగం పొందేవాళ్ళు; అగుదురు; కానీన, సహోఢ, (క్రీత, పౌనర్భవ, స్వయందత్త, జ్ఞాతులు= 
పెళ్ళికిముందు తన భార్య కన్యగా ఉన్నప్పుడు పుట్టినవాడు, వివాహసమయానికే గర్భిణిగా ఉన్న తన భార్యకు వివాహానంతరం 
పుట్టినవాడు, తల్లిదండ్రులకు ధన మిచ్చి కొనబడినవాడు, భర్తచే విడువబడిన స్ర్తీకి లేదా విధవకు తనచేత పుట్టింపబడినవాడు, 
నీకు పుతుడను అవుతా నని తనంతగా తాను వచ్చినవాడు, తనగోత్రంవాడు; అను; ఆర్హ్వురు= ఆరుగురు; పుత్రులు; 
బంధువులు; అగుదురు= జౌతారు; కాని, దాయాదులు= ఆస్తిలో భాగం పంచుకొనేవారు; కారు; అట్టి, పుత్రులలో, 
క్షేత్రజాండు= నియోగంచేత తన భార్యకు ఇతరులచేత పుట్టిన కుమారుడు; జొరసునకు= వివాహమాడిన తన భార్యయందు 
తనకు పుట్టినవాడికంటె; ఇంచుకయ= కొంచెం; తక్కువగాని= అల్బుడు కాని; తక్కటి= మిగిలిన; పుత్రులకంటె; ఉత్కృష్టుండు= 
శ్రేష్టుడు; అందును= అందులోనూ; దేవర, న్యాయ, జాతుండు= దేవరన్యాయంవలన పుట్టినవాడు; ఉత్తముండు; అంధడ్రు= 
అంటారు; కావునన్‌; అస్మత్‌, నియోగంబునన్‌, చేసి= నా ఆజ్ఞతో చేసి; ధర్మ మార్గంబునన్‌= ధర్మమార్గముచేత; క్షేత్రజులన్‌= 
క్షేత్రజులను; పడసినన్‌= పొందినచో; నేనును= నేనుకూడా; పు(త్రువంతుల, పుణ్యలోకంబులు= పుత్రులున్నవాళ్ళు పొందే 
పుణ్యలోకాలు; పడయ, నేర్తున్‌(నేర్చుదున్‌)= పొందగల్లుతాను; ఎట్టు+అనిన్‌= ఏ విధంగా అంటే; తొల్లి= పూర్వం; కేకయ, 
రాజు+ఐన; శారదండాయని; పుత్ర+ఉత్సాదనంబు; అందున్‌= కొడుకులను పుట్టించటంలో; అశక్తుండు+అయి= శక్తిలేనివాడై; 
తన, ధర్మ, పత్ని= తాను అగ్నిసాక్షిగా వివాహం చేసికొన్న భార్యను; నీ చెలియలిన్‌= నీ (కుంతియొక్క) చెల్లెలిని; (శుతసేనన్‌; 
పుత్ర+అర్థంబు= పుత్రుల కొరకు; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా; అది= ఆమె; (బ్రాహ్మణ= (బ్రాహ్మణుల; వచనంబునన్‌= 
మాటనుబట్టి; పుణ్య, స్నాత +ఐ= పవిత్రమైన స్నానం చేసిందై; పుంసవన, హోమంబు= కొడుకు పుట్టడానికి చేసే వైదికశుభకర్మకు 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 503 


సంబంధించినహోమం; చేయించి; బుత్విజాలవలనన్‌= యజ్ఞం చేయించే (బ్రాహ్మణులవలన; దుర్ణయ+ఆదులు+అయిన= 
దుర్భయుడు మొదలగు వారైన; కొడుకులన్‌; మువ్వురన్‌= ముగ్గురిని; పడసెన్‌= పొందెను; పుత్ర, లాభంబునన్‌= కొడుకులు 
పుట్టడంవలన; అనంత; పుణ్య, ఫలంబు+అగుటన్‌= అంతులేని పుణ్యం కలగటంచేత; అది= దేవరన్యాయంతో పుత్రులను 
పొందటం; ధర్మ్య్యంబు+ అయిన, ఆచారంబు= ధర్మంతో కూడిన ఆచారము; అనినన్‌= అనగా; విని; కుంతి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: “జొరసుడు, క్షేత్రజుడు, దత్తకుడు, కృ(త్రిముడు, గూఢోత్సన్నుడు, అపవిద్దుడు అనే ఆరుగురు పుత్రులు 
బంధువులుమా(త్రమే కాదు, ఆస్తిలో భాగస్వాములుకూడా. కానీనుడు, సహోఢుడు, (క్రీతుడు, పౌనర్భవుడు, 
స్వయందత్తుడు; జ్ఞాతుడు అనే ఆరుగురుపుత్రులు బంధువులే, కాని, ఆస్తిలో భాగస్వాములు కారు. ఈ పుత్ర 
లందరిలో క్షేత్రజుడు బౌరసుడికన్నా కొంచెం తక్కువ; తక్కినవారికన్నా మిన్న. అందునా దేవరన్యాయంచేత పుట్టిన 
క్షేత్రజుడు ఉత్తముడు. అందువలన నీవు నా ఆజ్ఞచేత ధర్మమార్గంలో క్లేత్రజులను పొందితే పుత్రు లున్నవాళ్ళు 
పొందే పుణ్యలోకాలు నేను పొందుతాను. ఎట్టా అంటే - పూర్వం కేకయరాజు శారదండాయని తాను పుత్రులను 
పొందలేక తనధర్మపత్ని, అంటే నీచెల్లెలు శ్రుతసేనను పుత్రులకొరకు నియోగించగా, ఆమె (బ్రాహ్మణులు చెప్పినట్లు 
పుణ్యస్నానం చేసి, పుత్రులు పుట్టటంకోసం చేసేపుంసవన హోమం చేయించి, బుత్విజాలవలన దుర్ద్ణయుడు 
మొదలైన ముగ్గురుకొడుకులను పొందింది. పుత్రులు పుట్టటంచేత అంతులేని పుణ్యం కలుగుతుంది. కాబట్టి 
దేవరన్యాయంచేత పుత్రులను పొందటం ధర్మంతో కూడిన ఆచారం” అని పాండురాజు చెప్పగా కుంతి ఇట్లా 
అన్నది. 


విశేషం: ఆంధ్రమహాభారతంలో సంశోధిత(ప్రతిలో ఈ (క్రింది విశేషా లున్నాయి. “సంస్కృతమూలము-సంతానమును 
బంధుదాయాదులు, అబంధుదాయాదులు- అని రెండుగా వఏభజించినది. అందు బంధుదాయాదులు; (1) స్వయంజాతు( 
డు (2) ప్రణీతుడు (3) పరి(క్రీతుడు (4) పౌనర్భవుడు (5) కానీనుడు (6) స్వైరిణీసుతు(డు. అబంధుదాయాదులు- 
(1) దత్తుడు (2) క్రీతు(డు - కృత్రిము(డు (3) స్వయందత్తుడు (4) సహోఢుడు (5) జ్ఞాతరేతుడు (6) హీనయోనిధృతు6 
డు. క్లేత్రజాడు -అనుటకు బదులు పి.పి.ఎస్‌ ప్రతిలో TAS పదము కలదు. మూలమునందు శక్షేత్రజు(డు” అను పేరు 
లేదు. ప్రణీతు( డనియే కలదు. “ఊఢాయామేవ ఉత్తమానుగ్రహా జ్ఞాతః ప్రణీత” అని నీలకంఠీయవ్యాఖ్య. బంధు దాయాద, 
అబంధుదాయాద. విభాగమునందు నన్నయ మార్పులు చేసెను. దత్తక, కృత్రిమాపవిద్దులు - అనువారిని నన్నయ 
బంధుదాయాదులలో చేర్చెను. బంధుదాయాదులనుండి పరి(క్రీతు(డు, పౌనర్భవు(డు, కానీనుడు - అను వీరిని తొలగించెను. 
హీనయోనిధృతు(డు మూలములో అన్ని (ప్రతులయందును NENGA. ఆం(ధథమునం దీత(డు విడువ(బడెను. 
షట్సంతానమును పూర్తి చేయుటకై (క్రీతుడు, కృత్రిము(డు వేర్వేరుగా పరిగణింప(బడిరి. (ప్రథమసంపుటం పు.273)” 


మరొక విశేషం: నన్నయ ఆపస్తంబసూ(త్రుడు కాబట్టి ఆపస్తంబధర్మసూ[త్రాలను అనుసరించి సంతానవిషయాన్ని సమీక్షించి 
ఉండవచ్చును. మనువు, బోధాయనుడు, గౌతముడు ద్యాదశవిధపుత్రులను పేర్కొన్నారు. వారు జౌరస, క్షేత్రజ, దత్తక,కృత్రిమ, 
గూఢోత్సన్న, అపవిద్ద, కానీన, సహోఢ, క్రీత, పౌనర్భవ, స్వయందత్త, జ్ఞాతులు. ఆపస్తంబుడు ఆరుగురిని మాత్రమే 
వారసులుగా, దాయాదులుగా పేర్కొన్నాడు. వారిలోకూడ (క్రీతుడినీ, దత్తుడినీ తిరస్కరించాడు. నన్నయ మనువు పేర్కొన్నద్వాదశ 
పుత్రులను పేర్కొన్నప్పటికీ ఆరుగురినే వారసులుగా నిర్జారించాడు. బౌరసుని తరువాత క్షేత్రజుడిని నిలిపాడు. (సంపా.) 


క, భరతకులశ్రేష్ణు(డ వయి । పర(గిన నీ కేము ధర్మపత్నుల మయి యిం 
కొరుల మనుష్యుల నంతః | కరణంబుల( దల(ప( బొందగా నోపుదుమే? 76 


504 శ్రీమదాంధ్ర నముహాభారతము 


ప్రతిపదార్థం: భరత, కుల, (శ్రేష్టుడవు+అయి= భరతవంశంలో ఉత్తముడవు అయి; పర(గిన= ఒప్పిన; నీకున్‌= నీకు; ఏము= 
మేము; ధర్మపత్నులము+అయి= అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యలమై; ఇంకన్‌= మరి; ఒరుల, మనుష్యులన్‌= ఇతర 
పురుషులను; అంతఃకరణంబులన్‌= మనస్సులలో; తల(పన్‌= తలంచుటకు; పొందగా= కలవడానికి; ఓపుదుమె= ఒప్పుకొందుమా? 
(ఒప్పుకొన మని భావం.) 


తాత్సర్యం: భరతవంశంలో శ్రేష్ణుడ వైన నీకు ధర్మపత్నుల మై, పరపురుషులను మనస్సులలో తలవటానికి, 
కలవటానికి ఒప్పుకోగలమా? 


వ. “భవతసాదంబున మాయందు( బుత్రోత్పత్తి యగు నె ట్లనిన; దీని కనుగుణం బయినది యొక్క పుణ్యకథం దొల్లి 
పౌరాణికులవలన నా వినిన దానిం జెప్పెద( జిత్తగించి విను మని పాండురాజునకు( WOS యి ట్లనియె. 77 


ప్రతిపదార్థం: భవత్‌+(ప్రసాదంబునన్‌= నీ అనుగ్రహంతో; మాయందున్‌; MESKI, అగున్‌= కొడుకులు పుట్టటం 
జరుగుతుంది.; ఎట్టు+అనిన= ఏ విధంగా అంటే; దీనికిన్‌: అనుగుణంబు+అయినది= తగినది; ఒక్క, పుణ్య, కథ= ఒక 
పుణ్యకథ; తొల్లి= పూర్వం, పౌరాణికులవలన= పురాణాలు చెప్పేవారివలన; నా, వినిన, దానిన్‌= నేను విన్న దానిని; చెప్పెదన్‌= 
తెలుపుతాను; చిత్తగించి= మనస్సు ఉంచి; వినుము; అని; పాండురాజునకున్‌; కుంతి; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: 'నీదయవలన మాకు కొడుకులు కల్లుతారు. ఎట్టా అంటే దీనికి తగ్గ ఒకపుణ్యకథ పూర్వం పౌరాణికులు 
చెప్పగా విన్నాను. మనస్సు నిలిపి వినండి” అని పాండురాజుతో కుంతి ఇట్లా అన్నది. 


వ్యుషితాశ్వుండను రాజు వృత్తాంతము (సం. 1-112-7) 


చ. అతుల బల ప్రతాప మహిమాధికు( డై వ్యుషతాశ్వు( డన్మహీ 
పతి నయధర్మతత్నురు(డు పొరవవంశజు( డశ్వమేధముల్‌ 
శత మొనరించుచుండి భుజశక్తి జయించె మహీశులం బ్రవ 
ర్థితుయశు( డై ప్రతీచ్యుల నుదీచ్యుల( బ్రాచ్యుల దాక్షిణాత్యులన్‌. 78 


ప్రతిపదార్థం: అతుల, బల, (ప్రతాప, మహిమ+అధికు(డు+ఐ= సాటిలేని బలపరా(క్రమాల ప్రభావంచేత గొప్పవాడై; నయ, 
ధర్మ, తత్సరు(డు= నీతి, ధర్మాలమీద ఆసక్తికలవాడు; పౌరవ, వంశజు(డు= పూరువువంశంలో పుట్టినవాడు; వ్యుషిత+ 
అశ్వు(డు= వ్యుషితాశ్వుడు; అన్‌+మహీ, పతి= అనే రాజు; అశృమేధముల్‌= అశ్వమేధయాగములు; శతము= వంద, 
ఒనరించు+ఉండి= చేస్తూ ఉండి, భుజ, శక్తిన్‌= భుజబలంతో; |ప్రవర్ణిత, యశు(డు+ఐ= సెంపొందింపబడిన కీర్తి కలవాడై; 
ప్రతీచ్యులన్‌= పడమటి దిక్కులో ఉన్నవాళ్ళను; ఉదీచ్యులన్‌= ఉత్తరాన ఉన్నవాళ్ళను; (ప్రాచ్యులన్‌= తూర్పున ఉన్నవాళ్ళను; 
దాక్షిణాత్యులన్‌= దక్షిణాన ఉన్నవాళ్ళను; మహి+ఈశులన్‌= రాజులను; జయించెన్‌. 


తాత్సర్యం: సాటిలేని బలపరా(క్రమాలతో అందరిని మించినవాడై, నీతిలో, ధర్మంలో ఆసక్తి కలిగి, పూరువంశంలో 
జన్మించిన వ్యుషితాశ్వు డనే మహారాజు అశ్వమేధయాగాలు వంద చేసి, భుజబలంతో పెంపొందిన కీర్తి కలవాడై 
నాలుగుదిక్కులలో ఉన్న రాజులను జయించాడు. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 505 


విశేషం: వ్యుషితాశ్వుడు బలపరా([క్రమాలలో, దిగ్విజయాలలో పాండురాజును పోలి ఉండటంచేత కుంతికి అతని వృత్తాంతం 
బ్ఞాపకం వచ్చినట్టు ధ్వని. పాండురాజుయొక్క దిగ్విజయ(ప్రశంసలోను, వ్యుషితాశ్వునిప్రశంసలోను నన్నయ చంపకమాలను 
వినియోగించటం విశేషం. వృత్తరచనాళిల్పం. చూడు. 39, 42 (సంపా) 
క ఆతని యజ్ఞంబున(బురు | హూత పురస్సర మరుద్ద్గణోత్తము లధిక 

ప్రీతి జనుదెంచి హవ్యము 1 లాతత హస్తముల గొందు రగ్మ్నిముఖమునన్‌. 79 
ప్రతిపదార్థం: అతని= ఆ రాజుయొక్క; యజ్ఞంబునన్‌; పురుహూత, పురఃసర, మరుత్‌+గణ+ఉత్తములు= దేవేంద్రుడు 
మొదలైన దేవతా శ్రేష్టులు; అధిక, (ప్రీతిన్‌= మిక్కిలి (ప్రేమతో; చనుదెంచి= వచ్చి; అగ్ని, ముఖమునన్‌= అగ్నిదేవునిమూలాన; 
హవ్యములు= హోమంలో వేసిన ఆహుతులు; ఆతత, హస్తములన్‌= చాపబడిన చేతులతో; కొందురు= తీసికొంటారు. 
తాత్సర్యం: ఆ వ్యుషితాశ్వునియజ్ఞంలో దేవేం(ద్రుడు మొదలైన దేవతాశ్రేష్టులు మిక్కిలిప్రీతితో వచ్చి, చేతులు చాచి 
అగ్నిదేవునిముఖంగా ఆహుతులు గైకొంటారు. 


వ. అట్టి వ్యుషితాశ్వుండు కాక్షీవతి యైన భద్ర తన భార్యయందు ననవరత కామాసక్తిం జేసి యక్ష 
రుజాక్రాంతుం డయి యస్తమించిన నది పు త్రాలాభదుఃఖిత యయి పతివియోగంబు సహింప WAS. 8౦ 


విశేషం: అట్టి, వ్యుషిత+అశ్వుండు= వ్యుషితాశ్వుడు అను రాజు; కాక్షీవతి+ఐన; భద్ర; అను; తన భార్యయందున్‌= తన 
పత్నిపై; అనవరత, కామ+ఆసక్తిన్‌+చేసి= ఎడతెగని కామంమీద ఆసక్తితో; యక్ష్మ; రుజా+ఆ(క్రాంతుండు+అయి= క్షయరోగంచే 
ఆ(క్రమింపబడిన వాడై; అస్తమించినన్‌= మరణించగా; అది= అతని భార్య అయిన భద్ర; పుత్ర+అలాభ, దుఃఖిత+అయి 
కొడుకులను పొందలేక పోవటంతో దుఃఖించినదై; పతి, వియోగంబును= భర్తను కోల్ఫోవటాన్ని; సహింపన్‌+ఓపక= ఓర్చుకోలేక. 
తాత్సర్యం: అటువంటి వ్యుషితాశ్వుడు తనభార్యమీద మితిమీరినకామంతో ఆసక్తుడై వ్యవహరించి క్షయ రోగగ్రస్తుడై 
మరణించగా, అతనిభార్య భద్ర కొడుకులు లేకపోవటంతో దుఃఖించి, భర్తను కోల్ఫోవటాన్ని సహించలేక. 


తే. పతియులేక జీవించు నయ్యతివ కయిన । జీవనముకంటె దానికి జావ లగ్గు 
కాన నీతోన చనుదెంతుC గాని నిన్ను(। బాసి యిం దుండగా నోప వాసవాభ | 81 


విశేషం: పతియు= భర్త; లేక; జీవించు= జీవించే; ఆ+అతివకు= ఆ 8; అయిన= ఏర్పడిన; జీవనముకంటె= బతకటంకన్నా; 
దానికిన్‌= ఆ (స్త్రీకి; చావు+అ, లగ్గు= చావే మేలు; కాన; నీతోన; చనుదెంతున్‌= వస్తాను; కాని; వాసవ+ఆభ= దేవేంద్రుని 
వంటి తేజస్సుకలవాడా!; నిన్నున్‌; పాసి= విడిచి; ఇందున్‌= ఈ లోకంలో; ఉండన్‌+కాన్‌= ఉండటానికి; ఓపన్‌= ఇష్టపడను. 


తాత్సర్యం: భర్తలేకుండా జీవించటంకన్నా (స్తీ చావటమే మేలు. అందువలన నేను నీతో వస్తాను కాని, ఇక్కడ 
ఉండలేను. 


వ. 'కాదేని నాకు నీ పుణ్యమూర్తిప్రతిమూర్తులైన పుత్తులం బ్రసాదింపు' మని దర్భాస్తరణశాయిని యై యాశవంబు( 
గౌ(గిలించుకొని విలాపించుచున్న దానికి వాని శరీరముననుండి యొక్క దివ్యవాణి యి ట్లనియె. 82 


506 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: కాదు+ఏని= అట్లా కాకపోతే; నాకున్‌; నీ, పుణ్య, మూర్తి, ప్రతిమూర్తులు+ఐన= నీ పవిత్రమైన రూపం 
కలవారైన; పుత్రులన్‌= కుమారులను; (ప్రసాదింపుము= దయతో ఇమ్ము; అని= ఆ విధంగా తెలిపి; దర్భ+ఆస్తరణ, 
శాయిని+ఐ= దర్భలపరుపుమీద పడుకొన్నది అయి; ఆ, శవంబున్‌= ఆ భర్తశవాన్ని; కౌగలించుకొని; విలపించుచు+ఉన్న= 
ఏడుస్తున్న; దానికి= ఆ భద్రకు; వాని, శరీరముననుండి= ఆ వ్యుషితాశ్వునిశరీరంనుండి; ఒక, దివ్య, వాణి= ఒక దేవతాసంబంధ 
మైన వాక్కు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'అట్ల్టా కాకపోతే నాకు నీపవిత్రరూపంవంటి రూపం కల కొడుకులను ప్రసాదించు” అని దర్భల 


పరుపుమీద పడుకొని భర్తశవాన్ని కౌగలించుకొని ఏడుస్తూ ఉండగా, ఆమెతో అతని శరీరంనుండి ఒక దివ్యవాణి 
ఇట్లా అన్నది. 


క విదితముగ నీకు వర మి । చ్చెద నోడకు లెమ్ము; గుణవశీకృతభువనుల్‌ 

సదమలచరిత్రు లాత్మజు | లుదయింతురు వగవకుండు ముదితేందుముఖీ! 83 
ప్రతిపదార్థం: విదితముగ= ప్రసిద్దంగా; నీకు; వరము; ఇచ్చెదన్‌; ఓడకు= భయపడకుము, లెమ్ము; ఉదిత+ఇందు, ముఖీ= 
ఉదయించిన చం(ద్రునివంటి ముఖంకలదానా; గుణ, వశీ, కృత, భువనుల్‌= గుణాలచేత వశం చేసుకోబడిన లోకాలు 
కలవాళ్ళు; సత్‌+అమల, చరిత్రులు= ఉత్తమమైన నిర్మలమైన నడవడి కలవాళ్ళు; ఆత్మజులు= కుమారులు; ఉదయింతురు= 
పుట్టుతారు; వగవక= చింతించక; ఉండుము. 
తాత్సర్యం: నీకు వర మిస్తాను. భయపడవద్దు. లెమ్ము, ఉదయించినచం[ద్రునివంటిముఖంకలదానా! సుగుణాలచేత 
లోకాలను వశంచేసుకొనేవాళ్ళు, ఉత్తమమైన నడవడి కలవాళ్ళు అయినకొడుకులు నీకు పుడతారు. బాధపడకుము. 


వ. 'బుతుమతి నయిన యష్టమ దివసంబుననేనిం YAYI దివసంబుననేని శుచి వై శయనంబున నుండి నన్ను 
దలంపు' మనిన నదియుం దద్వచనానురూపంబు సేసి మువ్వురు సాల్వులును, నల్వురు మద్రులునుంగా నేడ్వురు 
కొడుకులం బడసె; నది గావున 'నీవు మాయందు దైవానుగ్రహంబున నపత్యంబు వడయు' మనినం MOSO జూచి 
పాండురాజు ధర్ష్యం బయిన యొక్క పురాణ కథ జెప్పెదం'దొల్లి స్రీలు పురుషులచేత ననావృత లయి స్వతంత్రవృత్తి 
నభిలప్రాణిసాధారణం బైన ధర్మంబునం దమతమవర్ణంబులయందు బుతుకాలంబు దప్పక నియతానియతపురుషు 
లయి ప్రవర్తిల్లుచున్న నుద్దాలకుం డను నొక్కమహామునిభార్య నతిసాధ్వి నధికతపోనిధి యైన శ్వేతకేతుతల్లి 
బుతుమతి యైన దాని నొక్క వృద్ధవిప్రం డతిథి యై వచ్చి పుత్రార్థంబు గామించిన శ్వేతకేతుం డలిగి యిది ధర్షవిరుద్ధం 
బని యాక్రోశించి దాని సహింపనోపక. 84 


విశేషం: బుతుమతివి= ముట్టుఅయినదానివి; అయిన; అష్టమ, దివసంబునన్‌=ఏనిన్‌= ఎనిమిదోరోజున కాని; చతుర్దశ, 
దివసంబునన్‌+ఏని= పద్నాలుగో రోజున కాని; శుచివి+ఐ= పరిశుద్దమైన దానివై; శయనంబునన్‌+ఉండి= పడకమీద ఉండి; 
నన్నున్‌; తలంపుము; అనినన్‌; అదియున్‌= ఆమె కూడా; తత్‌+వచన+అనురూపంబునన్‌+చేసి= అతనియొక్క మాటకు 
తగినట్టుగా ఆచరించి; మువ్వురు, సాల్వులును; నల్వురు, SAGE; కాన్‌= అగునట్లు; ఏడ్వురు= ఏడుమంది; కొడుకులన్‌; 
పడసెన్‌= పొందెను; అది= ఆమె; కావున= కాబట్టి; నీవున్‌=నీవును; మాయందున్‌= మాయెడ; దైవ+అనుగ్రహంబునన్‌; 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 507 


అపత్యంబు= సంతానాన్ని; పడయుము= పొందుము; అనినన్‌= అనగా; కుంతిన్‌; చూచి; పాండురాజు; ధర్మ్య్యంబు+అయిన= 
ధర్మసంబంధమైన; ఒక్క= ఒక; పురాణ= ప్రాచీనమైన; కథన్‌= కథను; చెప్పెదన్‌= చెపుతాను; తొల్లి= పూర్వం; స్త్రీలు; 
పురుషులచేత= భర్తలచేత; అనావృతులు+అయి= చుట్టుకొనబడనివా రై - అనగా కట్టడిలేనివారై; స్వతంత్ర, వృత్తిన్‌= 
స్వతంత్ర మైన (ప్రవర్తనతో; అఖిల, (ప్రాణి, సాధారణంబు+ఐన= అన్ని ప్రాణులకు సామన్యమైన; ధర్మంబునన్‌; తమ, తమ 
వర్లంబులఅందున్‌= తమతమ జాతులలో; బుతుకాలంబు= ముట్టయిన తరువాత పదహారురోజులు; తప్పక= దాటకుండ; 
నియత+అనియత, పురుషులు+అయి= నియమింపబడిన, నియమింపబడని పురుషులు కలవారై; ప్రవర్తిల్లుచున్‌+ఉన్నన్‌= 
వర్తిస్తూ ఉండగా; ఉద్దాలకుండు; అను; ఒక్క, మహా, ముని, భార్యన్‌= ఒక గొప్ప తపస్వి యొక్క ఇల్లాలిని; అతి, సాధ్సిన్‌= 
మిక్కిలిపతివ్రత అయిన దానిని; అధిక, తపస్‌+నిధి+ఐన= అధికమైన తపస్సునకు స్థానమైనవాడు అయిన; శ్వేతకేతు, తల్లి= 
శ్వేతకేతునియొక్క తల్లిని; బుతుమతి+ఐన= ముట్టు అయినది కాగా; దానిన్‌= ఆమెను; ఒక్క; వృద్ద, విప్రండు= ముసలి 
బ్రాహ్మణుడు; అతిథి+ఐ; వచ్చి; పు(త్ర+అర్థంబు= కొడుకును పొందటంకొణుకు; కామించిన= రమింపగా; శ్వేతకేతుండు; 
అలిగి= కోపించి; ఇది; ధర్మ, విరుద్దంబు= ధర్మానికి వ్యతిరేకం; అని; ఆ(క్రోశించి= తిట్టి; దాని; సహింపక= LE. 


తాత్సర్యం: “నీవు ముట్టయిన ఎనిమిదో రోజు కాని, పద్నాలుగో రోజు కానీ పరిశుద్దురాల వై పడకమీద ఉండి 
నన్ను స్మరింపుము” అని అనగా ఆమెకూడా ఆ మాటప్రకారం చేసి ముగ్గురు సాల్వులను, నలుగురు మ॥(ద్రలను 
మొత్తం ఏడుగురు కొడుకులను కన్నది. కాబట్టి మాయందు నీవుకూడ దైవాను(గ్రహంతో సంతానాన్ని పొందు” మని 
కుంతి చెప్పగా, పాండురాజు ఆమెను చూచి 'నీకు ధర్మసంబంధమైన ఒక పురాణకథ చెబుతాను. “పూర్వం (స్త్రీలు 
భర్తవలన కట్టడి లేని వాళ్ళయి, స్వతంత్రమైన ప్రవర్తన కలిగి, సర్వ ప్రాణిసాధారణమైన ధర్మంతో, తమ తమ 
జాతులలో ముట్టయిన తరువాత గర్భధారణకు యోగ్యమైన పదహారురోజులకాలం దాటకుండా, నియమింపబడిన 
లేదా నియమింపబడని పురుషులతో రమిస్తూ ఉండగా; మహాతపస్వి అయిన శ్యేతకేతుని తల్లి, మహాముని అయిన 
SONA భార్య, మహాపతివ్రత - ముట్టయి ఉన్నసమయంలో ఒక వృద్ద (బ్రాహ్మణుడు అతిధిగా వచ్చి తనకు 
పుత్రుడు కావా లని ఆమెను కామింపగా, శ్వేతకేతుడు కోపించి, ఇది ధర్మవిరుద్దం అని తిట్టి, దాన్ని సహించక. 


శ్వేతకేతు(డు ప్రీపురుషుల నిషయంబున( గావించిన కట్టడి (సం. 1-113-1) 


> 


“ఇది యాదిగా సతు లెన్నండు( బరపురుషార్టినుల్‌ గా జన; దన్యపురుషు 
సంగమంబునం జేసి సకలపాతకములు నగు ; బరిగ్రహభూత లయిన సతుల 
కిట్టిద మర్యాద యి మ్మనుష్యుల కెల్ల జేసితి లోక ప్రసిద్ది గాగ * 


నని ధర్ష్యమైన మర్యాద మానవులకు దద్దయు హితముగా ధర్మమూర్తి 


ఆ. యబ్దభవసమాను( డగు శ్వేతకేతుండు । నిలిపె; నదియు ధారుణీ జనంబు 
నందు లోకపూజ్యమై ప్రవర్తిల్లుచు | నుండె శిష్ట సంప్రయుక్తి( జేసి. 85 


ప్రతిపదార్థం: ఇది, ఆదిగాన్‌= ఇది మొదలుగా; సతులు= స్త్రీలు; ఎన్నండున్‌= ఎప్పుడూకూడ; పర, పురుష+అర్టినుల్‌= 
పరపురుషులను కోరేవారుగా; కాన్‌, చనదు= కాకూడదు; పరిగ్రహభూతలు+అయిన, సతులకు= చేపట్టబడిన (స్తీలకు- అనగా 
పెళ్లి అయిన స్త్రీలకు; అన్య పురుషు, సంగమంబునన్‌+చేసి= పరపురుషసంబంధంవలన; సకల, పాతకములున్‌= అన్ని 


Pr 


508 శ్రీమదాంధ్ర నముహాభారతము 

పాపాలు; అగున్‌= కలుగును; ఇట్టిది+అ= ఇదే; మర్యాద= కట్టుబాటు; -ఈ+మనుష్యులకు+ఎల్లన్‌= ఈ మానవు లందరికి; 
లోక, ప్రసిద్ది, కాయగన్‌= (ప్రపంచంలో |ప్రసిద్దిచెందేటట్టు; చేసితి; అని= ఆ (ప్రకారముగా; ధర్మ్యము+ఐన= ధర్మంతో కూడిన 
దైన; మర్యాద= హద్దు; అబ్బ, భవ, సమాను(డు+అగు= పద్మంనుండి పుట్టిన బ్రహ్మదేవునితో సమానమైనవాడైన; శ్వేతకేతుండు; 
నిలిపెన్‌= ఉంచెను; అదియు= ఆ నియమం; శిష్ట, సంప్రయుక్తిన్‌+చేసి= పెద్దల ఆచారంచేత; లోక, పూజ్యము+ఐ= లోకంచేత 
పూజింప SANG; |ప్రవర్తిల్చుచున్‌+ఉండెన్‌= నడుస్తూ ఉన్నది. 


తాత్సర్యం: 'ఇది మొదలు (స్రీలు ఎప్పుడూ పరపురుషులను కోరకూడదు. వివాహితస్తీలకు పురుషసంగమం వలన 
సర్వపాపాలు కలుగుతాయి. ఈ కట్టుబాటు లోకప్రసిద్దంగా మానవు లందరికీ చేశాను' - అని ధర్మంతో కూడిన 
ఈ కట్టడిని మానవులకు మేలు కలిగేటట్లు ధర్మమూర్తి, బ్రహ్మతో సమానుడు అయిన శ్యేతకేతుడు ఏర్పాటు 
చేశాడు. ఆ మర్యాదనే శిష్ణులంతా అనుసరించటంతో అది లోకానికి పూజింపతగిందై నడుస్తున్నది. 


వ. wake ద్యిర్యగ్యోనులయందును నుత్తరకురుదేశంబులయందును మొదలింటి ధర్మంబ యిప్పడుం 

బ్రవర్తిల్లుచుండునట్లు మనుష్యులయందు శ్వేతకేతుండు సేసిన ధర్షస్థితికారణంబున నా(టంగోలె. 86 
ప్రతిపదార్థం: మటియున్‌; తిర్యక్‌+యోనుల, అందున్‌= పశుపక్ష్యాదులలోకూడ; ఉత్తర, కురు, దేశంబుల+అందును; 
మొదలింటి, ధర్మంబు+అ= మొదటి పద్దతే - అనగా ఆడుప్రాణి బుతుకాలంలో ఇష్టం వచ్చిన మగషప్రాణితో రమించే పద్దతి; 
ఇప్పుడున్‌; ప్రవర్తిల్లుచు+ఉండున్‌= జరుగుతూ ఉన్నది; అట్ల్టు= ఆ విధంగా; శ్వేతకేతు(డు; మనుష్యుల= మానవులలో; 
చేసిన= ఏర్పాటు గావించిన; ధర్మ, స్థితి= ధర్మం యొక్క ఉనికి; కారణంబునన్‌= కారణముచేత; నా(టన్‌+కోలె= ఆ నాటి 
నుండి. 


తాత్సర్యం: పశుపక్ష్యాదులతో కూడ, ఉత్తరకురుభూములలో ఇప్పటికీ ఆడుప్రాణి బుతుకాలంలో ఏ నియమం 
లేకుండా ఇష్టం వచ్చినట్టు మగషప్రాణితో రమించే మొదటి పద్దతే ఉన్నది. శ్వేతకేతుడు ఆ విధంగా మానవులలో 
ఏర్పాటు చేసిన ధర్మంవలన ఆ రోజునుండీ. 


క DOMPET ధర్షస్థితి( 1 బరిగ్రహెంపంగ( బడిన భార్యలకు నిరం 
తరము నిజపురుషభక్తియు( బరపురుషవివర్ణనంబు( బరిచిత మయ్యెన్‌. 87 


ప్రతిపదార్థం: పురుషులచే= మగవారిచే; ధర్మ స్టితిన్‌= ధర్మమార్గంతో; పరిగహింపంగన్‌+పడిన= వివాహం చేసుకొనబడిన; 
భార్యలకు; నిరంతరము= ఎల్లప్పుడు; నిజ, పురుష భక్తియున్‌= తమ భర్తలమీద భక్తీ; పర, పురుష వివర్ణనంబున్‌= పర 
పురుషులను విడవటం; పరిచితము+అయ్యెన్‌= అలవడినదిగా అయింది. 


తాత్సర్యం: పురుషులు ధర్మమార్గంలో వివాహం చేసుకొన్న భార్యలకు, ఎల్లప్పుడూ తమ భర్తలమీద భక్తి కలిగి 
ఉండటం, పరపురుషులను విడవటం అలవడింది. 


8. భర్తచేత నియోగింప( బడక సతికి । నెద్దియును జేయ(ా( దగ; దెద్ది యైన 
భర్తచేత నియోగింప( బడిన దాని(। జేయకునికి దోషం బని చెప్పె మనువు. 88 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 509 


ప్రతిపదార్థం: భర్తచేతన్‌= మగనిచేత; నియోగింపన్‌, పడక= ఆజ్ఞాపింపబడక; సతికిన్‌= భార్యకు; ఎద్దియును= ఏదీ; 
Waaa, తగదు= చేయకూడదు; ఎద్ది+ఐనన్‌= ఏదైననూ; భర్తచేత= మగనిచేత; నియోగింపన్‌, పడిన, దానిన్‌= ఆజ్ఞాపింప 
బడినదానిని; చేయక+ఉనికి= చేయకుండటం; దోషంబు; అని, మనువు, చెప్పెన్‌= అని మనువు అన్నాడు. 


తాత్సర్యం: భర్త ఆజ్ఞాపించనిదే భార్య ఏదీ చేయకూడదు. భర్త దేనిని ఆజ్ఞాపించినా అది చేయక పోవటం దోషం” 
అని మనువు చెప్పాడు. 


వ. పతినియోగించిన దానిం జేయని నా(డు భార్యకుం బాతకం బని యెథీంగి కాదె తొల్లి సౌదాసుం డైన కల్మాషపాదుం 
డను రాజర్షిచేత నియుక్తయై వానిభార్య మదయంతి యనునది వసిష్ణువలన నశ్మ్శకుం డను పుత్తుం బడసె; 


నస్తజ్ఞన్మంబు నిట్టిద; మహాముని యయిన కృష్ణద్వైపాయనువలన( గురుకులవృద్ధిపొంటె నే ముద్ధవిల్లితిమి; కావున 


నీ విన్నికారణంబులు విచారించి నా నియోగంబు సేయుము. 89 


ప్రతిపదార్థం: పతి= భర్త; నియోగించిన, దానిన్‌= ఆజ్ఞాపించినదాన్ని; చేయని, నాడు= చేయని రోజు; భార్యకున్‌; 
పాతకంబు+అని= పాప మని; ఎతింగి= తెలిసి; కాదె= కదా; తొల్తి= పూర్వం; సౌదాసుండు+ఐన= సుదాసుడి కుమారు డైన; 
కల్మాషపాదుండు; అను= అనుపేరుగల; రాజ+బుషిచేతన్‌= రాజర్షివలన; నియుక్త+ఐ= ఆజ్ఞాపించబడినది అయి; వాని, 
భార్య= అతని పత్ని; మదయంతి; అనునది= అనుపేరు కలది; వసిష్టువలనన్‌= వసిష్టునివలన; అశ్మకుండు+అను; DE; 
పడసెన్‌= పొందింది; అస్మత్‌+జన్మంబున్‌= మా పుట్టుకకూడా; ఇట్టిది+అ= ఇటువంటిదే; మహాముని; అయిన; కృష్ణద్వై పాయను 
వలనన్‌; కురు, కుల, వృద్దిపొంటెన్‌= కురువంశవృద్ది కొరకు; ఏము= మేము; ఉద్భవిల్లితిమి= జన్మించాము; కావునన్‌= కాబట్టి; 
నీవు= నీవు, ఇన్ని; కారణంబులు; విచారించి; నా, నియోగంబు= నా ఆజ్ఞ చేయుము= పాటించుము. 


తాత్సర్యం: భర్త ఆజ్ఞాపించిన దానిని చేయని రోజు భార్యకు పాపం వస్తుం దని తెలిసే కదా, పూర్వం సుదాసుడి 
కుమారుడైన కల్మాషపాదుడి ఆజ్ఞతో అతనిభార్య మదయంతి వసిష్టునివలన అశ్మకు డనే పుత్రుడిని పొందింది. 
మా పుట్టుకకూడా ఇటువంటిదే. మహాముని కృష్ణద్విపాయనునివలన కురువంశం వృద్దిపొందటానికి మేము జన్మించాము. 
కాబట్టి నీవు ఈ కారణా లన్నీ విచారించి నేను చెప్పినట్టు చేయుము. 


చ. అలయక ధర్మశా సప్రములయందు( బురాణములందు( జెప్ప ను 
త్పలదకళనేత్ర! విందుమ యపత్యము మే లని; కావునన్‌ యశో 
నిలయుల( బుత్రులం బడయు నీ కొనరించెద సంగతాంగుళీ 
దళవిలసన్మదీయకరతామరసద్వయయోజితాంజలిన్‌. 90 


ప్రతిపదార్థం: ఉత్సల, దళ, నేేత్ర= కలువ రేకులవంటి కన్నులు కలదానా!; అలయక= విసుగు లేకుండ; ధర్మశాస్త్రముల, 
అందున్‌= ధర్మశా(స్రాలలో; పురాణముల, అందున్‌= పురాణాలలో; చెప్పన్‌= చెప్పగా; అపత్యము= సంతానం; మేలు; అని; 
విందుము+అ= వింటున్నాం కదా; కావునన్‌; యశః+నిలయులన్‌= కీర్తికి స్థానమైనవారిని; పుత్రులన్‌; పడయు= పొందుము; 
సంగత+అంగుళీ, దళ, విలసత్‌+మదీయ, కర, తామరస, ద్వయ, యోజిత, అంజలిన్‌= కూడినట్రేళ్ళు అనే రేకులతో 
ప్రకాశిస్తున్న నా కరకమలాల జంటచేత కూర్చబడిన నమస్కారాన్ని; నీకున్‌; ఒనరించెదన్‌= చేస్తాను. 


510 శ్రీమదాంధ్ర నముహాభారతము 


తాత్సర్యం: కలువ రేకులవంటి కన్నుల కల ఓ కుంతీ! విసుగు లేకుండా ధర్మశా(స్రాలలోను, పురాణాలలోను 
సంతానం మే లని చెప్పగా వింటున్నాంకదా! అందువల్ల కీర్తిమంతు లైన పుత్రులను పొందుము. కమలాల 
జంటవంటి నా చేతు లెత్తి నీకు నమస్కారం చేస్తాను. 


విశేషం: అలం: రూపకం. పాండురాజు కరకమలాలను జోడించి భార్యను ప్రార్థించటంలో ఒక వైశిష్ట్యాన్ని (ప్రదర్శించాడు. 
పాండురాజు చెప్పిన కథనాన్నిబట్టి సమాజవ్యవస్థలో పూర్వం మాతృస్వా మ్యవ్యవస్థమా(త్రమే ఉండేది. ఆ తరువాత శ్వేతకేతువు 
మొదలైనవాళ్ళు వివాహిత అన్యపురుషసంయోగం పొందటం పాప మనే కట్టుబాటు ఏర్సరచి, పితృస్వామ్యవ్యవస్థకు (ప్రాతిపదికలు 
వేశారు. మధ్యేమార్గంగా దేవరన్యాయం (ప్రవర్తిల్లింది. దానితో మిశ్రస్వామ్యవ్యవస్థ తలయెత్తింది. భర్త (బ్రతికి ఉండగా అన్యపురుష 
స్మరణం, (గ్రహణం సముచితం కా దని కుంతి చెప్పింది. కాని, పాండురాజు, పతి అనుమతితో దేవరన్యాయంతో కలిగే 
సంతానం - Beron పొందు మని మాతృస్వామ్య(ప్రవృత్తిని ప్రార్థిస్తున్నాడు. దేవాంశసంభూతులు దేవరన్యాయజులకంటె 
ఉత్తము లని కుంతి అభిప్రాయం. నమస్కరించే పాండురాజులో పుత్రులకొరకైన దైన్యం, మాతృవ్యవస్థమీది గారవం 
ధ్వనిస్తున్నాయి. (సంపా.) 

వ. అని పుత్రముఖావలోకనలోలత్వంబున దీనవదనుం డై దేవిం బ్రార్థించిన గుంతియుం బుత్రోత్పాదనోన్నుఖి యై 
కుంతిభోజునింట( దనకొండుకనా(డు దుర్వాసునిచేతం బడసిన మంత్రంబుతెటింగు పతి కెలింగించి 
“'యమ్మంత్రంబున కిది యవసరం బయ్యె; నేవేల్పు నారాధింతు? నాన తి' మ్మనిన సంతసిల్లి కుంతీదేవికిం బాండురా 
జి ట్లనియె. 91 

ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; పుత్ర, ముఖ+అవలోకన, లోలత్వంబునన్‌= కొడుకుల ముఖాన్ని చూడాలనే ఆసక్తితో- 
అనగా కొడుకులు కావా లనే కోరికతో; దీన, వదనుండు+ఐ= దీనమైన ముఖం కలవా డై; దేవిన్‌= భార్యను - కుంతిని; 
ప్రార్థించినన్‌= అర్థింపగా; కుంతియున్‌; పు(త్ర+ఉత్సాదన+ఉన్ముఖి+ఐ= కొడుకులను పుట్టించటంలో అనుకూలమైనది అయి; 
కుంతిభోజు, ఇంటన్‌; తన కొండుక, నా(డు= తన చిన్నతనంలో; దుర్వాసుని చేతన్‌; పడసిన= పొందిన; మం(త్రంబు, 
తెబంగు= మంత్రంయొక్క విధం; పతికి= భర్తకు; ఎతేంగించి= తెలిపి; ఆ+మం(త్రంబునకు= ఆ మంత్రానికి; ఇది; 
అవసరంబు= సమయం; అయ్యెన్‌= అయింది; ఏ, వేల్సున్‌= ఏ దేవుడిని; ఆరాధింతున్‌= సేవింతును; ఆనతి, ఇమ్ము, 
అనినన్‌= ఆజ్ఞాపించు మనగా; సంతసిల్లి= సంతోషించి; కుంతీదేవికిన్‌; పాండురాజు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని కొడుకులముఖాన్ని చూడా లనే కుతూహలంతో దీనవదను డై పాండురాజు కుంతిని ప్రార్థించగా 
ఆమెకూడా కొడుకులను కనా లనే కోరికకు అనుకూలమైనదై, తనచిన్నతనంలో కుంతిభోజుని ఇంట్లో దుర్వాసునిచేత 
తాను పొందిన మం(త్రవిషయాన్ని భర్తకు చెప్పింది. “ ఆ మం(త్రానికి ఇది సమయ మనీ, ఏ దేవుడిని సేవించాలో 
ఆజ్ఞాపించు” మని భర్తను అడిగింది, పాండురాజు సంతోషించి, కుంతీదేవితో ఈవిధంగా అన్నాడు. 


క డలలితాంగి! యెల్లలోకం | బులు ధర్మువునంద నిలుచు ; బొలుపుగ ధర్ముం 
దలపుమ; యాత(డ మణ్‌ వే । ల్పులలోపలC బెద్ద ధర్మమున సత్యమునన్‌. 92 


విశేషం: లలిత+అంగి= అందమైన శరీరం కలదానా! ఓ కుంతీ!; ఎల్ల లోకంబులు; ధర్మువు, అందు+అ=ధర్మం మీదే; 
పొలుపుగన్‌= స్థిరంగా; నిలుచున్‌= నిలుస్తాయి; ధర్మున్‌= ధర్మదేవతను; తలయషపుము+అ= స్మరించుము; మటీ= ఇక; వేల్పుల 
లోపలన్‌= దేవతలలో; ధర్మమునన్‌= ధర్మమునందు; సత్యమునన్‌= సత్యమునందును; ఆత(డు+అ= అతడే; పెద్ద= గొప్పవాడు. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 511 


తాత్సర్యం: అందమైన శరీరం కల ఓ కుంతీ! అన్నిలోకాలు ధర్మంమీదే స్థిరంగా నిలుస్తాయి. ధర్మదేవతను 
స్మరించుము. దేవతలలో ధర్మంలోనూ, సత్యంలోనూ అతడే పెద్దవాడు. 


విశేషం: Do ధరతీతి ధర్మః” లోకాన్ని ధరించేది ధర్మం. ఆ ధర్మానికి అధిదేవత ధర్ముడు; అతడిని స్మరించి సంతానాన్ని 
పొందటంలో పాండురాజుయొక్క విశృశ్రేయోదృష్టి వ్యక్తమౌతున్నది. ధర్మాన్ని రక్షించే సంతానాన్ని కోరటం ఉత్తమగృహస్థుయొక్క 
ధర్మం. పుట్టబోయే కొడుకు మూర్తికట్టిన ధర్మం కావా లని పాండురాజు సంకల్పం. 


వ. అని నియోగించిన(, గుంతియుం బతికి( బ్రదక్షిణంబు జేసి సమాహితచిత్త యై మహాముని యిచ్చిన మంత్రంబు 
విధివంతంబు? జేసి ధర్ముని నారాధించిన, నా ధర్ముండును యోగమూర్తి ధరుం డై వచ్చి, వరం బిచ్చినం, గుంతియుC 
డత్తసాదంబున OSO దాల్లి, సంవత్సరంబు పరిపూర్ణం బైన. 93 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా; కుంతియున్‌; పతికిన్‌= భర్తకు; (ప్రదక్షిణంబున్‌; చేసి; 
సమాహిత, చిత్త+ఐ= నిలువబడిన మనస్సు కల దై; మహాముని; ఇచ్చిన; మం(త్రంబున్‌; విధి, వంతంబున్‌= విధితో కూడిన 
దానినిగా; చేసి; ధర్ముని= ధర్మదేవతను; ఆరాధించినన్‌= ప్రార్థించగా; ఆ ధర్మండును; యోగ, మూర్తి, ధరుండు+ఐ= 
యోగబలంచేత ఆకారాన్ని ధరించినవాడై; వచ్చి; వరంబు, ఇచ్చినన్‌= వరము ఈయగా; కుంతియున్‌; తద్‌+(ప్రసాదంబునన్‌= 


అతని దయబచేత; గర్భంబున్‌; తాల్చి= ధరించి; సంవత్సరంబు= ఒక సంవత్సరం; పరిపూర్ల్ణంబు+ఐనన్‌= పూర్తికాగా. 
తాత్సర్యం: అని ఆజ్ఞాపించగా, కుంతీదేవి భర్తకు (ప్రదక్షిణం చేసి, మనస్సు నిలిపి మహాముని ఇచ్చిన మం(త్రాన్ని 
యథావిధిగా జపించి, ధర్మదేవతను ప్రార్థించింది. ధర్ముడు యోగంచేత రూపాన్ని ధరించి వచ్చి వరమిచ్చాడు. 
కుంతీదేవి అతనిదయవలన గర్భం ధరించి సంవత్సరకాలం పూర్తి కాగానే. 


విశేషం: కుంతి గర్భం ధరించి, సంవత్సరకాలం పూర్తిఅయిన తరువాత - కుమారుడిని కన్నట్లు ఈ కథనంలో ఉన్నది. 
సంవత్సరకాలం గడిచినట్లు మూలంలో లేదు. కుంతీదేవి ధర్వుడిని ఆహ్యానించేనాటికి గాంధారి ఒక సంవత్సరం గర్భవతి 
అయిటఉన్నది. 'సంవత్సరధృతే గర్భే గాంధార్యా జనమేజయ!” అని మూలం. (భం.ఆది.పు.505) 


కుంతీదేవియందు ధర్మరాజుజననము (సం.1-114-3) 


ఉ. శాత్రవజైత్రతేజమున సర్వదిశల్‌ వెలు(గంగ నైంద్ర న 

క్షత్రయుతుండుగా శశి ప్రకాశజయోన్నత మైన యష్టమిన్‌ 

మిత్రముఖగ్రహప్రతతి మేలుగ నాభిజితోదయంబునం 

బుత్తుడు ధర్మునంశమున( బుట్టె నతిస్థిరధర్మమూర్తి యె. 94 
ప్రతిపదార్థం: శాత్రవ, జైత్ర, తేజమునన్‌= శత్రువులను జయించే పరా(క్రమంతో; సర్వ, దిశల్‌= అన్ని దిక్కులు; 
వెలుగంగన్‌; శశి= చంద్రుడు; ఐంధద్ర, నక్షత్ర, యుతుండుగా= జ్యేష్టా నక్షత్రంతో కూడినవాడుగా; ప్రకాశ, జయ+ఉన్నతము+ఐన= 
కాంతితో, జయంతో ఉచ్చస్థితిలో ఉండగా; అష్టమిన్‌= అష్టమినాడు; మి(త్ర, ముఖ, (గ్రహ, ప్రతతి= సూర్యుడు మొదలైన (గ్రహాల 
సమూహం; మేలుగన్‌= బాగుండగా; ఆభిజిత+ఉదయంబునన్‌= అభిజిన్ముహూర్తం ప్రారంభంలో; ధర్ము+అంశమునన్‌= 
ధర్మునియొక్క అంశం చేత; పుత్రుడు; అతి, స్థిర, ధర్మ, మూర్తి+ఐ= మిక్కిలి స్థిరమైన ధర్మం ఆకారంగా కలవా డై; పుట్టెన్‌. 


512 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: దిక్కు లన్నీ వెలుగగా, చంద్రుడు జ్యేష్టా నక్షత్రంతోకూడి ఉచ్చస్థితిలో ఉండగా, సూర్యాదిగ్రహాలు 
శుభస్తానాలలో ఉండగా, అష్టమినాడు అభిజిన్యుహూర్త ప్రారంభంలో ధర్మదేవతఅంశచేత శృత్రువులను జయించగల 
పరా(క్రమంతో ధర్మరాజు జన్మించాడు. 


విశేషం: ఆంధ్రమహాభారత సంశోధితము[ద్రణప్రతిలో ఈక్రింది వివరణం అధస్ఫూచికలో ఇవ్వబడింది; “యుధిష్టిరు(డు 
వికృతి సంవత్సర ఫాల్గుణ బహుళ అష్టమియందు జన్మించినట్లు భారతకూలంకష వ్యాఖ్యాకారు(డు వివరించెను. కలియుగాది 
ప్రమాది సంవత్సరము చైత్రశుద్దపాడ్యమిగనుక, ఆ పయిని నూటయెనిమిదియేళ్ళ యెనిమిది దినముల (క్రిందట యుధిష్ట్థిర 
జననము. ఆ తిథికి - అనగా ఫాల్గుణబహుళఅష్టమికి - జ్యేష్టానక్షత్రము వచ్చును. జయతిధిన్నీ అవును. ధర్మరాజు తరువాత 
సంవత్సరమునకు భీమునిపుట్టుక - ఖరసంవత్సరఫాల్లుణశుక్ష త్రయోదశి మాఘనక్షత్రము. దుర్యోధను(డు భీమునికన్న మూ( 
డుయామములు 'చింన్న” చిన్న. అర్జునుడు నందనసంవత్సర ఫాల్గుణశుక్ల పౌర్లమాసి” (పుట.279). సంశోధితము।ద్రణప్రతిలో 
TES, మిత్ర శబ్దప్రయోగం ఉన్నది. వావిళ్ళ(ప్రతిలో “మిత్ర శబ్దం ఉంది. 'క్షత్ర శబ్దం క్షత్రిగా వాడబడింది. ఈ రెండింటిని 
గమనించి ప్రాససామ్యం పరిష్కరించటమైనది. 


నన్నయ ధర్మజుని పుట్టుకను ఉత్సలమాలలో వర్ణించాడు. మహావీరుల పుట్టుకలను, వారికి సంబంధించిన అంశాలను 
వర్లించినప్పుడు కొన్నిటికి ఉదాత్త గంభీరమైన ఉత్సల చంపకమాలా వృత్తాలను ఎన్నుకొని, నన్నయ సజాతీయఛందస్స్ఫంవాద 
శిల్పాన్ని వెలార్చి పద్యవిద్యను (ప్రదర్శించాడు. ఉదాహరణకు; SON పుట్టుక (5.26) పాండురాజు తనకు సంతానాన్ని 
సమకూర్చు మని కుంతిని కోరటం( 5.90), వ్యుషితాశ్వునిపరా(క్రమం (5.78), మరొక పుత్రునికొరకు వాయుదేవుడిని 
ఉపాసించు మని పాండురాజు కుంతిని కోరటం (5.102), భీముని పుట్టుక (5.104), ఇంద్రుని అంశతో కుమారుడిని కను 
మని పాండురాజు కుంతిని కోరటం (5.120) ధర్మజాదుల నందరిని పాండురాజుపుత్రులుగా గుర్తించి, హస్తినాపురి ప్రజలు 
మొదటిసారిగా వారిని చూచినతీరు (5.150) మొదలైన చోట్ల చంపకమాలలు గమనించతగినవి. ధర్మరాజుజననం (5-94), 
ధృతరాష్ట్ర రాజ్యపాలనం (5.6), పాౌండురాజువిలాసం (5.47), సంతానంకొరకు ప్రార్థన (5.73), మా(ది సంతానం కొరకు 
పరితపించటం (5.129), హస్తినాపుర ప్రజలు పాండవులను అసాధారణవ్యక్తు లని కీర్తించటం (5.151), (5.153), ఏకలవ్యునివర్లనం 
(5.235) ఉత్సలమాలలో ఉన్నాయి. ఈ పద్యా లన్నింటిలోకంటె ధర్మజునిపుట్టుక వర్లించే ఉత్సలమాల వృత్తంలో సంయుక్తాక్షరంతో 
దుష్కరప్రాస వాడి మిగిలినవారికంటె ధర్మజుని సంశ్లిష్టమైన ఉదాత్తవ్యక్తిత్వాన్ని ధ్వనింపచేయటం విశేషం. పద్యరచనలో కాంతి 
అనే శబ్దగుణాన్ని ఉజ్జులంగా పోషించి నన్నయ గుణవ।ద్రచనాశిల్సాన్ని వెలార్పాడు. ES జైత్ర తేజమున సర్వదిశల్‌ 
వెలుగంగి అనే విశేషణంలోనే కాంతిగుణం సూచించబడింది. ఉజ్జులమైన తారాచందద్ర (గ్రహ దైవబలాల వర్లనతో అది 
ప్రకాశించింది. జ్యేష్టానక్షత్రం (పెద్దవాడుగా సూచించే నక్షత్రం)లో తారాబలం, చంద్రుడి శుభస్థితిలో చంద్రబలం, మి(త్రగ్రహస్థితిలో 
(గ్రహబలం, 'అతిస్థిరధర్మమూర్తి' అనిచెప్పి లోకాన్ని ధరించే ధర్మమే మూర్తికట్టినవా డని చెప్పటంతో దైవబలం-సూచించటంవలన 
ఒక పరిపూర్ల్ణపురుషుడి ఉజ్ఞ్యలవ్యక్తిత్వాన్ని నన్నయ ధ్వనింపచేశాడు. జననకాలశుభ(గ్రహలక్షణాదులవివరంతో ఇతిహాసనాయకు 
డైన ధర్మజుడి జన్మఘట్టాన్ని వర్లించి (ఇతరులకు ఈ వివరాలు ఇవ్వలేదు) అతడు భావికాలంలో చరిత్రపై వేయబోయే 
ప్రభావాన్ని ధ్య్వనిమయంగా నన్నయ సూచించాడు. (సంపా.) 


క WÊWAH లాదిగ ను । ర్వరలో( గల సర్వభూత వర్గం బెల్లం 
బరమోత్సవ మొందెను గుణ । శరణ్యు( డగు ధర్మజన్ము జన్మదినమునన్‌. 95 


ప్రతిపదార్థం: ధరణీ, సురులు+ఆదిగన్‌= (బ్రాహ్మణులు మొదలుగా; ఉర్వరలోన్‌= భూమిమీద; కల= ఉన్న; సర్వ, భూత, 
వర్గంబు= అన్ని ప్రాణుల సమూహం; ఎల్లన్‌= అంతయు; గుణ, శరణ్యు(డు= మంచిగుణాలకు స్థానమైనవాడు; అగు; ధర్మ, 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 513 


జను, జన్మ దినమునన్‌= ధర్ముడినుండి పుట్టిన వానియొక్క జన్మదినాన - అనగా ధర్మరాజు పుట్టినరోజున; పరమ+ఉత్సవము= 
మిక్కిలి ఆనందం; ఒందెను= పాందాయి. 

తాత్సర్యం: గుణవంతు డైన ధర్మరాజు పుట్టినరోజు (బ్రాహ్మణులు మొదలుకొని భూమిమీద ఉన్న అన్ని ప్రాణులు 
ఎంతో ఆనందాన్ని పొందాయి. 


విశేషం: ఇది శుభకరమైన మహాశకునం. సర్వభూతహితుడు, ధర్మరక్షకుడు, (ప్రజారంజకుడైన స(మ్రాట్టు కానున్నా డన్న 
భావిసూచన ఇందులో ధ్వని. 


క on నిలయు లగు సం 1 శ్రితవ్రతులు విప్రవరులు WOO ధర్మ 

స్థితి జాతకర్మ మత్యు | నృ్నతి( బాండుప్రథమపుత్తునకు హర్షముతోన్‌. 96 
ప్రతిపదార్థం: పాండు, ప్రథమ, పుత్రునకున్‌= పాండురాజుయొక్క మొదటికుమారునికి; శత, శృంగ, నిలయులు+అగు= 
శతశృంగ పర్వతాన్ని ఉనికిపట్టుగా కలవాళ్ళయిన; సంగిత, |వ్రతులు= ఆ(శ్రయింపబడిన (వ్రతం కలవాళ్ళు; విప్ర, వరులు= 
బ్రాహ్మణ (్రేష్ణులు; ధర్మ స్థితి= ధర్మమార్గంలో; అతి+ఉన్నతిన్‌= మిక్కిలి గొప్పగా; జాతకర్మము= పుట్టినప్పుడు శిశువుకు 
చేసే సంస్కారం; హర్షముతోన్‌= సంతోషంతో; చేసిరి. 
తాత్సర్యం: పాండురాజుాయొక్క మొదటి కుమారునికి శతశృంగపర్వతంమిద మవ్రతదీక్ష పూని ఉన్న (బ్రాహ్మణ 
డ్రేష్టులంతా ధర్మమార్గంలో సంతోషంతో చాలాగొప్పగా జాతకర్మ చేశారు. 


క కురుకుల విభు డగు ధర్మ । స్టిరమతి యగు నీత డనుచు ధృతి జేసి యుధి 

ష్లెరు డను నామము దాను। చ్చరించె నాకాశవాణి జనవినుతముగన్‌. 97 
ప్రతిపదార్థం: ఈత(డు= ఈ ధర్మనందనుడు; కురు, కుల, విభుడు= కురువంశానికి రాజు; అగున్‌; ధర్మ, స్థిర, మతి= 
ధర్మంలో స్థిరమైన బుద్దికలవాడు; అగున్‌= కాగలడు; అనుచున్‌; ఆకాశవాణి; ధృతిన్‌+చేసి= ధైర్యంవలన; యురధిష్టిరు(డు= 


యుద్దంలో నిలుకడ కలవాడు; అను; నామమున్‌= పేరును; తాను= ఆ ఆకాశవాణి; జన, వినుతముగన్‌= జనులచేత 
కొనియాడబడేది బొనట్టుగా; ఉచ్చరించెన్‌= పలికింది. 


తాత్సర్యం: ఈతడు కురువంశానికి రా జవుతాడు. ధర్మంలో స్థిరమైన బుద్ది కలవాడు అవుతాడు. ధైర్యంవలన 
యుధిష్టిరు డవుతాడు' అని ఆకాశవాణి లోకం కొనియాడేటట్టుగా అతనికి యుధిష్ట్థిరు డనే పేరు పెట్టింది. 


విశేషం: ఆకాశవాణి సపేరుపెట్టటంచేత యుధిష్టిరుడు దేవహితు డని సూచన. పాండుధృతరాష్టుల తరువాత వంశకర్తల 
గౌరవం నిలిపే చక్రవర్తి అత డౌతా డనీ, ధర్మాచరణంలో వీరుడూ, ధీరుడూ, స్థిరుడూ అయి ధర్మవీరరస(ప్రధానకథానాయకుడు 
కాగల డనీ ధ్వని. మహాభారతేతిహాసంలో మొదటినుండి చివరిదాకా ధృతితో నిలిచే ధర్మమూర్తి యుధిష్టిరుడు. (సంపా.) 


గాంధారి యుదరతాడనంబు గానించుకొనుట (సం. 1-107-8) 


వ. ఇట్లుపు త్రోదయంబున( బరమహర్ష సంపూర్ణ హృదయుం డై పాండురాజు కుంతీ మాద్రీ సహితుండై శతశ్ళంగంబున 
నుండునంత, నట ముందట ధృతరాషువలనన్‌ గాంధారి కృష్ణద్వైిపాయనువరంబున గర్భంబు Wah, యొక్క 


514 శ్రీమదాంధ్ర మహాభారతము 


సంవత్సరంబు నిండిన( బ్రసూతి కాకున్నం బదరుచు( బుత్రలాభలాలస యయి యున్న యది యప్ప డయ్యుధిష్టెకు 
జన్మంబు విని మనస్తాపంబున నుదరతాడనంబు( జేసికొనిన, గర్భపాతం బగుడును. 98 


ప్రతిపదార్థం: ఇట్లు; పుత్రఉదయంబునన్‌= కొడుకు పుట్టుకచేత; పరమ, హర్ష సంపూర్ణ, హృదయుండు+ఐ= ఎక్కువ 
సంతోషంచేత నిండిన మనస్సు కలవాడై; పాండురాజు; కుంతీ, మా(ద్రీ, సహితుండు+ఐ= కుంతీదేవితో, OS కూడినవాడై; 
శతశృంగంబునన్‌+ ఉండునంతన్‌= శతశృంగపర్వతమున, ఉండగా; అట= అక్కడ - హస్తినాపురంలో; ముందజణు= ముందుగా; 
ధృతరాష్రువలనన్‌= ధృతరాష్టునివల్ల; గాంధారి= గాంధారి; కృష్ణద్వపాయను, వరంబునన్‌= కృష్ణద్వెపాయనుని వరంచేత; 
గర్భంబున్‌, తాల్చి= గర్భము ధరించి; ఒక్క, సంవత్సరంబు నిండినన్‌= ఒక సంవత్సరము పూర్తికాగా; (ప్రసూతి=కాన్సు; 
కాకున్నన్‌= కాకపోగా; పదరుచు= త్వరపడుచు; పుత్ర, లాభ, లాలస+అయి= కొడుకును పొందా లనే మితిమీరిన ఆసక్తి కలది 
అయి; ఉన్న; అది= అయినది; అప్పుడు; ఆ+యుధిష్టిరు, జన్మంబున్‌= & యుధిష్టిరుని పుట్టుకను; విని; మననస్‌+ 
తాప౦బునన్‌= మనస్సులోని దుఃఖంచేత; ఉదర, తాడనంబున్‌= కడుపును బాదుకోవటం; చేసికొనిన= చేసుకో; గర్భ, 
పాతంబు= గర్భం (క్రిందపడటం; అగుడును= కాగా. 


తాత్సర్యం: ఇట్లా కొడుకు పుట్టటంవలన ఎంతో ఆనందించి పాండురాజు కుంతీమా(ద్రులతో శతశృంగాన ఉండగా, 
హస్తినాపురంలో కృష్ణద్వైపాయనునివరంచేత, ధృతరాష్టునివలన, కుంతికన్నా ముందే గర్భవతి అయిన గాంధారి, 
ఒక సంవత్సర మైనా తనకు కాన్సు కాకపోవడంతో త్వరపడుతూ కొడుకును పొందా లని తహతహలాడుతూ 
ఉండగా, యుధిష్టిరుడు కుంతికి పుట్టాడని విని, కడుపును బాదుకోగా గర్భపాత మయింది. 


విశేషం: తల్లుల మనఃప్రవృత్తులకు పిల్లలు (ప్రతిబింబా లౌతారు. విశ్వశ్రేయస్సును కోరి, ధర్మమూర్తిని కోరి, కన్నది- 
కుంతీదేవి. కుంతీదేవికంటె ముందుగా గర్భవతి అయినా, తొలికాన్సు కుంతీదేవికే దక్కిం దని అసూయతో తనగర్భాన్ని 
తానే విచ్చిన్నం చేసుకొన్నది-గాంధారి. ధర్మరాజు వంశాన్నీ, ధర్మాన్నీ నిలిపేవా డౌతాడు; దుర్యోధనాదులు వంశాన్ని విచ్చిన్నం 
చేసేవా రౌతారు. ఇది వస్తుధ్వని. గాంధారిగర్భవిచ్చిత్తియే వంశవిచ్చిత్తికి సూచన. ఆమె అసూయామాత్సర్యాదిగుణాలే సంతానానికి 


వర్తించాయి. (సంపా.) 


క దాని నెఖింగి పరాశర | సూను(డు చనుదెంచి సుబలసుత( జూచి 'మనో 
హీన వయి గర్భపాతము । గా నిట్టులు సేయు టిదియు( గర్తవ్యం బే. 99 


ప్రతిపదార్థం: దానిన్‌= ఆ గర్భపాతవృత్తాంతాన్ని; ఎణీంగి= తెలిసికొని; పరాశర, సూను(డు= పరాశరుని కుమారుడు - 
కృష్ణద్వైపాయనుడు; చనుదెంచి= వచ్చి; సుబల, సుతన్‌= సుబలునియొక్క కూతురిని - గాంధారిని; చూచి; మనోహీనవు+అయి= 
మనస్సులేని దాన వై; గర్భ, పాతము= గర్భం (క్రిందపడుట; కాన్‌= అగునట్టుగా; ఇట్టులు= ఈ విధంగా; చేయుట; 


ఇదియున్‌= ఇట్టి హీనకార్యం; కర్తవ్యంబు+ఏ= చేయతగిందా? 


తాత్సర్యం: అది తెలిసి కృష్ణద్వెపాయనుడు వచ్చాడు. గాంధారిని చూచి నీవ బుద్ది లేకుండా ఈ విధంగా 
గర్భపాతం చేసికొనటం తగునా? అన్నాడు. 


విశేషం: ఈ పద్యంలో సముచ్చయంతోకూడిన “ఇది శబ్దంలో ఎంతో అర్థం ఇమిడిఉంది. అంతటి హీనమైన కార్యానికి అది 
సున్నితమైన మందలింపు. మందమతివై ఇంతటి తెగువకు పూనుకోవడం తగునా అని హెచ్చరిక. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 515 


క ఇమ్మాంసపేశి నేకశ । త మ్ముదయింతురు సుతులు ముదమ్మున; నిది త 

థ్య; మ్మింక నైన నతియ | త్నమ్మున రక్షింపు దీని నా వచనమునన్‌. 100 
ప్రతిపదార్థం: ఈ+మాంస, పేశిన్‌= ఈ మాంసపు ముద్దనుండి; ఏక శతమ్ము= నూటొక్కమంది; సుతులు= కుమారులు, 
కూతుళ్ళు; ముదమ్మునన్‌= సంతోషంతో; ఉదయింతురు= పుడతారు; ఇది+తథ్యమ్ము= ఇది నిజం; ఇంకన్‌+ ఐనన్‌= 
ఇకనైనా; నా వచనమునన్‌= నా, మాటచేత; దీనిన్‌= ఈ మాంసపుముద్దను; అతి, యత్నమ్మునన్‌= మిక్కిలి ప్రయత్నంతో; 
రక్షింపు= కాపాడుము. 
తాత్సర్యం: ఈ మాంసపుముద్దనుండి నూటొక్కమంది కొడుకులు కూతుళ్ళు (నూరుగురు కొడుకులు, ఒక 
కూతురు) పుడతారు. ఇది నిజం. నా మాట నమ్మి దీనిని చాలాజా(గత్తగా కాపాడుకొమ్ము. 


విశేషం: ఏకశతము - (చూడు. 9వ పద్యవిశేషం.) 


వ. అని గాంధారిం బదరి తొల్లివేదంబులు విభాగించిన మహానుభావుం డమ్మాంసపేశి నేకోత్తరశతఖండంబులుగా 
విభాగించి, ‘వీని వేటు వేట ఘృత కుండలంబులం బెట్టి, శీతలజలంబులం దడుపుచు నుండునది; యిందు 
నూర్వురు గొడుకులు నొక్క కూతురుం బుట్టుదు'రని చెప్పి చనిన(, దద్వచనప్రకారంబు చేయించి, గాంధారీ 
ధృతరాష్తులు సంతసిల్లియున్న్య నిట శతశ్శంగంబున. 101 

ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; గాంధారిన్‌; పదరి= నిందించి; తొల్లి= పూర్వం; వేదంబులు; విభాగించిన; మహానుభావుండు; 

ఆ+మాంస, పేశిన్‌= ఆ మాంసపు ముద్దను; ఏక+ఉత్తర, శత, ఖండంబులుగా= నూటొక్క ముక్కలుగా; విభాగించి; వీనిన్‌= 

ఈ ముక్కలను; వేణు, వేణు+అ= వేర్వేరుగా; ఘృత, కుండలంబులన్‌= నేతికుండలలో; పెట్టి; శీతల జలంబులన్‌= చల్లని 

నీటితో; తడుపుచున్‌, ఉండునది= తడుపుతూ ఉండవలసింది; ఇందున్‌= ఈ కుండలలో; నూర్వురు, కొడుకులున్‌= 

నూరుమంది కుమారులూ; ఒక్క కూతురున్‌= ఒక కుమార్తె; పుట్టుదురు= జన్మిస్తారు; అని; చెప్పి; చనినన్‌= వెళ్ళగా; 
తద్‌+వచన (ప్రకారంబు= ఆయనమాట ప్రకారం; చేయించి; గాంధారీ, ధృతరాష్టులు; సంతసిల్లి, ఉన్నన్‌= సంతోషించి 
ఉండగా; ఇటన్‌, శతశ్ళంగంబునన్‌= ఇక్కడ, శతశృంగపర్వతం దగ్గర. 


తాత్సర్యం: అని గాంధారిని ఆక్షేపించి; పూర్వం వేదాలను విభజించిన మహానుభావుడు వ్యాసుడు, ఆ మాంసపు 
ముద్దను నూటొక్క ముక్కలుగా చేసి, 'వేర్వేరుగా వీటిని నేతి కుండలలో పెట్టి, చన్నీళ్ళతో తడుపుతూ ఉండండి, 
విటినుండి నూరుమంది కొడుకులు, ఒక్క కూతురు పుడతారు” అని చెప్పి వెళ్ళగా, గాంధారీ ధృతరాష్టులు ఆయన 
చెప్పినప్రకారం చేయించి, సంతోషంతో ఉండగా - ఇక్కడ శతశృంగపర్వతం దగ్గర. 


చ. నిరుపమకీర్తి పాండుధరణీపతి వెండియు( గుంతి( జూచి 'యం 
బురుహదకళాక్షి | యింక నొకపుత్తు నుదారచరిత్రు నుత్తమ 
స్థిరజవసత్వు నయ్యనిలదేవుదయం జనియింపు పెంపుతో ; 
గురుకులరక్షకుం డత( డగున్‌ బలవద్దుజవిక్రమోనృతిన్‌. 102 


516 శ్రీమదాంధ్ర నముహాభారతము 


ప్రతిపదార్థం: నిరుపమ, కీర్తి= సాటిలేని కీర్తి కలవాడు; పాండుధరణీపతి= పాండురాజు; వెండియున్‌= మళ్ళీ; కుంతిన్‌; 
చూచి; అంబురుహ, దళ+అక్షి= తామరరేకులవంటి కన్నులు కలదానా; ఇంకన్‌, ఒక పు(త్రున్‌= ఇంకా ఒక కుమారుని; ఉదార, 
చరిిత్రున్‌= గొప్పనడవడి కలవాడిని; ఉత్తమ, స్థిర, జవ, సత్త్ఫున్‌= శ్రేష్టమైన, స్థిరమైన వేగం, బలం కలవానిని; ఆ+అనిలదేవు, 
దయన్‌= ఆ వాయుదేవునిదయచేత; జనియింపు= పుట్టించుము; అత(డు= ఆ పుత్రుడు; DOH I= గొప్పతనంచేత; 
బలవత్‌+భుజ, NGT ఉన్నతిన్‌= బలమైన భుజాల పరా(క్రమంయొక్క అతిశయంచేత; కురు, కుల రక్షకుండు= కురువంశాన్ని 
రక్షించేవాడు; అగున్‌= కాగలడు. 


తాత్సర్యం: సాటిలేనికీర్తి కల పాండురాజు కుంతీదేవిని చూచి, 'నీవు గొప్పనడవడి కలవాడూ, (శ్రేష్టమైన, స్థిరమైన 
వేగం, బలం కలవాడూ అయిన మరో కొడుకును, వాయుదేవునిదయతో కనుము. అతడు గొప్పగా తన 
భుజబలపరా(క్రమంచేత కురువంశాన్ని రక్షిస్తాడు.” 


విశేషం: పాండురాజుపుత్రసంకల్సాలు విశిష్టంగా ఉన్నాయి. సత్యాన్నీ, ధర్మాన్నీ సర్వలోకంలో నిలుపగలిగినవాడుగా మొదటి 
కొడుకును కోరాడు. ధర్ముడిని ఆరాధించి యుధిష్టిరుడిని పొందాడు. ఇప్పుడు మహాబలశాలి అయిన కొడుకును వంశరక్షణం 
కొరకు కోరుకొంటున్నాడు. ముందు ధర్మరక్షణం, (లోకరక్షణం) ఆ తరువాత వంశరక్షణం. ఆ (క్రమంలో పాండురాజుయొక్క 
ధార్మికచింతన వెల్లడిఅవుతున్నది. పాండురాజు చం|ద్రవంశకర్తలలో ఒకడుకదా! (సంపా.) 


వ. అని పనిచిన నెప్పటియట్ల కుంతీదేవి వాయుదేవు నారాధించి తతసాదంబున గర్భంబు దాల్చి, సంవత్సరంబు 
సంపూర్ణం బగుడును. 103. 

ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారం; పనిచినన్‌= ఆజ్ఞాపించగా; ఎప్పటి అట్టు+అ= ఎప్పటివలెనే; కుంతీదేవి; వాయుదేవున్‌; 

ఆరాధించి; తద్‌+(ప్రసాదంబునన్‌= ఆయన అనుగ్రహంచేత; గర్భంబున్‌; తాల్చి= ధరించి; సంవత్సరంబు= ఒక్క సంవత్సరం; 

సంపూర్ల్ణ్లంబు= పూర్తి; అగుడును= కాగా. 

తాత్సర్యం: అని ఆజ్ఞాపించగా ఎప్పటివలెనే కుంతీదేవి వాయుదేవుడిని పూజించింది. అతనిదయవలన గర్భం 

తాల్ఫింది. ఒకఏడాది పూర్తి కాగానే - 


చ. సుతు(డు నభస్వదంశమున సుస్థిరు( డై యుదయించినన్‌ మహా 
యతిక్ళృత PSS డగు నాతని కాతతవీర్యవిక్రమో 
న్నతునకు భీమసేను( డను నామము దా నొనరించె దివ్యవా 
కృతి శతశ్ళంగశైల నివసన్మునిసంఘము సంతసిల్ల(గన్‌. 104 


ప్రతిపదార్థం: సుతు(డు= కుమారుడు; నభస్వత్‌+అంశమునన్‌= వాయుదేవునియొక్క అంశంచేత; సుస్థిరుడు+ఐ= మిక్కిలి 
నిలుకడ కలవాడై; ఉదయించినన్‌= పుట్టగా; మహా, యతి, కృత, జాతకర్ము(డు= గొప్ప బుషులచే చేయబడిన జాతకర్మం 
కలవాడు; అగు, ఆతనికిన్‌= ఆ వాయుపు(త్రునికి; ఆతత, వీర్య, విక్రమ+ఉన్నతునకు= అధికబలపరా(క్రమాలచేత గొప్పవాడైన 
వానికి; దివ్య, వాక్‌+సతి= ఆకాశవాణి; తాన్‌= తను; శతశృ్ళంగ, శైల, నివసత్‌+ముని, సంఘము= శతశ్ళంగ పర్వతం మీద 
నివసించే మునుల సమూహం; సంతసిల్ల(గన్‌= సంతోషింపగా; భీమసేను(డు; అను; నామమున్‌= పేరును; ఒనరించెన్‌= 
చేసింది. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 517 


తాత్సర్యం: వాయుదేవునిఅంశతో మహాబలవంతు డైనకొడుకు పుట్టగా, మహర్షులు అతనికి జాతకర్మ చేశారు. 
అధికబలపరా(క్రమాలచేత ఉన్నతు డైన ఆ బాలునికి శతశృంగపర్వతంమీద నివసించే మహర్షు లందరూ 
సంతోషించేటట్లుగా ఆకాశవాణి భీమ్మను డని నామకరణం చేసింది. 


విశేషం: ఈ పద్యరచనలో (ప్రసాదగుణం పోషింపబడింది. మునిసంఘం పొందిన సంతోషానికి కారకుడైన భీమునిపుట్టుకను 
ఆ గుణంలో వర్ణించటం జౌచిత్యం. ధర్మజుని పుట్టుకను వర్లించిన పద్యంలో (5-94) సంయుక్తాక్షరమైన తవర్ణాన్ని (ప్రాసగా 
నిలపటంవలన ధర్మజుడు నాయకుడు కాగా, ఈ వృత్తంలో అసంయుక్త మైన తకారం ప్రాసగా నిలపటంవలన భీమసేనుడు 
అనునాయకుడుగా ఎల్లప్పుడు అన్నను అనుసరించి ఉంటా డని ఛందళ్ళిల్బంతో నన్నయ సాధించినవస్తుధ్వని. (సంపా.) 


దుర్యోధనాదుల జననము (సం.1-107-24) 


క, _అనిలజు పుట్టిన దివసము - నన యట దుర్యోధనుండు నరనుత | YOS 

HO గాంధారికి న । గ్ర నందను(డు ఘనుడు పుట్టె గలియంశమునన్‌. 105 
ప్రతిపదార్థం: నరనుత= జనులచేత పొగడబడేవాడా! ఓ జనమేజయ మహారాజా!; అనిలజు, పుట్టిన, దివసమునన= 
వాయుదేవుని కుమారు డైన భీమసేనుడు పుట్టినరోజే; అట= హస్తినాపురంలో; కలి, అంశమునన్‌ = కలియొక్క అంశంలో; 
గాంధారికిన్‌; ధృతరాష్ట్రునకున్‌; అగ్ర, నందను(డు= పెద్దకొడుకు; ఘను(డు= గొప్పవాడు; దుర్యోధనుండు; పుట్టెన్‌, 
తాత్సర్యం: ఓ జనమేజయమపహారాజా! వాయుపుత్రుడు భీముడు పుట్టినరోజే, హస్తినాపురంలో గాంధారీ ధృతరాష్టులకు 
కలిఅంశతో పెద్దకొడుకుగా గొప్పవాడైన దుర్యోధనుడు పుట్టాడు. (అని వైశంపాయనమపహర్షి చెప్పటం ప్రారంభించాడు.) 


శా. ఆదుర్యోధను( డుద్ధవిల్లుడును గ్రన్యాదారవంబుల్‌ శివా 

నాదంబుల్‌ మదఘూకఘూంకృతులు నానారాసభధ్వానముల్‌ 

భూదిక్కంపముగా( జెలంగె విగతాంభోభ్బన్నభోవీథియం 

దాదిత్యద్యుతి మాయయా గురిసె నుగ్రాసృృజ్మహావర్షముల్‌. 106 
ప్రతిపదార్థం: es, దుర్యోధనుడు; ఉద్భవిల్చుడును= పుట్టగా; (క్రవ్యాద+ఆరవంబుల్‌= క్రూరమృగాల అరుపులు; శివా, 
నాదంబుల్‌= ఆడునక్కలయొక్క కూతలు; మద, ఘూక, ఘూంకృతులు= మదించిన గుడ్డగూబల ఘూంకారాలు; నానా, 
రాసభ, ధ్వానముల్‌= అనేకవిధా లైన గాడిదల ఓండ్ర శబ్దాలు; భూ, దిక్‌+కంపము, కాన్‌= భూమికి, దిక్కులకు చలనం 
కలిగేటట్టు; చెలంగెన్‌= మోగాయి; విగత+అంభస్‌+భృత్‌+నభస్‌+వీథి, అందున్‌= పోయిన మేఘాలు కల ఆకాశమార్గంలో; 
ఆదిత్య, ద్యుతి= సూర్యునియొక్క కాంతి; మాయయాన్‌= నశించేటట్టుగా; ఉ(గ్ర+అస్ఫక్‌+మహా, వర్షముల్‌= భయంకర మైన 
నెత్తుటి పెనువానలు; కురిసెన్‌= కురిశాయి. 
తాత్సర్యం: దుర్యోధనుడు పుట్టగానే క్రూరమృగాల అరుపులు, నక్కలకూతలు, మదించినగుడ్డగూబల ఘూంకారాలు, 
నానావిధా లైన గాడిదల ఓం(డ్రలు, భూమి, దిక్కులు కంపించే విధంగా చెలరేగాయి. ఆకాశంలో నీటిని ధరించిన 
మేఘాలు తొలగి, సూర్యకాంతి మాసేటట్టుగా భయంకర మైన పెద్దనెత్తుటివానలు కురిశాయి. 


విశేషం: ఇవి అన్నీ లోకోప[ద్రవాన్ని సూచించే అపశకునాలు. పాండురాజుపెద్దకొడుకు పుట్టినప్పుడు సర్వలోకానందకరాలైన 
శుభశకునాలు కలిగాయి. ధృతరాష్ట్రుని పెద్దకొడుకు పుట్టినప్పుడు సర్వలోకారిష్టదాయకాలైన అపశకునాలు కలిగాయి. ఇవి 


518 శ్రీమదాంధ్ర నుహాభారతము 


భావికథలో కురువంశంలో వా శ్ళిద్దరూ వరుసగా నిర్వహించే నిర్మాణాత్మక, విధ్వంసకాత్మకపా(త్రల (ప్రవృత్తులను ధ్య్వనింప 

చేస్తున్నాయి. 

వ. మటియు దుర్యోధనజన్మానంతరంబున YENG వైశ్యాపుత్రుం డయిన యుయుత్సుండు పుట్టె, నంత 
గాంధారికి నొక్మొక్కదివసంబున నొక్మొక్కరుండుగా( గ్రమంబున దుశ్శాసన దుస్సహ దుశ్శల జలసంధ సమ సహ 
విందానువింద WUL, సుబాహు దుష్త్రధర్షణ దుర్మర్షణ దుర్ముఖ Wang కర్ణ వివింశతి వికర్ణ శల సత్త్వ సులోచన 
చిత్రోపచిత్ర చిత్రాక్ష చారుచిత్ర శరాసన WOH దుర్విగాహ వివిత్సు వికటాన నోర్టనాభ సునాభ నందోపనందక 
చిత్రబాణ చిత్రవర్మ సువర్మ దుర్విమోచనాయోబాహు మహాబాహు చిత్రాంగ చిత్రకుండల భీమవేగ భీమబల బలాకి 
బలవర్ద నోగ్రాయుధ సుషేణ కుండధార మహోదర చిత్రాయుధ నిషంగి పాశి బృందారక దృఢవర్మ దృఢక్షత్త సోమకీ 
ర్యనూదర దృఢసంధ జరాసంధ సద సువా గుగ్రశ్రవ ఉగ్రసేన సేనానీ దుష్పరాజ యాపరాజిత కుండశాయి విశాలాక్ష 
దురాధర దుర్హయ దృఢహస్త సుహస్త వాతవేగ సువర్ణ ఆదిత్యకేతు బహ్వాశి నాగదత్తాగ్రయాయి కవచి క్రధన కుండి 
ధనుర్హ రోగ్ర భీమరథ వీరబాహ్వ లోలు పాభయ రౌద్రకర్మ ధృడరథాశ్ర యానాధ్భష్య కుండభేది విరావి ప్రమథ ప్రమాధథి 
దీర్హరోమ dear వ్యూఢోరు కనకధ్వజ కుండాశి విరజసు లనంగా నూర్వురు గొడుకులు పుట్టిన. 107 

ప్రతిపదార్థం: మణతియు; దుర్యోధన, జన్మ+అనంతరంబున= దుర్యోధనునిపుట్టుక తర్వాత; వైశ్యా, పుత్రుండు+అయిన= 

కోమటి (స్తీ కొడుకైన; యుయుత్సుండు; పుట్టెన్‌; గాంధారికిన్‌; ఒక్కొక్క, దివసంబునన్‌= ఒక్కొక్క రోజు; ఒక్కొక్కరుండుగాన్‌= 
ఒక్కొక్కడుగా; క్రమంబునన్‌= వరుసగా; దుశ్శాసనుడు, దుస్సృహుడు మొదలైనవారు; అనంగాన్‌; నూర్వురు= వందమంది; 
కొడుకులు= కుమారులు; పుట్టినన్‌= పుట్టగా. 


తాత్సర్యం: అంతేకాక, దుర్యోధనుడు పుట్టినతరువాత ధృతరాష్ట్రునికి వైశ్యకులపత్నివలన యుయుత్సు డనే 
కొడుకు పుట్టాడు. ఆ తరువాత గాంధారికి రోజు కొక్కడుగా దుశ్ళాసనాదులు వరుసగా పుట్టారు. (వారిపే ర్లన్నీ 
పై వచనంలో వరుసగా ఉన్నాయి). ఈ విధంగా మొత్తం నూరుగురుకొడుకులు పుట్టారు. 


తే. ఆ తనూజుల కందటి కనుజ యై ల। తాంగి దుశ్శల యను కూ(తు రమర( బుట్టె ; 

నందు దౌహిత్రవంతుల దైన్య పుణ్య 1 గతియు గాంతు నే నని DRON గౌరవుండు. 108 
ప్రతిపదార్థం: ఆ, తనూజులకు+అందటకున్‌= ఆ కుమారులందరికి; అనుజ+ఐ= అనుసరించి పుట్టిన దై - అనగా చెల్లె 
లై; లతా+అంగి= తీగవంటి దేహం కలది; దుళ్ళల; అను; కూతురు; అమరన్‌= ఒప్పుగా; పుట్టెన్‌; అందున్‌= ఆమెయందు; 


దౌహిత్రవంతులది+ఐన= కూతురియొక్క కొడుకులు కలవారిది అయిన; పుణ్య, గతియున్‌= పుణ్యలోకంకూడ; నేనున్‌:; 
కాంతున్‌= పొందుతాను; అని= ఆ విధంగా; కౌరవుండు= ధృతరాష్ట్రుడు; పొంగెన్‌= సంతోషించాడు. 


తాత్సర్యం: ఆ కొడుకు లందరికి చెల్లెలుగా సుకుమారి అయి దుశృ్శల అనే కూతురు పుట్టింది. ఆమెవలన 
దౌహిత్రులు కలవాళ్ళు పొందేపుణ్యలో కాన్నికూడా పొందుతా నని ధృతరాష్ట్రుడు సంతోషించాడు. 
విశేషం: దుహిత అంటే కూతురు అని అర్థం. ఆమెకొడుకు దౌహి(త్రుడు. 


వ. ఇట్లేకోత్తరశతపు త్రులం బడసి కృతార్థుండై యున్న ధృతరాష్తుకడకు భీష్మవిదురాది బంధుజనంబులు( 
బురోహితప్రముఖ బ్రాహ్మణవరులును వచ్చి యొక్కనా( డేకాంతంబున ని ట్లనిరి. 109 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 519 


ప్రతిపదార్థం: ఇటు: ఏకోత్తర, శత, పుత్రులన్‌= నూటొక్కమంది కొడుకులను కూతుండ్రను (100మందికొడుకులు, 
ఒకకూతురు); పడసి= పొంది; కృత+అర్థుండు+ఐ= తీరిన కోరిక కలవాడై; ఉన్న; ధృతరాష్టు, కడకు= ధృతరాష్ట్రునిదగ్గరకు; 
భీష్మ, విదుర+ఆది, బంధు, జనంబులున్‌= భీష్ముడు, విదురుడు మొదలైన బంధువులు; పురోహిత, (ప్రముఖ, (బ్రాహ్మణ, 
వరులును= పురోహితులు మొద లైన (బ్రాహ్మణ శ్రేష్టులు; వచ్చి; ఒక్కనా(డు; ఏకాంతంబునన్‌= ఒంటరిగ; ఇట్టు+అనిరి. 


తాత్సర్యం: ఈ విధంగా నూటొక్కమంది పిల్లల్ని పొంది కోరిక తీరిన ధృతరాష్ట్రుని దగ్గరకు భీష్ముడు, విదురుడు 
మొదలైన బంధువులు, పురోహితులు మొదలైన బ్రాహ్మణ శ్రేష్ణులు వచ్చి ఒంటరిగా అతనితో ఇట్లా అన్నారు. 


క. మన దుర్యోధను జన్మం । బున బెక్కులు దుర్మిమిత్తములు పుట్టై జగ 
జ్ఞనసంక్షయజననుం డగు । నని పలికెద రెటుక గల మహాత్ములు వానిన్‌. 110 


ప్రతిపదార్థం: మన, దుర్యోధను, జన్మంబునన్‌= మనదుర్యోధనుడు పుట్టినప్పుడు; దుర్‌+నిమిత్తములు= చెడ్డశకునాలు; 
పెక్కులు= చాల; పుట్టెన్‌; ఎణుక= జ్ఞానం; కల= ఉన్న; మహాత్ములు; వానిన్‌= ఆ దుర్యోధనుడిని; జగత్‌+జన+సంక్షయ, 
జననుండు= లోకంలోని (ప్రజలకు నాశనం కలిగించేవాడు; అగున్‌, అని= అవుతాడు అని; పలికెదరు= చెప్పుతారు. (చెప్పారు). 


తాత్సర్యం: మన దుర్యోధనుడు పుట్టినప్పుడు అనేకదుళ్ళకునాలు పుట్టాయి. జ్ఞానులైన మహాత్ములు వాడు లోక 
జననాశకు డని అంటారు.(అన్నారు). 


క కులమునకు నఖీలలోకం | బులకు నపాయంబు సేయు పురుషాధము ని 
మ్ముల దూషించి జగంబును | గులమును రక్షించు WEH కువలయనాఢథా! 111 


ప్రతిపదార్థం: కువలయనాథా= భూమికి ప్రభువు అయినవాడా!; కులమునకున్‌= వంశానికి; లోకంబులకున్‌= అన్ని లోకాలకు; 
అపాయంబు= కీడు; చేయు; పురుష+అధమున్‌= పురుషులలో నీచుడిని; ఇమ్ముల= సంతోషంతో; దూషించి= విడిచివేసి; 
జగంబును= లోకాన్ని; కులమును= వంశాన్ని; రక్షించుట; ఉజిదు+ఎ= తగదా? 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! కులానికీ, లోకాలకూ కీడు కల్గించే నీచుడైన ఈ దుర్యోధనుడిని వదలివేసి, 
లోకాన్నీ, కులాన్నీ రక్షించటం తగదా? (తగునని భావం.) 


వ. “కావున నిప్పడ దుర్యోధను దూషింతము; నీకు వెండియు( బు త్రశతంబు సంపూర్ణంబయి పెరుగుచున్నయది' 
యనిన ధ్భతరాష్రుండు పుత్తమోహంబున నప్పలుకులు విన నొల్లకుండె; నంత నట శతశ్ళంగంబునC గుంతీదేవి 
భీమసేను సుపుత్తుం బడసి, దశమదివసంబున వేల్పులకు మొక్క గొడుకు నెత్తుకొని దేవగ్గహంబునకు( బోవునెడ 
నతివిషమగహనగిరిగహ్వరంబుననుండి యొక్కపులి వెలువడి యామిషార్థి యయి పయికి లంఘించిన. 112 


ప్రతిపదార్థం: కావునన్‌; ఇప్పుడు+అ= ఇప్పుడే; దుర్యోధను; దూషింతము= వదలి వేద్దాం; నీకున్‌; వెండియున్‌= మరియు; 
పుత్రశతంబు= వందమందికొడుకులు; సంపూర్ణంబు+ అయి= నిండుగా; పరుగుచు+ఉన్న అది = పెరుగుతూ ఉన్నారు; 
అనినన్‌= అనగా; ధృతరాషుండు; పుత్ర మోహంబునన్‌= కొడుకుమీది మమకారంతో; ఆ+పలుకులు= పెద్దలు చెప్పిన ఆ 
మాటలు; వినన్‌= వినటానికి; ఒల్లక+ఉండెన్‌= ఇష్టపడలేదు; అంతన్‌= అప్పుడు; అట= అచ్చట; శతశృంగంబునన్‌= శతశృంగ 
పర్వతందగ్గర; కుంతీదేవి; భీమేనున్‌= భీమేనుడు అను; సుపు(త్రున్‌= చక్కనికుమారుని; పడసి= పొంది; దశమ, 


520 శ్రీమదాంధ్ర నముహాభారతము 


దివసంబునన్‌= పదోరోజు; వేల్సులకున్‌= దేవతలకు; (మొక్కన్‌= (మొక్కుటకై; కొడుకున్‌; ఎత్తుకొని; దేవ, గృహంబునకున్‌= 
దేవాలయానికి; పోవు, ఎడన్‌= పోవుచోట; అతి, విషమ, గహన, గిరి, గహ్వరంబునన్‌, ఉండి= మిక్కిలి మిట్టపల్లాలై (ప్రవేశించడానికి 
సాధ్యం కాని కొండగుహనుండి; ఒక్క; పులి; వెలువడి= బయటకు వచ్చి; ఆమిష+అర్థి, అయి= మాంసంకోరిన దై; పయికిన్‌= 
మీదికి; లంఘించినన్‌= దూకగా. 

తాత్సర్యం: “అందువలన ఇప్పుడే దుర్యోధనుడిని విడిచిపెట్టుము, నీకు ఇంకా వందమందిపిల్లలు నిండుగా 
పెరుగుతున్నారు” అని అనగా, ధృతరాష్ట్రుడు పుత్రమమకారంతో ఆ పలుకులు వినటానికి ఇష్టపడలేదు. అక్కడ 
శతశృంగపర్వతంమీద కుంతి భీమసేనుడిని కని, పదోరోజున దేవతలకు మొక్కటానికి ఆ బాలుడిని ఎత్తుకొని 
దేవాలయానికి పోయేచోట - మిక్కిలి మిట్టపల్లాలై ప్రవేశించ సాధ్యం కాని కొండగుహనుండి ఒకపులి బయటకు 
వచ్చి, మాంసాన్ని కోరి మీదికి దూకగా. 


భీముని శరీరదార్‌ఢ్యము (సం.1-114-11) 


క వీరుడు పాండుమహీపతి | దారుణ బాణ త్రయమునC దద్వ్యాఘ్రంబున్‌ 

ధారుణి BK నడుమన | భూరిభుజుం డేసి SAW బుత్రుం దేవిన్‌. 113 
ప్రతిపదార్థం: వీరు(డు; భూరి, భుజుండు= గొప్పభుజాలు కలవాడు; పాండు, మహీపతి= పాండురాజు; దారుణ, బాణ, 
త్రయమునన్‌= భయంకరమైన మూడుబాణాలతో; తద్‌+వ్యాఘంబున్‌= ఆ పులిని; నడుమన్‌+అ= మధ్యలోనే; ధారుణిన్‌= 
భూమిమీద; (తెళ్ళ(గన్‌= (చచ్చి) పడేటట్టు; ఏసి= కొట్టి; పుత్రున్‌= కొడుకును; దేవిన్‌=భార్యఐన కుంతీదేవిని; కాచెన్‌= 
రక్షించాడు. 


తాత్సర్యం: వరుడు, బలమైన భుజాలు కలవాడు అయిన పాండురాజు భయంకరాలైన మూడుబాణాలతో 
మధ్యలోనే ఆ పులిని భూమిమీద చచ్చిపడేటట్టు కొట్టి కొడుకు భీముడిని, భార్య కుంతీదేవిని కాపాడాడు. 


క ఉరు శార్దూల భయంబున(। బరవశ యయి కుంతి యున్న బాలకు(డు శిలో 
త్మరముపయి( బడియె( దన ని 1 ష్టురతనుహతి( జేసి రాలు చూర్ణంబులుగన్‌. 114 


ప్రతిపదార్థం: ఉరు, శార్దూల, భయంబునన్‌= పెద్దపులివలన కలిగినభయంతో; కుంతి; పరవశ+అయి= ఒడలు తెలియని 
దై; ఉన్నన్‌= ఉండగా; బాలకుడు; తన, DH, తను హతిన్‌= తన కఠినమైన శరీరంయొక్క దెబ్బచేత; రాలు, చూర్లంబులుగన్‌= 
రాళ్ళు పొడి అయ్యేటట్టు; చేసి; శిలా+ఉత్కరము, పయిన్‌= రాళ్ళ సమూహంమీద - కొండమీద; పడియెన్‌= పడినాడు. 


తాత్సర్యం: పెద్దపులివలన కలిగినభయంతో కుంతీదేవి శరీరం స్వాధీనం తప్పగా, బాలుడు భీముడు (కిందపడ్డాడు. 
కఠినమైన అతనిశరీరం తాకిడికి ఆ కొండమీది రాళ్ళు పొడి అయ్యాయి. 


వ. దానిం జూచి పాండురాజు సంభ్రమంబున( బటితెంచి విస్మితుం డై కొడుకు నెత్తికొని కుంతీదేవిం దోడ్కొని వేల్పులకు 
LON మగుడి నిజాశ్రమంబునకు వచ్చి సుఖం బుండి, గాంధారీధృతరాష్టులకు( బుత్తశతంబు పుట్టుట విని, 
బుషులవలన దివ్యమంత్రోపదేశంబు( గొని. 115 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 521 


ప్రతిపదార్థం: దానిన్‌+చూచి; పాండురాజు; సంభ్రమంబునన్‌= వేగిరపాటుతో; పజితెంచి= వచ్చి; విస్మితుండు+ఐ= ఆశ్చర్య 
పడినవాడై; కొడుకున్‌; ఎత్తుకొని; కుంతీదేవిన్‌; తోడ్కొని= తనతో తీసికొని; వేల్సులకున్‌= దేవతలకు; (యొక్కించి; మగుడి= 
మరలి; నిజ+ఆ(శ్రమంబునకున్‌= తనయొక్క ఆశ్రమానికి; వచ్చి; సుఖంబు, ఉండి= సుఖంగా ఉండి; గాంధారీ, ధృతరా(ష్టులకున్‌; 
పుత్ర శతంబు= వందమందికొడుకులు; పుట్టుట విని; బుషులవలనన్‌; దివ్య, మం(త్ర+ఉపదేశంబున్‌; కొని= (గ్రహించి. 


తాత్సర్యం: దానిని చూచి పాండురాజు వేగిరపాటుతో వచ్చాడు. ఆశ్చర్యపడి ఆ కొడుకును ఎత్తికొన్నాడు. కుంతీదేవిని 
తోడ్కొని దేవతలకు (మొక్కించి, తిరిగి తనఆ(శ్రమానికి వచ్చి సుఖంగా ఉండగా, గాంధారీ ధృతరాష్ట్రులకు 
వందమందికొడుకులు పుట్టా రని విని, బుషులవలన దివ్యమం(త్రోపదేశాన్ని పొంది. 


ఇంద్రప్రసాదంబున( గుంతి Siwa డుదయించుట (సం.1-114-15) 


క కొడుకుం ద్రిలోక విజయుం | బడయుదు నని ఘోర మగు తపం బొనరింపం 
దొడ(గె సురరాజు నెడలో | నిడికొని యేకాగ్రబుద్ది నేకాంతమునన్‌. 116 


ప్రతిపదార్థం: (త్రిలోక, విజయున్‌= మూడులోకాలను జయించేవాడిని; కొడుకున్‌; పడయుదును= పొందుతాను; అని= అని 
తలచి; ఘోరము+అగు= భయంకర మైనట్టి; తపంబు; సురరాజన్‌= దేవతలరా జైన దేవేం(ద్రుడిని; ఎడలోన్‌= మనస్సులో; 
ఇడికొని= ఉంచుకొని; ఏక+అ(గ్ర, బుద్దిన్‌= ఒకదానిమీదే లగ్నమైన మనస్సుతో; ఏకాంతమునన్‌= ఒంటరిగా; ఒనరింపన్‌= 
చేయడానికి; తొడరాన్‌= పూనుకొన్నాడు. 


తాత్సర్యం: ముల్లోకాలను జయించగల కొడుకును పొందా లని దేవేం(ద్రుడిని ధ్యానిస్తూ ఏకా(గ్రబుద్దితో, ఏకాంతంగా 
గొప్పతపస్సు చేయడానికి పూనుకొన్నాడు. 


విశేషం: కథలో కారణం చెప్పకుండా కార్యాలు జరుగుతున్నట్టు చెప్పటం (ప్రసన్నకథాకవితలో ఒకశిల్పం. వందమంది 
కొడుకులు ధృతరాష్ట్రునికి పుట్టా రని వినగానే పాండురాజు దివ్యమం|త్రాల ఉపదేశం పొందాడు; ఒంటి కాలిమీద గొప్పతపస్సు 
చేశాడు. (త్రిలోకవిజయుడైన కొడుకును కోరుకొన్నాడు. ఈచర్యకు కారణం కథలో స్పష్టంగా లేదు. కాని లో నారసి చూస్తే 
కారణం స్పష్టమౌతుంది. ధార్తరాష్టులు నూరుగురు ఏకమైతే మూడులోకాలనే జయించగలరేమో, ధర్మరక్ష కులరక్షకులైన 
ధర్మజ భీము లిద్దరూ ధార్తరాష్టుల ధాటికి నిలువలేకపోవచ్చును. త్రిలోకవిజయుడైన పుత్రుడుమా(త్రమే ధార్తరాష్రులకు 
దీటుగా నిలిచి, పాండవ (ప్రాభవాన్ని, లోకాధిపత్యాన్ని నిలుపగల డనే భావం పాండురాజులో కలిగినట్లు స్పష్టమౌతూజఉంది. 
అందుకే (త్రిలోకవిజయుడైన పు(త్రునికొరకు (త్రిలోకాధిపతిని ఆరాధించటం. (సంపా.) 


వ. ఇట్లతి నిష్ట నేకపాద స్టితుం kan తపంబు సేయుచు గుంతి నొక్కసంవత్సరంబు వప్రతంబు సేయం బంచియున్న 
నప్పాండురాజున కింద్రుండు ప్రత్యక్షం బై. 117 


ప్రతిపదార్థం: ఇటు: అతి, నిష్టన్‌= మిక్కిలి నియమంతో; ఏక, పాద, స్థితుండు+అయి= ఒకపాదంమీదనే నిలిచి ఉన్నవాడై 
- అనగా ఒంటి కాలిమీద నిలబడి; తపంబు, చేయుచున్‌= తపస్సు గావిస్తూ; కుంతిన్‌; ఒక్క, సంవత్సరంబు; (వ్రతంబు 
చేయన్‌= (వ్రతం చేయటానికై; పంచి= ఆజ్ఞాపించి; ఉన్నన్‌= ఉండగా; ఆ+పాండురాజునకున్‌= ఆ పాండురాజునకు; ఇం(ద్రుండు= 
మహేంధద్రుడు; (ప్రత్యక్షంబు+ఐ= ఎదుట కన్ప్సించినవాడై, 


522 శ్రీమదాంధ్ర నముహాభారతము 


తాత్సర్యం: ఈ విధంగా మిక్కిలినిష్టతో ఒంటికాలిమిద నిలబడి తాను తపస్సు చూస్తూ, కుంతీదేవిని ఒక 
సంవత్సరం (వ్రతం చేయవలసిందిగా ఆజ్ఞాపించి ఉండగా, ఆ పాండురాజుకు దేవేంద్రుడు ప్రత్యక్షమై. 


క, MAWA కుదయించు న । మిత్తక్షయకరు(డు బంధుమిత్రాంబుజ స 

న్మిత్రుం' డని వర మిచ్చిన । ధాత్తీపతి పొంగి పృథకు( దా ని ట్లనియెన్‌. 118 
ప్రతిపదార్థం: నీకున్‌; అమి(త్ర, క్షయ, కరు(డు= మిత్రులు కాని వాళ్ళను నాశం చేసేవాడు - అంటే శత్రువులను నాశనం 
చేసేవాడు; బంధు, మి(త్ర+అంబుజ, సత్‌+మి(త్రుండు= చుట్టాలు, స్నేహితులు అనే పద్యాలకు చక్కని సూర్యునివంటివాడు; 
పుత్రుడు; ఉదయించును= పుట్టుతాడు; అని= ఆ విధంగా; వరము+ఇచ్చినన్‌= వరం ఇయ్యగా; ధాత్రీ, పతి= పాండురాజు; 
పొంగి= మిక్కిలి సంతోషించి; తాన్‌= తాను; పృథకున్‌= కుంతీదేవికి; ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: 'నీకు శృతువులను నాశనం చేసేవాడు, బంధువులు, స్నేహితులు అనే పద్మాలకు సూర్యుని వంటివాడు 
అయినకొడుకు పుడతాడు” అని వరం ఇవ్వగా పాండురాజు ఎంతో సంతోషించి కుంతీదేవితో ఇట్లా అన్నాడు. 
విశేషం: పాండురాజు వరం కోరినట్టు చెప్పకుండా, ఇం|ద్రుడే తనంతట తాను వర మిచ్చినట్లు చెప్పటం ఇక్కడ విశేషం. 
శత్రువులను సంహరించేవాడు, బంధువులను సంతోషపెట్టేవాడు అయిన కొడుకు పుట్టుతా డని ఇం|ద్రునివరం. నిజానికి 
అటువంటి కొడుకు కావా లన్నది పాండురాజు మనసులోనికోరిక. ఆ శత్రువు లెవరు? ఆ బంధువు లెవరు? - అనే (ప్రశ్నలకు 
సమాధానం కాలం చెప్పువలసిందే. సారమతులు లో నారసి భావించతగిందే. 
క, ధనమున విద్యను సంతతి దనిసిన వా రెందు గలరె? ధవళేక్షణ ! కా 

వున నా కింకను బలువుర(। దనయుల( బడయంగ వలయు ధర్మువు DOS. 119 
ప్రతిపదార్థం: ధవళ+ఈక్షణ= తెల్లని కన్నులు కలదానా!; ధనమునన్‌= ధనంచేత; విద్యను= విద్యచేత; సంతతిన్‌= 
సంతానంచేత; తనిసినవారు= తృప్తిపాందినవారు; ఎందున్‌= ఎక్కడైనా; కలరె= ఉన్నారా?; కావునన్‌= కాబట్టి; నాకున్‌= నాకు; 
ఇంకను= ఇంకా; పలువురన్‌= పెక్కుమందిని; తనయులను= పుత్రులను; ధర్మువు, సేర్మిన్‌= ధర్మంయొక్క అతిశయంచేత; 
పడయంగవలయున్‌= పొందాలి. 
తాత్సర్యం: ఓ కుంతీ! లోకంలో ధనం, విద్య, సంతానం విషయాలలో తృప్తి పొందినవాళ్ళు ఎవరైనా ఉన్నారా? 
అందువలన నా కింకా ఎందరో కొడుకులను ధర్మమార్గంలో పొందా లని ఉన్నది. 


చ. అమరగణంబులోన( బరమార్థమ యింద్రు(డు పెద్ద, సర్వలో 
కములకు వల్లభుం డత(డ కావున నయ్యమరాధిపప్రసా 
దమున MAS సురేంద్రసము ధర్మసమన్వితు నస్మదీయవం 
శము వెలు(గింపగా( బడయు సర్వజగత్పరిరక్షణక్షమున్‌. 120 


ప్రతిపదార్థం: అమర, గణంబులోనన్‌= దేవతలసమూహంలో; పరమ+అర్థము+అ= సత్యంగానే; ఇం(ద్రు(డు; పెద్ద= పెద్దవాడు, 
గొప్పవాడు; అతడు+అ= అతడే; సర్వ, లోకములకున్‌= అన్ని లోకాలకు; వల్లభుండు= రాజు; కావునన్‌= అందుచేత; 
ఆ+అమర+అధిప, (ప్రసాదమునన్‌= ఆ దేవతలరాజుాయొక్క దయతో; సుర+ఇం(ద్ర,సమున్‌= దేవేం(ద్రునితో సమాను డైనవాడిని; 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 523 


ధర్మ సమన్వితున్‌= ధర్మంతో కూడినవాడిని; సర్వ, జగత్‌+రక్షణ, క్షమున్‌= లోకా లన్నింటిని కాపాడటంలో సమర్దుడు 
అయినటువంటివాడిని; అస్మదీయ, వంశము = నా వంశం; వెలుగింప(గాన్‌= ప్రకాశింప చేయటానికి; సుతున్‌= కుమారుని; 
పడయు= పొందుము. 


తాత్సర్యం: దేవతలలో నిజంగా దేవేంద్రుడు పెద్ద. అతడే లోకాల కన్నింటికి రాజు. అందువలన ఆ దేవేం(ద్రుని 
దయతో అతనితో సమాన మైనవాడు, ధర్మాత్ము డైనవాడు, అన్నిలోకాలను రక్షించటంలో SE డైనవాడు, నా 
వంశాన్ని వెలిగించేవాడు అయినకొడుకును పొందుము. 


వ. అని నియోగించిన( గుంతియు PNS యట్ల దుర్వాసుం డిచ్చిన మంత్రంబున నింద్రు నారాధించిన, 


దత్రసాదంబున( గుంతికి. 121 


ప్రతిపదార్థం: అని; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా; కుంతియున్‌; తొల్లిటి, అట్టు+అ= ఇదివరకటివలెనే; దుర్వాసుండు; 
ఇచ్చిన= (ప్రసాదించిన; మం(త్రంబునన్‌= మం(త్రంచేత; ఇం(ద్రున్‌= ఇంద్రుని; ఆరాధించినన్‌= పూజించగా; తద్‌+ప్రసాదంబునన్‌= 
అతని దయతో; కుంతికిన్‌. 


తాత్సర్యం: అని పాండురాజు ఆజ్ఞాపించగా; కుంతికూడ ఇదివరకటివలెనే దుర్వాసు డిచ్చినమం('త్రంతో ఇంద్రుడిని 
ప్రార్థించగా అతనిదయతో కుంతికి, 


క, స్థిరపారుషుండు లోకో । త్తరు( డుత్తరఫల్లునీప్రథమపాదమునన్‌ 
సురరాజునంశమున భా । సురతేజు(డు వంశకరు(డు సుతు డుదయించెన్‌. 122 


ప్రతిపదార్థం: స్థిర, పౌరుషుండు= నిలకడైన పౌరుషం కలవాడు; లోక+ఉత్తరు(డు= లోకంలో శ్రేష్టుడు; భాసుర, తేజు(డు= 
పకాశిస్తు జసు కలవాడు; వంశ, (డు= వంశా ఎవాడు; సుతు(డు= ; సుర్క రాజూ అం = 
ప్రకాశిస్తున్న తేజస్సు కలవాడు; వంశ, కరు(డు= వంశాన్ని నిలిపేవాడు; సుతు(డు= కుమారుడు; సుర శమునన్‌: 
దేవేంద్రుని అంశంతో; ఉత్తర ఫల్లునీ, ప్రథమ, పాదమునన్‌= ఉత్తరఫల్లునీనక్షత్రం మొదటిపాదంలో; ఉదయించెన్‌= పుట్టాడు. 


తాత్సర్యం: స్థిరమైనపౌరుషం కలవాడు, లోకంలో కెల్ల (శ్రేష్టుడు, ప్రకాశించే తేజస్సు కలవాడు, వంశాన్ని నిలిపేవాడు 
అయినకుమారుడు, దేవేం[ద్రునిఅంశతో ఉత్తరఫల్లునీనక్షత్రప్రథమపాదంలో జన్మించాడు. 


విశేషం: పాద మనగా నాల్లోవంతు. 

వ. అయ్యవసరంబున. 

ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సందర్భంలో 123 
తాత్సర్యం: ఆ సమయంలో. 


సీ. “వను కార్తవీర్యుకంటెను వీరు డగుట నర్జుననామ మీతండ యొనరం దాల్లు; 
నీతండ యని బురుహూతాదిసురుల నోడించి ఖాండవము దహించు బలిమి; 


524 శ్రీమదాంధ్ర మహాభారతము 


నీతండ నిఖీలావనీతలేశుల SO రాజసూయము ధర్మరాజు నునుచు; 
నీతండ వేల్పులచేత దివ్యాస్త్రముల్‌ వడసి విరోధుల నొడుచు( NG 


ఆ. ననుచు నవపయోదనినదగంభీర మై । నెగసె దివ్యవాణి గగనవీధి, 
గురిసె( బుష్పవృష్టి, సురదుందుభఖిధ్వనుల్‌ | WON సకలభువనవలయ మర్రువ. 124 


ప్రతిపదార్థం: వను; కార్య్యవీర్యుకంటెన్‌; ఏరు(డు; అగుటన్‌= అవటంచేత; అర్జున, నామము= అర్జును డనే పేరు; ఒనరన్‌= 
ఒప్పేటట్టు; తాల్చ్బున్‌= ధరిస్తాడు; ఈతండు+అ= ఇతడే; అనిన్‌= యుద్దంలో; పురుహూత+ఆది, సురులన్‌= ఇంద్రుడు 
మొదలైన దేవతలను; ఓడించి; బలమిన్‌= పరా(క్రమంతో; ఖాండవము= ఖాండవవనాన్ని; దహించున్‌= కాల్చును; ఈతండు+అ= 
ఇతడే; నిఖథిల+అవనీతల+-ఈశులన్‌= మొత్తం భూమిమీది రాజులను; ఓర్భి= జయించి; రాజసూయము= రాజసూయయాగంలో; 
ధర్మరాజున్‌= ధర్మరాజును; ఉనుచున్‌= ఉంచుతాడు; ఈతండు+అ= ఇతడే; వేల్పులచేత= దేవతలచేత; దివ్య+అ।స్రముల్‌= 
దేవతా సంబంధమైన బాణాలు; పడసి= పొంది; కడిమిన్‌= పరా(క్రమంతో; విరోధులన్‌= శత్రువులను; ఒడుచున్‌= ఓడిస్తాడు; 
అనుచున్‌= అంటూ; నవ, పయోద, నినద, గంభీరము+ఐ= (క్రొత్త మేఘంయొక్క ఉరుమువలె గంభీరమై; దివ్య, వాణి= 
దేవతా సంబంధ మైన పలుకు; గగన, వీథిన్‌= ఆకాశవీధిలో; నెగసెన్‌= వ్యాపించింది; పుష్ప, వృష్టి= పూలవాన; కురిసెన్‌; సుర, 
దుందుభి, ధ్వనుల్‌= దేవతలయొక్క నగారాల మోతలు; సకల, భువన, వలయము= మొత్తం భూమండలం; ఆద్రువన్‌= 
అదిరేటట్లు; చెలగాన్‌= (మోగాయి. 


తాత్సర్యం: “ఇతడు కార్త్యవఏర్యునికన్నా వీరుడు కావటంచేత అర్జునుడు అనేపేరు వహిస్తాడు. యుద్దంలో ఇం(ద్రాది 
దేవతలను ఓడించి, పరాక్రమంతో ఖాండవాన్ని దహిస్తాడు. భూమిమీద రాజు లందరినీ జయించి, ధర్మరాజుచేత 
రాజసూయయాగాన్ని చేయిస్తాడు. దేవతలవలన దివ్యాస్రాలు పొంది శత్రువులను జయిస్తాడు” అని ఆకాశవాణి 
కొత్త మేఘం మోసిన ఉరుమువలె గంభీరంగా పలికింది. పూలవాన కురిసింది. భూమండలం దద్దరిల్లేటట్లు దేవ 
దుందుభులు |మోగాయి. 


విశేషం: పుట్టుకను కందపద్యంలో వర్లించి; మహిమను సీసపద్యంలో వివరించటం నన్నయ (ప్రదర్శించిన పద్యవిద్యాప్రాఢి. 
ధర్మజభీములు స్థిరపాత్రలుగాను, అర్జునునిపాత్ర వికాసదశలను పొందేదిగాను చిత్రించటం భారతకథలో కనపడుతుంది. 
ధర్మజు డనే ధర్మశక్తికి భీముడు భౌతికబలాన్ని కూర్చేవాడు; అర్జునుడు దైవబలాన్ని అనుసంధించేవాడు. ఆ భేదం చెప్పటం 
నన్నయ వస్తుశిల్బం. 'ఈతండి ఏవార్థకమైన తదర్థకసర్వ నామాలను మూడుచరణాలలో మొదట వాడి, అర్జునుని పరిణామ 
స్థితులను నన్నయ కథలో చక్కగ సూచించాడు. ఏవార్థకం అర్డునుని అనన్యపరా(క్రమాన్ని ధ్వనింప చేస్తుంది. ఖాండవదహన 
ఘట్టంనుండి PNS శ్రీకృష్ణసహాయం, దేవతలవలని దివ్యాస్తలాభం కలగటం ప్రారంభ మౌతుంది. ఇవి భావికథాబీజాలుగా 
ప్రస్తావించి వాటి వివరాలను తెలిసికొనటానికి పఠితలహృదయాలలో ఉత్కంఠను రెకెత్తించటం ప్రసన్నకథాకవి(లి) తార్థయోజనం. 
(సంపా.) 


వ. మటియు మరీచ్యాది ప్రజాపతులును, ధాత్రాది ద్వాదశాదిత్యులును, మృగవ్యాధాది రుద్రులును, ధరాది వసువులును, 
భరద్వాజాది మహర్షులును, భీమసేనాది గంధర్వులును, శేషాది మహానాగముఖ్యులును, వైనతేయాది ఖచరులును, 
మేనకాద్యప్పరసలును, నాశ్వినులును, విశ్వేదేవతలును, మటియు స్వర్ణంబున నున్నరాజులుం జను దెంచిన.125 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 525 


ప్రతిపదార్థం: మజియున్‌; మరీచి+ఆది, ప్రజాపతులును= మరీచి మొద లైన(బ్రహ్మలు, ధాతృ+ఆది, ద్వాదశ+ ఆదిత్యులును= 
ధాత మొదలైన పన్నెండుమంది సూర్యులు; మృగవ్యాధ+లది, రు(ద్రులు= మృగవ్యాధుడు మొదలైన WE; ధర+అఆది, 
వసువులును= ధరుడు మొదలైనవసువులు; భరద్వాజ+అది, మహర్షులును= భరద్వాజుడు మొదలైన మహామునులు; 
భీమసేన+ఆది, గంధర్వులును= భీమసేనుడు మొదలైన గంధర్వులు; శేష+ఆది, మహా, నాగ, ముఖ్యులును= శేషుడు 
మొదలైన సర్హ్పశ్రేష్ణులు; వైనతేయ+ఆది, ఖచరులును= వైనతేయుడు మొదలైన ఆకాశసంచారులు; మేనకా+ఆది. అప్పరసలును= 
మేనక మొదలైన అప్సరసలు; అశ్వినులు= అశ్వినీదేవతలు; విశ్వేదేవతలును; మటియున్‌= ఇంకనూ; స్వర్గంబునన్‌+ఉన్న; 
రాజులున్‌; చనుదెంచినన్‌= రాగా. 


తాత్సర్యం: అంతేకాక, మరీచి మొదలైన నవ(బ్రహ్మలు, ధాత మొదలైన ద్వాదశాదిత్యులు, మృగవ్యాధుడు మొదలైన 
ఏకాదశరు(ద్రులు, ధరుడు మొదలైన అష్టవసువులు, భరద్వాజుడు మొదలైన మహర్షులు, భీమసేనుడు మొదలైన 
గంధర్వులు, శేషుడు మొదలైన సర్పశ్రేష్టులు, గరుత్మంతుడు మొదలైన ఆకాశగమనం కలిగినవాళ్ళు, మేనక 
మొదలైనఅప్పరసలు, అశ్వినీదేవతలు, విశ్వేదేవతలు, ఇంకా స్వర్గంలో ఉన్నరాజులంతా రాగా. 


విశేషం: (ప్రజాపతులు తొమ్మిదిమంది. వారిని నవబ్రహ్మ లంటారు. వారు-భృగువు, పులస్తుడు, పులహుడు, అంగిరసుడు, 
అ(తి, (క్రతువు, దక్షుడు, వసిష్టుడు, మరీచి. ద్వాదశాదిత్యులు - BO, ధాత, పర్దన్యుడు, త్వష్ట, పూషుడు, అర్యముడు, 
భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మి(తుడు. ఏకాదశరు(ద్రులు - అజుడు, ఏకపాదుడు, 
అహిర్చుధ్భ్యుడు, త్వష్ట, రుద్రుడు, హరుడు, శంభుడు, త్యంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, (త్రిభువనుడు. (మృగవ్యాధు 
డనగా రుద్రుడు); 


క _శతశ్ళంగనగేంద్రము శత । ధృతి సర్గదినంబపోలె( ద్రిభువనభూత 

ప్రతతి( బరిపూర్ణశోభా । ధృతి నింద్రతనూజుజన్మదినమున PS. 126 
ప్రతిపదార్థం: ఇంద్ర, తనూజు, జన్మదినమునన్‌= ఇం(ద్రునికొడు కైన అర్షునుని పుట్టినరోజు; శతశ్ళంగ, నగ+ఇం(ద్రము= 
శతశృంగం అనేపేరు కల పర్వతశ్రేష్టం; (త్రి, భువన, భూత, ప్రతతిన్‌= మూడులోకాలలోని భూతాలసమూహంతో; పరిపూర్ణ, 
శోభా, ధృతిన్‌= నిండుశోభను ధరించటంచేత; శతధృతి, సర్గ, దినంబు+అ పోలెన్‌= (బ్రహ్మయొక్క సృష్టిరోజువలె; ఒస్పెన్‌= 
ప్రకాశించింది. 
తాత్సర్యం: అర్జునుడు పుట్టినరోజు శతశృంగపర్వతం మూడులోకాలలోని భూతాలు అక్కడికి రాగా పరిపూర్ణ 
శోభతో (బ్రహ్మదేవుడు సృష్టిచేసేరోజువలె ప్రకాశించింది. 
విశేషం: అలం: BYE. ఇందులో అలంకారకృత వస్తుధ్వని ఉన్నది. త్రిభువనాలనుండి పెద్దలు రావటంచేత రెండు 
విశేషార్డాలు స్ఫురిస్తున్నాయి. పాండవులలో మూడులోకాలను దర్శించిన తన విజయగీతాలను పాడించుకొన్నవాడు అర్జును 
డొక్కడే. ఈ భావి కథార్ణధ్వని ఒకటి. (బ్రహ్మదేవుడు సృష్టిచేసేరోజేమో అన్న ఉషత్రేక్షవలన అర్డును డొక్కడే పాండవులలో 
వంశకారకు డౌతా డని లో నారసినవారిభావనకు అందే మరొక భావికథార్థవస్తుధ్వని. (సంపా.) 
మాలిని : 

సరససురవధూలాస్యంబులున్‌ సిద్ధవిద్యా 

ధరపటుపటహాతోద్యంబులుం గిన్నరీ కిం 


526 శ్రీమదాంధ్ర నముహాభారతము 


పురుష లలితగీతంబుల్‌ మహారమ్య మయ్యెన్‌ 

వరముని దివిజాశీర్వాదనాదంబుతోడన్‌. 127 
ప్రతిపదార్థం: సరస, సుర, వధూ లాస్యంబులున్‌= మనోహరా లైన అప్పరసలయొక్క నృత్యాలు; సిద్ద, విద్యాధర, పటు, 
పటహ+ఆతోద్యంబుల్‌= సిద్దుల, విద్యాధరులయొక్క గట్టి త్పొటల, వీణ, వేణువు, మృదంగం, కాంస్యం (కంచువాద్యం) 
అనే నాలుగు విధాలైన వాద్యాలయొక్క శబ్దాలు; కిన్నరీ, కింపురుష లలిత, గీతంబుల్‌= కిన్నర (స్త్రీల, కింపురుషులయొక్క 
మనోహరాలైన గానాలు; వర, ముని, దివిజ+ఆశీర్వాద, నాదంబుతోడన్‌= ఉత్తము లైన బుషులయొక్క, దేవతలయొక్క 
ఆశీర్ష్వచనశబ్దంతో; మహా, రమ్యము= మిక్కిలి మనోహరం; అయ్యెన్‌= అయింది. 

5 NA YA A 9 

తాత్సర్యం: మనోహరా లైన అప్పరసల నృత్యాలు, సిద్దవిద్యాధరుల వీణా వేణు మృదంగాదివాద్యాల ధ్వనులు, కిన్నర 
కింపురుషుల లలితగానాలు, మహర్షులు, దేవతలు చేసే ఆశీర్వచనాలశబ్దంతో మిక్కిలి మనోహరంగా ఉన్నది. 
విశేషం: మాలినిపాదంలో వరుసగా న, న, మ, య, య అనే గణా లుంటాయి. 9వ అక్షరం యతిస్థానం. ప్రాసనియతి 
ఉన్నది.. వరమునిదివిజాశీర్వాదాలతో సహా దేవతల లలితగీతాలు మహారమ్య మయ్యె నని సహోక్తిరమ్యంగా నన్నయ 
వర్లించాడు. వర్ల్యవస్తువుకు తగిన అక్షరరమ్యత రచనాసౌందర్యాంశం. శ్రేష సమతగుణాల నిర్వహణం దానికి పోషణం, కాగా 
మునుల ఆశీస్సులు - తపస్సుచేసి ఇంద్ర పరమేశ్యరాదులను మెప్పించగలిగే అర్జునుని తపోవీరాన్ని, లలితగీతాదులు - 
ధీరలలితుడుగా (ప్రదర్శించే అతడి సరసశృంగారవిలాసయశోవీరాన్ని భావింప చేసేవిగా ఉన్నాయి. (సంపా.) 


వ. పాండురాజును బరమోత్సవంబునం గుంతివలన( బురుషత్రయసమానం బయిన పుత్రత్రయంబు వడసి 
భువనత్రయరాజ్యంబు వడసినంతియ సంతసిల్లి, కుమారులతోడి వినోదంబులం దగిలి యున్నంత; మాద్రి 
దనయందు( బుత్తజన్మంబు వడయు నుపాయంబు లేమికి దుఃఖించి యాత్మగతంబున. 128 

ప్రతిపదార్థం: పాండురాజును= పాండురాజుకూడ; పరమ+ఉత్సవంబునన్‌= మిక్కిలి వేడుకగా; కుంతివలనన్‌; పురుషు 

త్రయ, సమానంబు+అయిన= పురుషులు ముగ్గురితో (బ్రహ్మ, విష్ణు మహేశ్వరులతో) సమానమైన; పుత్ర, త్రయంబు= 
కొడుకులు ముగ్గురిని; పడసి= పొంది; భువన, (త్రయ, రాజ్యంబు= మూడు లోకాలయొక్క పాలనాధికారం; పడసినంతియు+అ= 
పాందినంతగా; సంతసిల్లి= సంతోషించి; కుమారులతోడి; వినోదంబులన్‌= విలాసంగా ఆటలలో; తగిలి= తగుల్కొని - అనగా 


ప్రొద్దు పుచ్చుతూ; ఉన్నంతన్‌= ఉండగా; SO; తనయందున్‌= తనకు; పుత్ర, జన్మంబు= కొడుకులు పుట్టటం; పడయు= 
పొందే; ఉపాయంబు; లేమికి= లేకున్నందుకు; దుఃఖించి; ఆత్మగతంబునన్‌= మనస్సులో. 


తాత్సర్యం: పాండురాజు మిక్కిలివేడుకగా కుంతీదేవివలన (త్రిమూర్తులతో సమానమైన ముగ్గురు కొడుకులను 
పొంది, త్రిలోకాధిపత్యం పొందినంతగా సంతోషించి, కుమారులతో విలాసంగా ఆటలతో ప్రొద్దు పుచ్చుతూ 
ఉండగా - SO తనకు కొడుకులు పుట్టేమార్గం లేనందుకు దుఃఖించి, మనస్సులో. 


ఉ. కోరిన కోర్మికిం దగగ గుంతి సుతత్రయంబు( గాంచె; గాం 
ధారియు నక్మడన్‌ సుతశతంబు ముదం బొనరంగం గాంచె; నే 
బోరచి యా(డుయబుట్టువున( బుట్టి నిరర్థకజీవ నైతి సం 
సారసుఖావహం బయిన సత్సుతజన్మము గాన బోలమిన్‌. 129 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 527 


ప్రతిపదార్థం: కుంతి; కోరిన, కోర్కికిన్‌; తగన్‌+కన్‌= తగినట్టుగ; సుత, త్రితయంబున్‌= కొడుకులు ముగ్గురిని; కాంచెన్‌= 
కన్నది; గాంధారియున్‌= గాంధారికూడా; అక్కడన్‌= హస్తినాపురంలో; సుత, శతంబు= కొడుకులు వందమందిని; ముదంబు= 
ంతోషం; ఒనరంగన్‌= ఒప్పేటట్టు; కాంచెన్‌= కన్నది; ఏన్‌= నేను; పోరచి, ఆడు, పుట్టువునన్‌= నిస్సార మైన స్రీజన్మతో; 
ట్టి; సంసార సుఖ+ఆవహంబు+అయిన= సంసారంలో సుఖాన్ని కలిగించేది ఐన; సత్‌+సుత, జన్మమున్‌= మంచికొడుకుల 
ట్టుకను; కానన్‌పోలమిన్‌= కనలేకపోవటంచేత; నిరర్థక, బీవన్‌= వ్యర్థ మైన (బ్రతుకు కలదాన్ని; ఐతిన్‌= అయినాను. 


NI ల 


తాత్సర్యం: కుంతి తాను కోరినకోర్కెకు తగినట్లు ముగ్గురు కొడుకులను కన్నది. అక్కడ హస్తినాపురంలో గాంధారి 
సంతోషంగా వందమందికొడుకులను కన్నది. నేను నిస్సార మైన ఆడజన్మ నెత్తి సంసారంలో సుఖాన్ని కలిగించే 
కొడుకులను కనలేకపోవటంచేత వ్యర్థ మైన(బ్రతుకు కలదాన్ని అయ్యాను. 


విశేషం: మా(ద్రిమాటలలో తోడికోడళ్ళవలె తానుకూడా సంతానవతి కాలేకపోయినందుకు పడే వేదనతోపాటు, గస్రీకి జీవితంలో 

సంతానకాంక్ష ఎంత (ప్రబలమో వ్యక్త మవుతున్నది. 'పోరచియా(డుబుట్టువున( బుట్టి నిరర్థకజీవ నైతి” - అనే వాక్యం 

సంతానం లేని జీవితం ఎంతో నిరర్ధక మని ఆమె ఎంతగా భావిస్తున్నదో ధ్వనింపచేస్తున్నది. వాక్యం అలక్ష్యక్రమవ్యంగ్యానికి 
వ్యంజన మయ్యే రచన కిది చక్కని ఉదాహరణం. ఓజఃప్రసాదగుణమిశ్రరూపమైన పద్యరచన మా[ద్రిమనోవేదనను (ప్రసన్నం 
చేస్తున్నది. (సంపా.) 

మాద్రికి నకులసహదేవులు పుట్టుట (సం. 1-115-1) 

వ. అని వగచుచు నొక్కనా( డేకాంతంబునం బతియొద్ద గద్గద వచన యై తన మనోవాంఛితంబు( జెప్పి కుంతీదేవి 
యనుగ్రహంబుం బడయ నగునేని కొడుకులం బడయుదు; నట్లయిన నాకును నీకును లోకంబులకును 
హితం బగు గావున నాకు బుత్తోత్సాదనంబు దయసేయం గుంతీదేవికి నానతి యి' మ్మనిన మాద్రికి( బాండురా 

2 NI 
జి ట్లనియె. 130 
ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; వగచుచున్‌= చింతిస్తూ; ఒక్కనా(డు; ఏకాంతంబునన్‌= ఒంటరి పాటున; పతి, ఒద్ద= 
భర్త దగ్గర; గద్గద, వచన+ఐ= తడబడుతున్న మాటలు కలదై; తన మనో, వాంఛితంబున్‌= తన మనస్సులోని కోరికను; 
చెప్పి; కుంతీదేవి, అనుగ్రహంబున్‌ = కుంతీదేవియొక్క దయను; పడయన్‌+అగున్‌+ఏని; పొందకల్లినట్టెతే; కొడుకులన్‌; 
పడయుదును= పొందుతాను; అట్టు+అయినన్‌= ఆ విధంగా అయితే; నాకును; నీకును; లోకంబులకును; హితంబు+అగున్‌= 


మేలు కల్లుతుంది. కావున; నాకున్‌; పు(త్ర+ఉత్సాదనంబు= కొడుకులు Nyata; దయ, చేయన్‌= కరుణచూపేటట్లు; 
కుంతీదేవికిన్‌; ఆనతి; ఇమ్ము= ఆజ్ఞ ఇమ్ము; అనినన్‌= అనగా; మాధ్రికిన్‌; పాండురాజు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని చింతిస్తూ ఒకరోజు ఒంటరిగా భర్తదగ్గర తడబడేమాటలతో తనమనస్సులోని కోరికను తెలిపి 
'కుంతీదేవి దయతలిస్తే నేను కొడుకులను పొందుతాను; అట్లా అయితే నాకు, నీకు, లోకాలకు మే లవుతుంది. 
అందువలన నాకు కొడుకులు పుట్టేటట్లు చేయవలసిందిగా కుంతీదేవికి ఆజ్ఞ ఇవ్వండి” అని SO అనగా 
పాండురాజు ఇట్లా అన్నాడు. 


క నా వచనమున నపత్యము(। గావించును గుంతి నీకు( గడు నెయ్యముతో; 
నీ వగచిన యీ యర్థమ | చూవె । మనంబున దలంచుచుండుదు నేనున్‌. 131 


528 శ్రీమదాంధ్ర నముహాభారతము 


ప్రతిపదార్థం: నా వచనమునన్‌= నామాటచేత; కుంతి; నీకున్‌; కడు, నెయ్యముతో= మిక్కిలి (ప్రేమతో; అపత్యమున్‌= 
సంతానాన్ని; కావించును; నీ వగచిన= నీవు ఆలోచించిన; ఈ, అర్థము+అ= ఈ విషయాన్నే: ఏనున్‌, మనంబునన్‌, 
తలంచుచుందున్‌; చూవె= నేను కూడా మనస్సులో అనుకుంటూ ఉంటాను సుమా. 

తాత్సర్యం: నా మాటప్రకారం కుంతి మిక్కిలి (ప్రేమతో నీకు సంతానాన్ని కలుగజేస్తుంది. నీవు తలచిన ఈ 
విషయాన్నే నేనూ నా మనస్సులో కోరుకొంటూ ఉండేవాడినిసుమా. 


వ. అని పలికి యప్పుడ కుంతీదేవిం బిలిచి మద్రరాజపుత్తి దయిన మనోవాంఛితంబు( జెప్పి 'సకలలోక కల్యాణ కారు 
లాశ్వినులు గావున వారి నారాధించి యపత్యంబు వడయు' మనిన గొంతియుం బతివచనానురూపంబు సేసిన 
మాద్రికి. 132 

ప్రతిపదార్థం: అని; పలికి; అప్పుడు+అ= ఆ క్షణమే; కుంతీదేవిన్‌+పిలిచి; మద్ర, రాజు, పు(త్రిది+అయిన= SAGE 
కూతురైన మా(ద్రియొక్క; మనస్‌+వాంఛితంబున్‌= మనస్సులోని కోరికను; చెప్పి= తెలిపి; సకల, లోక, కల్యాణ, కారులు= 
అన్ని లోకాలకు శుభాన్ని కూర్చేవారు; ఆశ్వినులు= అశ్వినీదేవతలు; కావునన్‌; వారిన్‌; ఆరాధించి= పూజించి; అపత్యంబు= 
సంతానం; పడయుము= పొందుము; అనిన; గొంతియున్‌= కుంతీదేవియు; పతి, వచన+అనురూపంబు= మగనిమాటకు 
తగినట్టుగా; చేసినన్‌= చేయగా; మాధికిన్‌. 

తాత్సర్యం: అని పలికి అప్పుడే కుంతీదేవిని పిలిచి, మాద్రి కోరికను తెలియచెప్పి; 'లోకానికంతా మేలుచేసేవాళ్ళు 

అశ్వినీదేవతలు కాబట్టి వాళ్ళను ఆరాధించి సంతానాన్ని పొందుము” అని చెప్పాడు. కుంతికూడా మగనిమాటకు 

తగినట్లు చేయగా SÊ. 


తే. కవలవారు సూర్యేందుప్రకాశతేజు లా । శ్వినులయంశముల- బుట్టి రమరగుణులు 

వారలకు బ్రీతి నాకాశవాణీ సేసె | నకుల సహదేవు లనియెడు నామయుగము. 133 
ప్రతిపదార్థం: కవలవారు= కవల పిల్లలు; సూర్య+ఇందు, ప్రకాశ, తేజుాలు= సూర్యచం(ద్రులవలె ప్రకాశించే కాంతి కలవాళ్ళు; 
అమర, గుణులు = దేవతలయొక్క గుణాలవంటి గుణాలు కలవాళ్ళు; ఆశ్వినుల, అంశములన్‌= అశ్వినీదేవతల అంశలలో; 


పుట్టిరి= జన్మించారు; వారలకున్‌= వాళ్లకు; పీతిన్‌= సంతోషంతో; ఆకాశవాణి; నకుల, సహదేవులు; అనియెడు; నామ, 
యుగము = పేర్లజంటను; చేసెన్‌. 


తాత్సర్యం: సూర్యచం(ద్రులవలె (ప్రకాశించే తేజస్సు కలవాళ్ళు, దేవతల గుణాలవంటి గుణాలు కలవాళ్ళు 
అశ్వినీదేవతల అంశలలో కవలలు పుట్టారు. వారికి ఆకాశవాణి సంతోషంతో నకుల సహదేవు లనేపేర్లు పెట్టింది. 


క, tien యుధిష్జెర భీ । మార్జున నకుల సహదేవు లన నిట్లు DH 
కార్జితయశు లుదయించిరి | నిర్ణరుల వరప్రసాదనిర్మితశక్తిన్‌. 134 
ప్రతిపదార్థం: ఊర్జితులు= గట్టిబలం కలవాళ్ళు; భీమ+అర్షున, నకుల, సహదేవులు; అనన్‌= అనగా; వివేక+ఆర్డిత, 


యశులు= వివేకంచేత సంపాదించబడిన కీర్తి కలవాళ్ళు; నిర్ణరుల, వర, (ప్రసాద నిర్మిత, శక్తిన్‌= దేవతలయొక్క వరప్రసాదంచేత 
కల్పించబడిన శక్తిచేత; ఇట్లు; ఉదయించిరి= పుట్టారు. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 529 


తాత్సర్యం: బలవంతు లైన యుధిష్టిరభీమార్జుననకులసహదేవు లనేవాళ్ళు - వివేకంచేత సంపాదించిన కీర్తి 
కలవాళ్ళు, దేవతల వరప్రసాదంచేత ఈ విధంగా పుట్టారు. 


విశేషం: “పాండవులు పుట్టిన శుభవేళలలో ఆకాశవాణి పలికింది: వాళ్ళకు సేర్లనుకూడా తానే పెట్టింది. అర్జునుని జన్మదినం 
త్రిలోకవైభవంగా జరిగింది. దైవాంశసంభూతులేకాక, దైవబలసమసన్వితులు, దైవాశీర్వాదయుతులు పాండవులు. ఊర్టితులు 
అంటే పురుషకారాన్ని సాధింపగలిగిన బలం కలవా KO విశేషార్థం. వివేక+ఆర్జితయశులు అనే విశేషణం కూడా పాండవులకు 
సార్జకమే. సదసద్వివేకం ధర్మవీరుల లక్షణం. పాండవుల సద్వృత్తం, ధార్తరాష్టుల దుర్హృత్తమే భావిభారతకథ. ఇది వస్తుధ్వని. 
(సంపా.) 


వ. అంత నట. 135 


టీ. అంతన్‌= తరువాత; అటన్‌= అక్కడ. 


సీ. మృగ శాప భయమున జగతీశు( డప్పాండు 1 పతి శతశ్ళంగపర్వతమునందు( 
బత్నీసమేతు(డై యత్నంబుతో ఘోర 1 తప మొనరించుచు విపులశక్తి 
నమరవరప్రసాదమున ధర్షస్థితి( । గొడుకుల SOYO బడసె ననియు 
విని వసుదేవుండు మనమున హర్షించి । యనుజను మటిందిని ఘను(డు చూడ 


తే. దనపురోహితు( గశ్యపుం డను మహాతు( । జీరి పుత్తెంచె నవ్విప్రుచేత భాగి 
నేయు లగు కుమారులకు నమేయరత్న । భూషణావళు లిచ్చి విశేషలీల. 136 


ప్రతిపదార్థం: జగతి+ఈశు(డు= లోకానికంతటికి ప్రభువు; ఆ+పాండు, పతి= ఆ పాండురాజు; మృగ, శాప, భయంబునన్‌= 
మృగశాపంవలన SAOS భయంతో - అనగా మృగరూపం పొందిన కిందము డనే బుషివలన కల్గిన శాపభయంతో; శతశృంగ, 
పర్వతమునందున్‌; పత్నీ, సమేతు(డు+ఐ= భార్యలతో కూడినవాడై; యత్నంబుతోన్‌; ఘోర, తపమున్‌= తీవ్రతపస్సును; 
ఒనరించుచు= చేస్తూ; విపుల, శక్తిన్‌= గొప్పు శక్తిచేత; అమర, వర, (ప్రసాదమునన్‌= దేవతలయొక్క వర(ప్రసాదంచేత; ధర్మ, 
స్టితిన్‌= ధర్మమార్గంలో; కొడుకులన్‌; ఏవురన్‌= ఐదుగురిని; పడ్సన్‌= పొందెను; అనియున్‌= అని కూడా; విని= ఆలకించి; 
ఘను(డు; వసుదేవుండు; మనమునన్‌= మనస్సులో; హర్షించి= సంతోషించి; అనుజను= తోడబుట్టిన దానిని - చెల్లెలిని 
(కుంతిని); ON (అనగా పాండురాజును); చూడన్‌= చూడగా; పురోహితున్‌= పురోహితుణ్ణి; కశ్యపుడు అను మహాత్మున్‌ 
= కశ్యపుడు అనే పేరుగల మహనీయుణ్ణ్లి; చీరి= పిలిచి, ఆహ్యానించి; ఆ+విపుచేతన్‌= ఆ (బ్రాహ్మణునితో; భాగినేయులు= 
తోబుట్టువుయొక్క కొడుకులు; అగు+కుమారులకున్‌= అయిన పుత్రులకు; అమేయ, రత్న, భూషణ+ఆవళులు= అపరిమిత 
మైన రత్నాభరణాల సమూహాలను; విశేష లీలన్‌= అధిక మైన విలాసంతో; ఇచ్చి+పుత్తెంచెన్‌ = ఇచ్చి పంపాడు. 


తాత్సర్యం: పాండురాజు మృగశాపభయంవలన భార్యలతో కలిసి శతశృంగపర్వతంమీద ఘోరతపస్సు చేస్తూ, 
దేవతలవరప్రసాదంవలన ధర్మమార్గంలో అయిదుగురుకొడుకులను పొందా డని విని, కుంతిఅన్న వసుదేవుడు, తన 
చెల్లెలిని, మరదిని చూచి రావడానికి తన పురోహితు డైన కశళ్యపుడిని పిలిచి, అతనిచేత తన చెల్లెలిపిల్లలకు 
అపరిమిత మైన రత్నాభరణాలను విశేషవైభవంతో ఇచ్చి పంపాడు. 


530 శ్రీమదాంధ్ర నముహాభారతము 


విశేషం: పాండవులకు యాదవులతో ఏర్పడబోయే గాఢమైన అనుబంధానికి ఇది ప్రస్తావనవంటిది. పాండురాజుతో బంధుత్వం 
కలుపుకొన్న వసుదేవుని తరువాత వాసుదేవుడుకూడా పాండవులతో బంధుత్వాన్ని కలుపుకుంటాడు (సుభద్రను అర్జునుడి 
కిచ్చి); అంతేకాదు వారియోగక్షేమాలను చూచే రక్షకుడుగా నిలుస్తాడు. 


వ. అ క్కశ్యపుండును జనుదెంచి పృథామాద్రీ సహితుం డయి యున్న యప్పాండురాజుం గని వసుదేవు సందేశంబు( 
జెప్పి యక్కుమారులకు రత్నభూషణాంబరంబు లిచ్చి, క్రమంబున జౌలోపనయనంబు లొనరించి, వేదాధ్యయనంబు 
సేయించుచున్నంత వసంతసమయం బఖిలజీవలోకానందజననం బై యేర్పడం జనుదెంచిన. 137 


ప్రతిపదార్థం: ఆ+కశ్యపుండును; చనుదెంచి= వచ్చి; పృథా, SO, సహితుండు+అయి= కుంతీమా(ద్రులతో కూడినవాడై; 
ఉన్న= కలిసిఉండే; ఆ+పాండురాజును; కని= చూచి; వసుదేవు, సందేశంబు= వసుదేవుడు చెప్పి పంపిన సమాచారాన్ని; చెప్పి; 
ఆ+కుమారులకున్‌= ఆ పాండవులకు; రత్న, భూషణ+అంబరంబులు= రత్నాల ఆభరణాలు, వస్త్రాలు; ఇచ్చి; (క్రమంబునన్‌= 
వరుసగా; చౌల+ఉపనయనంబులు= చౌలకర్మ, ఉపనయనకర్మ; ఒనరించి= చేసి; వేద+అధ్యయనంబున్‌= గురుముఖమున 
వేదాన్ని చదివించటం; చేయించుచు+ఉన్నంత= చేయిస్తూ ఉండే సమయంలోనే; వసంత, సమయంబు= వసంతకాలం; అఖిల, 
జీవ, లోక+ఆనంద, జననంబు+ఐ= అన్ని (ప్రాణిసమూహాలకు ఆనందాన్ని కలిగించే దై; ఏర్పడన్‌+చనుదెంచినన్‌= తేటపడునట్టు, 


రాగా. 


తాత్సర్యం: ఆ కశ్యపుడు వచ్చి కుంతీమా(ద్రులతో కలిసి ఉన్న పాండురాజును చూచి, వసుదేవుడు చెప్పి పంపిన 
సందేశాన్ని వినిపించి, (క్రమంగా వాళ్ళకు చౌలోపనయనకర్మలు చేసి వేదాధ్యయనం చేయిస్తూ ఉండగా అన్ని 
ప్రాణులకు ఆనందాన్ని కలిగిస్తూ వసంతకాలం వచ్చింది. 


వసంతనర్లనము (సం. 1-116-1) 


లయలగ్రాహి. 
కమ్మని లతాంతములకు మ్మొనసి వచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ము BONO; జూ 
తమ్ముల లసత్మిసలయమ్ముల సుగంధి ముకుళమ్ములను నానుచు ముద మ్మొనర వాచా 
లమ్ము లగు కోకిల కులమ్ముల రవమ్ము మధుర మ్మగుచు Da; ననిశమ్ము సుమనోభా 
రమ్ముల నశోకనికరమ్ములును జంపకచయమ్ములును గింశుకవనమ్ములును నొప్పెన్‌. 138 


ప్రతిపదార్థం: కమ్మని, లతా+అంతములకున్‌= మంచివాసన కల పూలకు; మొనసి= పూని; వచ్చు= చెంతకు విచ్చేయు; 
మధుపమ్ముల, సుగీత, నినదమ్ములు= తుమ్మెదలయొక్క చక్కని గానాల ధ్వనులు; ఎసలాన్‌= అతిశయించినాయి; చూతమ్ముల, 
లసత్‌+కిసలయమ్ముల, సుగంధి, ముకుళమ్ములన్‌= మామిడిచెట్లయొక్క (ప్రకాశిస్తున్న చివుళ్ళను, మంచివాసన కల మొగ్గలను; 
ఆనుచున్‌= తింటూ; ముదమ్ము= సంతోషం, ఒనరన్‌= ఒప్పగా; వాచాలమ్ములు= కూయునటువంటివి; అగు= అయిన; 
కోకిల, కులమ్ముల, రవమ్ము= కోయిల గుంపులయొక్క ధ్వని; మధురమ్ము+అగుచు; వినిచెన్‌= వినిపించింది; అనిశమ్ము= 
ఎల్లప్పుడూ; సుమనన్‌+భారమ్ములన్‌= పూలబరువుచేత; అశోక, నికరమ్ములును= అశోకవృక్షాల సమూహాలు; చంపక, 
చయమ్ములును= సంపెంగల సమూహాలు; కింశుక, వనమ్ములును= మోదుగులసమూహాలు, ఒప్పెన్‌= అందగించాయి. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 531 


తాత్సర్యం: సువాసన కల పూలకు మూగినతుమ్మెదలర్సుంకారం అతిశయించింది. మామిడిచివుళ్ళను, మొగ్గలను 
తింటూ సంతోషంతో కూసే కోయిలగుంపులకూతలు మనోహరంగా వినిపించాయి. అశోకాలు, సంపెగలు, మోదుగులు 


బాగా పూచాయి. 


నిశేషం: లయగ్రాహి పాదానికి 30 అక్షరా లుంటాయి. భ, జ, స, న, భ, జు, స, న, భ, య అనే గణాలు వరుసగా ఉంటాయి. 
9, 17, 25 అక్షరాలు ప్రాసయతిస్థానాలు. ప్రాసనియమం ఉన్నది. నన్నయ రచించినమూడులయగగ్రాహులలో రెండింటిని 
(క్రింది పద్యంకూడా) వెంటవెంటనే వసంతర్తువర్లనలో వినియోగించటం విశేషం. (తరువాతి పద్యంకూడా లయగగ్రాహియే). ఈ 
పద్యంలో వసంత బుతువులో వనాలలో విరబూసి కనువిందుచేసే పూలచెట్ల అందాన్ని, వీనుల విందుచేసే తుమ్మెదల 
రుంకార నాదాన్ని, కోయిలల సుస్వరమాధుర్యాన్ని నన్నయ వర్లించాడు. మకారం నాదాక్షరం, సప్తస్వరాలలో ఒకటి. అటువంటి 
మకారాన్ని ద్విరుక్తంగా, నియతసుందరంగా, మళ్ళీమళ్ళీ ప్రయోగించి, ఆ తుమ్మెదల రయుంకారనాదాన్ని, ఆ కోయిలల సుస్వర 
మాధుర్యాన్ని పాఠకుల చెవి సోకేటట్లు చేశాడు. శృంగారభావోద్దీపకంగా ఏర్పడిన వాతావరణాన్ని అక్షరరమ్యంగా ధ్వనింపచేశాడు. 
వసంతం లోకంలో అందరికీ అందంగా, ఆనందంగా, ప్రాణప్రదంగా ఉండటం సహజం. కానీ ఇక్కడ పాండురాజుకు మాదికి 
ప్రాణహారిగా పరిణమించింది. అంటే లయగగ్రాహి ప్రాణగ్రాహి అయింది. ఒకరికి ఇరువురి ప్రాణాలు అంతమయ్యాయి. 
అందుకే రెండు లయగ్రాహివృత్తాలు. లయించటం అంటే నశించటం. ఈ సందర్భంలో ఒకే పర్యాయం భార్యాభర్తల 
ప్రాణాలు లయమయ్యాయి. (వృత్తాలు) లయాత్మకపద్యంలో పేరుకు తగిన బౌచిత్యాన్ని, అందులో అంతర్గతంగా ఉన్న 
పరమసత్యాన్ని నన్నయ (ప్రసన్న గంభీరంగా (ప్రతిపాదించాడు. 


లయరగ్రాహి 
చందన తమాలతరులందు నగరుద్రుమములందు( గదళేవనములందు లవలీ మా 
కంద తరుషండములయందు ననిమీలదరవిందసరసీవనములందు వనరాజీ 
కందళత పుష్పమకరందరసముం దగులుచుం దనుపు సౌరభము నొంది జనచిత్తా 
నందముగ బ్రోషితులడెందము లలందుర(గ మందమలయానిల మమందగతి వీచెన్‌. 139 


ప్రతిపదార్థం: చందన, తమాల, తరుల+అందున్‌= మంచి గంధపు చెట్లయందు, చీకటి చెట్లేయందు; అగరు, [ద్రుమముల+ 
అందున్‌= అగరు చెట్ట్లతోటలందు, కదళీ, వనముల+అందు= అరటితోటలందు; లవలీ, మాకంద, తరు, షండముల+అందున్‌= 
లవలీతీగల, తియ్యమామిడి చెట్లయొక్క సమూహాలయందు; అనిమీలత్‌+అరవింద, సరసీ, వనముల+ వికసించిన తామరలు 
కల కొలకుల సమూహాలందు; వనరాజీ, కందళిత, పుష్ప, మకరంద, రసమున్‌= వనసమూహంలో వికసించిన పూలమీది 
తేనెను; తగులుచున్‌= తాకుతూ; తనువు= చల్లదనం; సౌరభమున్‌= సువాసనను; ఒంది= పొంది; జన, చిత్త+ఆనందముగన్‌= 
ప్రజలమనస్సుకు సంతోషం కలిగేట్టు; (ప్రోషితుల, డెందములు= దేశాంతరంలో ఉన్న వారి మనస్సులు; అలందుర(గన్‌= దుః 
ఖించేట్టు; మంద, మలయ+అనిలము= మెల్లనిచల్లగాలి; అమంద, గతిన్‌= అధిక మైన వ్యాప్తితో; వీచెన్‌= వీచింది. 


తాత్సర్యం: మంచిగంధపుచెట్ల, చీకటిచెట్ల, అగరుచెట్ల, అరటితోటల, లవలీతీగల, తియ్యమామిడి చెట్ల సమూహాలలో, 
పూచిన తామరకొలనులలో, వికసించినపూలలోని తేనెమీద పాకుతూ చల్లదనాన్ని, సువాసనను పొంది (ప్రజల 
మనస్సుకు ఆనందం కలిగించేటట్టు, దేశాంతరంలో ఉన్నవాళ్ళ మనస్సులు దుఃఖించేటట్లు మందమారుతం అధికంగా 
వీచింది. (తమాల= చీకటి చెట్టు- నల్లని ఆకులు గల చెట్టు. లవలీ= ఒకతీగ, ఒక ఫలవృక్షము) 


532 శ్రీమదాంధ్ర నముహాభారతము 


విశేషం: ముందు పద్యంలో రూపనాదాత్మక వనసౌందర్యాన్ని రమణీయంగా వర్లించిన నన్నయ - ఈ పద్యంలో కనువిందుచేసే 
వనసౌందర్యంతో పాటు స్పర్శాత్మకమందమలయానిలాన్ని మనోహరంగా వర్లించాడు. ఆ పద్యంలో తుమ్మెదల రంకారనాదాన్ని, 
Sawoo స్వరమాధుర్యాన్ని ధ్వనింపచెయ్యటానికి ద్విరుక్తమకారాన్ని వాడుకుంటే - ఈ పద్యంలో మందమలయూనిలాన్ని 
అందచేయటానికి బిందుపూర్వక దకారాన్ని వాడుకొన్నాడు. అక్షరశిల్సి నన్నయ. అక్షరరమ్యం, రుచిరార్థమనోజ్ఞం ఆయన 
కవిత, 


పాండురాజామరణము (సం. 1-116-4) 


వ. ఇట్లు సర్వభూతసమ్మోహనంబయిన వసంతసమయంబునం బాండురాజు మదనసమ్మోహనమార్గణబందీకృత 
మానసుం డై మద్రరాజపుత్రి దైన మనోహరాకృతియందు మనంబు నిలిపి యున్నంత; నొక్కనా(డు కుంతీదేవి 
బ్రాహ్మణభోజనంబు సేయించుచుండి మాద్రీరక్షణంబునం దేమణియున్న యవసరంబున. 140 


ప్రతిపదార్థం: ఇట్లు; సర్వ, భూత, సమ్మోహనంబు+అయిన= అన్ని ప్రాణులను మోహింపచేసేది అయిన; వసంత, 
సమయంబునన్‌= వసంతకాలంలో; పాండురాజు; మదన, సమ్మోహన, మార్గణ, బందీకృత, మానసుండు+ఐ= మన్మథుడి 
యొక్క సమ్మోహన బాణంచేత కట్టివేయబడిన మనస్సు కలవా డై; Sara, పుత్రికది+ఐన= SÊ సంబంధించిందైన; 
మనోహర+ఆకృతియందున్‌= అందమైన రూపంమోద; మనంబు= మనస్సు; నిలిపి; ఉన్నంతన్‌= ఉండగా; ఒక్కనా(డు; 
కుంతీదేవి= కుంతి; బ్రాహ్మణ, భోజనంబు, చేయించుచున్‌= బ్రాహ్మణులకు భోజనం చేయిస్తూ; ఉండి= ఉన్నదై; మాద్రీ, 
రక్షణంబునందున్‌= మా(ద్రియొక్క రక్షణలో; ఏమణీ= మరచి; ఉన్న అవసరంబునన్‌= ఉండిన సమయంలో. 


తాత్సర్యం: ఈ విధంగా అన్నిప్రాణులను మోహింపచేసే వసంతకాలంలో పాండురాజు మన్మధథునియొక్క సమ్మోహన 
బాణానికి లొంగిన మనస్సు కలవాడై, మా(ద్రియొక్క మనోహరరూపం మీద మనస్సు నిలిపి, ఒక రోజు కుంతీదేవి 
బ్రాహ్మణభోజనం చేయిస్తూ మాద్రిని కనిపెట్టటం మరచి ఉన్నసమయంలో. 


విశేషం: మానవమనస్తత్వంపై (ప్రకృతిప్రభావం ప్రబలం. విశేషించి వసంత(ప్రభావం విపరీతం. మా(ద్రి వయస్సులో చిన్నది. మహా 
సౌందర్యవతి. ఆమె పాండురాజువశం కాకుండా, వా 0598 ఏకాంతం ఏర్పడకుండా కుంతి కనిపెడుతూనే ఉన్నది. కానీ 
ఆ రోజు (బ్రాహ్మణభోజనంలో నిమగ్నురా లై ఆమె మా(ద్రివిషయం మరచింది. 


6. చారుసువర్ణహాసినవచంపకభూషయు సిందువారము 

52 రమణీయయున్‌ వకుళదామవతంసయు నై యపూర్వ శృం 

గారవిలాసలీల GOWO దనముందట నున్న మాద్రి నం 

భోరుహనేత్ర( జూచి కురుపుంగవు( డంగజరాగమత్తు డై. 141 
ప్రతిపదార్థం: చారు, సువర్ణ హాసి, నవ, చంపక, భూషయున్‌= అంద మైన బంగారాన్నే గేలిచేసే క్రొత్తసంపెంగపువ్వులే 
ఆభరణంగా కలది; సిందువార, ముక్తారమణీయయున్‌= వావిలిపూ లనే ముత్యాలచే మనోహరమైనదియున్నూ; వకుళ, దామ, 
వతంసయున్‌,ఐ= పొగదండలు చెవి ఆభరణాలుగా కలదై; అపూర్వ, శృంగార, విలాస, లీల= అంతకుముందు లేని అలంకార 
విలాసం యొక్క అతిశయం; ఎసయగన్‌= ఒప్పగా; తన, ముందటన్‌, ఉన్న= తన ముందున్న; అంభోరుహ, నే(త్రన్‌= 


కమలాలవంటి కన్నులు కలదానిని; మా(ద్రిన్‌= మా[ద్రిని; చూచి= కనుగొని, కురు పుంగవు(డు= కురుశ్రేష్ణు డైన పాండురాజు; 
అంగజ, రాగ, మత్తు(డు+ఐ= మన్మథరాగంచేత మదించినవాడై, 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 533 


తాత్సర్యం: అందంలో బంగారాన్ని మించిన (క్రొత్తసంపెంగపువ్వులే ఆభరణాలుగా కలదై, వావిలిపూ లనే ముత్యాలచేత 
మనోహర మైనదై, పొగదండలు చెవి ఆభరణాలుగా కలదై అంతకుముం దెన్నడూ లేని శృంగారవిలాసంతో తన 
ముందున్న - కమలాలవంటి అందమైన కన్నులు కల మాద్రిని చూచి, కురుశ్రేష్టుడైన పాండురాజు మన్మథరాగవశుడై. 


విశేషం: సహజంగానే సౌందర్యవతి అయిన మాధ్రికి వసంత పుష్పాలంకారాలు అమితమైన శోభను కల్గించాయి. ఆమె 
రూపం ఆనాడు పాండురాజుకు మత్తెక్కించింది. (వతంస-అవతంసయొక్కరూపాంతరం) 


క కిందముశాపము డెందము I నం దల(పక శాపభయమునన్‌ మాద్రి గడున్‌ 
వందురి వారింప(గ బలి 1 మిం దత్సంభోగసుఖసమీహితు( డయ్యెన్‌. 142 


ప్రతిపదార్థం: కిందము, శాపమున్‌= కిందమునియొక్క శాపాన్ని; డెందమునన్‌= మనస్సులో; తల(పక= ఆలోచింపక; మాది; 
శాప, భయమునన్‌= శాపంవలని భయంచేత; కడున్‌= మిక్కిలి; వందురి= దుఃఖించి; వారింప(గన్‌= అడ్డుకోగా; బలిమిన్‌= 
బలాత్కారంచే; తత్‌+సంభోగ, సుఖ సమీహితు(డు= దానితో సంభోగసుఖంమీద కోరిక కలవాడు; అయ్యెన్‌. 


తాత్సర్యం: పాండురాజు కిందమునిశాపాన్ని మరచాడు. ఆ శాపం గుర్తున్నమా॥ద్రి ఎంతో భయంతో, దుఃఖంతో 
తనను వారిస్తున్నా, బలాత్కారంగా ఆమెతో సంభోగసుఖాన్ని పొందకోరాడు. 


విశేషం: (ప్రకృతిప్రభావం, మా(ద్రి సౌందర్యం, మానవసహజమైన yg విశేషించి ఆ కామతృష్ణ తీర్చుకోవటానికి 
అనుకూలించిన ఆ సమయం పాండురాజుప్రాణాలు తీశాయి. విధి బలీయం. 


వ. దానం జేసి విగతజీవుం డైన యప్పాండురాజుం గౌంగిలించుకొని మాద్రి యబిచుచున్న, దాని యాక్రందన 
ధ్వని విని వెబిచి కుంతీదేవి గొడుకులుం దానునుం బటితెంచి పతియడుగులపయిం బడి యేడ్డుచున్న నెటింగి, 
శతశ్ళంగ నివాసులగు మునులెల్లం దెరలివచ్చి చూచి శోకవిస్మయాకులితచిత్తు లయి; రంత గుంతీదేవి మాద్రి 
8 ట్లనియె. 143 


ప్రతిపదార్థం: దానన్‌+చేసి= దానివలన; విగత, జీవుండు+ఐన= కోల్ళోయిన (ప్రాణాలు కల వాడైన; ఆ+పాండురాజున్‌; 
కౌగిలించుకొని; SO; అణుచుచున్నన్‌= రోదిస్తుండగా; దాని+ఆ(క్రందన, ధ్వని= ఆమె ఏడుపు శబ్దం; విని; వెజుచి= 
భయపడి; కుంతీదేవి; కొడుకులున్‌; PA; పఖుతెంచి= వచ్చి; పతి, అడుగుల, పయిన్‌= భర్త పాదాల మీద; పడి; 
ఏడ్చుచు+ఉన్నన్‌= దూషించుచుండగా; ఎటీంగి= తెలిసికొని; శతశృంగ, నివాసులు+అగు మునులు+ఎల్లన్‌= శతశ్చంగ 
పర్వతమున నివసించు మును లందరూ; తెరలి= కలతబచెంది; వచ్చి; చూచి;శోక, విస్మయ+ఆకులిత, చిత్తులు+అయిరి= 
దుఃఖంచేత, ఆశ్చర్యంచేత కలత చెందిన మనస్సు కలవాళ్ళు అయ్యారు; అంతన్‌= అప్పుడు, కుంతీదేవి; SAOS; 
ఇట్ల్టు+అనియెన్‌. 


తాత్సర్యం: దానివలన ప్రాణాలు కోల్పోయిన ఆ పాండురాజును కౌగలించుకొని SO అరుస్తూ ఉన్నది. దాని 
యేడుపు సవ్వడి విని భయపడి కొడుకులతోసహా కుంతీదేవి వచ్చి, భర్తపాదాలమీద పడి ఏడ్వసాగింది. ఆ సంగతి 
తెలిసికొని శతశృంగంలో నివసిస్తున్న మునులంతా గుమికూడి వచ్చి చూచి దుఃఖంతో, ఆశ్చర్యంతో కలతచెందిన 
మనస్సు కలవా రయ్యారు. అప్పుడు కుంతి SAOS ఈ విధంగా అనింది. 


534 శ్రీమదాంధ్ర నముహాభారతము 


ఉ. “నా కెడ యిమ్ము లెమ్ము కురునాథుమనఃప్రియధర్మపత్ని నే 
నేకత మెట్టు లుండుదు? మహీపతితోడన పోదు; బుత్తులం 
జేకొని పెన్పు; నా పసుపు( జేయుము” నావుడు మాద్రి దద్దయున్‌ 
శోకపరీతచిత్త యగుచుం బృథ కి ట్లనియెం బ్రియంబునన్‌. 144 


ప్రతిపదార్థం: నాకు; ఎడ= చోటు; ఇమ్ము; లెమ్ములే; కురునాథు, మనస్‌+(ప్రియ, ధర్మపత్నిన్‌= కురురా జైన పాండురాజుయొక్క 
మనస్సుకు ప్రియ మైన భార్యను; ఏన్‌= నేను; ఏకతము+అ= ఒంటరిగా; ఎట్టుల; ఉండుదున్‌; మహీపతితోడన= రాజుతోనే; 
పోదున్‌= పోతాను - అనగా (ప్రాణాలు విడుస్తాను; పు(త్రులన్‌; చేకొని= తీసికొని; పెన్సు= పెంచుము; నా, పసుపున్‌= నా 
యొక్క ఆజ్ఞను; చేయుము; నావుడు= అనగా; మాద్రి; తద్దయున్‌= మిక్కిలి; శోక, పరీత, చిత్త, అగుచున్‌= దుఃఖంచే 
చుట్టబడిన మనస్సు కలదై; (ప్రియంబునన్‌= అనువుగా; పృథకున్‌= కుంతికి; ఇట్లు; అనియెన్‌. 


తాత్సర్యం: 'నీవు లేచి నాకు చో టిమ్ము. నేను పాండురాజుమనస్సుకు ప్రియ మైన ధర్మపత్నిని, ఆయనను విడిచి 
ఉండలేను. ఆయనతో వెళ్ళిపోతాను. నీవు కొడుకులను పెంచుము” అని కుంతి అనగా SAH ఎంతో దుఃఖంతో 
ఆమెమనస్సుకు ప్రియంగా ఇట్లా పలికింది. 


విశేషం: కురునాథుమనఃప్రియధర్మపత్ని - అని మాద్రిని సంబోధించి - నేను, ఏకతమ ఎలా ఉండగలను అని కుంతి 
అన్నట్లు కూడా (గ్రహింపవచ్చు. ఆ సంబోధనలో కుంతి SON ఎత్తిపొడవడం ధ్వనిస్తుంది. - పాండురాజు మనస్సుకు 
ప్రియమైన నీ ధర్మపత్నీత్వం ఇదేనా? భర్త (ప్రాణం పోవడానికి కారణభూతురాలవు అయ్యావు - అనేనింద అందులో 
స్ఫురించక మానదు, అట్లా కాక కుంతి తనే కురునాథుమనఃపియధర్మపత్నిన్‌ అని చెప్పుకొని, ఏన్‌= నేను, ఏకతమ= 
ఒంటరిగా, ఎట్లా ఉండగలను అన్నట్టు భావించినా అందులోనూ కొంత ఎత్తిపొడుపు లేకపోలేదు. పాండురాజుకు నేను నీ 
కన్నా తక్కువ (ప్రియమైన భార్యను కాను; అయినా మైమరచి నీవలె ఆయనకు (ప్రాణాపాయం కలిగింపని ధర్మపత్నిని సుమా! 
ఆయన ధర్మపత్నిని అయిన నేను ఆయన లేకుండా ఎట్టా జీవించగలను అనే పదునైనభావం పరోక్షంగా SAOS ఎత్తుపొడుపే. 
అప్పటి పరిస్థితుల్లో కుంతి ఎంత సానుభూతితో SON చూచినా, ఆమెమీద కుంతికి ఒకింత కోపం, సపత్నీభావం లోలోపల 
కలగటం సహజమే. తదనుగుణంగా ఆమె మాటలలో కొంత ఎత్తిపొడుపు చోటుచేసికొనడంకూడా సహజమే. అలతి అలతి 
మాటలతో కూడినవాక్యాలు శోకతీ(వ్రతను వ్యక్తంచేస్తున్న ట్లున్నాయి. మాధుర్యగుణం ఈ పద్యంలో నాటకీయంగా పోషింపబడింది. 


మాద్రి సహగమనము సేయుట (సం. 1-116-25) 


తరువోజ. 
కురువంశ నిస్తారకుల ధర్మయుక్తి( గొడుకుల( బడసి యి క్కురుకుంజరునకుC 
గరము మనఃస్రీతి గావించి పుణ్యగతికి( గారణమవై కమలాక్రి! నీవు 
దిరముగా నిష్టంబు ON; తే నిందు ధృతి బతియిష్టంబు దీర్పన; కాన 
యరిగెద( బతితోడ నన్యలోకంబునం దైన బ్రీతిసేయ(గం గాంతు ననియు. 145 


ప్రతిపదార్థం: కమలాక్షి= తామరలవంటి కన్నులు కలదానా! ఓ కుంతీ!; నీవు; కురు, వంశ నిస్తారకులన్‌= కురువంశాన్ని 
తరింప చేసేవారిని; కొడుకులన్‌; ధర్మ, యుక్తిన్‌= ధర్మంతోడి కూడికచేత - అనగా ధర్మమార్గంలో; పడసి= పొంది; ఈ+కురు, 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 535 


కుంజరునకున్‌= ఈ కురుశ్రేష్టు డైన పాండురాజుకు; కరము= మిక్కిలి; మనఃప్రీతి= మనస్సంతోషాన్ని; కావించి; పుణ్య, 
గతికిన్‌= పుణ్యలోకానికి; కారణమవు+ఐ= హేతునవై; తిరముగాన్‌= శాశ్వతంగా; ఇష్టంబున్‌ తీర్చితి= అభీష్టాన్ని నెరవేర్సావు; 
ఏన్‌= నేను; ఇందున్‌= ఈ లోకంలో; ధృతిన్‌= సంతోషంతో; పతి, ఇష్టంబున్‌= భర్తయొక్క కోరికను; తీర్సను+అ= తీర్భనే 
లేదు; కానన్‌= అందుచేత; అన్య, లోకంబు, అందు+ఐనన్‌= పరలోకంలో నైనా; (పీతి= ఇష్టం; చేయయగన్‌; కాంతున్‌= 
చూస్తాను; పతితోడన్‌= భర్తతోకూడా; అరిగెదన్‌= వెళ్తాను; అనియు. 


తాత్సర్యం: కుంతీ! నీవు కురువంశాన్ని తరింప చేసే కొడుకులను ధర్మమార్గంలో కని, ఈ కురుశ్రేష్టు డైన 
పాండురాజుకు మిక్కిలి సంతోషం కలిగించి, పుణ్యలోకం పొందడానికి కారణ మయ్యావు. శాశ్వతంగా ఆయన 
కోర్కె తీర్చావు. నేను ఈ లోకంలో భర్తకోర్కె తీర్చనే లేదు. అందువలన పరలోకంలో నైనా తీర్చటానికి ఆయన 
ఎంట వెళ్తాను. 


విశేషం: తరువోజ లక్షణానికి ఆది. 5.28 చూడండి. ఎత్తిపొడుపుగా పలికిన కుంతితో గడుసరిగా SO మాట్లాడింది. కుంతి 
ఎత్తిపొడుపును తనమాటలలో ఎంత గోప్యంగా మలచిందో, మాధదికూడా తన గడుసరితనాన్ని అంత నిపుణంగా గోప్యంచేసి 
సహజసంభాషణవలె పలికింది. ముందటి పద్యంలో “మనః ప్రియధర్మపత్నిగా భావిస్తే ఆమె పాండురాజు అనుమతితో మం|[త్రశక్తివలన 
పుణ్యగతికి కారకు లైన కొడుకులను కని ఆయనకు పుణ్యగతిని, మనఃప్రీతిని కలిగించింది. మా(ద్రికి మం(త్రశక్తి లేదు కాని 
అందమైన ఆకృతి ఉన్నది. దానిని పాండురాజు కోరాడు. కాని, దానివలన పాండురాజుకు మనః(ప్రీతి కలిగించలేక పోయింది. 
శాపకారణంగా, మనఃరీతిని కలిగించటంలో కుంతి కృతార్ద్టురాలైంది. తాను కాలేకపోయింది అని వాచ్యమైన అర్థం. 
వ్యంగార్థ్యప్రతీతికూడా కలుగుతున్నది. కుంతీ! నీవు పాండురాజు ఇష్టం తీర్చినదానవు. ఆ యిష్టపూర్తివలన ఆ వాచ్యంవెంట 
ఇహలోకసుఖంకంటె పరలోకసుఖమే కలుగుతుంది. పాండురాజు నన్ను కోరింది ఇహలోక సుఖాన్ని. దాన్ని తీర్చే అవకాశం 
లేదు-ఈ లోకంలో. అందువలన ఆయనతోపాటు నేనుకూడా సహగమనంచేసి ఆ కోర్కె పరలోకంలోనైనా తీరుస్తాను 
అన్నది-మాది. “పతికి మనః ప్రియధర్మపత్ని' అని ఎత్తిపొడుపుగా మాదిైని సంబోధించిన అర్థాన్ని పురస్కరించుకొని తానే 
సహగమనయోగ్యత కలిగినదాని ననీ, అదే పాండురాజుకు మనఃపియహేతు వనీ చెప్పింది. మా[ద్రిశోకపరీతచిత్త ప్రవృత్తి 
వ్యంజకంగా కాంతిగుణంతో కూడిన తరువోజ సార్థకం. (సంపా.) 


వ. “'మటియు మృగశాపభయం బెటింగియు ని ట్లేమటిన యతిప్రమత్తురాల; నే నిందుండి పుత్తుల రక్షింప నేర; 
నన్ను వారింప వలవదు; కొడుకుల నేమటిక రక్షించునది' యని చెప్పి కుంతీదేవి వీడ్కొని మునిసహస్రంబునకు 
మొక్కి మద్రరాజపుత్రి పతితోడన చితారూఢ యై యగ్నిశిఖల నపగత ప్రాణ యయ్యె; నంత నయ్యిరువుర 
యంగంబులు సంగ్రహించుకొని మహామునులు కుంతీదేవిం గొడుకుల నూరార్షి. 146 


ప్రతిపదార్థం: మటియు; మృగ, శాప, భయంబు= జింకయొక్క శాపంవలనకలిగే భయం; ఎటింగియున్‌= తెలిసికూడ; ఇట్టు; 
ఏమటిన= మరచిపోయిన; అతి, ప్రమత్తురాలన్‌= మిక్కిలి మత్తు గొన్న దానను - అనగా జాగరూకత లేనిదానను; ఏన్‌=నేను; 
ఇందు+ఉండి; పుత్రుల; రక్షింపనేరన్‌= కాపాడలేను; నన్నున్‌, వారింప, వలవదు= అడ్డగించవద్దు; కొడుకులన్‌; ఏమణక= 
మరువకుండా; రక్షించునది= కాపాడేది; అని, చెప్పి; కుంతీదేవిన్‌; వీడ్కొని= వీడి; ముని, సహ(స్రంబునకు= మునులు 
వేయిమందికి (మునుల సమూహానికి); (మొక్కి= నమస్కరించి; KOE, పుత్రి; పతితోడన= భర్తతో కూడా; చితా+ఆరూఢ+ఐ= 
చితిపైకి ఎక్కిందై; అగ్ని శిఖలన్‌= నిప్తుమంటలలో; అపగత, (ప్రాణ= పోయిన ప్రాణాలు కలది; అయ్యెన్‌= అయినది; 
అంతన్‌= అటుపై; ఆ+ఇరువుర, అంగంబులు= ఆ ఇద్దరిఅవయవాలు (శవదహనం తరువాతి రోజు ఆయా అవయవాల 


536 శ్రీమదాంధ్ర నముహాభారతము 


ఎముకలు); సంగ్రహించుకొని= సమకూర్చుకొని - అనగా ఒకటిగా చేర్చి తీసికొని; మహామునులు; కుంతీదేవిన్‌, కొడుకులన్‌= 
కుంతిని, ఆమెపు(త్ర్రుల్ని; ఉఊరార్భి= ఓదార్చి. 


తాత్సర్యం: 'మృగశాపంవలన కలిగే భయం తెలిసికూడా ఈవిధంగా జా(గ్రత్త లేనిదాన్ని అయిన నేను, ఇక్కడ 
ఉండి కొడుకులను కాపాడ లేను. నన్ను అడ్డుకోవద్దు. జాగ్రత్తతో నీవే కొడుకులను కాపాడుము” అని కుంతీదేవికి 
చెప్పి; వెయ్యి మంది(అనేకులైన) మహర్షులకు మొక్కి, భర్తశవంతోపాటు తానుకూడా చితి ఎక్కి మంటలలో 
మాద్రి ప్రాణాలు వదిలింది. తరువాత మహామునులు మాధద్రీపాండురాజుల అస్టిసంచయనం చేసి, కుంతీదేవినీ, 
ఆమె కొడుకులను ఓదార్చి. 


విశేషం: కిందము డిచ్చిన శాపంప్రకారం పాండురాజు ఏ సతితో క్రీడింపబోతాడో ఆమెకూడా చనిపోతుంది. అది ఇక్కడ 
నిజమయింది. 


క. ధరణీరాజ్యవిభూతియు | పరిజనులను బాంధవులను బ్రజ విడిచి తప 
శ్రరణతపస్వుల తనకున్‌ 1 శరణం బని నమ్మి పాండుజనపతి నెమ్మిన్‌. 147 


ప్రతిపదార్థం: పాండు, జనపతి= పాండురాజు; ధరణీ, రాజ్య విభూతియు= భూరాజ్యసంపదను; పరిజనులను= సేవకులను; 
బాంధవులను= చుట్టాలను; ప్రజ= (ప్రజలను; విడిచి; తపస్‌+చరణ= తపస్సుచేసే; తపస్వులు+అ= బుపులే; తనకున్‌; 
శరణంబు+అని= దిక్కని; నమ్మి; నెమ్మిన్‌= (ప్రీతితో. 


తాత్సర్యం: పాండురాజు రాజ్యసంపదను, సేవకులను, చుట్టాలను ప్రజలను వదలి తపస్సుచేసే బుపులు మా(త్రమే 
తనకు దిక్కని నమ్మి నిశ్సింతగా. 


క, కొడుకుల నిందటి కిల్లడ 1 యిడి పరలోకమున SON; నెడసేయక యి 
ప్పుడ వీరల( గురువృద్దుల । కడకుం గొని పోవ వలయు గజపురమునకున్‌. 148 


ప్రతిపదార్థం: కొడుకులన్‌; ఇందణుకున్‌= ఇంతమందికి - (ఇంతమంది మహర్షులకు); ఇల్లడ, ఇడి= ఇల్లడ పెట్టి, అప్పగించి; 
పరలోకమునకున్‌= స్వర్గానికి; అరిగెన్‌= వెళ్ళాడు; ఎడ, చేయక= ఆలస్యం చేయక; ఇప్పుడు+అ; వఏరలన్‌= పాండవులను; గజ, 
పురమునకున్‌= హస్తినాపురానికి; కురు, వృద్దుల కడకున్‌= కురువంశంలోని పెద్దల దగ్గరకు; కొనిపోవవలయున్‌= తీసికొనిపోవాలి. 


తాత్సర్యం: కొడుకులను మనందరికి అప్పగించి పాండురాజు స్వర్గానికి వెళ్ళాడు. మనం ఆలస్యం చేయకుండా 
ఇప్పుడే ఈ పాండవులను హస్తినాపురంలో కురువంశంలోని పెద్దలదగ్గరకు తీసికొనిపోవాలి. 


విశేషం: ఎవరైనా తీర్ధయా(త్రాదులకు పోతూ తిరిగివచ్చేంతవరకూ ఒకరివద్ద భ(ద్రంగా ఉంచి, మరల తిరిగి ఇచ్చేటట్లు అర్థాన్ని 
(డబ్బు, వస్తువులు) ఉంచటం ఇల్లడపెట్టటం అంటారు. ఇక్కడ పాండవులు పాండురాజుకు, అతని వంశానికి సంబంధించిన 
ధనంవంటివారు. పాండురాజు పరలోకగతుడైనవాడు కాబట్టి అతనివంశానికి వారసులైన పుత్రులను ఆ వంశంలోని పెద్దలకు 
ఒప్పుచెప్పటం న్యాయం. బుషులు ధర్మబుద్దితో తమకు ఆ కర్తవ్య మున్న దని భావించటం మానవసంబంధాలలో ఉండదగిన 
ఒక మహనీయలక్షణంగా కావ్యోపదేశం. 


ఆదిపర్వము - పంచనూశ్యాసము 537 
మునులు పాండవులను హస్త్మినాపురంబునకుం గొనివచ్చి ధృతరాష్టున కొప్పగించుట (సం.1-117-6) 
వ. అని తమలో విచారించి, కుంతీదేవిని గుమారులం GELA మునులెల్ల హస్తిపురంబునకు వచ్చి రంత.149 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారంగా; తమలోన్‌; విచారించి= ఆలోచించి; కుంతీదేవిని; ఆమె కుమారులన్‌= ఆమె కుమారుల్ని; 
తోడ్కొని= తీసికొనివచ్చి; మునులు+ఎల్లన్‌= మునులందరు; హస్తి, పురంబునకున్‌= హస్తినాపురానికి; వచ్చిరి; అంతన్‌= 


అప్పుడు. 
తాత్సర్యం: అని మునులు తమలో ఆలోచించి కుంతీదేవిని, కుమారులను వెంటపెట్టుకొని హస్తినాపురానికి 
వచ్చారు. అప్పుడు. 
చ. “సురల వరప్రసాదమున( జూవె సుపుత్రుల బాండురాజు భా 
సురముగC గాంచె; దత్సుతుల( జూతము రం' డని పారు లెల్ల నొం 
డొరులకు( జెప్పుచుం దెరలి యొండొరులం గడవంగ వచ్చి చూ 
చిరి భుజవిక్రమాధరిత సింహకిశోరుల( బాండవేయులన్‌. 150 


ప్రతిపదార్థం: పౌరులు+ఎల్లన్‌= హస్తినాపుర ప్రజలందరును; పాండురాజు; సురల, వరప్రసాదమునన్‌+చూవె= దేవతలయొక్క 
వరప్రసాదంచేత సుమా; సు, పుత్రులన్‌= యోగ్యులైన కొడుకులను; భాసురముగన్‌= (ప్రకాశించేటట్టు; కాంచెన్‌= కన్నాడు; 
తత్‌+సుతులన్‌= ఆయనయొక్క కొడుకులను; చూతము+రండు+అని; ఒండు+ఒరులకున్‌= ఒకరి కొకరు; చెప్పుచున్‌= 
పలకరించుకుంటూ; తెరలి= బయలుదేరి; ఒండు+ఒరులన్‌= ఒకరు మరొకరిని; కడవంగన్‌= దాటి; వచ్చి; భుజ, విక్రమ+అధరిత, 
సింహ, కిశోరులన్‌= బాహు పరా(క్రమంచే తక్కువగా చేయబడిన సింహపుపిల్లలు కలవారిని - అనగా సింహపుపిల్లలను 
మించిన పరా(క్రమవంతులను; పాండవేయులన్‌= పాండుపు(త్రులను; చూచిరి. 
తాత్సర్యం: 'పాండురాజు దేవతల అను(గ్రహంచేత సుపుత్రులను కన్నాడు. వారిని చూద్దాం రం'డని హస్తినాపుర 
ప్రజ లందరూ ఒకరితో ఒకరు చెప్పుకొంటూ, ఒకరికంటి ఒకరు ముందుమిగిలి సింహపుపిల్లలకంటె పరా(క్రవంతులైన 
పాండుకుమారులను చూచారు. 
విశేషం: హస్తినాపురానికి దూరమై చాలకాలంగా అడవులలో పాండురాజు ఉంటున్నా, ఆ నగరంలో, రాజ్యంలో, (ప్రజలలో 
అతనికి ఉన్నపలుకుబడి, గౌరవం ఈ పద్యంలో వ్యంగ్యం. ఈ పద్యరచనలో సమాధి అనే శబ్దగుణం సార్థకంగా పోషించబడింది. 
పాండవులను చూడా లన్నఉత్కంఠను (క్రమంగా పౌరులు పెంచుకొంటూ వచ్చి, చివరకు పాండవులను చూచినట్టు ఈ 
పద్యరచన చిన్నచిన్న పదాలతో, సమాసాలతో సాగి పాండవులను, 'భుజవిక్రమాధరి తసింహకిశోరులు' గా వర్ణించిన దీర్భసమాసంతో 
ముగియటంతో ఆరోహగతిని సూచిస్తూ, చూపరుల ఆసక్తినీ, అద్భుతాన్నీ ధ్వనింపచేస్తున్నది. 'పాండవేయులన్‌ో అన్న చివరివిశేషణం 
'తం(డ్రికి తగిన తనయులు” అనే భావం ప్రజలకు కలిగిం దని ధ్వనింపజేస్తున్నది. 
ఉ. “Dep దైవశక్తి బ్రభవించిన వా రగు టేమి సందియం? 

బీరమణీయకాంతి నుపమింప(గ వేల్పుల కారె? యిట్టి యా 

కారవిశేషసంపద( బ్రకాశితతేజముపేర్మి( జూడ సా 

ధారణమర్త్యులే!' యని ముదంబున( బౌరులు దమ్ము జూడ(గన్‌. 151 


538 శ్రీమదాంధ్ర నముహాభారతము 


ప్రతిపదార్థం: ఏరలు= వీళ్ళు; దైవ,శక్తిన్‌= దేవతల(ప్రభావంచేత; ప్రభవించిన వారు+అగుట= పుట్టినవాళ్ళుకావటంలో; ఏమి, 
సందియంబు= అనుమానం ఏ మున్నది? ఈ, రమణీయ, కాంతిన్‌= ఈ మనోహరమైన కాంతిని; ఉపమింప(గన్‌= పోల్చి 
చూడగా; Sanyata, కారె= దేవతలే కదా; ఇట్టి, ఆకార, విశేష సంపదన్‌= ఈ విధమైన రూపవిశేషంయొక్క అతిశయాన్ని; 
ప్రకాశిత, తేజము, పేర్మిన్‌= ప్రకటం చేయబడిన తేజస్సు యొక్క అతిశయాన్ని; చూడన్‌= చూడగా; సాధారణ, మర్త్యులే= 
సామాన్య మానవులా; అని= ఆ విధంగా; పౌరులు= పురప్రజలు; ముదంబునన్‌= సంతోషంతో; తమ్మున్‌= తమను; 
చూడయణగన్‌= కనుగొనగా. 


తాత్సర్యం: “వీళ్ళు దైవశక్తివలన పుట్టిన వా ళృ్ళవటంలో సందేహం ఏముది? ఈ మనోహరమైన కాంతిని పోల్చి 
చూస్తే ఏరు దేవతలే. ఈ విధమైన రూపసంపద, తేజస్సు సామాన్యమానవులకు ఉంటాయా?” - అని పౌరులు 
తమను సంతోషంతో చూడగా. 


విశేషం: పాండవులను చూడాలన్న ప్రజలఆసక్తిని ముందుపద్యంలో వర్ణించి, వాళ్ళను చూచిన తరువాత (ప్రజలు వాళ్ళనుగూర్చి 

చేసే ప్రశంసను ఈ పద్యంలో నన్నయ వర్లించాడు. పై పద్యంలో కర్భపదస్థానీయులు (ప్రజలు, ఈ పద్యంలోని ప్రజలవాక్యాలలో 
ta Mis D 

చూడటానికి వచ్చిన ప్రజలను ఆకట్టుకొని వారిని తమ అభిమానులుగా మార్చుకొంటున్న పాండవుల మహిమ వ్యంగ్యం. 

పాండురాజు తరువాత పాండవులే హస్తినకు (ప్రభువు లన్నది ధ్వని. 


వ. ముని సహస్ర పరివృతులయి జననీ సహితంబు పాండురాజ కుమారులు రాజమార్గంబు దటియవచ్చి 
రాజమందిర ద్వారాసన్ను లగునంత, మంత్రి పురోహిత బ్రాహ్మణ నివహంబులు దుర్యోధన దుశ్శాసన ప్రముఖ 
ధార్తరాష్ట్రశతంబును నెదురు వచ్చి పాండవులం దోడ్మొని తెచ్చిన, భీష్మ విదుర ధృతరాష్ట్ర సత్యవత్యం 
బికాంబాలికలు మొదలుగా నమ్మునులకు నమస్కరించి; రంతం దమకు మొక్కిన కుమారుల నతిస్నేహంబున 
నెత్తికొని. కుంతిని బ్రియపూర్వకంబున సంభావించి, పాండురాజవియోగదుఃఖీతు లయి మహాశోకంబునం 
దేలుచున్న విదుర ధృతరాష్తుల గాంధారీ సహితం Tg, యమ్మునులయం దొక్కవృద్ధతపస్వి ముని 
సహస్రానుమతంబున ని ట్లనియె. 152 


ప్రతిపదార్థం: ముని, సహ(స్ర, పరివృతులు+అయి= మునులు వెయ్యి మందిచే (అనేకులచే) చుట్టబడినవాళ్ళయి; జననీ, 
సహితంబు= తల్లితోకూడా; పాండురాజు, కుమారులు; రాజమార్గంబు; Gd, వచ్చి= చేరవచ్చి; రాజ, మందిర, 
ద్వార+ఆసన్నులు+అగునంతన్‌= రాజభవనంయొక్క ద్వారం దగ్గరకు వచ్చినవారు కాగానే; మంత్రి, పురోహిత, (బ్రాహ్మణ, 
నివహంబులు= మం|(త్రుల, పురోహితుల, బ్రాహ్మణుల యొక్క సమూహాలు; దుర్యోధన, ప్రముఖ, ధార్తరాష్ట, శతంబును= 
దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన ధృతరాష్ట్రుని కుమారులు వందమంది; ఎదురువచ్చి; పాండవులన్‌; తోడ్కొని, 
తెచ్చినన్‌= తీసికొనిరాగా; భీష్మ, విదుర, ధృతరాష్ట్ర, సత్యవతి+అంబికా+అంబాలికలు= భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు, 
సత్యవతి, అంబిక, అంబాలిక; మొదలుగాన్‌= ముందుగా; ఆ+మునులకు; నమస్కరించిరి; అంతన్‌= ఆ సమయంలో; 
యొక్కిన+కుమారులన్‌= తమకు నమస్కరించిన పు(త్రుల్ని; అతి, స్నేహంబునన్‌= మిక్కిలి (ప్రేమతో; ఎత్తికొని= పైకెత్తి; 
కుంతినిన్‌, ప్రియ, పూర్వకంబునన్‌= ప్రీతిగా; సంభావించి= గౌరవించి; పాండురాజు, వియోగ, దుఃఖితులు+అయి= పాండురాజు 
యొక్క ఎడబాటుచే (మరణంచే) దుఃఖాన్ని పొందినవాళ్ళయి; మహా, శోకంబునన్‌= పెద్దదుఃఖంలో; తేలుచున్న= తేలిపోతూ 
ఉండే; విదుర, ధృతరాష్ట్రుల, గాంధారీ, సహితంబున్‌= విదురునీ, ధృతరాష్ట్రునీ, గాంధారితో కూడా; ఊరార్భి= ఓదార్చి; 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 539 


ఆ+మునులయందు= ఆ మహర్షులలో; ఒక్క; వృద్ద, తపస్వి= వృద్ద ముని;, సహ(స్ర+అనుమతంబునన్‌= బుషులు 
వెయ్యిమందియొక్క అనుమతితో; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: వెయ్యిమంది మునులు తమను చుట్టి వెంట రాగా, తల్లితోకూడి పాండవులు, రాజమార్గాన్ని చేరటానికి 
వచ్చి, రాజభవనద్యారాన్ని సమీపించగానే మంత్రులు, పురోహితులు, బ్రాహ్మణులు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు 
మొదలైన ధృతరాష్టునికొడుకులు వందమంది ఎదురువచ్చి, వారిని తోడ్కొని లోపలికి తీసికొనివచ్చారు. భీష్ముడు, 
విదురుడు, సత్యవతి, ధృతరాష్ట్రుడు, అంబిక, అంబాలిక ముందుగా ఆ మునులకు నమస్కరించి, తమకు మొక్కిన 
పాండవులను (ప్రేమతో ఎత్తుకొని, కుంతిని ఎంతోప్రీతితో గౌరవించారు. పాండురాజుమరణానికి పెద్దగా దుఃఖిస్తున్న 
వదురధృతరాషులనూ, గాంధారినీకూడా SO) ఆ మునులలో పెద్దవాడైన ఒకమహాముని మిగతా మును లందరి 
అనుమతితో ఇట్లా అన్నాడు. 


విశేషం: ఇది - ఒక రాజకుటుంబాన్ని రాజకుటుంబసభ్యులు ఆహ్వానించే తీరును తెలిపే వర్లన. |ప్రజాపరిషత్తులలోనూ, 
సామూహికంగా రాజును దర్శించే సందర్భాలలోనూ అందరూ మాట్లాడకుండా వారిచేత అనుతింపబడిన (ప్రతినిధులే మాట్లాడే 
సాంఘిక సంప్రదాయం వృద్దతపస్వి మాట్లాడటంలో కనపడుతున్నది. 

kawi ౧ 


ఉ. భానునిభుండు పాండుజనపాలు(డు ఘీోీరతపంబు సేసి ధ 
ర్మానిలవాసవాశ్వినుల దైనవరంబున శక్తిపేర్మితో 
నీ నరనాథనందనుల నేవుర వంశవివృద్ద్ధిపొంటెం బం 
చాననసత్త్వులం బడసె నాశతశృ్శంగమహానగంబునన్‌. 153 


ప్రతిపదార్థం: భాను, నిభుండు= సూర్యునితో సమానుడు; పాండు, జన, పాలు(డు= పాండురాజు, ఆ శతశృంగ, మహా 
నగంబునన్‌= ఆ THOK మనే గొప్పపర్వతంమీద; ఘోర, తపంబు= భయంకర మైన తపస్సు; చేసి; ధర్మ+ అనిల, 
వాసవ+అశ్వినులది+ఐన= యమునియొక్క, వాయుదేవునియొక్క, దేవేంద్రునియొక్క, అశ్వినీదేవతలయొక్క; వరంబున, శక్తి, 
సేర్మితో= వరప్రభావంయొక్క అతిశయంతో; వంశ; వివృద్ది, పౌొంటెన్‌= వంశంయొక్క గొప్పపెంపుదలకొరకు; ఈ, నరనాథ, 
నందనులన్‌= ఈ రాజకుమారులను; పంచానన, సత్త్వులన్‌= సింహంయొక్క బలంవంటి బలంకలవాళ్ళను; ఏవురన్‌= 
ఐదుగురిని; పడసెన్‌= పొందాడు. 


తాత్సర్యం: సూర్యునితో సమాను డైన పాండురాజు, శతశృంగపర్వతంమిద పెద్దతపస్సు చేసి, యమ, వాయు, 
దేవేంద్ర, అశ్వినీదేవతలయొక్క వర(ప్రసాదంతో, వంశాభివృద్దికొరకు సింహాలవలె బలవంతు లైన అయిదుగురు 
కొడుకులను కన్నాడు. 


విశేషం: ఈ పద్యరచనలో అర్థవ్యక్తి అనే గుణం సార్థకం. వృద్దతపస్వి మాట్లాడినమాటలలో వంశవృద్దికొరకు పాండురాజు 
D D (s) ౧ kwi 

దేవతలవరాలతో పుత్రులను ఏ విధంగా పొందాడో (ప్రతిపదసార్థకంగా వివరించాడు. వస్తుస్వభావాన్ని యుటితిస్ఫూర్తితో 

వ్యక్తమయ్యేటట్టు చెప్పటం అర్థవ్యక్తిగుణస్వభావం. పాండురాజు ఘోరతపస్సుచేత సూర్యునివలె (ప్రకాశించాడు. దానికి దేవతలు 

మెచ్చి వరాలుగా తనయుల నిచ్చారు. అరణ్యంలో పెరిగిన పాండవులు సింహసత్తులుగా శ్రేష్ట లనిపించుకొన్నారు. దీనికి 

శతశృంగాలతో కూడుకొన్న ఆ పర్వతంమీది వేలాదిమునులు సాక్ష్యం! అని (ప్రత్యక్షప్రమాణంగా పాండవులను పరిచయం 

చేశాడు. (సంపా.) 


540 శ్రీమదాంధ్ర నముహాభారతము 


క,  త్రిదశాధినాథసద్భశు(డు | ద్రిదశాలయమునకు మాద్రిదేవియు( దానున్‌ 
ముదమొనర నరిగె నే(టికి। బదియేడగునా(డు దురితబంధచ్యుతు( డై. 154 


విశేషం: (త్రిదశ+అధినాథ, సదృశు(డు= దేవేం[ద్రునితో సమాన మైనవాడు - పాండురాజు; మాధద్రిదేవియున్‌+ తానున్‌= 
మాద్రి మరియు తానూ; దురిత, బంధ, చ్యుతు( డై= పాపబంధాలనుండి విడువబడినవాడై; నేటికిన్‌; పది+ఏడగు, నా(డు= 
పదిహేడో రోజు; (త్రిదశ+ ఆలయమునకున్‌= స్వర్గానికి; ముదము= సంతోషం, ఒనరన్‌= ఒప్పగా; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: దేవేం(ద్రునితో సమాను డైన పాండురాజు SAOS పాపబంధాలనుండి విముక్తుడై పదిహేడు రోజులక్రితం 
స్వర్గానికి వెళ్ళాడు. 


విశేషం: మా(ద్రీపాండురాజులు మరణించారు అని వాచ్యంగా చెప్పకుండా స్వర్గస్థు లైనా రని పౌరుష్యం లేనట్టుగా ముని 
చెప్పటంలో సౌకుమార్యం అనే శబ్దగుణం పోషింపబడింది. ఉత్తమసంతానంవలన పాండురాజుకు ఉత్తమగతి - అంటే స్వర్గలోక 
ప్రాప్తి - లభించిం దని వ్యంగ్యం. భూలోకంలో ఇం|ద్రునివలె (బ్రతికిన పాండురాజు స్వర్గానికి వెళ్ళేటప్పుడు-శచీసమేతంగా 
ఇం(ద్రుడు వెళ్ళినట్టుగా మా(ద్రీసహితంగా వెళ్ళా డనీ, సతీసమేతుడై స్వర్గగమనంచేసిన పాండురాజు పాపబంధా లన్నీ 
తెగిపోవటంవలన శాశృతస్వర్గాలోకావాప్తిని పొందా డనీ వస్తుధ్వని. (సంపా.) 


క కమనీయలీల నొక్కట | నమరపురంబునకు( జనిన యయ్యిరువుర యం 
గము లివి; పితృమేధవిధి | క్రమ మొనర(గ సంస్కరింప( NGALAH వీనిన్‌. 155 


ప్రతిపదార్థం: కమనీయ, లీలన్‌= మనోహర మైన విలాసంతో; ఒక్కటన్‌= ఒకరితో ఒకరు; అమర, పురంబునకున్‌= 

స్వర్గానికి; చనినన్‌ = వెళ్ళగా; ఆ+ఇరువుర, అంగములు= ఆ ఇద్దరియొక్క అస్టులు; ఇవి; పితృమేధ, విధి, క్రమము= ఉత్తర 

క్రియలయొక్క విధానం; ఒనరన్‌= ఒప్పేటట్లు; వఏనిన్‌= ఈ అస్టుల్ని; సంస్కరింపన్‌= సంస్కరించటానికి; కడ(గు(డు= 
67 థ 

ప్రయత్నించండి. 


తాత్సర్యం: ఆ విధంగా ఒకటిగా స్వర్గానికి వెళ్ళిన ఆ ఇద్దరి అస్లు లివి. ఉత్తరక్రియలు శాగస్రోక్తంగా జరిపి, ఏటిని 
సంస్కరించటానికి ప్రయత్నించండి. 


వ. “ఈచదేవియును బతితోడన పోవ సమకట్టినం బుత్తరక్షణారంబు మునిగణ Yan యై యెట్టకేనియు ధృతప్రాణ 
SM O0 Oo a— e NI 
యయ్య; నికుమారులు కురుకులవిస్తారకులు, దేవమూర్తులు. యుధిష్టిరభీమార్జున నకులసహదేవు లనంగా 


దేవాధిష్టితనామంబులు దాల్చి, బ్రహ్మర్షి ప్రశీతోపనయను లై శ్రుతాధ్యయన సంపన్ను లగుచు( బెరుగుచున్నవారు 


వీరలం జేకొని కురువృద్దులు ధర్మబుద్ది రక్షించునది' యని చెప్పి సిద్దచారణగణంబులతో నమ్మహామును 


wa 


లంతర్జానంబు సేసి; రంత వ్యాస భీష్మ ధృతరాష్తుల యనుమతంబున. 156 


ప్రతిపదార్థం: ఈ, దేవియును= ఈ కుంతీదేవికూడ; పతితోడన్‌+అ= భర్తతోనే; పోవన్‌= వెళ్ళటానికి; సమకట్టినన్‌= 
పూనుకోగా; పుత్ర, రక్షణ+అర్థంబు= కొడుకులను కాపాడటంకొరకు; ముని, గణ, ప్రార్థిత+ఐ= బుషులసమూహందచేత 
ప్రార్థింపబడిందై; ఎట్టకు+ఏనియు= చిట్టచివరకు; ధృత, ప్రాణ= ధరింపబడిన ప్రాణాలు కలది; అయ్యెన్‌= అయింది; 
ఈ+కుమారులు= ఈ పాండవులు; కురు, కుల, విస్తారకులు= కురువంశాన్ని వృద్దిచేసేవారు; దేవమూర్తులు= దేవతాస్వరూపులు; 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 541 


యుధిష్టిర, భీమ+అర్జున, నకుల, సహదేవులు; అనంగాన్‌; దేవ+అధిష్టిత= దేవతలచేత ప్రభావితా లైన; నామంబులు= DA; 
తాల్చి= ధరించి; (బ్రహ్మ+బుషి, ప్రణీత+ఉపనయనులు+ఐ= (బ్రహ్మర్షులచేత చేయబడిన ఉపనయనం కలవాళ్ళయి; 
శుత+అధ్యయన, సంపన్నులు= వేదాధ్యయనం అనే సంపద కలవాళ్ళు; అగుచున్‌; పెరుగుచున్నవారు= పెరుగుతూ 
ఉన్నారు; వీరలన్‌= వీళ్లను; చేకొని= తీసికొని; కురు, వృద్దులు= కురువంశంలోని పెద్దలు; ధర్మ, బుద్దిన్‌= ధర్మంతో కూడిన 
బుద్దితో; రక్షించునది= కాపాడవలసింది; అని= ఆ విధంగా; చెప్పి= వివరించి; సిద్ద, చారణ, గణంబులతోన్‌= సిద్దుల, 
చారణుల యొక్క సమూహాలతో; ఆ+మహా, మునులు; అంతర్జానంబు+ చేసిరి= కనపడకుండా పోయారు; అంతన్‌= 
తరువాత; వ్యాస, భీష్మ, ధృతరాష్ట్రుల, అనుమతంబునన్‌= వ్యాస, భీష్మ, ధృతరాష్టులయొక్క అనుమతితో. 


తాత్సర్యం: “ఈ కుంతీదేవికూడా భర్తతో సహగమనం చేయటానికి పూనుకొన్నది. అయితే, బుషులు ప్రార్థించటం 
చేత కొడుకులను రక్షించటానికి (బ్రతికి ఉన్నది. ఈ కొడుకులు కురువంశాన్ని వృద్ది చేస్తారు; దేవతాస్వరూపులు; 
యుధిష్ట్థిర భీమార్జున నకుల సహదేవు లని దేవతల (ప్రభావం కల th ధరించి, బ్రహ్మర్షులు ఉపనయనం చేయగా, 
చక్కగా వేదాధ్యయనం చేస్తూ పెరుగుతున్నారు. కురువంశంలో పెద్ద లైనమీరు వీళ్ళను చేరదీసి ధర్మబుద్దితో 
రక్షించండి” - అని చెప్పి, ఆ మహామునులు సిద్దచారణులతోసహా అంతర్జాన మయ్యారు. తరువాత వ్యాస భీష్మ 
ధృతరాష్ట్రుల అనుమతితో. 


విశేషం: శతశృ్ళంగపర్వతంలో జరిగిన వృత్తాంతా న్నంతా వృద్దమునిచేత సంగ్రహంగా చెప్పించి, హస్తినాపుర కథ కొక 
సంబంధాన్ని పునరుద్దరించాడు-నన్నయ. భర్తతోపాటు సహగమనం చేస్తా నని మాధది చెప్పినమాటలే పూర్వకథలో ఉన్నాయి. 
ఆ తరువాత కుంతి తానుకూడా సహగమనానికి సిద్దమైనట్టూ, మా(ద్రియే కాక, మునిగణాలు ఆమెకు ఎంతోనచ్చజెప్పి 
పుత్రరక్షణార్థం (బతుకు మని బోధించా రనే వివరణం ఇక్కడ చెప్పాడు-నన్నయ. సమయసందర్భా లెరిగి కథార్థాలను 
ఉత్కంరఠావహంగా కూర్చటం (ప్రసన్నకథాకలితార్థయుక్తిలక్షణం. (సంపా) 


సీ, వెలయంగ బితృమేధవిధి విచక్షణశీల | సద్దూసురోపదేశక్రమమున 
నధికవిభూతితో నతిపవిత్రదే | శమున నయ్యంగముల్‌ సంస్కరించి, 
పుణ్యస్వధామృతంబుల నొప్ప(గా । శ్రాద్దవిధి యొనరించి, సద్విప్రతతికి 
నగ్రహారములు దివ్యాంబరాభరణ శ | య్యాసనచ్చ త్రగవాశ్వకరుల 


ఆ. నిచ్చి, సర్వజనుల కెల్లను భోజన | దాన మొనరC జేసి, ధర్మవిదు(డు 
విదురు( డట్లు పాండువిభునకు( జేయించె | నన్యలోకహితంబు లైన విధులు. 157 


ప్రతిపదార్థం: ధర్మ, విదుడు= ధర్మం తెలిసినవాడు; విదురు(డు; వెలయంగన్‌= ఒప్పేటట్టు; పితృమేధ, విధి, విచక్షణ, శీల, 
సత్‌+భూసుర+ఉపదేశ, క్రమమునన్‌= పితృయజ్ఞ విధానంలో పండితస్వభావం కల ఉత్తము లైన (బ్రాహ్మణులు చెప్పిన విధంగా; 
అధిక, విభూతితోన్‌= మిక్కిలి ఐశ్యర్యంతో; అతి, పవిత్ర, ప్రదేశమునన్‌= మిక్కిలి పవిత్రమైన స్థలంలో; ఆ+అంగముల్‌= ఆ 
అస్థికలు; సంస్కరించి= సంస్కారం జరిపించి; పుణ్య, స్వధా+అమృతంబులన్‌= పుణ్య మైన హోమాలతో, జలతర్పణాలతో; 
ఒప్పగాన్‌= తగు విధముగా; (శ్రాద్ద, విధి= (శ్రాద్దకర్మను; ఒనరించి= చేసి; సత్‌+విప్ర, తతికిన్‌= ఉత్తమ (బ్రాహ్మణుల 
సమూహానికి; అగ్రహారాలు= కొన్నిగ్రామాలు; దివ్య+అంబర+ఆభరణ, శయ్యా+ఆసన, ఛత్ర, గో+అశ్వ, కరులన్‌= (శ్రేష్టమైన 
వస్రాలను, ఆభరణాలను, పడకలను, ఆసనాలను, గొడుగులను, గోవులను, గుర్రాలను, ఏనుగులను; ఇచ్చి; సర్వ, 


542 శ్రీమదాంధ్ర మహాభారతము 


జనులకు+ఎల్లన్‌= (ప్రజలకు అందరికి; భోజన, దానమున్‌= అన్నదానాన్ని; ఒనరన్‌= తగినట్టు; చేసి; పాండువిభునకు= 
పాండురాజుకు; అన్యలోక, హితములు+ఐన= పరలోకంలో మేలు చేసేవి అయిన; విధులు= కర్మలు; అట్టు చేయించెన్‌. 
తాత్సర్యం: ధర్మజ్ఞ డైన విదురుడు పితృయజ్ఞవిధానం చక్కగా తెలిసిన (బ్రాహ్మణోత్తములు చెప్పిన ప్రకారం 
మిక్కిలి వైభవంగా మహాపవి(త్రస్థలంలో ఆ అస్థికలకు సంస్కారం జరిపించి, పుణ్యహోమంతో, జలతర్పణాలతో 
శ్రాద్దకర్మ చేయించి, స(ద్రాహ్మణులకు అ(గహారాలు, వస్త్రాలు, ఆభరణాలు, పడకలు, ఆసనాలు, గొడుగులు, 
గోవులు, గుణ్టాలు, ఏనుగులు దానా లిచ్చి, (ప్రజ లందరికీ అన్నదానం చేసి, పాండురాజుకు ఉత్తరక్రియలు 


చేయించారు. 

విశేషం: గో+అశ్వ= గవాశ్య - అయవాయావాదేశసంధి. దేవతలకు 'స్వాహా'శబ్దంతో, పితరులకు 'స్వధా' శబ్దంతో హోమాలు 

చేయడం శాస్త్ర విధానం. 

వ. అంతంగృష్టద్వైపాయనుండు వారి కందటికు దుఃఖోపశమనంబుసేసి, యొక్కనా(డు సత్యవతికి నేకాంతంబున 
నిట్లనియె. 158 


ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత; కృష్ణద్వైపాయనుండు; వారికి+అందణుకున్‌= వా శ్లందరికి; దుఃఖ+ఉపశమనంబు చేసి= 
దుఃఖం తగేటట్లు ఓదార్సి; ఒకనాడు; సత్వవతికిన్‌= SEKO సత్వవతితో; ఏకాంతంబునన్‌= రహస్యంగా; ఇట్లు+అనియెన్‌. 
AO HO gree) 9 = 9 స 


తాత్సర్యం: తరువాత కృష్ణద్వెపాయనుడు వా ళ్ళందరినీ ఓదార్భి, ఒకనాడు సత్యవతితో రహస్యంగా ఇట్లా అన్నాడు. 


క మతిం దల(ప(గ సంసారం | బతి చంచల మెండమావులట్టుల సంప 

తతతు లతిక్షణికంబులు; | గతకాలము మేలు వచ్చుకాలముకంటెన్‌. 159 
ప్రతిపదార్థం: మతిన్‌= బుద్దితో; తల(పగన్‌= ఆలోచించగా; సంసారంబు;అతి, చంచలము= మిక్కిలి చలించునది; 
ఎండమావులు+అట్టులన్‌= ఎండమావులవలె; సంపత్‌+(ప్రతతులు= సంపదలయొక్క సమూహాలు; అతి, క్షణికంబులు= మిక్కిలి 
త్వరగా నశించేవి; గత కాలము= గడచిన కాలం; వచ్చు, కాలముకంటెన్‌= రాబోయే కాలంకంటె; మేలు= మంచిది, 
ఉత్తమమైంది. 
తాత్సర్యం: ఆలోచించి చూస్తే సంసారం ఎండమావులవలె అతిచంచలం. సంపదలు అశాశ్యతాలు. రాబోయే 
రోజులకంటె గడచిపోయిన రోజులే మేలు. 
విశేషం: అలం: ఉపమ. అతిప్రసిద్దా లైన నన్నయసూక్తులలో ఇది ఒకటి. ఏ యుగంలో నైనా, ఎవరికైనా ఇది సత్య 
మనిపిస్తుంది. 
క క్రూరులు Dewa ధర్మా! చారులు ధృతరాష్ట్రసుతు లసద్‌వృత్తులు ని 

ష్మారణవైరులు వీరల | కారణమున నెగ్గు పుట్టు గౌరవ్యులకున్‌. 160 


ప్రతిపదార్థం: ధృతరాష్ట్ర, సుతులు= ధృతరాష్ట్రుని యొక్క కొడుకులు; (క్రూరులు; విలుప్త, ధర్మ+ఆచారులు= నశించిన 
ధర్మ బద్దమైన నడవడి కలవారు; అసత్‌+వృత్తులు= మంచివి కాని పనులు కలవాళ్ళు; నిష్కారణ, వైరులు= కారణం 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 543 


లేకుండానే శృత్రువులయేవాళ్ళు; Do, కారణమునన్‌; కౌరవ్యులకున్‌= కురువంశంలో పుట్టిన వాళ్ళకు; ఎగ్గు= కీడు; పుట్టున్‌= 
కలుగుతుంది. 


తాత్సర్యం: ధృతరాషునికొడుకులు దుర్మార్గులు. కారణం లేకుండానే వైరం వహించేవారు. వారికారణంగా 
కౌరవవంశానికి కీడు కలుగుతుంది. 


వ. 'దాని ధృతరాష్టుండు తాన యనుభవించుంగాని మీ రీ దారుణంబు౯ జూడక వీరి విడిచి తపోవనంబున 
కరుగుం' డని చెప్పి చనిన సత్యవతియు( బారాశర్యునుపదేశంబు భీష్మవిదురుల కెలింగించి కోడండ్ర 
నంబికాంబాలికలం GELA వనంబునకుం జిని, తానును వారు నతిఘోరతపంబు సేసి కొండొక కాలమునకు 
శరీరంబులు విడిచి పుణ్యగతికిం బోయి; రిట ధృతరాష్తుండును. 161 


ప్రతిపదార్థం: దానిన్‌= ఆ కీడును; ధృతరాష్టుండు; తాను+అ= తానే; అనుభవించున్‌= అనుభవిస్తాడు; కాని; మీరు; ఈ, 
దారుణంబున్‌= ఈ దారుణాన్ని; చూడక= చూడకుండా; వీరిన్‌= వీరిని; విడిచి= వదలి; తపోవనంబునకున్‌= తపస్సు చేయు 
అడవికి; అరుగుండు= వెళ్ళండి; అని= ఆ విధంగా; చెప్పి= తెలిపి; చనినన్‌= పోగా; సత్యవతియున్‌= సత్యవతికూడా; 
పారాశర్యు, ఉపదేశంబు= పరాశరునికొడుకైన కృష్ణద్వెపాయనుని ఉపదేశాన్ని; భీష్మ, విదురులకున్‌= భీష్మునికి, విదురునికి; 
ఎటీంగించి= తెలిపి; కోడం(డ్రన్‌= కోడళ్లైన; అంబికా+అంబాలికలన్‌= అంబికను, అంబాలికను; తోడ్కొని= తీసికొని; 
వనంబునకున్‌= అడవికి; చని= వెళ్ళి; తానును= తానూ; వారు= వాళ్ళూ; అతి, ఘోర, తపంబు= మిక్కిలి భయంకర మైన 
తపస్సు; చేసి; కొండొక, కాలమునకున్‌= కొంతకాలానికి; శరీరంబులు; విడిచి; పుణ్య, గతికిన్‌= స్వర్గానికి; పోయిరి; ఇట; 
ధృతరాషుండును- 

తాత్సర్యం: 'దానిని ధృతరాష్ట్రుడు తానే అనుభవిస్తాడు. కాబట్టి మీరు ఈ దారుణాన్ని చూడకుండా వీళ్ళను 
విడిచిపెట్టి తపోవనానికి వెళ్ళండి' అని చెప్పి వెళ్ళగా, సత్యవతికూడ వ్యాసుని ఉపదేశాన్ని భీష్మునికీ, విదురునికీ 
తెలిపి, కోడళ్ళయిన అంబిక, అంబాలికలను వెంటతీసికొని అడవికి వెళ్ళి, తానూ వాళ్ళూ తీవ్రమైన తపస్సుచేసి, 
కొంతకాలానికి శరీరాలు విడిచి స్వర్గానికి చేరారు. ఇక ఇక్కడ ధృతరాష్ట్రుడు. 

విశేషం: [ద్రష్ట అయిన కృష్ణద్వైపాయనుడు కౌరవుల స్వభావాలు, భవిష్యత్సరిణామాలు దర్శించాడు. కౌరవ వంశాభ్యుదయంమీద 
కొండంత ఆశ పెట్టుకొన్న సత్యవతీదేవిగుండె (బ్రద్దలు కాకుండ ముందుగానే దాన్ని తెలిపి, ఆమెను తపోవనానికి పంపాడు. 


కురుసాండుకుమారుల బాలకక్రీడలు (సం. 1-119-13) 


క తన సుతులు పాండు సుతు లని | మనమున బభేదింప కతిసమంజసభావం 
బున నొక్క రూపకా( జే । కొని యుండెం బాండురాజుకొడుకులC బ్రీతిన్‌. 162 


ప్రతిపదార్థం: తన, సుతులు= తన కొడుకులు; పాండు, సుతులు= పాండురాజు, కొడుకులు; అని= ఆ విధంగా; 
మనమునన్‌= మనస్సులో; భేదింపక= తేడా చూపక; అతి, సమంజస, భావంబునన్‌= మిక్కిలి న్యాయబుద్దితో; ఒక్కరూపు+అ, 
కాన్‌= ఒకే విధంగా, (పీతిన్‌= (ప్రేమతో; పాండురాజు, కొడుకులన్‌= పాండవుల్ని; చేకొని+ఉండెన్‌= చేపట్టి ఉన్నాడు. 


తాత్సర్యం: తనకొడుకులు, పాండురాజుకొడుకులు అనే భేదభావం లేక, మిక్కిలిన్యాయబుద్దితో అందరినీ ఒకే 
విధంగా చూస్తూ పాండవులను (ప్రేమతో పెంచుతూ ఉన్నాడు. 


544 శ్రీమదాంధ్ర మహాభారతము 


క ధృతరాష్తునెయ్యమున సం 1 తతవర్ణితు లగుచు( బాండుతనయులు వినయా 

న్వితులు కుమారక్రీడా | రతు లయి యొడయగూడి ధార్తరామలతోడన్‌. 163 
ప్రతిపదార్థం: ధృతరాష్టు, నెయ్యమునన్‌= ధృతరాష్ట్రుని ప్రేమతో; సంతత, వర్ణితులు+అగుచున్‌= ఎల్లప్పుడు పెంచబడిన 
వాళ్ళయి; వినయ+అన్వితులు= వినయంతో కూడినవారు; పాండు, తనయులు= పాండురాజుకొడుకులు; ధార్తరాష్టుల 
తోడన్‌= ధృతరాష్టునికొడుకులతో; ఒడన్‌+కూడి= కలిసి; కుమార, (క్రీడా, రతులు+అయి= బాలశక్రీడలలో ఆసక్తి కలవాళ్ళయి. 
తాత్సర్యం: ధృతరాష్ట్రుని ప్రేమచేత పెరుగుతూ వినయవంతు లైన పాండవులు కౌరవులతో కలిసి బాల(క్రీడల 
మీద ఆసక్తి కలవాళ్ళయి. 


క గిటుపునెడ నేయునెడ వడి(। బటిచునెడం బెన(గునెడ నపార బలంబుల్‌ 
మెటియునెడ భీమునకు నం । Gene Bie KO రుద్దతులు రాజసుతుల్‌, 164 


ప్రతిపదార్థం: గితుపు, ఎడన్‌= తిరిగేటప్పుడు; ఏయు, ఎడన్‌= కొట్టేటప్పుడు; వడిన్‌= వేగంగా; De, ఎడన్‌= పరుగెత్తేటప్పుడు; 
పెనయగు, ఎడన్‌= పెనగులాడేటప్పుడు; అపార, బలంబుల్‌= అంతులేని బలాలను; మెణయు, ఎడన్‌= చూపేటప్పుడు; 
ఉద్దతులు= గర్వించినవారు; రాజ, సుతుల్‌= రాజకుమారులు; అందొణున్‌= అందరూ; భీమునకున్‌; కీడ్సడన్‌= తక్కువ 
అవటానికి; తొడణగిరి= పూనుకొన్నారు. 


తాత్సర్యం: గుం[డ్రంగా తిరిగేటప్పుడు, కొట్టేటప్పుడు, వేగంగా పరుగెత్తేటప్పుడు, పెనగులాడేటప్పుడు, అపార 
బలాలను (ప్రదర్శించేటప్పుడు గర్వంతో ఉన్న రాజకుమారు లంతా భీమునికన్నా తక్కువ అవుతున్నారు. 


క, వదలక పెన(గి పదుండ్రం 1 బదియేవుర నొక్కపెట్ట పట్టి ధరిత్రి 
జెదర( బడవైచి పవనజు( । డదయుండయి daa) లొలియ నందటి నీడ్లున్‌. 165 


ప్రతిపదార్థం: వదలక; DAS పోరాడి; పదుం(డ్రన్‌= పదిమందిని; పదియేవురన్‌= పదిహేనుమందిని; ఒక్కపెట్టు+అ= 
ఒక్కసారిగ; పట్టి; ధరి(త్రిన= భూమిమీద; చెదరన్‌= చెల్లాచెదురుగా; పడవైచి= (క్రిందపడవేసి; పవనజు(డు= వాయుదేవునికి 
పుట్టినవాడు - భీముడు; అదయుండు+అయి= దయలేనివాడై; వీపులు+ఒలియన్‌= వీపుల చర్మం ఊడిపోయేట్టుగ; అందటన్‌, 
ఈడ్సున్‌= అందరినీ, ఈడ్చేవాడు. 


తాత్సర్యం: వదలక పోరాడి, పది లేదా పదహోనుమందిని ఒక్కసారిగా పట్టి, నేలమీద చెల్లాచెదురుగా పడవేసి; 
భీముడు దయలేనివాడై అందరివీపులచర్మాలు లేచిపోయేట్లు ఈడ్ఫేవాడు. 


సీ. కూడి జలక్రీడ లాడుచో( NGA యా । ధృతరాష్ట్రనయుల నతులశక్తి 
లెక్కించియు( బదుండ్ర నొక్కొక్క భుజమున | నెక్కించుకొని, వారి యుక్కడంగ( 
గ్రంచటి నీరిలో ముంచుచు నెత్తుచు(। గారించి తీరంబు చేర బెట్టు; 
గోరి ఫలార్టు లై వారల యెక్కిన | Bedo మొదకళుల dee బట్టి 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 545 


ఆ. వడిం గదల్లు( బండ్లు దడ(ంబడువారల | తోన ధరణిమీ(ద( దొరగుచుండ; 
నిట్టిపాట గాడ్పుపట్టిచే దుశ్శాస । నాదు లెల్ల బాధితాత్ము BO. 166 


ప్రతిపదార్థం: కూడి; జల(క్రీడలు; ఆడుచోన్‌; SAS పూని; ఆ ధృతరాషష్ట, తనయులన్‌= ఆ ధృతరాష్ట్రుని కొడుకులను; 
అతుల, శక్తిన్‌= సాటిలేని బలంతో; లెక్కించియున్‌= లెక్కపెట్టి; పదుం|(డ్రన్‌= పదిమందిని; ఒక్క+ఒక్క, భుజమునన్‌= 
ఒక్కొక్క భుజంమీద; ఎక్కించుకొని; వారి, ఉక్కు= వాళ్ల బలం; అడంగన్‌= అణగేటట్లుగా; (క్రంచణి= వేగంగా; నీరిలోన్‌; 
ముంచుచున్‌; ఎత్తుచున్‌; కారించి= బాధించి; తీరఠంబు= గట్టును; చేరన్‌= చేరేట్టు; పెట్టున్‌; కోరి; ఫల+అర్థులు+ఐ= పండ్లు 
కోరినవాళ్ళయి; వారల, ఎక్కిన (మ్రాకులమొదళ్లను= వా శెక్కినట్టి చెట్లమొదళ్ళను; వీ(కన్‌= బలంతో; పట్టి; తడయబడు, 
వారలతోనన్‌; పండ్లు; ధరణి, మీ(దన్‌= భూమిమీద; తొరయగుచుండన్‌= పడుతుండగా; వడిన్‌= వేగంగా; కదల్బున్‌= కదలించేవాడు; 
ఇట్టిపాట= ఈ విధంగా; గాడ్సు, పట్టిచే= వాయుదేవుని కొడుకైన భీమునిచేత; దుశ్ళాశన+ఆదులు+ఎల్లన్‌= దుశ్శాసనుడు 
మొదలైనవాళ్లంతా; బాధిత+ఆత్ములు+ఐరి= బాధింపబడిన శరీరాలుకల వాళ్ళు అయ్యారు. 


తాత్సర్యం: అంతా చేరి జల(క్రీడలు ఆడేటప్పుడు భీముడు సాటిలేని బలంతో పూని ధృతరాష్రునికొడుకులను 
ఒక్కొక్క భుజంమీద పదిమందిని లెక్కపెట్టి ఎక్కించుకొని, వాళ్ళ బలం అణగేటట్లు వేగంగా నీటిలో ముంచుతూ, 
సై కెత్తుతూ బాధించి, గట్టుకు చేర్చేవాడు. వాళ్ళు పండ్లు కోయడానికి ఎక్కిన చెట్లమొదళ్ళను బలంగా వేగంగా 
కదలి, వాళ్ళూ, పండ్లూ నేలమీద రాలేటట్లు చేసేవాడు. ఈ విధంగా దుశ్శాసనుడు మొదలైనవాళ్ళంతా భీమునిచేత 
బాధింపబడుతూ ఉండేవాళ్ళు. 


వ. దాని సహింపనోపక యొక్కనా(డు దుర్యోధనుండు శకుని దుశ్శాసనాదులతో విచారించి యి ట్లనియె.167 


ప్రతిపదార్థం: దానిన్‌= భీమునిచేత కలిగేబాధను; సహింపన్‌+ఓపక= ఓర్చుకోలేక; ఒక్కనా(డు; దుర్యోధనుండు; శకుని; 
దుళశ్ళాసన+ఆదులతో= శకుని, దుశ్శాసనుడు మొదలైనవాళ్ళతో; విచారించి= ఆలోచించి; ఇట్లు; అనియెన్‌. 


తాత్సర్యం: భీమునిచేత కలిగేబాధను ఓర్చుకోలేక, ఒకనాడు దుర్యోధనుడు శకుని, దుశ్ళాసనుడు మొదలైన 
వాళ్ళతో ఆలోచించి ఈ విధంగా అన్నాడు. 
పృథ్వి. 

ఉపాంశువధ( జేసి మధ్యము మదోద్దతుం జంపి ని 

స్పృపత్నముగ ధర్మనందను నశక్తు బంధించి యే 

నపాండవముగా సముద్రవలయాఖీలక్షోణి మ 

త్మృపాణపటుశక్తి నత్యధికకీర్తి నై యేలెదన్‌. 168 
ప్రతిపదార్థం: మద+ఉద్దతున్‌= గర్వంతో విజృంభించినవాడిని; మధ్యమున్‌= నడిమివాడిని - అనగా కుంతీదేవికొడుకులలో 
మధ్యమంవాడైన భీముడిని; ఉపాంశు, వధన్‌+చేసి= రహస్యంగా హత్యచేసి; చంపి; అశక్తు= శక్తిలేనివా డైన; ధర్మనందనున్‌; 
బంధించి; నిస్సపత్నముగన్‌= శత్రువు లేకుండా; అపాండవముగాన్‌= పాండవులు లేకుండా; సముద్ర, వలయ+అఖిల, క్ష్లోణిన్‌= 
సముదద్రంచేత చుట్టబడిన సమస్తభూమండలాన్ని; మత్‌, కృపాణ, పటు, శక్తిన్‌= నా కత్తియొక్క గట్టిబలంతో; అతి+అధిక, 
కీర్తిని+ఐ= మిక్కిలి ఎక్కువ కీర్తిగలవాడనై; ఏలెదన్‌= పరిపాలిస్తాను. 


546 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్సర్యం: గర్వంతో విజృంభిస్తున్న భీముడిని రహస్యంగా చంపి, అశక్తు డైన ధర్మరాజును చెరసాలలో పెట్టి, 
శత్రువు అనేవాడు లేకుండా, అపాండవంగా సమస్తభూమండలాన్నీ నాకత్తికి ఎదురులేకుండా అఖండకీర్తితో 
పరిపాలిస్తాను. 


విశేషం: పాండవులకు బలం, తనకు (ప్రబలశత్రువు భీముడుమాత్రమే అని దుర్యోధనుని భావన. అతడిని ప్రత్యక్షంగా 
ఎదుర్కొని చంపడం సాధ్యపడదు. అందువలన అతడిని రహస్యంగా చంపి, తనకన్నా పెద్దవాడైన ధర్మరాజును చెరసాలలో 
పెడితే-ఇక తనను ఎదిరించే శత్రువు లుండ రనీ, మిగతావారిలో తానే పెద్ద కనుక రాజ్యాధికారం తనకే సంకక్రమిస్తుం దనీ, 
సమస్తభూమండలాన్ని తానే పరిపాలించవ చ్చనీ దుర్యోధనుని దురాలోచన. అప్పటి కింకా అర్జున నకుల సహదేవుల శక్తి 
సామర్థ్యాలు దుర్యోధనుని దృష్టికి వచ్చినట్టు లేదు. పాండవధార్తరాష్టుల విభేదానికి బీజం భీమునిబల మనీ, దుర్యోధనుని 
దుశ్చింత అనీ వస్తుధ్వని. (సంపా) 


wot yoyo: YOS ప్రతిపాదంలోనూ 17 అక్షరా లుంటాయి. జ, స, జ, స, య, లగ - అనే గణాలు వరుసగా 
అమరి ఉంటాయి. 12వ అక్షరం యతిస్థానం. ఈ సందర్భంలో నన్నయ పృథ్వీవృత్తం వాడటంలో గల సార్థక్యాన్ని గురించీ, 
ఈ పద్యరచనలోని అక్షరరమ్యత, వాక్యవృత్తులగురించీ డాక్టర్‌ పాటిబండమాధవశర్మగా రిట్లా వ్యాఖ్యానించారు. “పృధ్వీరాజ్య 
హరణోత్సాహమును, తదంగమైన పృథానందనోత్సాహమును పృథ్వీ వృత్తమున నిబంధించుట. వృత్తనామాగ్రితమైన శిల్పము. 
పద్య మందలి పూర్యోత్తరార్హములందు అక్షర, పదరచనా రూపమైన శిల్పమును గుర్తింపవచ్చును. పూర్వార్ణమందలి 
మహా ప్రాణవ్యంజనము, నీచమధ్యస్వరములు, వ్యస్తపదములు దుర్యోధను డౌ వాక్యఖండములను రహస్యముగ, అనుదాత్తస్వరమున, 
సనిశ్వసితముగ, ససం(భ్రముగ నుచ్చరించె నని స్పష్టము చేయున్నది. ఉత్తరార్హమునందలి సమస్తపదములు, నాదాక్షరములు, 
విశేషించి చతుర్ధపాదము నందలి ఉదాత్తస్వరములు దుర్యోధను డావాక్యమును అనర్గలముగ (క్రమవర్హమానస్వరమున ఉచ్చరించె 
నని స్ఫుటము చేయుచున్నవి. భీమవధ, ధర్మజబంధనములు రహస్యవిషయములు. అపాండవమైన క్లోణీరాజ్యపాలనము 
ప్రకాశవిషయము, స్వరవ్యంజనవిన్యాస శిల్పము వాక్యార్థవ్యంజకమైన వాచికాభినయనమునకు చక్కగా నుపకరించుచున్నది. 
'అసమాసైః పదై ర్భాతి పృథ్వీ పృథ్వీ పృథక్‌ స్థితైః (సువృత్తతిలకం 2-27). వ్యస్తములైన యసమస్త పదములచే పృథ్వీ వృత్తము 
పృథువుగా భాసించు నని క్లేమేం(ద్రు( డొకరహస్యమును వెల్లడించెను. నన్నయ యారహస్యమునే ఫైపద్యమందలి పూర్వార్హమున 
ప్రదర్శించెను” (ఆంధ్రమహాభారతము: ఛందళ్ళిల్బము - పు.280,281) 


దుర్యోధనుడు భీముని sobone దివురుట (సం. 1-119-28) 


వ. అని పాపబుద్దియందు[( గృతనిశ్రయుం డై దుర్యోధనుండు భీష్మ విదురు లెటుంగకుండ భీమున కపాయంబు 
సేయ సమకట్టి, యంతరం బన్వేషించుచున్నంత నొక్కనా(డు జలక్రీడావసరంబున. 169 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; పాప, బుద్దియందున్‌= చెడ్డఆలోచనతో; కృత, నిశ్చయుండు+ఐ= చేయబడిన నిర్ణయం 
కలవాడై; దుర్యోధనుండు; భీష్మ, విదురులు ఎణుంగకుండన్‌= భీష్మునికి విదురునికి తెలియనీయకుండా; భీమునకున్‌; 
అపాయంబు, చేయన్‌= అపాయం కలిగించటానికి; సమకట్టి= పూనుకొని; అంతరంబు= అవకాశాన్ని; అన్వేషించుచున్‌= 
వెదకుతూ; ఉన్నంతన్‌= ఉండగా; ఒక్కనా(డు; జల, (క్రీడా+అవసరంబునన్‌= జల(క్రీడలు ఆడేసమయంలో. 


తాత్సర్యం: అని దురాలోచనతో దుర్యోధనుడు భీష్మవిదురులకు తెలియకుండా భీమునికి కీడు చేయా అని 
అవకాశంకొరకు వెదకుతుండగా ఒకరోజు జల(క్రీడలు ఆడేసమయంలో. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 547 


ఉ. వేడుక నొక్కరుండు శతవీరకుమారులతోడం జల్లు బో 

రాడి జయించి యందటి, ననంతపరిశ్రమపారవశ్యముం 

గూడి ప్రమాణకోటి ననఘుండు సమీరణనందనుండు మే 

యాడక నిద్రవోయె శిశిరానిలముల్‌ పయి వీచుచుండ(గన్‌. 170 
ప్రతిపదార్థం: అనఘుండు= పాపంలేనివాడు; సమీరణ, నందనుండు= వాయుదేవునికొడుకైన భీముడు; వేడుకన్‌= వేడుకతో; 
ఒక్కరుండు= ఒక్కడు; శత, వీర, కుమారులతోడన్‌= నూరుమంది వీరులైనకురుకుమారులతో- దుర్యోధనాదులతో; 
చల్లున్‌+పోరు+ఆడి= నీళ్ళలో దిగి ఒకరిమీద ఒకరు నీళ్ళు చల్లుకొనే ఆట ఆడి; అందణన్‌; జయించి; అనంత, పరిశ్రమ, 
పారవశ్యమున్‌= అంతులేని శ్రమవల్ల కల్గిన మైమరపుతో; కూడి= ఉండి; (ప్రమాణకోటిన్‌= ప్రమాణకోటి అనే స్థలంలో; 
శిశిర+అనిలముల్‌= చల్లనిగాలులు; పయిన్‌= మీద; MOK; మెయి= దేహం; ఆడక= కదలక; నిద్ర, పోయెన్‌. 
తాత్సర్యం: పాపరహితుడు, వాయుపుత్రుడు అయిన భీముడు ఒక్కడే వేడుకగా వందమందికౌరవులతో జల(క్రీడలాడి 
అందరినీ జయించి, అంతులేని (శ్రమచేత కలిగిన అలసటవలన మైమరచి (ప్రమాణకోటి అనే స్థలంలో చల్లగాలులు 
వీస్తూ ఉండగా మేను కదల్బకుండ గాఢనిద్రలో ఉన్నాడు. 


విశేషం: ధార్తరాష్ట్రు లందరినీ మట్టుపెట్టగలదిట్ట భీము డనే అర్థాన్ని వ్యంగ్యంగా, బీజతుల్యంగా ఈ సన్నివేశం వ్యక్తంచేస్తున్నది. 


క ఆ పవనజు నతిఘనలతి | కాపాశావలుల నంట గట్టించి మహా 

కోపమున గంగమడువున( । ద్రోపించె సుయోధనుండు దురితకరుం దై. 171 
ప్రతిపదార్థం: సుయోధనుండు= దుర్యోధనుడు; దురిత, కరుండు+ఐ= పాపం చేసేవాడై; ఆ, పవనజున్‌= ఆ వాయుపుత్రు 
డైన భీముడిని; అతి, ఘన, లతికా, పాశ+ఆవలులన్‌= మిక్కిలి గట్టివైన తీగ లనే తాళ్ళ సమూహంచే; అంటన్‌+కట్టించి= 
శరీరానికి అతుక్కొనిపోయే విధంగా కట్టించి; మహాకోపమునన్‌= మిక్కిలికోపంతో; గంగమడువునన్‌= గంగమడుగులోకి; 
(త్రోపించెన్‌= (త్రోయించాడు. 
తాత్సర్యం: దుర్యోధనుడు దుర్మార్లుడై భీముడిని గట్టి తీగలచే గట్టిగా కట్టించి, మహాకోపంతో గంగమడుగులోకి 
తోయించాడు. 


క. అనిలసుతుం డంతన మే । ల్మని నీల్లుడు నతని వజ్రఘనకాయము( బొం 

దినలతికాపాశము లె । ల్లను ద్రెస్సె మృణాళనాళలతికలపోలెన్‌. 172 
ప్రతిపదార్థం: అనిల, సుతుండు= వాయుదేవునికొడుకు - భీముడు; అంతన= అప్పటికప్పుడే - అంతలోనే; మేల్కని= 
మేలుకొని; నీల్లుడున్‌= ఒళ్ళు విరుచుకోగా; అతని, SE, ఘనకాయమున్‌= అతనియొక్క వ(జ్రంవంటి ధృఢమైన దేహాన్ని; 


పొందిన= తగులుకొన్న; లతికా, పాశములు+ఎల్లను= తీగ లనే త్రా ళ్ళన్నీ; మృణాళ, నాళ, లతికల, పోలెన్‌= లేత 
తామరతూళ్ళతీగలవలె; త్రెస్పెన్‌= తెగాయి. 


తాత్సర్యం: భీముడు అప్పటి కప్పుడు మేల్కొని ఒళ్ళు విరువగానే, వ(జ్రంవలె కఠినమైన అతనిశరీరానికి కట్టిన 
తీగలతా ళ్ళన్నీ లేతతామరతూళ్ళతీగలవలె సులభంగా తెగిపోయాయి. 


548 శ్రీమదాంధ్ర నముహాభారతము 
విశేషం: అలం: ఉపమ. 


ఆ. కర్మబంధనములు గ్రక్కున బాయుడుC 1 బుణ్యగతికి నెగేయు పురుషు నట్లు 

బంధనంబు లెల్ల బాయుడు భీముండు । నీరిలోననుండి నెగయుదెంచె. 173 
ప్రతిపదార్థం: కర్మ, బంధనములు= కర్మబంధాలు; (గ్రక్కునన్‌= తటాలున; పాయుడున్‌= తొలగిపోగా; పుణ్యగతికిన్‌= 
పుణ్యలోకానికి; ఎగయు, పురుషునట్టు= ఎగిరిపోయే పురుషునివలె; బంధనంబులు+ఎల్లన్‌= కట్టన్నీ; పాయుడున్‌= తొలగిపోగా; 
భీముండు= భీముడు; నీరిలోన, నుండి= నీళ్ళలోనుండి; నెగయుదెంచెన్‌= పైకి లేచాడు. 
తాత్సర్యం: కర్మబంధాలు తొలగిపోగా పురుషుడు(జీవుడు) స్వర్గానికి ఎగిరిపోయినట్లు, కట్లు తెగగానే భీముడు 
నిటినుండి పైకి లేచి వచ్చాడు. 


విశేషం: అలం: ఉపమ. 
వ. మటియు నొక్కనా(డు. 174 
తాత్సర్యం: ఇంకా మరొకరోజు. 


క జనపతి పనుప(గ సారథి | ఘనవిషకృష్ణ్యోరగముల( గటబపించె శ్రమం 

బున DOYAN డైన ప్రభం | జనసుతుసర్వాంగమర్మసంధుల నెల్లన్‌. 175 
ప్రతిపదార్థం: జన, పతి= రాజు - దుర్యోధనుడు; పనుప(గన్‌= ఆజ్ఞాపించగా; సారథి; (శ్రమంబునన్‌= అలసటచేత; NGE 
డు+ఐన= ని(ద్రపోయినవాడైన; ప్రభంజన; సుతు, సర్వ+అంగ, మర్మ, సంధులన్‌, ఎల్లన్‌= వాయుపు(త్రుని అన్ని అవయవాల 


కీలకస్థానాల కూడిక లన్నింటను; ఘన, విష కృష్ణ+ఉరగములన్‌= గొప్పవిషం కల నల్లత్రాచుపాములచేత; కణిపించెన్‌= 
కరిపించాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు ఆజ్ఞాపించగా సారథి, అలసి నిద్రపోయిన భీమ్మనుని అన్ని అవయవాల మర్శ్మస్థానాల 
సంధు లన్నిటా గొప్పవిషంగల నల్లత్రాచుపాములతో కరిపించాడు. 


క్ర అవిరళవిషఫణిదంష్ట్రలు | పవనజువజ్రమయతనువుపయితోలును నో 

పవ భేదింప(గ( బాప । వ్యవసాయులచెయ్వు లర్థవంతము లగునే? 176 
ప్రతిపదార్థం: అవిరళ, విష దంట్ట్రలు= దట్టమైన విషం ఉన్న పాములకోరలు; పవనజు, (వ్రజమయ, తనువు, పయితోలునున్‌= 
వాయుపుత్రుని వ(జ్రంవంటి (అనగా వ(ఃజ్రంవలె గట్టిదైన) శరీరంమీది చర్మాన్నికూడ; భేదింప(గన్‌= చీల్చటానికి; ఓపవ= 
సమర్థమైనవి కాలేకపోయాయి; పాప, వ్యవసాయుల, చెయ్యులు= పాపం చేయడంలో నిశ్చితమైనబుద్ది కలవాళ్ళచేష్టలు; 
అర్థవంతములు= ఫలాన్ని కూర్చేవి; అగునే= అగునా? - కావు. 
తాత్సర్యం: దట్ట మైనవిష మున్న ఆ పాములకోరలు, భీమసేనుని వ(జంవంటి శరీరం పై తోలునుకూడా చీల్చ 
లేక పోయాయి. పాపబుద్ది కలవారిపను లెప్పుడూ ఫలించవు. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 549 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


చ. అలఘుబలుండు భీము(డును నంతన మేల్మని యవ్విషోరగం 

WO జరణంబులం జమరి, ముక్కన వాతను నెత్తు రొల్మగాC 

దలర(గ సారధిం జటిచెం దా నపహస్తమునన్‌, వసుంధరా 

తలమునం ద్రెళ్ళె సారధియు' దత్‌క్షణమాత్రన ముక్తజీవుం డై. 177 
ప్రతిపదార్థం: అలఘు, బలుండు= తక్కువ కాని బలం కలవాడు; భీము(డును; అంతన= అప్పుడే; మేల్కని; ఆ+విష+ 
ఉరగంబులన్‌= ఆ విషపుపాములను; చరణంబులన్‌= కాళ్ళతో; చమరి= రాచి; ముక్కున; నోట; నెత్తురు; ఒల్కగాన్‌= 
కారేటట్టు; తలర(గన్‌= చలించునట్టుగా; తాన్‌= తాను - అనగా భీముడు; అపహస్తమునన్‌= పెడచేత్తో; సారథిన్‌; చణచెన్‌= 
కొట్టాడు; సారథియున్‌= సారథికూడా; తత్‌+క్షణ, మాత్రన= ఆ క్షణంలోనే; ముక్త జీవుడు+ఐ= విడువబడిన ప్రాణాలు కలవా 
డై; వసుంధరాతలమునన్‌= నేలమీద; (తెళ్ళెన్‌= చచ్చిపడ్డాడు. 
తాత్సర్యం: మహాబలవంతు డైన భీముడు; అప్పుడే మేల్కొని ఆ పాములను కాళ్ళతో రాచి, చంపి, ముక్కున నోట 
నెత్తురు కారేటట్టు సారథిని పెడచేత్తో కొట్టాడు. సారథి ఆ క్షణంలోనే చచ్చి నేలమీద పడ్డాడు. 


క మటియును నొకనా( డెవ్వరు | నెటు(గక యుండంగ( గౌరవేంద్రు(డు ధర్మం 
బెటు(గక విష మన్నముతో । గుటుకొని పెట్టించె గాడ్పుకొడుకున కలుకన్‌. 178 


ప్రతిపదార్థం: మణియునున్‌= ఇంకనూ; ఒకనా(డు; ఎవ్వరున్‌= ఎవరుకూడా; ఎజు(గక, ఉండంగన్‌= తెలియక ఉండేటట్టు; 
కౌరవ+ఇం(ద్రుడు= కొరవరాజు - దుర్యోధనుడు; ధర్మంబు= ధర్మాన్ని; ఎటుగక= ఆలోచింపక; గాడు, కొడుకునకున్‌= 
వాయుదేవుని కుమారునికి - భీమునికి; అలుకన్‌= కోపంతో; విషము; అన్నముతో; గుజుకొని= పూని; పెట్టించెన్‌. 


తాత్సర్యం: ఇంకోరోజు ఎవ్వరికీ తెలియకుండా దుర్యోధనుడు, ధర్మాన్నిగూర్చి ఆలోచింపక, కోపంతో విషాన్ని 
అన్నంలో కలిపి భీమునికి పెట్టించాడు. 


క  సము(డై యుయుత్ను( డయ్య | న్నము దుష్టం IYO జెప్పినను గుడిచె విషా 
న్నము నా(కటిపెలుచను; నది 1 యమృతాన్నం బయ్యె జీర్ణ మై మారుతికిన్‌. 179 


ప్రతిపదార్థం: యుయుత్సు(డు= ధృతరాష్ట్రునికి వైశ్యృవనితయందు పుట్టినవాడు; వయసులో దుర్యోధనుని తరువాతివాడు; 
సము(డు+ఐ= సమబుద్ది కలవాడై; ఆ+అన్నము; దుష్టంబు= చెడ్డది; అగుటన్‌= కావడం; చెప్పినను= చెప్పినప్పటికి; si, 
పెలుచనున్‌= ఆకలియొక్క అతిశయంతో; విష+అన్నమున్‌= విషభోజనాన్ని; కుడిచెన్‌= తిన్నాడు; అది= ఆ విషాన్నం; 
మారుతికిన్‌= వాయుపుత్రుడైన భీమునికి; జీర్ల్ణము+ఐ= అరిగినదై; అమృత+అన్నంబు= అమృతభోజనము; అయ్యెన్‌= 


అయింది. 


తాత్సర్యం: యుయుత్సుడు సమబుద్ది కలవాడై ఆ అన్నం చెడ్డ దని చెప్పినా, భీముడు అధిక మైన ఆకలివలన 
దాన్ని తిన్నాడు. అది అతనికి జీర్ల మై అమృతంవంటిది అయింది. 


550 శ్రీమదాంధ్ర నముహాభారతము 


వ. ఇట్లు దుర్యోధనుండు భీమునకు( దనచేసిన యెగ్గు లెల్లను గృతఘ్మ్నునకుం జేసిన లగ్గులునుంబోలె నిష్పలంబు 
లైన సిగ్గువడి, వెండియు( బాండవుల కెల్ల నపాయంబు సేయ నుపాయంబు( జింతించుచుండె; నంత భీష్మ 
నియోగంబున. 180 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; దుర్యోధనుండు; భీమునకున్‌; తన, చేసిన, ఎగ్గులు+ఎల్లను= తాను చేసిన అపకారాలన్నీ; 

కృతఘ్నునకున్‌, చేసిన= మేలు మర్చిపోయేవాడికి చేసిన; లగ్గులునున్‌+పోలె= ఉపకారాలవలె; నిష్టలంబులు+ఐన= వ్యర్థం 
కాగా సిగ్గు పడి; వెండియున్‌= మరల, పాండవులకు+ఎల్లన్‌= పాండవులందరికి; అపాయంబు= కీడు; చేయన్‌= చేయుటకై; 
ఉపాయంబున; చింతించుచు+ఉండెన్‌= ఆలోచిస్తూ ఉండినాడు; అంతన్‌= అప్పుడు, భీష్మ, నియోగంబునన్‌= భీష్ముని 
ఆజ్జలో. 

Gy 

తాత్సర్యం: ఈ విధంగా దుర్యోధనుడు భీమునికి చేసిన అపకారా లన్నీ కృతఘ్మునికి చేసిన ఉపకారాలవలె వ్యర్థం 

కాగా, సిగ్గుపడి, మళ్ళీ పాండవు లందరికి కీడు చేయా లని ఉపాయం ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు భీష్ముని 


ఆజ్జవలన, 
ల 


విశేషం: ఒక్క భీముడిని చంపితే పాండవులు నిర్వీర్యు లౌతా రని దుర్యోధనుడు భావించి విఫలు డైనాడు. తర్వాత పాండవు 
లందరిని కలిపి ఒక్కసారిగా చంపటానికి ఆలోచించాడు. 


క, _విలువిద్య( గబిచుచుండిరి | బలయుతులు కుమారకులు కృపద్రోణాచా 
ర్యులతోడ( గలసి యొక్కట | నలఘుపరాక్రనుసమేతు లధికస్పర్టన్‌. 181 


ప్రతిపదార్థం: బలయుతులు= బలంతో కూడినవాళ్ళు; అలఘు, పరా(క్రమ, సమేతులు= గొప్పపరా(క్రమంతో కూడినవాళ్ళు; 
కుమారకులు= పాండవులు కౌరవులు; ఒక్కటన్‌= ఒకటిగా; కలసి; కృప, (ద్రోణ+ఆచార్యులతోడన్‌= కృపద్రోణాచార్యులవద్ద; 
అధిక, స్పర్దన్‌= అధికమైనపోటీతో; విలువిద్యన్‌; కణుచుచున్‌+ఉండిరి= నేర్చుకొంటూ ఉన్నారు. 


తాత్సర్యం: బలవంతులు, పరా(క్రమవంతులు అయిన కురుపాండవులు, ఒక్కటిగా కలిసి, కృషద్రోణాచార్యులవద్ద, 
ఒకరిని మించవలె నని మరొకరు పోటీపడుతూ, విలువిద్య నేర్చుకుంటూ ఉన్నారు. 


విశేషం: 'స్పర్హయా వర్తతే విద్యా' అని పండితోక్తి. విలువిద్యను కురుకుమారులు ఒకరికంటె మరొకరు మించా లని స్పర్దతో 
నేర్చుకుంటున్నా రన్నమాట! 


వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 182 
తాత్సర్యం: అని చెప్పగా విని వైశంపాయనునితో జనమేజయుడు ఈ విధంగా అన్నాడు. 


8. కృపుడు ద్రోణుండు ననగ సత్మీర్తులైన | వారిజన్మప్రకారంబు, వారు వచ్చి 
కౌరవులకెల్ల గురు లైన కారణంబు । విప్రముఖ్య! నా కెలు(గంగ విస్తరింపు. 183 


ప్రతిపదార్థం: కృపు(డు; (ద్రోణుండున్‌; అన(గన్‌= అనగా; సత్‌+కీర్తులు+ఐన= మంచికీర్తి కలవా ళ్ళయిన; వారి, జన్మ, 
ప్రకారంబు= వాళ్ళ పుట్టుకయొక్క విధం; వారు, వచ్చి; కౌరవులకు+ఎల్లన్‌= కురుకుమారు లందరికీ; గురులు+ఐన= 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 551 


ఆచార్యులైన; కారణంబున్‌= విధానాన్ని; విప్ర, ముఖ్య= (బ్రాహ్మణోత్తమా! వైశంపాయనమహార్షీ!; నాకున్‌; ఎణుగంగ= 
తెలిసేటట్లు; విస్తరింపు= వివరంగా చెప్పుము. 


తాత్సర్యం: ఓ వైశంపాయనమహర్షీ! కృపుడు, [ద్రోణుడు పుట్టినవిధాన్నీ, వాళ్ళు వచ్చి కురుకుమారు లందరికీ 
గురువు లైనవిధాన్నీ నాకు తెలిసేటట్ల్టుగా వివరంగా చెప్పుము. 


వ. అని యడిగిన వైశంపాయనుం డి ట్లనియె. 184 
తాత్సర్యం: అని అడుగగా వైశంపాయనుడు ఇట్లా చెప్పాడు. 


కృపాచార్యుల జన్మవృత్తాంము (సం. 1-120-2) 


> 


విన వయ్య! గౌతముం డన బ్రసిద్దుం డైన | మునికి శరద్వంతు( డను మహాత్తు( 
డురుతరతేజు( డై శరసమూహంబుతో | నుదయించి, వేదముల్‌ చదువ నొల్ల 
కతిఘోరతపమున నుతభూసురోత్తముల్‌ | వేదముల్‌ చదువున ట్లాదరమున 
సర్వాస్తవిదు(డు ధనుర్వేద మొప్ప(గ( బడసి, OON NO తపము 


ఆ. సేయుచున్న దివిజనాయకు( డతిభీతి 1 నెటి(గి, వానితపము( జెటుప( బనిచె 
జలజనయన( దరుణి జలపద యనియెడు | దాని; నదియు వచ్చె వానికడకు. 185 


ప్రతిపదార్థం: వినవయ్య= అయ్యా! వినుము; గౌతముండు; అనన్‌; (ప్రసిద్దుండు+ఐన; మునికి; శరద్వంతుడు+అను; 
మహాత్ము(డు; ఉరుతర, తేజుడు+ఐ= ఎంతో (మిక్కిలి) తేజస్సు కలిగినవాడై; శర, సమూహంబులతోన్‌= బాణాల సమూహంతో; 
ఉదయించి= పుట్టి; వేదముల్‌; చదువన్‌= పరఠించటానికి; ఒల్లక= ఇష్టపడక; అతి, ఘోర, తపమునన్‌= ఎంతో భయంకర 
మయిన తపస్సుచేత; నుత, భూసుర+జఉత్తముల్‌ పొగడబడిన |బ్రాహ్మణడ్రేష్టులు; వేదముల్‌; చదువునట్టు;: ఆదరమునన్‌= 
ప్రీతితో; సర్వ+అ స్త్ర, విదుడు= అన్ని అస్రాలూ తెలిసినవాడు; ధనుర్వేదమున్‌= ధనుర్వేదాన్ని; ఒప్ప(గన్‌= తగునట్టు; పడసి= 
పొంది; మహో, నిష్టన్‌= గొప్ప నియమంతో; కడంగి= పూని; తపము; చేయుచున్‌+ఉన్నన్‌= చేస్తూ ఉండగా; దివిజ, 
నాయకు(డు= దేవేంద్రుడు; ఎతీగి= తెలిసికొని; అతిభీతిన్‌= మిక్కిలి భయంతో; వాని= అతని; తపమున్‌= తపస్సును; 
చెజుపన్‌= భంగపరచటానికై; జలజనయనన్‌= కమలాలవంటి కన్నులు కలదానిని; తరుణిన్‌= యౌవనంలో ఉన్నదానిని; 
జలపద, అనియెడు దానిన్‌= జలపద అను పేరుగల దానిని; పనిచెన్‌= పంపినాడు; అదియున్‌= ఆ యౌవనవతియు; వాని; 
కడకున్‌; వచ్చెన్‌. 


తాత్సర్యం: గౌతము డనే పేరుగల (గౌతము డనే పేరుతో ప్రసిద్దుడైన) మహామునికి, శరద్వంతు డనే మహాత్ముడు 
గొప్పతేజస్సుతో, బాణసమూహంతో పుట్టి, వేదాలు చదవటానికి ఇష్టపడక, అతిభయంకర మయిన తపస్సు చేసి, 
బ్రాహ్మణోత్తములు వేదాలు చదివేవిధంగా తాను ధనుర్వేదాన్ని సాధించి, మహానిష్టతో తపస్సు చేస్తుండగా దేవేంద్రుడు 
అది తెలిసికొని భయపడి, అతనితపస్సును భగ్నం చెయ్యా లని కమలాలవంటి కన్నులు గల 'జలపది అనే 
యౌవనవతిని పంపించాడు. ఆమె అతనిదగ్గరికి వచ్చింది. 


విశేషం: 'జలపదికు జానపది, జాలవతి, జలవతి అనే పారాంతరా లున్నాయి. 


552 శ్రీమదాంధ్ర నముహాభారతము 


క అమ్ముదిత( జూచి కాముశ । రమ్ములచే Dini డై శరద్వంతు(డు చి 
0 a 

త్తమ్మలర మదనరాగర | సమ్మున ద న్నెటు(గకుందెం జంచలతను( డై. 186 
ప్రతిపదార్థం: ఆ+ముదితన్‌= ఆ కాంతను; చూచి; శరద్వంతు(డు; కాము, శరమ్ములచే= మన్మథునియొక్క బాణాలచేత; 
విద్దుడు+ఐ= కొట్టబడినవాడై; చిత్తమ్ము= మనస్సు; అలరన్‌= వికసించగా; మదన, రాగ, రసమ్మునన్‌= మన్మథరాగం అనే 
ఆనందంలో; చంచల, తను(డు+ఐ= చలిస్తున్న శరీరం కలిగినవాడై; తన్నున్‌+ఎణు(గక+ఉండెన్‌= తనను తాను తెలియక 
ఉన్నాడు. 
తాత్సర్యం: ఆ కాంతను చూచి శరద్వంతుడు మన్మథబాణంచేత పీడింపబడి, మనసు చెదరి మన్మథరాగంలో 
మైమరచి ఉన్నాడు. 


క 6 తరుణికటాక్షేక్షణ | పాతము గౌతమున కపుడు పటుబాణధనుః 

పాతముతోడన రేతః 1 పాతము గావించె రాగపరవశు( డగుటన్‌. 187 
ప్రతిపదార్థం: ఆ, తరుణి, కటాక్ష! ఈక్షణ, పాతము= ఆ కాంతయొక్క కడగంటిచూపు పడటంతోనే; అపుడు; రాగ, 
పరవశు(డు+అగుటన్‌= మన్మథరాగానికి స్వాధీనం అయినవాడు అవటంచేత; గౌతమునకున్‌= గౌతముని కుమారుడైన 
శరద్వంతునికి; పటు, బాణ, ధనుః, పాతముతోడన= గట్టివైన బాణాలు గల ధనుస్సు పడటంతోనే; రేతస్‌ పాతము= వీర్యం 
పడటం; కావించెన్‌= చేసింది. 
తాత్సర్యం: ఆ కాంత కడగంటిచూపు శరద్వంతునిమీద పడగానే, అతడు మన్మధథరాగపరవశు డై ఉండటం చేత, 
అతనిచేతిధనుర్చాణాలతోపాటు ఏర్యంకూడా జారిపడింది. 


విశేషం: అలం: సహోక్తి, 


వ. దాని 3608 శరద్వంతుం డయ్యాశ్రమంబు విడిచి చని యొండుచోటం దపంబు సేయుచుండె; నవ్వీర్యం 
బొక్క శరస్తంబంబున ద్వివిధం బయి పడిన, నందొక కొడుకునుం గూ(తురుం బుట్టి; రంత శంతనుండు 
మృగయా వినోదార్థం బరిగిన వానిసేనాచరుం డా శరస్తంబంబున నున్న కొడుకుం గూ(తు( దత్సమీపంబున 
నున్న శరచాప కృష్ణాజినంబులుం జూచి, యివి యెయ్యేనియు నొక్కధనుర్వేదవిదుం డయిన బ్రాహ్మణునపత్యం 
బగు నని శంతనునకుం జూపిన, శంతనుండును వారల జేకొని కృపాయత్తచిత్తుం డయి పెనుచుటం జేసి 
యయ్యిరువురు( ta) గృపియు ననం బెరుగుచున్నంత. 188 


ప్రతిపదార్థం: దానిన్‌= ఆ సంఘటనను; ఎటింగి= తెలిసికొని; శరద్వంతుండు; ఆ+ఆ(శ్రమంబు; విడిచి; చని= వెళ్ళి; ఒండు, 
చోటన్‌= మరొకచోట; తపంబు= తపస్సు; చేయుచున్‌+ఉండెన్‌= చేస్తూ ఉండినాడు; ఆ+వఏర్యంబు= ఆ రేతస్సు; ఒక్క; శర, 
స్తంబంబునన్‌= రెల్లుగంటలో; ద్వివిధంబు+అయి= రెండుభాగాలు కలిగినదై; పడినన్‌= పడగా; అందున్‌= అందులోనుండి; 
ఒక్క+కొడుకునున్‌+కూతురున్‌ = ఒక్కకుమారుడు, ఒకకుమార్తె; పుట్టిరి= జన్మించారు; అంతన్‌= తర్వాత; శంతనుండు= 
శంతనమహారాజు; మృగయా, వినోద+అర్థంబు= వేటకోసం; అరిగినన్‌= వెళ్ళగా; వాని, సేనా చరుండు= అతనియొక్క సేనలో 
తిరిగేవాడు; ఆ శర, స్తంబంబునన్‌= ఆ రెల్లు గంటలో; ఉన్న= ఉండే; కొడుకున్‌+కూతున్‌; తద్‌+సమీపంబునన్‌, ఉన్న= 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 553 


దానికి దగ్గరగా ఉన్న; శర, చాప, కృష్ణ+అబినంబులున్‌= బాణాలు, ధనుస్సు, జింకచర్మం; చూచి; ఇవి= ఈ కనిపించేవి అన్నీ; 
ఏ+ఏవియున్‌= ఎవరేని; ఒక్క= ధనుర్వేద, విదుండు+అయిన= ఒక్కవిలువిద్యలో పండితుడైన; (బ్రాహ్మణు, అపత్యంబు= 
(బ్రాహ్మణునియొక్క సంతానం; అగును= అయిఉండును; అని= ఆ విధంగా; శంతనునకున్‌= శంతనుమహారాజుకు; 
చూపినన్‌= చూపగా; శంతనుండును= శంతనమహారాజును; వారలన్‌= ఆ ఇద్దరినీ; చేకొని= తీసికొని; కృపా+ఆయత్త, 
చిత్తుండు+అయి= దయతో కూడిన మనస్సు కలిగినవాడై; సెనుచుటన్‌+చేసి= పెంచటంచేత; ఆ+ఇరువురున్‌; కృపు(డును; 
కృపియు; అనన్‌= అనే పేర్లతో; పెరుగుచున్‌+ఉన్నంతన్‌= పెరుగుతూ ఉండగా. 


తాత్సర్యం: దానిని తెలిసికొని శరద్వంతుడు ఆ ఆశ్రమాన్ని విడిచివెల్లి, వేరాకచోట తపస్సు చేసికొంటూ ఉన్నాడు. 
ఆయనవీర్యం ఒకరెల్లుగంటలో రెండు భాగాలుగా పడింది. దానినుండి ఒకకొడుకు, ఒకకూతురు పుట్టారు. తర్వాత 
ఒకరోజు శంతనుమహారాజు వేటకు రాగా, అతని సైనికులలో ఒకడు ఆ రెల్లుగంటలో ఉన్నపిల్లలనూ, అక్కడే పడి 
ఉన్న ధనుర్భాణాలనూ, జింకచర్మాన్నీ చూచి, వ ళ్ళవరో ఒక ధనుర్వేదపండితు డైన (బ్రాహ్మణునిసంతానం అని 
తలచి, శంతనునికి చూపించగా, ఆయన వాళ్ళను తీసికొని కృపతో పెంచటంచేత వా NGET కృపుడు, కృపి అనే 
పేర్లతో పెరుగుతూ ఉండగా. 


క చనుదెంచి శరద్వంతుం | డనవద్యు(డు దనయపత్య మని వారిని శం 
తనున కెటి(గించి కృపు న । త్యనుపము నుపనీతు( జేసి నధికప్రీతిన్‌. 189 


ప్రతిపదార్థం: అనవద్యు(డు= దోషంలేనివాడు; శరద్వంతుండు; చనుదెంచి= వచ్చి; తన, అపత్యము+అని= తనసంతానం 
అని; వారిని= ఆ ఇద్దరిని; శంతనునకున్‌; ఎణీ(గించి= తెలియజేసి; అతి+అనుపమున్‌= ఏమాత్రం సాటిలేనివాడిని; కృపున్‌= 
కృపుని; అధిక, (ప్రీతిన్‌= మిక్కిలి (ప్రేమతో; ఉపనీతున్‌= ఉపనయనసంస్కారం కలవాడినిగా; చేసెన్‌. 


తాత్సర్యం: పవితు డైన శరద్వంతుడు వచ్చి, వాళ్ళు తనసంతాన మని శంతనునికి తెలిపి, అద్వితీయు డైన 
కృపునికి అమిత మైన ప్రేమతో ఉపనయనసంస్కారం చేశాడు. 


శా. వేదంబుల్‌ చదివించె భూసురులతో DHAT, నాత్మసం 
వేదిం జేసె, జతుర్విధం బగు ధనుర్వేదంబు నానాస్ర్తవి 
ద్యాదాక్షిణ్యముతోడ( దాన కటిపెం, దద్విత్తముల్‌ సూచి సం 
వాదుల్‌గా' దననందనుం గృపు శరద్వంతుండు WOS డై. 190 


ప్రతిపదార్థం: దాంత+ఆత్ము(డు+ఐ= నిగ్రహించబడిన మనస్సు కలిగినవాడై; శరద్వంతుండు; తన; నందనున్‌= తన 
యొక్క కుమారుడిని; కృపున్‌= కృపుని; విఖ్యాతి గాన్‌= ప్రసిద్దిగా; వేదంబుల్‌; భూసురులతోన్‌= (బ్రాహ్మణులతో; చదివించెన్‌= 
చదివింపజేసినాడు; ఆత్మ, సంవేదిన్‌= ఆత్మ నెరిగినవానిగా; చేసెన్‌; చతుర్విధంబు+అగు= నాలుగువిధాలు కలిగినదైన; (రథ, 
గజ, తురగ, పదాతి సంబంధాలు కలిగినది); ధనుర్వేదంబు; నానా+అస్త్ర, విద్యా, దాక్షిణ్యము, తోడన్‌= అనేకవిధాలైన 
అస్ర్రవిద్యలలోని నేర్పుతో; తద్‌+విత్తముల్‌= ఆ ధనుర్వేదాన్ని తెలిసినగొప్పవారు - అంటే ధనుర్వేదపండితులు; చూచి; 
సంవాదుల్‌= ఏకీభవించేవారు; కాన్‌= అయ్యేటట్లు; తాను+అ= తానే; కఖిపెన్‌= నేర్పించాడు. 


554 శ్రీమదాంధ్ర నముహాభారతము 


తాత్సర్యం: శరద్వంతుడు (బాహ్మణులవద్ద తనకుమారుడికి వేదాలు చెప్పించి, ఆత్మజ్ఞానం కలవాడినిగా చేశాడు. 
రథ, గజ, తురగ, పదాతిబలాలతో సంబంధం ఉన్న ధనుర్వేదాన్ని, నానావిధాలైన అస్త్రప్రయోగ నైపుణ్యంతో, 
ధనుర్వేదపండితులు చూచి మెచ్చుకొనేవిధంగా తానే నేర్పించాడు. 


వ. అట్టి కృపాచార్యు రావించి భీష్ముం డతిభక్తిం బూజించి POS దన మనుమల నందటి విలువిద్య గబివం 

బంచిన. 191 
ప్రతిపదార్థం: అట్టి= అటువంటి; కృపాచార్యు= కృపాచార్యుని; రావించి=రప్పించి; భీష్ముండు; అతి భక్తిన్‌= మిక్కిలిభక్తితో; 
పూజించి; వానితోడన్‌= అతనితో; తన, మనుమలన్‌; OSIS; విలువిద్య; కటివన్‌= నేర్చుకొనటానికి; పంచినన్‌= ఆజ్ఞాపించగా. 


తాత్సర్యం: అటువంటి కృపాచార్యుడిని రప్పించి భీష్ముడు, మిక్కిలి భక్తితో గౌరవించి, తన మనుమల నందరిని 
విలువిద్య నేర్చకొనటానికి ఆజ్ఞాపించగా. 


క _సవిశేషముగ ధనుర్వే । దవిశారదు BO కడు జితశ్రములై పాం 

డవ ధృతరాష్టాత్మజ యా । దవు లాదిగ రాజసుతులు తత్‌క్ళపుశిక్షన్‌. 192 
ప్రతిపదార్థం: పాండవ, ధృతరాష్ట్ర+ఆత్మజ, యాదవులు+ఆదిగ= పాండవులు, ధృతరాష్టునికొడుకులు, యాదవులు మొదలైన; 
రాజ, సుతులు= రాజకుమారులు; తద్‌+కృపు, శిక్షన్‌= ఆ కృపుని శిక్షణచేత; సవిశేషముగన్‌= అతిశయంతో కూడినట్టు; 
కడున్‌= మిక్కిలి; జిత, శ్రములు+ఐ= జయించబడిన (శ్రమ కలిగినవారై; ధనుర్వేద, విశారదులు+ఐరి= విలువిద్యలో పండితు 
లయ్యారు. 
తాత్సర్యం: పాండవులు, కౌరవులు, యాదవులు మొదలైన రాకుమారులు కృపునిశిక్షణలో శ్రమను జయించి, 
విలువిద్యలో గొప్పపండితు లయ్యారు. 

ద్రోణాచార్యుల జన్మవృత్తాంతము (సం. 1-121-3) 

వ. “'మటియు వారల కాచార్యుం డైన ద్రోణుజన్మంబును వానిచరిత్రంబును జెప్పెద విను మని జనమేజయునకు 

వైశంపాయనుం డి ట్లనియె. 193 
ప్రతిపదార్థం: మణియున్‌= ఇంకా; వారలకున్‌= ఆ కౌరవపాండవులకు; ఆచార్యుండు+ఐన= గురు వైన; [ద్రోణు= ద్రోణుని 
యొక్క; జన్మంబును=పుట్టుకను; వాని, చరిిత్రంబును= అతనిచరి(త్రను; చెప్పెదన్‌; వినుము; అని= ఆ (ప్రకారంగా; 
జనమేజయునకున్‌= జనమేజయమహారాజుకు; వైశంపాయనుండు; ఇట్లు+అనియెన్‌. 
తాత్సర్యం: 'అంతేకాక, కురుపాండవులకు ఆచార్యు డైన (ద్రోణునిపుట్టుకనూ, చరిత్రనూ తెలుపుతాను” విను మని 
జనమేజయునితో వైశంపాయనుడు ఈ విధంగా అన్నాడు. 


క సద్వినుతచరిత్రుండు భ । రద్వాజుం డను మునీశ్వరప్రవరు(డు గం 
గాద్వారమున( దపంబు జ । గద్వంద్యు(డు సేయుచుండె గతకల్మషు( డై, 194 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 555 


ప్రతిపదార్థం: సత్‌+వినుత, చరిిత్రుండు= సత్సురుషులచేత పొగడబడిన నడవడి కలవాడు; జగత్‌+వంద్యు(డు= లోకాలచేత 
నమస్కరింపదగినవాడు; భరద్వాజుండు, అను; ముని+ఈ శ్వర, (ప్రవరుడు= బుషి శ్రేష్టులలో ఉత్తముడు; గత, 
కల్మషు(డు+ఐ= పోయిన పాపం కలిగినవాడై; గంగా, ద్యారమునన్‌= గంగానదిద్వారముకడ; తపంబున్‌= తపస్సును; చేయుచున్‌ 
ఉండెన్‌= చేస్తూ ఉండినాడు. 


తాత్సర్యం: సత్సురుషులచేత (ప్రశంసించబడిన నడవడి కలిగినవాడు, లోకంచేత నమస్కరింపదగినవాడు, పవిత్రుడు 
అయిన భరద్వాజమహాముని గంగాద్యారంవద్ద తపస్సు చేస్తూ ఉన్నాడు. 


సీ, అమ్ముని యొక్కనా( డభిషేచనార్థంబు । గంగకు జని, మున్న కరము లీల 
నందు జలక్రీడ లాడుచునున్న య । ప్పరస ఘృతాచి యన్సదమలాంగి 
పటుపవనాపేత పరిధాన యైన య | య్యవసరంబున( జూచి, యమ్మృగాక్షి( 
గామించి యున్న దత్మామరాగంబున | యతిరేకమునం జేసి యాక్షణంబ 


తే. తనకు శుక్లపాతం బైన, దాని దెచ్చి । ద్రోణమున సంగ్రహించిన, ద్రోణు bot 
బుట్టె శుక్రునంశంబున( బుణ్యమూర్తి 1 ధర్మతత్తజ్ఞుం డగు భరద్వాజమునికి. 195 


ప్రతిపదార్థం: ఆ+ముని= ఆ భరద్వాజుడు; ఒక్కనా(డు; అభిషేచన+అర్థంబు= స్నానంకొరకు; గంగకున్‌+చని; మున్ను+అ= 
ముందుగానే; కరము= మిక్కిలి, లీలన్‌= విలాసంతో; అందున్‌= ఆ గంగలో; జల॥క్రీడలు+ఆడుచున్‌= జలక్రీడలు ఆడుతూ 
ఉండే; అప్ఫరసన్‌; ఘృతాచి, అన్‌= ఘృతాచి, అనేపేరుకల; సత్‌+అమల+అంగిన్‌= మిక్కిలి నిర్మలం అయిన దేహంగలది; 
పటు, పవన+అపేత, పరిధాన+ఐన= పెద్దగాలిచేత తొలగించబడిన చీర కలది కాగా; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; 
చూచి; ఆ+మృగ+అక్షిన్‌= ఆ జింకకన్నులవంటి కన్నులు కల (స్ర్తీని; కామించి+ఉన్నన్‌= కామించిఉండగా; తద్‌+కామ, 
రాగంబున, అతిరేకమునన్‌+చేసి= ఆ మన్మథరాగంయొక్క అతిశయంచేత; ఆ, క్షణంబు+అ= ఆ నిమిషంలోనే; తనకున్‌; 
శుక్ల పాతంబు+ఐనన్‌= వీర్యం జారిపడగా; దానిన్‌= ఆ వీర్యాన్ని; తెచ్చి; (ద్రోణమునన్‌= కలశంలో; సం(గ్రహించినన్‌= 
పట్టిపెట్టగా; శు(క్రు, అంశంబునన్‌= శు(క్రునియొక్క అంశచేత; పుణ్య, మూర్తి= పుణ్యాత్ముడు; ధర్మ, తత్పజ్ఞుడు= ధర్మంయొక్క 
తత్తాన్ని తెలిసినవాడు; అగు= అయినట్టి; భరద్వాజ, మునికిన్‌; ద్రోణు(డు+అన(గన్‌+పుట్టెన్‌= ద్రోణుడు అనేవాడు పుట్టాడు. 


తాత్సర్యం: ఆ భారద్వాజముని ఒకనాడు స్నానానికై గంగానదికి వెళ్ళాడు. ఎదురుగా మహావిలాసంతో 
జలక్రీడలాడుతూ, పెనుగాలిచేత చీరతొలగి నిర్మల మైనదేహంతో ఉన్న ఘృతాచి అనే అప్పరసను చూచి కామించాడు. 
ఆ మన్మధథరాగాతిశయంచేత ఆ క్షణంలోనే తనకు వీర్యస్థలనం కాగా, ఆ వీర్యాన్ని తెచ్చి, కలశంలో పెట్టాడు. 
దానినుండే శుక్రునిఅంశతో పుణ్యాతుడు, ధర్మతత్త్యం తెలిసినవాడు అయిన భరద్వాజమునికి ద్రోణుడు పుట్టాడు. 


విశేషం: “తెచ్చి ద్రోణమున సంగ్రహించిన అనే దానికి 'చేతిద్రోణమున సంగ్రహించిన అనే పాఠాంతరం ఉన్నది. ఆ 
పరిస్థితులలో వీర్యాన్ని తెచ్చి (ద్రోణంలో సంగ్రహించా డనటంకంటె, స్నానార్థమై వెళ్ళిన [ద్రోణుడు చేతిద్రోణంలో సంగ్రహించా 
డనటం ఎక్కువ సమంజసం అనిపిస్తుంది. “శుక్రునంశంబుని' అనే దానికి గురునియంశంబున అనే పాఠాంతరంకూడా 
ఉన్నది. 


556 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. మటియు ననంతరంబ భరద్వాజసఖుండైన పృషతుం డను పాంచాలపతి మహాఘోరతపంబు సేయుచు 
నొక్కనా(డు దనసమీపంబున వాసంతికాపచయవినోదంబున నున్న యప్పరస మేనక యను దానిం జూచి, 
మదనరాగంబున రేతస్స్మందం బయిన దానిం దన పాదంబున( బ్రచ్చాదించిన, నందు ద్రుపదుం డనుకొడుకు 
మరుదంశంబున బుట్టిన, వాని భరద్వాజాశ్రమంబున( బెట్టి చని పృషతుండు పాంచాలదేశంబున రాజ్యంబు 
సేయుచుండె, ద్రుపదుండును ద్రోణునితోడ నొక్కట వేదాధ్యయనంబు సేసి విలువిద్యయుం గబిచి యా పృషతు 
పరోక్షంబునం బాంచాలదేశంబున కభిషిక్తుం డయ్యె; ద్రోణుండును నగ్నివేశ్యుం డను మహామునివలన 
ధనుర్విద్వా పారగుం డై తత్పసాదంబున నాగ్నేయాస్తం బాదిగా ననేకదివ్యబాణంబులు వడసి, భరద్వాజు 
నియోగంబున(C బుత్రలాభార్థంబు కృపుని చెలియలి గ్భపి యనుదాని వివాహం బయి, దానియం దశ్వత్థామ 
యను కొడుకుం బడసి, యొక్కనా(డు. 196 


ప్రతిపదార్థం: మణియున్‌= ఇంకా; అనంతరంబు+అ= ఆ తరువాత; భరద్వాజ, సఖుండు+ఐన= భరద్వాజునియొక్క 
స్నేహితు డైన; పృషతుండు+అను; పాంచాల, పతి= పాంచాలదేశపురాజు; మహా, ఘోర, తపంబు= గొప్ప తీవ్రతపస్సు; 
చేయుచున్‌= చేస్తూ; ఒక్కనా(డు; తన, సమీపంబునన్‌= తనకు దగ్గర; వాసంతికా, కుసుము+అపచయ, వినోదంబునన్‌= 
వసంతోత్సవ పుష్పాలను కోసే వేడుకలో; ఉన్న; అప్పరస, మేనక, అను, దానిన్‌= అప్పరసయైన మేనక అను పేరుగల దానిని; 
చూచి; మదన, రాగంబునన్‌= మన్మధథరాగంచేత; రేతస్‌+స్కందంబు+అయినన్‌= వీర్యం జారిపడగా; 'రేతస్థలనంబు' అని 
పాఠాంతరం ఉన్నది; దానిన్‌= ఆ రేతస్సును; తన, పాదంబునన్‌= తనకాలితో; |ప్రచ్చాదించినన్‌= కప్పివేయగా; అందున్‌, 
దుపదుండు= అందుండి (ద్రుపదుడు; అను, కొడుకు= పేరుగల కుమారుడు; మరుత్‌+అంశంబునన్‌= మరుత్తుయొక్క 
అంశలలో; పుట్టినన్‌= పుట్టగా; వానిన్‌= అతనిని; భరద్వాజ+ఆ(శ్రమంబునన్‌= భరద్వాజుని ఆశ్రమంలో; పెట్టి= ఉంచి; చని= 
వెళ్ళి, పృషతుండు= పృషతుడు; పాంచాల, దేశంబునన్‌= పాంచాలదేశంలో; రాజ్యంబు, చేయుచున్‌= రాజ్యం చేస్తూ; ఉండెన్‌; 
'దుపదుండును; [ద్రోణునితోడన్‌= [ద్రోణునితోటి; ఒక్కట= ఒకటిగా; వేద+అధ్యయనంబు= వేదాధ్యయనం (వేదాలను 
చదవడం); చేసి; విలువిద్యయున్‌= విలువిద్యనుకూడా; కజచి= నేర్చి; ఆ, పృషతు, పరోక్షంబునన్‌= ఆ పృషతుని తర్వాత; 
పాంచాల, దేశంబునకున్‌; అభిషిక్తుండు+అయ్యెన్‌= అభిషేకింపబడ్డ వా డయినాడు; [ద్రోణుండును; అగ్నివేశ్యుండు+అను; 
మహా, ముని వలనన్‌; ధనుర్విద్యా, పారగుండు+ఐ= విలువిద్యయొక్క అంతాన్ని (చివరిని) ముట్టినవాడై; తద్‌+(ప్రసాదంబునన్‌= 
అతడి (అగ్నివేశ్యుని) యొక్క దయచేత; ఆగ్నేయ+అస్ర్రంబు; ఆదిగాన్‌= మొదలుగా; అనేక, దివ్య, బాణంబులు= అనేకమయిన 
దేవతాసంబంధాలైన బాణాలు; పడసి= పొంది; భరద్వాజ, నియోగంబునన్‌= భరద్వాజునియొక్క ఆజ్జచేత; పుత్ర, లాభ+అర్థంబు= 
పుత్రులను పొందటంకొరకు; కృపుని, చెలియలిన్‌= కృపుని చెల్లెలిని; కృపి, అనుదానిన్‌= కృపి అను పేరుగల ఆమెను; 
వివాహంబు+అయి= పెండ్లి అయి; దాని అందున్‌= ఆమెయందు; అశ్వత్థామ, అను; కొడుకున్‌; పడసి= పొంది; 


ఒక్కనాయడు. 

తాత్సర్యం: భరద్వాజునిస్నేహితు డైన పృషతు డనే పాంచాలదేశపు రాజు మహాభయంకర మయిన తపస్సు చేస్తూ, 
ఒక రోజు తనసమీపంలో వసంతకుసుమాలను కోస్తున్న మేనక అనే అప్పరసను చూచాడు. మన్మథరాగంచేత 
వీర్యస్థలనం కాగా, దానిని తనపాదంతో కప్పివేశాడు. అందులోనుండి (ద్రుపదు డనే కొడుకు మరుత్తుని అంశతో 
జన్మించాడు. ఆ బాలుడిని భరద్వాజాశ్రమంలోనే ఉంచి, పృషతుడు వెళ్ళి పాంచాలరాజ్యం పాలిస్తూ ఉన్నాడు. 
ద్రుపదుడు [ద్రోణునితో కలిసి వేదాలు చదివి, విలువిద్యను నేర్చి, పృషతునితర్వాత పాంచాలదేశానికి రా జయ్యాడు. 
(ద్రోణుడు అగ్నివేశ్యుడనే మహామునివద్ద ధనుర్విద్యాపారంగతుడ్జై, అతనిఅను(గ్రహంచేత ఆగ్నేయాస్త్రం మొదలుగా 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 557 


అనేకదివ్యా(స్రాలు పొంది, భరద్వాజుని ఆజ్ఞచేత పుత్రులను పొందటానికి కృపునిచెల్లెలైన కృషిని వివాహమాడాడు. 
ఆమెవలన అశ్యత్తామ అనే కొడుకును కన్నాడు. ఒకనాడు - 


క అనవరతము బ్రాహ్మణులకు | WOLU ధన మిచ్చు జామదగ్య్యు(డు రాముం 


డను జనవాదపరంపర | విని యరిగెను వానికడకు విత్తాపేక్షన్‌. 197 


ప్రతిపదార్థం: అనవతరము= ఎల్లప్పుడూ; (బ్రాహ్మణులకున్‌; తనియణగ= తృప్రిపొందే విధంగా, జామదగ్న్యు(డు=జమదగ్ని 
కుమారుడు; రాముండు= పరశురాముడు; ధనము=ధనాన్ని; ఇచ్చున్‌= ఇస్తున్నాడు; అను, జన, వాద, పరంపర= అనే జనుల 
మాటల వరుసను; విని; వాని కడకున్‌= అతనిదగ్గరకు; విత్త+అపేక్షన్‌= ధనంమీదికోరికచేత; అరిగెను=వెళ్ళాడు. 
తాత్సర్యం: ఎప్పుడూ బ్రాహ్మణులకు తృప్తి కలిగేవిధంగా జమదగ్నికుమారు డైన పరశురాముడు ధన మిస్తున్నా 
డని అందరూ అనుకుంటుంటే విని, అతనివద్దకు ధనాపేక్షతో వెళ్ళాడు. 


క, అరిగి మహేంద్రాచలమున( | బరమతపోవృత్తి నున్న భార్గవు లోకో 

త్తరు భూరికర్మనిర్మల | చరితుని ద్రోణుండు గాంచి సద్వినయమునన్‌. 198 
ప్రతిపదార్థం: అరిగి=వెళ్ళి; మహేం(ద్ర+అచలమునన్‌= మహేం[ద్రపర్వతంవద్ద; పరమ, తపస్‌+వృత్తిన్‌= గొప్పతపస్సు చేసే 
పనితో; ఉన్న; భూరి, కర్మ, నిర్మల చరితుని= గొప్పపనులచేత పరిశుద్దం అయిన నడవడి కలవాడిని; భార్గవు= భృగువంశంవా 
డైన పరశురాముడిని; (ద్రోణుండు= [ద్రోణుడు; కాంచి=చూచి; సత్‌+వినయంబునన్‌= మంచి వినయంతో. 
తాత్సర్యం: వెళ్లి, మహేం(ద్రపర్వతంవద్ద ఘోరతపస్సు చేస్తున్నవాడూ, లోకంలో ్రేష్టుడూ, గొప్పపనులు చేయటం 
చేత పరిశుద్దమయిన నడవడి గలవాడూ అయిన పరశురాముడిని చూచి మంచివినయంతో. 


వ. “ఏను భారద్వాజుండ, ద్రోణుం డనువా(డ; నర్గారి నై నీకడకు వచ్చితి” ననిన బరశురాముం డి ట్లనియె.199 


ప్రతిపదార్థం: ఏను= నేను; భరద్వాజుండ= భరద్వాజుని కుమారుడను; (ద్రోణుండు; అనువా(డన్‌; అర్థ+అర్థిని+ఐ= ధనాన్ని 
కోరినవాడినై; నీ, కడకున్‌= నీ దగ్గరికి; వచ్చితిన్‌; అనినన్‌; పరశురాముండు+ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: 'నేను భరద్వాజునికుమారుడ నైన (ద్రోణుడిని. ధనాన్ని ఆశించి నీదగ్గరకు వచ్చాను” అని అనగా 
పరశురాముడు ఈ ఏధంగా బదులు పలికాడు. 


చ. కలధన మెల్ల ముందటి జగన్నుత । విప్రుల కిచ్చి, వార్టిమే 
ఖలనిఖీలోర్వి యంతయును గశ్యపు( డ నని కిచ్చితిన్‌, శరం 
బులును శరీరశస్త్రములు( బొల్పుగ నున్నవి; వీనిలోన నీ 
వలసినవస్తువుల్‌ గొను ధ్రువంబుగ నిచ్చెద నీకు నావుడున్‌. 200 


విశేషం: జగత్‌+నుత= లోకంచేత పొగడబడేవాడా!; కల, ధనము+ఎల్లన్‌= ఉన్న ధనా న్నంతటినీ; ముందణు= ముందుగానే,; 
విఫ్రులకున్‌= (బ్రాహ్మణులకు; ఇచ్చి; వార్డి, మేఖల, నిథఖిల+ఉర్సి, అంతయును= సముద్రం ఒడ్డాణంగా కలిగిన సమస్త 


558 శ్రీమదాంధ్ర నముహాభారతము 
భూమండలాన్నీ; కశ్యపుడు= కశ్యపుడు; అన్‌, మునికిన్‌, ఇచ్చితి; శరంబులును= బాణాలు; శరీర, శస్త్రముల్‌= శరీరం, 


ఆయుధాలు; పొల్పుగన్‌= ఒప్పుగా; ఉన్నవి; వీనిలోనన్‌= వీటిలో; నీ, వలసిన, వస్తువుల్‌= నీవు కోరుకొన్న వస్తువులను; కొను= 
తీసికొమ్ము; నీకున్‌= నీకు; (ధ్రువంబుగన్‌= తప్పకుండా; ఇచ్చెదన్‌; నావుడున్‌= అని పరశురాముడు అనగా. 


తాత్సర్యం: 'లోకంచేత పొగడ్త లందుకొన్న ఓ |ద్రోణా! నేను ఉన్నధనం అంతా ముందే (బ్రాహ్మణులకు ఇచ్చివేశాను. 
సముద్రం ఒడ్డాణంగా చుట్టిన భూమి నంతటినీ కశ్యపమహర్షికి ఇచ్చివేశాను. ఇక శస్ర్రాస్రాలు, శరీరం మిగిలి 
ఉన్నాయి. వీటిలో నీకు కావలసినవాటిని తీసికొమ్ము తప్పక ఇస్తాను అని పరశురాముడు అనగా. 


క, ధనములలో నత్యుత్తమ | ధనములు శస్తాస్త్రములు; ముదంబున వీనిం 
గొని కృతకృత్యు(డ నగుదును | జననుత | నా కొసగు మస్ర్రశస్రచయంబుల్‌, 201 


ప్రతిపదార్థం: జన, నుత= జనులచేత కొనియాడబడేవాడా! ఓ పరశురామా!; ధనములలోన్‌; అతి+ఉత్తమ+ధనములు= 
మిక్కిలి (శ్రేష్టములైన ధనాలు; శస్త్ర+అస్ర్రములు; ముదంబునన్‌= సంతోషంతో; వీనిన్‌= వీటిని; కొని=తీసికొని; కృతకృత్యు( 
డను= నెరవేరిన పనికలవాడిని; అగుదును= అయ్యెదను; నాకున్‌; అస్త,శస్రచయంబుల్‌= అస్త్ర MO సమూహాలు; ఒస( 
గుము= ఇమ్ము. 


= 


తాత్సర్యం: జనులచేత (ప్రశంసించబడే ఓ పరశురామా! ధనాలలో మిక్కిలి మేలైనధనాలు శస్ర్రాస్తాలు. కాబట్టి 
సంతోషంతో ఏటిని తీసికొని కృతార్థుడ నవుతాను. శస్రాస్తసమూహాన్ని నాకు ఇమ్ము. 


వ. అని పరశురాముచేత దివ్యాస్త్రంబులు ప్రయోగరహస్యమంత్రంబులతోడం బడసి, ధనుర్విద్యయు నభ్యసించి, 
ధనార్థియయి తన బాలసఖుండైన ద్రుపదుపాలికిం జని 'యేను ద్రోణుండ, నీ బాలసఖుండ, సహాధ్యాయుండ న 
న్నెటుంగుదే' యని ప్రణయపూర్వకంబుగా( బలికిన విని యప్పలుకులు విన సహింపక ద్రుపదుం 
డలిగి యి ట్లనియె. 202 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; పరశురాముచేత; దివ్య+అస్రంబులు= దేవతాసంబంధమైన అ(స్రాలు; ప్రయోగ, రహస్య, 
మం(త్రంబులతోడన్‌= ప్రయోగించటంలోని మర్మాలతో, మంత్రాలతో; పడసి= పొంది; ధనుర్విద్యయున్‌= విలువిద్యనుకూడా; 
అభ్యసించి= నేర్చుకొని; ధన+అర్థి+అయి= ధనాన్ని కోరినవాడై; తన, బాల, సభుండు+ఐన= తనయొక్క చిన్ననాటి స్నేహితు 
డైన; |ద్రుపదు, పాలికిన్‌= (ద్రుపదుని దగ్గరకి; చని= వెళ్లి; ఏను= నేను; [ద్రోణుండన్‌= [ద్రోణుడను; నీ, బాల సఖుండన్‌= 
నీ చిన్ననాటి మిత్రుణ్ణి; సహ+అధ్యాయుండన్‌= నీతో కలిసి చదివినవాడిని; నన్నున్‌= నన్ను; ఎజుంగుదే= తెలిసి ఉన్నావు 
కదా, గుర్తుపట్టావుకదా!; అని= ఆ (ప్రకారంగా; ప్రణయ, పూర్వకంబుగా= స్నేహభావం ఉట్టిపడగా; పలికినన్‌= మాట్లాడగా; 
ఆ+పలుకులు; వినన్‌ సహింపక= వినటానికి ఇష్టపడక; (ద్రుపదుండు; అలిగి= కోపపడి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని పరశురామునిచేత దివ్యా(స్రాలను, వాటిప్రయోగమర్మాలతో, మం(త్రాలతోకూడా పొంది, విలువిద్యను 
అభ్యసించి, ధనాన్ని కోరి తనచిన్ననాటి స్నేహితు డైన |ద్రుపదుదగ్గరికి వెళ్లి, “నేను నీ బాల్యమి(త్రుడిని, నీతో కలిసి 
చదువుకొన్నవాడిని. తెలుసుకదా” అని స్నేహపూర్వకంగా మాట్లాడగా, (ద్రుపదు డామాటలను సహించలేక కోపించి 
ఈ విధంగా అన్నాడు. 


ఆదిపర్వము - పంచనూశ్వాసము 559 
ద్రోణు(డు ద్రుపదునిచే నవమానితు డగుట (సం. 1-122-2) 


చ. కొలది యెటుంగ కిట్టి పలుకుల్‌ పలుకం దగు గాదు నా కనన్‌ 
బలుగుదనంబునం బలుక( బాడియె నీ సఖి నంచు? బేదవి 
ఫ్రులకును ధారుణీశులకు( బోల(గ సఖ్యము సంభవించునే? 
పలుకక వేగ పా; మృ్మకట పాటు(డు సంగడికాణడె యెందునన్‌ ? 203 


ప్రతిపదార్థం: కొల(ది= అంతరం; ఎణుంగక= తెలియక; ఇట్టి పలుకుల్‌= ఇటువంటి మాటలు; పలుకన్‌= మాటాడుటకు; 
తగున్‌, కాదు= తగినది, కాదు; నాకు+అనన్‌= నాకు అనగా; పలుగు+తనంబునన్‌= నిందాపూర్వకంగా; నీ సఖిన్‌= నీ 
స్నేహితుడిని; అంచున్‌= అంటూ; పలుకన్‌; పాడియె= న్యాయమా!; పేద, విప్రలకును= బీద (బ్రాహ్మణులకు; ధారుణి+ 
ఈశులకున్‌= రాజులకు; పోల(గన్‌= సమానమైనట్టు; సఖ్యము= స్నేహం; సంభవించునే= కలుగుతుందా?; పలుకక= మాట్లాడ 
కుండా; వేగన్‌= త్వరగా; పొమ్ము= వెళ్ళు; అకట= అయ్యో!; పాణు(డు= (బ్రాహ్మణుడు; ఎందునన్‌= ఎక్కడైనా; సంగడికా( 
డు+ఎ= స్నేహితుడా? 


తాత్సర్యం: మన ఇద్దరి అంతరం తెలియకుండా, 'నాకు ఈ విధంగా మాట్లాడ తగునా, కూడదా అని 
అనుకోకుండా, నన్ను నీ స్నేహితుడి నని చెప్పడం న్యాయంగా ఉందా? బీదబ్రాహ్మణులకూ మహారాజులకూ స్నేహం 
ఎట్లా సాధ్యపడుతుంది? మారుమాట్లాడక పొమ్ము. అయ్యో! అసలు (బ్రాహ్మణుడు ఎక్కడైనా BOS డౌతాడా? 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


చ. ధనపతితో దరిద్రునకుం BOWO డగు వానితోడ మూ 

ర్లునకుం బ్రశాంతుతోడ( గడు( గ్రూరునకున్‌, రణశూరుతోడ భీ 

D NI 

రునకు, వరూథితోడ నవరూథికి, సజ్ఞనుతోడ( గష్టదు 

ర్లునునకు నెవ్విధంబునను సఖ్యము దా నొడ(గూడ నేర్చునే? 204 
ప్రతిపదార్థం: ధనపతితోన్‌= ధనానికి ప్రభువైనవానితో - అంటే సంపదకలవానితో; దరిద్రునకున్‌; తత్త, విదుండు+ 
అగువానితోడన్‌= తత్త్యం తెలిసినవానితో; మూర్గునకున్‌; ప్రశాంతుతోడన్‌= మిక్కిలి శాంతం కలిగినవానితో; కడున్‌+(క్రూరునకున్‌= 
మిక్కిలి (క్రూరుడైనవానికి; రణ, శూరుతోడన్‌= యుద్దంలో పరా(క్రమవంతు డైన వానితో; భీరునకున్‌= పిరికివానికి; వరూథితోడన్‌= 
కవచం కలిగినవానితో; అవరూధథికిన్‌= కవచం లేనివానికి; సజ్జనుతోడన్‌= సన్మార్గునితో; కష్ట దుర్దనునకున్‌= పాపి అయిన 
దుర్మార్లునికి; సఖ్యము= స్నేహం; ఏ+విధంబునను= ఎట్టు; తాన్‌= తాను; ఒడగూడన్‌+నేర్చునే= కలుగుతుందా? కలుగ దని 
భావం. 


తాత్సర్యం: ధనవంతునితో KAWAOS, పండితునితో మూర్జునికి, ప్రశాంతునితో (క్రూరునికి, ఏరునితో పిరికివానికి, 
కవచరక్షణ కలవానితో రక్షాకవచం లేనివానికి, సజ్జనునితో దుర్మార్లునికి స్నేహం ఏ విధంగా కలుగుతుంది? 


విశేషం: ఈ పద్యం నన్నయరుచిరార్హసూక్తులలో ఒకటి. (ద్రుపదుడు చిన్ననాటి నెచ్చెలిని గుర్తించికూడా, పేదవాడూ, 
ధనవంతుడూ అనే భేదభావంతో అతనిని తిరస్కరించాడు. అంతటితో ఆగకుండా తన (ప్రవర్తనను ధర్మబద్దమైనదానిగా 


560 శ్రీమదాంధ్ర నముహాభారతము 


సమర్థించుకొన్నాడు. అందుకై ముందు పద్యంలో మహారాజుకూ పేదబాపనికీ ఎక్కడి సంబంధం అని ఎత్తిపొడిచాడు. ధనా 
పేక్షతో వచ్చిన (ద్రోణుని మనసు అతని పేదరికాన్ని ఎత్తిచూపుతున్నందుకు చివుక్కుమనేటట్లు చేశాడు. అంతటితో ఆగక 
అసలు (బ్రాహ్మణుడు స్నేహంచేయ తగినవాడా? అని అధిక్షేపించాడు. ఇది అతని వర్గాన్నీ, స్వభావాన్నీ నిందించేవాక్యం. 
అర్థహీనుడైనా (ద్రోణుడు అభిమానహీనుడు కాడు. అందువలన ఆవాక్యం అతడిని రెచ్చగొట్లుంది. పైపెచ్చు ఈపద్యంలో 
ద్రుపదుడు తన (ప్రవర్తనకు లోకధర్మాన్ని సూక్తిగా చెప్పి సమర్ధించుకొంటున్నాడు. ఇందులో పేర్కొన్న పోలికలవలన ద్రుపదుడు 
తనను ధనపతిగా, తత్త్యవేత్తగా, ప్రశాంతునిగా, రణశూరునిగా, సురక్షితునిగా, ఉత్తమునిగా చెప్పుకొని ఆత్మ(ప్రశంస చేసికొన్నాడు. 
(ద్రోణుడిని వరుసగా దరి(ద్రునిగా, మూర్భునిగా, (క్రూరునిగా, పిరికిపందగా, అరక్షితునిగా, పరమదుర్మార్ల్గునిగా నిందించి, 
నిష్కారణమైన పరనిందకు పాల్పడ్డాడు. ముందు పద్యంలోని మాటలే (ద్రోణునిమనసును పుండుచేసి ఉంటాయి; పైపెచ్చు 
ఈ మాటలు పుండుమీద కారం చల్లిన ట్లుంటాయి. సూక్తులను కథార్ణపోషకాలుగా వాడేనన్నయకథాకథనశిల్ప మిది. 


క, సమశీలశ్రుతయుతులకు | సమధనవంతులకు సమసుచారిత్రులకుం 

దమలో సఖ్యమును వివా 1 హము నగు గా; కగునె రెండు నసమానులకున్‌. 205 
ప్రతిపదార్థం: సమ, శీల, (శ్రుత, యుతులకున్‌= సమానమైన స్వభావంతో, విద్యతో కూడిన వాళ్ళకు, సమ, ధనవంతులకున్‌= 
సమానంగా ధనవంతు లైనవాళ్ళకు; సమ, సుచారి(త్రులకున్‌= సమాన మైన మంచి నడవడిక కలిగినవాళ్ళకు; తమలోన్‌; 
సఖ్యమును= స్నేహం; వివాహము= పెండ్లి; అగున్‌, కాక= ఏర్పడుతాయికానీ; రెండున్‌= మై(త్రి, - వివాహము, అను రెండును; 
అసమానులకున్‌= సమానులు కానివాళ్ళకు; అగునె= బౌతాయా? (కా వని భావం) 
తాత్సర్యం: సమానమైన స్వభావం, విద్య కలవాళ్ళకు, సమానమైన సంపద కలవాళ్ళకు, సమానమైన మంచినడవడి 
కలవాళ్ళకు స్నేహం, వివాహం ఏర్పడుతాయి. కాని సమానులు కానివాళ్ళకు అవి ఏర్పడతాయా? (ఏర్పడ వని 


భావం) 


విశేషం: కయ్యానికీ వియ్యానికీ సామ్యం ఉండా లనే జనసూక్తి కీపద్యం రమణీయపద్యాకృతి. 


వ. 'మటి యట్లుంగాక రాజులకు గార్యవశంబునం జేసి మి త్రామిత్ర సంబంధములు సంభవించుం గావున మా 
యట్టి రాజులకు మీయట్టిపేదపాటువారలతో( గార్యకారణం బైన సఖ్యం బెన్నండును గానేరి దని ద్రుపదుం 
దైశ్వర్యగర్వంబున WS పలికిన విని, ద్రోణుం డవమానజనితమన్యుఘూర్లమానమానసుం డయి యెద్దియుం 
a bad ta (స 
జేయునది నేరక పుత్తకళత్రాగ్నిహోత్రశిష్యగణంబులతో హస్తిపురంబునకు వచ్చె; నంత నప్పురబహిరంగణంబున 
ధృతరాష్ట్రపాండునందను లందటు( గందుకక్రీడాపరు లయి వేడుకతో నాడుచున్నంత నక్మాంచనకందుకం 
బొక్కనూతం బడిన. 206 


ప్రతిపదార్థం: మణీ= ఇంకా; అట్టున్‌+కాక= ఆ విధంగా కాకుండా; రాజులకున్‌; కార్య, వశంబునన్‌ చేసి= అవసరంచేత; 
మి(త్ర+అమి(త్ర, సంబంధములు= స్నేహ, వైర సంబంధాలు; సంభవించున్‌= కలుగుతాయి, కావునన్‌; మీయట్టి, పేద, పాణు 
వారలతోన్‌= మీవంటి బీద(బ్రాహ్మణులతో; కార్య, కారణంబు+ఐన= ప్రయోజనకర మైన; సఖ్యంబు= మైత్రి; ఎన్నండును= 
ఎప్పటికినీ; కానేరదు=కలుగబోదు; అని= ఆ (ప్రకారంగా; |ద్రుపదుండు; ఐశ్యర్య గర్వంబునన్‌= సంపదవలన కలిగినపొగరుచేత; 
మెచ్చక= లక్ష్యపెట్టకుండా (నిర్లక్ష్యంగా); పలికినన్‌; విని; (ద్రోణుండు; అవమాన, జనిత, మన్యు, ఘూర్లమాన, మానసుండు+అయి= 
అవమానంవలన పుట్టినకోపంచేత తిరుగుడు పడుతున్న మనసు కలిగినవా డై; ఎద్దియున్‌, చేయునది, నేరక= ఏమిచేయాలో 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 561 


తెలియక; పుత్ర, కళత్ర+అగ్నిహో(త్ర, శిష్య, గణంబులతో= కొడుకుతో, భార్యతో, అగ్నిహోత్రంతో, శిష్యసమూహంతో; హస్తి, 
పురంబునకున్‌; వచ్చెన్‌; అంతన్‌= అప్పుడు; ఆ+పుర, బహిస్‌+అంగణంబునన్‌= ఆ పట్టణం వెలుపల; YONG, పాండు 
నందనులు= ధృతరాష్ట్రుని కుమారులు, పాండురాజు కుమారులు (కౌరవ పాండవులు); అందటున్‌= అంతా; కందుక, 
క్రీడాపరులు+అయి= చెండాట ఆడటంలో ఆసక్తి కలిగినవారై; వేడుకతోన్‌= సంతోషంతో; ఆడుచు+ఉన్నంతన్‌= ఆడుతూ 
ఉండగా; ఆ+కాంచన, కందుకంబు= ఆ బంగారు చెండు (బంతి); నూతన్‌= బావిలో; పడినన్‌= పడగా. 
తాత్సర్యం: అంతేకాదు; రాజులకు అవసరాన్నిబట్టి మిత్రత్వశత్రుత్వాలు ఏర్పడుతుంటాయి; అందుచేత మా 
వంటి రాజులకు, మీవంటి పేదబ్రాహ్మణులతో ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి స్నేహం ఎప్పుడూ ఏర్పడదు” అని 
ద్రుపదరాజు ఐశ్యర్యగర్వంతో తిరస్కరించి మాట్లాడగా (ద్రోణుడు అవమానంచేత కలిగిన కోపంవలన కలతచెందిన 
మనసు కలవాడై, ఏమీచేయటానికీ తోచక, కొడుకుతో, భార్యతో, అగ్నిహోత్రంతో, శిష్యసమూహాలతో హస్తినాపురానికి 
వచ్చాడు. అప్పుడు ఆ పట్టణంబయట ధృతరాష్ట్రనికుమారులు, పాండురాజుకుమారులు చెండాట ఆడుకొంటూ 
ఉండగా వా ళ్ళాడుతున్న బంగారుబంతి బావిలో పడింది. అప్పుడు. 


ఆ. నీరిలోన( దోచు తారక ప్రతిబింబ | మొక్కొ యనగ వెలుగుచున్నదాని 
రాచకొడుకులెల్ల జూచుచునుండిరి | దాని బుచ్చుకొనువిధంబు లేక, 207 


ప్రతిపదార్థం: నీరిలోనన్‌= నీటిలో; Sans కనిపిస్తున్న; తారక, (ప్రతిబింబము+ఒక్కొ= నక్షత్రంయొక్క ప్రతిబింబమా?; 
అనయ(గన్‌= అనేటట్టుగా; వెలుగుచున్‌+ఉన్న= (ప్రకాశిస్తూ ఉన్న; దానిన్‌= ఆ బంతిని; రాచ, కొడుకులు+ఎల్లన్‌= రాకుమారులంతా; 
దానిన్‌= ఆ బంతిని; పుచ్చుకొను, విధంబు= తీసికొనే మార్గం; లేక= తెలియక; చూచుచున్‌; ఉండిరి. 


తాత్సర్యం: నీటిలో ప్రతిఫలిస్తున్న నక్షత్రమా అన్నట్టుగా వెలుగుతున్న ఆ బంగారుబంతిని తీసికొనేమార్గం లేక 
రాకుమారులంతా ఊరకే చూస్తున్నారు. 
విశేషం: అలం : ఉటత్రేక్ష. 
వ. అట్టి యవసరంబున. 208 
తాత్సర్యం: అటువంటి సమయంలో. 

ద్రోణుడు హస్తిపురంబునకు వచ్చుట. (సం. 1-122-14) 
క నానావిధశరశరధుల | తో నున్నతచాపధరు(డు ద్రోణుడు వారిం 


గాన జనుదెంచి యంతయు । దా నప్పు డెటింగి రాజతనయుల కనియెన్‌. 209 


ప్రతిపదార్థం: నానా, విధ, శర, శరధులతోన్‌= అనేకవిధా లైన బాణాలతో, అమ్ములపొదులతో; ఉన్నత, చాప, ధరు(డు= 
పొడవైన ధనుస్సు ధరించినవాడు; |ద్రోణు(డు; వారిన్‌= ఆ కౌరవ పాండవుల్ని; కానన్‌= చూడటానికై; చనుదెంచి= వచ్చి; తాన్‌= 
తాను; అప్పుడు; అంతయున్‌; ఎటీంగి; రాజ, తనయులకున్‌= రాకుమారులతో; అనియెన్‌= ఈవిధంగా అన్నాడు. 


తాత్సర్యం: అనేకవిధా లైన బాణాలతో, అమ్ములపొదులతో, ఎత్తెన ధనుస్సును ధరించిన ద్రోణుడు వాళ్ళ దగ్గరికి 
వెళ్ళి, విషయమంతా తెలిసికొని ఆ రాజకుమారులతో ఇట్లా అన్నాడు. 


562 శ్రీమదాంధ్ర నముహాభారతము 


చ. భరతకులప్రసూతులరు భాసురశస్రమహా స్త్ర DHOWO 
గరము ప్రసిద్దు( డై పరగు గౌతమశిష్యుల; రిట్టి మీకు దు 
ష్మరముగ నూతిలో బడిన కాంచనపిండు( గొనంగనేర కొం 
డొరుల మొగంబు చూచి నగుచుండ(గ( జన్నె యుపాయహీనతన్‌. 210 


ప్రతిపదార్థం: భరత, కుల, ప్రసూతులరు= భరతవంశంలో పుట్టినవారు; భాసుర, శస్త్ర, మహా+అస్త్ర, విద్యలన్‌= (ప్రకాశిస్తున్న 
శస్త్రవిద్యలలో, గొప్ప అస్ర్రవిద్యలలో; కరము= మిక్కిలి; (ప్రసిద్దుుడు+ఐ= పేరు పొందినవాడై; పర(గు= ఒప్పు; గౌతమ, 
శిష్యులరు= కృపాచార్యుని శిష్యులు; ఇట్టి; మీకున్‌; దుష్కరముగన్‌= కష్టంగా; నూతిలోన్‌= బావిలో; పడిన, కాంచన, పిండున్‌= 
బంగారు బంతిని; కొనంగ, నేరక= పైకితీయకలేక; ఉపాయ హీనతన్‌= ఉపాయం లేక; ఒండు+ఒరుల, మొగంబు= 
ఒకరిముఖాన్ని ఒకరు; చూచి; నగుచున్‌+ఉండ(గన్‌= నవ్వుతూ (నిస్సహాయంగా)ఉండటం; చన్నె= తగినపనా? 


తాత్సర్యం: మీరు భరతవంశంలో పుట్టి; శస్ర్రాస్రవిద్యలలో మహా(ప్రసిద్దు డైన కృపాచార్యునిశిష్యులై, బావిలో పడిన 
బంతిని తీసికొనటం చేతకాక ఒకరిముఖం ఒకరు చూచుకుంటూ నవ్వుకొనటం మీకు తగినపనా? 


విశేషం: బాణవిద్యలో ప్రొఢుడై ద్రోణుడు - బావిలో పడినబంతిని పైకితీసికొనలేక వెలవెలపోతున్న పాండవులతో, ధార్తరాష్టులతో 
అవహేళనగా మాట్లాడటం వాళ్ళను అవమానించటం కాదు. ఉత్తమవంశంలో పుట్టి, ఉత్తమగురువుకు శిష్యులై సమయోచితమైన 
ఉపాయం ఆలోచించకుండ ఉద్దిగ్నులు కావటం వీరులకు ఉచితం కా దని హెచ్చరించటానికి, ఆ తరువాత తనవిద్యను, 
యోగ్యతను ప్రదర్శించాడు. ఈ సన్నివేశం కృపాచార్యునికంటె [ద్రోణుడు గొప్పవా డనీ, అతనిశిక్షణ రాజకుమారుల కవసర 
మనీ భీష్ముడు భావించేటట్ల్టు చేసిం దని వస్తుధ్వని. (సంపా.) 


వ. “దీని బాణపరంపరం జేసి పుచ్చి యిచ్చెద జూడు; డీ విద్య యొరు లెవ్వరు నేర' రని ద్రోణుం డొక్కబాణం బభి 
మంత్రించి దృష్టి ముష్టి సౌష్టవంబు లొప్ప నక్కందుకంబు నాట నేసి దానిపుంఖంబు మటియొక బాణంబున నేసి 
తత్పుంఖం బొండొకబాణంబున నేసి వరుసన బాణరజ్ఞవు గావించి దానిం దిగిచికొని యిచ్చినం జూచి 
రాజకుమారు లెల్ల విస్మయం బంది ద్రోణుం దోడ్కొని చని Sapo కంతయు నెణింగించిన నాతండును. 211 


ప్రతిపదార్థం: దీనిన్‌= ఈ బంతిని; బాణ, పరంపరన్‌+చేసి= బాణాల వరుసతో; పుచ్చి= తీసికొని; ఇచ్చెదన్‌; చూడు(డు= 
చూస్తూ ఉండండి; ఈ, విద్య; = ఈ విలువిద్యను; ఒరులు+ఎవ్వరున్‌= ఇతరు లెవ్వరూ; నేరరు= నేర్ప్వలేదు; అని= ఆ 
విధంగా; [ద్రోణుండు; ఒక్క, బాణంబు= ఒక్క బాణాన్ని; అభిమం[త్రించి= మం(త్రంతో పిలిచి; దృష్టి ముష్టి, సౌష్టవంబులు= 
చూపు యొక్క, పిడికిలి యొక్క చక్కదనాలు; ఒప్పన్‌= ఒప్పునట్టుగా; ఆ+కందుకంబు= ఆ బంతిని; నాటన్‌+ఏసి= 
గ్రుచ్చుకునేట్టుగా కొట్టి; దాని= ఆ బాణం యొక్క; పుంఖంబు= (క్రింది చివర; మటియొక, బాణంబునన్‌= ఇంకొక బాణంతో; 
ఏసి= కొట్టి; తద్‌+పుంఖంబు= దానియొక్క చివరిఅంచును; ఒండు+ఒక, బాణంబునన్‌= మరొక బాణంచేత; ఏసి=కొట్టి; 
వరుసన; బాణ, రుజ్జువు= బాణాల తాడును; కావించి= అగునట్లు చేసి; దానిన్‌= ఆ బంతిని; తిగిచికొని= లాగుకుని; 
ఇచ్చినన్‌= ఈయగా; చూచి= కనుగొని; రాజకుమారులు+ఎల్లన్‌= రాజకుమారు లందరు; విస్మయంబు+అంది= ఆశ్చర్యపడి; 
ద్రోణుని= ద్రోణుణ్ణి; తోడ్కొని= తీసికొని; చని= వెళ్ళి; భీష్మునకున్‌, అంతయున్‌, ఎటీంగించినన్‌= భీష్మునికి అంతా 
తెలుపగా; అతండున్‌= అతడుకూడా. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 563 


తాత్సర్యం: “ఈ బంతిని బాణపరంపరతో తీసి ఇస్తాను చూడండి. ఈ విద్య ఇతరు లెవ్వరికీ రాదు' అని 
(ద్రోణుడు ఒక బాణాన్ని అభిమంత్రించి, చూపును, పిడికిలిని చక్కగా నిలిపి, ఆ బంతికి నాటుకునే విధంగా ఆ 
బాణాన్ని కొట్టి, ఆబాణంచివరికి మరో బాణాన్ని, దాని చివరికి ఇంకో బాణాన్నీ కొట్టి, వరుసగా బాణాలతాడు చేసి 
బంతిని లాగి ఇచ్చాడు. అది చూచి, రాకుమారు లందరూ ఆశ్చర్యపడి, (ద్రోణుడిని తీసికొని వెళ్ళి భీష్మునికి 
జరిగినదంతా చెప్పారు. ఆయనకూడా. 


క ఆసన్నపలితు ననఘు శ । రాసనగురు భూరిసత్వు నసితక్ళశాంగున్‌ 

భూసురవరు ద్రోణు గుణో | ద్దాసితు వినినట్ల చూచి పరమప్రీతిన్‌. 212 
ప్రతిపదార్థం: ఆసన్న, పలితున్‌= సమీపించిన తెలనెరిసినవాడిని; అనఘున్‌= పాపంలేనివాడిని; శర+ఆసన, గురున్‌= 
ధనుర్విద్యకు గురువైనవాడిని; భూరి, సత్ఫున్‌= గొప్పబలం కలిగినవాడిని; అసిత, కృశ+అంగున్‌= నల్లని, సన్నబడిన శరీరం 
కలవాడిని; భూసుర, వరున్‌= (బ్రాహ్మణ శ్రేష్టుడిని; గుణ+ఉద్భాసితున్‌= మంచిగుణాలచేత (ప్రకాశిస్తున్నవాడిని; |ద్రోణున్‌= 
ద్రోణుణ్ణి; వినినట్టు+అ= మునుపు వినినట్టే, చూచి= కనుగొని; పరమ, ప్రీతిన్‌= మిక్కిలి సంతోషంతో. 
తాత్సర్యం: తల నెరియటం మొదలైనవాడు, పుణ్యాత్సుడు, ధనుర్వ్సి ద్యాచార్యుడు, మహాబలవంతుడు, నల్లని 
బక్కచిక్కిన శరీరం కలవాడు, బ్రాహ్మణడ్రేష్ణుడు, మంచిగుణాలచేత (ప్రకాశించేవాడు అయిన [ద్రోణుడిని తాను 
ముందే విన్నట్టుగా చూచి భీష్ముడు ఎంతో సంతోషంతో. 


క. 'wowoh వచ్చి తిందుల; । కెం దుండ(గ నీకు నిష్ట మెటింగింపుము స 

ద్వందిత!' యని యడిగిన సా | నందుడు ద్రోణుండు భీష్మునకు ని ట్లనియెన్‌. 213 
ప్రతిపదార్థం: ఎందు+ఉండి= ఎక్కడనుండి; ఇందులకున్‌= ఇక్కడికి; వచ్చితివి= వచ్చావు? నీకున్‌; ఎందు+ఉండయగన్‌= 
ఎక్కడ ఉండటానికి; ఇష్టము= అభిలాష ఎతిగింపుము= తెలియజేయుము; సద్‌+వందిత= సజ్జ్ఞనులచేత పొగడబడేవాడా!; 
అని= ఆ ప్రకారంగా; అడిగినన్‌= అడుగగా; స+ఆనందు(డు= ఆనందంతో కూడినవాడైన; (ద్రోణుండు; భీష్మునకున్‌; ఇట్టు+ 
అనియెన్‌. 
తాత్సర్యం: 'సజ్ఞనులచేత పొగడబడేవాడా! ఓ (ద్రోణాచార్యా! నీవు ఎక్కడనుండి ఇక్కడకు వచ్చావు? ఎక్కడ 
ఉండటం నీ కిష్టం? చెప్పుము’ అని అడుగగానే [ద్రోణుడు సంతోషించి భీష్మునితో ఈ విధంగా అన్నాడు. 


వ. ఏనుద్రోణుం డనువా(డ; భరద్వాజపుత్తుండ నగ్న్మివేశ్యుండను మహామునివరునొద్ద బ్రహ్మచర్యాశ్రమంబున వేదాధ్యయ 
నంబు సేసి ధనుర్వేదం బభ్యసించుచున్ననా(డు, పాంచాలపతి యైన పృషతుపుత్రుండు ద్రుపదుం డను వా(డు నా 
కిష్టసఖుం డయి యెల్లవిద్యలు గటిచి, 'యేను పాంచాలవిషయంబునకు రా జయిననా(డు నా యొద్దకు వచ్చునది; 
నా రాజ్యభోగంబులు నీవు ననుభవింప SAH వని నన్ను( బ్రార్థించి చని, పృషతుపరోక్షంబున( దద్దేశంబునకు 
రా జయి యున్న నేను గురునియుక్తుండ నై గౌతమిం బాణిగ్రహణంబు సేసి యిక్కుమారు నశ్వత్థామ నధికతేజుస్వ 
నాత్మజుం బడసి, ధనంబు లేమిం గుటుంబభరణంబునం దసమర్థుండ నయి యుండియు. 214 


564 శ్రీమదాంధ్ర నముహాభారతము 


ప్రతిపదార్థం: ఏను= నేను; ద్రోణుండు+అను వాడన్‌; భరద్వాజ, పుత్రుండన్‌= భరద్యాజమహర్షి కుమారుణ్ణి; అగ్నివేశ్యుండు= 
అగ్నివేశ్యుడను పేరుగల; మహాముని, వరున్‌+ఒద్ద= గొప్ప మునిశ్రేష్టుని దగ్గర; (బ్రహ్మచర్య+ఆ॥శ్రమంబునన్‌; వేద+ అధ్యయనంబు= 
వేదాలు చదవటం; చేసి; ధనుర్వేదంబు= విలువిద్యను; అభ్యసించుచున్‌= నేర్చుకొంటూ; ఉన్న, నాడు= ఉన్నప్పుడు; పాంచాల, 
పతి+ఐన= పాంచాలదేశపురాజైన, పృషతు, పుత్రుండు= పృషతు డనేవానికుమారుడు; (ద్రుపదుండు+ అనువాడు; నాకు; ఇష్ట, 
సఖుండు+ఐ= (ప్రియమైన స్నేహితుడై; ఎల్ల, విద్యలు; కణుచి= నేర్చుకొని; ఏను= నేను; పాంచాల, విషయంబునకున్‌= 
పాంచాలదేశానికి; రాజు+అయిన, నా(డు= రాజైనప్పుడు; నా, ఒద్దకున్‌= నా దగ్గరికి; వచ్చునది= రమ్ము; నా, రాజ్య 
భోగంబులు; నీవున్‌= నీవు కూడా; అనుభవింపన్‌= అనుభవించుటకు; అర్హుండవు= తగినవాడివి; అని; నన్నున్‌; ప్రార్థించి; 
చని= వెళ్ళి; పృషతు, పరోక్షంబునన్‌= పృషతుని తర్వాత, తద్‌+దేశంబునకున్‌= ఆ దేశానికి; రాజు+అయి, ఉన్నన్‌= 
ప్రభువైఉండగా; నేను= నేను; గురు, నియుక్తుండను+ఐ= తం(డ్రిచేత ఆజ్ఞాపించబడినవాడినై; గౌతమిన్‌= కృపిని; 
పాణిగ్రహణంబు+చేసి= వివాహమాడి; ఈ+కుమారున్‌; అశ్యృత్తామన్‌; అధిక, తేజస్విన్‌= మిక్కిలి తేజశ్ళాలిని; ఆత్మజున్‌= 
కుమారుని; పడసి= పొంది; ధనంబు, లేమిన్‌= ధనం లేకపోవటంచేత; కుటుంబ, భరణంబు, అందు= సంసారాన్ని 
భరించటంలో; అసమర్థుండను; అయి; ఉండియున్‌= శక్తిలేనివాడనై ఉండికూడా. 


తాత్సర్యం: నాపేరు (ద్రోణుడు. భరద్వాజునికుమారుడిని. అగ్నివేశ్యు డనే గొప్పమునిశ్రేష్టునిదగ్గర (బ్రహ్మచర్య 
వ్రతం అవలంబించి వేదాధ్యయనం చేసి, ధనుర్వేదం నేర్చుకొంటున్నకాలంలో, పాంచాలరాజైన పృషతునికుమారుడు 
ద్రుపదు డనేవాడు నాకు ప్రియమి(త్రుడై అన్నివిద్యలూ గురువుదగ్గర నేర్చి, 'నేను పాంచాలదేశానికి రాజైనప్పుడు నీవు 
నా దగ్గరికి రావాలి సుమా! నా రాజ్యభోగాలు నీవు కూడా అనుభవించటానికి అర్హుడి' వని నన్ను ప్రార్థించి వెళ్ళాడు. 
పృషతునితర్యాత (ద్రుపదుడు ఆ దేశానికి రా జయ్యాడు. నేనుకూడా తం(డ్రిఆజ్ఞచేత కృషిని వివాహమాడి, గొప్పతేజస్సుకల 
ఈ బాలుడు అశ్వత్తామను కొడుకుగా పొంది, ధనం లేమిచేత సంసారాన్ని భరించలేనివాడినై ఉండికూడా - 


క DHADHA వివేకా 1 పరిచయు లగు ధరణిపతుల పాలికి( బోవం 
బరులందు దుష్ప్రతిగ్రహ | భర మెదలో రోసి ధర్మపథమున నున్నన్‌. 215 


ప్రతిపదార్థం: పురుష విశేష, వివేక+అపరిచయులు+అగు= పురుషునియొక్క గొప్పతనాన్ని గురించిన ఆలోచనలందు 
పరిచయం లేనివాళ్ళయిన; ధరణి, పతుల, పాలికిన్‌= రాజుల దగ్గరికి; పోవన్‌= వెళ్ళటం; పరులందు= ఇతరుల దగ్గర; 
దుష్రుతిగ్రహ, భరము= చెడుదానాలను తీసికొనటంయొక్క కష్టాన్ని; ఎదలో= మనసులో; రోసి= అసహ్యించుకొని; ధర్మ, 
పథమునన్‌= ధర్మమార్గంలో; ఉన్నన్‌= ఉండగా. 

తాత్సర్యం: వ్యక్తులయోగ్యతను గుర్తించలేని రాజులదగ్గరికి వెళ్లటానికీ, ఇతరులనుండి చెడుదానాలు తీసికొనటానికీ, 
ఇష్టపడక ధర్మమార్గంలో బీవితం గడపుతుండగా. 


క ధనపతుల బాలురు ముదం | బున నిత్యము బాలు ద్రావబోయిన నస 
త్తనయుండు వీ(డు బాల్యం 1 బున నేడ్దెను బాలు నాకు బోయుం డనుచున్‌. 216 
ప్రతిపదార్థం: ధన, పతుల, బాలురు= ధనవంతుల పిల్లలు; ముదంబునన్‌= సంతోషంతో; నిత్యమున్‌= ప్రతిదినం; పాలు, 


త్రావన్‌ పోయినన్‌= పాలు(త్రాగుచుండగా; అస్మద్‌+తనయుండు= నా కుమారుడు; వీ(డు= ఈ బాలుడు; బాల్యంబునన్‌= 
బాల్యమునందు; నాకున్‌, పాలు, పోయుండు; అనుచున్‌; ఏడ్ఫెన్‌. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 565 


తాత్సర్యం: ధనవంతుల బిడ్డలు (ప్రతిదినం సంతోషంతో పాలు (త్రాగుతూండగా, నా కుమారుడు వీడు బాల్యంలో 
నాకుకూడా పాలు పోయంిడని ఏడ్చాడు. 


వ. దానిం జూచి 'దారిద్యంబునకంటె( tigo బొం డెద్దియు లేదు; దీని నా బాలసఖుండగు పాంచాలు పాలికిం బోయి 

పాచికొందు; నాతండు తనదేశంబున కభిషిక్తుండు గా బోవుచుండి నన్ను రా బనిచి పోయె'. 217 
ప్రతిపదార్థం: దానిన్‌+చూచి= ఆ సన్నివేశాన్ని చూచి; దారిద్ర్యంబునకంటెన్‌= లేమిడి కన్నా; కష్టంబు= కష్టము; ఒండు+ 
ఎద్దియున్‌= మరొకటి ఏదీ; లేదు; దీనిన్‌= ఈ పేదరికాన్ని; నా, బాల, సఖుండు= నా చిన్ననాటి స్నేహితుడు; అగు= అయినట్టి; 
పాంచాలు, పాలికిన్‌= పాంచాలదేశపు రాజైన [ద్రుపదుని దగ్గరికి; పోయి; పాచికొందున్‌= పోగొట్టుకొంటాను; అతండు= ఆ 
(ద్రుపదుడు; తన, దేశంబునకున్‌= తన రాజ్యానికి; అభిషిక్తుండు+కాన్‌= రాజు కావడానికి; పోవుచుండి= పోతూ ఉండి; 


నన్నున్‌= నన్ను; రాన్‌+పనిచి= రమ్మని చెప్పి; పోయెన్‌. 


తాత్సర్యం: దానిని చూచి దారిద్ర్యంకంటే కష్టం మరొకటి లే దని తలచి “ఈ దారిద్ర్యాన్ని నా బాల్యమి(త్రు డైన 
పాంచాలరాజు (ద్రుపదునిదగ్గరకు పోయి తొలగించుకుంటాను. అతడు తనదేశానికి రాజు కావటానికి వెళ్తూ నన్ను 
ఆహ్వానించి వెళ్ళాడు”. 
మత్తకోకిల 
వే(డు టెంతయు( గష్టమైనను వేటులేని సుహ్హృజ్ఞనున్‌ 
వే(డికో లుచితంబ కావున వేడ్కతో( జని సోమకున్‌ 
వే(డినన్‌ ధన మోప(డేనియు వీనిమాత్రకు నాలుగేన్‌ 
పా(డికుట్టుల నీ(డె వీనికి బాలు ద్రావుచునుండగన్‌. 218 
ప్రతిపదార్థం: వేడుట= యాచించటం; ఎంతయున్‌= మిక్కలి; కష్టము+ఐనను= కష్టమైనపని అయినప్పటికీ; వేణులేని= 
భేదంలేని; సుహృత్‌+జనున్‌= మిత్రుడిని; వే(డికోలు= వేడుకోవటం; ఉచితంబు+అ= తగినదే; కావునన్‌; వేడ్కతోన్‌= సంతోషంతో; 
చని= వెళ్ళి; సోమకున్‌= (ద్రుపదుడిని; వే(డినన్‌= (ప్రార్థింపగా; ధనము+ఓప(డు+ఏనియున్‌= ధనం ఇవ్వలేకపోయినప్పటికీ; వీని 
మా(త్రకు= వీడికి (అశృత్తామకు) సరిపోయేంతగా; నాలుగు+ఏన్‌= నాలుగైనా; పాడి, కుళ్జలన్‌= పాడి ఆవులను; వీనికిన్‌= 
ఈ అశృత్తామకు; పాలు; (త్రావుచున్‌, ఉండ(న్‌= పాలుత్రాగటానికి; ఈండె= ఇవ్వడా! 
తాత్సర్యం: యాచించటం ఎంతో కష్టమైన పని. అయినప్పటికీ భేదం లేని మిత్రుడిని యాచించటం ఉచితమే. 
అందుచేత సంతోషంగా వెళ్లి (ద్రుపదుడిని అడిగినట్లయితే, ధనం ఇవ్వలేకపోయినా, అశ్యత్తామ పాలు (త్రాగటానికి 
౧? ౧ థె 
సరిపోయేటట్టుగా నాలుగుపాడిఆవులనైనా ఇవ్వడా? 
విశేషం: మత్తకోకిలపాదంలో ర, స, జ, జ, భ, ర - అనే గణాలు వరుసగా ఉంటాయి. 11వ అక్షరం యతిస్థానం. (ప్రాస 
నియమం ఉన్నది. 
వ. అని నిశ్చయించి ద్రుపదునొద్దకుం బోయి న న్నెటింగించిన, నాతండు దన రాజ్యమదంబున నన్నును దన్నును 
నెటుంగకి యేను రాజను నీవు పేదపాటుండవు; నాకును నీకును నెక్కడి సఖ్యం? బలి పలికిన వానిచేత 
నవమానితుండ నయి వచ్చితి నని ద్రోణుండు దనవృత్తాంతం బంతయు జెప్పిన. 219 


566 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; నిశ్ళయించి= నిర్లయించుకొని; (ద్రుపదు+ఒద్దకున్‌= [ద్రుపదుడి దగ్గరికి; పోయి; 
నన్నున్‌+ఎణింగించినన్‌= నన్ను నేను పరిచయం చేసికొనగా; ఆతండు= ఆ (ద్రుపదుడు; తన, రాజ్య మదంబునన్‌= తన 
యొక్క రాజ్యంవలన కలిగిన పొగరుచేత; నన్నును= నన్ను; తన్నును= తనను; ఎణుంగక= తెలియక; ఏను= నేను; రాజను; 
నీవు; పేద, పాణుండవు= బీదబ్రాహ్మణుడివి; నాకును; నీకునున్‌; ఎక్కడి= ఎక్కడ; సఖ్యంబు= స్నేహం; అని, పలికినన్‌; 
వానిచేతన్‌= ఆ ([ద్రుపదునిచే; అవమానితుండను+అయి= అవమానించబడినవాడి నై; వచ్చితిని; అని; అట్టు; [ద్రోణుండు; 
తన+వృత్తాంతంబు+అంతయున్‌, చెప్పినన్‌= తన వృత్తాంతాన్ని అంతా చెప్పగా- 


తాత్సర్యం: 'అని నిర్ణయించుకొని (ద్రుపదునిదగ్గరికి వెళ్ళి, నన్ను నేను పరిచయం చేసికొనగా, అతడు రాజ్యమదంచేత 
నన్నూ, తననూ ఎరుగకుండా నేను రాజును నీవు బీదబ్రాహ్మణుడివి. నాకూ నీకూ స్నేహం ఎక్కడిది?” అని 
పలికాడు. ఆ విధంగా అతనిచేత అవమానం పొంది వచ్చా' నని (ద్రోణుడు తనవృత్తాంతం అంతా చెప్పగా- 


క, విని రోయుతీ(గ గాళ్ళం । బెన(గెం దా ననుచు( బొంగి భీష్ముడు ద్రోణున్‌ 

ఘనభుజు నభీష్టపూజా | ధనదానవిధానముల ముదంబున దనిపెన్‌. 220 
ప్రతిపదార్థం: వని= ఆ ద్రోణవృత్తాంతాన్ని ఆలకించి; భీష్ముడు; రోయు, తీ(గ= వెదకుతున్న తీగ; తాన్‌; కాళ్ళన్‌; 
పెన(గన్‌= చుట్టుకొన్నది; అనుచున్‌= అంటూ; పొంగి= సంతోషించి; ఘన, భుజున్‌= గొప్పభుజాలు కలిగినవాడిని; (ద్రోణున్‌= 


ద్రోణుణ్ణి; అభీష్ట, పూజా, ధన, దాన, విధానములన్‌= ఇష్టమైన పూజలు చేయటం, ధనాన్ని దానం ఇవ్వటం అనే పద్దతులచేత; 
ముదంబునన్‌= సంతోషంతో; తనిపెన్‌= తృప్తిపరచాడు. 


తాత్సర్యం: అది విని, భీష్ముడు వెదుకబోయిన తీగ కాళకు చుట్టుకున్నట్టు సంతోషించి, |ద్రోణునికి ఇష్టమైన 
Lap [A] ep! GYA 
పూజలు చేసి, ధనదానా లిచ్చి తృప్రిపరచాడు. 


వ. మటియును. 221 
తాత్సర్యం: అంతటితో ఆగక, 
భీష్ముడు కురుపాండుకుమారులకు ద్రోణుని గురువుగా నియమించుట (సం. 1-122-40) 


చ. మనుమల నెల్ల జూపి మతిమంతు(డు శాంతనవుండు 'వీరి( జే 

కొని గురువృత్తిమై( గబిపు ఘోరశరాసనవిద్యలెల్లం ; బెం 

పున జమదగ్నిసూను(డును బోల(డు' ని నృని విందు విల్లునే 

ర్పున నయనైపుణంబునను భూరిపరాక్రముగర్వసంపదన్‌. 222 
ప్రతిపదార్థం: మతిమంతు(డు= గొప్పబుద్దికలవాడు; శాంతనవుండు= భీష్ముడు; మనుమలన్‌; ఎల్లన్‌; చూపి; వీరిన్‌; చేకొని= 
(గ్రహించి; ఘోర+శర+ఆసన, విద్యలు+ఎల్లన్‌= భయంకరమైన ధనుర్విద్య లన్నింటిని; సెంపునన్‌= అతిశయంగా; గురు, 
వృత్తిమైన్‌= గురుత్వంచేత; కఖుపు= నేర్పుము; నిన్నున్‌; విల్లు, నేర్పునన్‌= విలువిద్యా నైపుణ్యంలో; నయ, నైపుణంబునను= 
నీతినేర్సులో; భూరి, పరాక్రమ, గర్వ, సంపదన్‌= గొప్పబలం కలిగిన గర్వమనే కలిమిలో; జమదగ్ని సూను(డును= జమదగ్నికుమారు 
డైన పరశురాముడుకూడా; పోలడు, అని, విందున్‌= సరిపోలడు అని విన్నాను. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 567 


తాత్సర్యం: మతిమంతుడైన భీష్ముడు తనమనుమళ్ళందరిని (ద్రోణునికి చూపించి “వీరికి గురుత్వం వహించి 
గొప్పగా విలువిద్య లన్నింటినీ నేర్పుము. విలువిద్యలో, నీతిలో, పరా(క్రమంలో పరశురాముడుకూడా నిన్ను పోల డని 
విన్నాను”. 
వ. అని కుమారుల నెల్లం జూపి ద్రోణునకు శిష్యులంగా సమర్పించిన, ద్రోణుండును వారలం జేకొని యందటి 
కి ట్లనియె. 223 
ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; కుమారులను+ఎల్లన్‌= కుమారు లందరినీ; చూపి; (ద్రోణునకున్‌; శిష్యులన్‌+కాన్‌= 
శిష్యు లయ్యేటట్టుగా; సమర్సించినన్‌= సమర్సింపగా; (ద్రోణుండును; వారలన్‌; చేకొని= (శిష్యులుగా) (గ్రహించి; అందజకున్‌; 
ఇట్ల్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని పలికి కుమారు లందరినీ చూపి, వాళ్ళను (ద్రోణునికి శిష్యులుగా సమర్పించాడు. [ద్రోణుడు వా 
ళ్ళందరినీ దగ్గరికి తీసి ఈ విధంగా అన్నాడు. 


తే. 'అస్త్రవిద్యలు గబిచి నా దైన యిష్ట । మొగిన తీర్పంగ నిం దెవ్వ( డోపు' ననిన 

బాయ మొగమిడి కౌరవుల్‌ పలుకకుండి; । 'రేను దీర్ణెద' నని పూనె నింద్రసుతు(డు. 224 
ప్రతిపదార్థం: అస్ర; విద్యలు= అస్రములయొక్క విద్యలు; కజుచి= నేర్చి; నాది+ఐన; ఇష్టము= నాదగు కోర్కె; ఒగిన్‌+అ= 
క్రమంగా; తీర్ఫంగన్‌= తీర్సగా; ఇందున్‌= ఇచ్చట; ఎవ్వ(డు= ఎవడు; ఓపున్‌= సరిపోతాడు; అనినన్‌= అని అనగా; 


పాయమొగము= మారుమొగం; ఇడి= పెట్టి; కౌరవుల్‌= కౌరవులు; పలుకక+ఉండిరి= పలుకకుండా ఊరక ఉండిరి; ఇంద్ర, 
సుతు(డు= ఇంద్రుని కుమారుడైన అర్జునుడు; ఏను= నేను; తీర్చైదను+అని+పూనెన్‌= తీరుస్తాను అని పూనుకున్నాడు. 


తాత్సర్యం: 'నా దగ్గర అస్రవిద్యలు నేర్చి నాకోరిక మీలో ఎవ్వడు తీర్చగల డని అడుగగా కౌరవు లందరూ 
సెడమొగాలు పెట్టి మౌనం వహించారు. అర్జునుడు 'నేను తీరుస్తా'నని ముందుకు వచ్చాడు. 


వ. ఇట్లు దన యిష్టంబు దీర్పం బూనిన యర్జును నాచార్యుం డతిస్నేహంబున( గౌంగిలించుకొని కరంబు సంతసిల్లి 
కుమారుల కెల్ల విలువిద్య గబిపుచున్న నానాదేశంబులం గల రాజపుత్ర్రులెల్ల వచ్చి వారితోడ( గలసి కజచుచుండిరి; 
మటియు, సూతపుత్రుం డయిన రాధేయుండును ధనుర్విద్యాకౌశలంబున నర్జునునితోడ మచ్చరించుచు 
దుర్యోధనపక్షపాతి యై యుందె; నంత. 225 


ప్రతిపదార్థం: ఇట్లు; తన, ఇష్టంబు= తన కోరికను; తీర్చన్‌+పూనిన= తీర్చటానికి పూనుకొన్న; అర్జునున్‌; ఆచార్యుండు; 
అతి, స్నేహంబునన్‌= మిక్కిలి (ప్రేమతో; కౌగిలించుకొని; కరంబు= మిక్కిలి; సంతసిల్లి; కుమారులకు+ఎల్లన్‌= కురుకుమారు 
లందరికీ; విలు, విద్యన్‌= కబిపుచు+ఉన్నన్‌= నేర్పుతూ ఉండగా; నానా దేశంబులన్‌, కల= అనేకదేశాలలో ఉండే; 
రాజపుత్రులు+ఎల్లన్‌, వచ్చి= రాజకుమారులు అందరూ వచ్చి; వారితోడన్‌, కలసి= ఆ కురుకుమారులతో కలిసి; 
కబిచుచు+ఉండిరి= నేర్చుకొంటూ ఉన్నారు; మణటియున్‌; సూత, పుత్రుండు+అయిన= సూతుని కొడుకైన; రాధేయుండును; 
ధనుర్విద్యా, కౌశలంబునన్‌= విలువిద్యలోని నేర్పుతో; అర్జునునితోడ; మచ్చరించుచు= ద్వేషం వహిస్తూ; దుర్యోధన, పక్షపాతి+ఐ= 
దుర్యోధనుని పక్షాన ఉన్నవాడై; ఉండెన్‌= ఉన్నాడు; అంతన్‌= అప్పుడు. 


568 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్సర్యం: ఈ విధంగా తనకోరికను తీరుస్తా నని ముందుకు వచ్చినఅర్జునుడిని అపారధేమతో కౌగిలించుకొని, 
ఎంతో సంతోషించి, కురుకుమారు లందరికీ విలువిద్య నేర్పుతుండగా, నానాదేశాలనుండి రాకుమారులు వచ్చి, 
వారితో కలిసి ఆ విద్య నేర్చుకొంటున్నారు. సూతునికుమారుడైన రాధేయుడు విలువిద్యా నైపుణ్యంలో అర్జునునితో 
ద్వేషంవహిస్తూ దుర్యోధనునిపక్షంలో చేరి ఉన్నాడు. 


క నరు డస్ర్రశస్త్రవిద్యా | పరిణతి నధికు( డయి వినయపరు( డయి శశ్వ 
ద్గురుపూజాయత్నంబున( 1 బరయగుచు సంప్రీతు( జేసి భారద్వాజున్‌. 226 


ప్రతిపదార్థం: నరు(డు= అర్జునుడు; అస్త, శస్త్ర, విద్యా, పరిణతిన్‌= అస్త్ర శస్ర్రవిద్యాదులలో పక్వతతో; అధికు(డు+అయి= 


గొప్పవాడై; వినయపరు(డు+అయి=అణకువ ప్రధానంగా కలవాడై; శశ్యత్‌+గురు, పూజా, యత్నంబునన్‌= నిరంతరం గురువును 

పూజించే ప్రయత్నంలో; పర(గుచున్‌= (ప్రవర్తిస్తూ; భారద్వాజున్‌= భరద్వాజుని కుమారు డైన (ద్రోణుణ్ణి; సంప్రీతున్‌= సంతోషించిన 

TENG చేసెన్‌. 

రి 

తాత్సర్యం: అర్జునుడు శస్తాస్త్రవిద్యానైపుణ్యంలో అధికు డై; వినయంతో ఎప్పుడూ గురుపూజ చేస్తూ [ద్రోణుణ్ణి 

సంతోపసరిచాడు. 

విశేషం: శిష్యుడు ఉత్తమగురువుకొరకు ఎట్లా అన్వేషిస్తాడో; గురువుకూడా ఉత్తమశిష్యుడికొరకు అట్లా అన్వేషిస్తాడు, సాధిస్తాడు. 

ఇక్కడ ఉభయతత్రా సార్హక్యం ఏర్పడింది. 

వ. అ య్యర్టునుతోడి విద్యామత్సరంబున( జీ(కటి నాతం డేయ నేరకుండవలయు నని తలంచి యశ్వత్తామ 
రహస్యంబున నన్నస్రాధకుం బిలిచి 'యెన్నండును నరునకు నంధకారంబున( గుడవం బెట్టకుమీ!' యని పంచిన 
వా(డును దద్వచనానురూపంబు సేయుచున్న నొక్కనా(టి రాత్రియందు. 227 

ప్రతిపదార్థం: ఆ+అర్జునుతోడి; విద్యా; మత్సరంబునన్‌= విద్యలో పోటీచేత; చీయకటిన్‌= చీకట్లో; ఆతండు= అర్షునుడు; 
ఏయ, నేరకుండ వలయును+అని= బాణాలు వేయటం నేర్వకుండా ఉండా లని; తలంచి; అశ్వత్తామ= (ద్రోణునికొడుకు; 
రహస్యంబునన్‌= రహస్యంగా; అన్నసాధకున్‌= వంటవాడిని; పిలిచి; ఎన్నండును= ఎప్పుడుగానీ; నరునకున్‌= అర్జునునికి; 
అంధకారంబునన్‌= చీకట్లో; కుడువన్‌= తినటానికి; పెట్టకుమీ= పెట్టవద్దు సుమా!; అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; వా(డును; 
తద్‌+వచన+అనురూపంబు= అతని మాటప్రకారం; చేయుచున్‌+ఉన్నన్‌; ఒక్కనా(టి; రాత్రి; అందున్‌. 

తాత్సర్యం: అర్జునునితో ఉన్న విద్యాస్పర్రతో అశృత్థామ-చీకట్టో బాణాలు వేయటం అర్షునుడు నేర్చుకోకుండా 

జ అ థె ౧ జ 

ఉండా లని తలచి, వంటవాడిని పిలిచి, చీకట్లో అర్జునుడికి అన్నం పెట్టవ' ద్దని ఆజ్ఞాపించగా, అతనిమాట (ప్రకారం 

op) జ ©) [en Sy 

వంటవాడు అదేవిధంగా చేస్తుండగా, ఒకనాటిరాత్రి. 


ఉ. వాసవనందనుండు గుడువం గుడువం బటుమారుతాహతిం 
జేసి చలించి దీపశిఖ SEH బాయుడు భోజనక్రియా 
భ్యాసవశంబునం గుడిచి DEH నిట్టుల విద్య లెల్ల న 
భ్యాసవశంబునం బడయ భారము లే దని నిశ్ల్చితాత్యు డై. 228 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 569 


ప్రతిపదార్థం: వాసవ, నందనుండు= ఇంధద్రకుమారుడు - అర్జునుడు; కుడువన్‌, కుడువన్‌= తింటూ తింటూ ఉండగా; 
పటు, మారుత+ఆహతిన్‌+చేసి= పెద్దగాలితాకిడిచేత; చలించి= కదిలి; దీప, శిఖ= దీపపుమంట; చెరన్‌+చెరన్‌= తటాలున; 
పాయుడున్‌= తొలగిపోగా(ఆరిపోగా); భోజన, (క్రియా+అభ్యాస, వశంబునన్‌= అన్నం తినటం అనే పని చేయటంలో అలవాటు 
చొప్పున; కుడిచి= తిని; పన్నుగన్‌= ఒప్పేటట్టుగా; ఇట్టులన్‌= ఈ విధంగా; విద్యలు+ఎల్లన్‌= విద్యలు అన్నీ; అభ్యాస 
వశంబునన్‌= సాధన చేయటంచేత; పడయన్‌= పొందటం; భారము= కష్టం; లేదు; అని= ఆ (ప్రకారం; నిశ్సిత+ఆత్ను( 
డు+ఐ= నిశ్చయం పొందిన మనసు కలవాడై. 


తాత్సర్యం: ఇం(ద్రునికొడుకైన అర్జునుడు అన్నం తింటూండగా పెద్దగాలికి తటాలున దీపం ఆరిపోయింది. 


అయినా, అలవాటు ప్రకారం ఆ చీకటిలోనే తిని, ఈ విధంగానే విద్య లన్నింటినీ సాధన చేసి నేర్చుకొనవచ్చని 
నిశ్చయించుకొని. 


క పాయక చీకటియందును | నేయంగా నభ్యసించు నిట్టియెడం గౌం 

తేయు ధనుర్‌జ్యా ధ్వని విని 1 ధీయుక్తు(డు ద్రోణు( డరుగుదెంచి ముదమునన్‌. 229 
ప్రతిపదార్థం: పాయక= విడవకుండా; చీ(కటియందును; ఏయన్‌, కాన్‌= బాణాలు వేయటాన్ని; అభ్యసించి= సాధన చేసే; 
ఇట్టి ఎడన్‌= ఈ సమయంలో; కౌంతేయు; ధనుః+జ్యా, ధ్వని= అర్జునునివింటియొక్క అల్లైత్రాటిధ్వని; విని; ధీ, యుక్తు( 
డు= బుద్దితో కూడినవాడు; ద్రోణుడు; ముదమునన్‌= సంతోషంతో; అరుగుదెంచి= వచ్చి. 
తాత్సర్యం: పట్టుపట్టి చీకట్టొకూడా ఎప్పుడు విలువిద్యను అభ్యసించసాగాడో అప్పుడు అర్జునునివింటియొక్క 
అల్లైత్రాటిధ్వని విని, మేధావి అయిన (ద్రోణుడు సంతోషంతో అక్కడకు వచ్చి. 


సీ, ఆతని యస్ర్త్రవిద్యాభియోగమునకు( । బ్రియశిష్యవృత్తికి( బెద్ద మెచ్చి 
'యన్న! ధనుర్ణరు లన్యులు నీకంటె 1 నధికులు గాకుండునట్లు గాయ 
గబిపుదు విలువిద్య ఘనముగా" నని పల్కి! ద్వంద్వసంకీర్ణయుద్దముల Send 
రథమహీవాజివారణములపై నుండి | దృఢచిత్రసౌష్టవస్థితుల నేయ 


తే. బహువిధవ్యూహభేదనోపాయములను | సంప్రయోగరహస్యాతిశయము MAK 
గటిపె నర్జును( దొంటి భార్గవు(డు DOH | నిట్టి: డే! యని పొగడంగ నెల్ల జనులు. 230 


ప్రతిపదార్థం: అతని, అస్త్ర, విద్యా+అభియోగమునకున్‌= ఆ అర్జునుని అస్ర్రవిద్యలందలి పూనికకూ; ప్రియ, శిష్య, వృత్తికిన్‌= 
ప్రియమైన శిష్యుడినడవడికీ; పెద్ద మెచ్చి= మిక్కిలి సంతోషించి; అన్న! ((ప్రేమపూర్వకసంబోధన); అన్యులు= ఇతరులు; 
ధనుర్తరులు= విల్లును చేపట్టినవాళ్ళు; నీ కంటెన్‌; అధికులు; కాకుండునట్టు; SR; ఘనముగాన్‌= గొప్పగా; విలువిద్య 
కటిపుదున్‌= ధనుర్విద్య నేర్పుతాను; అని= ఆ విధంగా; పలికి; ద్వంద్వ, సంకీర్ణ, యుద్దముల, తెబ(గు= ద్వంద్వ యుద్దంయొక్క, 
సంకుల యుద్దంయొక్క పద్దతి; రథ, మహీ, వాజి, వారణములపైన్‌, ఉండి= రథంమీద, నేలమీద, గుర్రంమీద, ఏనుగుమీద 
ఉండి; దృఢ, చిత్ర, సౌష్టవ, స్థితులన్‌= గట్టిగా; చిత్రంగా, చక్కగా ఉన్న స్థితులలో; ఏయన్‌= కొట్టటానికి; బహు, విధ, వ్యూహ, 
భేదన+ఉపాయములను= అనేకవిధాలైన వ్యూహాలను భేదించే ఉపాయాలను; సంప్రయోగ, రహస్య+అతిశయము, కా(గన్‌= 
ప్రయోగ రహస్యాల అతిశయంతో కూడుకొనేట్టుగా; తొంటి, భార్గవుడు= ఒకనాటి పరశురాముడు; వింటన్‌= విలువిద్యలో; 
ఇట్టి(డే= ఇటువంటివాడా!; అని; ఎల్ల, జనులు; పొగడంగన్‌; అర్డునున్‌= అర్షునుడికి; కణఖుిపెన్‌= నేర్చాడు. 


570 శ్రీమదాంధ్ర నముహాభారతము 


తాత్సర్యం: అస్ర్రవిద్యలో అర్షునునికి గల పట్టుదలకు, అతని గురుభక్తికి (ద్రోణుడు ఎంతో సంతోషించాడు. “అన్న! 
నీకంటె వే రెవ్వరూ అధికులు కానట్టుగా విలువిద్య నేర్సిస్తా'నన్నాడు. ద్వంద్వయుద్ద, సంకులయుద్ద పద్దతులను, 
౧ క ©) ©) ©) 
రథంమీద, నేలమీద, గుర్రాలమీద, ఏనుగులమీద ఉండి దృఢం, చిత్రం, సౌష్టవం అయిన స్థితులలో బాణాలు 
వేయటాన్ని, బహువిధా లైన వ్యూహాలను భేదించే ఉపాయాలను, బాణప్రయోగరహస్యాలను “ఇదివరకటి ఆ 
పరశురాముడుకూడా విలువిద్యలో ఇంతటివాడు కా డని' ప్రజలు అర్జునుడిని పొగడేటట్టుగా అతనికి నేర్చాడు. 


విశేషం: ఇద్దరువీరులమధ్య యుద్దం ద్వంద్వయుద్దం. చాలామందినీరులు కలియబడి చేసేయుద్దం సంకీర్ణయుద్దం. 
ఏకలవ్యుం డనువా(డు ద్రోణు నారాధించి విలువిద్య గణజచుట (సం. 1-123-10) 


వ. మటియు గగాకార్ముకప్రాసాసితోమరకుంతశక్యాది వివిధాయుధంబులయందును గుమారుల నందటి జితశ్రములం 
జేయుచున్న ద్రోణాచార్యుల మహాప్రసిద్ధి విని హిరణ్యధన్వుం డను నెటుకురాజుకొడు కేకలవ్యుం డనువా(డు 
ధనుర్విద్యాగ్రహణార్థి యయి వచ్చినవాని నిషాదపుత్రుం డని శిష్యుంగా( జేకొన కున్న వా(డును ద్రోణుననుజ్ఞ వడసె 
చని వనంబులోన. 231 

ప్రతిపదార్థం: మణియున్‌= ఇంకా; గదా, కార్ముక, ప్రాస+అసి, తోమర, కుంత, శక్తి+ఆది, వివిధ+ఆయుధంబులయందును= 

గద, ధనుస్సు, ఈటె, కత్తి, తోమరం, కుంతకం, శక్తి మొదలైన అనేకాలైన ఆయుధాలలో; కుమారులన్‌, అందబున్‌= కురు 
కుమారుల్ని అందరినీ; జిత, (శ్రములన్‌= జయించిన (శ్రమగలవాళ్ళుగా (నేర్ప్సరులుగా); చేయుచున్‌+ఉన్న= చేస్తూ ఉన్న; 
ద్రోణాచార్యుల; మహా, (ప్రసిద్ది = గొప్ప పేరు; విని= ఆలకించి; హిరణ్యధన్వుండు; అను; ఎుకు, రాజు, కొడుకు; 
ఏకలవ్యుండు; అనువాడు; ధనుర్విద్యా, గ్రహణ+అర్థి+అయి= విలువిద్యను నేర్చుకొనా లన్న కోరిక కలవాడై; వచ్చిన; వానిన్‌= 
e5 ఏకలవ్యుడిని; నిషాద, పుత్రుండు+అని= ఎరుకలవాని కొడు కని; శిష్యున్‌+కాన్‌; చేకొనక+ఉన్నన్‌= (గహింపకుండగా; 
వాడును ఆ ఏకలవ్యుడును; (ద్రోణున్‌; అనుజ్ఞ= అనుమతి; పడసి= పొంది; చని= వెల్లి; వనంబులోన్‌= అడవిలో. 

తాత్సర్యం: అంతేకాకుండా గద, ధనుస్సు, ఈటె,కత్తి, తోమరం, కుంతం, శక్తి మొదలైన అనేకవిధాలైన 
ఆయుధవిద్యలలో రాకుమారు లందరినీ నేర్చరులను చేస్తున్న (ద్రోణాచార్యులకీర్తి విని, హిరణ్యధన్వు డనే 
ఎరుకరాజుకొడుకు ఏకలవ్యు డనేవాడు విలువిద్యను నేర్చుకోవా లని వచ్చాడు. ఏకలవ్యుడు ఎరుకువాని కుమారు 
డని (ద్రోణుడు శిష్యునిగా అంగీకరింపలేదు. అప్పుడు ఏకలవ్యుడు (ద్రోణునిఅనుమతి పొంది వెళ్లి అడవిలో. 


తే. వినయమున ద్రోణురూపు మన్నున Sawo 1 దాని కతిభక్తితోడ( బ్రదక్షిణంబు( 

జేసి మైక్కుచు సంతతాభ్యాసశక్తి । న స్ర్రవిద్యారహస్యంబు OYE బడసె. 232 
ప్రతిపదార్థం: వినయమునన్‌=అణకువతో; |ద్రోణు, రూపు= (ద్రోణుని బొమ్మను; మన్నునన్‌= మట్టితో; అమర్భి= చేసి; 
దానికిన్‌= ఆ బొమ్మకు; అతి, భక్తితోన్‌= మిక్కిలి భక్తితో; (ప్రదక్షిణంబున్‌; చేసి; మొక్కుచు; సంతత+అభ్యాస, శక్తిన్‌= 


ఎడతెగని అభ్యాసబలంచేత; అ 
పాందాడు. 


స్త్ర విద్యా; రహస్యంబులు= విలువిద్యలోని మర్మాలు; అర్జిన్‌= సంతోషంతో; పడసెన్‌= 
D 


తాత్సర్యం: వినయంతో ఏకలవ్యుడు [ద్రోణునిబొమ్మను మట్టితో చేసి నిలిపి, దానికి భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు 
చేస్తూ; ఎడతెగని సాధనబలంచేత తానే విలువిద్యా రహస్యాలన్నీ (గ్రహించాడు. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 571 


విశేషం: ఇది ఏకలవ్యునిముగ్గ మైన స్థిరభక్తికి అద్దంపట్టే పద్యం. గురుముఖతః నేర్చుకొన్నవిద్యకంటె గురువుకు దూరంగా 
ఉన్నా, భక్తితో అధికమైనవిద్యను సాధించవచ్చు ననీ, విద్యాప్రాప్తికి గురుసాన్నిధ్యంకంటె గురుభక్తియే ముఖ్యం అనీ ఈ పద్యం 
బోధిస్తున్నది. గురుభక్తిని మించిన శక్తి లే దనే ఒక అర్థ్జాంతరన్యాసాలంకారస్ఫూర్తినికూడా కలిగిస్తున్నది. అందువలన ఇందులో 
స్వతస్సంభవ్యర్ణశక్యుద్భువాలంకారకృతవస్తుధ్వని ఉన్నది (సంపా.) 


క, ఇట పాండవకౌరవు లొ ।క్కొట నందటు గురుననుజ్ఞ[ గొని మృగయాలం 
పటు లై వనమున కరిగిరి | పటుతరజవసారమేయభటనివహముతోన్‌. 233 


ప్రతిపదార్థం: ఇట= హస్తినాపురంలో; పాండవ, కౌరవులు; ఒక్కొటన్‌= ఒకటిగా; అందు; గురు, అనుజ్జన్‌= గురువుయొక్క 
ఆజ్ఞను; కొని= పొంది; మృగయా, లంపటులు+ఐ= వేట అంటే ఎంతో ఆసక్తి కలిగినవా Wawi పటుతర, జవసారమేయ, 
భట నివహముతోన్‌= మిక్కిలి ఎక్కువైనవేగం గల కుక్క లున్న భటులసమూహంతో; వనమునకున్‌= అడవికి; అరిగిరి= 
వెళ్లారు. 


తాత్సర్యం: ఇక్కడ హస్తినాపురంలో పాండవులు, కౌరవులు కలిసి ద్రోణాచార్యుని అనుమతి పొంది, వేటపట్ల ఎంతో 
ఆసక్తి కలవా ళ్ళయి, మిక్కిలివేగం గల వేటకుక్కలతోకూడిన భటసమూహంతో అడవికి వెళ్ళారు. 


వ. ఇట్లరిగి వనంబులోC గ్రమ్మరుచున్న నం దొక్క భటునికుక్క తోడు దప్పి పిచి యొక్కెడ నేకతంబ యేయుచున్న 
నేకలవ్యుసమీపంబున మొటింగిన, నయ్యెలుంగు విని దానిముఖంబునం దేడుబాణంబు లొక్కటం దొడిగి 
యక్కజంబుగా నతిలాఘవంబున వా? డేసిన, నది శరపూరితముఖం బయి కురుకుమారుల యొద్దకుం బాణిన 
wedo జూచి విసయం బంది య ట్లేసినవా( డెవ్వ'డో యని రోయుచు వచ్చువారు ముందటి. 234 


ప్రతిపదార్థం: ఇట్టు అరిగి= ఈ విధంగా వెల్లి, వనంబులోన్‌= అడవిలో; (క్రుమ్మరుచున్‌+ఉన్నన్‌= తిరుగుతూఉండగా; 
అందున్‌= వానిలో; ఒక్క, భటుని, కుక్క= ఒకానొక భటునియొక్క కుక్క; తోడు; తప్పి; పబిచి= పరిగెత్తి; ఒక్క+ఎడన్‌= 
ఒకచోట; ఏకతంబు+అ= ఒంటరిగానే; ఏయుచున్నన్‌= బాణాలు వేస్తున్న; ఏకలవ్యు, సమీపంబునన్‌= ఏకలవ్యుని దగ్గర; 
మొటీంగినన్‌= మొరవగా; ఆ+ఎలుంగు= ఆ కంఠధ్వని; విని, దాని, ముఖంబున+అందు= దాని నోటిలో; ఏడు, బాణంబులు; 
ఒక్కటన్‌= ఒకటిగా; తొడిగి= ధనుస్సులో ఎక్కుపెట్టి; అక్కజంబుగాన్‌= ఆశ్చర్యకరంగా; అతి లాఘవంబునన్‌= ఎంతో 
చాకచక్యంతో; వా(డు= ఏకలవ్యుడు; ఏసినన్‌= కొట్టగా; అది= ఆ కుక్క; శర, పూరిత, ముఖంబు+అయి= బాణాలతో నిండిన 
నోరు కలిగిన దై; కురు కుమారుల, ఒద్దకున్‌= కౌరవపాండవుల కడకు; పాణినన్‌= పరుగెత్తగా; దానిన్‌= ఆ కుక్కను; చూచి; 
విస్మయంబు+అంది= ఆశ్చర్యపడి; అట్టు= ఆ విధంగా; ఏసినవా(డు= కొట్టినవాడు; ఎవ్వ(డో= ఎవరో; అని= ఆ విధంగా; 
రోయుచున్‌= వెదకుతూ; వచ్చువారు= వస్తున్నవాళ్ళు; ముందజన్‌= ఎదురుగా. 


తాత్సర్యం: ఈ ఏవిధంగా వెళ్లి వెల్లి, అడవిలో తిరుగుతూ ఉండగా, ఒక భటుడికుక్క తోడు తప్పి పరుగెత్తి ఒకచోట 
ఒంటరిగా బాణాలు వేస్తున్న ఏకలవ్యుడికి దగ్గరగా వెళ్ళి మొరిగింది. అతడు ఏడుబాణాలను ఒక్కటిగా వింట 
సంధించి అతిచాకచక్యంగా, ఆశ్చర్యకరంగా ఆ కుక్కనోట కొట్టాడు. అది బాణాలతో నిండిన నోటితో కురుకుమారుల 
దగ్గరికి పరుగెత్తింది. దానిని చూచివాళ్ళు ఆశ్చర్యపడి ఆ విధంగా కొట్టినవా డెవ్వడా అని వెదకుతూ వస్తుండగా 
- ఎదురుగా - 


572 శ్రీమదాంధ్ర నముహాభారతము 


ఉ. తేజితబాణహస్తు, దృఢదీర్షమలీమసకృష్ణదేహు గృ 
ష్టాజినవస్తు నస్త్రవిషయాస్తవిషాదు నిషాదు( జూచి యా 
రాజకుమారు లందటు( బరస్పరవక్తవిలోకనక్రియా 
వ్యాజమునం దదీక్షణనివారితు లై రతిమత్సరంబునన్‌. 235 


ప్రతిపదార్థం: తేజిత, బాణ, హస్తున్‌= పదును పెట్టబడిన బాణం చేతిలో కలిగినవాడిని; దృఢ దీర్భ, మలీమస, కృష్ణ 
దేహున్‌= దిట్టమైనదీ, పొడవైనదీ, మురికి పట్టినదీ, నల్లనిదీ అయిన శరీరం కలవాడిని; కృష్ణ+అజిన, వ(స్రున్‌= బింకచర్మాన్ని 
వస్త్రంగా కలిగిన వాణ్ణి; అస్త్ర, విషయ+అస్త, విషాదున్‌= అస్త్రాల విషయంలో పోయిన దుఃఖం కలవాడిని; నిషాదున్‌= 
ఎరుకవాడిని; చూచి; ఆ, రాకుమారులు; అందజున్‌; పరస్పర, వక్త విలోకన, (క్రియా, వ్యాజమునన్‌= ఒకరిముఖాన్ని ఒకరు 
చూచుకొనటం అనే పని నెపంతో; అతి, మత్సరంబునన్‌= మిక్కిలి స్పర్దచేత; తద్‌+ఈక్షణ, నివారితులు+ఐరి= అతడిని 
చూడడంనుండి తొలగించబడిన వా ళ్ళయ్యారు. 


తాత్సర్యం: పదునుపెట్టినబాణాన్ని చేత పట్టుకొన్నవాడు, దిట్టమైనదీ, పొడవైనదీ, మురికిపట్టినదీ, నల్లనిదీ అయిన 
దేహాన్ని కలిగినవాడు, జింకచర్మాన్ని వస్త్రంగా ధరించినవాడు, అస్త్రవిద్యలో లోటు లేనివాడు అయిన ఏకలవ్యుడిని 
చూచి, ఆ రాకుమారులంతా విపరీతమయిన మాత్సర్యంచేత అతడిని చూడలేక ఒకరిముఖం ఒకరు చూచుకొన్నారు. 
విశేషం: ఈపద్యశైలి (ప్రసాదవిశిష్టమైన ఓజోగుణంతో పా(త్రవిశిష్టతను ధ్వనింపచేస్తున్నది. అక్షరరమ్యం, ఉదాత్తమనోహరం 
అయిన నన్నయశైలికి ఉత్తమ ఉదాహరణాలుగా DB) పద్యాలలో ఇది ఒకటి. స్థిరచిత్రాలను వర్లించటంలో నన్నయ చూపిన 


నైపుణ్యానికి ఇదొక నిలువెత్తు సాక్ష్యం. (సంపా.) 'అస్ర్ర' విషయాస్త' -కు “అస్త్ర విషయాప్త' అని పాఠాంతరం ఉన్నది. 


వ. అక్కుమారులు వానిశరలాఘవంబునకు మెచ్చి 'నీ వెవ్వండ వెవ్వరిచేత విలువిద్య గజిచి?' తని యడిగిన 

వారికి నయ్యెటు కి ట్లనియె. 236 
ప్రతిపదార్థం: ఆ+కుమారులు= ఆ కురు కుమారులు; వాని= ఆ ఏకలవ్యుని; శర, లాఘవంబునకున్‌= బాణ(ప్రయోగంలో 
నేర్చునకు; మెచ్చి= పొగడి; నీవు, ఎవ్వండవు= నీవు ఎవడవు; ఎవ్వరిచేతన్‌= ఎవరిచేత; విలువిద్యన్‌= ధనుర్విద్యను; కజుచితివి= 


నేర్చావు? అని= ఆ విధంగా; అడిగినన్‌= అడుగగా; వారికిన్‌= ఆ కుమారులకు; ఆ+ఎణుకు= ఆ ఎరుకవాడు; ఇట్లు: అనియెన్‌= 
ఈ ఏధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ కుమారులు అతని బాణప్రయోగంలోని నేర్పరితనానికి మెచ్చి, Ey వెవ్వడవు? నీవు ఎవ్వరివద్ద 
విలువిద్య నేర్చుకొన్నావు?' అని అడుగగా వారితో ఆ బోయవాడు ఈ విధంగా అన్నాడు. 


క DWA డే హిరణ్యధన్వుం 1 డను వనచరనాథుకొడుక; నాచార్యు(డు ద్రో 
ణునకున్‌ శిష్యు(డ; నెందును | ననవద్యు(డ ; నేకలవ్యు( డనువా(డ మహాన్‌. 237 
ప్రతిపదార్థం: విను(డు; ఏన్‌= నేను; హిరణ్యధన్వుండు+అను= హిరణ్యధన్వుడు అనే పేరుగల; వనచరనాధుకొడుకన్‌= 


అడవిలో తిరిగేవాడైన ఎణుకలరాజు కుమారుడిని; ఆచార్యు(డు= గురువు; (ద్రోణునకున్‌; శిష్యు(డన్‌; ఎందునున్‌; అనవద్యు( 
డన్‌= దోషంలేనివాడిని; మహిన్‌= భూమిలో; ఏకలవ్యు(డు; అనువా(డన్‌= అను సేరుగలవాడిని. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 573 


తాత్సర్యం: వినండి. నేను హిరణ్యధన్వు డనే కిరాతరాజకుమారుడిని. (ద్రోణాచార్యుల శిష్యుడిని. ఏదోషం లేని 
వాడిని. నోరు ఏకలవ్యుడు. 


వ. అనిన విని కురుకుమారు లందటు మగుడి వచ్చి ద్రోణున కంతయు' జెప్పి; రంత నర్జునుం డేకాంతంబ యొక్కనా( 

డాచార్యున కి ట్లనియె. 238 
విశేషం: అనినన్‌= అని అనగా; విని; కురుకుమారులు; అందణు; మగుడి, వచ్చి= తిరిగి వచ్చి; (ద్రోణునకున్‌; అంతయున్‌; 
చెప్పిరి; అంతన్‌= అప్పుడు; అర్జునుండు= అర్జునుడు; ఏకాంతంబు+అ= రహస్యంగా; ఒక్కనా(డు= ఒకరోజు; ఆచార్యునకున్‌= 
ద్రోణునితో; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: అని ఏకలవ్యు డనగా విని, కురుమారు లందరూ తిరిగివచ్చి (ద్రోణునికి ఆ సంగతినంతా చెప్పారు. 
ఆ పైన అర్జునుడు ఏకాంతంగా ఒకనాడు (ద్రోణునితో ఈ విధంగా అన్నాడు. 


క, విలువిద్య నొరులు నీ క । గ్లలముగ లేకుండ నిన్ను: గబిపుదు నని మున్‌ 
బలికితిరి; నాక కా దీ | త్రిలోకముల కధికు( జూచితిమి యొక యెటుకున్‌. 239 


ప్రతిపదార్థం: విలువిద్యన్‌= విలువిద్యలో; ఒరులు= ఇతరులు; నీకున్‌; అగ్గలముగన్‌= అధికంగా; లేకుండ; నిన్నున్‌= నీకు; 
కఖిపుదున్‌= నేర్పుతాను; అని= ఆ విధంగా; మున్‌= మునుపు లేదా ఇదివరకు; పలికితిరి= చెప్పినారు; నాకు+అ= నా 
ఒక్కనికే; కాదు; ఈ, త్రిలోకములకున్‌= ఈ ముల్లోకాలకూ; అధికున్‌= అధికమైనవానిని; ఒక, ఎణుకున్‌= ఒక ఎరుకువాడిని; 
చూచితిమి. 


తాత్సర్యం: విలువిద్యలో నీకంటె అధికులు లేనట్లుగా నేర్పుతా నని ఇదివరకు నాతో చెప్పారు. ఇప్పుడు నాకే కాదు, 
ఈ ముల్లోకాలకంటె అధికు డైన ఒకఎరుకను చూచాము. 


క నాకంటెను మీకంటెను 1 లోకములో నధికు( డతిబలుండు ధనుర్వి 
ద్యాకౌశలమున; నాత(డు 1 మీకుం బ్రియశిష్యు( డటె యమిథ్యావచనా | 240 


ప్రతిపదార్థం: అమిథ్యా, వచనా= అసత్యంకాని మాట కలవాడా!; ఆత(డు= ఆ ఎరుకవాడు; ధనుర్విద్యా, కౌశలమునన్‌= 
విలువిద్యలోని నేర్పులో; లోకములో; నాకంటెను; మీకంటెను; అధికుడు; అతి, బలుండు= ఎంతో బలశాలి; మీకున్‌, ప్రియ, 
శిష్యుడు= మీకు ఇష్టమైన శిష్యుడు; అటె= బౌనటకదా! 


తాత్సర్యం: అసత్యం కానిమాట గల ఆచార్యవర్యా! ఆ ఎరుకులవాడు విలువిద్యా నైపుణ్యంలో నాకంటె, మీకంటె 
ఈ లోకంలో అధికుడు, మహాబలవంతుడు, అతడు మీకు ప్రియశిష్యు డట కదా! 


విశేషం: ఏకలవ్యుని విలువిద్యానైపుణ్యం అర్జునునికి ఆశ్చర్యజనకం, మాత్సర్యహేతువు కాగా; అతడు తాను ద్రోణాచార్య 
శిష్యుడి నన్న మాట పిడుగు పాటైంది. కాగా, ఆచార్యుడు చెప్పినమాటకు, చేసిన పనికి ఎంత భేదం! అర్జునునిహృదయం 
తుకతుక లాడిపోయింది, అయినా అర్ష్జునునివంటి సంస్కారసంపన్నుడు అంతటి గురుదేవుడిని ఏ మనగలడు? అట్లా అని 
ఏమీ అనకుండా ఎట్లా ఉండగలడు? అందుచేతనే 'అమిథ్యావచనా'! - అసత్యం కానిమాట కలవాడా! అని ఒక్కమాట 


574 శ్రీమదాంధ్ర మహాభారతము 


అన్నాడు. ఆ మాటలోని ఎత్తిపొడుపు ఈటెపోటు వంటిది. కాగా, అలతి, అలతి పదాలతో అతితీవ్రభావాలను (ప్రకటించే 
నన్నయపద్యాలలో ఇది ఒకటి. నన్నయ సందర్భోచితంగా 'అర్థవ్యక్తి' అనే శబ్దగుణాన్ని వాడి, అర్జునుని మనసులోని బాధను, 
SY, అసూయను వ్యక్తంచేసే శక్తి కల సర్వనామాలను, అవ్యయాలను, నిపాతాలను నిపుణంగా ప్రయోగించి నాటకీయతను 
పోషించాడు. 'నాకంటె అధికుడు, మీకంటె అతిబలుడు అనటంలోనూ, 'మీకున్‌' పియశిష్యుడు “అటె' అనటంలోనూ 
గూఢమైన కోపంతోకూడిన అధిక్షేపం ఉన్నది. నిపాతాలనుసైతం కథాధ్వనికి వ్యంజకాలుగా వాడటం ఇక్కడివిశేషం. (సంపా.) 


క. _అనిన విని ద్రోణుం డదరిపడి 'వానిం జూతము రమ్మని యర్దునుం దోడ్మొని, యనవరతశరాసనాభ్యాసనిరతుం 
డయి యున్న యేకలవ్యుకడ కే(గిన, 3600 వా(డు నెదురు పటతెంచి ద్రోణునకు మొక్కి తన శరీరంబు 
సర్వస్వంబును నివేదించి, 'యేను మీ శిష్యుండ; మి మ్మారాధించి మీ ప్రసాదంబున నివ్విలువిద్య( గబిచితి' నని 
కరంబులు మొగిచియున్నం జూచి, ద్రోణుం 'డట్లేని మాకు గురుదక్షిణ యి'మ్మనిన సంతసిల్లి వా డిట్లనియె.241 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; విని; (ద్రోణుండు; అదిరిపడి= ఉలిక్కిపడి; వానిన్‌= అతనిని; చూతము= చూస్తాము; 
రమ్ము; అని; అర్డునున్‌, తోడ్కొని= తీసికొని; అనవరత, శర+ఆసన+అభ్యాస, నిరతుండు+అయి= ఎడతెగని విలువిద్యయొక్క 
అభ్యాసంలో మిక్కిలి ఆసక్తికలవాడై; ఉన్న; ఏకలవ్యు, కడకున్‌= ఉండే ఏకలవ్యుని దగ్గరకు; ఏ(గినన్‌= వెళ్లగా; ఎటింగి= (వారి 
రాకను) తెలిసికొని; వాడు= ఏకలవ్యుడు; ఎదురు, పజుతెంచి= ఎదురుగా వచ్చి; (ద్రోణునకున్‌; (మొక్కి; తన, శరీరంబు= 
తనయొక్క దేహము; సర్వస్వంబును=మొత్తం సంపదను; నివేదించి= అర్పించి; ఏను, మీ, శిష్యుండన్‌= నేను మీ శిష్యుణ్ణి; 
మిమ్ము+ఆరాధించి= మిమ్మల్ని సేవించి; మీ, (ప్రసాదంబునన్‌= మీ అనుగ్రహంచేత; ఈ విలువిద్యన్‌= ఈ ధనుర్విద్యను; 
కబుచితిని= నేర్చుకొన్నాను; అని= అంటూ; కరంబులు= చేతులు; మొగిచి= ముడిచి; ఉన్నన్‌= ఉండగా; చూచి= కనుగొని; 
(దోణుండు= ద్రోణాచార్యుడు; అట్టు+ఏని= అలా అయినట్లయితే; మాకున్‌; గురుదక్షిణ+ఇమ్ము= గురుదక్షిణ నిమ్ము; 
అనినన్‌= అనగా; సంతసిల్లి=సంతోషించి; వాడు ఆ ఏకలవ్యుడు; ఇట్లు+అనియెన్‌= ఈ ఏవిధంగా అన్నాడు. 


తాత్సర్యం: అనగా విని (ద్రోణుడు అదిరిపడి అతడిని చూద్దాం ర మ్మని అర్డునుని తీసికొని, నిరంతరం 
విలువిద్యను సాధనచేయటంలో మునిగి ఉన్న ఏకలవ్యునిదగ్గరకు వెళ్లాడు. వాళ్ళ రాకను ఏకలవ్యుడు తెలిసికొని, 
ఎదురు వచ్చి [ద్రోణునికి నమస్కరించి, తనశరీరాన్నీ, మొత్తం సంపదనూ ఆయనకు సమర్పించి, 'నేను మీ శిష్యుడిని. 


మిమ్మల్ని సేవించి ఈ విలువిద్య నేర్చుకొన్నాను' అని చేతులు జోడించి నిలిచినాడు. అతడిని చూచి [ద్రోణుడు 
'అయితే నాకు గురుదక్షిణ ఇ'మ్మన్నాడు. అందుకు సంతోషించి ఏకలవ్యుడు ఇట్లా అన్నాడు. 


క, “ఇది దేహం; బిది యర్ధం; 1 బిది నా పరిజనసమూహ; మిన్నిటిలో నె 
య్యది మీ కిష్టము దానిన । ముద మొదవ(గ DA గొను డమోఘం' OWE, 242 
ప్రతిపదార్థం: ఇది, దేహంబు; ఇది; అర్థంబు= ధనం; ఇది; నా, పరిజన, సమూహము= నా సేవకుల సమూహం; ఇన్నిటిలోన్‌; 


ఏ+అది; మీకున్‌; ఇష్టము; దానిన్‌+అ= దానినే; ముదము= సంతోషం; ఒదవ(గన్‌= కలిగేట్టుగా; ఇత్తున్‌; కొను(డు= తీసికొనండి; 
అమోఘంబు= ఇది తప్పనిది - అంటే దీనికి తిరుగులేదు; అనినన్‌= అని అనగానే. 


తాత్సర్యం: ఇది నాదేహం, ఇది నాధనం. ఇది నాసేవకసమూహం. వీటిలో మీ కేది ఇష్టమో దానిని తప్పకుండా, 
సంతోషంగా ఇస్తాను. తీసికొనండి. దీనికి తిరుగులేదు” అని అనగా. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 575 


విశేషం: అంతటిగురువు తానై వచ్చి గురుదక్షిణ కోరటమే కొండంత భాగ్యంగా భావించి, ఉన్న దంతా ఆయన ముందుంచిన 
ఏకలవ్యుని ఉన్నతోన్నతగురుభక్తికి ఈ పద్యం అద్దంవంటిది. అతనిమాటలలో సర్వార్బణభావంతోడి ముగ్గభక్తి మూర్తికట్టింది. 
క “నెమ్మిని నీ దక్షిణహ । స్తమ్మున పెనువ్రేలు దునిమి దక్షిణ యి; మ్మి 

ష్టమ్మిది నా 'కనపుడు విన 1 యమ్మున వా? డిచ్చె దాని నాచార్యునకున్‌. 243 
ప్రతిపదార్థం: నెమ్మిని= (ప్రీతితో; నీ, దక్షిణ, హస్తమ్మున, పెను, వ్రేలు= నీ కుడిచేతి బొటన ్రేలిని; తునిమి= కోసి; దక్షిణ= 
దక్షిణగా; ఇమ్ము; ఇది; నాకున్‌; ఇష్టము; అనవుడు= అని అనగా; వా(డు= ఆ ఏకలవ్యుడు; వినయమ్మునన్‌= వినయముతో; 
దానిన్‌= ఆ బొటనటేలిని; ఆచార్యునకున్‌= (ద్రోణాచార్యులకు; ఇచ్చెన్‌. 
తాత్సర్యం: “నీ కుడిచేతి బొటనవేలిని కోసి ప్రీతితో నాకు గురుదక్షిణగా ఇమ్ము. అది నా కిష్టం” అని (ద్రోణు 
డనగానే ఏకలవ్యుడు వినయంతో దానిని ఆచార్యునికి ఇచ్చాడు. 


8. దక్షిణాంగుష్ట మిచ్చిన దాన జేసి | బాణసంధానలాఘవభంగ మయిన 

నెటుకు విలువిద్య కలిమికి హీను డయ్యె(; బార్జునకును మనోరుజ పాసె నంత. 244 
ప్రతిపదార్థం: దక్షిణ+అంగుష్టము = కుడిచేతి బొటనట్రేలిని; ఇచ్చిన; దానన్‌+చేసి = ఇచ్చినందువలన; బాణ, సంధాన, 
లాఘవ, భంగము= బాణాన్ని కూర్చటంలోని SOYO లోపం; అయినన్‌= కాగా; ఎణుక= ఆ ఏకలవ్యుడు; విలువిద్య, కలిమికి= 
ధనుర్విద్య అనే సంపదకు; హీను(డు= లేనివాడు; అయ్యెన్‌= అయ్యాడు; పార్టునకును= అర్షునునికిని; మనస్‌+రుజ= 
మానసిక దుఃఖం; పాసెన్‌= తొలగింది; అంతన్‌= అనంతరం. 
తాత్సర్యం: కుడిచేతిబొటనట్రేలు ఇవ్వటంచేత బాణాన్ని కూర్చటంలో నేర్పు లోపించి ఏకలవ్యుడు విలువిద్యా 
సంపద కోల్ళోయాడు. దానివలన అర్జునునికి దుఃఖం తొలగింది. 


క విలువిద్య నొరులు నీ క। గ్గ్లలముగ లేకుండ నిన్ను గటిపుదు' నని మున్‌ 

బలరిపుసుతునకు( బలికిన | పలు కప్పుడు గురు(డు సేసె బరమార్ధముగన్‌. 245 
ప్రతిపదార్థం: విలువిద్యన్‌= విలువిద్యలో; ఒరులు= ఇతరులు; నీకున్‌; అగ్గలముగన్‌= అధికంగా; లేకుండన్‌= లేకుండునట్టు; 
నిన్నున్‌; కజిపుదున్‌= నేర్పుతాను; అని= ఆ విధంగా; మున్‌= పూర్వం; బల, రివు, సుతునకున్‌= బలు డనే రాక్షసుడికి 
శత్రువైన ఇం(ద్రునికుమారునికి - అర్ష్జునునికి; పలికిన, పలుకు= చెప్పిన మాటను; అప్పుడు; గురు(డు= ద్రోణుడు; 
పరమార్హముగన్‌= సత్యంగా; చేసెన్‌, 
తాత్సర్యం: “విలువిద్యలో ఇతరులు నీకంటె అధికులు కాకుండా నీకు నేర్పుతా నని, ఇదివరకు ద్రోణుడు 
అర్జునుని కిచ్చిన మాట అప్పుడు నిజం చేశాడు. 


మత్తకోకిల. 
భూపనందను లివ్విధంబున భూరిశస్ర్రమహాస్త్రవి 
ద్యోపదేశపరిగ్రహస్థితి నున్న నందటియందు వి 


576 శ్రీమదాంధ్ర నముహాభారతము 


ద్యోపదేశము దుల్య మైనను నుత్తమోత్తము( డయ్యె వి 
ద్యాపరిశ్రమకౌశలంబున దండితారి నరుం డిలన్‌. 246 


ప్రతిపదార్థం: భూప, నందనులు= రాకుమారులు; ఈ+విధంబునన్‌; భూరి, శస్త్ర, మహా+అస్ర, విద్యా+ఉపదేశ, SO, 
స్థితిన్‌= గొప్ప ఆయుధవిద్యయొక్క, గొప్ప అస్త్రవిద్యయొక్క బోధను (గ్రహించటం అనే స్థితిలో; ఉన్నన్‌= ఉండగా; అందణు, 
అందున్‌= అందరిలో; విద్యా+ఉపదేశము= విద్యాబోధన; తుల్యము= సమానం; అయినను= అయినప్పటికి; దండిత+అరి= 
శిక్షించబడిన శత్రువులు గలవాడు; నరుండు= అర్జునుడు; విద్యా, పరిశ్రమ, కౌశలంబునన్‌= విద్యయొక్క అభ్యాసపు 
నేర్పుచేత; ఇలన్‌= భూమిలో; ఉత్తమ+ఉత్తము(డు= శ్రేష్టులలో (శ్రేష్టుడు; అయ్యెన్‌. 


తాత్సర్యం: రాజకుమారులు [ద్రోణునివలన గొప్పశస్రాస్తవిద్యాబోధనను పొందటంలో అంతా సమానమే అయినా, 
అర్జునుడు విశేషంగా సాధన చేసి సర్వ[శ్రేష్ణు డయ్యాడు. 
నిశేషం: మత్తకోకిలపాదంలో ర,స,జ,జ,భ, ర - అనే గణాలు వరుసగా ఉంటాయి. 11వ అక్షరం యతిస్థానం. ప్రాసనియమం 
ఉన్నది. 
క ONOKE బలమును న । ర్టును కార్ముక కౌశలంబు శూరగుణంబుల్‌ 

మనమున సహింపనోపక | వనరుచు ధృతరాష్ట్రసుతులు వందిరి తమలోన్‌. 247 
ప్రతిపదార్థం: అనిల+ఆత్మజు, బలమును= వాయుపు(త్రుడైన భీముని బలాన్ని; కార్ముక, కౌశలంబు= అర్జునుని విలువిద్యా 
నైపుణ్యం; శూర, గుణంబుల్‌= వీరలక్షణాలు; మనసునన్‌= మనసులో; సహింపన్‌+ఓపక= ఓర్వలేక; ధృతరాష్ట్ర సుతులు= 
కౌరవులు; వనరుచున్‌ = బాధపడుతూ; తమలోన్‌; వందిరి= దుఃఖించారు. 
తాత్సర్యం: భీమునిబలాన్నీ, అర్జునుని విలువిద్యానైపుణ్యాన్ని, వీరలక్షణాలనూ చూచి, సహించలేక కౌరవులు 
తమలో తాము ఎంతో దుఃఖాన్ని పొందారు. 


Ge డస్త్రవిద్యం దనశిష్యులC బరీక్షించుట (సం.1-123-15) 


వ. అక్కుమారుల ధనుర్విద్యా కౌశలం బెటుంగ వే(డి యొక్కనా(డు ద్రోణుండు కృత్తిమం బయిన భాసం బను పక్షి 


నొక్కవృక్షశాఖాగ్రంబున లక్ష్యంబుగా రచియించి, దాని నందబకు( జూపి 'మీమీ ధనువుల బాణంబులు సంధించి 


నా పంచిన యప్పడ యిప్పక్తి తలం దెగ నేయుం; డే నొక ళ్లొకళ్ళన పంచెద' నని ముందటి ధర్మనందనుం బిలిచి 
'యీ వృక్షశాఖాగ్రంబున నున్న పక్షి నిమ్ముగా నీక్షించి మద్వచనానంతరంబున శరమోక్షణంబు సేయు మనిన 
నతండును వల్లె యని గురువచనంబు సేసి యున్న నయ్యుధిష్టిరునకు ద్రోణుం డి ట్లనియె. 248 


ప్రతిపదార్థం: ఆ కుమారుల= ఆ కురుకుమారులయొక్క; ధనుర్విద్యా; కౌశలంబు= విలువిద్యలోని నేర్చు; ఎణుంగన్‌= 
తెలుసుకొనాలని; వే(డి=కోరి; ఒక్కనా(డు= ఒకరోజు; (ద్రోణుండు; కృత్రిమంబు+అయిన= కల్పించబడిన డైన; భాసంబు= 
గ్రద్ద; అను, పక్షిన్‌= అనే పక్షిని; ఒక్క; వృక్ష, శాఖా+అ(గ్రంబున= ఒక చెట్టుకొమ్మచివరిలో; లక్ష్యంబుగాన్‌= గురిగా; 
రచియించి= కూర్చి; దానిన్‌; అందణుకున్‌= అందరికి; చూపి; మీ, మీ, ధనువులన్‌= మీమీవిండ్లయందు; బాణంబులు; 
సంధించి= ఎక్కుపెట్టి; నా, పంచిన, అప్పుడు+అ= నేను ఆజ్ఞాపించిన సమయంలోనే; ఈ, పక్షి, తలన్‌= ఈ పక్షి యొక్క 
తలను; తెగన్‌= తెగేట్టుగా; ఏయుండు= కొట్టండి; ఏన్‌= నేను; ఒకళ్లు+ఒకళ్ళన= ఒక్కొక్కరినీ; పంచెదన్‌= ఆజ్ఞాపిస్తాను; 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 577 


అని= ఆ ప్రకారంగా; ముందు; = మొదట; ధర్మనందనున్‌, పిలిచి = ఆ ధర్మరాజుని పిలిచి; ఈ, వృక్ష, శాఖా+అ(గ్రంబునన్‌= 
ఈ చెట్టుకొమ్మ కొనలో; ఉన్న= ఉండు; పక్షిన్‌= పక్షిని; ఇమ్ముగాన్‌= తగిన విధంగా; ఈక్షించి= చూచి; మద్‌+వచన+ 
అనంతరంబునన్‌; నా మాట తర్వాత; శర, మోక్షణంబు= బాణాన్ని వదలటం; చేయుము; అనినన్‌= అనగా; అతండును 
= ఆ ధర్మరాజును; వల్లై అని= సరే, అని; గురు, వచనంబు= గురువుగారి మాటను; చేసి= సిద్దము గావించి; ఉన్నన్‌= 
ఉండగా; ఆ+యుధిష్టిరునకున్‌= ఆ ధర్మరాజుతో; |ద్రోణుండు= (ద్రోణాచార్యుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఆ కురుకుమారుల విలువిద్యా నైపుణ్యాన్ని తెలిసికొన గోరి ఒకనాడు (ద్రోణుడు, భాస మనే పక్షిని 
రూపొందించి, ఒకచెట్టుకొమ్మచివరన కట్టి, దానిని అందరికీ చూపి, 'నేను చెప్పినప్పుడు మీమీ ధనువులు ఎక్కు పెట్టి, 
ఆ పక్షితలను తెగగొట్టండి. నేను ఒక్కొక్కరినే ఆజ్ఞాపిస్తాను' అని ముందుగా ధర్మరాజును పిలిచి “ఈ చెట్టుకొమ్మ 
కొసన ఉండే పక్షిని చక్కగా చూచి, నేను చెప్పినప్పుడు బాణంతో కొట్టుము', అనగా, అతడు సరే అని గురువుమాట 
ప్రకారం సిద్దంగా ఉండగా, (ద్రోణుడు ఇట్టా అన్నాడు. 


తే. 'వృక్షశాఖాగ్రమున నున్న పక్షిశిరము । దెల్లముగ జూచితే మహీవల్లభుండ!' 
యనిన DHIK జూచితి ననిన, వెండి । యును గురు(డు ధర్మజున కిట్టు లనియె బ్రీతి. 249 

ప్రతిపదార్థం: మహీ, వల్లభుండ= ఓ రాజా!; వృక్ష, శాఖా+అ(గ్రమునన్‌= చెట్టుకొమ్మచివరన; ఉన్న, పక్షి, శిరము= ఉండే 

పక్షితల; తెల్లముగన్‌= స్పష్టంగా; చూచితే= చూచావా?; అనినన్‌= అనగా; ఇమ్ముగాన్‌= చక్కగా; చూచితిని; అనినన్‌= అని 
చెప్పగా; వెండియును= మణీయును; గురుడు= ద్రోణుడు; ప్రీతిన్‌= (ప్రీతితో; ధర్మరాజునకున్‌; ఇట్టులు= ఈ విధంగా; 
అనియెన్‌. 

తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! చెట్టుకొమ్మచివర ఉన్న పక్షితలను స్పష్టంగా చూచావా” అని అడుగగా; చక్కగా చూచా 

నని అతడు చెప్పగా, మరల [ద్రోణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 

క జననుత! యా మ్రానిని న।న్నును మణి నీ భాతృ్సవరులనుం జూచితె a? 
వనవుడు( జూచితి నన్నిటి 1 ననఘా! వృక్షమున నున్న యవ్విహగముతోన్‌. 250 

ప్రతిపదార్థం: జన, సుత,= జనులచేత పొగడబడేవాడా! ఓ ధర్మరాజా!; ఆ, మ్రనిని= ఆ చెట్టును; నన్నును= నన్ను; మటి= 

ఇంకా; నీ, [eres వరులనున్‌= నీయొక్క ఉత్తములైన తమ్ములను; నీవు; చూచితె= చూశావా; అనవుడు= అని అనగా; 
అనఘా= పాపంలేనివాడా! ఓ |ద్రోణాచార్యా!; వృక్షమునన్‌, ఉన్న= చెట్టుపై నున్నట్టి; ఆ+విహంగముతోన్‌= ఆ పక్షితోసహా; 
అన్నిటిన్‌; చూచితిన్‌. 

తాత్సర్యం: 'జనులచేత పొగడబడే ఓ ధర్మరాజా! ఆమానును, నన్ను, నీతమ్ముళ్లని చూశావా?’ అని (ద్రోణుడు 

అడుగగానే, 'పుణ్యాత్మా! చెట్టుమీద నున్న ఆ పక్షితోపాటు అన్నిటినీ చూచా'నని ధర్మరాజు అన్నాడు. 

వ. అనిన విని ద్రోణుండు ధర్మజుం బదరి “నీ దృష్టి చెదరె; నీవు దీని నేయనోపవు పాయు” మని యివ్విధంబున 
దుర్యోధనాదు లైన ధార్తూషులను భీమసేన నకుల సహదేవులను నానాదేశాగతు లైన రాజపుత్రులను గ్రమంబున 
నడిగిన వారలు ధర్మనందను చెప్పినట్ల చెప్పిన, నందటి నిందించి, పురందరనందనుం బిలిచి వారి నడిగిన యట్ల 
యడిగిన నాచార్యునకు నర్జునుం డి ట్లనియె. 251 


578 శ్రీమదాంధ్ర నముహాభారతము 

ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; (ద్రోణుండు; ధర్మజున్‌; పదరి= నిందించి; నీ, దృష్టి= నీ చూపు; చెదరెన్‌= చెదరింది; 
నీవు, దీనిన్‌= నీవు ఈ పక్షిని; ఏయన్‌+ఓపవు= కొట్టలేవు; పాయుము= తప్పుకో; అని= అంటూ నిర్దేశించి; ఈ+విధంబునన్‌= 
ఈ రీతిగా; దుర్యోధన+ఆదులు+ఐన= దుర్యోధనుడు మొదలైనవారైన; ధార్తరాష్టులను; నానా, దేశ+ఆగతులు+అయిన= 
వివిధదేశాలనుండి వచ్చినవా రైన; రాజ, పుత్రులను= రాకుమారుల్ని; (క్రమంబునన్‌= వరుసగా; అడిగినన్‌= అడుగగా; 
వారలు= వాళ్లు; ధర్మనందను, చెప్పినట్టు+అ= ధర్మరాజు చెప్పినట్లే; చెప్పినన్‌= చెప్పగా; అందణున్‌= అందరినీ; నిందించి= 
దూషించి; పురందర, నందనున్‌= దేవేంద్రుని కుమారుడైన అర్జునుడిని; పిలిచి= చెంతకు పిలిచి; వారిన్‌= వాళ్లను; అడిగిన, 
అట్టు+అ= అడిగిన విధంగానే; అడిగినన్‌= అడుగగా; ఆచార్యునకున్‌= (ద్రోణునకు; అర్జునుండు= అర్జునుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అనగా విని (ద్రోణుడు ధర్మరాజును నిందించి 'నీ దృష్టి చెదిరింది. నీవు దీనిని కొట్టలేవు. ప్రక్కకు 
తప్పుకొమ్ము' అన్నాడు. అదే విధంగా దుర్యోధనుడు మొదలైన కౌరవులను, భీమసేననకులసహదేవులను, వివిధ 
దేశాలనుండి వచ్చిన రాకుమారులను వరుసగా అడుగగా, వా WOS ధర్మరాజు ఇచ్చిన సమాధానమే ఇచ్చారు. 
ద్రోణుడు అందరినీ నిందించి, తర్వాత అర్జునుడిని పిలిచి వాళ్ళను అడిగినట్లే అడుగగా అత డిట్లా అన్నాడు. 


క _“పక్షిశిరంబు దిరంబుగ । నీక్షించితి; నొండు గాన SO ననినన్‌ 


లక్షించి యేయు మని సూ ।క్షే క్షణు ద్రోణుండు పనిచె నింద్రతనూజున్‌. 252 


క్షేక్ష 


ప్రతిపదార్థం: పక్షి, శిరంబు= పక్షితలను; తిరంబుగన్‌= చక్కగ; ఈక్షించితిన్‌= చూచాను; ఒండు= ఇతరం; _ ఎద్దియున్‌= 
ఏదీ కూడా; కానన్‌= చూడటం లేదు; అనినన్‌= అని తెల్పగా; లక్షించి= గురిపెట్టి; ఏయుము= కొట్టుము; అని= ఆ ప్రకారం; 
దోణుండు; సూక్ష్మ+ఈక్షణున్‌= సునిశిత మైన దృష్టి గల; ఇం(ద్రతనూజున్‌= అర్జునుని; పనిచెన్‌= ఆజ్ఞాపించాడు. 


తాత్సర్యం: 'పక్షితలను చక్కగా చూచాను. ఇం కేదీ నాకు కనిపించటం లేదు” అని అర్జునుడు అనగా, ద్రోణుడు 
గురి చూచి కొట్టుము' అని సూక్ష్మదృష్టి గల అర్జునుని ఆజ్ఞాపించాడు. 

(2) I జ Sy 
క గురువచనానంతరమున । నరు డప్పుడు శరవిమోక్షణము WADAH జె 


ga బక్షిశిరము దెగి త । ద్దరణీరుహశాఖనుండి ధారుణి బడియెన్‌. 253 


ప్రతిపదార్థం: గురు, వచన+అనంతరమునన్‌= గురువుమాట తర్వాత; నరు(డు= అర్జునుడు; అప్పుడు; శర, మోక్షణము= 
బాణాన్ని విడవటం; చేయు(డున్‌= చేయగా; చెరన్‌+చెరన్‌= తత్‌క్షణమే; పక్షి, శిరము= పక్షితల; తెగి; తద్‌+ధరుణీరుహ, శాఖ 
నుండి= ఆ చెట్టుకొమ్మనుండి; ధారుణిన్‌= భూమిమీద; పడియెన్‌= పడింది. 

తాత్సర్యం: గురువు చెప్పిన తర్వాత అర్జునుడు బాణాన్ని వదిలాడు. ఆ పక్షితల తత్‌క్షణమే తెగి చెట్టుకొమ్మ 
నుండి నేలమీద పడింది. 


వ. ఇ ట్లశ్రమంబునం గృత్రిమపక్షితల( దెగనేసిన యర్జును నచలితద్శష్టెకి లక్ష్యవేధిత్వంబునకు మెచ్చి ద్రోణుం డాతనికి 
ధనుర్వేదరహస్యంబు లుపదేశించె; నంత. 254 


ప్రతిపదార్థం: ఇట్లు; అశ్రమంబునన్‌= సులువుగా; కృత్రిమ, పక్షి తలన్‌= కల్పింపబడిన పక్షియొక్క తలను; తెగన్‌, ఏసిన= 
తెగునట్టు కొట్టిన; అర్జును= అర్జునునియొక్క; అచలిత దృష్టికి= చెదిరిపోని దృష్టికి; లక్ష్య, వేధిత్వంబునకున్‌= గురిని 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 579 


కొట్టగలిగినందుకు; మెచ్చి= పొగడి; (ద్రోణుండు= (ద్రోణాచార్యుడు; అతనికి= అర్షునునికి; ధనుర్వేద, రహస్యంబులు= 
విలువిద్యలోని రహస్యాలు; ఉపదేశించెన్‌; అంతన్‌= తర్వాత, 

తాత్సర్యం: ఈ విధంగా సులువుగా ఆ కల్పితపక్షితలను తెగగొట్టిన అర్జునునినిశ్చలదృష్టికీ, గురిని కొట్టే సామర్థ్యానికీ, 
ద్రోణుడు మెచ్చి, అతనికి విలువిద్యారహస్యాలు ఉపదేశించాడు. తర్వాత. 


అర్జును(డు ద్రోణుని మొసలినుండి విడిపించుట (సం. 1-123-68) 


క, మానుగ రాజకుమారుల | తో నొక్కట నొక్కనా(డు ద్రోణుడు గంగా 

Wawan మరిగి యందు మ । హా నియమస్తు( డయి నీళ్ల నాడుచునున్నన్‌. 255 
ప్రతిపదార్థం: మానుగన్‌= ఒప్పుగ; రాజ, కుమారులలోన్‌= కురుకుమారులతో; ఒక్కటన్‌= ఒక్కటిగా; ఒక్కనాయడు; 
ద్రోణుడు; గంగా, స్నాన+అరము= గంగానదిలో స్నానం చేయటంకొరకు; అరిగి= వెళ్లి; అందున్‌= ఆ నదిలో; మహా, 
నియమస్థుడు+అయి= గొప్పనియమం కలిగినవా డై; నీళ్లన్‌, ఆడుచున్‌= స్నానం చేస్తూ; ఉన్నన్‌= ఉండగా. 
తాత్సర్యం: ఒకనాడు రాకుమారు లందరితో కలిసి (ద్రోణుడు గంగాస్నానం చేయటానికై వెళ్లి, ఎంతోనిష్టతో నీటిలో 
స్నానం చేస్తుండగా. 


క వెబిచటివ నీరిలో నొ । Soma నొక మొసలి చూడ్మికి నగోచర మై 
పటితెంచి కుంభసంభవు | చిటుదొడ వడి( బట్టికొనియె శిష్యులు బెదరన్‌. 256 


ప్రతిపదార్థం: వెజచజవ= భయపడేట్టుగా; నీరిలోన్‌= నీటిలో; ఒక్కెజుగాన్‌= భయంకరంగా; ఒక; మొసలి= మొసలి; 
చూడ్కికిన్‌= చూడటానికి; అగోచరము+ఐ= కనిపించనిదై; పజితెంచి= వచ్చి; కుంభసంభవు, చిణుతొడ= (ద్రోణునియొక్క 
పిక్కను; శిష్యులు, బెదరన్‌= శిష్యులంతా బెదరునట్టు: వడిన్‌= వేగంగా; పట్టుకొనియెన్‌= పట్టుకొన్నది. 


తాత్సర్యం: నీళ్ళల్లో భయంకరంగా ఒకమొసలి కంటికి కనపడకుండా వచ్చి, శిష్యులంతా బెదిరేటట్లుగా (ద్రోణాచార్యుని 
పిక్కను వెంటనే పట్టుకొన్నది. 


క. దాని విడిపింప ద్రోణుడు । దా నపుడు DE డయ్యు దడయక పనిచెన్‌ 

దీని విడిపింపు? డని నృప । సూనుల శరసజ్యచాపశోభితకరులన్‌. 257 
ప్రతిపదార్థం: దానిన్‌= ఆ మొసలిని; విడిపింపన్‌= విడిపించటానికి; (ద్రోణు(డు= ద్రోణాచార్యుడు; తాన్‌; అపుడు= ఆ 
సమయంలో; సమర్గు(డు+అయ్యున్‌= సామర్థ్యం కలిగినవాడు అయికూడా; తడయక= ఆలస్యం చేయకుండా; దీనిన్‌= ఈ 


మొసలిని; విడిపింపు(డు; అని; శర, సజ్య, చాప, శోభిత, కరులన్‌= బాణాలచేత, అల్లైత్రాళ్లచేత కూడిన ధనుస్సులతో 
ప్రకాశిస్తున్న చేతులు కలవారిని; నృప, సూనులన్‌= రాకుమారులను; పనిచెన్‌= ఆజ్ఞాపించాడు. 


తాత్సర్యం: ఆ మొసలిని విడిపించటానికి (Ge డపుడు తాను సమర్గు డైకూడా ఆలస్యం లేకుండా దీన్ని 
విడిపించం డని ధనుర్చాణాలు చేత ధరించిఉన్నరాకుమారులను ఆజ్ఞాపించాడు. 


580 శ్రీమదాంధ్ర నుహాభారతము 


శా. దానిన్‌ నేరక యందటిన్‌ వివశు లై తా రున్న SIYOS 
గానం గాని శరీరముం గల మహాగ్ర గ్రాహమున్‌ గోత్ర భి 
త్పూనుం డేనుశరంబులన్‌ విపులతేజుం డేసి శక్తిన్‌ మహా 
సేనప్రఖ్యు(డు ద్రోణుజంఘ విడిపెంచెన్‌ విక్రమం PADOS. 258 


ప్రతిపదార్థం: దానిన్‌= ఆ మొసలిని విడిపించటం; నేరక= చేతకాక; అందజున్‌; వివశులు+ఐ= మైమరచినవాళ్ళయి; తారు= 
తాము; ఉన్నన్‌= ఉండగా; ఆ+నీరిలోన్‌; కానన్‌+కాని= చూడటానికి సాధ్యపడని; శరీరమున్‌+కల= దేహంఉండే; మహా+ఉగగ్ర, 
(గాహమున్‌= మిక్కిలి భయంకరం అయిన మొసలిని; విపుల, తేజుూండు= ఎంతో పరాక్రమం కలవాడు; శక్తిన్‌= బలంలో; 
మహాసేన, ప్రఖ్యుడు= కుమారస్వామితో సమానుడు; గోత్ర, భిత్‌+సూనుండు= కొండలను చీల్చిన దేవేం[ద్రునియొక్క 
కుమారుడు; ఏను, శరంబులన్‌= అయిదు బాణాలతో; ఏసి= కొట్టి; విక్రమంబు= పరాక్రమం; ఒప్ప(గన్‌= (ప్రకాశించేటట్లు; 
(ew, జంఘన్‌= [ద్రోణాచార్యునియొక్క పిక్కను; విడిపించెన్‌. 


తాత్సర్యం: ఆ రాకుమారులంతా మొసలిని విడిపించటం చేతకాక దిక్కుతెలియనిస్థితిలో ఉండగా, మహాపరా[క్రమశాలి, 


శక్తిలో కుమారస్వామివంటివాడు, పర్వతాలరెక్కలు నరికిన దేవేం(ద్రునిపుత్రుడు అయిన అర్డునుడు, నీటిలో 
కనిపించకుండా ఉన్న ఆ భయంకరమైన మొసలిని అయిదుబాణాలతో కొట్టి, (ద్రోణాచార్యుని పిక్కను విడిపించాడు. 


వ. అమ్మహోగ్రగాహంబు పార్థబాణపంచకవిభిన్నదేహం బయి పంచత్వంబు( బొందినం జూచి, ద్రోణుం డర్దును ధనుః 
కౌశలంబునకు( దనయం దతిస్నేహంబునకు మెచ్చి, వీనిచే ద్రుపదుండు బంధుసహితంబు పరాజితుండగు నని 
తనమనంబున సంతోషించి, వానికి ననేకదివ్యబాణంబు D నని యర్జునుకొండుకనా(టి పరాక్రమ గుణసంపదలు 
వైశంపాయనుండు జనమేజయునకుం జెప్పె నని. 259 

ప్రతిపదార్థం: ఆ+మహా=ఉగ్ర, గ్రాహంబు= ఆ గొప్ప భయంకరమయిన మొసలి; ang, బాణ, పంచక, విభిన్న, దేహంబు+అయి= 

అర్జునునిబాణాలు అయిదింటిచేత చీల్చబడిన శరీరం కలదై; పంచత్వంబున్‌= మరణాన్ని; పొందినన్‌= పొందగా; చూచి= 
కనుగొని; ద్రోణుండు; SAN, ధనుస్‌+కౌశలంబునకున్‌= అర్జునుని విలువిద్యానైపుణ్యానికి; తనయందు= తనపై; అతి, 
స్నేహంబునకున్‌= మిక్కిలి ప్రీతికి; మెచ్చి= పొగడి; వీనిచే= ఏీనివల్ల; (దుపదుండు; బంధు, సహితంబు= బంధువులతో సహా, 

పరాజితుండు= ఓడగొట్టబడినవాడు; అగున్‌= కాగలడు; అని= అని; తన, మనంబునన్‌; సంతోషించి; వానికిన్‌= ఆ 

అర్జునునికి; అనేక, దివ్య, బాణంబులు= అనేకదేవతాసంబంధమైనబాణాలు; ఇచ్చెన్‌; అని; అర్జును, కొండుకనా(టి= అర్జునుని 

యొక్కచిన్ననాటి; పరా(క్రమ, గుణ, సంపదలు= పరా(క్రమంయొక్క, గుణాలయొక్కగొప్పలు; వైశంపాయనుండు; 
జనమేజయునకున్‌; చెప్పెన్‌; అని. 

తాత్సర్యం: 'ఆ అతిభయంకరమయిన మొసలి అర్జునుని అయిదుబాణాలచేత శరీరం చీలి మరణించింది. అది 

చూచి ద్రోణుడు అర్జునుని విలువిద్యానైపుణ్యానికి, తనపట్ల గల (ప్రేమకు మెచ్చి, అతనిచేత (ద్రుపదుడు బంధువులతో 

సహా LÊMA డని సంతోషించి అనేకదివ్యబాణాలు అతనికిచ్చాడు' - అని అర్షునునిచిన్ననాటి పరా(క్రమ 
గుణవిశేషాలు వైశంపాయనుడు జనమేజయునికి చెప్పె నని. 


విశేషం: [ద్రోణుడు ధృతరాష్ట్రపాండురాజకుమారులకు విలువిద్య నేర్చటంలో కొంత స్వార్థం ఉంది. అది (ద్రుపదుడిని తన 
శిష్యులచేత అవమానింప చేయటం, భీష్ముడు తన మనుమ లందరినీ శిష్యులుగా చేసిన మరుక్షణమే గురువుగా తనకోర్కెను 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 581 


తీర్చేవా ళ్ళెవ రని వాళ్ళని (ప్రశ్నించాడు. అర్జును డొక్కడే అనుకూలంగా స్పందించాడు. మొసలిని చంపి [ద్రోణుడిని 
కాపాడటంతో విలువిద్యాభ్యాసం పూర్తి అయినట్టు వస్తుధ్వని. అర్జునుడు ఏకైక వీరుడిగా (ప్రకాశించాడు. ద్రోణునికోర్కె 
తీరింది. [ద్రుపదుడిని సపరివారంగా ఓడించ గలిగిన ఒక మహావీరుడిని తయారు చేయగలిగినందుకు (ద్రోణుడు సంతోషించాడు. 
ఇది భావికథకు నాంది. పూర్వాపరసంబంధం కల కథాకథనశిల్పం. (సంపా.) 


ఆశ్వాసాంతము 

క. _వ్యసనవివర్ణిత | మాన 1 వ్యసగోత్రపవిత్ర! విష్ణువర్ధననృప! స 
ప్తసముద్రముద్రితాఖిల | వసుధాజనగీతకీర్తి! వాసవమూర్తీ!. 260 
ప్రతిపదార్థం: వ్యసన, వివర్ణిత= వ్యసనాలచేత విడువబడినవాడా!; మానవ్య, SANG, పవిత్ర= మానవ్య, సగోత్రంలో పవిత్ర 
మైన వాడా!; విష్ణ SS, నృప= విష్ణువర్ధన మహారాజా!; సప్తసము॥ద్ర, ము॥ద్రిత+అఖిల, వసుధా, జన, గీత, కీర్తి= ఏడు 


సము(ద్రాలచేత గుర్తు వేయబడినటువంటి సమస్త భూ(ప్రజలచేత పొగడబడిన కీర్తి కలవాడా!; వాసవ, మూర్తీ= ఇం|ద్రునివంటి 


రూపం కలవాడా! 
తాత్సర్యం: ఏ వ్యసనం లేనివాడా! మానవ్య సగోత్రంలో పమిత్రుడ వైనవాడా! విష్ణువర్ధనమహారాజా! సప్త సము[ద్రాలచేత 
ము(ద్రవేయబడిన సమస్తభూమండల(ప్రజలచేత పొగడబడిన కీర్తి కలవాడా! ఇం(ద్రునివంటి రూపం కలవాడా! 


విశేషం: రాజరాజనరేంద్రుడు మొదట వైయాఫ్రుపాదగో(త్రుడు. విష్ణువర్ణనుని మానవ్య సగో(త్రుడైన హరితపుత్రుడు 
సెంచుకొన్నందు వలన మానవ్య సగోత్రు డైనాడు. 


వనమయూరం. 
రాజకులశేఖర! పరంతప! వివేక 1 భ్రాజిత! జగద్వలయభాసురసముద్య 
తేజ! నిరవద్య! యువతీమదన! వీరో । గ్రాజివిజయా! త్రిభువనాంకుశ! నరేంద్రా. 261 


ప్రతిపదార్థం: రాజ, కుల, శేఖర= రాజవంశమందు లేదా చం[ద్రవంశమందు శ్రేష్ణుడయిన వాడా!, పరంతప= శృత్రువులను 
నాశనం చేసేవాడా! వివేక, బ్రాబిత= విచక్షణజ్ఞానంచేత |ప్రకాశింపచేయబడినవాడా!; జగత్‌+వలయ, భాసుర, సముద్యత్‌, తేజ= 
భూమండలంలో (ప్రకాశిస్తూ పెరుగుతున్న కాంతి కలవాడా!; నిరవద్య= దోషం లేనివాడా!; యువతీ, మదన= యౌవనంలో 
ఉన్న(స్తీలకు మన్మథుడైనవాడా!; వీర+ఉ(గ్ర+ఆజి, విజయా= వీరులతోడి భయంకరమయిన యుద్దంలో గెలుపు కలిగినవాడా!; 
త్రభువన+అంకుశై మూడులోకాలకు అంకుశంవంటివాడా! (ఇది రాజరాజుబిరుదం); నర+ఇం(ద్రా= మానవులకు (ప్రభు 


వైనవాడా- ఓ రాజరాజనరేం(ద్రా! 


తాత్సర్యం: రాజవంశానికి లేదా చం|ద్రవంశానికి అలంకార మైనవాడా! శత్రువులను నాశనం చేసేవాడా! వివేకం 
చేత (ప్రకాశించేవాడా! భూమండలంలో (ప్రకాశిస్తూ వృద్ది పొందుతున్న తేజస్సు కలవాడా!, యువతులకు 
మన్మథునివంటివాడా!, వీరులతో భయంకరయుద్దంలో విజయం కలవాడా!, (త్రిభువనాంకుశ అనే బిరుదం కలవాడా! 
రాజరాజనరేం(ద్రా! 


విశేషం: ఇవికూడా రాజరాజనరేం(ద్రునిగుణవిశేషాలు. ఆశ్యాసాంతంలో కృతిపతిసంబోధనలు. వనమయూరపాదానికి భ, జ, 
స, న, గగ - అనే గణాలు వరుసగా ఉంటాయి. 9వ అక్షరం యతిస్థానం. ప్రాసనియతి ఉన్నది, 


582 శ్రీమదాంధ్ర నముహాభారతము 


గద్యము. 
ఇది సకలసుకవిజనవినుతనన్నయభట్టప్రణీతం బైన శ్రీ మహాభారతంబునం దాదిపర్వంబున ధృతరాష్ట్ర 


పాండురాజుల వివాహంబును, బాండురాజదిగ్విజయంబును, బాండవథధార్తరాష్ట్రసంభవంబును, బాండురాజు 
నిర్యాణంబును, గృపద్రోణజన్మకథనంబును, గుమారా స్త్రవిద్యాగ్రహణంబును నన్నది పంచమాశ్వాసము. 262 
తాత్సర్యం: ఇది, సకలసత్కవుల (ప్రశంస లందుకొన్న నన్నయభట్టు రచించిన శ్రీమహాభారతంలో - ఆదిపర్వంలో- 
ధృతరాష్ట్రపాండురాజులవివాహం, పాండురాజుదిగిజయం, పాండవధార్తరాష్టులజననం, పాండురాజు మరణం, 
కృపాచార్య(ద్రోణాచార్యులపుట్టుకను గూర్చి చెప్పటం, కురుకుమారులు అస్త్రవిద్యను అభ్యసించటం - అనే కథార్థాలు 


కల ఐదవఆశ్వాసం. 


ఆదిపర్వంలో పంచమాశ్యాసం సమాప్తం. 


(> 
oO 
(ల్లో 


శ్రిమదాంధ్ర మహాభారతము 
ఆదిపర్వము - షష్టాశ్వాసము 


శ్రీ జయవిభాసి! వినమ । ద్రాజన్య కిరీటమణి విరాజిత పాదాం 
భోజ! భువనైకసుందర | రాజాన్వయతిలక! రాజరాజనరేంద్రా! 1 


ప్రతిపదార్థం: రాజరాజనరేం(ద్రా!; శ్రీ= సంపదచేత; జయ= జయంచేత; విభాసి= (ప్రకాశించేవాడా; వినమత్‌+రాజన్య, కిరీట, 
మణి, విరాజిత, పాద+అంభోజ= వంగి నమస్కరిస్తున్న రాజులయొక్క కిరీటాలలోని మణులవలన మిక్కిలి (ప్రకాశిస్తున్న 
పద్మాలవంటి పాదాలు గలవాడా!; భువన+ఏక, సుందర= లోకంలో నీకు నీవే సాటి అయిన అందగాడా!; రాజ+అన్వయ, 
తిలక= చం(ద్రవంశంలో (శ్రేష్ణుడవైనవాడా! 


తాత్సర్యం: సంపదతో, విజయంతో వెలుగొందుతూ, వంగి నమస్కరిస్తున్న రాజుల కిరీటాలలోని మణుల 
కాంతులవలన ఎంతో (ప్రకాశించే పాదపద్యాలు కలిగి, లోకమంత టికీ అందగాడివై, చం(ద్రవంశశ్రేష్ణుడవైన ఓ 
రాజరాజనరేం(ద్రా! 


విశేషం: ఆశ్వాసారంభపద్యాన్ని శ్రీకారంతో ప్రారంభించి, కృతిపతిగుణవిశేషాలు కొనియాడుతూ అతడిని సంబోధించి, కథ 
మొదలుపెట్టటం, నన్నయ ఏర్పరచిన సంప్రదాయం. తర్వాతి తెలుగుకవులు చాలామంది దీన్ని పాటించటం జరిగింది. 


వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పి; నట్లు కృతా స్ర శస్తులయిన రాజకుమారుల విద్యాకౌశలంబు వ్యాస 
గాంగేయ విదుర కృప శల్య శకుని సోమదత్తాదుల సమక్షంబునం జూప సమకట్టి యొక్కనా(డు ద్రోణుండు ర్భృతరాష్టున 
8 ట్లనియె. 2 
ప్రతిపదార్థం: ఆ+కథకుండు= కథను చెప్పుతున్న ఆతడు - రౌమహర్షణి; శౌనక+ఆది, మహామునులకున్‌= శౌనకుడు 
మొదలయిన గొప్ప బుషులకు; చెప్పెన్‌; అట్టు= ఆ విధంగా; కృత+అస్ర, శస్రులు+అయిన= చేయబడిన (అంటే నేర్చబడిన) 
అస్త్రాలు, శస్తాలు కలవారైన; రాజకుమారుల; విద్యా, కౌశలంబు= విద్యలోని నేర్పు; వ్యాస, గాంగేయ, విదుర, కృప, శల్య, 
శకుని, సోమదత్త+ఆదుల= వ్యాసుడు, భీష్ముడు, విదురుడు, కృపుడు, శల్యుడు, శకుని, సోమదత్తుడు మొదలైనవాళ్ళయొక్క; 
సమక్షంబునన్‌= ఎదుట; చూపన్‌= చూపటానికి; సమకట్టి= పూనుకొని; ఒక్కనా(డు= ఒక రోజు; (ద్రోణుండు= (ద్రోణాచార్యుడు; 
ధృతరాష్టునకున్‌= ధృతరాష్ట్రునితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 
తాత్సర్యం: శౌనకుడు మొదలైన మహామునులకు మహాభారతకథను చెపుతున్న రౌమహర్షణి- es విధంగా 
శస్రాస్త్రవిద్యలు నేర్చుకొన్న కురుకుమారుల విద్యానైపుణ్యాన్ని - వ్యాసుడు, భీష్ముడు, విదురుడు, కృపుడు, శల్యుడు, 


584 శ్రీమదాంధ్ర మహాభారతము 


శకుని, సోమదత్తుడు మొదలైన పెద్దలముందు (ప్రదర్శింపచేయాలనుకొన్న (ద్రోణాచార్యుడు -ధృతరాష్ట్రునితో ఇట్లా 
అన్నా' డని మళ్ళీ కథను ప్రారంభించి చెప్పాడు. 


విశేషం: రాజకుమారుల-అంటే ఇక్కడ ధృతరాషష్ట, పాండురాజకుమారుల-అని (గ్రహించాలి. 


కుమారాస్త్ర విద్యాసందర్భనము (సం.1-124-1) 

క్ర ఘోరాస్త్రశస్త్రవిద్యల 1 నారూఢత మిగుల నిపుణు BO కుమారుల్‌ 
మీరలు వీరల విద్యా । పారము సను టెబుగవలయు భవదీయ సభన్‌. 3 

ప్రతిపదార్థం: కుమారుల్‌ (కౌరవులు, పాండవులు); Siten, శస్త్ర, విద్యలన్‌= భయంకరాలైన అస్ర్రశస్త్ర విద్యలలో; 

ఆరూఢతన్‌= మీదికి ఎదుగుటచేత; మిగులన్‌= మిక్కిలి; నిపుణులు+ఐరి= నేర్భరులయ్యారు; మీరఠలు= మీరు; భయదీయ 
సభన్‌= మీయొక్కసభలో; వీరల, విద్యా, పారము+చనుట= వీళ్ళయొక్క విద్యయొక్క ఆవలిఒడ్డును చేరటాన్ని - అంటే వీళ్ళు 
శస్రాస్రవిద్యనంతటినీ నేర్చుకొని సాధించిన నైపుణ్యాన్ని; ఎణుగవలయున్‌= తెలిసికొనాలి. 

తాత్సర్యం: భయంకరాలైన శస్తాస్త విద్యలను సమ(గంగా అభ్యసించి, కౌరవులు, పాండవులు, ఆ విద్యలలో మిక్కిలి 

నేర్సరులయ్యారు. మీరు సభలో వాళ్ళనేర్సును తెలిసికొనాలి. 

వ. అనిన నట్ల చేయుదు నని ధృతరా ష్రుండు 'గుమారుల విద్యాసందర్శనరంగంబు రమ్యంబుగాC జేయింపు' 
మని విదురుం బంచిన, నతండును దాని శాస్త్రవిహిత ప్రమాగోపేత వృత్తాయామంబును, నపాక్ళత వృక్ష గుల్మ 
వల్మీకంబును, నంగీకృత పూర్వోత్తరప్లవంబును, సమీకృత నిమ్మోన్నత ప్రదేశంబును, దూరీకృత కంటక పాషాణ 
శల్య శకలంబును, విరజీకృత రజోధూసర స్థలంబును, విరచిత బహువిధ ప్రేక్షాగారాంచిత మణిమయమంచ 
ప్రపంచంబును,నానాధ్వజనవపల్లవరంభాస్తంభమాలాలంకృతద్వారతోరణంబును, బ్రతిదిశనిర్వర్తిత శాంతిక బలి 
విధానంబునుంగా( జేయించినం, బంచాంగశుద్దదినశుభముహూర్తంబున ధృతరాష్టుండు గాంధారీ WONG 
దేవీశతపరివృతుం డై, వివిథభూషణ భూషితానేక విలాసినీనివహంబుతో( జనుదెంచి, విలంబిత కదంబక 
స్టూలముక్తాఫలదామ రమణీయం బై, యాబద్దమరకత వజ్రవైడూర్య పద్మరాగప్రభాప్రకర వ్యతికర విరచితా 
పూర్వ సురచాపచారుగౌరవం బై, యతిమనోహరం బైన శాతకుంభమయ ప్రేక్షాగారంబున నున్న 4 


విశేషం: అనినన్‌= ద్రోణాచార్యుడు ఆ విధంగా చెప్పగా; అట్ల్టు+అ= ఆ విధంగానే; చేయుదున్‌+అని= చేస్తాను అని; 
ధృతరాష్టుండు; కుమారుల, విద్యా; సందర్భన, రంగంబు= రాజకుమారుల విద్యలను చూపే (ప్రదేశాన్ని; రమ్యంబు, కాన్‌= 
అందంగా ఉండేటట్లుగా; చేయింపుము; అని; విదురున్‌= విదురుణ్ణి; పంచినన్‌= ఆజ్ఞాపించగా; అతండును; దానిన్‌= ఆ 
ప్రదేశాన్ని - ఆ రంగస్టలాన్ని; శాస్త్ర, విహిత, ప్రమాణ+ఉపేత, వృత్త+ఆయామంబునున్‌= శాస్త్రంలో విధించబడిన కొలతలతో 
కూడుకొన్న చుట్టుకొలత, పొడవు కలదీ; అపాకృత, వృక్ష, గుల్మ వల్మీకంబును= తొలగించబడినచెట్టు,. పొదలు, పుట్టలు 
కలదీ; అంగీకృత, పూర్వ+ఉత్తర, ప్లవంబును= అవయవాలుగా చేయబడిన - అంటే అవయవాలవలె అతుక్కొని రంగస్థల 
భాగాలుగా ఉండేటట్టు చేయబడిన - తూర్పు, ఉత్తర, దిక్కుల్లో వాటమైన పల్లపునేలలు కలదీ; సమీకృత, నిమ్న+ఉన్నత, 
ప్రదేశంబును= చదరం చేయబడిన పల్లాలూ, మిట్ట(్రదేశాలూ కలదీ; దూరీకృత, కంటక, పాషాణ, శల్య, శకలంబును= 
దూరం చేయబడిన - అంటే తొలగించబడిన ముళ్ళూ, రాళ్ళూ, ఎముకముక్కలూ కలదీ; విరజీకృత, రజన్‌+ధూసర, 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 585 


స్థలంబును= దుమ్ముతొలగించి, శుభ్రంచేయబడిన స్థలాలు కలదీ; విరచిత, బహు, విధ, (్రేక్షా+అగార+అంచిత, మణిమయ, 
మంచ, ప్రపంచంబును= నిర్మించబడిన, అనేకవిధాలైన, చూడటం కోసమైన ఇండ్లయొక్కయు, అలంకరింపబడిన మణులతో 
నిండిన మంచలయొక్కయు, సమూహంతో కూడిందీ; నానాధ్వజ, నవ, పల్లవ, రంభా, స్తంభ, మాలా+అలంకృత, ద్వార, 
తోరణంబును= పలువిధాలైన జెండాలతో, (క్రొత్తచివుళ్ళతో, అరటిస్తంభాలతో, పూలమాలలతో అలంకరింపబడిన లోపలివాకిళ్ళూ; 
వెలుపలివాకిళ్ళూ కలదీ; (ప్రతిదిశ, నిర్వర్తిత, శాంతిక, బలి, విధానంబునను, కాన్‌= (ప్రతిదిక్కులలోను నెరవేర్చబడిన శాంతిని 
కలిగించే బలులతో కూడిన పూజావిధులు కలది అగునట్టుగా; చేయించినన్‌= చేయించగా; పంచ+అంగ, శుద్ద, దిన, శుభ, 
ముహూర్తంబునన్‌= = పంచాంగాలచేత (తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలచేత) పవిత్రమైన శుభసమయంలో; ధృతరాష్టుండు= 
ధృతరాష్ట్రుడు; గాంధారీ, పురస్‌, కృత, దేవీ, శత, పరివృతుండు+ఐ= గాంధారి ముందుండేటట్లుగా చేయబడిన భార్యలు 
వందమందిచేత చుట్టబడినవాడై; వివిధ, భూషణ, భూషిత+అనేక, విలాసినీ, నివహంబుతోన్‌= పలువిధాలైన సొమ్ములతో 
అలంకరింపబడిన పెక్కుమంది స్త్రీల సమూహంతో; చనుదెంచి= వచ్చి; విలంబిత, కదంబ, స్టూల, ముక్తాఫల, దామ, 
రమణీయంబు+ఐ= |ప్రేలాడగట్టిన కడిమి మొగ్గలవలె పెద్దవైన ముత్యాలయొక్క దండలచేత అందమైనదై; ఆబద్ద, మరకత, 
Se, వైడూర్య, పద్మరాగ, (ప్రవాళ, (ప్రభా, ప్రకర, వ్యతికర, విరచిత+ అపూర్వ, సుర, చాప, గౌరవంబు+ఐ= కట్టబడిన 
పచ్చలయిక్క, వ(జ్రాలయొక్క, వైడూర్యాలయొక్క, పద్మరాగాలయొక్క, పగడాలయొక్క, కాంతులసమూహంయొక్క 
పరస్సరంకూడికచేత నిర్మింపబడిన అరుదైన ఇం(ద్రధనుస్సు అందంయొక్క గొప్పతనం కలద్దై; అతిమనోహరంబు+అయిన= 
మిక్కిలి అందమైనదైన; శాతకుంభమయ, (పేక్షా+అగారంబునన్‌= (ప్రదర్శన) చూడటంకొరకు బంగారుతో నిర్మించిన 
ఇంటిలో; ఉన్నన్‌=ఉండగా. 


తాత్సర్యం: ఆ విధంగా [ద్రోణాచార్యుడు చెప్పగా, అట్లే చేస్తానని ధృతరాష్ట్రుడు 'కురుకుమారుల Kg, విద్యా 
ప్రదర్శనకు అందమైన రంగస్ఫలాన్ని సిద్దంచేయించుమని విదురుడిని ఆజ్ఞాపించాడు. విదురుడు శాస్త్రప్రకారం 
చుట్టుకొలత, పొడవు ఉండేటట్టు, చెట్లను, పొదలను, పుట్టలను తీసివేయించి, అవయవాలవలె అంటి ఉంటేటట్టు 
తూర్పుభాగంలో, ఉత్తరభాగంలో వాటమైన పల్లపు(ప్రదేశాలను ఏర్పాటుచేయించి, మిట్టపల్లాలను చదునుచేయించి, 
ముళ్ళను, రాళ్ళను, ఎముకముక్కల్ని ఏరివేయించి, దుమ్మును అణగగొట్టించి, RENE కూర్చొని చూడడానికి 
పలువిధాలైన ఇండ్లను, మణులతో అలంకరించిన మంచెలను నిర్మింపజేశాడు. లోపలి వాకిళ్ళను, వెలుపలవాకిళ్ళను 
జెండాలతో, (క్రొత్తచిగుళ్ళతో, అరటిస్తంభాలతో, పూలమాలలతో అలంకరింపజేసి, అన్నిదిక్కులలో శాంతిపూజలు 
జరిపించాడు. రంగస్థలాన్ని సర్వాంగసుందరంగా సిద్దంచేయించాడు. పంచాంగం (ప్రకారం మంచిరోజున, 
శుభముహూర్తంలో ధృతరాష్ట్రుడు గాంధారీదేవి ముందు నడుస్తుండగా వందమంది భార్యలతో, పలువిధాలైన 
సొమ్ములు అలంకరించుకొన్న పెక్కుమంది (స్త్రీలతో వచ్చి, (ప్రేలాడే కడిమిమొగ్గలవలె పెద్దవైన ముత్యాలతో కూర్చిన 
దండలతో చూడముచ్చటయిందిీ, అమర్చిన మరకత వఃజ్ర వైడూర్య పద్మరాగ (ప్రవాళకాంతుల కలయికతో అపూర్వ 
మైన ఇంద్రధనుస్సు అందాన్ని మించిందీ, మనోహరమైందీ, బంగారుతో నిర్మించిందీ అయిన ఇంటిలో - 
(కురుకుమారాస్త్ర విద్యాప్రదర్శనను లోపలకూర్చొని చూడటానికి నిర్మించిన ఇంటిలో) - ఉండగా. 


విశేషం: అలం: ఉదాత్తం, ఉపమ, అంత్యానుప్రాసం. ఈ రంగస్టలంయొక్క అధునాతనరూపమే ఇప్పటి “స్టేడియం. 


తే. అందు( గరమొప్పి సుందరీబృంద మిల । రత్నరాజితకనకధరాధరేంద్ర 
కందరాంతరమున నున్న సుందరామృ | తాశనాంగనాబృందంబు ననుకరించె. 5 


586 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అందున్‌= ఆ ఇంటిలో (ఆ (పేక్షాగారంలో); సుందరీ, బృందము= స్త్రీీయొక్క సమూహం; కరము= మిక్కిలి; 
ఒప్పి= తగినట్టుండి; అఖిల, రత్న, రాజిత, కనక, ధరాధర+ఇం(ద్ర, కందర+అంతరమునన్‌+ఉన్న= అన్నిరత్నాలతో 
ప్రకాశింపజేయబడిన బంగారుపర్వతశ్రేష్టముయొక్క-అంటే మేరుపర్వతంయొక్క-గుహలలోపల ఉన్న; సుందర+అమృత+ 
ఆశన+అంగనా, బృందంబున్‌= అందమైన దేవతా(స్తీలసమూహాన్ని; అనుకరించెన్‌= పోలింది. 

తాత్సర్యం: ఆ ఇంట్లో ఉండే (్రీలసమూహం సకలరత్నకాంతులతో ప్రకాశించేమేరుపర్య్వతగుహలో ఉన్న 
సుందరదేవతా(స్తీలసమూహాన్ని పోలి ఉన్నది. 


విశేషం: అలంకారం: ఉపమ. అమృతాన్ని ఆహారంగా కలవారు దేవతలు. 


తే. సుతులవిద్యాప్రవీణత( జూచువేడ్క। నెంతయును సంతసంబున( గుంతిదేవి 
రాజసన్నిధి గాంధారరాజపుత్రి | కెలన నుండె నున్మీలితనలిన నేత్ర, 6 


ప్రతిపదార్థం: ఉత్‌+మిలీత, నలిన, నేత్ర= విప్పారిన తామరలవంటి కన్నులు గలది; సుతుల=కొడుకులయొక్క; విద్యా 
ప్రవీణతన్‌= విద్యలోని చేర్చును; చూచు, వేడ్కన్‌= చూడాలనే కుతూహలంతో; ఎంతయున్‌= మిక్కిలి; సంతసంబునన్‌= 
సంతోషంతో; కుంతీదేవి; రాజ, సన్నిధిన్‌= రాజుదగ్గర; గాంధార, రాజు, పుత్రి, కెలనన్‌= గాంధారరాజుకూతురైన గాంధారిప్రక్క; 
ఉందడెన్‌. 


తాత్సర్యం: వికసించిన తామరపూలవంటి కన్నులున్న కుంతీదేవి, తనకుమారుల విద్యానైపు ణ్యాన్ని చూడాలన్న 
కుతూహలంతో, ధృతరాష్టునిదగ్గర-గాంధారిప్రక్కన ఎంతో సంతోషంతో ఉండింది. 


విశేషం: కొడుకుల విద్యానైపుణ్యాన్ని కళ్ళార చూడగోరే మాతృమూర్తియొక్కమానసికస్థితికి - 'ఉన్మీలితనలిననేత్ర' అనే విశేషం 
ఎంతో ఉచితంగా ఉన్నది. కళ్ళకు గంతలు గట్టుకొన్న గాంధారిప్రక్కన విప్పారిన కన్నులు గల కుంతి కూర్చోవటం విశేషం. 
తులనాత్మకసౌందర్యాన్ని వెలార్చే స్థిరచిత్ర మిది. 


వ. మటియును. 7 
తాత్సర్యం: ఇంకా. 
సీ, వ్యాసపురస్మృతావనిదేవనివహంబు(, గృప శల్య శకుని గాంగేయ విదుర 

సోమదత్తాది భాసురగురుబాంధవ | మిత్తవర్గంబు, నమేయ మంత్రి 


సామంత మండలేశ్వరసమూహంబును, 1 గాయక వైతాళకప్రవరులుC 
దమతమ నియమిత స్థానంబులం దోలి 1 నుండిరి; బోరన నులిసె భేరు; 


ఆ. లస్త్రదర్శనాగతాఖిల క్షత్రియ | వైశ్యశూద్రవివిధవర్ణజనుల 


కలకలంబు ప్రకయకాలసంక్షోభితాం | భోనిధిస్వనంబు( బోలె BO. 8 


ప్రతిపదార్థం: వ్యాస, పురస్‌+కృత+అవని, దేవ, నివహంబున్‌= వ్యాసుడు ముందుగా ఉండే భూసురుల - అంటే (బ్రాహ్మణుల 
సమూహం; కృప, శల్య, శకుని, గాంగేయ, విదుర, సోమదత్త+ఆది, భాసుర, గురు, బాంధవ, మి(త్ర, వర్గంబున్‌= కృపాచార్యుడు, 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 587 


శల్యుడు, శకుని, భీష్ముడు, విదురుడు, సోమదత్తుడు మొదలైన (ప్రకాశించే గురువులయొక్క, బంధువులయొక్క, మిత్రులయొక్క 
సమూహం; అమేయ, మంతటత్రి, సామంత, మండల+ ఈశ్వర, సమూహంబును= అపరిమితమైన మం(తులయొక్క, 
సామంతులయొక్క, మండలాధిపతులయొక్క సమూహం; గాయక, వైతాళిక, (ప్రవరులున్‌= శ్రేష్టులైన పాటలు పాడేవారు, 
వేకువనే రాజును మేలుకొలిపేవారు; తమ, తమ, నియమిత స్థానంబుల+అందున్‌= తమ తమకు నియమింపబడిన 
ప్రదేశాలలో; ఓలిన్‌= వరుసగా; ఉండిరి= కూర్చున్నారు; భేరులు; బోరనన్‌= బోరుమని; ఉలిసెన్‌= మోగాయి; అస్త్ర, 
దర్శన+ఆగత+అఖిల, క్షత్రియ, వెళ్ళ, శూ(ద్ర, ఏఐధ, వర్ల, జనుల కలకలంబు= అస్త్రవిద్యాప్రదర్శనోత్సవాన్ని చూడటానికి 
వచ్చిన అందరు క్షత్రియులయొక్క, వైశ్యులయొక్క, శూ(ద్రులయొక్క, వివిధజాతుల జనులయొక్క పెద్దశబ్దం; (ప్రళయకాల, 
సంక్షోభిత+అంభోనిధి, స్వనంబున్‌= ప్రళశయకాలంచేత మిక్కిలి కలతపెట్టబడిన సము[ద్రశబ్దాన్ని; పోలెన్‌= వలె; చెలరాన్‌= 
ఒప్పారెను. 


తాత్సర్యం: వ్యాసమహర్షిని ముందుగా కల (బ్రాహ్మణులసమూహం; కృపాచార్యుడు, శల్యుడు, శకుని, భీష్ముడు, 
విదురుడు, సోమదత్తుడు మొదలైన గురుబంధుమిత్రులసమూహం, అపరిమితమైన మం|త్రిసామంత మండలాధిపతుల 
సమూహం, గాయకవైతాళికశ్రేష్ణులు - ఎవరికి నియమించినస్థానాలలో వాళ్ళు వరుసగా కూర్చున్నారు. భేరులు 
మోగాయి. అస్త్రవిద్యా ప్రదర్శనోత్సవం చూడడానికి వచ్చిన క్షత్రియవైశ్యశూ[ద్రాదివివిధజాతి జనుల కలకలం 
ప్రళయకాలసము[ద్రఘోషవలె ఉండింది. 


నిశేషం: అలం: ఉపమ. 

వ. డఅట్టియవసరంబున నాచార్యుండు శుక్లాంబరాభరణమాల్యానులేపన యజ్ఞోపవీతపలితకేశశ్యశ్రు శోభిత దేహుం డై 
రంగమధ్యంబున నశ్వత్థామసహితుం డై, విముక్తజలదజాలవియన్మధ్యంబున నంగారకసహితుం డైన 
యాదిత్యుండునుంబోలె నున్న నగణ్యభూసురవరేణ్యపుణ్యాహవాచనానంతరంబున. 9 


ప్రతిపదార్థం: అట్టి అవసరంబునన్‌= అటువంటి సమయాన; ఆచార్యుండు= (ద్రోణాచార్యుడు; శుక్ల+అంబర+ఆభరణ, 
మాల్య+అనులేపన, యజ్ఞ+ఉపవీత, పలిత, కేశ, శ్నశ్రు, శోభిత, దేహుండు+ఐ= తెల్లనివ(స్రాలతో, సొమ్ములతో, పూలదండలతో, 
గంధంతో, జందెంతో, నెరసిన వెం(డ్రుకలతో, గడ్డంతో, మీసంతో, (ప్రకాశిస్తున్నదేహం కలవాడై; రంగ, మధ్యంబునన్‌; 
అశృత్తామ, సహితుండు+ఐ= KE కూడినవాడై; విముక్త, జలద, జాల, వియత్‌+మధ్యంబునన్‌= విడువబడిన 
మేఘాలసమూహం గల ఆకాశంయొక్క మధ్య(ప్రదేశంలో; అంగారక, సహితుండు+ఐన= అంగారకునితో కూడుకొన్నవా డైన; 
ఆదిత్యుండునున్‌, పోలెన్‌= సూర్యునివలె; ఉన్నన్‌= ఉండగా; అగణ్య, భూసుర, వరేణ్య, పుణ్యాహవాచన+అనంతరంబునన్‌= 
లెక్కకు మిక్కిలి అయిన (బ్రాహ్మణడ్రేష్ణులయొక్క పుణ్యాహవాచనానికి తర్వాత, 


తాత్సర్యం: అటువంటి సమయంలో ద్రోణాచార్యుడు - తెల్లనివ(స్రాలతో, సొమ్ములతో, పూలదండలతో, గంధంతో, 
జందెంతో, నెరసిన వెం(డ్రుకలతో, గడ్డంతో, మీసంతో, (ప్రకాశిస్తున్న దేహం కలవాడై- రంగమధ్యంలో అశ్యత్తామతో 
కూడి, మేఘాలు వీడి నిర్మలమైన ఆకాశమధ్యంలో అంగారకగ్రహసహితుడై (ప్రకాశించే సూర్యునివలె ఉన్నాడు. 
పెక్కుమంది (బ్రాహ్మణోత్తముల పుణ్యాహవాచనంతర్వాత. 

విశేషం: అలం: ఉపమ. అంగారకసహితుండైన యాదిత్యుండునుంబోలె - అనేచోట మూలం ఇట్టా ఉన్నది. 'సాంగారక 
ఇవాంశుమాన్‌. సాంగారకః సభౌమః, అంశుమాన్‌ చంద్ర అని నీలకంఠీయం - చి(త్రశాలాప్రతి పుట 236, చూడు. 


588 శ్రీమదాంధ్ర మహాభారతము 
మహాభారతసంశోధితప్రతి. పుట.323, ధనుర్విద్యాభాస్కరుడైన (ద్రోణాచార్యుని సూర్యునితోను, రాక్షసావేశపరు డైన అశృత్తామను 
అగ్నిగ్రహమైన అంగారకునితోను పోల్చటం ఎంతో ఉచితంగా ఉన్నది. తం[డ్రికొడుకు లిద్దరు ఆ రెండుగ్రహాలవలె మహాతేజస్సులు. 
శా. ద్రోణాచార్యుపిటుంద నొప్పి దృఢహస్తుల్‌, బద్దగోధాంగుళీ 

త్రాణుల్‌, మార్గణపూర్ణతూణులు, మహాధన్వుల్‌ కుమారుల్‌ తను 

త్రాగోపేతులు రంగమధ్యమున నంతన్‌ నిల్చి రుద్యద్గుణ 

శ్రేశీరమ్యులు ధర్మజప్రముఖు లై జ్యేష్టానుపూర్వంబుగన్‌. 10 


ప్రతిపదార్థం: దృఢ, హస్తుల్‌= బలమైన చేతులు కలవాళ్ళు; బద్ద, గోధా+అంగుళీ, (త్రాణుల్‌ కట్టబడిన ఉడుముచర్మపు 
గ్రేళ్ళకవచాలు కలవాళ్ళు; మార్గణ, పూర్ణ, తూణులు= బాణాలతో నిండిన అమ్ములపొదులు కలవాళ్ళు; మహా, ధన్వుల్‌= గొప్ప 
ధనుస్సులు కలవాళ్ళు; తను, (త్రాణ+ఉపేతుల్‌= కవచాలతో కూడినవాళ్ళు; ఉద్యత్‌+గుణ, (శ్రేణీ, రమ్యులు= ఉన్నతగుణాల 
వరుసతో మనోహరమైనవాళ్ళు; రాజకుమారుల్‌= కురురాజకుమారులు; |ద్రోణ+ఆచార్యు, పిణుందన్‌, ఒప్పి= (ద్రోణాచార్యుని 
వెనుక అందంగా; ధర్మజ, (ప్రముఖులు+ఐ= ధర్మరాజును మొట్టమొదట కలవాళ్ళయి; జ్యేష్ట అనుపూర్వంబుగన్‌= పెద్దవాళ్ళు 
ముందు ఉండేటట్టుగా; అంతన్‌= అప్పుడు; రంగమధ్యంబునన్‌= రంగంయొక్కమధ్యన; నిల్చిరి= నిలిచారు. 


తాత్సర్యం: బలమైనహస్తాలు కలవాళ్ళు, అల్లైత్రాటిదెబ్బ తగులకుండా ఉడుముతోలుతో కుట్టినకవచాలు NAH 
తొడుక్కొన్నవాళ్ళు, బాణాలు నిండుగా ఉండే అమ్ములపొదులు కలవాళ్ళు, గొప్పధనుస్సులు, కవచాలు ధరించనవాళ్ళు, 
ఉన్నతగుణాలచేత రాణించేవాళ్ళు అయిన పాండవులు, కౌరవులు, ద్రోణాచార్యుని వెనుక, ధర్మరాజుప్రక్కన 
వయోధర్మాన్నిబట్టి వరుసగా రంగమధ్యంలో నిలిచారు. 


వ. అట్లు నిలిచి, రక్తచందనదిగ్డాంగులు రక్తమాల్యాంబరాభరణులు రక్తపతాకులు రక్తాంతలోచను లై యాచార్యు 

ననుమతంబున. 11 
ప్రతిపదార్థం: అట్టు= ఆవిధంగా; నిలిచి; రక్త, చందన, దిగ్గ+అంగులు= ఎగ్రగంధంచేత పూయబడిన దేహాలు కలవాళ్ళు; 
రక్త మాల్య+అంబర+ఆభరణులు= ఎర్రనిపూలదండలు, వ(స్తాలు, సొమ్ములు కలవాళ్ళు; రక్త, పతాకులు= ఎధ్రనిజెండాలు 
కలవాళ్ళు; రక్త+అంత+లోచనులు+ఐ= NGO కొలుకులు ఉండే కన్నులు కలవాళ్ళయి; ఆచార్యు+అనుమతంబునన్‌= 
ద్రోణాచార్యుని ఆజ్ఞచేత, 
తాత్సర్యం: ఆ విధంగా నిలబడి - ఎగ్రగంధాన్ని దేహానికి పూసికొని, ఎర్రటి పూలదండలు, వ్రాలు, సొమ్ములు 
ధరించి, ఎర్రజెండాలు చేత పట్టుకొని, ఎర్రబడ్డకనుగొలకులతో ఉన్నవాళ్ళు - (ద్రోణాచార్యుని ఆజ్ఞతో. 

ల Go Sy 


విశేషం: రక్తవర్ణం వీరరౌ(ద్రరసస్ఫోరకం. రసోచితవిభావవర్లనం (ప్రసన్నకథాకవితలో ఒక శిల్పం. 


సీ. అసిచర్మకౌశలం బమరంగం జూపెడు । వారును, దృఢసౌష్టవంబు PA 
దమతమనామాంకితము లైన శరముల । నేర్పడ లక్ష్యంబు లేయువారు, 
హయ మదద్విరద రథారూఢ దక్షత( । బ్రకటించువారును, బ్రాసశక్తి 
కుంత తోమర గదాకుశలత్వ మెటి(గించు | వారునుగా నిట్లు వసుధలోని 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 589 


ఆ. రాజసుతులతోడ రమణ బాండవర్భత । రాష్ట్ర సుతులు వృద్ధరాజులొద్దం 
దద్దయును ముదమున( దమతమవిద్యలు | మెటిసి రెల్లజనులు మెచ్చి పొగడ. 12 


ప్రతిపదార్థం: పాండవ, ధృతరాష్ట్ర, సుతులు= పాండవులు, ధృతరాష్ట్రునికుమారులు - కౌరవులు; రమణన్‌= మనోహరంగా; 
వసుధలోని= భూమిలోని; రాజసుతులతోడన్‌= రాకుమారులతో; అసి, చర్మ కౌశలంబు= కత్తులలోని, డాలులోనినేర్సును; 
అమరంగన్‌= ఒప్పిదంగా; చూపెడు వారును= చూపుతున్నవాళ్ళూ; దృఢ, సౌష్టవంబులు+ఒప్పన్‌= బలం నిండుదనం ఒప్పుగా; 
తమ, తమ; నామ+అంకితములు+ఐన= పేర్లతో గుర్తులు వేయబడినవైన; శరములన్‌= బాణాలతో; ఏర్పడన్‌= వేరయ్యేటట్లు; 
లక్ష్యంబులన్‌= గురిచేసి కొట్టదలచినవాటిని; ఏయువారు= కొట్టేవాళ్ళు; హయ, మద, ద్విరద, రథ+ఆరూఢ, దక్షతన్‌= 
గుజ్టాలను, మదపుటేనుగులను, రథాలను ఎక్కటంలోని నేర్సును; ప్రకటించువారును= (ప్రదర్శించేవాళ్ళు; ప్రాస, శక్తి, కుంత, 
తోమర, గదా, కుశలత్వము= ఈటెలలో, శక్తులలో, బల్లేలలో, చిల్లకోలలలో, గదలలో నేర్పును - అంటే వీటిని ప్రయోగించటంలోని 
నేర్పును; ఎటీగించువారును= తెలియజేసేవాళ్ళు; కాన్‌= అగునట్లు; ఇట్టు= ఈ విధంగా, తద్దయును= మిక్కిలి; ముదమునన్‌= 
సంతోషంతో; తమ, తమ, విద్యలు= వారివారివిద్యలు; ఎల్ల, జనులు; మెచ్చి; పొగడన్‌; వృద్ద, రాజుల+ఒద్ద= పెద్దరాజులదగ్గర; 
మెణుసిరి= (ప్రకాశించారు. 


తాత్సర్యం: పాండవులు, కౌరవులు చూడముచ్చటగా లోకంలోని రాకుమారులతో కూడి - కత్తి, డాలు, విన్యాసాలలో 
తాము గడించిన SENAT, తమపేర్గు పాదిగిన బాణాలు వేసి లక్ష్యాన్ని ఛేదించటంలో సాధించిన సామర్భ్యాన్నీ, 
గుణ్టాలను, మదపుటేనుగులను, రథాలను అధిరోహించటంలో ఆర్జించిన నైపుణ్యాస్నీ, ఈటె మొదలైన ఆయుధాలను 
ప్రయోగించటంలో తాము పొందిన కౌశలాన్నీ ప్రజలందరూ చూచి సంతోషించి కొనియాడేటట్టు పెద్దరాజుల ఎదుట 
(ప్రదర్శించారు. 


భీమదుర్యోధనులు తమగదాకౌశలంబు సూపుట (సం. 1-124-30) 


వ. అంత ననంతబలపరాక్రము లగు భీమదుర్యోధను లుద్యధ్గదాహస్తు లయి మహామత్సరంబుతో నేక 
శృంగసముత్తుంగశైలద్వయంబు ననుకరించుచు వశానిమిత్తక్రుద్దగంధసింధురంబులుంబోలె నొండురులం WR 
సవ్యాపసవ్యచిత్రమండలమార్గంబుల గదాకౌశలంబు మెజియునెడ. 13 


ప్రతిపదార్థం: అంతన్‌= ఆ తరువాత; అనంత, బల, పరా(క్రములు+అగు= అంతులేని - అంటే అమితమైన బలపరా(క్రమాలు 
కలవాళ్ళయిన; భీమదుర్యోధనులు; ఉద్యత్‌+గదా, హస్తులు+అయి= ఎత్తబడిన గదలతో కూడిన చేతులు గలవాళ్ళయి; మహా, 
మత్సరంబుతోన్‌= మిక్కిలి (క్రోధంతో; ఏక, శృంగ, సమ్‌+ఉత్‌+తుంగ, శైల, ద్వ్యయంబున్‌= ఒక్కశిఖరం ఉండే మిక్కిలి ఎత్తైన 
పర్వతాల జంటను; అనుకరించుచున్‌= పోలుతూ; వశా, నిమిత్త (క్రుద్ద, గంధ, సింధురంబులున్‌+పోలెన్‌= ఆడ ఏనుగు 
కారణంగా కోపించిన మదపుటేనుగువలె; ఒండొరులన్‌= ఒకరినొకరు; తా(కి= ఎదుర్కొని; సవ్య+అపసవ్య, చిత్ర, మండల, 
మాగ్గంబులన్‌= ఎడమనుంచి కుడికి, కుడినుండి ఎడమవైపునకు, చిత్రమైనవలయాకార (తిరిగే) పద్దతులలో; గదా, కౌశలంబు= 
గదలోని నేర్పును - అంటే గదాయుద్దంలోని నేర్పును; మెజయు+ఎడన్‌= (ప్రదర్శించేసమయంలో. 


తాత్సర్యం: ఆ తర్వాత- అంతులేని బలపరా(క్రమాలు గల భీమదుర్యోధనులు, చేత గదలెత్తుకొని, మహాక్రోధంతో 
ఒకే శిఖరం ఉన్న మిక్కిలి ఎత్తెనపర్వ తాల జంటవలై, ఆడవఏనుగు కారణంగా కోపించిన మదపుటేనుగుల జంటవలె, 


590 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఒకరినొకరు తాకి, ఎడమనుండి కుడికి, కుడినుండి ఎడమకు చిత్రమైన వలయాకారపద్దతులలో తిరుగుతూ, 
గదాయుద్దనైపుణ్యాన్ని (ప్రదర్శించారు. 
విశేషం: అలం: ఉపమ. చేత గదలు ధరించి, యుద్దానికి సిద్దమైన భీమదుర్యోధనులను ఒకే శిఖరం ఉన్న మిక్కిలి ఎత్తెన 


పర్వతాలజంటతో, ఆడఏనుగు కారణంగా కోపించి కలబడే మదపుటేనుగుల జంటతో పోల్చటంవలన వాళ్ళ ఉన్నతాకారం, 
బలసమానత, మాత్ఫ్సర్యతీవ్రత చక్కగా వ్యక్తమౌతున్నాయి. 


మ. అవనీచక్రము పాదఘాతహతి నల్లాడంగ నత్యుగ్రబై 
రవహుంకార రవంబునన్‌ వియదగారంబెల్ల భేదిల్లం బాం 
డవకౌరవ్యగదావిఘట్టన మకాండప్రోత్టమై భావిపాం 
డవకౌరవ్యరణాభిసూచన పటిష్టం బయ్యె ఘోరాక్యతిన్‌. 14 


ప్రతిపదార్థం: అవనీ, చక్రము= భూమండలం; పాద, ఘాత, హతిన్‌= పాదాలతొక్కిళ్ళదెబ్బలతో; అల్హాడంగన్‌= కదలగా; 
అతి+ఉ(గ్గ, భైరవ, హుంకార, రవంబునన్‌= మిక్కిలితీవ్రమై భయంకరమైన హుంకారధ్యనిచేత; వియత్‌+అగారంబు+ఎల్లన్‌= 
ఆకాశమనే ఇల్లంతా; భేదిల్లన్‌= (బ్రద్దలుకాగా; పాండవ, కౌరవ్య, గదా, విఘట్టనము= భీమదుర్యోధనుల గదలయొక్క తీవ్రమైన 
తాకిడి; అకాండ, (ప్ర+ఉత్సము+ఐ= అకాలంలో లెస్సగా పుట్టిందై; ఘోర+ఆకృతిన్‌= భయంకరమైన రూపంతో; భావి, పాండవ, 
కౌరవ్య, రణ+అభిసూచన, పటిష్టంబు+అయ్యెన్‌= ముందు జరగబోయే పాండవ కౌరవ యుద్దాన్ని ఇప్పటికిప్పుడే సూచించటంలో 
సమర్ధమైనదయింది. 


తాత్సర్యం: కాళ్ళతొక్కుడు దెబ్బలతో భూమండలం చలించగా, మహాభయంకరహుంకారధ్యనితో ఆకాశమనే 
ఇల్లంతా (బద్దలయ్యేటట్టు. భీమదుర్యోధన గదలతాకిడి, అకాలంలో ఏర్పడి, భయంకరరూపంతో మున్ముందు 
రాబోయే కురుపాండవమహాసంగగ్రామాన్ని ఇప్పటికిప్పుడే స్పష్టంగా సూచించేదయింది. 


విశేషం: కురుక్షేత్రయుద్దంలోని చివరిఘట్టం భీమదుర్యోధనుల గదాయుద్దం. దానికి ఈ గదాయుద్ద ప్రదర్శనం వ్యంజకంగా 
ఉన్నది. ఇదొక వస్తుధ్వనిశిల్బవిశేషం. అంతేకాదు, ఓజోగుణం విభావయుద్దోద్రేకాన్ని ధ్యనింపచేస్తున్నది. 


క. ఆ రాజసుతులవిద్యా | పారగపటు చేష్టితముల( బరువడి నగ్గాం 
ధారీధ్భతరాష్తుల కతి । ధీరుడు విదురుండు సెప్పి తెలుపుచునుండెన్‌. 15 


ప్రతిపదార్థం: ఆ, రాజుసుతుల= ఆ కురుపాండవులైన రాకుమారులయొక్క; విద్యా, పారగ, పటు, చేష్టితములన్‌= 
విద్యయొక్క పరిణతిని సాధించటాన్ని తెలిపే సమర్ధ్థాలైన చేష్టలను (అంటే విద్యాప్రదర్శ్భనలను); అతి, ధీరు(డు= గొప్పవిద్వాంసు 
డైన విదురుడు; పరువడిన్‌= వరుసగా; ఆ+గాంధారీ, ధృతరాష్ట్రులకున్‌ చెప్పి, తెలుపుచున్‌, ఉండెన్‌= గాంధారికి ధృతరాష్ట్రునికి 
చెప్పి వివరిస్తూ ఉన్నాడు. 


తాత్సర్యం: ఆ రాకుమారుల విద్యాపారంగత్యాన్ని తెలిపే ఆ విద్యాప్రదర్శ్భనలనుగూర్చ్భి విద్వాంసుడైన విదురుడు 
వరుసగా ఆ గాంధారీధృతరాషులకు తెలియచెప్పుతూ ఉన్నాడు. 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 591 


వ. అంత భీమదుర్యోధనుల గదా కౌశలంబు సూచుజనులపక్షపాతజనిత పరస్పర క్రోధ వచనంబులు విని ద్రోణుండు 
రంగభంగభయంబున నశ్వత్థామంబంచి వారి DHO వారించి, వారాశియుంబోలె బోరన మైయుచున్న 
వాదిత్రశబ్దంబు లుడిపి, 'నా ప్రియశిష్యుండయిన యర్జును ధనుర్విద్యాకౌశలంబు( జూడుం' డనిన నయ్యాచార్యు 
వచనానంతరంబున. 16 


ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; భీమ, దుర్యోధనుల, గదా, కౌశలంబు= భీమదుర్యోధనులయొక్క గదావిద్యలోని నేర్చు; 
చూచు, జనుల, పక్షపాత, జనిత, పరస్సర, (క్రోధ, వచనంబులు= చూస్తున్నట్టి ప్రజలయొక్క పక్షపాతంవలన పుట్టిన 
ఒండొరులకోపవాక్యాలు; విసిః (ద్రోణుండు; రంగ, భంగ, భయంబున్‌= విద్యాప్రదర్శనరంగం చెడిపోతుందనే భయంవలన; 
అశృత్తామన్‌; పంచి= పంపి; వారిన్‌; ఇద్దణున్‌; ఆ భీమదుర్యోధనులిద్దరిని; వారించి= తొలగించి; వారాశియున్‌+సోలెన్‌= 
సము(ద్రంవలె; బోరు+అన; మోయుచున్‌+ఉన్న; వాది(త్ర, శబ్దంబులు= వాద్యాలయొక్క ధ్వనులను; ఉడిపి= మాన్పించి; నా, 
ప్రియ, శిష్యుండు+అయిన; SIA, ధనుస్‌+విద్యా, కౌశలంబున్‌= అర్జునునియొక్క ధనుర్విద్యలోని నేర్పును; చూడుండు; 
అనినన్‌= అని అనగా; ఆ+ఆచార్యు, వచన+అనంతరంబున= ఆ ద్రోణాచార్యుని మాటలతర్యాత. 


తాత్సర్యం: అప్పుడు భీమదుర్యోధనుల గదాకౌశలం చూచే (ప్రజలు, పక్షపాతంతో కోపావేశాలు పెంచుకొని, ఒకరి 
నొకరు అనుకొంటున్నమాటలు విని, అస్త్రవిద్యాప్రదర్శనరంగం భగ్నమవుతుందన్నభయంతో, ద్రోణాచార్యుడు 
అశృత్తామను పంపి, ఆ భీమదుర్యోధనులను తొలగించి, సము(ద్రఘోషవలె (యోగుతున్న వాద్యధ్వని మాన్పించి, నా 
ప్రియశిష్యుడైన అర్జునుని ధనుర్విద్యానైపుణ్యాన్ని చూడంి డని (ప్రకటించిన తర్వాత, 


విశేషం: ఆటలపోటీలలో పాల్తొనేవాళ్ళసంగతి ఎట్టా ఉన్నా - ఆ పోటీలను చూచే్రేక్షకులు పక్షాలు వహించటం; అరుపులతో, 
IN | oa Ga 

కేకలతో, మాటలతో పరస్సరం (క్రోధావేశాలు రెచ్చగొట్టుకొనటం, ఒక్కొక్కసారి ఆ పోటీలు పెద్ద పోట్లాటలుగా మారటం 

లోకసహజమే. (ప్రస్తుతం భీమదుర్యోధనుల గదాకౌశల(ప్రదర్శనలో కూడా అలాంటి వాతావరణమే ఏర్పడింది. రంగస్టలం 

రణభూమిగా మారే ప్రమాదం ఏర్పడింది. అందుచేతనే ఆచార్యుడు ఆ (ప్రదర్శనను ఆపివేయించటం జరిగింది. కాగా, 

మానవహృదయంమీద ధ్వనిప్రభావం మెండు. వివిధవాద్యధ్వనులు వివిధరసోద్దీపకాలు. అందుచేతనే (క్రోధావే శపేరకాలైన 

వాద్యధ్వనులను ఆచార్యుడు ఆపివేయించాడు. తతం, ఆనద్దం, సుషిరం, ఘనం అనే వాద్యచతుష్ట్రయానికి వాదిత్రనామంఉన్నది. 


ఉ. హారివిచిత్రహేమకవచావృతుం డున్నతచాపచారుదీ 
ర్లోరుభుజుండు, భాస్వదసితోత్సలవర్దు(డు, సేంద్రచాపశం 
పారుచిమేఘమో యన(గ బాండవమధ్యము( డొప్పి బద్దతూ 
జీరు(డు రంగమధ్యమున నిల్టై జనంబులు దన్ను( జూడ(గన్‌. 17 


ప్రతిపదార్థం: హారి, విచిత్ర, హేమ, కవచ+ఆవృతు(డు= మనోహరమై వింతవింత రంగులు గలదైన బంగారు కవచంతో 
కప్పబడినవాడు; ఉన్నత, చారు, చాప, దీర్ణ+ఉరు+భుజాండు= అందమైన ధనుస్సుతో పొడవైన, (శ్రేష్టమైన హస్తం కలవాడు; 
బద్ద తూణీరు(డు= కట్టబడిన అమ్ములపొదులు గలవాడు భాస్వత్‌+అసిత+ఉత్సల, వర్గుడు= (ప్రకాశిస్తున్న నల్లకలువ వన్నె 
(=) e (3) => La) 

కలవాడు; పాండవమధ్యము(డు= పాండవులలో నడిమివాడైన అర్జునుడు; జనంబులు; తన్గ్ను= తనను; చూడ(గన్‌= 

చూస్తుండగా; స+ఇం(ద్ర+చాప, శంపా, రుచి, మేఘమో, అన(గన్‌= ఇం(ద్రధనుస్సుతో, మెరుపుకాంతితో కూడుకొన్న మేఘమా 
అనేటట్టు: ఒప్పి= అందంగాఅమరి; రంగ, మధ్యమునన్‌; నిల్బెన్‌. 


592 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: మినమినలాడే నల్లకలువ వన్నెవాడు, పాండవులలో నడిమివాడు అయిన అర్జునుడు - మనోహరమై, 
వింతవింత రంగుల బంగారుకవచం తొడుక్కొని, దీర్భం, (శ్రేష్టం అయిన తన హస్తానికి అందమిచ్చిన ఎత్తైన 
ధనుస్సు ధరించి, అమ్ములపొదులు కట్టుకొని, జనులంతా తనను చూస్తుండగా - ఇం(ద్రధనుస్సుతో, మెరుపుకాంతితో 
కూడినమేఘమా అన్నట్లు రంగమధ్యంలో అందంగా నిలిచాడు. 


విశేషం: అలం: ఉటత్రేక్ష. పద్యంలో ప్రసాదవిళిష్టమైన ఓజోగుణం ధీరోదాత్తుడైన అర్జునుని రూపవర్లనకు అనుగుణంగా 
ఉన్నది. 


క నరు నింద్రాత్మజు నింద్రా | వరజసఖిన్‌ వీరు బాండవప్రవరు ధను 
YA జూచి, చూపటెల్లం | బరమాద్దుతచిత్తు లగుచు( బలికిరి తమలోన్‌. 18 


ప్రతిపదార్థం: నరున్‌= అర్జునుని; ఇం(ద్ర+ఆత్మజున్‌= ఇం(ద్రునియొక్క కుమారుడైనవానిని; ఇం(ద్ర+అవరజ, సఖున్‌= 
ఇం(ద్రునితమ్ముడైన ఉపేం[ద్రునియొక్క - శ్రీకృష్ణునియొక్క స్నేహితుడిని; వీరున్‌= వీరుడైనవానిని; పాండవ, (ప్రవరున్‌= 
పాండవులలో శ్రేష్థ్రమైనవాడిని; ధనుఃధరున్‌= ధనుస్సును ధరించినవాడిని; (అర్జునుడిని) చూచి; చూపణు+ఎల్లన్‌= KS 
లంతా - చూచేవాళ్ళంతా; పరమ+అద్భుత, చిత్తులు+అగుచున్‌= మిక్కిలి ఆశ్చర్యంతో కూడిన మనస్సులు కలవాళ్ళయి; 
తమలోన్‌= తమలో తాము; పలికిరి= పలికారు, మాట్లాడుకొన్నారు. 


తాత్సర్యం: నరుడు ఇం(ద్రతనయుడు, ఉపేం[ద్రుడైన శ్రీకృష్ణుని్నష్నేహితుడు, వీరుడు, పాండవశ్రేష్టుడు, ధనుర్హరుడు 
అయిన అర్జునుడిని చూచి, అమితాశ్ళర్యంతో (ప్రేక్షకులు తమలో తాము ఇట్లా అనుకొన్నారు. 


విశేషం: ఈ పద్యంలో అర్జునుణ్ణి “ఇం[ద్రావరజసఖున్‌” అని చెప్పడం జరిగింది. ఈ 'కుమారాగస్త్రప్రదర్శన' సమయం నాటికి 
కృష్ణుడు - పాండవులతో సమావేశం కాలేదుకదా! అని సంశయం కల్లుతుంది. 'ఉపేం(ద్రుడైన కృష్ణుని సఖుడు’ - అర్షునుడనే 
మాట కవి చెప్పిందే కానీ, పా(త్ర లెవ్వరూ చెప్పింది కాదు. కవికి కథపూర్తిగా తెలుసుగనుక-“కృష్ణసఖుడు” అనడం- భవిష్యత్‌ 
సూచకం కూడా కాగలదు. పా(త్రనైతే ఆక్షేపించవచ్చు. కవికి కృష్ణార్ణునుల జన్మాంతర నారాయణనరబుషిత్వాలు తెలుసు 
కనుక ఇక్కడ 'సఖి' శబ్దం అనౌచిత్యం కాదు. మూలంలో “ఇం(ద్రానుజసమః” అని ఉంది. 'సఖి శబ్దం 'సమాని మనే అర్థంలో 
చెప్పడం కద్దు. కనుక కృష్ణసమానుడని కూడ చెప్పుకోవచ్చు. 


8. వీ(డె కృతహస్తు( డభిలాస్ర్రవిద్యలందు । వీ(డె యగ్రగణ్యు(డు ధర్మవిదులలోన, 
వీ(డె భరతవంశం బెల్ల వెలుగ గుంతి | కడుపు చల్లగా బుట్టిన ఘనభుజుండు. 19 


ప్రతిపదార్థం: ఏ(ణడె= ఇతడే; అఖిల+అస్ర, విద్యల+అందు= అన్ని అస్ర్రవిద్యలలో; కృత, హస్తుడు= నేర్చరి; వీడె= ఇతడే; 
ధర్మ, విదులలోన= ధర్మం తెలిసినవారిలో; అగ్ర, గణ్యు(డు= మొదట లెక్కించదగినవాడు; వీ(డె= ఇతడే; భరత, వంశంబు+ఎల్లన్‌= 
భరతునియొక్క వంశమంతా; వెలు(గన్‌= (ప్రకాశించగా; కుంతి, కడుపు, చల్ల(గాన్‌= కుంతీదేవికడుపు చల్లగా; పుట్టిన; ఘన, 
భుజుండు= గొప్పహస్తాలు గలవాడు. 


తాత్సర్యం: ఇతడే (ఈ అర్జునుడే) అస్రవిద్యలన్నింటిలో Ny. ఇతడే ధర్మం తెలిసినవాళ్ళలో మొదట లెక్క 
పెట్ట తగినవాడు. ఇతడే భరతవంశానికంతటికీ కీర్తి వచ్చేటట్లు కుంతికడుపు చల్లగా పుట్టిన గొప్పభుజాలు కలవాడు. 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 593 


విశేషం: రంగస్టలంలో ప్రవేశించిన వీరులందరిలో (ప్రదర్శనకు పూర్వమే (ప్రజల (ప్రశంసలందుకొన్న వాడిగా అర్జునుని 
వర్లనలో అతని అత్యధికవీరత్వం ధ్వనిస్తూ ఉన్నది. 


క, అని పలుకుజనులపలుకులు । విని గొంతి యనంతహర్షవిస్తారితలో 
చన యై నందను నృపనం 1 దనసంఘములోన( జూచి SWA బొంగెన్‌. 20 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; పలుకు; జనుల పలుకులు విని; గొంతి= కుంతీదేవి; అనంత, హర్ష విస్తారిత, 
లోచన+ఐ= అంతులేని ఆనందంచేత విప్పారిన నేత్రాలు కలదై; నందనున్‌= కుమారుడిని - అర్జునుడిని; నృప, నందన, 
సంఘుములోనన్‌= రాజకుమారులయొక్క సమూహంలో; చూచి; తద్దయున్‌= మిక్కిలి; పొంగెన్‌= సంతోషించింది. 


తాత్సర్యం: ఆ విధంగా పలికే జనులపలుకులు విని, కుంతీదేవి అంతులేనిఆనందంతో విప్పారినకళ్ళతో తన 
కుమారుడైన అర్షునుడిని రాకుమారులసమూహంలో చూచి ఎంతో సంతోషించింది. 


క, _చారుమనస్సమ్మదరస । పూరము వెలివేర్షునట్లు పొలంతికి విగళ 
ద్దూరిస్తనజనితపయో | ధారలు నానందబాప్పధారలు నొప్పెన్‌. 21 


ప్రతిపదార్థం: చారు, మనస్‌+సమ్మద, రస, పూరము= చక్కనిమనస్సులోని సంతోషమనే జల(ప్రవాహం; వెలివేర్చున్‌+అట్లు= 
బయల్పడేట్లు; పొలంతికిన్‌= (స్త్రీకి - అంటే కుంతీదేవికి; విగళత్‌+భూరి, స్తన, జనిత, పయస్‌+ధారలున్‌= కారుతున్న పెద్ద 
పాలిండ్లనుండి పుట్టిన పాలధారలును; ఆనంద, బాప్పు, ధారలున్‌= ఆనందంవల్లవచ్చే కన్నీటిధారలును; ఒప్పెన్‌= అమరినాయి- 
తగువిధంగా ఏర్పడినాయి. 


తాత్సర్యం: మనస్సులోని సంతోషజల(ప్రవాహం వెలుపలికి వచ్చినట్టు, కుంతీదేవిపాలిండ్లనుండి పాలధారలు, 
కన్నులనుండి ఆనందబాషధారలు బయటికి వచ్చాయి. 


విశేషం: అలం: ఉ(త్రేక్ష. కొడుకు గొప్పతనాన్ని లోకమంతా మెచ్చుకుంటే ఓ మాతృమూర్తి హృదయం ఎంతగా పులకిస్తుందో 
ఈ పద్యంలో చూడవచ్చును. లోకులందరి ఆనందం ఒకవైపు, తల్లిపొందే ఆనందం మరొకవైపు వర్లించి సామ్యపరిశీలనవలన 
కలిగే రమణీ యభావచిత్రాన్ని పఠితకు నన్నయ అందించాడు. కుంతి ఉద్వొగ్న(ప్రవృత్తికలదిగా చిత్రించబడింది. వత్సలభావాన్ని 
సాత్సికభావాలతో వ్యక్తంచేయటం అందుకు సాక్ష్యం. పాలిండ్డనుండి పాలధారలు, కన్నులనుండి కస్నీటిధారలు రావటం 
వాత్సల్యరసాన్ని వ్యంజింపచేసే మాతృసహజమైన సాత్మికభావాభివ్యక్తులు. (సంపా.) 


వ. అయ్యర్షునుస్తుతివచనంబు లొక్కట జనసంఘంబువలన నెగసి వియత్తలవిదళనం బయిన నమ్మహాధ్వని విని 
యరదరిపడి ధృతరాష్రుం 'డిది యేమి రభసం?' బని విదురు నడిగిన నాతం డి ట్లనియె. 22 


ప్రతిపదార్థం: ఆ+అర్జును, స్తుతివచనంబులు= ఆ అర్షునునిగూర్చిన పొగడ్తలు; ఒక్కట= ఒక్కమారుగ; జన, సంఘంబు 
వలనన్‌= జనసమూహంననుండి; ఎగసి= పైకి లేచి; వియత్‌+తల, విదళనంబు+అయినన్‌= ఆకాశప్రదేశాన్ని చీల్చేది కాగా; 
ఆ+మహా, ధ్వని= ఆ పెద్దశబ్దాన్ని; విని; అదరిపడి= భయపడి; ధృతరాష్ట్రుండు; ఇది; ఏమి, రభసంబు= ఇదేమి అలజడి; అని; 
విదురున్‌+అడిగినన్‌= విదురుడిని అడుగగా; ఆతండు; ఇట్లు+అనియెన్‌. 


594 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ అర్షునుడినిగూర్చినపొగడ్తలు ఒక్కమారుగా జనసమూహంనుండి పైకి లేచి ఆకాశాన్ని (బ్రద్దలు 
చేసేట్టు ఉండగా, ఆ మహాధ్యనిని విని ధృతరాష్ట్రుడు భయపడి “ఇదేమి అలజడి” అని విదురుడిని అడిగాడు. 
విదురుడు అతనితో ఇట్లా అన్నాడు. 


విశేషం: ధృతరాష్ట్రుడు ఆ మహాధ్వనిని విని, మొదట భయపడ్డాడు. ఇది 'ఫలానా' ధ్వని అని తెలిశాక సంతోషించాడు. 


క.  భూరిభుజుం డర్జును( డతి | శూరుడు దనయసస్త్రవిద్య( జూపయగ రంగ 

THOK డయిన నతని న । వారితముగ( బొగడుజనరవం బిది యధిపా! 23 
ప్రతిపదార్థం: అధిపా= ఓ రాజా!; ఇది; భూరి, భుజుండు= పెద్దభుజాలు గలవాడు; అతి, శూరు(డు= మిక్కిలి పరాక్రమవంతుడు 
- అయిన; అర్జునుడు; తన, అస్త్ర, విద్యన్‌; చూప(గన్‌; రంగత్‌+ప్రారంభు(డు+అయినన్‌= (ప్రకాశిస్తున్న (ప్రారంభం కలవాడు 
కాగా; అతనిన్‌= ఆ అర్ష్జునుని; అవారితముగన్‌= అడ్డులేకుండగా; పొగడు= కొనియాడు; జన, రవంబు= జనులయొక్కశబ్దం. 
తాత్సర్యం: ఓ రాజా! ఇది - గొప్పభుజాలు కలవాడు, మిక్కిలి పరాక్రమవంతుడు అయిన అర్జునుడు - తన 
అస్త్ర విద్యాప్రదర్శ్భనను, శోభాయమానంగా ప్రారంభించగా, అతడిని ఎడతెరిపిలేకుండా ప్రశంసించే ప్రజల ధ్వని. 


క, _అనవుడు ధృతరా ఘ్రు(డు దన । మనమున సంతోషమంది మానుగ వీనుల్‌ 
గనిన ఫల మిపుడు గంటిన్‌ 1 విన OSO బాండుసుతుల విద్యాశక్తుల్‌. 24 


ప్రతిపదార్థం: అనవుడు= అని విదురు డనగా; ధృతరాష్ట్రుడు; తన, మనమునన్‌= తనయొక్క మనస్సులో; సంతోషము+అంది= 
సంతోషాన్ని పొంది; మానుగన్‌= ఒప్పుగా; వీనుల్‌= చెవులు; కనిన= పొందిన; ఫలము; ఇప్పుడు; కంటిన్‌= పొందాను; పాండు, 
సుతుల, విద్యా, శక్తుల్‌= పాండురాజుకొడుకుల విద్యలలోని సామర్థ్యాలను; వినన్‌+కంటిని= వినగలిగాను. 


తాత్సర్యం: అని విదురుడు చెప్పగా ధృతరాష్ట్రుడు, తన మనస్సులో సంతోషించి 'చెవులున్న ఫలాన్నిప్పుడు 
పొందాను; పాండుకుమారుల విద్యాశక్తులనుగూర్భి ఇప్పుడు వినగలిగాను' అన్నాడు. 


క, భూరినిజద్యుతితోడ బృ | థారణిసంభూతపాండవాగ్నిత్రితయం 
బార(గ నస్మత్ములదురి | తోరుతరారణ్యదాహ DHA జేయున్‌. 25 
ప్రతిపదార్థం: పృథా+అరణి, సంభూత, పాండవ+అగ్ని, త్రతయంబు= కుంతి అనే అరణిలో పుట్టిన పాండవులనే అగ్నులు 


మూడు; భూరి, నిజ, ద్యుతి, తోడన్‌= గొప్పదైన తమకాంతితో; ఆర(గన్‌= పూర్తిగా; అస్మత్‌+కుల, దురిత+ఉరుతర+అరణ్య, 
దాహము= నా వంశంయొక్క పాపమనే మిక్కిలి పెద్ద అరణ్యాన్ని కాల్చటం; ఉన్నతిన్‌= గొప్పుగా; చేయున్‌= చేయగలవు. 


తాత్సర్యం: కుంతి అనే అరణిలో పుట్టిన మూడులగ్నులూ (అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు) తమ 
గొప్పకాంతితో నావంశంయొక్క పాపమనే పెద్దఅరణ్యాన్ని పూర్తిగా దహించివేయగలవు. 


విశేషం: అలం: రూపకం. కుంతికి పుట్టిన ముగ్గురు కొడుకులు త్రేతాగ్నులనీ, ఆ ముగ్గురూ కురువంశంలో పుట్టిన పాప 
మనే అరణ్యాన్ని దహించివేస్తారనీ, అప్రయత్నంగా ధృతరాష్ట్రుడే అనటంలో - పాండవుల పరా(క్రమంమా(త్రమే కాక, వాళ్ళ 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 595 


వ్యక్తిత్వాల పవిత్రత, అంతేకాక మున్ముందు మహాభారతసం(గ్రామంలో ఈ ముగ్గురే కౌరవులను హతమారుస్తారన్న భావికథార్థం, 
14వ పద్యంలోవలె వాచ్యంగా కాకుండా వ్యంగ్యరమణీ యంగా ధ్వనిస్తున్నాయి. 


అర్జునుండు తనయ స్త్ర నిద్యాకౌశలంబు సూపుట (సం.1-125-18) 


వ. అని పొగడుచుండ నర్జునుం డాచార్యుననుమతంబున న స్రలాఘవవైచిత్య ప్రకాశనపరుం డయి యెల్లవారును 
జూచుచుండ. 26 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; పొగడుచున్‌+ఉండన్‌; అర్జునుండు; ఆచార్యు+అనుమతంబునన్‌= (ద్రోణాచార్యునియొక్క 
అనుమతితో; అస్త్ర, లాఘవ, వైచిత్ర, (ప్రకాశన, పరుండు+అయి= అస్త్ర విద్యానైపుణ్యంలోని విచి(త్రాన్ని (అనగా ఆశ్చర్యకరాలైన 
నానావిధ అస్త్ర విద్యా విన్యాసాలను) ప్రకటించటమే (ప్రధానమైనదానినిగా కలవాడై; ఎల్లవారును= అందరును; చూచుచున్‌+ఉండన్‌= 


చూస్తుండగా. 


తాత్సర్యం: అని ధృతరాష్ట్రుడు పొగడుతూ ఉండగా అర్జునుడు (ద్రోణాచార్యుని అనుమతితో, మం(త్రప్రధానాలైన 
గొప్పగొప్ప అ(స్రాలను ప్రయోగించే విద్యలోగల అద్భుత నైపుణ్యాలను ప్రదర్శించటంలో ఆసక్తికలవాడై, అక్కడున్న 
వాళ్ళందరూ చూస్తూ ఉండగా... 


సీ. ఆగ్నేయశరమున నతిభీకరాగ్నియు | వారుణాస్ర్రమున దుర్వారజలము 
ననిలబాణంబున నధికానిలంబును । మేఘాస్ర్రమున మహామేఘచయము( 
బుట్టించు మటియును భూమిబాణంబున 1 భూప్రవిష్ణుం డగు, భూరిఘోర 
శైలబాణంబున శైలరూపము దాల్లు । వీరు డద్భశ్యాస్త్రవిద్యపేర్మి 


తే. దా నద్భశ్యదేహుం డగు దతీక్షణంబ 1 హ్రస్వు( డగు Oya డగు సూక్ష్యు డగు రయంబు 
తోడ రథమధ్యగతు( డగు ధూర్గతుండు | నగు మహీతలగతు( డగు నద్దుతముగ. 27 


ప్రతిపదార్థం: వఏీరు(డు= వీరుడైన అర్జునుడు; అద్భుతముగ= ఆశ్చర్యకరంగా; ఆగ్నేయశరమునన్‌= అగ్నిసంబంధమైన 
బాణంచేత; అతి, భీకర+అగ్నియు= మిక్కిలి భయంకరమైన నిప్పును; వరుణ+అస్ర్రమునన్‌= వరుణసంబంధమైన అస్ర్రంచేత; 
దుర్‌+వార, జలమున్‌= ఆపటానికి సాధ్యం కాని నీటిని; అనిలబాణంబునన్‌= వాయుసంబంధమైన బాణంచేత, అంటే 
వాయవ్యాస్త్రంచేత; అధిక+అనిలంబును= మిక్కిలిగాలిని; మేఘ+అస్త్రమునన్‌= మేఘసంబంధమైన అస్త్రంచేత; మహా, మేఘ, 
చయమున్‌= పెద్దమేఘాల సమూహాన్ని; పుట్టించున్‌; మణియును= ఇంకా; భూమి, బాణంబునన్‌= భూబాణంచేత; భూ, 
ప్రవిష్ణుండు+అగున్‌= భూమిలో (ప్రవేశించినవాడౌతాడు; భూరి, ఘోర, శైల, బాణంబునన్‌= పెద్దది, భయంకరమైనది అయిన 
పర్వతబాణంచేత; శైల, రూపము= పర్వతరూపాన్ని; తాల్బున్‌= ధరిస్తాడు; అదృశ్య+అస్త్ర విద్య, పేర్మిన్‌= అగుపించకుండ 
చేసే అస్ర్రవిద్యలోని అతిశయంచేత; తాను; అదృశ్య, దేహుండు+అగున్‌= అగుపించని దేహం కలవాడౌతాడు; తత్‌+క్షణంబు+ 
అ= ఆ నిమిషాననే; (హ్రస్సు(డు, అగున్‌= పొట్టివాడవుతాడు; దీర్గు(డు+అగున్‌= పొడవైనవాడవుతాడు; సూక్ష్యు(డు+అగున్‌= 
సన్నని వాడవుతాడు; రయంబుతోడ= వేగంతో; రథ, మధ్య, గతు(డు+అగున్‌= రథంయొక్క మధ్యానికి వెళ్ళినవాడౌతాడు; 
ధూర్గతుండున్‌+అగున్‌ = నొగలనడుమ ఉన్నవాడవుతాడు; మహీతల, గతు(డు+లఅగున్‌= భూమిమీద ఉన్నవాడౌతాడు. 


596 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: వీరుడైన అర్జునుడు అందరికీ ఆశ్చర్యం కలిగేటట్టు ఆగ్నేయాస్త్రంతో అతిభయంకరమైన అగ్నిని, 
వారుణాస్త్రంతో వారింప సాధ్యంగాని నీటిని, వాయువ్యాస్త్రంచేత విపరీతమైన గాలిని, మేఘాస్త్రంచేత మహామేఘ 
సమూహాన్ని పుట్టించాడు. అంతేకాక భౌమాస్త్రంచేత భూమిలో ప్రవేశించాడు. శైలా స్రంచేత పర్వతరూపాన్ని పొందాడు. 
అదృశ్యాస్త్రంచేత అగుపడకుండా పోయాడు. అప్పటికప్పుడు పొట్టివాడయ్యాడు; పొడుగువాడయ్యాడు; 
సన్ననివాడయ్యాడు; మహావేగంగా రథమధ్యంలోకి వెళ్ళాడు, వెంటనే నొగలపై కూర్చున్నాడు; నేలమీద నిలిచాడు. 


వ. మణియుం బాజెడుసింహవ్యాఘ్రవరాహాదిమృగంబుల ముఖంబులం దొక్మొక్కయ మ్మేసినట్ల యేనేసి యమ్ము 
లతిలాఘవంబున నేసియు, రజ్ఞుసమాలంబితం బయిన గోశ్శంగంబునం దేకవింశతిశరంబులు వరుసన నాట 
నేసియు, ని ట్లస్రవిద్యావైచిత్యంబు మెటిసి గదాఖడ్లాది వివిధాయుధదక్షతం జూపి యర్జునుండు జనుల కాశ్చర్యంబు 
సేయుచున్నంతం, గర్లుండును నిజవిద్యాకౌశలంబు WESI సమకట్టి రంగద్వారంబున నిలిచి భుజాస్పాలనంబు 

ta ల ps 
సేసిన. 28 


ప్రతిపదార్థం: మటియున్‌= ఇంకా; పాటెడు, సింహ, వ్యాఘ్ర, వరాహ+ఆది, మృగంబుల, ముఖంబుల+అందు= పరుగెత్తుతున్న 
సింహం, పెద్దపులి, పంది మొదలయిన జంతువులయొక్క నోళ్ళలో; ఒక్కొక్క; అమ్ము+ఏసినట్టు+అ= బాణాన్ని వేసినవిధంగా; 
ఏనేసి, అమ్ములు= ఐదేసిబాణాలు; అతిలాఘవంబునన్‌= మిక్కిలిసులువుగా; ఏసియున్‌= వేసినతర్వాత; Yes, సమ్‌+ 
ఆలంబితంబు+అయిన= (త్రాటికి చక్కగా వేలాడగట్టబడిన; గో, శృంగంబు+అందు= ఆవుకొమ్మునందు; ఏకవింశతి, శరంబులు= 
ఇరవైఒక్కబాణాలు; వరుసన, నాటన్‌+ఏసియున్‌= నాటుకొనేటట్టు; వేసి; ఇట్టు+అస్ర, విద్యా, వైచిత్యంబు= ఈవిధంగా 
అస్త్రవిద్యలోని విచిత్రతను - అంటే అస్ర్రవిద్యలోని ఆశ్చర్యకరమైన తన నైపుణ్యాన్ని; మెణిసి= (ప్రదర్శించి; గదా, ఖడ్గ+ఆది, 
వవిధ+ఆయుధ, దక్షతన్‌= గద, కత్తి మొదలయిన పలువిధాల ఆయుధాలలోని నేర్పును; చూపి; అర్హునుండు; జనులకు+ 
ఆశ్చర్యంబు+ చేయుచున్‌+ఉన్న+అంతన్‌= ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుండగా; కర్గుండును= కర్గుడుకూడా; నిజ, విద్యా, 
paar) [ar] £3 
కౌశలంబు= తనయొక్క విద్యలోని నేర్పును; మెజయన్‌= (ప్రదర్శించుటకు; సమకట్టి= పూనుకొని; రంగ, ద్వారంబునన్‌; 
నిలిచి; భుజా+ఆస్ఫాలనంబు= భుజం చరచటాన్ని; చేసినన్‌= చేయగా. 


తాత్సర్యం: అంతేకాక పరుగెత్తుతున్న సింహం, పెద్దపులి, పంది మొదలయిన మృగాలనోళ్ళలో ఒక్కొక్క బాణాన్ని 
వేసినట్లు ఐదేసిబాణాలను అతిసులభంగా వేసి, తర్వాత (త్రాటికి వేలాడగట్టబడిన ఆవుకొమ్మున నాటుకొనేటట్లు 
వరుసగా ఇరవయ్యొక్క బాణాలను వేశాడు. ఈ విధంగా తన అస్ర్రవిద్యావిచిత్రాలను ప్రదర్శించి, గద, కత్తి 
మొదలయిన అనేకవిధాలైన ఆయుధవిద్యల్లో తనకున్న నైపుణ్యాన్ని చూపి జనులను ఆశ్చర్యపరవశులను చేస్తుండగా; 
కర్గుడు తన విద్యానైపుణ్యాన్ని ప్రదర్శింప పూనుకొని రంగద్వారంలో నిలిచి భుజం చరచగా. 


విశేషం: రంగస్ఫలంలో పరుగెత్తే సింహాలకు, పెద్దపులులకు ప్రసక్తి ఎట్లని కొంతకు కొంత సందేహం కలగటం సహజం. 

రంగస్థలం సువిశాలమైన భద్రతకు తగిన ఏర్పాట్టు చేసినప్పుడు ఆయామృగాలను ప్రవేశపెట్టటం అసాధ్యం కాదు. కాని అవి 
D 7 ౧ e 

లోహమయాలైన కృత్రిమజంతువులు అనే సూచన కొన్ని సంస్కృత భారత పాఠాలలో ఉన్నట్లు మహాభారత సంశోధిత(ప్రతిలో 

పేర్కొనటం జరిగింది. “భ్రమతళ్చ వరాహస్య లౌహస్య(ప్రముఖే సమమ్‌ పంచబాణానసంసక్తా సమ్ముమో చైకబాణవత్‌.” 

'లౌహస్య' అనటానికి భ్రమరస్య, కామస్య, సింహస్య' అనే పాఠాలుకూడా ఉన్నాయి”. - శ్రీమదాం[ధ్రమహాభారతసంశోధిత(ప్రతి, 

పుట.328. 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 597 


మ. జనులెల్లం గడుసంభ్రమింప(గ నజస్రంబై భుజాస్పాలన 

ధ్వని శైలప్రకరంబుపై( బడు మహాదంభోళశబ్దంబొకో 

యన వీతెంచిన( బాండవుల్‌ సనిరి ద్రోణాచార్యు డాయన్‌, సుయో 

ధను వేష్టించిరి తమ్ము లందటును దద్ద్వారంబు వీక్షించుచున్‌. 29 
ప్రతిపదార్థం: జనులు+ఎల్లన్‌= ప్రజలందరు; కడున్‌= మిక్కిలి; సం(భ్రమింప(గన్‌= భయపడగా; అజ[స్రంబు+ఐ= ఎడతెరపిలేని 
దై; భుజా+ఆస్ఫాలధ్వని= భుజం చరచటంవలన కలిగినశబ్దం; శైల, (ప్రకరంబు, పైన్‌= కొండల సమూహం మీద; పడు= 
పడుతూజఉన్న; మహా, దంభోళి, శబ్దంబు+ఒకో= గొప్పవ[జ్రాయుధంయొక్కశబ్దమా; అనన్‌= అనేటట్టు; వీతెంచినన్‌= రాగా; 
పాండవులు; ద్రోణాచార్యు డాయన్‌= ద్రోణాచార్యుణ్ణి సమీపించటానికి; చనిరి= వెళ్ళారు; తమ్ములు+అందరును= (దుర్యోధనుడి) 
తమ్ములందరు; తద్‌+ద్యారంబు= ఆ వాకిలిని - అంటే ఆ శబ్దం వచ్చినవాకిలిని; వీక్షించుచున్‌= చూస్తూ; సుయోధనున్‌, 
వేష్టించిరి= దుర్యోధనుని చుట్టూ చేరారు. 


తాత్సర్యం: ప్రజలంతా ఎంతో భయపడి ఎడతెరిపిలేనిదై భుజం చరచటంవలన పుట్టిన ఆ శబ్దం, పర్వత 


సమూహంపై పడే మహావ[జ్రాయుధశబ్దమా అనేటట్టు రాగా, పాండవులు ద్రోణాచార్యుని దగ్గరకు చేరారు. దుర్యోధనుని 
తమ్ముళ్లందరూ శబ్దం వచ్చిన ఆ వాకిలివైపు చూస్తూ దుర్యోధనునిచుట్టూ చేరారు. 


విశేషం: ఆ ధ్వనితీవ్రత కర్టునిహృదయబాధాతీవ్రతను చక్కగా ధ్వనింపచేస్తున్నది. 


వ. అంత. 30 
తాత్సర్యం: అప్పుడు. 
కర్లుడు ప్రవేశించి అర్జును నధిక్లేపించుట (సం. 1-126-2) 

శా. సాలప్రాంశు నిజోజ్జ్వలత్మవచు శశ్వత్ముండలోద్దాసితున్‌ 

బాలార్మ ప్రతిమున్‌ శరాసనధరున్‌ బద్దోగ్రనిస్తింశు శౌ 

ర్యాలంకారు WAHAI ఘను గర్భాఖ్యున్‌ జగత్మర్ణపూ 

OOA జూచి చూపటు ప్రభూతాశ్చర్యులై రచ్చటన్‌. 31 
ప్రతిపదార్థం: అచ్చటన్‌= అక్కడ; సాల, ప్రాంశున్‌= మద్దిచెట్టువలె పొడవైనవాడిని; నిజ+ఉత్‌+జ్వలత్‌+కవచున్‌= సహజమై 
మిక్కిలి (ప్రకాశిస్తున్న కవచం గలవాడిని; శశ్వత్‌+కుండల+ఉద్భాసితున్‌= శాశ్య్వతాలయిన కుండలాలతో గొప్పగా వెలుగుతున్నవాడిని; 
బాల+అర్క, ప్రతిమున్‌= బాలసూర్యునిపోలినవాడిని; శర+ఆసన, ధరున్‌= ధనుస్సును ధరించినవాడిని; బద్ద+ఉ(గ్ర, ని।స్రింశున్‌= 
కట్టబడిన భయంకరమైన ఖడ్గం కలవాడిని; శౌర్య+అలంకారున్‌= శౌర్యమే అలంకారంగా కలవాడిని; సువర్ల, వర్గున్‌= 
బంగారువన్నెకలవాడిని; ఘనున్‌= గొప్పవాడిని; జగత్‌+కర్ల, పూర్ణఆలోలత్‌+గుణున్‌= లోకంయొక్క చెవులలో నిండి, 


వ్యాపిస్తున్న గుణాలు కలవాడిని; కర్ల+ ఆఖ్యున్‌= కర్టుడనేపేరు కలవాడిని; చూచి, చూపణు= చూచేవారు; ప్రభూత+ 
ఆశ్చర్యులు+ఐరి= మిక్కిలి ఆశ్చర్యం కలవాళ్ళయ్యారు. 


తాత్సర్యం: మద్దిచెట్టువలె ఎంతో ఎత్తెనవాడు, సహజకవచకుండలాలతో చాలా ఎక్కువగా (ప్రకాశించేవాడు, 
బాలసూర్యుడిని పోలినవాడు, ధనుస్సును ధరించినవాడు, మొలలో భయంకరమైన కత్తిని కట్టుకొన్నవాడు, శౌర్యమే 


598 శ్రీమదాంధ్ర మహాభారతము 


అలంకారంగా కలవాడు, బంగారువన్నెవాడు, గొప్పవాడు, లోకం చెవులలో నిండి వ్యాపిస్తున్న మంచిగుణాలు 
కలవాడు అయిన SÈN చూచి ప్రేక్షకులంతా ఎంతో ఆశ్చర్యపడ్డారు. 


విశేషం: మహాభారతంలో ఇది ఒక ప్రసిద్ద పద్యం; నన్నయనాటకీయరచనకు పతాకవంటిపద్యం. హస్తినాపురరంగమధ్యంలో 
ప్రేక్షకులు చూచిన కర్గునిమహనీయవ్యక్తిత్వాన్ని, దీప్తిని, విజృంభణాన్ని పాఠకుల కంటికి కట్టినట్టు వ్రాసిన ఛాయాచిత్రంవంటి 
పద్యం. ఇందులోని ఉదాత్తమనోహరశైలి, శార్హ్టూలవృత్తం SI బౌన్నత్యవిజృంభణలకు చక్కని ఉద్దీపకాలు. నన్నయ 
ప్రసన్నకథాకవితలో స్థిరచిత్రవర్లనశిల్సానికి ఈ పద్యం ఒక మచ్చుతునక. 17వ పద్యంలోని అర్ష్జునునివర్లనకు ఇది దీటుగా 
నిలుస్తుంది. ప్రసాదమిగ్రితమైన ఓజోగుణం ఈ పద్యరచనలోని విభావవిస్ఫోరకంగా రాణిస్తున్నది. 


వ. Soto జనుల నందటి 59 చొత్తెంచి, రంగమధ్యంబున నిలిచి, కలయం జూచి, కృపద్రోణాచార్యులకు 
నమస్య్మరించి, సజలజలధరధ్వానగంభీరవచనంబుల నర్జును నాక్షేపించి యి ట్లనియె. 32 


ప్రతిపదార్థం: కర్గుండును= కర్గుడుకూడా; జనులన్‌+అందరన్‌= ప్రజలను అందరినీ; అదల్ఫి= బెదిరి తొలగిపోయేటట్లు 
చేసి; చొచ్చు+తెంచి= ప్రవేశించి; రంగమధ్యంబునన్‌= రంగమధ్యంలో; నిలిచి= నిలబడి; కలయన్‌+చూచి= అంతటా చూచి; 
కృప, (ద్రోణ+ఆచార్యులకున్‌; నమస్కరించి; సజల, జలధర, ధ్యాన, గంభీర, వచనంబులన్‌= నీటితో కూడిన మేఘంయొక్క 
ఉరుములవలె గంభీరాలైన మాటలచేత; అర్జునున్‌= అర్జునుణ్ణి; ఆక్షేపించి= అడ్డగించి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: కర్షుడుకూడా ప్రజలంతా బెదిరి తొలగిపోయేటట్టు చేసి (ప్రవేశించి, రంగమధ్యంలో నిలిచి, అంతటా 
కలయ చూచి కృపద్రోణాచార్యులకు నమస్కరించి, నీటితో కూడిన మేఘం ఉరిమినట్టు గంభీరంగా మాట్లాడుతూ 
అర్జునుడిని అడ్డగించి ఈ విధంగా అన్నాడు. 


విశేషం: ఇది కర్టునిచల(ద్రూపవర్లన; నన్నయనాటకీయరచన, కర్ణుడు జనులందరిని KO) (ప్రవేశించటం, రంగమధ్యంలో 
నిల్చి కలయచూడటం, కృపద్రోణాచార్యులకు నమస్కరించటం, AS అడ్డంగా నిలబడి గంభీరస్వరంతో మాట్లాడటం 
- భావుకుడైన పాఠకుడు చలనచి(త్రంలోవలె ఈ వచనంలో దర్శించవచ్చును. 


క, నీవ కడునేర్చుకా(డవు । గా వలవదు; వీని గొన్ని గజిచితి మేమున్‌ 

నీవిద్యలెల్ల జూపుదు | మే వీరుల సూచి మేలుమే లని పొగడన్‌. 33 
ప్రతిపదార్థం: నీవు+అ= నీవే; కడున్‌= మిక్కిలి; నేర్చుకాడవు= నేర్చినవాడివి; కావలవదు= కానక్కరలేదు; ఏమున్‌= మేము 
కూడ; వీనిన్‌= ఈ విద్యలను; కొన్ని= కొన్నింటిని; కజిచితిమి= నేర్చుకొన్నాము; 9); విద్యలు+ఎల్లన్‌= నీవు చూపించిన విద్య 
లన్నింటిని; వీరులు+అ= వీరులైనవారే; చూచి; మేలు; మేలు; అని; పొగడన్‌= కొనియాడగా; చూపుదుము+ఎ= చూపుతాంకదా! 


తాత్సర్యం: నీవే పెద్దనేర్సరి కానక్కరలేదు. మేముగూడా ఈ విద్యలు కొన్ని నేర్చి ఉన్నాం. నీవు చూపిన అన్ని 
విద్యలు - ఈ సామాన్యజనులు కాదు - వీరులైనవాళ్ళుకూడా చూచి మేలు మే లని పొగడేటట్లు చూపుతాం గదా! 


విశేషం: ఇది నన్నయనాట కీయసంభాషణ, కర్ణునిస్వభావానికి అద్దంపట్టే సంభాషణ. స్వాతిశయంవైపు మొగ్గుతున్న అతని 
ఆత్మవిశ్యాసాన్ని, అర్జునమాత్సర్యంవైపు మొగ్గుతున్న అతనివిద్యాస్సర్దను ధ్వనింపజేయటం ఇందులో చూడవచ్చు. అధిక్షేపోక్తికి 
ఇదొక చక్కని ఉదాహరణం. 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 599 


క, అనిన నినతనయుపలుకులు । జనులకు విసయము, సవ్యసాచికి( గోపం 
బును సిగ్గును, మటి దుర్యో | ధనునకు( బ్రీతియును జేసి దత్‌క్షణమాత్రన్‌. 34 


పతిపదార్తం: అనినన్‌= అని అనగా; ఇన, తనయు, పలుకులు= సూరు(నికుమారుడైెన కర్లునిమాటలు; జనులకు; 
6 ధి ఇ N ధన కర్చు 

విస్మయము= ఆశ్చర్యాన్ని; సవ్యసాచికిన్‌= అర్జునునికి; కోపంబును= కోపాన్ని; సిగ్గును; మణీ= మరియు; దుర్యోధనునకున్‌; 
ప్రీతియును= సంతోషాన్నీ; తద్‌+క్షణ, మా(త్రన్‌= ఆ నిమిషంలోనే; చేసెన్‌= కలుగజేశాయి. 


తాత్సర్యం: కర్గునిమాటలు ఆ క్షణాన ప్రజలకు ఆశ్చర్యాన్నీ, అర్జునునికి కోపాన్నీ, సిగ్గునూ, దుర్యోధనునికి 
సంతోషాన్నీ కలిగించాయి. 


విశేషం: అలం: ఉల్లేఖం; చూపరులకు SEA భుజస్సాలనం భయాన్నీ, ఆకారం అద్భుతాన్నీ కలిగించాయి. అనుకోని 
విధంగా అతడు అర్జునుణ్ణి ధిక్కరించి పలికిన మాటలు వివిధవ్యక్తులకు వివిధభావాలు కలిగించాయి. (ప్రజలకు అసంభవమైనది 
సంభవమైనట్ల్టు ఆశ్చర్యం కలిగించాయి. తనకు ఎవ్వరూ సాటిలేరని అనుకొంటున్న అర్జునునికి కోపాన్నీ, సిగ్గునూ కలిగించాయి. 
పాండవమధ్యమునితో దృీటెన వీరుడు తనవైపు లేడని నిరాశతో ఉన్న దుర్యోధనునికి సంతోషాన్ని కలిగించాయి. 


వ. అంత ద్రోణుచేత ననుజ్ఞాతుం డయి Siyo డర్జునుచూపిన యస్ర్త్రవిద్యావిశేషంబులెల్ల నశ్రమంబున( జూపిన 
జూచి, దుర్యోధనుండు దానుం దమ్ములును గర్జునిం గౌంగిలించుకొని “నాతో బద్దసఖ్యుండ వయి నాకును 
బాంధవులకును హితంబు సేసి నారాజ్యభోగంబులను నీవును నుపయోగింపు' మనిన 'నట్ల చేయుదు' నని కర్ణుం 
డాతనితోడి యిష్టసభిత్వంబున కొడంబడి, 'యిమ్మూ(గిన రాజలోకంబును నీవును జూడ( బార్టుతో 
ద్వంద్వయుద్ధంబు చేయవలయు' ననిన ధార్తరాష్ట్రమధ్యంబున నున్న యక్కర్ణుం జూచి పార్టుం డి ట్లనియె. ౩5 


ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; [ద్రోణునిచేతన్‌; అనుజ్ఞాతుండు+అయి= అనుమతింపబడినవాడై; కర్గుండు; అర్జునుడు, 
చూపిన= అర్షునుడు (ప్రదర్శించిన; అస్త్ర, విద్యా, విశేషంబులు+ఎల్లన్‌= అస్త్రవిద్యలోని (ప్రత్యేకతలన్నింటిని; అ(శ్రమంబునన్‌= 
శ్రమలేకుండ - సులభంగా; చూపినన్‌= చూపగా; చూచి; దుర్యోధనుండు; తానున్‌= తానునూూ; తమ్ములును= తమ్ములున్నూ; 
కర్గునిన్‌; కౌయిలించుకొని; నాతో (దుర్యోధనుడితో); బద్దసఖ్యుండవు+అయి= కట్టబడినస్నేహం కలవాడివై; నాకును; 
బాంధవులకును= చుట్టాలకూ; హితంబు+చేసి= మేలుచేసి; నా, రాజ్యభోగంబులను; నీవును= నీవు కూడా; ఉపయోగింపుము= 
వినియోగించుకొమ్ము; అనినన్‌= అని అనగా; అట్టు+అ= అట్టే; చేయుదును= చేస్తాను; అని= ఆ విధంగా; కర్గుండు; 
అతనితోడన్‌= దుర్యోధనునితో; ఇష్టసఖిత్వంబునకు= ఇష్టమైన స్నేహానికి; ఒడంబడి= ఒప్పుకొని; ఈ+మూగిన, రాజ, 
లోకంబును= ఈ చేరిన రాజుల సమూహమూ; నీవును= నీవూ; చూడన్‌= చూస్తుండగా; పార్టుతో= అర్జునునితో; ద్వంద్వ, 
యుద్దంబు= జతగా పోరాడేయుద్దం; చేయవలయున్‌= చేయాలి; అనినన్‌= అనగా; ధార్తరాష్ట్ర, మధ్యంబునన్‌+ఉన్న= 
ధృతరాష్రునికుమారులైన కౌరవులమధ్యన ఉండే; SAH చూచి; పార్టుండు= అర్జునుడు; ఇట్టు+-అనియెన్‌. 


తాత్సర్యం: అప్పుడు (ద్రోణుడు అనుమతించగా కర్గుడు, అర్జునుడు చూపిన అస్త విద్యావిశేషాలన్నీ అతి సులభంగా 
చూపాడు. అది చూచి దుర్యోధనుడు - తాను, తమ్ములు కర్గుణ్ణి కౌగలించుకొని, 'నాతో చెలిమి చేసి నాకు, 
బంధువులకు మేలు కూర్చి, నా రాజ్యభోగాలు నీవుగూడా అనుభవించు” మని అన్నాడు. కర్గుడు అట్లే అని అతనితో 
స్నేహంచేయటానికి సమ్మతించి, “ఇక్కడ చేరిన ఈ రాజసమూహం, నీవూ చూస్తుండగా అర్జునునితో ద్వంద్వయుద్దం 
చేయా” లని అన్నాడు. అప్పుడు కౌరవులమధ్యనున్న ఆ కర్గుడిని చూచి అర్జునుడు ఇట్లా అన్నాడు. 


600 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 'నా రాజ్యభోగంబులను నీవు నుపయోగింపుము” - అనే దానికి 'నన్నుం గురురాజ్యం బేలించి నా యైశ్వర్యంబు...” 
అనే పాఠాంతరం కొన్నిప్రతులలో ఉన్నది. మూలం: అహం చ కురురాష్ట్రం చ యభేచ్చ ముపభుజ్యతామ్‌ (పి.పి.యస్‌. (ప్రతి, 
పుట. 850) - శ్రీమదాంధ్రమహాభారతసంశోధిత (ప్రతి, పుట. 330. 


క, పిలువంగ(బడక సభలకు | బలిమిం జని పలుకు పాపభాగుల లోకం 
బులకు( జన వే(డి పలికెదు | పలువ! యెటుంగవు పరాత్మపరిమాణంబుల్‌. 36 


ప్రతిపదార్థం: పిలువంగన్‌+పడక= పిలువబడకుండ - ఆహ్యానం లేకుండా; సభలకున్‌= సభలకు; బలిమిన్‌= బలంతో; 
చని=వెళ్ళి; పలుకు= మాట్లాడే; పాప, భాగుల, లోకంబులకున్‌= పాపం పొందినవాళ్ళలోకాలకు, చనన్‌= వెళ్ళటానికి, వే(డి= 
కోరి; పలికెదు= మాటాడుతున్నావు; పలువ= దుర్మార్గుడా; పర+ఆత్మ, పరిమాణంబుల్‌= ఎదుటివాళ్ళయొక్క, నీయొక్క 
కొలదులు; ఎఖుంగవు= తెలియవు. 


తాత్సర్యం: పిలుపు లేకుండానే సభలకు బలగర్వంతో వెళ్ళి, నోటికివచ్చినట్లు మాట్లాడే పాపాత్ములు వెళ్ళే లోకాలకు 
(నరకాలకు) పోవాలనుకొని మాట్లాడుతున్నావు. దుర్మార్గుడా! నీవు ఎదుటివాళ్ళకొలది, నీ కొలది తెలియనివాడవు. 


క. అనిన విని పార్టునకు ని । ట్లనియె నినాత్మజు(డు 'దుర్ణలాశ్వాసక్షే 

పనిబంధమ్ములు వలుకక | ఘననిశితాస్ర్రముల( బలుక( గడగుము నాతోన్‌'. 37 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; ఇన+ఆత్మజు(డు= సూర్యునియొక్క కుమారుడైన కర్ణుడు; పార్టునకున్‌= అర్జునునితో; 
ఇట్టు+అనియెన్‌; నాతోన్‌=నాతో; దుర్‌+బల+ఆశ్యాస, క్షేప, నిబంధమ్ములు= బలహీనులను ఊరడించటంకోసం కాలంపుచ్చే 
మాటలు; పలుకక; ఘన, నిశిత+అ స్త్రములన్‌= గొప్ప వాడియెన బాణాలతో; పలుకన్‌= పలకటానికి; కడ(గుము= ప్రయత్నించుము. 
తాత్సర్యం: అర్జునునిమాటలు విని కర్టుడు - 'బలహీనులను ఊరడించటానికి చెప్పేమాటలు మాని, గొప్ప 
పదునైనబాణాలతో మాట్లాడుము” అని పలికాడు. 
విశేషం: దుర్భలాశ్వా సక్షేపనిబంధమ్ములు - అనే దానికి మూలం: “సంక్షేపైః దుర్చలాశ్వాసైః శరైః కథయ భారత” - 
శ్రీమదాంధ్రమహాభారతసంశోధిత(ప్రతి, పుట 330. 'చేతకానివారికి సంతోషం కలిగించే పొల్గుమాటలు కట్టిపెట్టి, వాడిబాణాలతో 
సమాధానం చెప్పుము” - అని పలికిన కర్గునివాక్యంలో అత్యంతతిరస్కృతవాచ్యధ్వని ఉన్నది. బాణాలతో పలకటం - అనేది 


లక్ష్యార్థవిశేషం. “అర్జునా! నీవలె నేను వాచాశూరుడిని కాదు. కార్యశూరుడిని. మాటలతో కాలం వ్యర్థం చేయక చేతనైతే 
యుద్దం చేయుము” అన్నది కర్గుని అధిక్షేపం. 
> ta ta 


క. ఈ రంగభూమి యస్ర్రవి । శారదు లగువారి కెల్ల సామాన్యముగా 
కారయ వీరికి జొర నగు । వీరికి గా దను విచారవిషయము గలదే?. 38 
ప్రతిపదార్థం: ఆరయన్‌= విచారిస్తే, ఈ, రంగ, భూమి; అస్త్ర, విశారదులు+అగు, వారికి+ఎల్లన్‌= అ(స్రాలలో నేర్చరులైనవారి 


కందరికి; సామాన్యము, కాక= సమానం కాకుండా; వీరికిన్‌= వీళ్ళకు; చొరన్‌+అగున్‌= (ప్రవేశించవచ్చు; వీరికిన్‌= వీళ్ళకు; 
కాదు+అను= (ప్రవేశించకూడదనే; విచార, విషయము= ఆలోచించదగిన అంశం; కలదే= ఉన్నదా? 


తాత్సర్యం: విచారించి చూస్తే ఈ రంగభూమి అస్ర్రవిద్యావేత్తలందరికి సమానం గాకుండా - ఏళ్ళకు (ప్రవేశం 
ఉన్నది, వీళ్ళకు ప్రవేశం లేదు అని విచారించవలసింది ఏమైనా ఉన్నదా? 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 601 


వ. అని గర్వించి దుర్యోధనానుమతంబున( WES ద్వంద్వయుద్దంబు సేయంబూని రణసన్నద్దుం KAL 
రవితనయుండు రంగమధ్యంబున నున్నంత, నర్షునుండును నాచార్యభాతృచోదితుం డై యుగాంత 
కాలానలుండునుంబోలె( బ్రతిఘటించి నిలిచిన. 39 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారం; గర్స్వించి= పొగరుతోకూడి; దుర్యోధన+అనుమతంబునన్‌= దుర్యోధనునియొక్క అనుమతితో; 
పార్టుతో= అర్జునునితో; ద్వంద్వయుద్దంబు= ఇద్దరు ఒకరితో ఒకరు చేసేయుద్దం; చేయన్‌= చేయటానికి; పూని= ప్రయత్నించి; 
రణ, సన్నద్దుండు+అయి= యుద్దంకోసం బాగా సిద్దమైనవాడై; రవి, తనయుండు= సూర్యునియొక్క కుమారుడైన SA; 
రంగమధ్యంబునన్‌= రంగమధ్యంలో; ఉన్న+అంతన్‌= ఉండిన సమయంలో; అర్జునుండును=అర్షునుడు కూడా; ఆచార్య, 
భ్రాతృ, చోదితుండు+ఐ= గురువులచేత, సోదరులచేత పురికొల్పబడినవాడై; యుగ+అంత; కాల+అనలుండునున్‌, పోలెన్‌= 
ప్రళయకాలంలోని అగ్నివలె; ప్రతిఘటించి=ఎదిరించి; నిలిచినన్‌= నిలువగా. 


తాత్సర్యం: అని కర్టుడు గర్వపడి దుర్యోధనుని అనుమతితో - అర్జునునితో ద్వంద్వయుద్దం చేయటానికై సిద్దమై 
రంగమధ్యంలో ఉండగా, గురువులచేత, సోదరులచేత (ప్రేరేపింపబడినవాడై అర్జునుడు ప్రళయకాలాగ్నివలె ఎదిరించి 


నిలువగా. 


విశేషం: కర్ణుడు రంగప్రవేశం చేయగానే కురుకుమారులు రెండు వర్గాలుగా చీలిపోవటం కళ్ళకు కట్టినట్లు అందరికి 
అగుపించింది. కర్గునికి మిత్రుడు, గురువు, దైవం అన్నీ దుర్యోధనుడే. అర్జునునికి గురువులు, సోదరులు మార్గదర్శకులు. 
పాండవులకు పెద్దలున్నారు. దుర్యోధనుడు తనకు తానే పెద్ద. అర్షునునిది ధర్మనిర్ల్ణయం. కర్గునిది, దుర్యోధనునిది 
స్వయంనిర్లయం. ఇక ముందు కథలో ఈధోరణి ఇంతే! భావికురుకుమారవిభేద(క్రమానికి ఇది నాంది. 


కరాార్లునుల ద్వంద్వయుద్దము (సం.1-126-23) 
జ [as] 

మ. జనితామర్షణు( KO బార్జుపయి( బర్దన్యాస్త్ర WE డే 

సె; నపారం బయి భూనభోంతరము( దజ్జీమూతయూథంబు గ 

ప్పిన దద్ద్వాంతతిరోహితాపఘను( డై బీభత్సు( WOSE; విరో 

చను డాత్మద్యుతి విస్తరించె సుతుపై సంప్రీతచేతస్యు( దై. 40 
ప్రతిపదార్థం: జనిత+అమర్షణు(డు= పుట్టబడినకోపం గలవాడు; ఆ+కర్లుడు; అంతన్‌= అప్పుడు; పార్టు, పయిన్‌= 
అర్జునునిమీద; పర్దన్య+అ స్రము= మేఘాస్రాన్ని; ఏసెన్‌= వేశాడు; తత్‌+జీమూత, యూథంబు= దానియొక్కమేఘాలసమూహం; 
అపారంబు+అయి= హద్దు లేనిదై; భూ, నభస్‌+అంతరమున్‌= భూమ్యాకాశాల మధ్యప్రదేశాన్ని; కప్పినన్‌= కప్పివేయగా; 
బీభత్సుడు= అర్జునుడు; తద్‌+ధ్యాంత, తిరోహిత+అపఘను(డు+ఐ= ఆ చీకటిచేత మరుగుపడినదేహం కలవాడై; ఉండెన్‌; 
విరోచను(డు= సూర్యుడు; సం(పీత, చేతస్కు(డు+ఐ= మిక్కిలి ఆనందించిన మనస్సు కలవాడై; ఆత్మ, ద్యుతిన్‌= తన 
యొక్కకాంతిని; సుతుపైన్‌= కుమారుని (కర్లుడి) మీద; విస్తరించెన్‌= (ప్రసరించాడు. 
తాత్సర్యం: కర్గుడు కోపంతో అర్షునునిమీద మేఘాస్రాన్ని ప్రయోగించాడు. అంతులేని మేఘసమూహం 
భూమ్యాకాశమధ్య(ప్రదేశాన్ని కప్పివేయగా అర్జునుడు ఆ చీకటిలో మరుగుపడిపోయాడు. సూర్యుడు సంతోషించి 
కుమారుడైన కర్గునిమిద తనకాంతిని ప్రసరించాడు. 


602 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 'తద్దాంత తిరోహితాపఘనుడై బీభత్సు డుండెనో - అనేదానికి - తద్దాంతము వాయ వాయుశరముం బీభత్సు 
డేసెన్‌ - అనే పాఠాంతరమున్నది. మూలం: మేఘచ్చాయోపగూఢస్తు తతోత_దృశ్యత పాండవః 1 సూర్యాతప పరిష్వుక్తః కర్ణోల_పి 
సమదృశ్యత. - శ్రీమదాంధ్రమహాభారతసంశోధితప్రతి, పుట.331. 


వ. అయ్యవసరంబున దుర్యోధనుందొట్టి ధృతరాష్ట్రనందను లందటు( గర్టువలన నుండిరి; భీష్మద్రోణకృప పాండవులు 

పార్టువలన నుండి రంత. 41 
ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; దుర్యోధనున్‌+తొట్టి= దుర్యోధనుడు మొదలుకొని; ధృతరాష్ట్రనందనులు+ 
అందజున్‌= కౌరవులందరూ; కర్షువలనన్‌= కర్గునివైపు; ఉండిరి; భీష్మ, (ద్రోణ, కృప, పాండవులు; పార్టువలనన్‌= అర్జునునివైపు; 
ఉండిరి; అంతన్‌= అటుపై. 


తాత్సర్యం: ఆ సమయంలో ఒకవైపు దుర్యోధనుడుమొదలు ధృతరాష్ట్రునికొడుకులంతా కర్గునిపక్షంలో నిలిచారు. 
మరొకవైపు భీష్ముడు, (ద్రోణుడు, పాండవులు అర్షునునిపక్షంలో నిలిచారు. అప్పుడు. 


క, రవిసుతపార్టులఘోరా | హవమునకును వెబిచుచున్నయది కుంతి తదు 
ద్ద్ధవఘనతరశరతిమిరౌ | ఘవృతాంగు( దనూజు( జూడ గానక వంతన్‌. 42 


ప్రతిపదార్థం: రవిసుత, Tyo, ఘోర+ఆహవమునకును= కర్ణార్ణునులయొక్క భయంకరమైన యుద్దానికి; వెణచుచున్‌+ఉన్న, 
అది, కుంతి= భయపడుతూన్న కుంతీదేవి; తత్‌+ఉద్భవ, ఘనతర, శర, తిమిర+ఓఘ, వృత+అంగున్‌= దానినుండి పుట్టిన 
చాలాగొప్పదైన బాణంవలన కలిగిన చీకట్ల సమూహంచేత కప్పబడిన దేహం గలవాడిని; తనూజున్‌= కుమారుడిని, అర్జునుని; 
చూడన్‌+కానకన్‌= చూడలేక; వంతన్‌= దిగులుతో. 


తాత్సర్యం: కర్ణార్ణునులద్వంద్వయుద్దం చూచి భయపడుతూన్న కుంతి, కర్లునిపర్దన్యా స్తం (మేఘాస్త్రం) వలన 
కలిగినచీకట్టసమూహంచేత కప్పబడి, అర్జునుడు అగుపించకపోగా అప్పుడు. 


క, ధృతి దటి(గి మోహమూరా । న్విత యైనను సంభ్రమించి విదురు(డు ప్రత్యా 

గతజీవ( జేసి నప్పుడ 1 యతిశీతలచందనోదకాసేకమునన్‌. 43 
ప్రతిపదార్థం: ధృతి= ధైర్యం; SAS తగ్గి; మోహ, మూర్భా+అన్సిత+ఐనను= మోహంవలన, మూర్చతో కూడుకొన్నది 
కాగా; విదురుడు; సం(భ్రమించి= త్వరపడి; అప్పుడు+అ= అప్పటికప్పుడే; అతి శీతల, చందన+ఉదక+ఆసేకమునన్‌= మిక్కిలి 
చల్లని గంధపునీళ్లను చల్లటంచేత; WATEKE, జీవన్‌= మరలివచ్చిన (ప్రాణం గలదాన్నిగా; చేసెన్‌. 
తాత్సర్యం: ధైర్యం తగ్గి, మోహంతో కుంతీదేవి మూర్చిల్లగా, విదురుడు వెంటనే చల్లనిగంధపునీళ్లను చలి ఆమెకు 

aa AN ౧ ౧ agi ౧ 

ప్రాణం మళ్ళీ వచ్చేటట్లు చేశాడు. 


విశేషం: కుంతీదేవి పుత్రవాత్సల్యాన్ని వ్యక్తంచేయటంలో (ప్రదర్శించే ఉద్విగ్న(ప్రవృత్తిని ఈ సన్నివేశం మరొకసారి ధ్వనింప 
చేస్తున్నది. మూర్చ అన్నది సాత్తికభావంవంటిది. వాత్సల్యం హర్షంతో ఉప్పొంగితే పాలధారలు, ఆనందబాష్పాలు (21వపద్యం); 
భయభావంతో ఉప్పొంగితే మూర్చ్భిల్లటం - అనేవి సాత్మికచేతనను వ్యక్తంచేస్తున్నాయి. వస్తుధ్వనిని రసధ్వనికి అంగంగా పోషించే 
కథాకథనశిల్పమిది. (సంపా.) 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 603 

వ. అంత నర్గ్జునుం డనిలబాణంబున నమ్మేఘపటలంబు పటివనేసి యాదిత్యసమతేజుం డయి యుండె; నంత 
విదురదర్శితు లైన యక్కర్ణార్ణునులం జూచి కుంతి సంతసిల్లె; నపుడు ధర్మవిదుం డభేలద్వంద్వయుద్దసమాచార 
నిపుణుండు కృపాచార్యుం bane నడుమ నిలిచి Suko కి ట్లనియె. 44 


ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; అర్జునుండు; అనిల, బాణంబునన్‌= వాయవ్యాస్త్రంచేత; ఆ+మేఘ, పటలంబు= ఆ 
మేఘాల సమూహాన్ని; పబువన్‌+ఏసి= పారిపోయేటట్టు కొట్టి; ఆదిత్య, సమ, తేజుండు+అయి= సూర్యునితో సమానమైన 
కాంతి కలవాడై; ఉండెన్‌; అంతన్‌= తర్వాత; విదుర, దర్శితులు+ఐన= విదురునిచేత చూపబడినవారైన; ఆ+కర్ల+-అర్డునులన్‌; 
చూచి; కుంతి; సంతసిల్లెన్‌= సంతోషించింది; అపుడు; ధర్మ విదుండు= ధర్మం తెలిసినవాడు; అఖిల, ద్వంద్వ, యుద్ద, 
సమాచార, నిపుణుండు= అన్ని ద్వంద్వయుద్దాలను చక్కగా నడపటంలో నేర్పరి అయినవాడు; కృపాచార్యుండు; takes, 
నడుమన్‌= ఆ ఇద్దరిమధ్య; నిలిచి; కర్గునకున్‌; ఇట్టు+-అనియెన్‌. 


తాత్సర్యం: అప్పు డర్టునుడు వాయవ్యాస్రాన్ని ప్రయోగించి, ఆ మేఘసమూహాన్ని పారద్రోలి, సూర్యునివలె వెలుగుతూ 
నిలిచాడు. విదురుడు చూపిస్తే ఆ కర్ణార్షునులను కుంతి చూచి సంతోషించింది. ధర్మజ్ఞాడూ, ద్వంద్వయుద్దాలను 
చక్కగా నడపటంలో నిపుణుడూ అయిన కృపాచార్యుడు ఆ కర్ణార్ట్ణునులనడుమ నిలిచి కర్టునితో ఇట్లా అన్నాడు. 


విశేషం: కరార్లును లిద్దరికీ తల్లి కుంతి. వాళ్ళిద్దరి ద్వంద్వయుద్దం చూచి జనులంతా పొందే స్సందన ఒక యెత్తు; ఆ తల్లి 
లజ [e] ౧ (ఈ) [e] => 473 

పొందే స్పందన ఒకయెత్తు అని కథనశిల్పం చెపుతున్నది. కర్గునిమేఘాస్ర్రంవలన అర్షునుడు కప్పివేయబడటం చూచి 
ఓర్చుకోలేక మూర్భితురాలైంది. మబ్బులు వీడినతరువాత అర్జునుడిని చూచి ఆనందించింది. అర్జునుడు లోకానికి తెలిసిన 
కుంతికొడుకు. SA తెలియనికొడుకు. ఇద్దరినీ చూచి రెండుకన్నులతో సంతోషించటం సార్థకం. ఈ సన్నివేశం భావికథలో 
పాండవులను కర్గుడు చంపుతాడేమో అన్న భయంతో ఆమె అతడిని రహస్యంగా వరంకోరే ఘట్టానికి బీజప్రాయంగా 
భాసిస్తుంది. 
చ. కురుకులజుండు పాండునకు( గుంతికి( బు త్రుడు, రాజధర్మబం 

ధురచరితుండు; నీ వితనితోడ రణం బొనరించెదేని వి 

స్తరముగ నీదువంశమును దల్లిని దండ్రిని జెప్ప,; చెప్పినన్‌ 

దొరయగుదేని నీ కెదిరి దోర్టలశక్తి నితండు సూపెడిన్‌. 45 
ప్రతిపదార్థం: కురు, కులజాండు= కురువంశంలో పుట్టినవాడు; పాండునకున్‌= పాండురాజుకు; కుంతికిన్‌; పుత్రుడు; రాజ, 
ధర్మ బంధుర, చరితుండు= రాజధర్మంచేత ఒప్పిన నడవడి కలవాడు; నీవు; ఇతనితోడన్‌= ఈ అర్జునునితో; రణంబు= 
యుద్దం; ఒనరించెదు+ఏని= చేసేటట్లయితే; విస్తరముగన్‌= వివరంగా; నీదు, వంశమును; తల్లిని, తం|డ్రిని= తల్లిదండ్రుల్ని; 
చెప్పు= చెప్పుము; చెప్పినన్‌= అట్లా చెప్పితే; దొర+అగుదువు+ఏని= సమానుడవైతే, క్షత్రియుడవైతే; ఇతండు= ఈ అర్జునుడు; 
నీకున్‌+ఎదిరి= నీకు ఎదురు నిలిచి; దోస్‌+బల, శక్తిన్‌= భుజబలశక్తిని; చూపెడిన్‌= చూపగలడు. 


తాత్సర్యం: అర్జునుడు కురురాజువంశంలో పుట్టినవాడు. పాండురాజుకు, కుంతీదేవికి పుత్రుడు. రాజధర్మంచేత 
ప్రకాశించే ప్రవర్తన కలవాడు. నీవు ఇతనితో యుద్దం చేయదలిస్తే నీవంశాన్నీ, తల్లిదండ్రులనూ వివరంగా చెప్పుము. 
సమానుడవైతే ఇతడు నిన్నెదిరించి భుజశక్తి చూపిస్తాడు. 


604 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: శబ్దశక్తిమూలధ్వనికి ఈ పద్యం అమూల్యోదాహరణం. 'కృపాచార్యుడు పలికిన వాక్యాలలో 'కులి, Ta, “దారి 
- అనే మూడు శబ్దాలు సాభిప్రాయాలు. కులమంటే వంశమనీ, వర్లమనీ రెండర్భాలున్నాయి. అర్జునుడు కురువంశానికీ, 
వాళ్ళకులానికీ (క్షత్రియవర్లం) చెందినవాడు; రాజశబ్ల్దానికి రాజ్యంచేసేవాడనీ, క్షత్రియుడనీ అర్థ్జాలేర్బడతాయి. వంశాన్ని తల్లిని 
తండ్రిని పేర్కొని నీవు దొరవు (క్షత్రియుడవు, రాజువు, సమానమైనవాడవు)గా నిరూపించుకొను మని కృపాచార్యుడు కర్ణుడిని 
అడిగాడు. దొర శబ్దంలోని ప్రభువు అనే అర్థాన్ని గ్రహించి, దుర్యోధనుడు ఆ KÊN అంగరాజ్యాధిపతిని చేస్తాడు. 
పరా(క్రమంలో అర్షునునితో కర్షుడు సమానమని సూచించాడు. తల్లిదండ్రులు, కులం అనే అంశాలను శూరులపట్ల్ట 
పట్టించుకొనకూడదని వారించాడు. 'అనిలజ' అని భీముడిని ఎత్తిపొడిచాడు. ఈ పద్యంలోని రమణీయమైన వ్యంగ్యార్థమంతా 
'దొరి అనే శబ్దప్రయోగంమీద అధారపడి ఉన్నది. ప్రభువనే అర్థం వాచ్యంలో, సమానుడనే అర్థం వ్యంగ్యంలో స్ఫురిస్తుంది. 
'వివాహళ్ళ్చ ITA సమయోరేవ శోభతే” అనే న్యాయం ధ్వనిస్తుంది. భావికథకు అదే మూలమౌతుంది. కాబట్టి ఇది 
శబ్ద శక్తిమాలధ్వని. చమత్కారమేమంటే పఠితకు కర్ణుడి తల్లిదండ్రులసంగతి తెలుసు.. సన్నివేశంలో ఉన్నవారికి తెలియదు. 
కర్గ్టునిస్థితి పరితలో సానుభూతిని రేకెత్తిస్తుంది. ఇది రసవిషయకమైన రహస్యం. (సంపా.) 


వ. అనిన విని కర్లుండు దనకులంబును దల్లిదండ్రులను జెప్ప సిగ్గుపడి తలవాంచి యున్నం జూచి దుర్యోధనుండు 
£9 ai 0 

గృపున 8 ట్లనియె. 46 

ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; కర్ణుండు; తన, కులంబును; తల్లి, దండ్రులను; చెప్పన్‌= చెప్పటానికి; సిగ్గుపడి; 


తలవాంచి= తలనువంచి; ఉన్నన్‌= ఉండగా; దుర్యోధనుండు; కృపునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అనగా విని కర్ణుడు తన కులాన్నిగురించి, తల్లిదం(డ్రులనుగురించి చెప్పటానికి సిగ్గుపడి, తలవంచుకొని 
ఉండగా చూచి దుర్యోధనుడు కృపాచార్యునితో ఈ విధంగా అన్నాడు. 


విశేషం: కర్ణుడు తాను సూతనందనుడననీ, రాధేయుండననీ చెప్పటానికి సిగ్గుపడి ఊరుకొనటమే ప్రకరణౌచిత్యం. అత 
డెవరి కొడుకో పరితకు తెలుసు. పెంచినతం।డ్రిని తండ్రిగా చెప్పుకొనటం అవమానంగా భావించాడని తలంచటం ఉచితం 
కాదు. తనను పెంచిన SOKA వంశగౌరవంలో కుంతీపాండురాజులతో సమానులు కారని చెప్పటం కర్గునికి ఇష్టం 
లేదు. అందువలన సిగ్గుపడి ఊరుకొన్నాడు. 


క కులముగలవా(డు, శౌర్యము । గలవా(డును, నధికసేన గలవాడును, భూ 
తలమున రా జను నామము । విలసిల్లంగ దాల్లు మూ(డువిధముల DOR. 47 
ప్రతిపదార్థం: కులము, కలవా(డు; శౌర్యము, కలవా(డునున్‌= పరాక్రమం కలవాడును; అధిక, సేన, కలవా(డును= ఎక్కువ 


సేన కలవాడును; భూతలమునన్‌= భూమిమీద; సేర్మిన్‌= గొప్పగా; మూడు విధముల; రాజు+అను, నామమున్‌= రాజు అనే 
సేరును; విలసిల(గన్‌= ఒప్పుగా; తాల్బున్‌= ధరిసాడు. 
౧ — 


తాత్సర్యం: కులమున్నవాడు, శౌర్యమున్నవాడు, అధికసేనాబలమున్నవాడు, భూమిమీద మూడువిధాల రాజనే పేరు 


గొప్పగా పట్టుకొంటున్నాడు. 


విశేషం: కృపాచార్యుడు పేర్కొన్న 'దొరి అనే పదానికి రూఢిలో ఉన్న అర్థాలు చెప్పి, కర్ణుని దొరతనాన్ని నిలపటానికి 
దుర్యోధనుని ప్రయత్నం ఇది. 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 605 


తే. ESA డైన పార్టుతో రాజు గాని | యూత డని సేయయగా( దగడేని వీని 
నెల్లవారును జూడంగ నీక్షణంబ 1 రాజు జేసిద నే నంగరాజ్య మిచ్చి. 48 


ప్రతిపదార్థం: రాజ, వరు(డు+ఐన, పార్టుతో= రాజులలో శ్రేష్టుడైన అర్జునునితో; రాజు, కాని, ఈత(డు= రాజు కానట్టి 
ఈ కర్గుడు; అని= యుద్దం; చేయగాన్‌= చేయటానికి; తగ(డు+ఏని= తగనివాడైతే; వీనిన్‌= ఈ KÊN ఎల్ల, వారును= 
అందరును; చూడంగన్‌= చూస్తూఉండగా; అంగరాజ్యము+ఇచ్చి; నేను; రాజున్‌+చేసెదన్‌= రాజుగా చేస్తాను. 


తాత్సర్యం: రాజ(్రేష్ణుడైన అర్జునునితో - రాజు కానట్టి ఈ కర్గుడు యుద్దం చేయటానికి తగనివాడైతే అందరూ 
చూస్తుండగా ఇతనికి నేను అంగరాజ్యమిచ్చి, రాజుగా చేస్తాను. 


దుర్యోధనుడు కర్లుని నంగరాజ్యమున కభిషిక్తుం జేయుట (సం. 1-126-36) 


వ. అని యప్పుడ dau? ఘ్రులకుం జెప్పి వారియనుమతంబున మహామహీసురసహస్రంబునకు గోసహస్రా 
యుతంబు దానంబు సేసి 'యంగరాజ్యంబునకు వీ డర్లుం డయ్యెడ। మను బ్రాహ్మణవచనంబు వడసి, కర్లుం 

లా ప ta 
గాంచనపీఠంబున నునిచి యంగరాజ్యమున కభిషిక్తుం జేసిన గర్టుండును మణిమకుట కేయూర హారాది భూషణ 
భూషితుం డై సకలరాజచిహ్నంబుల నొప్పి పరమహర్షంబుతోడం గురుపతి కి ట్లనియె. 49 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారంగా; అప్పుడు+అ= అప్పటికప్పుడే; భీష్మ ధృతరాష్టులకున్‌= భీష్మునికి, ధృతరాష్ట్రునికి; 
చెప్పి= తెలిపి; వారి, అనుమతంబునన్‌= వారి అనుమతితో; మహామహీసుర, సహ(స్రంబునకున్‌= ఉత్తములయిన (బ్రాహ్మణులు 
వేయిమందికి; గో, సహ(స్ర+అయుతంబు= కోటిఆవులను [అయుతము= 10వేలు; సహ(స్ర అయుతము 1000K 10,000= 
1,00,00,000(కోటి);] దానంబు; చేసి; అంగ, రాజ్యంబునకున్‌; వీ(డు= ఈతడు - ఈ SE అర్హుండు+అయ్యెడము= 
తగినవాడు అయ్యెడుగాక; అను= అనునట్టి; బ్రాహ్మణ, వచనంబు= బ్రాహ్మణులయొక్క మాట; పడసి= పొంది; కర్లున్‌= 
కర్ణుణ్ణి; కాంచన, పీఠంబునన్‌= బంగారు సింహాసనంమీద; ఉనిచి= ఉంచి; అంగ,రాజ్యమునకున్‌; అభిషిక్తున్‌= అభిషేకించినవానిని; 
చేసినన్‌= చేయగా; కర్గుండును; మణి, మయ, మకుట, కేయూర, హార+ఆది, భూషణ, భూషింతుడు+ఐ= మణులతో 
నిండిన కిరీటం, భుజకీర్తులు, దండలు మొదలయిన సొమ్ములతో అలంకరింపబడినవాడై; సకల, రాజ చిహ్నంబులన్‌= 
అన్నివిధాలైన రాజలాంఛనాలతో - అంటే అన్నివిధాలైన రాచరికపు గుర్తులతో; ఒప్పి= (ప్రకాశించి; పరమ, హర్షంబుతోడన్‌= 
మిక్కిలిసంతోషంతో; కురుపతికిన్‌= దుర్యోధనునికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు ఈ విధంగా పలికి, అప్పటికప్పుడే భీష్మధృతరాష్ట్రులకు చెప్పి - వాళ్ళ అనుమతితో 
వేయిమంది బ్రాహ్మణోత్తములకు కోటి గోవులను దానంగా ఇచ్చి, ఆ (బ్రాహ్మణులచేత అంగరాజ్యానికి కర్ణుడు 
అర్హుడయ్యెడు గాక అని ఆశీర్వదింపజేసి, బంగారుసింహాసనంమీద SÈN కూర్చుండబెట్టి అంగరాజుగా అతడిని 
అభిషేకించాడు. కర్గుడు మణిమయ కిరీటంతో, భుజకీర్తులతో, హారాలతో, అనేకవిధాలైన ఆభరణాలతో, 
సకలరాజలాంఛనాలతో శోభిల్లి మహానందంతో దుర్యోధనునితో ఇట్టా అన్నాడు. 


విశేషం: దుర్యోధనుడు చేసిన ఈ మహోపకారమే కర్గ్టునిజీవితాన్నీ, మహాభారతకథనూ మలుపు తిప్పింది. సూతసుతుడిని 
అంగరాజుగా మార్చింది. జీవితాంతం కృతజ్ఞతాభావబంధంతో కర్టుడిని కౌరవపక్షానికి కట్టివేసింది. అర్జునునికి సమానుడైన 
విలుకాడు తనపక్షాన ఉన్నాడన్న ఆత్మవిశ్వాసాన్ని సుయోధనునిలో పెంచింది. గోదాన విషయం మూలంలో లేదు. అక్కడ 


606 శ్రీమదాంధ్ర మహాభారతము 
“విఫైశ్ళ WEH హ్యమితం వసు” అనే ఉంది. 'వసు' అంటే “బంగారం, రత్నం, ధనం” అని అర్థాలు. గోదాన వైశిష్ట్యాన్ని 
గుర్తించిన నన్నయ - వసుదానాన్ని “గోసహ(స్రాయుతంబు దానంబుసేసి” అని వివరించాడు. 
క బృహదబ్ధమేఖలాఖిల మహీతలక్షత్రవరసమక్షమున మహా 

మహిమాన్వితుగా నన్నును 1 మహీశు(గా( జేసి తతిసమర్థత వెలయన్‌. 50 
ప్రతిపదార్థం: బృహత్‌= అద్ది, మేఖలా+అఖిల, మహీతల, క్షత్ర, వర, సమక్షమునన్‌= మహాసముద్రాన్ని మొలనూలుగా గల 
సమస్త భూమండలంలోని రాజశ్రేషులయొక్క ఎదుట; అతి, సమర్థత= మిక్కిలి నేర్పు; వెలయన్‌= (ప్రకాశించగా; నన్నును= 
నన్ను కూడా; మహా, మహిమ+అన్వితుగాన్‌= మిక్కిలిగొప్పతనంతో కూడుకొన్నవాణ్ణిగా; మహీ+ఈశున్‌+కాన్‌= భూపతిని 
అగునట్టుగా - అంటే రాజగునట్టుగా; చేసితి= చేశావు. 
తాత్సర్యం: మహాసముద్రాన్ని మొలనూలుగా (ఒడ్డాణంగా) గల సమస్తభూమండలంలోని రాజ[శ్రేష్టుల సమక్షంలో 
మిక్కిలినేర్సు మెరయ నన్నెంతో గారవించి రాజుగా చేశావు. 


క, దీనికి సద్భశముగా మణి । యే నేమి యొనర్తు నీకు NYO? బనినన్‌ 
“మానుగ నాతో జెలిమి మ 1 హీనుతముగ జేయు; మిదియ యిష్టము నాకున్‌.” 51 
ప్రతిపదార్థం: దీనికిన= ఈ గొప్ప ఉపకారానికి; సదృశముగాన్‌= సమానంగా; మటణీ= మరల; ఏను= నేను; ఏమి= ఏది; 


ఇష్టంబు= ఇష్టమైన దానిని; ఒనర్హున్‌= చేస్తాను; అనినన్‌= అని అనగా; మానుగన్‌= ఒప్పుగా; నాతోన్‌; చెలిమి= స్నేహం; 
మహీ, నుతముగన్‌= లోకం కొనియాడేటట్లుగా; చేయుము; నాకున్‌; ఇదియ, ఇష్టము = ఇదే ఇష్టం. 


తాత్సర్యం: 'నీవు చేసిన ఈ మహోపకారానికి సమానంగా నేను నీ కిష్టమైంది ఏంచేయగలను?' - అని 5) 
డడుగగా, 'లోకం కొనియాడేటట్లు నాతో స్నేహం చేయుము; ఇదే నా కిష్టం” అని దుర్యోధనుడన్నాడు. 


విశేషం: ఏ ముహూర్తంలో 'నాతో చెలిమి మహీనుతముగా” చేయు మని దుర్యోధనుడు కర్గుడిని కోరాడో - ఏ ముహూర్తంలో 
కర్ణుడు దుర్యోధనునితో చెయ్యి కలిపాడో - వాళ్ళమై(త్రి మహీనుతమే అయింది. మహాభారతంలో అతిప్రధానపా(త్ర నిర్వహించింది. 
కర్ణుని స్వామిభక్తి లోకం కొనియాడదగిందే. కాని అది ఆంజనేయుని స్వామిభక్తివంటిది కాదు. SA స్వామిభక్తి కృతజ్ఞతారూపం. 
ఆంజనేయుని స్వామిభక్తి శ్రీరామసుగుణపరవశతారూపం; స్వార్థరహితం. 


వ. అనిన విని దుర్యోధనున కెంతయు సంతోషంబుగా Tio డతనితోడి యిష్ట సభిత్వంబున కొడంబడియె, నంత 
గొడుకు రాజ్యాభిషేకోత్సవంబు సూచి హర్షపరవశుం డయి సూతుండు రథంబు డిగ్గి కర్ణునొద్దకుం 
బటితెంచినం గర్జుండును బితృగౌరవంబున సంభ్రమించి వానికి వినయవినమితోత్త మాంగుండయిన. 52 

ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; దుర్యోధనునకున్‌; ఎంతయున్‌= మిక్కిలి; సంతోషంబుగాన్‌= సంతోషంగా; YOH 

అతనితోడి; ఇష్ట, సఖిత్వంబునకున్‌= అతనితో ఇష్టమైన స్నేహితుడుగా ఉండటానికి; ఒడంబడియెన్‌=ఒప్పుకొన్నాడు; అంతన్‌= 


అప్పుడు; కొడుకు= పెంచిన కుమారునియొక్క; రాజ్య+ అభిషేక+ఉత్సవంబున్‌= రాజ్యానికి అభిషిక్తుడైన పండుగను; చూచి; 
సూతుండు= రథంనడిపేవాడు- అతిరథుడు- కర్లునిపెంచినతం(డ్రి; హర్ష పరవశుండు+అయి= సంతోషంతో మైమరచినవాడై; 


ఆదిపర్వము - Kapan 607 


రథంబు, A= రభంనుండి దిగి; కర్టు+ఒద్దకున్‌= కర్గునిదగ్గరకు; పఖితెంచినన్‌= పరుగెత్తి రాగా; కర్గుండును; పితృగౌరవంబునన్‌= 
తం(డ్రిమీది భక్తిచేత; సంభ్రమించి= వేగిరపడి; వానికిన్‌= ఆ సూతునికి; వినయ, వినమిత+ఉత్తమ+ అంగుండు= వినయంచేత 
(అణకువచేత) వంగినశిరస్సు కలవాడు; అయినన్‌= కాగా. 


తాత్సర్యం: అని దుర్యోధనుడనగా, ఎంతో సంతోషంతో కర్షుడాతనికి ప్రియమి(త్రుడుగా ఉండటానికి అంగీకరించాడు. 
అప్పుడు కుమారుని అంగరాజ్యాభిషేకోత్స వాన్ని చూచి అతిరథుడు రథం దిగి పరుగుపరుగున కర్గునిదగ్గరకు 
రాగా, కర్గుడుకూడా తండ్రిమీదిగౌరవంతో త్వరత్వరగా లేచి వినయంతో శిరస్సువంచి నమస్కరించాడు. 


విశేషం: ఇది తండ్రికొడుకుల జీవితంలో ఒక రసోజ్ఞ్యలమైనసన్నివేశం. 


తే. కడణి సూతుండు పుత్తకు( గౌంగిలించి 1 కొని తదీయమూర్ధాఘ్రాణ మొనర( జేసి 

యంగరాజ్యాభిషేకార్థమైన శిరము । దడిపె వెండియు హర్షాశ్రుతతుల నొప్పు 53 
ప్రతిపదార్థం: సూతుండు= అతిరథుడు; SAS ప్రయత్నించి; పుత్రకున్‌= ప్రియకుమారుడిని; కౌగలించుకొని; తదీయ, 
మూర్త+ఆ(ఘ్రాణము= అతనియొక్క తలను మూర్కొనటాన్ని; ఒనరన్‌= ఇంపుగా, ప్రియమార; చేసి= గావించి; అంగ+రాజ్య+ 


అభిషేక+ఆ(ర్టము+ఐన= అంగరాజ్యానికి అభిషేకించటంచేత తడిసిందైన; శిరమున్‌= తలను; వెండియున్‌= మళ్ళీ; teki, 
తతులన్‌= ఆనందబాష్పసమూహాలచేత; ఒప్పన్‌= అందంగా; తడిపెన్‌= తడిపాడు. 


తాత్సర్యం: అతిరథుడు ప్రయత్నించి పుత్రుడిని కౌగలించుకొని ప్రియమార అతనితలను మూర్కొని అంగ 
రాజ్యాభిషేకంచేత తడిసిన అతనితలను మళ్ళీ తన ఆనందా(శువులచేత తడిపాడు. 


విశేషం: కర్షుడు తనకుమారుడే అయినా ఇప్పుడతడు అంగరాజు. ఇప్పుడు అతడిని ఇదివరకటివలె కౌగలించుకొనటం 
ఎట్టా? పైగా ఎవరేమనుకొంటారో? అందుచేతనే కాబోలు “కడగి” సూతు డాతనికి కౌగలించుకొన్నాడని చెప్పటం. 


వ. దానిం జూచి భీముండు గర్జుని సూతకులసంభవుంగా నెటింగి నగుచు ని ట్లనియె. 54 


ప్రతిపదార్థం: దానిన్‌+చూచి= అతిరథుడు YÈN కౌగలించుకొనటాన్ని చూచి; భీముండు; SAN సూత, కుల, 
సంభవున్‌, కాన్‌= సూతకులంలో (రథంనడిపేవారికులంలో) పుట్టినవాడినిగా; ఎణింగి= తెలిసికొని; నగుచున్‌= నవ్వుతూ; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అతిరథుడు కర్గుడిని కౌగలించుకొనటం గమనించి, అతడు సూతకులంలో పుట్టినవాడని తెలిసికొని 
భీముడు అవహేళనగా నవ్వుతూ ఈవిధంగా అన్నాడు. 


క, నీదు కులమునకు( దగగ బ్ర। తోదము గొని రథము గడప దొరణగుము నృపధ 
ర్మోదయు( డగు నర్జునుతో( । గా దనక రణంబు సేయ౮ా నీ కగునే? 55 
ప్రతిపదార్థం: నీదు, కులమునకున్‌; తగ(గన్‌= తగినట్టు: ప్రతోదము, కొని= మునికోలను తీసికొని; రథమున్‌= రథాన్ని; 


కడపన్‌= నడపటానికి; తొడుగుము= పూనుకో; నీకున్‌, నృప, ధర్మ+ఉదయు(డు+అగు+అర్జుతోన్‌= రాజధర్మంలో పుట్టినవా 
డైన అర్జునునితో; కాదు+అనక= కాదనకుండ - తగదు నని; రణంబు, చేయ(గా= యుద్దంచేయటం; అగునే= తగునా! 


608 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నీ కులానికి తగ్గట్టు మునికోల పుచ్చుకొని నీవు రథం నడప ప్రయత్నించాలి గాని, రాజధర్మంలో 
జన్మించిన అర్జునునితో కాదనకుండా యుద్దంచేయటం నీకు తగునా! 


వ. మణి యదియునుం గాక. 56 
తాత్సర్యం: ఇంకా, అంతేకాక, 


తే. _ఉత్తమక్షత్రియప్రవరోపయోగ్య | మైన యంగరాజ్యంబు నీ కర్ణ మగునె? 
మంత్రపూత మై గురుయజమానభక్ష్య । మగుపురోడాశ మది గుక్క కర్ణ మగునె! 57 


ప్రతిపదార్థం: ఉత్తమ, క్షత్రియ, ప్రవర+ఉపయోగ్యము+ఐన= ఉత్తముడైన క్షత్రియశ్రేష్ణనిచేత అనుభవించదగినదైన; అంగ 
రాజ్యంబు; నీకున్‌+అర్హము+అగునె= నీకు తగినటువంటిది అవుతుందా; మం(త్ర, పూతము+ఐ= మం(త్రంచేత పవిత్రమై; 
గురు, యజమాన, భక్ష్యము+అగు= గొప్పయజ్ఞకర్త తినదగినదైన; పురోడాశము= యజ్ఞంకొరకు చేసిన పిండివంట; కుక్కకున్‌; 
అర్హము= తగింది; అగునె= Tone? (కాదని భావం) 


తాత్సర్యం: ఉత్తమక్షత్రియ శ్రేష్ట నిచేత అనుభవించదగిందైన అంగరాజ్యం నీకు అనుభవించ తగిందవుతుందా? 
గొప్పయజ్ఞకర్త భుజించదగిన యజ్ఞాశేషమై నపిండివంట కుక్క తినటం తగునా! 


విశేషం: అలం : దృష్టాంతం. 


వ. అనినం గర్జుండు వెల్లనయి యెద్దియుం జేయునది నేరక దీర్షోష్టనిశ్వాసవ్యాకులిత వదనుం డయి యాకాశంబు 
వలన నున్న యాదిత్యుం జూచుచు మిన్నకుండె; నంత నంతర్విలులితుం డయిన యక్కర్ణుం జూచి భ్రాతృపద్మవన 
మధ్యంబుననుండి దుర్యోధనమదాంధగంధసింధురంబు వెలువడి వచ్చి కడు నలిగి భీమున కి ట్లనియె. 58 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; కర్గుండు; వెల్లనయి= వెలవెలబోయి; ఎద్దియున్‌, చేయునది= ఏదీ చేయటానికి; నేరక= 
తెలియక; దీర్భ+ఉషప్ల, నిశ్వాస, వ్యాకులిత, వదనుండు+అయి= పొడవై వేడి అయిన నిట్టూర్పుచేత కలత చెందిన ముఖం 
కలవాడై; ఆకాశంబువలనన్‌= ఆకాశంవైపు; ఉన్న; ఆదిత్యున్‌= సూర్యుడిని; చూచుచున్‌; మిన్నక+ఉండెన్‌= ఊరకున్నాడు; 
అంతన్‌= తర్వాత; అంతః+విలులితుండు+అయిన= లోలోపల (మనస్సులో) కలతచెందుతున్నవాడైన; ఆ+కర్లున్‌; చూచి; 
(భ్రాతృ, పద్మ, వన, మధ్యంబుననుండి= తమ్ములు అనే తామరవనం మధ్యనుండి; దుర్యోధన, మద+అంధ, గంధ, 
సింధురంబు= దుర్యోధనుడనే మదంచేత కన్నులు కానని మదపుటేనుగు; వెలువడి= బయటకు నడచి; వచ్చి; కడున్‌= 
మిక్కిలి; అలిగి= కోపించి; భీమునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: భీముడు అట్లా మాట్లాడగానే కర్గుడు వెలవెలపోయి, ఏమీ చేయటానికి తోచక, పెద్దవేడినిట్టూర్సు 
విడిచి, కలతచెందినముఖంతో ఆకాశంలో ఉన్న ఆ సూర్యునివైపు చూస్తూ ఊరకున్నాడు. మనసులో మిక్కిలి కలత 
చెందుతున్న ఆ YÈN చూచి, తమ్ములనే తామరవనమధ్యంనుండి దుర్యోధనుడనే మదపుటేనుగు వెలుపలికి వచ్చి 
ఎంతో కోపంతో భీమునితో ఇట్లా అన్నాడు. 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 609 


విశేషం: అలం: రూపకం. తన కులాన్ని, తండ్రిని, తల్లినిగురించి పదిమంది ఎదుట నిలదీసి అడిగినపుడు బదులు చెప్పలేక 
ఏమిచేయటానికీ దిక్కుతోచక బాధపడుతూ- అన్నీ తెలిసి, ఏమీ తెలియనట్టు నంగనాచివలె నింగిలో ఉన్న కర్మసాక్షివైపు చూచే 
కర్గుని భంగిమలోని నాటకీయత, బొచిత్యం, విశేషించి భావుకులకు రసానంద్హేతువులు. అట్లే తమ్ములనే తామరవనమధ్యం 
బునుండి మదపుటేనుగువలె కన్నుమిన్నుకానక ముందుకు నడచివచ్చే దుర్యోధనుని భంగిమకూడా రూపకోచితం. (సంపా.) 


క అనిలజ! నీ కి ట్లని ప। ల్మను దల(పను నగునె? లేడి కడుపున బులి పు 
ట్టునె? యిట్టి దివ్యతేజం 1 బున వా డధమాన్వయమునం బుట్టునె చెపుమా! 59 
ప్రతిపదార్థం: అనిలజ= వాయువువల్ల పుట్టినవాడా!; నీకున్‌; ఇట్టు+అని= ఈ (ప్రకారంగా; పల్కను= మాటాడటానికి; 


తలయనున్‌= ఆలోచించటానికి; అగునె= తగునా; లేడి, కడుపునన్‌; పులి; పుట్టునె; ఇట్టి; దివ్య, తేజంబునవా(డు= శ్రేష్టమైన 
కాంతి కలవాడు; అధమ+అన్వయమునన్‌= నీచమైన కులంలో; పుట్టునె, చెపుమా!= జన్మించునా! చెప్పు. 


తాత్సర్యం: వాయువువల్ల పుట్టిన ఓ భీమా! ఇట్టా మాట్లాడటం, ఆలోచించటం నీకు తగునా? లేడికడుపున పులి 
పుట్టుతుందా? ఇంత గొప్పుకాంతికలవాడు నీచకులంలో పుట్టుతాడా? 


విశేషం: భీముడిని een అని సంబోధించటంలో నీ పుట్టుక సంగతి ఏమిటనే ఎత్తిపొడుపు ధ్వనిస్తున్నది. అలం: 


అర్థాంతరన్యాసం. 
థె 


వ. శూరులజన్మంబు సురలజన్మంబును | నేటులజన్మంబు నెటు(గ నగునె? 
మొగిని దధీచియెమ్మున( బుట్టదయ్యెనే । వాసవాయుధ మైన వజ్ర మదియు; 
గాంగేయు( డన మణి కార్తికేయుం డన 1 నాగ్నేయు( డన Ge KO; శరవ 
గోద్ధవుం డన గుహుం డుద్ధవిల్ల(డె? శర 1 స్తంబజన్ముడు MB ధర్మవిదు(డు 


తే. గృపు(డు? ఘటసంభవు(డు గాడె కీర్తిపరు(డు | వరు(డు ద్రోణుండు? విప్రలవలనం బుట్ట 
రైరె సత్‌క్షత్రియుల్‌ ఘను OSO గావణ MAA మీ జన్మములు నిట్ల కావె DOT. 60 


ప్రతిపదార్థం: శూరుల, జన్మంబున్‌; సురల, జన్మంబునున్‌= దేవతలయొక్క పుట్టుకను; DEWO, జన్మంబున్‌= నదుల 
పుట్టుకను; ఎటు(గన్‌+అగునె= తెలిసికొనటం సాధ్యమా!; మొగిని= (క్రమంగా; వాసవ+ఆయుధము+ఐన= దేవేం[ద్రునియొక్క 
ఆయుధమైన వ(జ్రము; అదియున్‌= అది; దధీచి, ఎమ్మునన్‌= దధీచి ఎముకలో; పుట్టదు+అయ్యెనే= పుట్టలేదా?; గాంగే 
యు(డు+అనన్‌= గంగకొడు కనగా; ఆగ్నేయుడు+అనన్‌= అగ్ని కొడుకనగా; రౌ(ద్రుడు+అనంగన్‌= రు(ద్రునికొడు కనగా; 
శరవణ ఉద్భవుండు+అనన్‌= రెల్లుగడ్డిపాదలో పుట్టినవాడనగా; గుహుండు= కుమారస్వామి; ఉద్భవిల్లణడె= పుట్టలేదా; ధర్మవిదు( 
డు= ధర్మాన్ని తెలిసినవాడు; కృపుడు= కృపాచార్యుడు; శర, స్తంబ, జన్ము(డు= రెల్లుగంటలో పుట్టుక కలవాడు; SG; 
కీర్తిపరుడు= కీర్తిగలవాడు; వరు(డు= శ్రేష్టుడు; |ద్రోణుండు; ఘట, సంభవు(డు= కుండలో పుట్టినవాడు; కా(డె= కాదా!; 
అవనిన్‌+ భూమిని; కావన్‌=కాపాడటానికి; కడ(గి= పూనుకొని; ఘనులు= గొప్పవారు; సత్‌+క్షత్రియుల్‌= ఉత్తములైనరాజులు; 
విప్రులవలనన్‌= (బ్రాహ్మణులవలన; పుట్టరు+ఐరె= పుట్టినవారు కాలేదా; ISKS వినటాన్ని బట్టి (తెలియగా), మీ జన్మములున్‌= 
మీ యొక్క పుట్టుకలుకూడా; ఇట్లు+అ, కావె= ఈ విధమైనవే కదా! 


610 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: శూరుల పుట్టుక, దేవతల పుట్టుక, నదుల పుట్టుక తెలిసికొనటం సాధ్యమా? దేవేంద్రుని వజ్రాయుధం 
దధీచి ఎముకనుండి పుట్టలేదా? గంగకొడుకుగా, కృత్తికలకొడుకుగా, అగ్నికొడుకుగా, రు[ద్రునికొడుకుగా, రెల్లుపొదలలో 
జన్మకలవాడుగా కుమారస్వామి పుట్టలేదా? ధర్మమెరిగిన కృపాచార్యుడు రెల్లుగడ్డిగంటలో పుట్టలేదా? కీర్తిమంతుడు, 
శ్రేష్టుడు అయిన [ద్రోణుడు కుండలో పుట్టలేదా? భూమిని కాపాడటానికై ఉత్తమ క్షత్రియులు (బ్రాహ్మణులవలన 
పుట్టలేదా? విన్నదానినిబట్టి మీ పుట్టుకలుకూడా ఇట్టివే కదా! 


విశేషం: “శూరులజన్మంబు సురలజన్మంబును నేజులజన్మంబు నెజఖు(గనగునె' - అనేదానికి మూలం:- “శూరాణాంచ 
నదీనాంచ దుర్వ్పిదాః ప్రభవాః కిల” (చిత్రకళా(ప్రతి) - శ్రీమదాం[ధ్రమహాభారతసంశోధిత(ప్రతి, పుట.335. పెద్దలముందు మి(త్రు 
డైన కర్లుడిని నిందించిన భీముడిని అధిక్లేపిస్తూ దుర్యోధనుడు పెద్దలందరిపుట్టుకతో కలిపి పాండవుల పుట్టుకలను గురించికూడా 
పేర్కొన్నాడు. మీరందరూ శూరులైతే గూఢజన్నుడైకూడా గొప్పవాడుగా కనపడుతున్న కర్గుడు శూరుడు కాలేకపోతాడా? అని 
తార్కికంగా మాట్లాడాడు. తెలియక, అభిమానంతో మాట్లాడుతున్న దుర్యోధనునిమాటలతో నిజం తెలిసిన పరితల మనస్సులు 
అభిమానిస్తాయి. కర్గుడిలోని విషాదాంతనాయకలక్షణాలలో ఇది ఒకటి. అన్ని మంచిగుణాలున్నా ఏదో ఒక అనివార్యమైన 
లోపంవలన కర్ణుడు విషాదాంతం పొందుతూ పఠితల సానుభూతిని పొందుతాడని వస్తుధ్వని. (SOR) 


వ. ON దేమి? దివ్యలక్షణలక్షితుండును సహజకవచకుండలమండితుండును గాని ప్రకృతిపురుషుండు గా(డు; 
తన బాహుబలంబున నీ యంగరాజ్యంబునక కాదు సకలమహీరాజ్యంబునకు SAH డగు' ననుచున్నయంత 
నాదిత్యుం డస్తంగతుం డైన, నస్రసందర్శనరంగంబు వెలువడి దుర్యోధనుండు Tiyo దోడ్కొని కరదీపికా సహస్రం 
బుతో నిజమందిరంబున SONG బాండవులును భీష్షద్రోణవిదుర కృపాచార్యులతో నిజనివాసంబుల కరిగిరి. 61 


ప్రతిపదార్థం: వానితోడిది+ఏమి= వాటితో పనేమి? (అంటే ఆ జన్మలగురించి తర్కించి ఏం ప్రయోజనం); (కర్ణుడు) దివ్య, 
లక్షణ, లక్షితుండును= శ్రేష్టాలైనలక్షణాలచేత గుర్తింపబడేవాడును; సహజ, కవచ, కుండల, మండితుండును, గాని= సహజా 
లైన కవచకుండలాలచేత అలంకరింపబడినవాడుగాని; ప్రకృతిపురుషుండు, కా(డు= సామాన్య మానవుడు కాడు; తన 
బాహుబలంబునన్‌= తనయొక్క బాహుబలంచేత; ఈ, అంగరాజ్యంబునక, కాదు= ఈ అంగరాజ్యానికి మాత్రమే కాదు; 
సకల, మహీ, రాజ్యంబునకున్‌= మొత్తం ప్రపంచంయొక్క దొరతనానికి; అర్జుండు+అగున్‌= తగినవాడవును; అనుచున్‌+ఉన్న, 
అంతన్‌= అని పలుకుతుండగా; ఆదిత్యుండు= సూర్యుడు; అస్తంగతుండు+ఐనన్‌= అస్తమించే కొండవైపు వెళ్ళినవాడు కాగా 
- అంటే అస్తమించగా; దుర్యోధనుండు; అస్త్ర, సందర్భన, రంగంబు= అస్ర్రవిద్యను చూపే (ప్రదేశంనుండి; వెలువడి= 
బయటకు వచ్చి; కర్టున్‌= SÈN; తోడు+కొని= వెంటపెట్టుకొని; కర, దీపికా, సహ(స్రంబుతో= దివ్విటీలు వెయ్యింటితో; 
నిజ, మందిరంబును= తనయొక్క ఇంటికి; అరిగెన్‌= వెళ్ళాడు; పాండవులును; భీష్మ, (ద్రోణ, విదుర, కృపాచార్యులతో; నిజ, 
నివాసంబులకున్‌= తమయొక్క ఇండ్లకు; అరిగిరి= వెళ్ళారు. 


తాత్సర్యం: 'ఆ జన్మలతో ఏం పని? కరుడు దివ్యలక్షణాలు కలవాడు. సహజకవచకుండలాలు కలవాడు. 
సామాన్యుడు కాదు. తనబాహుబలంచేత ఈ అంగరాజ్యాన్నే కాదు ఈ భూమండలాన్నంతా పరిపాలించగల 
సమర్జుడు' అని అంటూండగా, సూర్యు డస్తమించాడు. దుర్యోధనుడు అస్త్ర విద్యారంగాన్ని విడిచి SUN వెంటబెట్టుకొని 
వెయ్యి దివ్విటీలు వెలుగుతుండగా తన ఇంటికి వెళ్ళాడు. పాండవులుకూడా భీష్మ (ద్రోణ విదుర కృపాచార్యులతో 
కలిసి తమతమ ఇండ్లకు వెళ్ళారు. 


ఆదిపర్వము = షష్టాశ్వాసము 611 


విశేషం: దుర్యోధనుని అధిక్షేపాలకు ఏఒక్కరుకూడా (ప్రతిసమాధానం ఇచ్చినట్టు చెప్పకుండా ఉండటమే ప్రకరణౌచిత్యం. 
ప్రతిభావంతుడైన నాటకకర్త ఒకరంగాన్ని అద్భుతంగా నిర్వహించినట్టు ఈ ముగింపు గోచరిస్తుంది. కర్ణునికీర్తి చివరకు 
జగజ్జేగీయమానంగా (ప్రకాశిస్తుంది. కాని, సూర్యుడు అస్తమించటంతో రంగం ముగుస్తుంది. సూర్యసుతుడైన కర్ణుడు జగ(త్రసిద్దిని 
పొందుతాడు కాని విషాదాంతాన్ని చవిచూస్తాడు అని వస్తుధ్వని. వేయిదివిటీలతో వెలుగుతూ నిష్ర్రమించిన దుర్యోధనుడు 
కర్ణుడి స్నేహంవలన భావిచరిత్రలో వేయివిధాల వెలుగబోతున్నాడని వస్తుధ్వని. కాలాన్ని వస్తుధ్వనిగా వాడుకొనే శిల్పం SOYO. 
కాళిదాసాదిమహాకవులనాటకశిల్పమర్మాలను నన్నయ తనరచనలో (ప్రవేశపెట్టి కథార్ణసంవిధానాన్ని చేశాడు. (సంపా.) 


ఆ. కుంతి యంత సహజకుండలకవచాభి | రాము [pe జూచి రవి ON 
బ్రత్యభిజ్ఞ నెటి(గి ప్రథమపుత్త స్నేహ । మెటుకపడక యుండ నింతి యుండ. 62 


ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు, కుంతి; సహజ, కుండల+అభిరామున్‌= పుట్టుకతో వచ్చిన కుండలాలతో, కవచంతో 
మనోహరమైన వాడిని; రవి, సమానున్‌= సూర్యునితో సమానమైనవాడిని; Sa, చూచి; (ప్రతి+అభిజ్ఞన్‌= గుర్తుచేత; Ye 
A= తెలుసుకొని; ఇంతి= (స్తీ - కుంతీదేవి; ప్రథమ, పుత్ర, స్నేహము= మొదటి కుమారునిమీది (ప్రేమ; Dewi, పడక, ఉండన్‌= 
బయటపడకుండేటట్టు; ఉండెన్‌. 


తాత్సర్యం: అప్పుడు కుంతీదేవి సహజకవచకుండలాలచేత మనోహరుడై, సూర్యసమానుడైన కర్గుడిని చూచి, 
గుర్తుపట్టినా, ఆ మొదటికొడుకుమీద తనకున్న(పేమను బయటపడనికుండా ఉండింది. 


విశేషం: కుమారాస్త్ర విద్యాసందర్భనఘట్టంవలన SH హస్తినాపురంలోనే సూతపుత్రుడుగా పెరిగి, దుర్యోధనునికి మి(త్రుడై, 
అంగరాజై ఉన్నాడని కుంతికి తెలిసింది. కాని, ఆమె నిజం బయటపెట్టక దాచి ఉంచింది. ఇది కర్గునిజీవితం విషాదాంతం 
కావటానికి (ప్రధానమైన శాపం అయింది. (సంపా.) 


క, _ వినుతధనుర్విద్యావిదు | ఘను గర్జు సహాయు( బడసి కౌరవవిభు( డ 
ర్టునువలనిభయము సెడి టొ । మ్మునం జేయిడి నిద్రవోయె ముదితాత్యుం డై, 63 


ప్రతిపదార్థం: వినుత, ధనుః+విద్యా, విదున్‌= పొగడబడిన విలువిద్యను తెలిసినవాడిని; ఘనున్‌= గొప్పవాడిని; కర్గున్‌= 
కర్ణుడిని; సహాయున్‌= స్నేహితుడిని; పడసి= పొంది; కౌరవ, విభు(డు= దుర్యోధనుడు; ముదిత+ఆత్ముండు+ఐ= సంతోషించిన 
మనస్సు కలవాడై; అర్జునువలని= అర్షునునివలన; భయము, చెడి= భయంపోయి; టొమ్మునన్‌+చేయి+ఇడి= గుండెమీద 
చేయి వేసికొని; నిద్రపోయెన్‌. 


తాత్సర్యం: పొగడదగిన విలువిద్యానిపుణుడైన KÊN మిత్రుడిగా పొంది దుర్యోధనుడు సంతోషించి, అర్జునునివలన 
భయం లేకుండా గుండెమీద చెయ్యివేసికొని నిద్రపోయాడు. 


విశేషం: అర్జునునికి ప్రతివీరుడిగా కర్గుడిని నిలిపిన దుర్యోధనునినైపుణ్యం (ప్రశంసనీయంగా మిగిలింది ఈ రంగంచివర. 
కురుకుమారులలో భీమదుర్యోధనులపోరు పెద్దలచేత వారింపబడవచ్చునేమో కాని, కర్ణార్డునుల వైరంమా(త్రం కాలం తీర్చవలసిందే 
అనే సూచన కథాంతంలో నన్నయ ధ్వనింపచేశాడు. (సంపా.) 


612 శ్రీమదాంధ్ర మహాభారతము 
కౌరవసాండవులు గురుదక్షిణార్థంబు ద్రుపదుం బట్ట జనుట (సం. 1-127-1) 


వ. అంత బ్రభాతం బగుటయు సమయనియమంబులు దీర్షి యాచార్యుండు శిష్యులనెల్ల రావించి 'మీరు నాకు 
గురుదక్షిణ యిం' డనిన నందటు మొక్కి యెదుర నిలిచి 'మీ కెద్ది యిష్టంబు సెప్పుం' డనిన విని 'యవివేక కారణ 
దారుణైశ్వర్యావలిస్తుం డైన ద్రుపదు నొడిచిపట్టి So; డిదియ నా కిష్టం బైన గురుదక్షిణ యని పంచిన. 64 

ప్రతిపదార్థం: అంతన్‌= తర్వాత; ప్రభాతంబు+అగుటయు= తెల్లవారగా; సమయ, నియమంబులు= ఆయా సమయాలలో 
చేయవలసిన పనులు; తీర్భి= పూర్తిచేసుకొని; ఆచార్యుండు= గురువైన (ద్రోణుడు; శిష్యులను+ఎల్లన్‌= శిష్యులందరినీ; 
రావించి; మీరలు; నాకున్‌; గురుదక్షిణ; ఇండు= ఈయవలసింది; అనినన్‌= అనగా; అందు; (మొక్కి; ఎదుర,నిలిచి= ఎదుట 
నిలబడి; మీకున్‌+ఎద్ది= మీకు ఏది; ఇష్టంబు= ఇష్టమో; చెప్పుండు= చెప్పండి; అనినన్‌= అనగా; విని; అవివేక, కారణ, 
దారుణ+ఐశ్యర్య+అవలిప్తుండు+ఐన= అవివేకానికి కారణమైన భయంకరమైన సంపదచేత గర్వించినవాడైన; (ద్రుపదున్‌; 
ఒడిచి= ఓడించి; పట్టి; తెండు= తీసికొని రండు; ఇదియ; నాకు+ఇష్టంబు+ఐన= నాకు (ప్రీతికరమైన; గురుదక్షిణ; అని= 
ఆవిధంగా; పంచినన్‌= ఆజ్ఞాపించగా. 

తాత్సర్యం: తెల్లవారగానే ఆయా సమయాలలో చేయవలసిన పనులు పూర్తిచేసుకొని (ద్రోణాచార్యుడు శిష్యులను 

పిలిచి మీరు నాకు గురుదక్షిణ ఇవ్వండి” అన్నాడు. శిష్యులందరు ఆయనకు మొక్కి ఎదుట నిలబడి “మీ కేది 

ఇష్టమో సెలవీయం'” డని అడిగారు. అందుల కాయన 'అత్యధికసంపదచేత గర్వించి వివేకాన్ని కోల్పోయిన 
ద్రుపదుడిని ఓడించి పట్టి తీసికొని రండి. ఇదే నా కిష్టమైన గురుదక్షిణ అని ఆజ్ఞాపించాడు. కాగా. 


క. వల్లె యని రాజనందను । లెల్లను సమకట్టి, రథము లెక్కి దిశల్‌ భే 

DR గర్జిల్లి , నిశా 1 తోల్లసిత కృపాణ కార్ము కోద్యతకరు లై, 65 
ప్రతిపదార్థం: 59, అని= సరే అని, రాజనందనులు+ఎల్లను= రాజకుమారులంతా; సమకట్టి= పూనుకొని; రథములు+ఎక్కి; 
దిశల్‌= దిక్కులు; భేదిల్లంగన్‌= (బద్దలయ్యేట్లు; గర్జిల్లి= సింహనాదం చేసి - పెద్ద యుద్దధ్వని చేసి; నిశాత+ఉల్లసిత, కృపాణ, 
కార్యుక+ఉద్యత, కరులు+ఐ= వాడియె (ప్రకాశిస్తున్న కత్తులతో, విల్లులతో ఎత్తబడిన చేతులు కలవాళ్ళయి. 


తాత్సర్యం: [ద్రోణుడు కోరినగురుదక్షిణకు సరే అని రాజకుమారులంతా పూనుకొని రథాలెక్కి దిక్కులు పిక్కటిల్లేట్టుగా 
సింహనాదాలు చేసి, చేత ఖడ్గాలు, ధనుస్సులు ధరించి. 
ఉత్సాహము. 

“ఏల దీని నెడయు( జేయ? నీ క్షణంబ SDA పాం 

చాలు బట్టి తెత్త మధికశౌర్యలీల మెబియయగాC 

బోలు ననుచు బెరి(గి రాజపుత్తు లెల్ల నరిగి పాం 

చాలుపురము ముట్టికొని రసంఖ్య బలసమేతు లై, 66 


ప్రతిపదార్థం: రాజ, పుత్రులు+ఎల్లన్‌= రాజకుమారులంతా; దీనిన్‌= ఈ పనిని అంటే (ద్రుపదుడిని ఓడించి పట్టితెచ్చేపనిని; 
ఎడయున్‌+చేయ= ఆలస్యంచేయటం; ఏల= ఎందులకు; ఈ క్షణంబు+అ= ఈ నిముషంలోనే, ఏ(గి= వెళ్ళి; పాంచాలున్‌+పట్టి= 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 613 
పాంచాలరాజైన |ద్రుపదుడిని పట్టుకొని; తెత్తము (తెచ్చుదము)= తీసుకొనివద్దాము; అధిక, శౌర్య, లీల= అధికశూరత్వం 
యొక్క విలాసం; మెణయయాన్‌= (ప్రదర్శించగా; పోలున్‌= తగును; అనుచున్‌= అంటూ; పెరి(గి= విజృంభించి; అరిగి= వెళ్ళి; 
అసంఖ్య, బల, సమేతులు+ఐ= లెక్కించ సాధ్యం గాని సైన్యంతో కూడుకొన్నవాళ్ళయి; పాంచాలు, పురమున్‌= (ద్రుపదుని 
పట్టణాన్ని; ముట్టకొనిరి= ముట్టడించారు. 


తాత్సర్యం: రాజకుమారులంతా ఈ పనికి ఆలస్యంచేయడమెందుకు?’ అని ఈ క్షణమే వెళ్ళి ద్రుపదుడిని పట్టి 
తెద్దామనీ, ఇది అధికశౌర్యవిలాసాన్ని (ప్రదర్శించదగినసమయమనీ, విజృంభించి అసంఖ్యాకసైన్యంతో వెళ్ళి, 
(దుపదుపురాన్ని ముట్టడించారు. 


విశేషం: ఉత్సాహం జాతివృత్తం. అందులో (ప్రతిచరణంలోనూ ఏడు సూర్యగణాలు, ఒక గురువు ఉంటాయి. అయిదవగణం 
మొదటి అక్షరం యతి. ఉత్సాహం వీరరసస్థాయిభావం. ఆ పేరుతో వెలసిన వృత్తం ఇక్కడ కురుకుమారులు యుడ్లోత్సాహాన్ని 
ప్రదర్శించే సందర్భంలో వాడబడింది. 'ఉత్సాహ స్సర్వకృత్వేషు సత్వరా మానసీ(క్రియా” అన్న భావ(ప్రకాశోక్తికి అనుగుణంగా 
కురుకుమారుల వేగవంతమైన మానసికషప్ర(క్రియను ఈ వృత్తం ధ్వనింప చేస్తున్నది. కాబట్టి నన్నయ మొదటిసారిగా వాడిన 
ఉత్సాహవృత్తాన్ని కథార్థయోజనకు అనుగుణంగా నిర్వహించాడు. (సంపా.) 


వ. పాండవులును రథంబు లెక్కి ద్రోణుం బరివేష్టించి పిఖుంద నరిగి; రంత నర్జునుం డాచార్యున కి ట్లనియె.67 


ప్రతిపదార్థం: పాండవులును; రథంబులు+ఎక్కి; (ద్రోణున్‌= ద్రోణాచార్యుని; పరివేష్టించి= చుట్టువచ్చి; పిణుందన్‌= వెనుక; 
అరిగిరి= వెళ్ళారు; అంతన్‌= అప్పుడు; అర్డునుండు; ఆచార్యునకున్‌= ద్రోణాచార్యునికి; ఇట్లు+అనియెన్‌. 
జ ౧ 


తాత్సర్యం: పాండవులుకూడా రథాలెక్కి (ద్రోణుణ్ణి మధ్యలో ఉంచి చుట్టూ తాము గుమిగూడి రక్షించుకొంటూ 
కౌరవులవెనుకనే బయలుదేరి వెళ్ళారు. అప్పుడు అర్షునుడు [ద్రోణునితో ఇట్లా అన్నాడు. 


క డవడిగొని కౌరవు లొండొరు( । గడవ(గ మును WOO; వారిగర్వము సూడం 
గడిమిని ద్రుపదాధిపుతో( | బొడువ(గ( దమ కలవియగునె భుజవీర్యమునన్‌. 68 


ప్రతిపదార్థం: కౌరవులు; వడిగొని= వేగంగా; ఒండొరున్‌= ఒకరినొకరు; కడవ(గన్‌= మీరునట్టుగా; మును, చనిరి= ముందు 
వెళ్ళారు; వారిగర్వము; చూడన్‌= చూడగా; భుజ, వీర్యమునన్‌= భుజశక్తిలోని; కడిమిని= అతిశయంతో; (ద్రుపద+అధిపుతోన్‌= 
(ద్రుపదరాజుతో; పొడువ(గన్‌= యుద్దంచేయటానికి; తమకు+అలవి, అగునె= తమకు సాధ్యమవుతుందా? 


తాత్సర్యం: కౌరవులు వేగంగా ఒకరినొకరు మీరి ముందుగా వెళ్ళారు గాని - వాళ్ళగర్వం చూస్తే - భుజబలంలో 
(దుపదరాజును మించి యుద్దంచేయటం వాళ్ళకు సాధ్యమా? 


విశేషం: ఇది (ద్రుపదునిబలం ఏపాటిదో తెలిసికొనాలని పార్టుడు సాగించినసంభాషణ, ఉత్తమవీరుడు శృత్రుబలాన్ని అంచనా 
వేసుకోకుండా యుద్దానికి దిగడు. కౌరవులు తామే (ద్రుపదుడిని పట్టితెచ్చామన్న కీర్తి రావాలని, |ద్రోణునిమెప్పు పొందాలని, 
అవిచారంగా, ఆవేశంతో ముందుకు దూకారు. అర్జునుడు అట్టా చేస్తాడా? దెబ్బతిని తిరిగి వస్తాడా? పైగా అస్ర్రవిద్యాభ్యాసం 
తరువాత ఇదే తానెదుర్కొనే ప్రథమయుద్దం. అందులోనూ |(ద్రుపదునితో. అందుకే ఇంత ఆలోచన. తన గురువును అంతటి 
అస్ర్రవిద్యాచార్యుడిని తిరస్కరించిన (ద్రుపదుడు అంత తక్కువవాడుగా ఉంటాడా? కాని (ద్రుపదుని బలపరా(క్రమాల కొలదిని 


614 శ్రీమదాంధ్ర మహాభారతము 


గూర్చి గురువుగారిని ప్రత్యక్షంగా అడగటం ఎట్టా? అర్జునుడు జంకుతున్నాడనే భావన ఆయనకు వస్తుందేమో? అంతేకాదు, 
తన ఆత్మాభిమానం ఏమి కావాలి? అందుకే అర్జునుడు అంతనేర్చుగా (ద్రోణునితో సంభాషణ ఆరంభించాడు; కౌరవుల 
స్వాతిశయాన్ని, తొందరపాటును గూర్చి అనుకొంటున్నట్టు ఆరంభించాడు. 


క, అతగులచే ద్రుపదు( డనవ । హితు( డై పట్టువడ నంతహీనుడె? శౌర్యో 
న్నతు( డధికధనుర్విద్యా । న్వితు(డు భవత్సఖు( డనంగ వినరొకొ వానిన్‌. 69 


ప్రతిపదార్థం: |ద్రుపదు(డు; అనవహితుడు+ఐ= ఎచ్చరిక లేనివాడై; అతగులచే= బలహీనులచే; పట్టు పడన్‌=చిక్కుటకు; 
అంత, హీనుడె= అంతతక్కువవాడా!; వానిన్‌= ఆ |(ద్రుపదుడిని; శౌర్య+ఉన్నతు(డు= శూరత్వంచేత గొప్పవాడు; అధిక, 
ధనుః+విద్యా+అన్వితుడు= గొప్ప ధనుర్విద్యతో కూడుకొన్నవాడు; భవత్‌+సఖు(డు= మీయొక్క స్నేహితుడు; అనంగన్‌= 
అని అంటుండగా; వినరు+ఒకొ= వినలేదా ఏమి? 


తాత్సర్యం: ఏమరుపాటున బలీీనులచేత పట్టువడటానికి (దుపదుడంత తక్కువవాడా? (ద్రుపదుడు గొప్ప 
శౌర్యవంతుడనీ, గొప్ప ధనుర్విద్యాసంపన్నుడనీ, d స్నేహితుడని వినలేదా ఏమి ? 


విశేషం: గురువుగారుమా'త్రం తక్కువవారా! శిష్యునిశక్తిసామర్థ్యాలు ఆయనకు తెలియవా. పరీక్షకు ముందే శిష్యునికి 
సమాధానాలు చెపుతాడా? అందుకే (ద్రోణునిమౌనం. (ప్రియశిష్యునియుద్దనైపుణ్యాని కిది ప్రథమపరీక్ష. ఆ శిష్యుడే అన్నీ 
ఆలోచించుకోవాలి. అంచనా వేసుకోవాలి. యుద్దం చేయాలి. విజయం సాధించాలి. గురుదక్షిణ ఇవ్వాలి. 


వ. అనుచుం బాంచాలుపురం బాసన్నంబు గా జనుదెంచునంతకు ముందటి చని దుర్యోధన యుయుత్సు 
దుశ్శాసనవికర్ణజలసంధాదు లైన థార్తరా షు లనేకనృ్ఫపకుమారసహితు లై పాంచాలుపురం బవరోధించిన( 
బాంచాలపతి యలిగి యపారచతురంగబలసమేతుం డై కౌరవులం దాడి. 70 


ప్రతిపదార్థం: అనుచున్‌; పాంచాలు, పురంబు= [ద్రుపదునియొక్క నగరం; ఆసన్నంబు, కాన్‌= దగ్గర అయ్యేటట్టు; 
చనుదెంచు+అంతకున్‌= రాగా; చని= ముందుగా వెళ్ళి; దుర్యోధన, యుయుత్సు, దుశ్శాసన, వికర్ల, జలసంధ++ఆదులు+ఐన= 
దుర్యోధనుడు, యుయుత్సుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, జలసంధుడు మొదలైన; ధార్తరాష్టులు= ధృతరాష్ట్రుని కుమారులు; 
అనేక, నృప, కుమార, సహితులు+ఐ= పెక్కుమంది రాకుమారులతో కూడినవాళ్ళయి; పాంచాలు, పురంబు; అవరోధించినన్‌= 
అడ్డగించగా; పాంచాల, పతి= TOTO - (ద్రుపదుడు; అలిగి= కోపించి; అపార, చతురంగ, బల, సమేతుండు+ఐ= 
అంతులేని రథ గజ తురగ పదాతి సైన్యంతో కూడుకొన్నవాడై; కౌరవులన్‌; తా(కి= ఎదుర్కొని. 


తాత్సర్యం: దుపదునినగరం దగ్గరపడగా దుర్యోధనుడు, యుయుత్సుడు, దుశ్శాసనుడు, NS, జలసంధుడు 
మొదలైన ధృతరాష్ట్రునికుమారులు, పెక్కుమంది రాకుమారులతో కలిసి, ఆ (ద్రుపదుని నగరాన్ని ముట్టడించగా, 
(ద్రుపదుడు కోపించి అంతులేని రథగజతురగపదాతిసైన్యంతో కౌరవుల నెదుర్కొని. 


క, _శరనికరసహస్రంబుల(। బరువడి నందటిను గప్పె( బ్రావృడ్డారా 
ధర మురుధారాజలముల | సరసిజముల( గప్పనట్లు సంరంభమునన్‌. 71 


ఆదిపర్వము = షష్టాశ్వాసము 615 
ప్రతిపదార్థం: (ప్రావృట్‌+ధారా, ధరము= వర్షాకాల మేఘం; ఉరు, ధారా, జలముల= పెద్ద ధారలైన నీళ్ళతో; సరసిజములన్‌= 
పద్యాలను; కప్పునట్టు= |క్రమ్మే విధంగా; సంరంభమునన్‌= త్వరపడి; శర, నికర, సహ(స్రంబులన్‌= వేలబాణసమూహాలతో; 
పరువడిన్‌= వరుసగా; అందణును= వారిని అందరినీ; కప్పెన్‌= కప్పాడు. 
తాత్సర్యం: వర్గాకాలమేఘం పెద్ద జలధారలతో పద్మాలను కప్పివేసినట్టు (ద్రుపదుడు త్వరపడి బాణ సమూహాలు 
వేలకువేలు వేసి, వాళ్ళనందరినీ వరుసగా కప్పివేశాడు. 
విశేషం: అలం: ఉపమ. 

క కలయ నసిముసల దండం | బులు గొని కాంపిల్యనగరమున జను లెల్లన్‌ 

నలి రేగి యార్షి కౌరవ | బలసుభటుల బొడిచి రాజి బడలు వడంగన్‌. 72 
ప్రతిపదార్థం: కాంపిల్య, నగరమునన్‌, జనులు+ఎల్లన్‌= కాంపిల్యనగరంలోని ప్రజలంతా; నలి= మిక్కిలి; BAS విజృంభించి; 
ఆర్భి= సింహనాదాలు చేసి; కలయన్‌= అంతటా; అసి, ముసల, దండంబులు= కత్తులను, రోకళ్ళను, కర్రలను; కొని= 


చేతపట్టి; ఆజిన్‌= యుద్దంలో; కౌరవ, బల, సుభటులన్‌= కౌరవ సైన్యంలోని మేటి వీరులను; బడలుపడంగన్‌= శ్రమపడేట్లుగా; 
పొడిచిరి= యుద్దంచేశారు. 


తాత్సర్యం: కాంపిల్యనగరంలోని ప్రజలంతా విజృంభించి సింహనాదాలు చేసి, కత్తులు, రోకళ్ళు, కర్రలు చేతపట్టి 
కౌరవసేనలోని మేటివీర లందరు బడలికపొందేటట్లు యుద్దం చేశారు. 


క ధృతరాష్ట్రకుమారకు లవ । హితు లై పాంచాలుమీ(ద నేసిరి సాంద్రా 
తతబాణప్రకరతిరో | హెత మై రవికిరణజాల మేర్చ్పడకుండన్‌. 73 


ప్రతిపదార్థం: ధృతరాష్ట్రకుమారులు= ధృతరాష్టునియొక్క (ప్రియపుతులు; అవహితులు+ఐ= ఎచ్చరిక గలవాళ్ళయి - 
సావధానులై; సాం(ద్ర+ఆతత, బాణ, (ప్రకర, తిరోహితము+ఐ= దట్టములై అధికములైన బాణాల సమూహంచేత కప్పబడినదై; 
రవి, కిరణ, జాలము= సూర్యునియొక్కకిరణాలసమూహం; ఏర్పడక+ఉండన్‌= బయటపడకుండ ఉండేటట్టుగా; పాంచాలుమీ( 
దన్‌= (ద్రుపదునిమీద; ఏసిరి= కొట్టారు. 


తాత్సర్యం: కౌరవులు సావధానులై సూర్యకిరణాలుకూడా బయల్పడకుండేటట్టు దట్టమై అధికమైన బాణ 
సమూహాన్ని (ద్రుపదునిమీద వేశారు. 


క వారల శరములు నడుమన | వారించుచు నధికలాఘవంబున వారిన్‌ 
ఘోరశరవిద్దమర్ముల( | గా రణమున సోమకుండు ఘను( డై యేసెన్‌. 74 


ప్రతిపదార్థం: సోమకుండు= (ద్రుపదుడు; రణమునన్‌= యుద్దంలో; ఘను(డు+ఐ= గొప్పవాడై - అధికుడై; వారల, 
శరములు= వాళ్ళయొక్క - కొరవులయొక్క బాణాలు; నడుమన= నడుమనే; వారించుచున్‌= తొలగిస్తూ; అధిక, లాఘవంబునన్‌= 
మిక్కిలి సులువుగా; వారిన్‌= వాళ్ళను; ఫోర, శర, విద్ద, మర్ములన్‌+కా= భయంకరాలైన బాణాలచేత బాధింపబడిన 
ఆయువుపట్టు కలవాళ్ళనుగా; ఏసెన్‌= కొట్టినాడు. 


616 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: యుద్దంలో [ద్రుపదుడు పెచ్చుపెరిగినవాడై కౌరవుల బాణాలను నడుమనే తొలగించి, అతిసులభంగా 
వారిఆయువుపట్ల్టు అదరేటట్లు భయంకరాలైన బాణాలతో కొట్టాడు. 


క. నానావిధ మార్గణముల | నానామార్గముల నేసినం, గురువీరుల్‌ 
వానిం జూచి భయంపడి | నానాతనుగా మనంబునన్‌ వగి రనిన్‌. 75 


ప్రతిపదార్థం: నానావిధ, మాగ్గణముల= పలురకాలైన బాణాలచేత; నానామారగ్గములన్‌= పలువైపులనుండి; ఏసినన్‌= కొట్టగా; 
కురు, వీరుల్‌= కౌరవవీరులు; అనిన్‌= యుద్దంలో; వానిన్‌= ఆ (ద్రుపదుడిని; చూచి; భయంపడి; నానాతనున్‌+కా= 
అనేకవిధాలైన రూపాలు కలవాడినిగా; మనంబునన్‌= మనస్సులో; వగచిరి= తలచారు. 


తాత్సర్యం: పలువిధాలైన బాణాలచేత పలువైపులనుండి కొట్టగా, కురువీరులు యుద్దంలో ఆ |ద్రుపదుళ్ణి చూచి 
భయపడి, అతళ్ణి నానారూపాలు SOT మనస్సులో తలచారు. 


వ. ఇట్లు పాంచాలుబాణవృష్టికి నిలుపోపక కురుకుమారులు కుమారశరనిహత సురారికుమారులుంబోలె 
వెబిచటిచి పాండవులయొద్దకుం బటితెంచినం జూచి, యర్జునుం డాచార్యధర్మజులకు నమస్కరించి “మీర 
లింద యుండుం; డే నీక్షణంబ యప్పాంచాలుం బట్టి SY నని విజృంభించి, సంరంభంబున బీమసేనుండు 
దనకు సేనాగ్రచరుండుగా మాద్రేయులు రథచక్రరక్షకులుగా ద్రుపదరాజవాహినీసముద్రంబు దథియం జొచ్చిన. 

76 


ప్రతిపదార్థం: gê; పాంచాలు, బాణ, వృష్టికిన్‌= (ద్రుపదునియొక్క బాణాల వానకు; నిలుపు+ఓపక= నిలువలేక; కురుకుమారులు; 
కుమార, శర, నిహత, సుర+అరి, కుమారులున్‌+పోలెన్‌= కుమారస్వామియొక్క బాణాలతో కొట్టబడిన రాక్షసకుమారులవలె; 
వెబిచణిచి= భయపడి; పాండవుల, ఒద్దకున్‌= పాండవులదగ్గరకు; పజుతెంచినన్‌= పరుగెత్తుకొనిరాగా; చూచి, అర్ష్జునుండు; 
ఆచార్య, ధర్మజులకు= ద్రోణాచార్యునికి, ధర్మరాజుకు; నమస్కరించి; మీరలు; ఇందు+అ= ఇక్కడే; ఉండుండు= ఉండండి; 
ఏను= నేను; ఈ క్షణంబు+అ= ఈ నిమిషిన్నే; ఆ+పాంచాలున్‌= ఆ |ద్రుపదుడిని; పట్టి; తెచ్చెదను+అని; విజృంభించి; 
సంరంభంబునన్‌= వేగిరపాటుతో; భీమసేనుండు; తనకున్‌; సేనా+అ(గ్రచరుండు+కా= సేనయొక్క ముందుభాగానికి వెళ్ళేవాడుగా; 
మా(ద్రేయులు= మా(దితనయులైన నకులసహదేవులు; రథ, చక్ర, రక్షకులుగా= రథంయొక్కచ।(క్రాలను రక్షించేవాళ్ళుగా; 
ద్రుపద, రాజ, వాహినీ, సము(ద్రంబున్‌= (ద్రుపదరాజుయొక్కసేన అనే సముద్రాన్ని; తతియన్‌= సమీపించేటట్టు; చొచ్చినన్‌= 
ప్రవేశించగా. 


తాత్సర్యం: ద్రుపదునిబాణవర్షానికి నిలువలేక కౌరవులు కుమారస్వామి బాణాలచేత కొట్టబడిన రాక్షసకుమారులవలె 
భయపడి పాండవులదగ్గరకు పరుగెత్తారు. అది చూచి అర్జునుడు (ద్రోణధర్మరాజులకు నమస్కరించి 'మీ రిక్కడే 
ఉండండి. నేను ఈ క్షణాన్నే (ద్రుపదుణ్ణి పట్టి తెస్తా' నని ఆటోపంతో, భీమసేనుడు తనసైన్యానికి ముందు నడువగా, 
నకులసహదేవులు తనచ(క్రరక్షకులు కాగా, [ద్రుపదుడిసైన్యమనే సముద్రాన్ని సమీపించాడు. 


విశేషం: అలం: ఉపమ, రూపకం. అర్జునుడు గురువైన |ద్రోణునికి, పెద్దన్న అయిన ధర్మరాజుకు నమస్కరించటం 
గురుజనభక్తికి నిదర్శనం. అర్జునుడికి గురు వెంతటి దైవమో, అన్నకూడా అంతటి దైవం. 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 617 
భీమార్జునులు ద్రుపదునిసేనను దునుమాడుట (సం. అను.1-78-40 పంక్తి) 


క. కరిఘటలం RS భీముడు | కరటికటీకుంభదంతకరముఖముల జ 

ర్టరితముల( జేసి నిష్ణుర | తరవజ్రనిపాతపటుగదాఘాతముంన్‌. 77 
ప్రతిపదార్థం: కరి, ఘటలన్‌= ఏనుగుల సమూహాలను; తా(కి= ఎదుర్కొని; భీము(డు; నిష్ట్ణురతర, వ(జ్ర, నిపాత, పటు, 
గదా, ఘాతములన్‌= మిక్కిలి కఠినాలైన వ(జ్రాయుధంయొక్క దెబ్బలవలె బలమైన గదయొక్క దెబ్బలచేత; కరటి, కటీ, 


కుంభ, దంత, కర, ముఖములన్‌= ఏనుగులయొక్క చెక్కిళ్ళను, కుంభస్థలాలను, దంతాలను, తొండాలను, ముఖాలను; 
జర్దరితములన్‌+చేసెన్‌= పగులగొట్టబడినవాటినిగా చేశాడు. 


తాత్సర్యం: భీముడు ఏనుగుల సమూహాలను ఎదుర్కొని వ(జ్రపాతంవంటి గదాఘాతాలచేత వాటిచెక్కిళ్ళను, 
కుంభస్థలాలను, దంతాలను, తొండాలను, ముఖాలను పగులగొట్టాడు. 


ఉ. దారుణమౌ వృకోదరు గదాకులిశాహతి నన్యవాహినీ 

వారణసంచయం బభినవక్షతజారుణధార లొప్ప సం 

చారితధాతునిర్‌రురవిశాలశిలోచ్చయ సంచయాభమై 

వీరరణంబునం బడియె విక్షతహస్తిపవృక్షపంక్తితోన్‌. 78 
ప్రతిపదార్థం: దారుణము+!జొ= భయంకరమైనట్టి; వృక+ఉదరు, గదా, కులిశ+ఆహతిన్‌= తోడేలు కడుపువంటి కడుపు 
కలవాడైన భీమునియొక్క గద అనే వ(జ్రాయుధంయొక్క దెబ్బచేత, అన్య, వాహినీ, వారణ, సంచయంబు= శత్రుసేనలోని 
ఏనుగులగుంపు; అభినవ, క్షతజ+అరుణ, ధారలు+ఒప్పన్‌= కొత్తనెత్తురుయొక్క ఎజ్జనిధారలు ఒప్పగా; సంచారిత, ధాతు, 
నిర్‌యుర, విశాల, శిలా+ఉచ్చయ, సంచయ+ఆభము+ఐ= సంచరింపజేయబడిన గైరికధాతువులతో కూడిన సెలయేళ్ళతో 
విశాలమైన పర్వత సమూహం యొక్క కాంతి గలదై; DK, హస్తిప, వృక్ష, పంక్తితోన్‌= కొట్టబడిన మావటీళ్ళనే వృక్షాల 
సమూహంతో, వీర, రణంబునన్‌= వీరులయొక్కయుద్దంలో; పడియెన్‌= పడింది. 
తాత్సర్యం: భయంకరమైన వ[జ్రాయుధంవంటి భీమునిగదాఘాతంచేత శత్రుసైన్యంలోని ఏనుగులగుంపు - 
క్రొత్తనెత్తుటిధారలతో - గైరికాదిధాతువులతో కూడిన సెలయేళ్ళతో, విశాలమైన సంచార పర్వత సమూహంవలై, 
కొట్టబడిన మావటీళ్ళనే వృక్షసమూహంతోకూడి ఆ యుద్దంలో పడింది. 


నిశేషం: అలం: ఉటత్రేక్ష. 'పర్వతసమూహంవలె' అని ఉంటే ఉపమ అవుతుంది. కాని, “'సంచారపర్వతసమూహంవలె' అనే 
భావన దీన్ని ఉత్రేక్షగా మారుస్తున్నది. 


చ. అనిలజు( డుగ్రు( డై ద్రుపదుహస్తిఘటావళి నశ్వసంహతిన్‌ 
ఘనరథకోటి భగ్నములుగా సమరంబునం జేసి పేదదు 
ర్మనుజుల( జంప నేల యని మానుగ గోపు(డు గోగణంబులన్‌ 
గొనకొని రొప్పునట్టు లధికుం డెగిచెం బృథుదండహస్తు( డై. 79 


618 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనిలజు(డు= వాయుదేవునికుమారుడైన భీముడు; ఉ(గ్రుడు+ఐ= భయంకరమైనవాడై; సమరంబునన్‌= 
యుద్దంలో; |ద్రుపదు, హస్తి, ఘటా+ఆవలిన్‌= (ద్రుపదునియొక్క ఏనుగు మందలయొక్క సముదాయాన్ని; అశ్వ, సంహతిన్‌= 
గుర్రాల సమూహాన్ని; ఘన, రథ, కోటిన్‌= గొప్ప రథాల సమూహాన్ని; భగ్నములు+కాన్‌= దెబ్బతిన్నవాటినిగా; చేసి, పేద, 
దుర్‌+మనుజులన్‌= బలహీనులైన దుష్ట మానవులను; చంపన్‌+ఏల= చంపటం ఎందుకు; అని= అనుకొని; మానుగన్‌= 
ఒప్పుగా; అధికుండు= గొప్పవాడు - భీముడు; పృథు, దండ, హస్తు(డు+ఐ= పెద్దగద చేతిలో గలవాడై; గోపు(డు= 
ఆవులకాపరి; గో, గణంబులన్‌= ఆవుల సమూహాలను; కొనకొని= పూని; రొప్పునట్టుల= అరచి తరిమినట్టుగా; ఎగిచెన్‌= 
తరిమాడు. 


తాత్సర్యం: భీముడు భయంకరుడై యుద్దంలో ద్రుపదునిగజాశ్యరథసమూహాలను భగ్నంచేసి, బలహీనులైన 
దుష్టమానవులను చంపటం ఎందుకులే అని గొల్లవాడు గోవులమందను అరచి తరిమినట్ల్టు తరిమాడు. 


విశేషం: అలం: ఉపమ. భీమపరా(క్రమాన్ని వర్ణించిన 77, 78, 79 పద్యాలు ఓజోగుణరమణీయాలు. 


స్రగ్ధర. 
అంత( గౌంతేయు( డత్యాయతభుజు(డు నరుం డల్లి పాంచాలు దంతి 
ధ్వాంతంబున్‌ వానివాహోత్తమతుహినతతిం దద్ధటోదారతారా 
సంతానంబున్‌ శరాంశూచ్చ్లయవిభవమునన్‌ శాంతి( బొందించి యుద్య 
ద్వ్వాంతారాతిప్రభుం డై తనరుచు వెలి(గెన్‌ దద్రణవ్యోమవీథిన్‌. 80 


ప్రతిపదార్థం: అంతన్‌= తర్వాత; అతి+ఆయత, భుజు(డు= మిక్కిలి విశాలాలైన భుజాలు కలవాడు; కౌంతేయు(డు= 
కుంతీదేవి కుమారుడు; నరుండు= అర్జునుడు; అల్ల్గి= కోపించి; పాంచాలు, దంతి, ధ్యాంతంబున్‌= [ద్రుపదునియొక్కఏనుగుల 
సమూహమనే చీకటిని; వాని, వాహ+ఉత్తమ, తుహిన, తతిన్‌= అతనియొక్క అశ్య(శ్రేష్ణాలనే మంచుసమూహాన్ని; తత్‌+భట+ఉదార, 
తారా, సంతానంబున్‌= అతనియొక్క భటులు అనే గొప్పనక్షత్రాల సమూహాన్ని; శర+అంశు+ఉచ్చయ, విభవమునన్‌= 
బాణాలు అనే కిరణాల సమూహంయొక్కసంపదచేత; శాంతిన్‌+పొందించి= అణగేటట్లు చేసి; తత్‌+రణ, వ్యోమ, వీథిన్‌= ఆ 
యుద్దమనే ఆకాశమార్గంలో; ఉద్యత్‌+ధ్వాంత+అరాతి, (ప్రభుండు+ఐ= (ప్రకాశిస్తున్న సూర్యునికాంతివంటి కాంతి NOTO; 
తనరుచున్‌= ఒప్పుతూ; వెలిగౌన్‌= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: తర్వాత విశాలాలైన భుజాలు కలవాడూ, కుంతీకుమారుడూ అయిన అర్జునుడు ఆగ్రహించి, ద్రుపదుని 
ఏనుగులసమూహమనే చీకటిని, అశ్యృసమూహమనే మంచును, సైనికసమూహమనే నక్షత్రసముదాయాన్ని తన బాణాలనే 
కిరణసంపదచేత అణగేటట్లు చేసి, యుద్దమనే ఆకాశవీథిలో సూర్యుడివలె (ప్రకాశించాడు. 


విశేషం: అలం: రూపకం. (స్రగ్టరావృత్తంలో (ప్రతిపాదంలోనూ మ, ర, భ, న, య, య, య అనే గణాలుంటాయి. 
8, 15 అక్షరాలతో యతిమై(త్రి. నన్నయ వాడిన (స్రగ్రరావృత్త మిదే. “వీరస్య భుజదండానాం వర్లనే (స్రగ్గరా భవేత్‌ అని 
కాత్యాయనుడు చెప్పినట్లు అభినవగుప్తపాదులు పేర్కొన్నారు. అత్యాయుతభుజుడైన అర్జునుని బాణప్రయోగాన్ని సూర్యుని 
కర (కిరణ) (ప్రయోగాలుగా రూపకం చేయటంతో ఛందశ్శిల్పంతోపాటు అలంకారసార్థక్యాన్నికూడా నన్నయ (ప్రదర్శించాడు. 
(సంపా.) 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 619 


క, ఆతని జూచి సహింపక | యాతతకార్ముకు(డు ద్రుపదుననుజు(డు శౌర్యో 

పేతు(డు సత్యజితుం డను | నాత(డు ధీరు( డయి PR నతిరభసమునన్‌. 81 
ప్రతిపదార్థం: ఆతనిన్‌= ఆ అర్జునుడిని; చూచి; సహింపలేక= ఓర్వలేక; ఆతత, కార్ముకు(డు= గొప్పవిల్లు కలవాడు; శౌర్య+ 
ఉపేతు(డు= శౌర్యంతో కూడుకొన్నవాడు; [ద్రుపదున్‌+అనుజు(డు= (ద్రుపదుడిని అనుసరించి పుట్టినవాడు - తమ్ముడు; 
సత్యబితుండు; అను; అతడు; ధీరుడు+అయి= ధైర్యంగలవాడై; అతి, రభసమునన్‌= మిక్కిలి ఆటోపంతో; తాశెన్‌= 
ఎదుర్కొన్నాడు. 
తాత్సర్యం: అర్షునునివిజృంభణం చూచి ఓర్వలేక (ద్రుపదునితమ్ముడు సత్యజితుడనేవాడు గొప్పవిల్లు చేపట్టి 
శౌర్యధైర్యాలు గలవాడై అమితమైన ఆటోపంతో es ఎదుర్కొన్నాడు. 
క కడగి ద్రుపదానుజు(డు నె । వ్వడి( గవ్వడి నేసె నూటువా(డిశరములం 

గడు నలిగి వాని నన్నియు | నడుమన తునియంగ నేసి నరు డస్ర్రములన్‌. 82 
ప్రతిపదార్థం: (ద్రుపద+అనుజు(డు= (ద్రుపదునితమ్ముడు; SAS పూనుకొని; నెజ+వడిన్‌= నిండువేగంతో; నూణు, 
వా(డి, శరములన్‌= వంద పదునైన బాణాలచేత; కవ్వడిన్‌= అర్జునుడిని; ఏసెన్‌= కొట్టాడు; నరు(డు= అర్జునుడు; కడున్‌= 


మిక్కిలి; అలిగి= కోపించి; వానిన్‌= ఆ బాణాలను; అన్నియున్‌= అన్నింటిని; నడుమన్‌+అ= మధ్యలోనే; తునియంగన్‌= 
ముక్కలయ్యేటటు; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్సర్యం: ద్రుపదుని తమ్ముడు ఎంతో ప్రయత్నించి, మహావేగంగా వందవాడిబాణాలతో అర్జునుడిని కొట్టాడు. 
అందుకు అర్జునుడు ఆగ్రహించి, తనబాణాలతో నడుమనే వాటినన్నింటిని ముక్కలు చేశాడు. 


క్ర వివిధాస్ర్రకోవిదు(డు వా! సవి వానిరథంబు( బార్‌షప్టిసారథుల మహిం 
గువలు వడ నేసి నుగ్రా । హవమునకును వా(డు విముఖు(డై చెడి DEWE. 83 


ప్రతిపదార్థం: వివిధ+అస్త్ర, కోవిదుడు= అనేకవిధాలైన అస్త్రాలను తెలిసినవాడు; వాసవి= ఇంద్రునికొడుకైన అర్జునుడు; 
వాని, రథంబున్‌= అతనియొక్క రథాన్ని; ba సారథులన్‌= వెనుక కాపలాకాసేవాళ్ళను, సారథులను; వా(డు= ఆ 
ద్రుపదుని తమ్ముడు; ఉఊ(గ్ర+ఆహవమునకును= భయంకరమైనయుద్దానికి; విముఖు(డు+ఐ= పెడమొగంగలవాడై; చెడి= 
కనబడకుండ; పణువన్‌= పరుగెత్తిపోయేటట్టు; మహిన్‌= భూమిమీద; కువలుపడన్‌= కుప్పలుపడేట్ల్టుగా; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్సర్యం: అనేకవిధాలైన అ(స్తాలు తెలిసిన అర్జునుడు - [ద్రుపదుడితమ్ముడు గొప్పయుద్దానికి భయపడి 
పరుగెత్తిపోయేటట్లు - అతనిరథాన్నీ, సారథులనూ నేలమీద కుప్పలు పడేటట్లు కొట్టాడు. 


వ. అంత. 84 
తాత్సృర్యం: ఆ పైన, 
క, _శరమోక్షణవేగనిరం 1 తరమండలితోరుచాపదండు( డకాండో 

ద్దురదండధరు(డపోలెను | హరినందను( WAS WOW డత్యుద్ధతుC డై, 85 


620 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: శర, మోక్షణ, వేగ, నిరంతర, మండలిత+జఉరు, చాప, దండు(డు= బాణాలను వదలటంలోని వేగంచేత 
ఎడతెగక వలయాకారంగా చేయబడిన గొప్ప ధనుస్ఫుయొక్క కగర్రగలవాడు; (ద్రుపదు(డు; అతి+ఉద్దతు(డు+ఐ= మిక్కిలి 
గర్ప్వించినవాడై; అకాండ+ఉద్దుర, దండ, ధరు(డు+అ, పోలెను= అకాలంలో విజృభించిన యముడో అనేటట్టు; హరి, 
నందనున్‌= దేవేంద్రుని కుమారుడైన అర్జునుణ్ణి; తాశెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్సర్యం: వ్యవధి లేకుండ వేగంగా బాణాలు వదలటంవలన వలయాకారం పొందిన ధనుస్సుయొక్క కర్ర కలవా 
డైన (ద్రుపదుడు, మిక్కిలిగర్వంతో అకాలంలో విజృంభించిన యముడో అన్నట్లు అరునుడిని ఎదుర్కొన్నాడు. 
a la] జ 


విశేషం: అలం: ఉత్రేక్ష. “'చాపదండుC డకాండోద్దుర....' అనేదానికి 'చాపదండు నకాండోద్దుర...” అనే పాఠాంతరమున్నది. 


అట్టయితే ఆ విశేషం అర్జునునకు అన్వయిస్తుంది. 


మ. పరమాస్రైకవిశారదుల్‌ బలయుతుల్‌ పాంచాలకౌంతేయు లొం 

డొరులన్‌ మార్మొని యేయునప్పడు తదీయోగ్రాజిరంగంబు దు 

స్తర నీరంధ్ర నిశాత సాయక తమస్సంఛన్న మైనం బర 

స్పరయుద్దంబులు దక్కి యోధులు నిశాభ్రాంతాత్ము లై రచ్చటన్‌, 86 
ప్రతిపదార్థం: పరమ+అస్ర+ఏక, విశారదుల్‌= ఉత్తమాలైన అస్రాలలో మిక్కిలిపండితులూ; బలయుతుల్‌= బలంతో 
కూడుకొన్నవాళ్ళు అయిన; పాంచాల, కౌంతేయులు= పాంచాలరాజైన (ద్రుపదుడు, కుంతీ తనయుడైన అర్జునుడు; 
ఒండు+ఒరులన్‌= ఒకరినొకరు; మార్కొని= ఎదుర్కొని; ఏయు+అప్పుడు= బాణాలు ప్రయోగించేటప్పుడు; తదీయ+ఉ(గ్ర+ఆజి, 
రంగంబు= వాళ్ళయొక్క భయంకరమైన యుద్దభూమి; దుస్‌+తర, నీరం(ధ్ర, నిశాత, సాయక, తమస్‌+సంఛన్నము+ఐనన్‌= 
దాటరానివి, దట్టమైనవి, వాడిఅయినవి అయిన బాణాలవలన కలిగిన చీకటిచేత కప్పబడగా; అచ్చటన్‌= అక్కడగల; యోధులు= 
వీరులు; పరస్సర యుద్దంబు= ఒకరితో నొకరు పోరాడటాలు, తక్కి= మాని; నిశా (భ్రాంత+ఆత్ములు+ఐరి= ONO అయిం 
దనే భ్రాంతిని పొందిన మనస్సులు కలవాళ్ళు అయ్యారు. 
తాత్సర్యం: అస్త్రవిద్యలో పండితులు, బలవంతులు అయిన (ద్రుపదపార్గులు, ఒకరినొకరు ఎదుర్కొని బాణాలు 
ప్రయోగించుకొనేటప్పుడు - భయంకరమైన వాళ్ళయుద్దభూమి, దాటరాని దట్టమైన వాడిబాణాలతో కప్పబడి 
చీకటిమయం కాగా, అచ్చటివీరులు ఒకరితో ఒకరు పోరాటడం మాని రాత్రి అయిందని భ్రాంతిపడ్డారు. 


విశేషం: అలం: (భ్రాంతిమంతం. 
అర్జునుడు ద్రుపదుం బట్టి కట్టి తెచ్చుట (సం.1-128-3) 


వ. అట్టి మహాద్వంద్వయుద్ధంబున విజిగీషుం డయి పాంచాలుండు పాండవమధ్యముధనుర్షధ్యంబు భగ్నంబుగా 
నొక్కబాణంబున నేసి PO, నలిగి వాసవసుతుం డుద్యతాసిహస్తుం డయి శైలస్థలంబుమీందికి 
లంఘించుకొదమసింగంబునుంబోలె ద్రుపదురథంబుమీందికి లంఘించి వానిం బట్టికొనిన( దత్రైన్యంబు 
హాహాకారంబు లెసంగ మహార్థవంబునుంబోలె మైయుచుండె నంత. 87 


ప్రతిపదార్థం: అట్టి; మహా, ద్వంద్వ, యుద్దంబునన్‌= అటువంటి గొప్ప జంటపోరులో; విజిగీషుండు+అయి= జయించా 
లన్నకోరిక మిక్కుటంగా కలవాడై; పాంచాలుండు= (ద్రుపదుడు; పాండవ, మధ్యము, ధనుః+మధ్యంబు= పాండవులలో 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 621 
నడిమివాడైన అర్జునుని విల్లుయొక్క నడిమిభాగం; భగ్నంబు, కాన్‌= విరిగేటట్ల్టుగా; ఒక్క, బాణంబునన్‌= ఒక్క బాణంతో; 
ఏసి= కొట్టి; ఆర్బినన్‌= సింహనాదం చేయగా; వాసవ, సుతుండు= దేవేం(ద్రునియొక్క కుమారుడైన అర్జునుడు; అలిగి= 
కోపించి; ఉద్యత+అసి, హస్తుండు+అయి= ఎత్తబడిన కత్తిని చేతిలో కలవాడై; శైల, స్థలంబు, మీందికిన్‌= కొండ (ప్రదేశం మీదికి; 
లంఘించు= ఎగిరిదూకే; కొదమ, సింగంబునున్‌+పోలెన్‌= పిల్లసింహంవలె; (ద్రుపదు రథంబు, మీందికి= (ద్రుపదుని తేరుపైకి; 
లంఘించి= దూకి; వానిన్‌= ఆ (ద్రుపదుడిని; పట్టికొనినన్‌= పట్టుకోగా; తత్‌+సైన్యంబు= అతనియొక్క సైన్యం; హహాకారంబులు= 
హాహా శబ్దాలు; ఎసంగన్‌= అతిశయించగా; మహా+అర్లవంబునున్‌+పోలెన్‌= మహాసము(ద్రంవలె; (మోయుచున్‌+ఉండెన్‌= 
ఘోషిస్తూ ఉండింది; అంతన్‌= అప్పుడు. 


తాత్సర్యం: ఆ గొప్పద్వంద్వయుద్దంలో జయించాలన్నకోరిక మిక్కుటంగా కలవాడై (ద్రుపదుడు, అర్జునుని విల్లు 

GG = = 62 
నడిమిభాగం విరిగేటట్లు ఒక బాణం వేసి పెద్దగా అరచాడు. అందుకు అర్జునుడు ఆగ్రహించి, చేత కత్తి నెత్తుకొని 
కొండమీదికి దూకే కొదమసింహంవలె (ద్రుపదునిరథంమీదికి ఎగిరి దూకి, అతణ్ణి పట్టుకొన్నాడు. అప్పుడు 
ద్రుపదునిసైన్యం పెద్దహహాకారాలతో మహాసము(ద్రంవలె ఘోషిస్తూ ఉండింది. 


విశేషం: అలం: ఉపమ. 
ప్రక్షీణదర్పు ద్రుపదు ర । థాక్షముతోC' గట్టి తెచ్చి యర్జును(డు క్రియా 
దక్షుం డయి గురునకు గురు । దక్షిణగా నిచ్చి చేసె దత్సమ్మదమున్‌. 88 


ప్రతిపదార్థం: అర్జునుడు; (క్రియా, దక్షుండు+అయి= కార్యంలో సమర్గుడై - అంటే చేయవలసిన పనిని చేయడంలో 

సమర్దుడై; Wim, దర్చున్‌= మిక్కిలి తగ్గిపోయినగర్వం గలవాడిని; |ద్రుపదున్‌= (ద్రుపదుడిని, రథ+అక్షముతోన్‌= తేరి 
okan అ AN a 

ఇరుసుతో (ఇరుసుకు); కట్టి, తెచ్చి; గురునకున్‌= గురువైన ద్రోణాచార్యునికి; గురుదక్షిణగాన్‌; ఇచ్చి; తత్‌+సమ్మదమున్‌= 

అతనికి సంతోషాన్ని; చేసెన్‌= కలిగించాడు. 


తాత్సర్యం: అర్జునుడు కార్యసాధనసమర్గుడై గర్వం Syang (ద్రుపదుణ్ణి తేరి ఇరుసుకు కట్టి తెచ్చి , 
గురుదక్షిణగా ఇచ్చి (ద్రోణాచార్యుణ్లి సంతోషపెట్టాడు. 


నిశేషం: అక్షరరమ్యతలో అనురణనధ్వనికి ఉపకరణంగా వాడే నన్నయరచనాశిల్పంలో ఒక మెలకువ ఈ పద్యంలో ఉన్నది. 
పద్యంలో < (ప్రాసాక్షరం. చివరి పాదంలోని 'గురుదక్షిణ' అనే పదం. ఈ పద్యంలో ఆయువుపట్టు. గురుదక్షిణకు గౌరవాన్ని 
కలిగించే క్షకారప్రాస అనురణనసౌందర్యాన్ని కలిగిస్తున్నది. పూర్వార్దంలోని క్షకారప్రాస (ద్రుపదుని దైన్యాన్ని ధ్వనిచూస్తుంటే, 
ఉత్తరార్దంలోని క్షకారప్రాస అర్జునుని ప్రతాపాన్ని ధ్వనిస్తున్నది. 'గురుదక్షిణ' అంటే గురువుకొరకైనదక్షిణ అనీ, గొప్పదైన దక్షిణ 
అనీ అర్థవైచి త్రి ఏర్పడి గురువునకు గురుదక్షిణ తగినవిధంగా - కొండంతదేవుడికి కొండంతపత్రి నిచ్చినట్టు - ఇచ్చాడనే 
అర్థం అనురణన సామర్థ్యంతో ఏర్పడుతున్నది. అందువలన ఈ పద్యంలో శబ్ద శక్తిమూలక అనురణనధ్వని ఉన్నది. (సంపా.) 


వ. ద్రోణుండును నర్షునుచేసిన పరాక్రమంబునకుం బరమహృష్టహృదయుం డై ద్రుపదుం జూచి 
నగుచు ని ట్లనియె. 89 


ప్రతిపదార్థం: |ద్రోణుండును; అర్జును= అర్జునుడు; చేసిన= కావించిన; పరా(క్రమంబునకున్‌; పరమ, హృష్ట, హృదయుండు+ఐ= 
మిక్కిలి ఆనందించిన హృదయం కలవాడై; (ద్రుపదున్‌+చూచి; నగుచున్‌= నవ్వుతూ; ఇట్టు+అనియెన్‌. 


622 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: (ద్రోణుడుకూడా అర్డునుని పరాక్రమం చూచి ఆనందించి నవ్వుతూ ద్రుపదునితో ఇట్లా అన్నాడు. 


క. వీరెవ్వ రయ్య? ద్రుపదమ । హారాజులె! యిట్లు కృపణు లయి పట్టువడన్‌ 
వీరికి song? యహహ! మ । హారాజ్యమదాంధకార మది వాసెనొకో?. 90 


ప్రతిపదార్థం: ఏరు+ఎవ్వరు+అయ్య= ఏ రెవ్వరండి!; ద్రుపద, మహారాజులె= (ద్రుపదమహారాజులుగారేనా!; ఇట్టు= ఈ 
విధంగా; కృపణులు+అయి= దిక్కులేనివారై; పట్టు+పడన్‌= పట్టుపడటానికి; వీరికిన్‌= వీరికి; వలసెన్‌+ఎ= ఆవశ్యకమయిందా! 
అహహజ= TON మహా, రాజ్య, మద+అంధకారము= గొప్పరాజ్యగర్వంచేత కలిగిన గ్రుడ్డతనం; అది= అది; పాసెన్‌+ఒకో= 
తొలగిపోయిందా ఏమి? 


తాత్సర్యం: ఏ రెవ్వ రయ్యా? (ద్రుపదమహారాజులే! ఈ విధంగా దిక్కులేక పట్టుపడవలసిన పరిస్థితి ఏర్పడిందే! 
అహాహా! మహారాజ్యమదంచేత కలిగిన కన్నుగాననితనం తొలగిపోయిందా? 


విశేషం: వ్యంగ్యంగా అధిక్షేపించే వాక్యపద్దతికి ఈ పద్యం తెలుగులో హృద్యమైన ఉదాహరణగా నిలిచిపోయింది. (ద్రోణుని 
గూఢాభిమానాన్ని ఈ పద్యం వ్యంగ్యసుందరంగా వ్యక్తం చేస్తున్నది. [ద్రోణుడు అధిక్ల్షేపంగా పలికేటప్పుడు - అయ్య! 
మహారాజులె, వీరికి వలసెనె; అదివాసెనొకో! - అనే మాటలనేప్పుడు ఒక వింతవెటకారం ధ్వనిస్తుంది. దానిని కాకువు అంటారు. 
ఆ కాకువులు పూర్వం [ద్రుపదుడు ద్రోణుడిని అవమానించినమాటలవరుసను స్సురింపచేస్తూ, వాటికి (ప్రతిగా [ద్రోణుడు 
అధిక్షేపిస్తున్నట్టు ధ్వని. మొదట (ద్రోణుడు తమ పాత్నేహాన్ని జ్ఞాపకంచేస్తూ గుర్తించావా? అని (ప్రశ్నించినప్పుడు, (ద్రుపదుడు 
తనకు తెలియదన్నాడు. దానికి ఎద్దేవగా 'నీ వెవరయ్యా?' అని వ్యంగ్యంగా (ప్రశ్నించటం. మహారాజుతో పేద బాపడికి 
సంబంధం ఎట్లా కలుగుతుంది? అని ప్రశ్నించిన (ద్రుపదుడిని ఇప్పుడు నా ఎదుట ఉన్నది దుపదమహారాజులా?' అని 
వెటకారపుతిరుగుప్రశ్న. 'రాజ్యంపోయిన సేదవాడివి నీవు' అని వ్యంగ్యమైన అధిక్లేపం. “ఈ విధంగా దిక్కులేకుండా పట్టుపడవలసి 
వచ్చిందా? అని పరిహసించినప్పుడు పూర్వం తన దయనీయస్థితిని చూచికూడా జాలిపడక “మిత్రామిత్రత్వాలు రాజులకు 
కార్యవశంగా ఏర్పడతాయి’ అన్న (ద్రుపదునిమాటకు తిరుగుదెబ్బ వినపడుతుంది. ఐశ్వర్యగర్వంచేత (ద్రోణుని విలువ 
తెలిసికొనకుండ మాట్లాడిన గ్రుడ్డితనం ఇప్పుడు తొలగిందా, 'నీ ఐశ్యర్యం, నీ పరా(క్రమం, నా శిష్యులఅధీనం, నా దయాభిక్ష' 
అని తలపింపచేసి, తన జొన్నత్యాన్నీ, అదృష్టాన్నీ వ్యంగ్యంగా (ద్రోణుడు ధ్వనింపచేశాడు. (సంపా.) 


ఆ. ‘ఇంక నైన మమ్ము నెటు(గంగ నగునొక్కొ!' యనుచు నుల్లసంబు లాడి ద్రుపదు 

విడిచిపుచ్చె గురు(డు; విప్రలయలుకయు' దృణహుతాశనంబు D, మగునె?. 91 
ప్రతిపదార్థం: ఇంకన్‌+ఐన= ఇక ముందైన; మమ్మున్‌= మమ్ములను; ఎటుంగన్‌+అగున్‌+ఒక్కొ= గుర్తించుకోతగునుసుమా!; 
అనుచున్‌= అంటూ; ఉల్లసంబులు+ఆడి= ఎగతాళి మాటలు మాట్లాడి; గురు(డు= ద్రోణాచార్యుడు; (ద్రుపదున్‌= (ద్రుపదుడిని; 
విచిచి, పఫుచ్చెన్‌= వదిలివేశాడు; విప్రుల+అలుకయున్‌= (బ్రాహ్మణులయొక్కకోపం; తృణ, హుతాశనంబు= గడ్డినిప్పు; 
దీర్భము+అగునె= ఎక్కువకాలం ఉంటుందా! 
తాత్సర్యం: ఇక ముందైనా మమ్మల్ని గుర్తుంచుకోగలరా?' అని ఎగతాళి చేసి, (ద్రోణుడు |ద్రుపదుణ్లి విడిచి 

a — (ac) 
పెట్టాడు. బ్రాహ్మణునికోపం, గడ్డినిప్పు ఎక్కువకాలం ఉంటాయా? 
ల Go 

విశేషం: అలం: అర్థాంతరన్యాసం. ఇప్పటికైనా న న్నైప్పుడూ గుర్తుంచుకుంటావా? - అనే కాకువువలన కలిగే అధిక్లేపార్ణం 
ద్రుపదునికి గుండెలో ములుకువలె కలకాలం గుర్తుంటుంది. చేసిన స్నేహాన్ని మరిచేవారికి తగినవాజ్మయాస్ర్రం |ద్రోణుని 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 623 


అధిక్షేపోక్తి. భీమార్జునులు [ద్రుపదునితో యుద్దం చేసినఘట్టంలో దాదాపు ప్రతిపద్యంలోనూ అలంకారప్రయోగం చేశాడు- 
నన్నయ. కథార్థాలను ప్రసన్నంచేయటానికి అర్థాలంకారప్రయోగంకూడా అర్థయోజనశిల్పంలో ఒకభాగం. (సంపా.) 


ధృతరాష్ట్రుడు యుధిష్టిరుని యౌవరాజ్యాభిషిక్తునింజేయుట (సం.1-79-191) 
వ. ఇట్లు ద్రుపదుండు ద్రోణుచేత విముక్తుం డయ్యు( గోపపాశబడ్దుం డయి యప్పరిభవంబునకుం బ్రతీకారంబు సేయ 
సమకట్టి బ్రాహ్మగోపాస్తి సేయుచుండె; నంత నిట ధృతరాష్తుండు యుధిష్టిరు రాజ్యభారధురంధరుంగా 3800 
భీష్మవిదురులతో విచారించి యౌవరాజ్యాభిషిక్తుం జేసిన. 92 


ప్రతిపదార్థం: ఇటు; (ద్రుపదుండు; ద్రోణుచేతన్‌; విముక్తుండు+అయ్యున్‌= విడువబడినవాడైనా; కోప, పాశ, బద్దుండు+అయి= 
కోప మనే తాటిచేత కట్టబడినవాడై; ఆ+పరిభవంబునకున్‌= ఆ అవమానానికి; (ప్రతీకారంబు= తిరిగి అపకారం; చేయన్‌= 
చేయటానికి; సమకట్టి= పూనుకొని; (బ్రాహ్మణ+ఉపాస్తి= (బ్రాహ్మణులయొక్క సేవను; చేయుచున్‌+ఉండెను= చేస్తూఉన్నాడు; 
అంతన్‌= తర్వాత; ఇటన్‌= హస్తినాపురంలో; ధృతరాష్రుండు, యుధిష్టిరున్‌= ధర్మరాజును; రాజ్య, భార, ధురంధరున్‌+కాన్‌= 
రాజ్యంయొక్క భారాన్ని వహించేసమర్గుడిగా; ఎటీంగి= తెలిసికొని; భీష్మ విదురులతో; విచారించి= ఆలోచించి; యౌవ, 
రాజ్య+అభిషిక్తున్‌= యౌవరాజ్యంలో అభిషేకింపబడినవానినిగా; చేసినన్‌= చేయగా. 


తాత్సర్యం: ఈ విధంగా (ద్రుపదుడు ద్రోణునిచేత విడిచిపెట్టబడినా - అతడు కోపమనే తాటితో కట్టబడినవా 
డ్రై (ద్రోణుడు తనకు చేసినఅవమానానికి తిరిగి అపకారం చేయాలని |బ్రాహ్మణులోవ చేస్తున్నాడు. అట హస్తినా 
పురంలో ధృతరాష్ట్రుడు యౌవరాజ్యభారం వహించటానికి యుధిష్థిరుడు తగినవాడని భీష్మ విదురులతో విచారించి, 
wee యౌవరాజ్యాభిషిక్తుణ్ణి చేయగా. 


విశేషం: 'బ్రాహ్మణోపాస్తి సేయుచుండె” - అనే దానికి బ్రాహ్మణోపాస్తిచేయుచు పురంబు సొరనొల్లక యుండె' - సేయుచుండె 
(ద్రోణుండు రాజకుమారసహితుండై హస్తిపురంబునకు మగుడి వచ్చె నంత అనే పాఠాంతరాలున్నాయి. - శ్రీమదాంధ్ర 


మహాభారతము సంశోధిత ప్రతి, పుట. 341. (ద్రోణుడు తరువాత రాజకుమారసహితుడై హస్తినాపురానికి తిరిగిరావటం 
విశేషంగాదు. కాని (ద్రుపదుడు అవమానాన్ని భరించలేక |బ్రాహ్మణోపాస్తి చేస్తూ తనపురం సొర నొల్లకుండటం విశేషం. 


చ. నలువురు దమ్ములున్‌ బలిమి నాలుగుదిక్కులు SO సర్వభూ 
తలమున రాజనందనులదర్చ మడంచుచు భూరివస్తురా 
సులు గొనివచ్చి యణగొని విశుద్ధయశోనిధి యొప్పె ధర్మజుం 
డలఘు(డు యౌవరాజ్యయుతు( డయ్యును బెంపున సార్వభౌము' డై. 93 


ప్రతిపదార్థం: నలువురు, తమ్ములున్‌; బలిమిన్‌= బలంతో; నాలుగు, దిక్కులున్‌= నాలుగుదిక్కుల్ని; ఓర్చి= ఓడించి; సర్వ, 
భూతలమునన్‌= మొత్తంభూమిమీద; రాజ, నందనుల, దర్సము= రాజకుమారులయొక్క గర్వాన్ని; అడంచుచున్‌= అణచివేస్తూ; 
భూరి, వస్తు, రాసులు= పెద్దవైన పదార్థరాసులను; కొనివచ్చి= తీసికొనివచ్చి; ఈన్‌= ఈయగా; కొని= తీసుకొని; DOH, 
యశస్‌+నిధి= స్వచ్చమైనకీర్తికి స్థానమైనవాడు; అలఘు(డు= తక్కువవాడుకానివాడు - అంటే గొప్పవాడు; ధర్మజుండు= 
యౌవ, రాజ్య, యుతు(డు+అయ్యును =యౌవరాజ్యంతో కూడుకొన్నవాడే అయినప్పటికీ; పెంపునన్‌= గొప్పతనంచేత; 
సార్వభౌము(డు+ఐ= సమస్తభూమిని పరిపాలించే రాజై; ఒస్పెన్‌= వెలిగాడు. 


624 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నలుగురుతమ్ములు తమబలంతో నాలుగుదిక్కులు జయించి, భూమిమీది రాకుమారు లందరి పొగ 
రణచి, ఎంతోవిలువైన పదార్థరాసులను తెచ్చి ఇయ్యగా, వాటిని (గ్రహించి స్వచ్చమైనకీర్తితో గొప్పవాడైన ధర్మరాజు 
యువరాజే అయినా చ(క్రవర్తివలె వెలిగాడు. 


విశేషం: అలం: కావ్యలింగం. 'సమర్థనీయస్యార్థస్య కావ్యలింగం సమర్ధనమ్‌'. ధర్మరాజు పదవిలో యువరాజైనా మహిమలో 
సార్వభౌముడు. తమ్ములు నలుదిక్కుల రాజులను జయించి సంపదలు తెచ్చి అతని అధీనం చేయటంవలన అతడు 
సార్వభౌముడనే భావం సమర్థనీయమైనది. ఇక్కడ ధర్మరాజుని నాయకత్వంతోపాటు భీమాదుల అనునాయకత్వంకూడ 
వస్తుధ్వని. భీమాదుల ఏరవృత్తాలన్నీ ధర్మజునిధర్మవీరప్రవృత్తికి పోషకాలే. అంగిని పోషించే అంగా (అంగరసా) లే అని 
తాత్సర్యం. ధర్మజుడివర్లనం (ప్రసాదగుణభూయిష్టమై ఉండటం సార్థకం. (సంపా.) 


వ. మటియును. 94 
తాత్సర్యం: ఇంకా. 
క. _బద్దపరంపర నొప్పె మ | దోద్దతగజరథతురంగయుద్దముల గదా 

యుద్ధముల( జూడ నెందు బ్ర | సెద్దు(డు మధ్యము(డ యను విశిష్టస్తవముల్‌. 95 
ప్రతిపదార్థం: మద+ఉద్దత, గజ, రథ, తురంగ, యుద్దముల= మదంచేత గర్వించిన ఏనుగులబలంతో, రథబలంతో, అశ్య 
బలంతో యుద్దాలు చేయటంలో; చూడన్‌= చూడగా; ఎందున్‌= దేనిలోనైనా; మధ్యము(డు+అ= కుంతీపుత్రులలో నడిమివాడైన 
భీముడే; |ప్రసిద్దుడు= పేరుకెక్కినవాడు; అను; విశిష్ట, స్తవముల్‌= గొప్పపొగడ్తలు; బద్ద, పరంపరన్‌= కట్టబడ్డవరుసచేత; ఒప్పెన్‌= 
వ్యాపించాయి. 


తాత్సర్యం: గజరథాశ్వయుద్దాలలో, గదాయుద్దంలో - దేనిలోనైనా కుంతీపుత్రులలో నడిమివాడైన భీముడే పేరు 
కెక్కినవాడన్న పొగడ్తలు పరంపరగా వ్యాపించాయి. 


చ. అనుపమకార్ష్యుకాదివివిధాయుధవిద్యలయందు( గోవిదుం 

డనయగ నజయ్యు( డై పరయగు నర్జును( SOT నన్యు లెందు లే 

రను జనఘోష ముచ్చరిత మయ్యె మరుచ్చలితోచ్చవీచి ని 

స్వనముఖరాబ్దివేష్టిత విశాలమహీవలయాంతరంబునన్‌. 96 
ప్రతిపదార్థం: అనుపమ, కార్ముక+ఆది, వివిధ+ఆయుధ విద్యల+అందు= సాటిలేని ధనుస్సు మొదలుగా నానావిధాలైన 
ఆయుధ విద్యలలో; కోవిదుండు= పండితుడు; అన(గన్‌; అజయ్యు(డు+ఐ= గెలువసాధ్యంగానివాడై; పర(గు= ఒప్పునట్టి; 
అర్షునున్‌; పోల(గన్‌; అన్యులు= ఇతరులు; ఎందున్‌= ఎచ్చటను; లేరు; అను; జన, ఘోషము= జనులయొక్కధ్వని; మరుత్‌+ 
చలిత+ఉచ్చ, వీచి, నిస్వన, ముఖర+అబ్ది, వేష్టిత, విశాల, మహీ, వలయ+అంతరంబునన్‌= గాలిచేత ఎగురుతున్న ఎత్తైన 
అలలయొక్క శబ్దంచేత ధ్వనిస్తున్నసముద్రాలచేత చుట్టబడిన విశాలభూమండలంయొక్క మధ్య(ప్రదేశంలో; ఉత్‌+చరితము= 
మీది కెగసింది; అయ్యెన్‌. 


తాత్సర్యం: ధనుర్విద్య మొదలుగా వివిధాలైన ఆయుధవిద్యలలో పండితుడై, అజేయుడైన అర్జునునితో పోల్చటానికి 
ఇతరు లెక్కడా లేరనే జనఘోష భూమండలంలో అంతటా మీదికి ఎగసింది. 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 625 


విశేషం: (ప్రసాదగుణ విశిష్టమైన ఓజోగుణం ఈ రచనలో అర్ష్జునుడిఅనంతకీర్తిని ధ్వనింపచేస్తున్నది. ధర్మజుడిని, అర్జునుడిని 
చంపకమాలలో వర్లించటం, భీముడిని, కవలను కందపద్యాలలో వర్లించటం నన్నయ ఛందళ్శిల్పంద్వారా ప్రదర్శిస్తున్న పా(త్రల 
కీర్తుల తారతమ్యానుశీలనం, అక్షరరమ్యాలైన ఛందస్సులనుకూడా వ్యంజకాలుగా నిబంధించే నన్నయరుచిరార్హసూక్తినిధిత్వం 
పాండవవర్లనంలో ప్రౌఢంగా ప్రదర్శించబడింది. (సంపా.) 


క, యము లమితశోౌర్యు లరిన్భ్ఫప । యము లమలచరిత్రనిరతు లనగా నత్యు 
త్రమభక్తి నన్నలకు విన । యము మెబియుచు నుండి రధికు లై బహుకళలన్‌. 97 


ప్రతిపదార్థం: యములు= కవలలు - నకులసహదేవులు; అమిత, శౌర్యులు= మిక్కిలిపరాక్రమం కలవాళ్ళు; అరి, నృప, 
యములు= శృతురాజులకు యమధర్మరాజువంటివాళ్ళు; అమల, చరిత్ర, నిరతులు= నిర్మలమైన నడవడిలో ఆసక్తిగలవాళ్ళు; 
అన(గాన్‌= అని చెప్పబడగా; బహుకళలన్‌= అనేకవిద్యల్లో; అధికులై= గొప్పవాళ్ళయి; అతి+ఉత్తమ, భక్తిన్‌= మిక్కిలి (శ్రేష్టమైన 
భక్తితో; అన్నలకున్‌; వినయము; మెఅయుచున్‌= చూపుతూ; ఉండిరి. 


తాత్సర్యం: నకులసహదేవులు - మిక్కిలి పరా(క్రమం కలవాళ్ళు. శత్రురాజుాలకు యమధర ్యరాజువంటివాళ్ళు. స్వచ్చ 
మైన నడవడిగలవాళ్ళు - అనే పేరు పొంది అనేకవిద్యలలో ఆరితేరి అత్యుత్తమ భక్తితో అన్నలపట్ల వినయం 
చూపుతూన్నారు. 

భారద్వాజుం డర్గ్టునునకు బ్రహ్మశిరోనామకదివ్యబాణం బొస(యగుట (సం.1-80-20) 


వ. ఇట్లు పాండుకుమారు లపారగుణంబుల నెల్లవారికి నారాధ్యు లయి పరగుచున్న నందు ధనుర్విద్య నర్జును 
దృఢముష్టిలాఘవలక్ట్యవేధిత్వదూరాపాత జితశ్రమత్వంబులకు నసిగదాశక్తితోమరాదిప్రహరణప్రవీణతకుం 
బరమహీపాల పరాజయోత్సాదన పరాక్రమంబునకు( దనవలని భక్తిస్నేహంబులకు మెచ్చి భారద్వాజుండు వానికి 
బ్రహ్మశిరం బను దివ్యబాణంబు సప్రయోగనివర్తనంబుగా నిచ్చి యి ట్లనియె. 98 


ప్రతిపదార్థం: ఇట్టు; పాండు, కుమారులు= పాండవులు; అపార, గుణంబులన్‌= అంతులేని (మంచి) గుణాలతో; 
ఎల్లవారికిన్‌= అందరికీ; ఆరాధ్యులు+అయి= పూజింపదగినవాళ్ళయి; పరగుచున్‌+ఉన్నన్‌= (ప్రవర్తిల్లుతుండగా; _అందున్‌= 
అందులో; ధనుః+విద్యన్‌= ధనుర్విద్యలో; అర్జును, దృఢ, ముష్టి, లాఘవ, లక్ష్యవేధిత్వ, దూర+ఆపాత, జిత, శ్రమత్వంబులకున్‌= 
అర్జునునియొక్క గట్టిపిడికిలికీ, వేగానికీ (నైపుణ్యానికీ), గురిని కొట్టటానికీ, దూరప్రయోగానికీ, జయింపబడిన అలసట కలవా 
డవటానికీ; అసి, గదా, శక్తి తోమర+ఆది, ప్రహరణ, (ప్రవీణతకున్‌= కత్తి, గద, బల్లెం, చిల్లకోల మొదలయిన వాటితో 
కొట్టటంలోని నేర్పుకు; పర, మహీపాల, పరాజయ+ఉత్సాదన, పరా(క్రమంబునకున్‌= శత్రురాజులకు అపజయాన్ని కలిగించేటి 
పరా(క్రమానికీ; తనవలనిభక్తి, స్నేహంబులకున్‌= తనపట్ల ఉండే భక్తియేమలకు; మెచ్చి; భారద్వాజుండు= (ద్రోణుడు; వానికిన్‌= 
అర్జునునికి; బ్రహ్మశిరంబు+అను; దివ్య, బాణంబున్‌= దేవతాసంబంధమైన బాణాన్ని; సప్రయోగ, నివర్తనంబుగాన్‌= ప్రయోగ, 
ఉపసంహారాలతో కూడినట్లుగా; ఇచ్చి= ఒసగి; ఇట్లు+=అనియెన్‌. 


తాత్సర్యం: ఈ విధంగా పాండవులు అంతులేని మంచిగుణాలతో అందరికీ పూజ్యూలై (ప్రవర్తిలుతుండగా- వారిలో 

అర్జునునియొక్క పిడికిలిబిగువుకు, వేగానికి (నైపుణ్యానికి), గురి కొట్టే నేర్సుకు, దూరాన పడేటట్టు ప్రయోగించే 

సామర్ధ్యానికి, అలసటలేనితనానికీ; కత్తి, గద, బల్లెం, చిల్లకోల మొదలైన ఆయుధవిద్యలలో ఆర్డించుకొన్న ప్రావీణ్యానికీ, 
౧? ౧M = 2 


626 శ్రీమదాంధ్ర మహాభారతము 


శత్రురాజుల జయింపగల పరా(క్రమానికీ, తనపట్ల చూపుతున్న భక్తి ప్రేమలకు మెచ్చి, (ద్రోణాచార్యుడు “బ్రహ్మశిరి 
మనే పేరుగల దివ్యాస్రాన్ని ప్రయోగోపసంహారాలతో ఉపదేశించి ఇచ్చి, ఇట్లా అన్నాడు. 


ఉ. దీని నగస్తి నా బరగు దివ్యమునీంద్రు(డు దొల్లి ప్రీతితో 

భూనుత! యగ్నివేశు( డను భూరిమునీంద్రున Suk వారలున్‌ 

మానుగ నాకు నిచ్చిరి; క్రమంబున నేనును నీకు నిచ్చితిన్‌; 

దీనికి నీవ యర్హుడవు తేజమునం గడు బెద్ద గావునన్‌. 99 
ప్రతిపదార్థం: భూనుత!= భూమిపై పాగడబడేవాడా!; దీనిన్‌= ఈలఅగస్రాన్ని; తొల్లి= పూర్వం; అగస్తినాన్‌+పరగు= అగస్తి అనే 
సేరుతో ఒసే; దివ్యముని+ఇం(ద్రుడు= గొప్పముని శ్రేష్టుడు; పీతితోన్‌= (Re; అగ్నివే శుడు+అను; భూరి; 
ముని+ఇం(ద్రునకున్‌= గొప్ప మునిశ్రేష్టునికి; ఇచ్చెన్‌; వారలున్‌= వారు; మానుగన్‌= అయితే; ఒప్పుగ; నాకున్‌= నాకు; ఇచ్చిరి= 
ఇచ్చారు; నేనును= నేనుకూడా; (క్రమంబునన్‌= వరుసగా; నీకున్‌; ఇచ్చితిని; తేజంబునన్‌= పరా(క్రమంలో; కడున్‌= మిక్కిలి; 
పెద్ద; కావునన్‌; దీనికిన్‌; నీవు+అ= నీవే; అర్హు(డవు= తగినవాడివి. 


తాత్సర్యం: లోకంలో పొగడ్తలందుకొన్న ఓ అర్జునా! అగస్తి మహాముని ఈ అన్ని ప్రేమతో అగ్నివేశునికి 
ఇచ్చాడు. ఆయన నా కిచ్చాడు. నేను నీ కిచ్చాను. పరా(క్రమంలో గొప్పవాడివి కనుక దీనికి నీవే తగినవాడివి. 


వ. “దీని మానవులయందు( బ్రయోగింపకుండునది; యల్పతేజులయందు( బ్రయుక్తం బయి యిది జగంబులC గాల్లు; 
నిన్ను బాధించు నట్టి మానవులు గలిగిరేని ప్రయోగించునది; వారి నశ్రమంబున సాధించు' నని దాని మహిమ 
చెప్పి నీవు నీ బంధుసమక్షంబున నాకు గురుదక్షిణ యి; మ్మిది యెయ్యది యనిన నాయుద్ధంబుసేయునపుడు 
నాతో నెన్నడు( బ్రతియుద్ధంబు సేయకుండు; మిదియ నాకు గురుదక్షిణ యనిన నర్జునుండు వల్లె యని 
యాచార్యునకు నమస్కరించి దాని కొడంబడియె; నంత దుర్యోధనుండు యుధిష్టిరుయౌవరాజ్యాభిషేకంబునకు 
భీమార్జునయములపరాక్రంబునకు మనంబున సహింపనోపక కర్ణశకునిదుశ్శ్ళాసనులతో మంతనం బుండి యి 
ట్లనియె. 100 


ప్రతిపదార్థం: దీనిన్‌= ఈ (బ్రహ్మశిరోనామకాస్రాన్ని; మానవుల+అందున్‌= మానవులపై; ప్రయోగింపక+ఉండునది= 
ప్రయోగించకుండా ఉండవలసింది; అల్ప, తేజుల+అందు= తక్కువశక్తి కలవారిమీద; (ప్రయుక్తంబు+అయి= (ప్రయోగింపబడినదై; 
ఇది= ఈ అస్ర్రం; జగంబులన్‌= లోకాలను; కాల్బున్‌; నిన్నున్‌; బాధించు, అట్టి= బాధకలిగించునట్టి; మానవులు; కలిగిరి+ఏని= 
ఉన్నట్లయితే; ప్రయోగించునది= (ప్రయోగించుము; వారిన్‌; అ(శ్రమంబునన్‌= (శ్రమలేకుండ - సులభంగా; సాధించున్‌= 
లోబరుచుకొంటుంది; అని; దాని, మహిమన్‌= దాని (ప్రభావాన్ని; చెప్పి; నీవు; నీ, బంధు, సమక్షంబునన్‌= నీయొక్క బంధువుల 
ఎదుట; నాకున్‌; గురుదక్షిణ; ఇమ్ము; ఇది= ఈ గురుదక్షిణ; ఏ+అది= ఏది; అనినన్‌= అనగా; నా, యుద్దంబు, చేయు, 
అపుడు= నేను యుద్దం చేసేప్పుడు; నాతోన్‌= నాతో; ఎన్నడున్‌= ఎప్పుడూ; (ప్రతి, యుద్దంబు= ఎదురుయుద్దం; 
చేయక+ఉండుము; ఇదియ= ఇదే; నాకున్‌, గురుదక్షిణ; అనినన్‌= అనగా; అర్డ్జునుండు; వల్లై= సరే; అని; ఆచార్యునకున్‌= 
ద్రోణునికి; నమస్కరించి; దానికిన్‌; ఒడంబడియెన్‌= అంగీకరించాడు; అంతన్‌= తరువాత; దుర్యోధనుండు; యుధిష్థిరు= 
ధర్మరాజుయొక్క;, యౌవరాజ్యాభిషేకంబునకు; భీమ+అర్జున, యముల, పరా(క్రమంబునకు= భీయునియొక్క అర్జునునియొక్క, 


ఆదిపర్వము = షష్టాశ్వాసము 627 


నకులసహదేవులయొక్క పరా(క్రమానికి; మనంబునన్‌; సహింపన్‌+ఓపక= ఓర్వలేక; కర్ల, శకుని, దుశ్ళాసనులతో; మంతనంబు+ 
ఉండి= ఆలోచనచేస్తూ ఉండి; ఇట్ల్టు+అనియెన్‌. 


తాత్సర్యం: "ఈ (బ్రహ్మశిరోనామకాస్రాన్ని మానవులమీద ప్రయోగించవద్దు. అల్పశక్తిగల వారిమీద ప్రయోగిస్తే ఇది 
లోకాలనే మాడ్చివేస్తుంది. నిన్ను బాధించే మానవులుంటే వాళ్ళమీద (ప్రయోగించు. అతిసులభంగా ఇది వాళ్ళను 
పడగొట్టగలుగుతుంది' - అని ఆ అస్రమహిమ తెలియజెప్పి - 'నీ బంధువు లందరియెదుట నా కొక గురుదక్షిణ 
ఇమ్ము. అది ఏమంటే నేను యుద్దం చేసేప్పుడు నీవు నాతో ఎదురుయుద్దం చేయకుండటం' అని |ద్రోణాచార్యు 
డనగా విని అందుకు అర్జునుడు అంగీకరించాడు. తర్వాత దుర్యోధనుడు భీమార్భుననకుల సహదేవులపరా(క్రమం 
చూచి ఓర్వలేక, కర్లశకునిదుశ్ళాసనులతో ఆలోచనచేస్తూ ఇట్లా అన్నాడు. 


కణికనీతి (సం. 1-81-10) 


e 


“'ఆయుధవిద్యలయందు జితశ్రము | లనియును రణశూరు లనియు సంత 
తోత్సాహు లనియు నత్యుద్ధతు లనియును | భయమందుచుండుదు' బాండవులకు; 
దానిపై Da ధర్మజు యువరాజు । జేసి రా; జే నేమి సేయువా(డ? 

నృపనీతి యెయ్యది? నిరతంబుగా మీర | నా కెటి(గింపుండు నయముతోడి 


ఆ. ననిన DOWO గణికు( డనువా(డు, సౌబలు | నాప్తమంత్రి, నీతులందు' గరము 
కుశలు( డైనవా(డు కురుకులవల్లభు I నిష్టమునకు( దగగ నిట్టు లనియె. 101 


ప్రతిపదార్థం: ఆయుధ, విద్యల+అందు; జితశ్రములు+అనియును= అలసట ఎరుగనివారు, పండితులనీ; రణ, శూరులు+ 
అనియు= యుద్దంలో శౌర్యంకలవారనీ; సంతత+ఉత్సాహవంతులు+అనియున్‌= ఎడతెగని ఉత్సాహం కలవారనీ; అతి+ 
ఉద్దతులు= మిక్కిలి గర్పించినవాళ్ళు; అనియును= అనికూడా; పాండవులకు= పాండవులను జూచి; భయము+ అందుచు+ 
ఉండుదున్‌= భయపడుతుంటాను; దానిపైన్‌= దానికితోడు; రాజు= ధృతరాష్ట్ర మహారాజు; ధర్మరాజున్‌= ధర్మరాజును; 
యువరాజున్‌+చేసె= యువరాజుగా చేశాడు; ఏమి, చేయు, వా(డన్‌; నృపనీతి= రాజనీతి; ఏ+అది=ఏది; మీరు+అ= మీరే; 
నయముతోడన్‌= (ప్రీతితో; నిరంతరంబుగాన్‌= నిత్యంగా; నాకున్‌+ఎటీ(గింపుడు= నాకు తెలియచెప్పండి; అనినన్‌= అనగా; 
వినియున్‌= వినికూడా; నీతుల+అందున్‌; కరము, కుశలు(డు+ఐనవా(డు= నీతులలో మిక్కిలినేర్సరి ఐనవాడు; సౌబలు+ఆప్త, 
మం(త్రి= సుబలునికుమారుడైన శకునియొక్క ప్రియమైనమంట్రి; కణికుడు+అనువా(డు; కురు, కుల, వల్లభు+ఇష్టమునకున్‌= 
కురువంశరాజైన దుర్యోధనుని కోరికకు; తగ(గన్‌= తగినట్టుగా; ఇట్టుల+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: 'ఆయుధవిద్యలలో పండితులనీ, రణశూరులనీ, ఎడతెగనిఉత్సాహవంతులనీ, మిక్కిలి గర్వించినవా 
ళ్ళనీ పాండవులకు భయపడుతుంటాను. దానికితోడు ధృతరాష్ట్రమహారాజు, ధర్మరాజును యువరాజుగా చేశాడు. 
ఏం చేయాలో తోచటంలేదు. (ప్రీతితో రాజనీతి నా కుపదేశించండి' - అని దుర్యోధనుడనగా, నీతుల్లో నేర్చరీ, 
శకునికి ప్రియమంటత్రీ అయిన కణికుడు దుర్యోధనునికోరికకు తగినట్టు ఈ విధంగా చెప్పాడు. 


విశేషం: కణికుడు - అనే పేరుకు కణింకు(డు' , గిణికుడు' అనే పాఠాంతరాలున్నాయి. అంతేగాక సంస్కృతభారతం 
పి.పి.యన్‌.శా!స్తిప్రతి, 904 పుటలో “తతః కణింక మానాయ్య ధృతరాష్ట్రో బ్రవీ దిదమ్‌” అని ఉంది. సంస్కృతభారతం 


628 శ్రీమదాంధ్ర మహాభారతము 


చిత్రశాలాప్రతి, 244 పుటలో “కణికం మం(త్రిణాం శ్రేష్టం ధృతరాష్ట్రో౭ బ్రవీ ద్వచః”అని ఉన్నది. చూడు, - శ్రీమదాం ద్రమహాభారత 
సంశోధిత(ప్రతి, పుట 344. కణికుడు - కిణింకుడైనాం గిణికుడైనా - అతనిపేరు సంగతి ఎలా ఉన్నా పైన పేర్కొన్న 
సంస్కృతభారత (ప్రతులనుబట్టి కణికుడిని పిలిపించి ఉపదేశం పొందినవాడు ధృతరాష్ట్రుడు. కాని నన్నయ భారతంలో 
కణికోపదేశాన్ని పొందింది దుర్యోధనుడు. ఇది పెద్దమార్పు. ఇది ఇట్లా ఉండగా భాండార్కరు(ప్రతిలో నన్నయభారతంలోని 
కణికనీతిప్రక్షిప్రమనే అభిప్రాయం వ్యక్తంచేయబడినట్టు తాము చూచిచ తాళప(త్రప్రతుల్లో, ముద్రిత ప్రతుల్లో కణికనీతి ఉన్నట్లు 
శ్రీమదాంధ్రమహాభారతసంశోధిత ప్రతిని సిద్దం చేసినవారు చెప్తున్నారు. “భాండార్కరు ప్రతిలో (అధ్యాయాలు 128, 129) 
కణికనీతి విడువబడింది. 574 పుటలోని జ్ఞాపిక చూడనవును. నన్నయ (క్రీ.శ.1050) భారతంలో కణికనీతిప్రశంస లే దని 
భాండార్కరు నుడువుతున్నది. క్లేమేం|ద్రుని భారతమంజరిలో గూడ ఇది లేదని భాండార్కరు సంస్థవారు ాస్తున్నారు. 
జావాప్రతి ((క్రీ.శ.1000)లో గూడ ఇది లేదని వారే చెప్తున్నారు. మూలభారతంమీద రచింపబడిన వ్యాఖ్యలలో కణికనీతి 
వ్యాఖ్యానింపబడలేదని భాండార్కరు(ప్రతి తెలుపుచున్నది. శాంతిపర్వంలో శత్రుంజయునికి భరద్వాజునిచేత ఉపదేశించబడిన 
రాజనీతిసారాంశమే- కణికనీతి అని వీరిమతం. కాని మేము చూచిన తాళ(ప్రతులలోను, ముదితప్రతులలోను కణికనీతి 
కనబడుచున్నది. నన్నయభారతములో ఇది (ప్రక్షిప్తమనుటకు ఆధారమేమో తెలియదు. పర్యాను(క్రమణిక, పర్వసం(గ్రహములందు 
మాత్రం కణికనీతి ప్రశంస లేదు”. - శ్రీమదాం(ధ్రమహాభారతసంశోధిత(ప్రతి, పుటలు 344, 345. 


తరువోజ. 
ధరణీశు( డుద్యతదండు( డై యుచిత | దండవిధానంబు( దప్పక ధర్మ 
చరితులయగా మహీజనుల రక్షించి | సద్య్ధత్తు( డగునది; సర్వవర్ణములు 
వరుసన తమతమ వర్ణధర్మముల | వర్తిల్లుదురు గడవక దండభీతి 
నరిమిత్రవర్ణితు( డై సమబుద్ధి | యగు మహీవల్లభు ననుశాసనమున. 102 


ప్రతిపదార్థం: ధరణి+ఈశుడు= భూపతి, రాజు; ఉద్యత, దండు(డు+ఐ= పైకెత్తబడిన రాజదండం గలవాడై; ఉచిత, దండ, 
విధానంబున్‌= తగిన దండనీతి పద్దతిని; తప్పక; మహీ, జనులన్‌= భూమిలోని (ప్రజలను; ధర్మ, చరితులన్‌+కాన్‌= ధర్మమైన 
నడవడి కలవాళ్ళనుగా; రక్షించి= సత్‌+వృత్తు[డు+అగునది= మంచి నడవడి కలవాడు కావాలి; దండనీతిన్‌= దండ నీతిలో; 
అరి, మిత్ర, వర్దితుడు+ఐ = శత్రువులు, మి(త్రులు లేనివాడై; సమ, బుద్ది+అగున్‌= సమానమైన బుద్ది కల వాడవుతాడు; 
మహీ, వల్లభు+అనుశాసనమునన్‌= రాజుయొక్క ఆజ్ఞచేత; సర్వ, వర్లములు= అన్నిజాతులు; వరుసన= (క్రమంగా; తమ, తమ 
వర్ల ధర్మముల= తమ తమ జాతులయొక్క ధర్మాలను; కడవక= దాటక; వర్తిల్చుదురు= (వ్రవర్తిస్తారు. 


తాత్సర్యం: (ప్రభువు ప్రబలమైన అధికారం గలవాడై, తగిన దండనీతిని అవలంబించి, (ప్రజలను ధర్మమార్గాన 
నడిపించి, మంచి (ప్రవర్తన గలవాడుగా ఉండాలి. దండనీతిలో స్వపరభేదభావం లేకుండ సమబుద్దితో ఉండే 
రాజుయొక్క ఆజ్ఞచేత అన్నిజాతులవాళ్ళూ తమతమజాతిధర్మాలను ఉల్లంఘించక (ప్రవర్తిస్తారు. 


విశేషం: ఉత్తమపాలనకు అధికారబలం ఒక్కటే (ప్రభువుకు చాలదు. నిష్పక్షపాతం, స(త్రవర్తనం ప్రభుతకు పెద్దబలాన్ని 
చేకూర్చే గుణాలు. ఇవికూడా ప్రభువుకు ఉండాలి. తరువోజ లక్షణానికి ఆది. 5,28, 145 పద్యాల విశేషవ్యాఖ్యలు చూడండి. 


క. గుటుకొని కార్యాకార్యము | లెటు(గక దుశ్చరితు( డై యహితు( డగు నేనిన్‌ 
మటివక గురు నైనను జను ।లెటు(గ(గ శాసించునది మహీశు(డు WOS, 103 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 629 


ప్రతిపదార్థం: గుజుకొని= ప్రయత్నించి; కార్య+అకార్యములు= చేయదగిన పనులు, చేయకూడని పనులు; ఎణుగక= 
తెలియక; దుః+చరితు(డు+ఐ= చెడునడవడి కలవాడై; అహితు(డు+అగున్‌+ఏనిన్‌= మేలుకోరేవాడు కాకుంటే; మహీ 
+ఈశు(డు= భూపతి - రాజు; గురున్‌+ఐనను= గురువునైనా; మణవక= మరచిపోకుండా; బుద్దిన్‌= తెలివితేటలతో - 
వివేకంతో; జనులు+ఎణు(గ(గన్‌= (ప్రజలకందరికీ తెలిసేటట్ల్టు; శాసించునది= శిక్షించవలసింది. 


తాత్సర్యం: ఇవి చేయదగిన పనులు, ఇవి చేయగూడని పనులు - అని తెలిసికొనకుండ, చెడు నడవడి గలవా 
డై, మేలుకోరేవాడు కాకుంటే - తండ్రినైనా (లేదా గురువునైనా) సరే విడిచిపెట్టక, వివేకంతో, (ప్రజలందరికీ 
తెలిసేటట్లు అతడిని ప్రభువు శిక్షించాలి. 


విశేషం: గురు శబ్దానికి పాఠాంతరం సుతుశబ్దం ఉంది. మూలంలో దీనికి సరిపడే శ్లోకం కనిపించదు - శ్రీమదాంధ్రమహాభారత 
సంశోధితప్రతి, పు. 345 


క, ధీరమతియుతులతోడ | విచారము సేయునది మును, విచారితపూర్వ 
ప్రారబ్దమైన కార్యము 1 పారము బొందును విఘాతపదదూరం బై, 104 


ap 
ప్రతిపదార్థం: మును= ముందుగా; ధీర, మతి, యుతులతోడన్‌= గొప్ప బుద్ది గలవాళ్ళతో; విచారము= ఆలోచన; 
చేయునది= చేసేది; విచారిత, పూర్వ, (ప్ర+అరబ్దము+ఐన, కార్యము= ముందుగా ఆలోచించబడిందై గొప్పగా మొదలుపెట్టబడిన 
పని; విఘాత, పద, దూరంబు+ఐ= చెడిపోవటం అనే మాటకు దూరమైనదై - అంటే చెడిపోకుండ; పారమున్‌+పొందును= 
తుదముట్టును - పూర్తి అవుతుంది. 

తాత్సర్యం: ఏ పనినైనా బుద్దిమంతులతో ముందుగా విచారించి చేయాలి. ముందుగా విచారించి చక్కగా 
(ప్రారంభించిన పని చెడిపోకుండా సఫలమవుతుంది. 


క, _జనపాలు(డు మృదుకర్మం । బున నైనను గ్రూరకర్మమున నైనను నే 

ర్పున నుద్దరించునది త - న్మనపాయత+ బొంది చేయునది ధర్మంబుల్‌. 105 
ప్రతిపదార్థం: జన, పాలు(డు= ప్రజలను పాలించేవాడు - రాజు; నేర్చునన్‌= నేర్పుతో; తన్నున్‌= తనను; మృదు, 
కర్మంబునన్‌+ఐనను= మెత్తనిపనిచేతకాని; క్రూర, కర్మమునన్‌+ఐనను= భయంకరమైనపనిచేతగాని; ఉద్దరించునది= రక్షించు 
కోవాలి; అనపాయతన్‌= ప్రమాదం లేకుండటాన్ని; పొంది= కలిగి; ధర్మంబుల్‌; చేయునది= చేయాలి. 
తాత్సర్యం: రాజు నేర్పుతో మెత్తనిపనిచేతగాని, భయంకరమైనపనిచేతగాని, మొదట తనను తాను రక్షించుకోవాలి. 
తనకు ప్రమాదం లేకుండ చూచుకొని రాజధర్మాలు నడపాలి. 


క, అమలినమతి నాత్మచ్చి । ద్రము లన్యు లెటుగకుండ( దా నన్య చ్చి 

ద్రము లిమ్ముగ నెటు(గుచు దే । శము( గాలము నెటి(గి మిత్రసంపన్నుం డై. 106 
ప్రతిపదార్థం: అమలినమతిన్‌= స్వచ్చమైన బుద్దితో; ఆత్మ, ఛిద్రములు= తనయొక్క లోపాలు; అన్యులు= ఇతరులు; 
ఎటుగకుండ = తెలిసికొనకుండా; తాను, అన్య, ఛిద్రములు= ఇతరులయొక్క లోపాలు; ఇమ్ముగన్‌= అనుకూలంగా; NEG 


గుచున్‌= తెలిసికొంటూ; దేశమున్‌= దేశపరిస్థితులను; కాలమున్‌= కాల పరిస్థితులను; ఎటీ(గ= తెలిసికొని; మి(త్ర, 
సంపన్నుండు+ఐ= స్నేహపితులయొక్క బలంకలవాడై. 


630 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అచ్చపుబుద్దితో తన లోపాలు ఇతరులు తెలిసికోకుండ ఇతరుల లోపాలను తాను తెలిసికొంటూ, 
దేశకాలపరిస్థితులను ఎరిగి, మిత్రబలం గలవాడై, రాజు తనరాజధర్మాలను నిర్వర్తించాలి. 


క బలహీను లైనచో శ । త్రుల జెబచుట నీతి, యధిక దోర్వీర్య సుహృ 
ద్దలు లైన వారి( జెఖుప(గ | నలవియె యక్లేశ సాధ్యు లగుదురె మీ(దన్‌. 107 


ప్రతిపదార్థం: బల, హీనులు+ఐనచో= బలాన్ని కోల్ళోయినవాళ్ళయితే; శృత్రువులన్‌; చెజచుట= చంపటం; నీతి= రాజనీతి; 
అధిక, దోః+వీర్య, సుహృత్‌+బలులు+ఐన, వారిన్‌= ఎక్కువ బాహుబలం, మి(త్రబలం గలవాళ్ళయినవారిని; చెఖిప(గన్‌= 
చంపటం; అలవియె= సాధ్యమా; మీ(దన్‌= తర్వాత; అక్లేశ సాధ్యులు+అగుదురు+ఎ= (వారు) కష్టం లేకుండా - అంటే 


సులభంగా జయింపబడినవాళ్ళవుతారా! 


తాత్సర్యం: బలహీను లైనపుడే శతువులను చంపటం రాజనీతి. వాళ్ళు అధికబాహుబలం, మి(త్రబలం కూర్చుకొన్న 
తర్వాత వాళ్ళని చంపటం సాధ్యమా? జయించటం సులభమా? (కాదు అని భావం) 


క, అలయక పరాత్మ కృత్యం 1 బుల( బతి యెటు(గునది దూతముఖమున(, బరభూ 
ముల వృత్తాంతము లెటు(గ(గ | బలుమటు( బుచ్చునది వివిధ పాషండ తతిన్‌, 108 


ప్రతిపదార్థం: పతి= రాజు; అలయక= విసుగుచెందక; దూత, ముఖమునన్‌= దూతవలన; పర+ఆత్మ, కృత్యంబులన్‌= 
తనయొక్క, శత్రువులయొక్క పనులను; ఎఖుంగునది= తెలుసుకోవాలి; పర, భూముల, వృత్తాంతములు= శత్రుదేశాలయొక్క 
సమాచారాలు; ఎరు(గ(గన్‌= తెలిసికొనటానికి; వివిధ, పాషండ, తతిన్‌= పలువిధాలైన పాషండుల సమూహాన్ని; పలుమటున్‌= 
పెక్కుమారులు; పుచ్చునది= పంపించాలి. 


తాత్సర్యం: రాజు విసుగులేకుండా తన పనులనుగురించి, శత్రువుల పనులనుగురించి దూతలవలన తెలిసికొనాలి. 
శత్రుదేశవిషయాలను తెలిసికొనటానికి పలువిధాలైన పాషండులసమూహాల్ని పంపాలి. 


విశేషం: శత్రువుల కృత్యాలనుగూర్చి దూతల వలన తెలిసికొనవలసిన అవసరం రాజులకు ఉన్నది. అంతేకాదు; తమ 
పనులను గూర్చి (ప్రజలేమనుకొంటున్నారో, తమపనుల(ప్రభావం దేశ్నప్రజలమీద, శృతువులమీద ఏ విధంగా ఉన్నదో 
మదింపువేసుకొనటం కూడా రాజుకు అవసరమే. పాషండు లంటే వేదబాహ్యులు. 


క, _నానావిహార శైలో । ద్యాన సభా తీర్థ దేవతాగ్భహ మృగయా 
స్థానముల కరుగునెడ మును | మానుగ శోధింపవలయు మానవపతికిన్‌. 109 


ప్రతిపదార్థం: మానవ, పతికిన్‌= రాజుకు; నానా, విహార, శైల+ఉద్యాన, సభా, తీర, దేవతా, గృహ, మృగయా, స్థానములకున్‌+ 
అరుగు+ఎడన్‌= పలువిధాలైన క్రీడాపర్వతాలకు, ఉద్యానవనాలకు, సభలకు, పుణ్యతీర్ణాలకు, దేవాలయాలకు, వేటాడే ప్రదేశాలకు 
వెళ్ళేటప్పుడు; మును= ముందుగా; మానుగన్‌= తగు విధంగా; శోధింపవలయున్‌= పరిశుద్దంచేయాలి - అంటే (ప్రభువుకు 
ప్రమాదం కలిగించే వ్యక్తులు, ఆయుధాలు దాగి ఉండకుండా పరిశీలించి, ఉంటే తొలగించి ఆయా స్థలాలను ప్రమాదరహితంగా 
శుద్దంచేయాలి. 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 631 


తాత్సర్యం: పలువిధాలైన (క్రీడాపర్వతాలకు, ఉద్యానవనాలకు, సభలకు, పుణ్యతీర్ణాలకు, దేవాలయాలకు, వేటాడే 
ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు - ప్రభువుకు ప్రమాదాలు కలుగకుండ, ఆయా(ప్రదేశాలను ముందుగా తగువిధంగా 
పరిశీలించి, ప్రమాదంకలిగించే వ్యక్తులు, ఆయుధాలు ఉంటే తొలగించి పరిశుద్దంగా ఉండేటట్టు చేయాలి. 


విశేషం: ఈ పద్దతులు ఈనాడుగూడ ఆచరణలో ఉన్నాయి. ఇవి (ప్రభువుకు రక్షణ కల్పించటంలో భాగాలు. 


తే. వీరు నమ్మంగం దగుదురు వీరు నమ్మ( । దగరు నాకు నా వలవదు; Seng 
నెవ్వరిని విశ్వసింపక యెల్ల ప్రొద్దు | నాత్మరక్షాపరుం డగు నది విభుండు. 110 
ప్రతిపదార్థం: విభుండు= రాజు; నాకున్‌; వీరు; నమ్మంగన్‌ తగుదురు= నమ్మదగినవాళ్ళు; వీరు; నమ్మన్‌, తగరు= 


నమ్మదగనివాళ్ళు; నా, వలవదు= అని అనవద్దు; తత్త, బుదిన్‌= నిశ్చయబుద్దిచేత; ఎవ్వరిని= ఎవరినికూడా; విశృసింపక= 
[en] © [es] 
నమ్మక; ఆత్మ, రక్షా, పరుండు+అగునది= తన్ను తాను రక్షించుకోవటమే (ప్రధానంగా కలవాడు కావాలి. 


తాత్సర్యం: రాజైనవాడు 'నాకు వీరు నమ్మదగినవారు, ఏరు నమ్మగూడనివారు'అని అనగూడదు. నిశ్చయబుద్ది 
చేత ఎవ్వరినీ నమ్మకుండా తనరక్షణ తానే ప్రధానంగా చూచుకోవాలి. 


ఉ. ఇమ్ముగ నాత్మరక్ష విధియించువిధంబున మంత్రరక్షయ 

త్నమ్మున( జేయగావలయు(; దత్పరిరక్షణశక్తి నెల్ల కా 

ర్యమ్ములు సిద్ది బొందు బరమార్ధము; మంత్రవిభేద మైన గా 

ర్యమ్ములు నిర్వహింప(గ బృహస్పతికైనను నేరంబోలునే. 111 
ప్రతిపదార్థం: ఇమ్ముగన్‌= బాగుగా; ఆత్మ, రక్ష తనను రక్షించుకోవటాన్ని; విధియించు, విధంబున= చేసికొన్నట్లే; మంత్ర, 
రక్ష= రహస్యంయొక్క కాపాడటాన్ని; యత్నమ్మునన్‌= ప్రయత్నంతో; చేయగావలయున్‌= చేసుకోవాలి; తత్‌+పరిరక్షణ, శక్తిన్‌= 
ఆ రహస్యాలోచనాన్ని రక్షించటంయొక్క బలంచేత; ఎల్ల, కార్యమ్ములు= అన్ని పనులు; సిద్దిన్‌+పొందున్‌= సఫలతను 


పొందుతాయి; పరమ+అర్థము= నిశ్చయం; మం(త్ర, విభేదము+ఐనన్‌= రహస్యంయొక్క వెల్లడిఅయితే; కార్యమ్ములు= 
పనులు; నిర్వహింప(గన్‌= జరపటానికి; బృహస్పతికిన్‌+ఐనను; నేరన్‌+పోలునే= సాధ్యమవుతుందా? 


తాత్సర్యం: ప్రభువు తనను తాను జాగ్రత్తగా రక్షించుకొన్నట్లే తన రహస్యాలోచనాన్నిగూడ రక్షించుకోవాలి. 
రహస్యాలోచన వెల్లడి కాకుండ రక్షించుకొనే బలంచేతనే అన్నిపనులు ఫలవంతాలవుతాయి. రహస్యాలోచన వెల్లడి 
అయితే పనులను ఫలవంతం కావించటం ఆ బృహస్పతికైనా సాధ్యంకాదు. (బుద్దిబలంలో బృహస్పతిని మించిన 
వాళ్ళులేరు కనుక అతనికికూడా సాధ్యం కాదనటం.) 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


క పలుమటు శపథంబులు నం | జలియును నభివాదనమును సామప్రియభా 
షలు మిథ్యావినయంబులు( | గలయవి దుష్టస్వభావకాపురుషులకున్‌. 112 


632 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: దుష్ట్రస్వభావ, కాపురుషులకున్‌= చెడుస్వభావం గల నీచ మానవులకు; పలుమలు= చాలామార్డు; శపథంబులున్‌= 
ఒట్టుపెట్టుకోవటాలు; అంజలియును= చేతులు జోడించటాలు; అభివాదనమును= నమస్కారాలు; సామ, (ప్రియ, భాషలు= 
సామోపాయం, (అనుకూల (ప్రవర్తన రూపమైన ఉపాయం), ఇంపైన మాటలు; మిథ్యా, వినయంబులు= కపటపు వినయాలు; 
కల, అవి= ఉన్నాయి. 


తాత్సర్యం: చెడు స్వభావం గల నీచులు మాటిమాటికీ ఒట్టుపెట్టుకుంటారు. చేతులు జోడిస్తారు. నమస్కారాలు 
చేస్తారు. సామోపాయంతో కూడిన ఇంపైన మాటలు మాట్లాడుతారు. కపటపువినయాలు (ప్రదర్శిస్తారు. 


విశేషం: ఉపాయాలు - సామ, దాన, భేద, దండాలు - అనేవి నాలుగు. 


క. తన కిమ్మగు నంతకు దు । ర్లను( డిప్టుడపోలె నుండి సర్ప్వమపోలెం 

దన కిమ్మగుడును గబిచును | ఘనదారుణకర్మగరళ ఘనదంష్ట్రములన్‌. 113 
ప్రతిపదార్థం: దుర్జనుడు= దుర్మార్గుడు; తనకు; ఇమ్ము+అగు+అంతకు= అనుకూలం అయ్యేవరకు; ఇష్టు(డు+అ, 
పోలెన్‌= ఇష్టమైనవాడివలె - మి(త్రుడివలె; ఉండి= వర్తించి; తనకున్‌; ఇమ్ము+అగుడును= అవకాశం లభించినంతనే; 


సర్పమ+పోలెన్‌= పామువలె; ఘన, దారుణ, కర్మ గరళ, ఘన దంష్ట్రములన్‌= మిక్కిలి (కూరాలయిన పనులు అనే విషంచే 
పెద్దవైన కోరలచేత; కణుచును= కరుస్తాడు. 


తాత్సర్యం: దుర్మార్గుడు తనకు అనుకూల మయ్యేంతవరకు మి(త్రుడివలె నటించి, అనుకూలత ఏర్పడిన వెంటనే 
పామువలె తన (క్రూరకృత్యా లనే కోరలతో కరుస్తాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క, కడునలుకయు( గూర్మియు నే । ర్పడ నెటి(గించునది వాని ఫలకాలమునన్‌ 

బిడుగును గాడ్సును జనులకు । బడుటయు వీచుటయు నెటుకపడియెడుభంగిన్‌. 114 
ప్రతిపదార్థం: కడున్‌= మిక్కుటమైన; అలుకయున్‌= కోపమూ; కూర్మియున్‌= స్నేహమూ; వాని, ఫల, కాలమునన్‌= 
వాటియొక్క ఫలంయొక్క సమయాన - అంటే ఆ రెండింటియొక్క అనుభవకాలాన; పిడుగును; గాడ్సును= గాలియును; 


పడుటయు; వీచుటయున్‌: జనులకున్‌; ఎబుకపడియెడు, భంగిన్‌= తెలిసేటట్టుగా; ఏర్పడన్‌= స్పష్టమయ్యేటు; ఎటిణగించునది= 
తెలియజేయాలి. 


తాత్సర్యం: పిడుగుపడటం, గాలివీచటం - అవి జరిగినపుడే జనులకు తెలిసినట్టు - మిక్కుటమైన కోపంగాని, 
స్నేహంగాని వాటి అనుభవకాలానికే ఇతరులకు తెలియజేయాలి. 


విశేషం: అలం: (క్రమం, ఉపమ. 


క. తటియగునంతకు రిపు దన 1 యటికట[ బెట్టికొనియుండునది; దజీయగుడుం 
జెబిచునది టాతిమీదను | వటిల(గ మృద్దటము నెత్తి వైచిన భంగిన్‌. 115 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 633 


ప్రతిపదార్థం: తణి= సమయం; అగునంతకున్‌= వచ్చేవరకు; రిపున్‌= N తన, అజుకటన్‌= తనయొక్క భుజం 
మీద; పెట్టుకొని; ఉండునది = ఉండాలి; తటీ, అగుడున్‌= సమయం వచ్చినపుడు; మృత్‌+ఘటమున్‌= మట్టికుండను; 
వణుల(గన్‌= ఒప్పగా - ప్రకాశించేటట్టు;: ఖాతిమీదను; ఎత్తివైచిన, భంగిన్‌= ఎత్తి పడవేసిన విధంగా; చెజచునది= నాశనమయ్యేటట్టు 
చేయాలి. 


తాత్సర్యం: తగిన సమయం వచ్చేవరకు శత్రువును భుజంమీదికి ఎక్కించుకొని మోస్తూ, తగిన సమయం రాగానే 
మట్టికుండను రాతిమీద ఎత్తికొట్టినట్లు అతడిని నాశనం చేయాలి. 


విశేషం: అలం: ఉపమ. ఈ పద్యం పెక్కు (ప్రతుల్లో లేనట్టు శ్రీమదాంధ్రమహాభారతసంశోధితప్రతి పుట,348లో ఉన్నది. 


క తన కపకారము మును( జే । సిన జను Ken డని నమ్మి చేకొని యుండం 
జన; దొకయించుక ముల్లయి | నను బాదతలమున నున్న నడవంగ నగునే. 116 
ప్రతిపదార్థం: మును= ముందు - ఇదివరకు; తనకున్‌; అపకారము= కీడు; చేసిన; జను(డు; అల్పు(డు+అని= తక్కువవా 


డని; నమ్మి; చేకొని= ఆదరించి; ఉండన్‌+చనదు= ఉండకూడదు; ఒక, ఇంచుక= ఒకకొద్దిపాటి; ముల్లు+అయినను; పాద, 
తలమునన్‌= పాద(ప్రదేశంలో - అంటే పాదంలో; ఉన్నన్‌= ఉంటే; నడువ(గన్‌= నడవటానికి; అగునే= సాధ్యమవుతుందా? 


తాత్సర్యం: ఇంతకుముందు తనకు అపకారం చేసిన మానవుడు తక్కువవాడుకదా అని, అతడిని ఆదరించకూడదు. 
ముల్లు చిన్నదే అయినా అది పాదంలో ఉంటే నడవటానికి సాధ్యమవుతుందా? 


విశేషం: అలం: అర్థాంతర్యాసం. ఈ పద్యానికి పాఠాంతరంగా కొన్ని ప్రతుల్లో ఉన్న పద్యం: “తన కపకారము చేసిన, జను 
డల్పుం డనుచు నమ్మి జడమతి యె చ కొన ఉన. దించుక ముల్లయి, నను బద్దతులందు నున్న నడువగ SA. 


[ind 


= శ్రీమదాంధ్రమహాభారతసంశోధిత(ప్రతి పుట,347 


క బాలు(డని తలంచి రిపుతో | నేలిదమున గలిసియునికి యిది కార్యమె? యు 

త్మీలానలకణ మించుక | చాలదె కాల్పంగ నుగ్రశైలాటవులన్‌. 117 
ప్రతిపదార్థం: బాలు(డు+అని; తల(చి; రిపుతోన్‌= శత్రువుతో; ఏలిదమునన్‌= చులకనభావంతో; కలిసి, ఉనికి= కలిసి 
ఉండటం; ఇది= ఇట్టుండటం; కార్యమె= చేయదగిన పనియా; ఉగ్ర, శైల+అటవులన్‌= భయంకరాలైన పర్వతాలలోని 


అడవులను; కాల్పంగన్‌= కాల్చడానికి; ఉత్‌, కీలా+అనల, కణము= పెద్దమంటయొక్క నిప్పురవ్వ; ఇంచుక= కొంచెం; చాలదె= 
సరిపోదా. 


తాత్సర్యం: బాలుడు కదా అని చులకన భావం వహించి శత్రువుతో కలిసి ఉండకూడదు. భయంకరాలైన 
పర్వతారణ్యాలను కాల్చటానికి చిన్న నిప్పురవ్వ చాలదా! 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


క, మొనసి యపకారి( గడ నిడి | కొనియుండెడు కుమతి దీర్హకుజశాఖాగ్రం 
బున నుండి నిద్రవోయెడు | మనుజునకు సమాన మగు బ్రమత్తత్వమునన్‌. 118 


634 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మొనసి= పూని; అపకారిన్‌= కీడుచేసినవాడిని; కడన్‌+ఇడికొని+ఉండెడు= దగ్గర ఉంచుకొని ఉండే; కుమతి= 
చెడుబుద్దికలవాడు - ఇట బుద్దిలేనివాడని (గ్రహింపవచ్చు; ప్రమత్తత్వమునన్‌= ఏమరినవాడు కావటంలో; 04, కుజ, శాఖా+ 
అగ్రంబునన్‌+ఉండి= ఎత్తెనచెట్టు కొమ్మయొక్క చివరలో పరుండి; నిద్ర+పోయెడు; మనుజునకున్‌ సమానము+అగున్‌= 
నిద్రించేవాడితో సమానం అగుచున్నాడు. 


తాత్సర్యం: ప్రయత్నించి తన కపకారం చేసినవాడిని దగ్గర ఉంచుకొన్న బుద్దిీహీనుడు ఏమరుపాటుతో ఎత్తెన 
చెట్టుకొమ్మచివర ని(ద్రించేవాడితో సమానం. 


విశేషం: అలం: ఉపమ. 


చ. తడయక సామభేదముల దానములన్‌ దయతోడ నమ్మయగా 
నొడివియు సత్యమిచ్చియు( జనున్‌ జననాథ! కృతాపకారులం 
గడంగి వధింప(గా6 గనుట కావ్యుమతం బిది; గాన యెట్టులుం 
గడుకొని శత్రులం జెఖుప(గాంచుట కార్యము రాజనీతిమైన్‌. 119 


ప్రతిపదార్థం: జననాథ= ఓరాజా!; కృత+అపకారులన్‌= చేయబడిన అపకారాలు కలవాళ్ళను; తడయక= ఆలస్యంచేయక; 
సామ భేదములన్‌= సామోపాయంచేత, భేదోపాయంచేత; దానములన్‌= దానాలచేత; దయతోడ; నమ్మన్‌+కాన్‌= నమ్మకం 
కలిగించేటట్టుగా; నొడివియున్‌= మాట్లాడి; సత్యము+ఇచ్చియున్‌= ఒట్టుపెట్టుకొని; SAS ప్రయత్నించి; వధింపన్‌+కాన్‌+కనుట= 
చంపబడేటట్టు చూడటం - అంటే చంపటం; చనున్‌= తగును; ఇది= ఈ నీతి; కావ్యు, మతంబు= శు(క్రాచార్యునియొక్క 
అభిప్రాయం; కానన్‌= కనుక; ఎట్టులున్‌= ఏ విధంగానైనా; కడుకొని= ప్రయత్నించి; రాజనీతిమైన్‌= రాజనీతిచేత; శత్రువున్‌= 
SK, చెబుపన్‌, కాంచుట= నశించేటట్టు చూడటం; కార్యము= చేయదగిన పని. 


తాత్సర్యం: ఓ రాజా! అపకారాలు చేసినవాళ్ళను - సామదానభేదోపాయాలచేత లేదా దయ చూపి నమ్మకం 


కలిగేట్లుగా మాట్లాడి లేదా ఒట్టుపెట్టుకొని, నమ్మకం కలిగించి ఆలస్యం జరగకుండా చంపాలి. ఇది శుక్రుని 
అభిప్రాయం. అందుచేత ఏ విధంగా నైనా రాజనీతితో శత్రువులను హతమారాలి. 


విశేషం: కావ్యుమతం బిది - అనే దానికి కాప్యుమతం బిది, కార్యమతం బిది, కావ్యమతం బిది అనే పాఠాంతరాలున్నాయి. 
శ్రీమదాం(ధ్రమహాభారతసంశోధిత(ప్రతి పుట,348 


వ. “కావున సర్వప్రకారంబుల నపకారకారణు లయిన వారిం బరుల నయిన బాంధవుల నయిన నుపేక్షింపక 
యాత్మరక్షాపరుండ వయి దూరంబుసేసి దూషించునది' యనిన గణికుమతంబు విని దుర్యోధనుండు 
చింతాపరుం డై యొక్కనా(డు ధృతరాష్తున కేకాంతంబున ని ట్లనియె. 120 

ప్రతిపదార్థం: కావునన్‌; సర్వ, ప్రకారంబులన్‌= అన్నివిధాలచేత; అపకార, కారణులు+అయిన, వారిన్‌= అపకారాలు చేసిన 

వారిని; పరులన్‌+అయినన్‌= శృత్రువులనైనా; బాంధవులన్‌+అయినన్‌; ఉపేక్షింపక= అ(శ్రద్దచేయక; ఆత్మ, రక్షాపరుండవు+అయి= 


నిన్ను నీవు రక్షించుకొనటంలో మనస్సు కలవాడవై; దూరంబు+చేసి= (వారిని) దూరంగా ఉంచి; దూషించునది= తిట్టాలి 
(ఇట చంపాలి అనే అర్థం సమంజసం); అనినన్‌= అని అనగా; కణికు, మతంబు= కణికునియొక్క అభిప్రాయం; విని; 


ఆదిపర్వము - Kapan 635 
దుర్యోధనుండు; చింతా, పరుండు+ఐ= దుఃఖం నిండిన మనస్సు కలవాడై; ఒక్కనా(డు; ధృతరాష్టునకున్‌= ధృతరాష్టునితో; 
ఏకాంతంబునన్‌= ఒంటరిగా ఉన్నప్పుడు; ఇట్లు+అనియెన్‌. 
తాత్సర్యం: “అందుచేత అపకారాలు చేసినవాళ్ళు శ్షత్రువులైనా బంధువులైనా అ(్రద్దచేయకూడదు. ఆత్మరక్షణకొరకు 
అన్నివిధాలా వాళ్ళను హతమార్చా' లని కణికుడు చెప్పగా విని, చింతా(క్రాంతుడై దుర్యోధనుడు ఒకనాడు ధృతరాష్ట్రుడు 
ఒంటరిగా ఉన్నప్పుడు అతనితో ఇట్లా అన్నాడు. 

దుర్యోధను(డు తండ్రితో దన మనోదుఃఖంబు( దెలుపుట (సం.1-129-10) 


తే. వీరు లని పాండుసుతులకు YAH నేను; | వెబచుటకు( దోడుగా నిపు విభు(డ వీవు 
G 

పాండవజ్యేష్ణునకు( ac బరమయవ । రాజ్య DYA కురువృద్ధరాజులొద్ద. 121 
ప్రతిపదార్థం: నేను; ఏరులు+అని; పాండు, సుతులకున్‌= పాండురాజాయొక్క కుమారులకు - పాండవులకు; వెజుతున్‌= 
భయపడతాను; వెజిచుటకున్‌= భయపడటానికి; తోడు, కాన్‌= తోడయినట్టు; విభు(డవు+-ఈవు= రాజువైన నీవు; కురు, వృద్ద, 
రాజుల+ఒద్ద= కురువంశపు పెద్దలయొక్క, రాజులయొక్క ఎదుట; BOSS (ప్రేమతో; పాండవ, జ్యేష్టునకున్‌= పాండవులలో 
పెద్దవాడైనవానికి, ధర్మరాజుకు; పరమ, యౌవ, రాజ్యము= (ప్రధానమైన యౌవరాజ్యాన్ని; ఇబ్బితి=. ఇచ్చావు. 
తాత్సర్యం: పాండవులు వీరులని నేను భయపడుతున్నాను. నేను భయపడటానికి తగ్గట్లే ప్రభువైన నీవు 
కురువంశపుపెద్దలయెదుట, రాజుాలయెదుట పాండవులలో పెద్దవాడైన ధర్మరాజును ప్రేమతో యువరాజును చేశావు. 


విశేషం: వ్యక్తిబలాన్ని అంతకంత పెంచేది అధికారం. పాండవులు మొదలే బలవంతులు. అందుకుతోడు యురధిష్ట్థిరు 
డిపుడు యువరాజైనాడు. ఆ యౌవరాజ్యాధికారం అతనికి ఎవరో ఇచ్చింది కాదు. రాజైన ధృతరాష్రుడే స్వయంగా ఇచ్చాడు. 
DT చాటుమాటుగా ఏదో మాటవరుస ఇవ్వలేదు. పదిమందిఎదుట శా(స్రోక్రంగా కట్టబెట్టాడు. దాన్ని కాదనటం ఎట్టా? 
a= [2] [>] A 
పాండవులను ఎదిరించటం ఎట్టా? అదే దుర్యోధనునిబాధ, భయం. అతనిమానసికస్థితిని తెలియపరచేదే ఈ తేటగీతి. 


వ. 'దాననచేసి పొర జానపద బ్రాహ్మణ ప్రధానవరులు ధర్మజున కనురక్తు లయి, నిన్నును భీష్ముని నాదరింపక, 
ప్రజ్ఞాచక్షుండు రాజ్యరక్షణంబు సేయ సమర్థుండు గా(డు, భీష్ముండు సమర్థుం డయ్యును ముందటి రాజ్యభార 
నివర్తనంబునందు( గృతప్రతిజ్ఞం డయ్యెం; గావున బాండవజ్యేష్ణుం డైన యుధిష్టిరునకు రాజ్యాభిషేకంబు 
సేయుద; మతండు తరుణుం డయ్యును గుణవృద్దుండు ధర్మశీలుండు పరాక్రమవంతు లైన తమ్ములుగలవాడు 
రాజ్యప్రతిష్టితుం డయ్యెనేని వృద్దుల నమాత్యుల బంధుమిత్రులను దొల్లింటికంటె మిక్కిలిగా బూజార్డుల నెల్లం 
బూజించు(, బితామహుందైన భీష్ముని సపుత్తకుండైన ధృతరా ముని నతిభక్తి నబీష్టభోగానుభవపరులంగా 
సుఖంబున నునుచు, దీనికి విదురుండును నొడంబడు నని యెప్పుడు దమలో విచారింతు రని వింటి; 
గర్భ్ణఈకూలాయమానంబు లైన మూర్ధప్రకృతుల పలుకులు విననోప(; బాండవుల నిష్పరంబువలన( 
బాయునట్లుగా' జేయవలయు; నేమి సేయుదు?' ననిన గొడుకునకు ధృతరా ముం డి ట్లనియె. 122 


ప్రతిపదార్థం: దాననచేసి= దానివలన - ధర్మరాజుకు యౌవరాజ్యం ఇచ్చినందువలన; పౌర, జానపద, (బ్రాహ్మణ, (ప్రధానవరులు= 
పట్టణ(ప్రజలు, పల్లైప్రజలు, (బ్రాహ్మణులు, మంత్రి శ్రేష్టులు; ధర్మజునకు= ధర్మరాజునకు; అనురక్తులు+అయి= అనురాగం 


636 శ్రీమదాంధ్ర మహాభారతము 


- (ప్రేమ కలవాళ్ళయి; నిన్నును; భీష్మునిన్‌= భీష్ముని; ఆదరింపక= లెక్కచేయక; (ప్రజ్ఞాచక్షుండు= బుద్దియే కన్నుగా కలవాడు- 
ధృతరాష్ట్రుడు; రాజ్య, రక్షణంబు, చేయన్‌= రాజ్యాన్ని రక్షించటానికి; సమర్గు(డు; కాడు; భీష్ముండు; సమర్గుండు+అయ్యును; 
ముందజు= మున్ను, రాజ్య, భార, నివర్తనంబు+అందు= రాజ్యభారంనుండి మరలటంలో; కృత (ప్రతిజ్ఞాండు= చేయబడిన ప్రతిజ్ఞ 
కలవాడు; అయ్యెన్‌; కావునన్‌; పాండవ, జ్యేష్టుండు+ఐన= పాండవులలో పెద్దవాడైన; యుధిష్టిరునకున్‌= ధర్మరాజునకు; 
రాజ్య+అభిషేకంబు; చేయుదము; అతండు= ఆ ధర్మరాజు; తరుణుండు+అయ్యును= యువకుడైనా; గుణ, వృద్దుండు= 
గుణంచేత పెద్దవాడు; ధర్మశీలుండు= ధర్మాన్నే స్వభావంగా కలవాడు; వృడ్దులన్‌= పెద్దలను; అమాత్యులన్‌= SOON; 
బంధు, మి(త్రులను; తొల్లింటికంటె= మునుపటికంటె; మిక్కిలిగా= ఎక్కువగా; పూజా+అర్హులన్‌+ఎల్లన్‌= గౌరవానికి తగినవాళ్ళ 
నందరినీ; పూజించున్‌= గౌరవిస్తాడు; పితామహుండు+ఐన= తాతగారైన; భీష్ముని; స, పు(త్రుకుండు+ఐన= కుమారులు గల 
వాడైన; ధృతరాష్రునిన్‌; అతి, భక్తిన్‌= మిక్కిలిభక్తితో; అభి+ఇష్ట, భోగ+అనుభవ, పరులన్‌+కాన్‌= కోరుకొన్న భోగాలను 
అనుభవించటంలో లగ్నమైన మనస్సులు గలవాళ్ళనుగా; సుఖంబునన్‌= సుఖంతో; ఉనుచున్‌= ఉంచుతాడు; దీనికిన్‌= -ఈ 
విధంగా చేయటానికి; విదురుండునున్‌= విదురుడుకూడా; ఒడంబడును+అని= ఒప్పుకొంటాడని; ఎల్లప్పుడు; తమలోన్‌= 
తమలో తాము; విచారింతురు= ఆలోచిస్తారు; అని= అనికూడా; వింటిన్‌= విన్నాను; కర్ల శూలాయమానంబులు+ఐన= 
చెవులకు బల్లేలవంటివైన; మూర్ధ, ప్రకృతుల, పలుకులు= మూర్భులైన జనులయొక్క మాటలు; వినన్‌+ఓపన్‌= వినలేకున్నాను; 
పాండవులన్‌; ఈ+పురంబువలనన్‌= ఈ నగరంనుండి; పాయు+అట్టు+కాన్‌= తొలగేటట్టుగా; చేయవలయున్‌; ఏమి; 
చేయుదున్‌; అనినన్‌; కొడుకునకున్‌; ధృతరాష్టుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: “ధర్మరాజుకు యౌవరాజ్యం ఇవ్వటంవలన పట్టణ(ప్రజలు, పల్లైప్రజలు, మంత్రిశ్రేష్ణులు అతనిపట్ల 
అనురాగంకలవాళ్ళయి, నిన్నూ; భీష్ముడినీ లెక్కచేయక, ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని రక్షించలేడు. భీష్ముడు రాజ్యాన్ని 
రక్షించగలవాడే అయినా రాజ్యభారం స్వీకరించనని ప్రతిజ్ఞచేసి ఉన్నాడు. అందుచేత ధర్మరాజునే రాజుగా చేద్దా 
మనీ, అతడు యువకుడైనా గుణవంతుడనీ, ధర్మాత్ముడనీ, పరాక్రమవంతులైన తమ్ములు గలవాడని, అటువంటివాడిని 
రాజుగా చేస్తే మంత్రులను, బంధువులను, మి(త్రులను, గౌరవించదగినవాళ్ళందరినీ మునుపటికంటె ఎక్కువగా 
గౌరవిస్తాడనీ, తాతగారైన భీష్ముడిని, పుత్రులున్న ధృతరాష్టుడిని మిక్కిలిభక్తితో పూజిస్తాడనీ, వారి కిష్టమైన భోగాలను 
అనుభవింపజేసి సుఖంగా ఉంచుతాడనీ, ఇందుకు విదురుడుకూడ అంగీకరిస్తాడనీ ఎప్పుడూ తమలో తాము 
అనుకొంటున్నారు. చెవులకు బల్లెములవలె తగిలే ఈ మూర్ధజనుల మాటలను నేను వినలేకున్నాను. పాండవులను 
ఈ పురం వదలిపోయేటట్లు చేయం'” డని దుర్యోధనుడనగా అతనితో ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు. 
చ. జనపతి యైనవానికి( బ్రచండమహాతుములాహవాంతరం 

బున మృతి(బొందియొండె, WO పుత్రులపై( దనరాజ్యభార మె 

ల్లను నియమించి KA గిరులం దప మొప్ప(గం జేసి యొండె( గా 

కనిమిషలోకభోగసుఖ మందంగ బోలునె శాశ్వతంబుగన్‌. 123 
తిపదార్థం: జనపతి+ఐన, వానికిన్‌= రాజైనవానికి; ప్రచండ, మహా, తుముల+ఆహవ+అంతరంబునన్‌= సహింప శక్యంగాని 

ద్ద సంకులయుద్దంయొక్క మధ్యంలో; మృతిన్‌= మరణాన్ని; పొంది; ఒండెన్‌= కాని; మణి= అట్లా కాక; పుత్రుల పైన్‌; తన, 

రాజ్య, భారము+ఎల్లను= తనయొక్క రాజ్యంయొక్కభారాన్నంతను; నియమించి= ఏర్పాట్టుచేసి; ఏగ= వెళ్ళి; గిరులన్‌= 


పర్వతాలలో; తపము= తపస్సు; ఓపన్‌+కన్‌= తగినట్టుగా; చేసి; ఒండెన్‌= కాని; కాక= కాకుండా; శాశ్వతంబుగన్‌= శాశ్వతంగా; 
అనిమిష లోక, భోగ, సుఖము= స్వర్గలోకాన్ని అనుభవించటంలోని సుఖాన్ని; అందన్‌+కన్‌= పొందటానికి; పోలునె= సాధ్యమగునా? 


Ys 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 637 


తాత్సర్యం: రాజైనవాడు మహాయుద్దంలో మరణించి గాని, రాజ్యభారాన్ని కొడుకులకు అప్పగించి కొండలపై 
గొప్పతపస్సు చేసి గాని, శాశ్వతమైన స్వర్గసుఖాన్ని పొందగలడేగాని, వేరే విధంగా దాన్ని పొందగలడా! 


వ. రా జయ్యెడువా(డు తన రాజ్యభారంబు దాన చూచి యరయవలయు; నేను షడంగసహితంబుగా 
నం Pe 

వేదాధ్యయనంబు సేసియు నర్భశాస్ర్రంబునందు( గృతనిశ్చయుండ నయి బలంబు గలిగియు నంగవైకల్యంబునం 

బరచక్రంబులకుం బ్రతివ్యూహంబు రచియింప నేరమింజేసి రాజ్యంబునకు( దగకున్న 124 


ప్రతిపదార్థం: రాజు+అయ్యెడు, వాడు= రాజైనవాడు; తన, రాజ్య, భారంబు= తనరాజ్యభారాన్ని; తానే; చూచి, అరయ, 

వలయున్‌= విచారించుకోవాలి; ఏను= నేను; షట్‌+అంగ, సహితంబుగా= ఆరు అంగాలతో కూడిన; వేద+అధ్యయనంబు= 

వేదాన్ని చదవటం; చేసియున్‌=చేసికూడా; అర్థశాస్త్రంబు+అందు= ద్రవ్యనీతిశాస్త్రంలో; కృత, నిశ్చయుండను+అయి= నేర్ప్సబడిన 
mw 4 

సిద్దాంతాలు కలవాడినై; బలంబు; కలిగియు; అంగ, వైకల్యంబునన్‌= అవయవంయొక్క లోపంచేత; పర, చ(క్రంబులకున్‌= 

శత్రువులయొక్క సైన్యాలకు; ప్రతివ్యూహంబులు= ఎదురు పన్నుగడలు; నేరమిన్‌+చేసి= కూర్చటానికి చేతకాకపోవటంవలన; 

రాజ్యంబునకున్‌, తగక+ఉన్నన్‌= రాజ్యపాలనకు తగనివాడనై ఉండటంచేత. 


తాత్సర్యం: రాజైనవాడు తన రాజ్యవిషయాలు తానే విచారించుకొనాలి. నేను ఆరుఅంగాలతో కూడిన వేదాన్ని 
చదివి అర్హనీతిశాస్రాన్ని నేర్చుకొన్నా, బలంకలవాణ్ణి అయినా, అంధుడిని కావటంచేత శత్రు సైన్యాలకు ఎదురు 
వ్యూహాలు కూర్చలేనివాడినై రాజ్యపాలనకు తగనివాడను కావటంచేత. 


విశేషం: షడంగాలు - శిక్ష వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం. 


ఉ. లోకనుతుండు పాండు డమలుండు మహాగుణరత్నపూర్ణర 
త్నాకరు( డత్యుదారమతి నంధు(డ నైనను నన్ను రాజుగా 
జేకొని నాకు భక్తి బనిసేయుచు సర్వజగజ్జిగీషు( డై 
యీకురువంశరాజ్యభర మింతయు( WIB బరాక్రమంబునన్‌. 125 


ప్రతిపదార్థం: లోక, నుతుండు= ప్రపంచంచేత కొనియాడబడినవాడు; అమలుండు= దోషంలేనివాడు- పవిత్రుడు; మహా, 
గుణ, రత్న, పూర్ణ, రత్న+ఆకరు(డు= గొప్పవైన మంచిగుణాలనే రత్నాలచే త నిండిన సము(ద్రునివంటి వాడు; 
పాండు(డు= పాండురాజు; అతి+ఉదారమతిన్‌= మిక్కిలి గొప్పమనస్సుతో; అంధు(డను+ఐనను= గ్రుడ్డివాడను అయినప్పటికీ; 
నన్నున్‌; రాజున్‌+కాన్‌= రాజును కావించి; చేకొని; నాకున్‌; భక్తిన్‌= భక్తితో; పనిచేయుచు; సర్వ, జగత్‌+జిగీషు(డు+ఐ= మొత్తం 
ప్రపంచాన్ని జయించ గోరేవాడై; పరా(క్రమంబునన్‌; ఈ, కురు, వంశ, రాజ్య, భరము+ఇంతయున్‌= ఈ కురువంశ 
రాజ్యభారాన్నంతటినీ; తాల్బెన్‌= ధరించాడు. 


తాత్సర్యం: ప్రపంచ(ప్రశంసలందుకొన్నవాడు, పవిత్రుడు, సదుణాలనే రత్నాలకు సము|ద్రునివంటివాడు అయిన 
Vas 


పాండురాజు గొప్పమనస్సుతో, గ్రుడ్డివాడినైన నన్ను రాజుగా స్వీకరించి, భక్తితో సేవచేస్తూ సర్వ(ప్రపంచాన్ని 
జయింపగోరేవాడై పరాక్రమంతో ఈ కురువంశరాజ్యభారాన్నంతా వహించాడు. 


638 శ్రీమదాంధ్ర మహాభారతము 


క, పరచక్రపతులచే భీ । కరు( డై ధనరాసు లదిమి కప్పము గొని చె 

go దెచ్చియిచ్చి నన్నును 1 భరతకులశ్రేష్ణు( డునిచె బహుయజ్ఞములన్‌. 126 
ప్రతిపదార్థం: భరత, కుల, ్రేష్ణుండు= భరతవంశంలో పేరు కెక్కినవాడు; భీకరుడు+ఐ= భయాన్ని కలిగించేవాడై; 
అదిమి= అణచి; ధన, రాసులు; పర, చక్ర, పతులచే= శృత్రురాజ్యాలయొక్క రాజులచేత; కప్పుము; కొని= తీసికొని; చెర+ 
చెరన్‌= వెంటనే; తెచ్చి, ఇచ్చి; నన్నును= నన్నుకూడా; బహు, యజ్ఞములన్‌= అనేకయజ్ఞాలలో; ఉనిచెన్‌= ఉండేట్లు చేశాడు 
- అంటే అనేక యజ్ఞాలు నాచేత చేయించాడు. 
తాత్సర్యం: భరతవంశశ్రేష్టుడైన పాండురాజు శతుభయంకరుడై శత్రువులను అణచి, కప్పం (గహించి ధనరాసులు 
వెంటనే తెచ్చి, ఇచ్చి నా చేత అనేకయజ్ఞాలు చేయించాడు. 


వ. 'మటియు వానికంటె గుణంబుల మిక్కిలి యయి జనంబులకు ననురక్తు లై పరగుచున్నపాండురాజు కుమారుల 
నెవ్విధంబున( బాపనేర్తు' నని దుఃఖీంచిన ధృతరాష్తునకు దుర్యోధనుం డి ట్లనియె. 127 
ప్రతిపదార్థం: మటియున్‌= ఇంకనూ, వానికంటెన్‌= ఆ పాండురాజుకంటె; గుణంబుల= మంచిగుణాలలో; మిక్కిలి, 
అయి= ఎక్కువై; జనంబులకున్‌, అనురక్తులు+ఐ= అనురాగం - (పేమ - కలవారై; పరగుచున్‌+ఉన్న= ఒప్పుతున్న; పాండు 
రాజ, కుమారులన్‌= పాండవులను; ఏవిధంబునన్‌= ఏ విధంగా, పాపనేర్తును= తొలగించగలను, అని; దుఃఖించిన= దుః 
ఖించు; ధృతరాష్టునకు; దుర్యోధనుండు; ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: 'ఆ పాండురాజుకంటె గుణాలలో అధికు లై ప్రజల(పేమ గలిగి ప్రకాశిస్తున్న పాండవులను ఏ విధంగా 
తొలగించగల?' నని ధృతరాష్ట్రుడు దుఃభఖించగా, దుర్యోధనుడు ఇట్లా అన్నాడు. 


సీ. పైతృకం బగు లక్షి పాండుభూపతి మున్ను । Seni తత్తనయు( డైన 
a = a ఇ > a 
Here డిప్పుడు దాల్లిన, నాతని 1 తనయుండు మట్‌ దాని దాల్లు, మీద 
DHANG బాండువంశేశుల వసుమతీ | రాజ్యార్లు లగుదురు; రాజ్యమునకు 
బా 
బరువడి మే మింత( బాసిన మాపుత్త పాత్ర వర్గంబును' బాయు; నింక 


ఆ. నొరుల గొలిచి కుడువనోప మే; మట్లుగా । కుండ మమ్ము జేయనోపుదేని 
పాండురాజుతొంటిభక్తియు నప్పాండు 1 తనయులందు దయయు( దలంపకుండు. 128 


ప్రతిపదార్థం: పైతృకంబు+అగు, లక్ష్మి= పితరులనుండి వచ్చిందైన సంపదను; పాండు, భూపతి= పాండురాజు; మున్ను= 
ముందు; తాల్బుటన్‌+చేసి= ధరించటంవలన; తత్‌+తనయు(డు+ఐన, ధర్మజుడు= అతనియొక్క కుమారుడైన ధర్మరాజు; 
ఇప్పుడు= ఈ సందర్భంలో; తాల్బినన్‌= ధరిస్తే; అతని, తనయుండు= అతనియొక్క - ధర్మరాజుయొక్కకుమారుడు; 
మజీ= మళ్ళీ; దానిన్‌= ఆ సంపదను; తాల్చ్బున్‌= ధరిస్తాడు; మీ(దన్‌= తర్వాత; ఈ+పాటను= ఈవిధంగా; పాండు, వంశ+ 
ఈశులు+అ= పాండువంశరాజులే; వసుమతీ, రాజ్య+అర్హులు= భూమిదొరతనానికి తగినవారు; అగుదురు; రాజ్యమునకున్‌= 
రాజ్యానికి; పరువడి= (క్రమంగా; మేము; ఇంతన్‌= ఈ కొలది; పాసినన్‌= దూరమైతే; మా, పుత్ర, పౌ(త్ర, వర్గంబునున్‌= 
మాయొక్క కొడుకులయొక్క, మనుమలయొక్క సమూహం; పాయున్‌= దూరమవుతుంది; ఇంకన్‌= ఇకముందు; ఏము; 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 639 
ఒరులన్‌= ఇతరులను; కొలిచి= సేవించి; కుడువన్‌+ఓపము= తినటాన్ని, (త్రాగటాన్ని చేయలేము - అంటే (బ్రతుకు 
గడపలేము; అట్టు; కాక+ఉండ; మమ్మున్‌; చేయన్‌+ఓపుదు+ఏని= నీవు చేయగలిగితే; పాండురాజు, తొంటి, భక్తియున్‌= 


పాండురాజుాయొక్క మునుపటి భక్తిని; ఆ+పాండు, తనయుల+అందు= ఆ పాండవులపట్ట; దయయున్‌; తల(పక+ఉండు= 
ఆలోచించకుండా ఉండుము. 


తాత్సర్యం: వంశపారంపర్యంగా తాత తం|డ్రులనుండి వచ్చే రాజ్యసంపదను ఇదివరకు పాండురాజు చేపట్టి 
ఉండటంచే ఇప్పుడు ధర్మరాజు చేపడితే, తరువాత అతనితనయుడు చేపడతాడు. ఈ విధంగా పాండురాజు 
వంశంవాళ్ళే రాజ్యార్హులౌతారు. మేము రాజ్యాధికారానికి దూరమైతే (క్రమంగా మాకొడుకులు, మనుమలు 
దూరమౌతారు. ఇకముందు ఇతరులకు సేవలుచేసి మేము (బ్రదుకలేము. మాకు అటువంటి గతిపట్టకుండా నీవు 
చేయగలిగితే పాండురాజు నీపట్ల ఇదివరకు చూపిన భక్తిని, పాండవులపట్ల నీ కున్న దయను మనస్సులో నిలుపవద్దు. 


దుర్యోధను(డు పాండవులను వారణావతంబునకు( బంపు మని తండ్రితో జెప్పుట (సం. 1-130-8) 


వ. 'ఈరాజ్యంబు మొదలింటంగోలె భవదీయం బయినది; ప్రకృతిజనులు వశ్యులు గాకున్నను గ్రమాగతంబయి మాకు 
నప్రయత్నలభ్యంబగు( దొల్లి పాండురాజు రా జై గుణంబులం బ్రజానురాగంబు వడయుటంజేసి యెల్లవారును 
ధర్మరాజురాజ్యంబ వలతురు; దాని నెఖింగియ కాదె యేను నిత్యదానసమ్మానంబులం బ్రకృతిజనంబులకు 
సంతోషంబు సేయుచునుండుదు; DOWO దుష్టజనులపక్షపాతవచనంబు లుడుగునంతకు నుపాయంబున( 
గొంతిని బాండవులను దదీయభ్భృత్యామాత్యవర్గంబుతో వారణావతంబునకుం బుత్తము; మనకు రాజ్యంబు 
సుప్రతిష్టితం బైన మటి వార లిందులకు వత్తు' రనిన దుర్యోధనునకు ధృతరాష్టుం డి ట్లనియె. 129 


ప్రతిపదార్థం: ఈ, రాజ్యంబు; మొదలింటన్‌+కోలె= మొదటినుండి; భవదీయంబు+అయినది= నీదైనది; (ప్రకృతి, జనులు= 
స్వామి, అమాత్య, సుహృత్‌కోశాదులకు సంబంధించిన ప్రజలు; వశ్యులు+కాక+ఉన్నను= లోబడినవారు కాకపోయినా; 
క్రమ+ఆగతంబు+అయి= వరుసగా వచ్చినదై; మాకున్‌, అప్రయత్న, లభ్యంబు= (శ్రమపడకుండా దొరికింది; అగున్‌= 
అవుతుంది; తొల్లి= ఇదివరకు; పాండురాజు; రాజు+ఐ; గుణంబులన్‌= మంచి గుణాలచేత; (ప్రజా+అనురాగంబు= (ప్రజల 
యొక్క (పేమ; పడయుటన్‌+చేసి= పొందటంవలన; ఎల్లవారును= అందరూ; ధర్మరాజు, రాజ్యంబు= ధర్మరాజుయొక్క 
రాజ్యాన్నే, వలతురు= కోరుకొంటారు, దానిన్‌=దాన్ని; ఎతీంగియు, కాదె= తెలిసికొనేకదా; ఏను= నేను; నిత్య, దాన, సమ్మానం 
బులన్‌= (ప్రతిదినం దానాలచేతను, గౌరవాలచేతను; (ప్రకృతి, జనంబులకున్‌= స్వామి, అమాత్య, సుహృత్మోశాదులకు 
సంబంధించిన (ప్రజలకు; సంతోషంబు= సంతోషాన్ని; చేయుచున్‌+ఉండుదున్‌= కలిగిస్తూఉిన్నాను; ఇందుల= ఇచ్చట; దుష్ట, 
జనుల, పక్షపాత, వచనంబులు= చెడ్డజనులయొక్క పక్షపాతపు మాటలు; ఉడుగు+అంతకున్‌= మానునంతవరకు; ఉపాయం 
బునన్‌= ఉపాయంతో; గొంతిని= కుంతీదేవిని; పాండవులను; తదీయ, భృత్య+ అమాత్య, వరగ్గంబుతో= వారియొక్క 
సేవకులయొక్క, మం(తులయొక్క సమూహంతో; వారణావతంబునకున్‌= వారణావతానికి; పుత్తము= పంపుదాము; మనకున్‌; 
రాజ్యంబు= అధికారం; సుప్రతిష్థింబు+ఐనన్‌= బాగుగా స్థిరపడగానే; మజి=తర్వాత; వారలు= వాళ్ళు; ఇందులకున్‌= ఇక్కడికి; 
వచ్చుదురు= వస్తారు; అనినన్‌= అని అనగా; దుర్యోధనునకు; ధృతరాష్టుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: “ఈ రాజ్యం మొదటినుండి నీది. నీవు ఒకవేళ స్వామి అమాత్యసుహృత్కో శాదులకు సంబంధించిన 
వాళ్ళు విధేయులు కాకున్నా, అప్రయత్నంగా రాజ్యం క్రమపద్దతిలో మా చేతి కందుతుంది. ఇదివరకు పాండురాజు 


640 శ్రీమదాంధ్ర మహాభారతము 


రాజై తనగుణగణాలచేత (ప్రజానురాగం పొందిన కారణంగా అందరూ ధర్మరాజురాజ్యాన్ని కోరుకొంటున్నారు. 
దాన్ని (గ్రహించేకదా నేను (ప్రతిదినం దానాలచేత, సమ్మానాలచేత (ప్రకృతిజనులను సంతోషపరుస్తున్నాను. ఇచ్చట 
చెడ్డవాళ్ళ పక్షపాతపుమాటలు ఆగిపోయేంతవరకు కుంతీదేవిని, పాండవులను, వారిసేవకులతో, అమాత్యులతోసహా 
ఉపాయంతో వారణావతం పంపుదాము. మనకు రాజ్యాధికారం స్థిరపడిన తర్వాత వాళ్ళిక్కడికి వస్తారు' అని 
దుర్యోధనుడనగా అతనితో ధృతరాష్ట్రుడు ఇట్టా అన్నాడు. 


విశేషం: సప్తప్రకృతులు - స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశం, రాష్ట్రం, దుర్గం, బలం. 


తరువోజ. 

9 నెల్లప్రొద్దు నా యెడ లోన దల(తు నీయభిప్రాయంబ; యిది దారుణంబు 

గాన వాకునకు( జుల్మన SKNG గడ(గి పాండవుల నేకత మెట్టు లనుప 

గా నగు? wd) దీని గాంగేయవిదురకలశజాశ్వత్తామ గౌతముల్‌ బుద్ది 

థి [a 

గా నొడంబడుదురె? కా WANI యనిన గౌరవజ్యేష్ణుండు ఘను( డిట్టు లనియె. 130 
ప్రతిపదార్థం: ఏను= నేను; ఎల్ల, (ప్రొద్దు= అన్ని వేళలా; నా, ఎడలోనన్‌= నాహృదయంలో; ఈఅభి ప్రాయంబు+అ; తల( 
తున్‌= ఆలోచిస్తాను; ఇది= ఈ అభిప్రాయం; దారుణంబు= భయంకరమైనది; కానన్‌= అగుటచేత; చుల్కన= సులువుగా; 
వాకునకున్‌= మాటకు; తేరన్‌+ఓపన్‌= తీసుకొనిరాలేను; SAS పూని; పాండవులన్‌; ఏకతము= ఒంటరిగా; ఎట్టుల= ఏ 
విధంగా; అనుపగాన్‌+అగున్‌= పంపటానికి వీలగును; మణీ= ఇక; దీనిన్‌= దీన్ని; గాంగేయ, విదుర, కలశజ+అశ్యృత్తామ, 
గౌతముల్‌= భీష్ముడు, విదురుడు, (ద్రోణుడు, అశ్యత్థామ, కృపాచార్యుడు; బుద్దిగాన్‌=. మనస్ఫూర్తిగా; ఒడంబడుదురె= 
ఒప్పుకొంటారా; కాదు+అయ్య= సాధ్యంకాదయ్యా; అనినన్‌= అని అనగా; కౌరవ, జ్వేష్టుండు= కౌరవులలో పెద్దవాడైన 
దుర్యోధనుడు; ఘను(డు= అసాధ్యుడు; ఇట్టులు+అనియెన్‌. 
తాత్సర్యం: “ఎప్పుడూ నా హృదయంలో ఈ అభిప్రాయమే ఉన్నది. ఇది ఘోరమైనది కనుక సులభంగా పైకి 
చెప్పలేకున్నాను. ఒంటరిగా పాండవులను పంపటానికి ఏ విధంగా వీలవుతుంది? మరి, దీనికి భీష్మ ద్రోణ 
విదురాశ్వత్తామకృపులు మనఃపూర్వకంగా అంగీకరిస్తారా? సాధ్యం కాదు' - అని ధృతరాష్టుడనగా తండ్రితో 
దుర్యోధనుడు ఇట్లా అన్నాడు. 


విశేషం: ఇది ధృతరాష్ట్రుని ఆంతర్యాన్ని తెలిపే పద్యం. మొదటిపాదానికి - “ఏను నిక్కార్యంబ(బు) హృదయంబులోన 

నెప్పుడు బింతింతు నిది దారుణంబు” అనేపాఠాంతరం ఉంది. - శ్రీమదాంధ్రమహాభారతసంశోధి త(ప్రతి, పుట.352. 

ద్విపదపాదద్వ్యయం తరువోజ ఏకపాదం. లక్షణానికి చూడు - ఆది.2.151. 

వ. “భవదనుజ్ఞాగౌరవంబున గాంగేయాదులు దీనికి నొడంబడుదురు; వారు కౌరవులకెల్ల సము లై యుండియు 
నావారల; యెట్లనిన; నశ్వత్థామ నా Sapo డగుట నన్ను బాయకుండు; పుత్తస్నేహంబున ద్రోణుండును భారద్వాజుని 
భాగినేయునిం బాయనేరమింజేసి కృపాచార్యుండును నాయొద్దన యుందురు; మట్‌ భీష్ముండు మధ్యస్థుం డగుట( 
బాండవులం బరిగ్రహింప(డు; విదురుండు పాండవపక్షపాతి యయ్యును నొక్కరుండు నా కహితంబు 


ఆదిపర్వము = షష్టాశ్వాసము 641 


సేయనోపండు; గావున నిక్కార్యంబున దోషంబు లేదు; వినిద్రకరణం బయిన నాహృదయశల్యంబు బాచి న 
న్నుద్ధరింపు' మని YAH నెట్టకేలకు నొడంబటిచి దుర్యోధనుం డప్పుడు. 131 


ప్రతిపదార్థం: భవత్‌+అనుజ్ఞా, గౌరవంబున= నీయొక్క ఆజ్ఞలోని గౌరవంచేత; గాంగేయ+ఆదులు= భీష్ముడు మొదలయిన 
వాళ్ళు; కౌరవులకు+ఎల్లన్‌= కురువంశంవాళ్ళం దరికీ; సములు+ఐ= సమానమైన భావం కలవాళ్ళయి - అంటే కురువంశం 
వాళ్ళందరిపట్ల సమభావం కలవాళ్ళయి; ఉండియు; నా, వారలు+అ= నావాళ్ళే; అనినన్‌; అశృత్తామ; నాకు; ఇష్టుండు+అగుటన్‌= 
ప్రియమైనవాడు కావటంచేత; నన్నున్‌; పాయక+ఉండున్‌= వదలక ఉంటాడు; పు(త్ర, స్నేహంబునన్‌= పుత్రునిమీది (ప్రేమచేత; 
దోణుండును; భారద్వాజుని= (ద్రోణుని; భాగినేయునిన్‌= చెల్లెలిభర్తను; పాయ, నేరమిన్‌+చేసి= వదలలేకుండటంచేత; 
కృపాచార్యుండును; నా, ఒద్దన= నా దగ్గరే; ఉందురు; మటి; భీష్ముండు; మధ్యస్ట్థుండు+అగుటన్‌= నడుమఉండి రెండువైపుల 
వారికి పక్షపాతంలేక న్యాయం చెప్పేవాడు కావటంచేత; పాండవులన్‌; పరి(గహింప(డు= పియంతో తీసుకోడు - అంటే 
పాండవులవైపు వెళ్ళడు; విదురుండు; పాండవ, పక్షపాతి= పాండవులపట్ల పక్షపాతం కలవాడు; అయ్యును; ఒక్కరుండు; నాకు; 
అహితంబున్‌+అ= కీడు; చేయన్‌, ఓపండు= చేయలేడు; కావునన్‌, ఈ+కార్యంబునన్‌= ఈ పనిలో - పాండవులను 
పంపేపనిలో; దోషంబు= లోపం; లేదు; వినిద్రకరణంబు+అయిన= నిద్రలేనట్టు చేసేదైన; నా; హృదయ, శల్యంబున్‌= నా 
గుండెలోని ముల్లును; పాచి= తొలగించి; నన్నున్‌; ఉద్దరింపుము= పైకి తెమ్ము; అని; ధృతరాష్టున్‌; ఎట్టకేలకున్‌= చిట్టచివరికి; 
ఒడంబటీచి= ఒప్పించి; దుర్యోధనుండు; అప్పుడు= అంతట. 


తాత్సర్యం: 'మీ ఆజ్ఞమీదిగౌరవంచేత భీష్ముడు, (ద్రోణుడు మొదలయినవాళ్ళు దీనికి ఒప్పుకొంటారు. వాళ్ళు 
కురుపాండవులపట్ల సమభావం కలవాళ్ళే అయినా నావాళ్ళే. ఎ ట్లనగా; అశృత్తామ నాకు ఇష్టమైనవాడు. అందుచేత 
నన్ను వదలిపోడు. కొడకుమీది ప్రేమచేత (ద్రోణుడు, చెల్లెలి భర్త అయిన ద్రోణుడిని వదలలేక కృపుడు నా వైపే 
ఉంటారు. భీష్ముడు మధ్యస్టుడు కనుక పాండవులవైపు వెళ్ళడు. విదురుడు పాండవపక్షపాతియే. కాని ఆత డొక్కడు 
నాకు కీడు చేయలేడు. అందుచేత ఈ కార్యక్రమంలో ఏ లోపం లేదు. నాకు నిద్రలేకుండా చేసే ఈ గుండెలోని 
ముల్లును తొలగించి, నన్ను జీవితంలో పైకితీసికొని రమ్ము" - అని చిట్టచివరికి ధృతరాష్ట్రుడిని ఒప్పించి దుర్యోధనుడు. 


క. వలను గల మంత్రివరులం | బిలిచి పృథానందనులకు( బ్రియముగ మీ రి 
మ్ముల వారణావతంబును | వెలయంగ( బొగడుండు వారు విని తగుల నెదన్‌. 132 
ప్రతిపదార్థం: వలను, కల= నేర్పుగల; మంత్రివరులన్‌= మంత్రిశ్రేష్టులను; పిలిచి, మీరు; పృథా, నందనులకున్‌= కుంతీదేవి 


యొక్కకొడుకులకు; ప్రియముగన్‌= ఇష్టమయ్యేటట్లు; వారు; విని; ఎడన్‌= మనస్సులో; తగులన్‌= ఆశపడేటట్టు; ఇమ్ములన్‌= 
ఇంపుగా; వారణావతంబును; వెలయయగన్‌= (ప్రకాశించేటట్లు - అంటే గొప్పగా; పాగడుండు = (ప్రశంసించండి. 


తాత్సర్యం: నేర్పరులు, మంచివాళ్ళు అయిన మంత్రులను పిలిచి, “మీరు పాండవులు వినేటట్లు. విని వాళ్ళు 
ఆశపడేటటు, వారణావతాన్ని గొప్పగా పొగడండి”. 


వ. అని పంచిన వారును వారణావతంబు ననవరతసురభికుసుమఫలభారనమ్రుశాఖావిశాలతరువనరేఖాలంకృతం 
బనియును, వనజలకేళీకందుకమృగయాదివివిధవిహారహారిప్రదేశాభిశోభితం బనియును, నవసుధా ధౌతసౌధ 
సుధాకరనికరప్రభాపటలప్రధ్వంసితాసితపక్షదోషం బనియును, నిరస్తదోషానుషంగమంగళ మహారత్న 


642 శ్రీమదాంధ్ర మహాభారతము 


రాజివిరాజితవిపులవిపణివీధీవిహసితాలకావిలాసం బనియును, మనోరమానేకసుఖానుభోగ భోగిమహాభాగ 
జనసమృద్ధం బనియును, బుణ్యనదీప్రవాహశోభితం బనియును వర్ణించి యప్పురంబునంద పాండునందనుల 
జాతకౌతూహలచిత్తులం జేసి యున్న( గొండొకకాలంబునకు ధృతరాష్టుండు దుర్యోధనదుష్టవచనప్రబోధితుం డయి 
యొక్కనా(డు. 133 


ప్రతిపదార్థం: అని, పంచిన= ఆజ్ఞాపించగా; వారును; వారణావతంబున్‌; అనవరత, సురభి,కుసుమ, ఫల, భార, నమ, 
శాఖా, విశాల, తరు, వనరేఖా+అలంకృతంబు+అనియును= ఎల్లప్పుడు మంచివాసనగల పూలయొక్క, పండ్లయొక్క బరువుచేత 
వంగిన కొమ్మలచేత విశాలమైన చెట్టు ఉండే తోపులయొక్క వరుసలచేత అలంకరింపబడిందనీ, వన, జల, కేళీ, కందుక, 
మృగయా+ఆది, వివిధ, విహార, హారి, ప్రదేశ+అభిశోభితంబు+అనియును= ఉద్యానవనం, జలక్రీడ, చెండ్డాట, వేట మొదలయిన 
అనేకవిధాలైన (క్రీడలకు మనోహరాలైన (ప్రదేశాలతో ఒప్పిందనీ; నవ, సుధా, ధౌత, సౌధ సుధాకర, నికర, (ప్రభాపటల, 
ప్రధ్వంసిత+అసిత, పక్షదోషంబు+అనియును= (క్రొత్తదైన సున్నంచేత తెల్లగా చేయబడిన మేడలు అనే చంద్రుల సమూహంయొక్క 
కాంతిసమూహంచేత పూర్తిగా నశింపజేయబడిన కృష్ణపక్షంలోని రాత్రులు కలది అనీ; నిరస్త, దోషా+అనుషంగ, మంగళ, 
మహత్‌, రత్న, రాజి, విరాజిత, విపుల, విపణి, వీధీ, విహసిత+అలకా, విలాసంబు+అనియును= తీసివేయబడిన దోషసంబంధం 
గల శుభాన్ని కూర్చే గొప్పరత్నాలయొక్క సమూహంచేత మిక్కిలి (ప్రకాశిస్తున్న విశాలమైన అంగడివీథులచేత. ఎగతాళి 
చేయబడిన అలకాపట్టణంయొక్క శోభకలది అనీ; మనోరమా+అనేక, సుఖ+అనుభోగ, భోగి, మహాభాగ, జన, సమృద్దంబు+ 
అనియును= మనోహరాలైన పెక్కుసుఖాలయొక్క అనుభవాలను అనుభవించేటి పుణ్యవంతులయిన జనులచేత నిండినట్టిదనీ; 
పుణ్య, నదీ, ప్రవాహ, శోభితంబు+అనియును= పవి(త్రాలైన నదులయొక్క (ప్రవాహాలతో (ప్రకాశించేది అనీ; వర్ణించి; ఆ+పురంబు+ 
అందు+అ= ఆ నగరమందే; పాండునందనుల= పాండవుల, జాత, కౌతూహల, చిత్తులన్‌+చేసి= పుట్టిన ఆశ కల 
మనస్సుకలవాళ్ళనుగా చేసి; ఉన్నన్‌; కొండొక, కాలంబునకు= కొద్దికాలానికి; ధృతరాష్టుండు; దుర్యోధన, దుష్ట, వచన, 
ప్రబోధితుండు+అయి= దుర్యోధనునియొక్క చెడు మాటలచేత లెస్సగా తెలుపబడినవాడై; ఒక్కనా(డు= ఒకదినం. 


తాత్సర్యం: అని ఆజ్ఞాపించగా - ఆ మంత్రులు - వారణావతం ఎల్లప్పుడూ పూలబరువుచేత, పండ్లబరువుచేత 
వంగిన కొమ్మలుగల పెద్దచెట్లతో - ఉద్యానవనవిహారం, జలక్రీడ, చెండ్డాట, వేట మొదలైన పెక్కు(క్రీడలకు తగిన 
మనోహరప్రదేశాలతో - కృష్ణపక్షరాత్రులను (చీకట్లను) తమ (క్రొత్తసున్నపుపూత కాంతులతో పారద్రోలే చం[ద్రులవంటి 
పెద్ద మేడలతో - దోషం లేనివి, శుభాన్ని కూర్చేవి, అయిన గొప్ప రత్నాలతో అలకానగర శోభనే అపహాస్యంచేసే 
పెద్ద అంగడి వీథులతో - అనేకభోగాలను అనుభవించే పుణ్యాత్ములైన ప్రజలతో - పవిత్రనదీ ప్రవాహాలతో 
ప్రకాశిస్తున్నదనీ, ఆ నగరంమీద పాండవులకు అపరిమితమైన కోరిక కలిగేటట్లు వర్ణించారు. కొద్దికాలం SONG 
ధృతరాష్ట్రుడు దుర్యోధనుని చెడుమాటలు మనస్సుకు పట్టినవాడై, 
విశేషం: అలం: రూపకం, ఉపమ, అంత్యానుప్రాసం, వృత్త్యను ప్రాసం. 

ధృతరాష్టుండు సాండవులను వనారణానతనగరంబునకు( బోవ బనుచుట (సం. 1-131-2) 
ఉ. పాండుకుమారులం బిలువ(బంచి సుహృన్నివహంబు నొద్ద న 

ప్పాండు( దలంచి నిర్గళతబాప్పకరాళకపోలయుగ్య డై 

పాండుమహీశుకంటె నతిభక్తుల మి మొక డేను బంచెదం 

బాండుయశో౭_ WOI యిది పథ్యము Sai దలంపు( డాత్మలోన్‌. 134 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 643 


ప్రతిపదార్థం: పాండు, కుమారులన్‌; పిలువన్‌; పంచి= ఆజ్ఞాపించి; సుహృత్‌+నివహంబు+ఒద్దన్‌= OO సమూహంయొక్క 
ఎదుట; ఆ+పాండున్‌= ఆ పాండురాజును; తలంచి= గుర్తు చేసికొని; WOS, బాష్పు, కరాళ, కపోల, యుగ్ము(డు+ఐ= 
కారుతున్న కన్నీళ్ళ మిట్టపల్లాలైన చెక్కిళ్ళజంట కలవాడై; పాండు, మహి+ఈశునికంటెన్‌= పాండురాజుకంటె; అతి, భక్తులన్‌= 
మిక్కిలి భక్తి గల వాళ్ళయిన; మిమ్మున్‌; ఏను= నేను; ఒక(డు, పంచెదన్‌= ఒకటి ఆజ్ఞాపిస్తాను; పాండు, యశః+అర్జులారా!= 
పాండురాజుయొక్క కీర్తిని కోరేవాళ్ళారా! లేదా తెల్లనికీర్తిని కోరేవాళ్ళారా!; ఆత్మలోన్‌= మనస్సులో; ఇది= నేను ఆజ్ఞాపించునది; 

karad కక. "కాజ్‌ వ 
పథ్యము, కాయగన్‌= చేయదగింది, అయినట్టుగా; తలంపుడు= ఆలోచించండి. 


తాత్సర్యం: పాండవులను పిలిపించి, ఆప్తులందరి ఎదుట పాండురాజును స్మరించి కన్నీరు నింపుకొని, పాండు 
రాజుకంటె ఎక్కువ భక్తిగలవాళ్ళయిన మిమ్మల్ని నేనొకటి ఆజ్ఞాపిస్తాను. పాండురాజుకీర్తిని కోరేవాళ్ళారా! ఇది 
చేయదగింది అని ఆలోచించండి. (లేదా నిర్మలకీర్తిని కోరే మీరు ఇది చేయదగింది అని ఆలోచించండి.) 


విశేషం: 'పాండు' శబ్దంలో శ్లేష ఉన్నది. తండ్రికీర్తిని కోరేవాళ్ళు తం(డ్రి అడుగుజాడలలో నడుస్తారు. అందుచేత ధృతరాష్ట్రుడు 
- తండ్రికీర్తిని కోరే ఓ పాండవులారా! మీ తండ్రి నా పట్ట భక్తికలవాడు. మీరు కూడా నా పట్ల అతనికంటె ఎక్కువభక్తి 
కలవాళ్ళు. మీతం|డ్రి అడుగుజాడలలో నడిచి నేను చెప్పినట్టు అతనివలె మీరుకూడా చేయండనటం. పాండుయశో8_ర్టులారా 
- అనేదాన్ని తెల్లనికీర్తిని కోరేవాళ్ళారా అని అన్వయిస్తే - పెద్దలమాట వినటం కీర్తికరం. కీర్తిని కోరే ఓ పాండవులారా! ఈ 
పెదతండ్రి చెప్పినట్టు చేయండి అనటం. కీర్తివర్లం తెలుపు అని కవిసమయం. 


క, DOYOK బుణ్యామర | నదీ సమీపమున వారణావత నగరం 

బది సర్వసుఖాస్పద మని 1 వదలక వర్ణింతు రెల్లవారును దానిన్‌. 135 
ప్రతిపదార్థం: విదితంబుగన్‌= (ప్రసిద్దంగా; పుణ్య+అమర, నదీ, సమీపమునన్‌= పవిత్రమైన గంగానది దగ్గర; వారణావత, 
నగరంబు; అది= ఆ నగరం; సర్వ, సుఖ+ఆస్పదము+అని= అన్ని సుఖాలకు చోటు అని; ఎల్లవారును= అందరూ; దానిన్‌= 
దాన్ని; వదలక; వర్లింతురు. 
తాత్సర్యం: పవిత్రమైన గంగానదీసమీపంలో (ప్రసిద్దమైన వారణావతనగరం సర్వసుఖాలకు స్థానమని అందరూ 
(ప్రశంసిస్తారు. 


క. మీరును గుంతియు సహపరి | వారమహామాత్య భృత్యవర్గులరై నా 
నారాజ్యలీలతో( జని । సారమతిం జేయు డందు సతతోత్సవముల్‌. 136 


ప్రతిపదార్థం: మీరును; కుంతియున్‌; సహపరివార, మహా+అమాత్య, భృత్య, వర్గులరు+ఐ= పరివారంతోను, మహా 
మంత్రులతోను; సేవకులసమూహాలతోను కూడినవాళ్ళయి; నానా, రాజ్య, లీలతోన్‌= పలువిధాలైన రాజ్యవిలాసంతో; చని= 
వెళ్ళి; అందున్‌= ఆ నగరంలో; సారమతిన్‌= మేలిమిబుద్దితో; సతత+ఉత్సవముల్‌= ఎడతెగనిపండుగలను; చేయు(డు= 
ఆచరించండి. 


తాత్సర్యం: మీరూ, కుంతీదేవితో, పరివారంతో, అమాత్యులతో, సేవకులతో కూడి నానావిధరాజ్యవైభవంతో 
అక్కడకు వెళ్ళి హాయిగా పండుగలను చేసికొనండి. 


644 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. “పశుపతి నివాసం బయిన యప్పణ్యస్థానంబునం బాండుహితంబుగా నగణ్యగోహిరణ్యాదిమహాదానంబుల 
బ్రాహ్మణసంతర్పణంబులు సేసి యందు గొండొకకాలం బుండి వచ్చునది యని పంచిన వల్లె యని పాండవులు 
గాంధారీధృతరాష్తులకు మొక్కి DER, దుర్యోధనాదుల నందటిం బ్రియపూర్వకంబుగా సంభావించి, 


భీష్టద్రోణవిదురక్ళపాదులకు మొక్కి యనేకవృద్ధబ్రాహ్మణులకు నమస్మారంబు సేసి వారలవలన దీర్ణ్యాయురారోగ్య 
స్వస్తివచనంబులతో( బునర్దర్శనం బయ్యెడ మని దీవనలు సేకొనుచు జననీసహితంబుగా వారణావతంబునకు 
గమనోన్ముఖు లయినంత. 137 


ప్రతిపదార్థం: పశుపతి, నివాసంబు+అయిన= శివునియొక్క ఉనికిపట్టయిన; ఆ+పుణ్య, స్థానంబునన్‌; పాండు, హితంబుగాన్‌= 
పాండురాజుకు ఇష్టమయ్యేటట్టుగా; అగణ్య, గో హిరణ్య+ఆది, మహా, దానంబులన్‌= లెక్క లేనన్ని గోవులు బంగారం 
మొదలైన మహాదానాలచేత; (బ్రాహ్మణ, సంతర్పణంబులు= (బ్రాహణులను బాగుగా తృస్తిపరచటం; చేసి; అందున్‌= ఆ 
వారణావత నగరంలో; కొండొక; కాలంబు= కొద్దికాలం; ఉండి; వచ్చునది= రండు; అని, పంచినన్‌= ఆజ్ఞాపించగా; వల్లె; 
అని= సరే అని; పాండవులు; గాంధారీ, ధృతరాష్టులకున్‌= గాంధారీధృతరాష్టులకు, మొక్కి= నమస్కరించి; వీడ్కొని= 
సెలవుతీసికొని; దుర్యోధన+ఆదులన్‌= దుర్యోధనుడు మొదలయినవాళ్ళను; అందరన్‌= అందరిని; ప్రియ పూర్వకంబుగా= 
సంతోషపూర్వకంగా; సంభావించి= సమ్మానించి; భీష్మ, ద్రోణ, విదుర, కృప+ఆదులకు= భీష్ముడు, (ద్రోణుడు, విదురుడు, 
కృపుడు మొదలయినవారికి; మొక్కి; అనేక, వృద్ద, బ్రాహ్మణులకు; నమస్కారంబు, చేసి; వారలవలనన్‌= వారివల్ల; దీర్భ+ఆయుః 
+ఆరోగ్య, స్వస్తి, వచనంబులతోన్‌= నిడుపైన-అంటే ఎక్కువైన -ఆయుష్యం, ఆరోగ్యం, శుభం కలుగుతుందనే మాటలతో; 
పునః+దర్భనంబు= మరలచూడటం; అయ్యెడము+అని= అగునుగాక అని; దీవనలు= ఆశీస్సులు; చేకొనుచున్‌= తీసికొంటూ; 
జననీ సహితంబుగా= తల్లితోకూడా; వారణావతంబునకు; గమన+ఉన్ముఖులు+అయినన్‌= పోవటానికి పూనుకొన్నవాళ్ళు 
కాగా; అంతన్‌= తర్వాత, 


తాత్సర్యం: “శివుని నివాసస్థానమైన ఆ పవి(త్రస్థలంలో పాండురాజుకు ప్రీతిగా అనేక గోదానాలు; సువర్లదానాలు 
మొదలయిన మహాదానాలు చేసి, బ్రాహ్మణులను తృప్తిపరుస్తూ, కొద్దికాలం ఉండి తిరిగిరం' డని ఆజ్ఞాపించగా, 
పాండవులు అందుకు అంగీకరించి గాంధారీధృతరాష్టులకు యొక్కి, వారిదగ్గర సెలవు తీసికొని దుర్యోధనాదు 
లందరిని సంతోషపూర్వకంగా సమ్మానించి, పెక్కుమంది వృద్దబ్రాహ్మణులకు నమస్కారాలుచేసి, వారివలన 
దీర్భఆయురారోగ్యశుభాలు కలిగేట్లు ఆశీర్వచనాలు పొంది, తల్లితోకూడ వారణావతానికి పోవటానికి పూనుకోగా - 
తరువాత. 


విశేషం: భీష్మద్రోణవిదురాదులకు (మొక్కి - అనేదానికి “విదుర సోమదత్త బాహ్లిక కురువృద్దులకున్‌ (ద్రోణకృపాచార్యాది 
(బ్రాహ్మణసమూహంబునకు( బియపూర్వకంబుగా మొక్కి” - విదురసోమదత్తబాహికకురువృద్దులకు ద్రోణకృపాచార్యాశ్య త్లామాది 
(బ్రాహ్మణసమూహంబునకు పియపూర్వకంబుగా నమస్కరించి - అనే పాఠాంతరాలున్నాయి. - శ్రీమదాంధ్రమహాభారత 
సంశోధిత(ప్రతి, పుట. 354. 


దుర్యోధను(డు లాక్షాగ్గహనిర్మాణమునకై పురోచనుని వారణావతంబునకు( బంపుట (సం.1-132-2) 


క, _తనవగచినకార్యము దొర | కొనుటకు ధృతరాష్ట్రపుత్తకు(డు పొంగి పురో 
చను బిలిపెించి రహస్యం । బున వానికి గరమునెయ్యమున ని ట్లనియెన్‌. 138 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 645 
ప్రతిపదార్థం: ధృతరాష్ట్ర, పుత్రకుడు= ధృతరాష్ట్రునియొక్క ప్రియపుత్రుడు - దుర్యోధనుడు; తనవగచిన, కార్యము= 
తనయొక్కతలచినపని; దొరకొనుటకు= ఈడేరటానికి - ఫలించినందుకు; పొంగి= సంతోషించి; పురోచనున్‌= పురోచనుణ్ణి; 
పిలిపించి; రహస్యంబునన్‌= గోప్యంగా; వానికిన్‌= అతనికి; కరము= మిక్కిలి; నెయ్యమునన్‌= స్నేహంతో; ఇట్లు+అనియెన్‌. 
తాత్సర్యం: దుర్యోధనుడు తాను తలంచినపని ఫలించినందుకు సంతోషించి, పురోచనుడిని పిలిపించి రహస్యంగా 

వ MA 
అతనితో మిక్కిలిస్నేహంగా ఇట్లా అన్నాడు. 


తరలము. 

అలఘుతేజుల వారణావత మన్సురంబున( బాండవే 

యుల బ్రియంబున నుండ(బంచె గుగోన్నతుండు కురుప్రభుం; 

డలయ కిప్పుడు నీవు మున్‌ చని యందు వారికి నుండగా 

నిలయముల్‌ రచియింపు నీదగునేర్పు( జూతము SEOS. 139 
ప్రతిపదార్థం: గుణ+ఉన్నతుండు= మంచిగుణాలచేత గొప్పవాడైన; కురు, ప్రభుండు= కురురాజు - ధృతరాష్ట్రుడు; 
అలఘు, తేజులు= తక్కువకాని కాంతిగలవాళ్ళయిన; పాండవేయులన్‌= పాండవులను; వారణావతము+అన్‌+పురంబునన్‌; 
ప్రియంబునన్‌= (ప్రేమతో; ఉండన్‌= ఉండటానికి; పంచెన్‌= ఆజ్ఞాపించాడు; అలయక= విసుగుకోకుండ; నీవు; మున్‌= 
ముందు; చని= వెళ్ళి; అందున్‌= అక్కడ - అంటే వారణావతంలో; వారికిన్‌= పాండవులకు; ఉండణగాన్‌= ఉండటానికి; 
నిలయముల్‌= ఇండ్లు; చెర+చెరన్‌= వెంటనే; రచియింపు= నిర్మించు; నీది+అగు; నేర్చున్‌; చూతము= నీ నైపుణ్యాన్ని 
చూదాము. 


తాత్సర్యం: గొప్పగుణవంతుడైన ధృతరాష్ట్రమహారాజు తేడోవంతులైన పాండవులను (పేమతో వారణావతమనే 
నగరంలో నివసించటానికి ఆజ్ఞాపించాడు. నీవు విసుగుకోకుండ వెంటనే వాళ్ళకు అక్కడ ఇండ్లు నిర్మించుము. నీ 
నేర్పు చూద్దాం. తరలము లేక తరళము అనగా చలించునది, ప్రకాశించునది. చంచలమైన ధృతరాషుని మనస్సు 
దుర్యోధనుని దుర్భుద్దికి లొంగి పాండవులను వారణావతానికి తరలించే తరుణంలో ఈ తరలము (ప్రయుక్తం. 
దివ్యప్రకాశం ఎక్కడ ఉన్నా అది మణియె శోభిస్తుంది. హారంవంటి పాండవుల Toyo సర్వ(ప్రకాశనిలయం. 


నిశేషం: తరలంలోని (ప్రతిపాదంలోనూ వరుసగా న, భ, ర, స, జు జు గ అనే గణాలుంటాయి. 12వ అక్షరం యతి. 


వ. నాకుం బరమవిశ్వాసివి నీ వొక్కరుండవ; యిది యనన్యవిషయం బయిన కార్యంబు; కావున నీవ దీనిం 
జేయవలయు; వాయుజవంబు లయిన వేసడంబుల( బూనిన యరదం బెక్కి నే(డ చని వారణావతంబున 
లాక్షాసర్ణకరసమిశ్రం బై ఘృతతైలార్భంబయిన మృత్తికాపుంజంబున నొక్క చతుశ్శ్ళాల విశాలంబుగా నాయుధశాల 
సమీపంబున మనోహరంబుగా నవిరళసుధాధవళితంబుగా నిర్మించి యందు బాండవుల నునిచి వార లేమణి 
నమ్మి కొండొకకాలం బుండ, ని న్నొరు లెఖుంగకుండ నిమ్మయినయవసరంబునం దద్భృహద్వారంబునందు 
ఘోరానలంబు దరికొలిపి పగటి పంచత్వం బెటింగి రమ్ము 140 


646 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నాకున్‌; పరమవిశ్వాసివి= మిక్కిలి నమ్మదగినవాడివి; నీవు+ఒక్కరుండవు+అ= నీవొక్కడివే; ఇది= ఈపని; 
అనన్య, విషయంబు+అయిన= ఇతరులకు గోచరం కానిదైన; కార్యంబు= పని; కావునన్‌; నీవు+అ= నీవే; దీనిన్‌; చేయవలయు; 
వాయు, జవంబులు+అయిన= గాలివేగంతో సమానమైన వేగం గలవైన; వేసడంబులన్‌= కంచరగాడిదలను; పూనిన= 
OS; అరదంబు= రథం; ఎక్కి; నేడు+అ= ఈ రోజే; చని= వెళ్ళి; వారణావతంబునన్‌; లాక్షా, సర్దక, రస, మి(శ్రంబు+ఐ= 
లక్క, మద్దిచెట్టుబంక కలసిందై; ఘృత, తైల+ఆర్టంబు+అయిన= నెయ్యితోను, నూనెతోను తడిసిందైన; మృత్తికా, పుంజంబునన్‌= 
మట్టికుప్పచేత; ఒక్క, చతుశ్ళాలన్‌= ఒక నాలుగిండ్ల భవంతిని; విశాలంబుగాన్‌= విడిదికలదిగా; ఆయుధశాల, సమీపంబునన్‌= 
ఆయుధాలుండే మేడకు దగ్గరగా; మనోహరంబుగాన్‌= మనస్సు ఆకర్షించేటట్లు; అవిరళ, సుధా, ధవళితంబుగాన్‌= దట్టమైన 
సున్నంచే తెల్లగా చేయబడిందిగా, నిర్మించి; అందున్‌; పాండవులన్‌; ఉనిచి; వారలు; ఏమటీ= (అజాగ్రత్తగా) మరచి; నమ్మి; 
కొండొక, కాలంబు= కొద్దికాలం; ఉండన్‌= ఉండగా; ఇమ్ము+అయిన= అనుకూలమయిన; అవసరంబునన్‌= సమయంలో; 
తత్‌+గృహ, ద్వారంబు, అందున్‌= ఆ యింటియొక్కవాకిట్లో; ఘోర+అనలంబు= భయంకరమైన నిప్పును; దరికొలిపి= 
మండించి; DK, పంచత్వంబు= శతువులయొక్కచావును; ఎతింగి= తెలిసికొని; రమ్ము. 


తాత్సర్యం: నీవు నాకు మిక్కిలి నమ్మదగినవాడివి. ఇది ఇతరులకు సాధ్యం కాని పని. అందుచేత నీవే చేయాలి. 
వాయువేగంతో సమానమైన వేగం కలిగిన కంచరగాడిదలు పూనినరథం ఎక్కి ఈ రోజే వారణావతం వెళ్ళి అక్కడ 
లక్క, మద్దిబంక కలిపిన నేతితో, నూనెతో తడిపినమట్టితో ఒక నాలుగిండ్ల భవంతిని ఆయుధశాల దగ్గర మనోహరంగా 
దట్టమైన సున్నంకొట్టి తెల్లగా నిర్మించి, అందులో పాండవులను ఉంచి, వాళ్ళు ఏమరుపాటున నమ్మి కొంతకాలం 
ఉన్న తర్వాత, ఆ యింటి వాకిటికి నిప్పుపెట్టి, శత్రువులైన పాండవుల చావును తెలిసికొని రమ్ము. 


క, ఈ కార్య సిద్ది యగుడును । నీ కతమున నఖిల ధారుణీ రాజ్యము నా 
కేకాధిష్టిత మగు నిది । నీకును నిత్యోపభోగనిలయమ కాదే. 141 


ప్రతిపదార్థం: ఈకార్యసిద్ది= ఈ పనియొక్క సఫలత; అగుడును= అయితే, అయినవెంటనే; నీ కతమునన్‌= నీ కారణాన; 
అఖిల, ధారుణీ, రాజ్యము= మొత్తం భూమిమీద అధికారం; నాకున్‌; ఏక+అధిష్టితము= ఒకనిచేతనే పొందబడింది; అగున్‌= 
అవుతుంది; ఇది= ఈ పని; నీకును= నీకు కూడా, నిత్య+ఉపభోగ, నిలయము+అ= శాశ్యతమైన సుఖాలకు స్థానం; కాదే= 


కాదా. 


తాత్సర్యం: ఈ పని సఫలమైతే నీ కారణంగా సమస్తరాజ్యాధికారం నా చేతికి వస్తుంది. ఈ విధంగా జరిగితే 
నీవ శాశ్యతసుఖాలను అనుభవించవచ్చునుగదా! 


వారణావతప్రస్థానము - విదురోపదేశము (సం. 1-133-4) 


వ. అని పంచినం బురోచనుం డతిత్వరితగతి నరిగి దుర్యోధను కటిపిన రూపున వారణావతంబున లాక్షాగృహంబు 
రచియించుచుండె; నిట యుధిష్టిరభీమార్టునయములుం గ్రమంబునం దొల్లి షోడశపంచదశ చతుర 
శత్రయోదశవర్షజాతు లయి శతశ్ళంగంబున నుండి హస్తిపురంబునకు వచ్చి యందు గౌరవులం గలసి ALI 
విద్యలం గబిచుచుం బదమూడేం డ్లుండి, యపుడు ధృతరాషునియోగంబున వారణావతంబునకు జననీ 
సహితంబుగా( బోవ సమకట్టి మహాజవసత్తసమేతంబు లయిన హయంబులం బూనిన రథంబు లెక్కి ధనుర్ధరు 
లయి హస్తిపురంబు వెలువడు నపు డప్పరంబునం గల బ్రాహ్మణక్షత్రియప్రముఖానేక జినంబులు శోక 


సంతప్తహృదయు లయి. 142 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 647 
ప్రతిపదార్థం: అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; పురోచనుండు; అతి, త్వరిత, గతిన్‌= మిక్కిలి వేగంతో గూడిన విధంగా; 
అరిగి= వెళ్ళి; దుర్యోధను, SK, రూపునన్‌= దుర్యోధనుడు చెప్పినవిధంగా; వారణావతంబునన్‌; లాక్షాగృహంబు= లక్క 
ఇల్లు; రచియించుచున్‌+ఉండెన్‌= నిర్మిస్తూ ఉన్నాడు; ఇట; యుధిష్టిర, భీమ+అర్షున, యములున్‌= ధర్మరాజు, భీముడు, 
అర్జునుడు, నకులసహదేవులు; (క్రమంబునన్‌= వరుసగా; తొల్లి= పూర్వం; షోడశ, పంచదశ, చతుర్దశ, త్రయోదశ, వర్ష 
జాతులు+అయి= పదహారు, పదను, పధ్నాలుగు, పదమూడు సంవత్సరాల పుట్టుక (వయస్సు) కలవాళ్ళయి; శతశృంగం 
బుననుండి= శతశ్ళంగపర్వతంనుండి; హస్తి, పురంబునకున్‌= హస్తినాపురానికి; వచ్చి; అందున్‌= ఆ హస్తినాపురంలో; 
కౌరవులన్‌+కలిసి= కౌరవులతో కలిసి; అస్ర్రవిద్యలన్‌; కఖుచుచున్‌= నేర్చుకొంటూ; పదమూడు+ఏండ్లు+ఉండి; అప్పుడు; 
ధృతరాష్టు, నియోగంబునన్‌= ధృతరాష్ట్రునియొక్క ఆజ్ఞచేత; వారణావతంబునకున్‌; జననీసహితంబుగాన్‌= తల్లితోకూడ; 
పోవన్‌= పోవటానికి; సమకట్టి= పూనుకొని; మహా, జవ, సత్త, సమేతంబులు+అయిన= గొప్పవేగంతో, బలంతో కూడుకొనిన 
వైన; హయంబులన్‌= KELON; పూనిన= ఏర్పాటుచేసిన; రథంబులు; ఎక్కి; ధనుః+ధరులు+అయి= విండ్లను చేపట్టినవాళ్ళయి; 
హస్తి, పురంబు= హస్తినాపురం; వెలువడునపుడు= వెలువడే సమయంలో; ఆ+పురంబునన్‌= ఆ నగరంలో; కల= ఉన్న; 
బ్రాహ్మణ; క్షత్రియ, ప్రముఖ+అనేక, జనంబులు= (బ్రాహ్మణులు; క్షత్రియులు; మొదలయిన పెక్కుమంది (ప్రజలు; 
శోకసంతప్రహృదయులు+అయి= దుఃఖంచేత మిక్కిలి కాల్చబడిన మనస్సులు కలవాళ్ళయి. 


తాత్సర్యం: అని ఆజ్ఞాపించగా, పురోచనుడు మిక్కిలి వేగంగా వెళ్ళి, దుర్యోధనుడు చెప్పినట్టు వారణావతంలో 
లక్కఇల్లు నిర్మిస్తూ ఉన్నాడు. ఇక్కడ (క్రమంగా పదహారు, పదిహేను, పధ్నాలుగు, పదమూడుసంవత్సరాల వయస్సు 
కల ధర్మజభీమారుననకులసహదేవులు శతశృంగపర్వతంనుండి హస్తినకు వచ్చి, కౌరవులతో కలిసి అస్త్ర విద్యలు 
నేర్చుకొంటూ పదమూడేండు ఉండి, ధృతరాష్ట్రుని ఆజ్ఞప్రకారం తలితోకూడ వారణావతానికి పోవ సమకటి, 

ep wW ల ap [A] 
గొప్పవేగం, బలంగల గుర్రాలు పూనినరథాలెక్కి, చేత ధనుస్సులు ధరించి, హస్తిపురం వెలువడేటప్పుడు es 
పురంలోని బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలయినవాళ్ళంతా మిక్కిలి దుఃఖంతో; 


విశేషం: వారణావతానికి వెళ్ళేనాటికి ధర్మరాజు వయస్సు 29 సంవత్సరాలు - భీమునిది 28 సంవత్సరాలు - అర్డునునిది 
27 సంవత్సరాలు - నకులసహదేవులది (కవలలు) 26 సంవత్సరాలు. 
సీ, 'ఇప్పాండుపుత్తుల నేలకో ధృతరామ్రం 1 డేకత మనుపంగ నిచ్చగించె; 

నిది యధర్మం బని యెటి(గి గాంగేయాదు | లేల వారింపరో యెటు(గరొక్కొ; 

పితృపితామహులచే భృతపూర్వమై క్రమా 1 గత మైన రాజ్యంబు( గరము నెమ్మి 

బాండుసుతజ్యేష్ణు భరతకులశ్రేష్ణు । ధర్మజు బూన్సక ధర్ము వుడిపి 


ఆ. యేల వృద్దరాజు లెడసేసిరో; పార్టు డరుగు నెడక మనము నరిగి యతని 
యున్న చోన ప్రీతి నుండుద; మిం దుండ | నేల యనుచు( బౌరు లెల్ల దెరలి. 143 


ప్రతిపదార్థం: పౌరులు+ఎల్లన్‌= హస్తినాపుర (ప్రజలంతా; ఈ+పాండు, పుత్రులన్‌= ఈ పాండురాజు కుమారులను, 
పాండవులను; ఏల+ఒకో= ఎందుచేతనోగదా!; ధృతరాషు(డు; ఏకతమ= ఒంటరులను చేసి, వేరుచేసి, ప్రత్యేకంగా; అనుపంగన్‌= 
పంపటానికి; ఇచ్చగించెన్‌= ఇష్టపడ్డాడు; ఇది= ఈ పని; అధర్మంబు; అని; MAS తెలిసి; గాంగేయ+ఆదులు= భీష్ముడు 
మొదలయినవాళ్ళు; ఏల= ఎందుచేత; వారింపరో= అడ్డగించరో; ఎణుగరు+ఒక్కొ= వారికి తెలియదేమొ! పితృ, పితామహులచే= 


648 శ్రీమదాంధ్ర మహాభారతము 


తం(డ్రితాతలచేత; భృత, పూర్వము+ఐ= ముందు భరింపబడినద్దైె; క్రమ+ఆగతము+ఐన= వరుసగా వచ్చేదైన; రాజ్యంబునన్‌; 
కరము= మిక్కిలి; నెమ్మిన్‌= ప్రీతితో; పాండు, సుత, జ్యేష్టన్‌= పాండురాజు కుమారులలో nga; భరతకుల, శ్రేష్టున్‌= 
భరతునియొక్క వంశంలో ఢ్రేష్టజ్ణి; ధర్మజున్‌= ధర్మరాజును; పూన్సక= వహించేట్టు చేయక; ధర్మువు+ఉడిపి= ధర్మాన్ని 
తొలగించి; వృద్ద, రాజులు; ఏల= ఎందుకు; ఎడ= దూరము; చేసిరో; పార్గ్టుడు= పృథ - అంటే కుంతి-కనుక కుంతీతనయు 
డైన ధర్మరాజు; అరుగు+ఎడకు+అ= వెళ్ళేచోటికే; మనమున్‌= మనంకూడ; అరిగి=పోయి; అతని, ఉన్న చోన= ఆయన ఉండే 
చోటనే; ప్రీతిన్‌, ఉండుదము= (ప్రీతితో ఉందాము; ఇందున్‌= ఈ హస్తినలో; ఉండన్‌+ఏల= ఉండటమెందుకు; అనుచున్‌= 
అంటూ; తెరలి= కదలి. 


తాత్సర్యం: “ఈ పాండవులను ఎందుచేతనో ధృతరాష్ట్రుడు తన ఆలోచనతో హస్తిననుండి ఒంటరులుగా చేసి 
పంపివేయాలనుకొన్నాడు. ఇది అధర్మమని తెలిసికూడా భీష్ముడూ మొదలయినవాళ్ళు ఎందుచేత అడ్డగించలేదో? 
తం[డ్రితాతలనుండి వరుసగా వచ్చిన రాజ్యాన్ని - పాండుపు(త్రులలో పెద్దవాడూ, భరతవంశంలో శ్రేష్ణుడూ అయిన 
ధర్మరాజు ధరించేటట్లు చేయక, ధర్మం తప్పి ఎందుచేత వృద్దరాజులు అతణ్ణి దూరం చేశారో? ధర్మరాజు వెళ్ళే 
చోటికే మనంగూడా వెళ్ళుదాము. అతడున్న చోటనే మనంగూడా (ప్రీతితో ఉందాం. ఈ హస్తినలో ఉండట 
మెందుకు అని పౌరులందరూ బయలుదేరారు. 


వ. తన పిటుందన వచ్చువారిం బ్రియపూర్వకంబున నూరార్శి 'పితృవచనంబు సేయకునికి ధర్మవిరుద్ధంబు గావున 
వారణావతంబునకుం బోయి వచ్చెది మని యందటిం గ్రనమ్మటించి, చనుచున్న ధర్మనందను పిటుంద నొక్కింతనేల 
యరిగి, విదురుం డొరులు వినియును నెటుంగరాని వచనంబుల బహుప్రకారవచనరచనా విశారదుం డైన 
యుధిష్టిరున కెల్ల కార్యంబులు గటిపి, కొడుకులం గౌంగిలించుకొని, కుంతీదేవికి మొక్కి పాండురాజుం దలంచి 
బాష్పపూరితనయనుం డై SO చనియె; నిట కుంతియు ధర్మరాజు డాయ వచ్చి యి ట్లనియె. 144 


ప్రతిపదార్థం: తన, పిణుందన్‌= తనవెంట; వచ్చు వారిన్‌ = వచ్చేవాళ్లను; ప్రియ, పూర్వకంబునన్‌= స్నేహం మొదలుగా 
- అంటే స్నేహంతో; ఊరార్భి= ఊరడించి; biy వచనంబు= తండ్రియొక్క మాట; చేయక+ఉనికి= పాటించకుండటం; 
ధర్మ విరుద్దంబు= ధర్మానికి వ్యతిరేకం; కావునన్‌; వారణావతంబునకున్‌= వారణావతానికి; పోయి= పోయి; వచ్చెదము= 
వస్తాము; అని; అందరన్‌= అందరినీ; (క్రమ్మరించి= మరలించి; చనుచున్‌+ఉన్న= వెళ్ళుతున్న; ధర్మనందను, పిణుందన్‌= 
ధర్మరాజుయొక్క వెనుక; ఒక్కింత, నేల, అరిగి= కొద్దిదూరం వెళ్ళి; విదురుండు; ఒరులు= ఇతరులు; వినియును= 
వినికూడా; ఎుంగరాని= తెలిసికొనటానికి సాధ్యంగాని; వచనంబులన్‌= మాటలతో; బహు, (ప్రకార, వచన, రచనా, 
విశారదుండు+ఐన= పలుఏధాలైన మాటలను కూర్చటంలో పండితుడైన; యుధిష్టిరునకున్‌= ధర్మరాజుకు; ఎల్ల కార్యంబులు= 
అన్ని చేయదగ్గ పనులను; కబిపి= బోధించి; కొడుకులన్‌= కుమారుల్ని; కౌగిలించుకొని; కుంతీదేవికిన్‌= కుంతికి; (మొక్కి= 
నమస్కరించి; పాండురాజున్‌= పాండురాజును; తలంచి= గుర్తుచేసికొని; బాష్ప, పూరిత, నయనుండు+ఐ= కన్నీళ్ళతో 
నిండిన కన్నులు కలవాడై; (క్రమ్మణి= మరలి; చనియెన్‌= వెళ్ళాడు; ఇట= ఇచ్చట; కుంతియున్‌= కుంతీదేవియు; ధర్మరాజున్‌, 
డాయ, వచ్చి= ధర్మరాజు సమీపానికి వచ్చి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: తన వెంట వచ్చేవాళ్ళను స్నేహపూర్వకంగా ఓదార్చి 'తం(డ్రిమాట పాటించకపోవటం ధర్మవిరుద్దమనీ, 
అందుచేత వారణావతం పోయివస్తా' మనీ చెప్పి వాళ్ళందరినీ వెనుకకు పంపి, వెళ్ళుతున్న ధర్మరాజువెంబడి - 
విదురుడు కొద్దిదూరం వెళ్ళి, ఇతరులు విన్నా వాళ్ళకు అర్హంగాని మాటలతో మాటనేర్సరి అయిన ధర్మరాజుకు 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 649 


వారణావతాన చేయదగిన పనులన్నింటినీ బోధించి, పాండవులను కౌగిలించుకొని, కుంతీదేవికి యొక్కి, పాండురాజును 
స్మరించి కన్నీళ్ళు నించి, వెనుదిరిగి వెళ్ళాడు. తరువాత కుంతీదేవి ధర్మరాజుకు దగ్గరగా వచ్చి ఇలా అన్నది. 


తే. విదురు(డేతెంచి యొరులకు వినియు Sewa గానియ ట్లుండ( బలికి నిన్‌ గటిపె బుద్ది; 

నట్ల చేయుదు నంటి వీ; వతని మతము । సెప్పనగునేని యెటు(గంగ జెప్పు మయ్య! 145 
ప్రతిపదార్థం: విదురు(డు; ఏతెంచి= వచ్చి; ఒరులకున్‌= ఇతరులకు; వినియున్‌= విని కూడా; ఎఖు(గన్‌+కాని= అర్థంకాని; 
అట్లు+ఉండన్‌= ఆ విధంగా ఉండేటట్టు; పలికి; బుద్దిన్‌= తెలివిని - సలహాను; నిన్‌+కణుపెన్‌= నీకు చెప్పాడు; నీవు; అట్టు= 
ఆ విధంగానే; చేయుదున్‌= చేస్తాను; అంటి=అన్నావు; అతని, మతము= అతనియొక్క (విదురునియొక్క) అభిప్రాయం; 
చెప్పన్‌+అగున్‌+ఏని= చెప్పదగిందైతే; నీవు; ఎణుగంగన్‌= తెలిసేటట్లు; చెప్పుము+అయ్య= చెప్పుము నాయనా! 
తాత్సర్యం: విదురుడు వచ్చి ఇతరులు విన్నా అర్థంకాని విధంగా నీకు సలహా చెప్పాడు. నీవుకూడా చెప్పినట్లుగానే 
చేస్తానని అతనితో అన్నావు. చెప్పదగిందైతే అతనిఅభిప్రాయం నాకు తెలియజెప్పుము. 


వ. అనిన నగుచు ధర్మతనయుండు విదురువచనంబుల యభిప్రాయంబులు దల్లి కి ట్లని చెప్పె, 146 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; నగుచున్‌= నవ్వుతూ; ధర్మతనయుండు= ధర్మరాజు; విదురు+వచనంబుల+ 
అభిప్రాయంబులు= విదురుని మాటలలోని అభిప్రాయాలు; తల్లికిన్‌= తల్లి కుంతీదేవికి; ఇట్టు+అని+చెప్పెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 


తాత్సర్యం: అనగా ధర్మరాజు నవ్వుతూ విదురునిమాటలలోని తాత్సర్యాన్ని తల్లికి ఈ విధంగా చెప్పాడు. 


ఆ. ఎల్లకార్యగతులు నెటుయగుదు; రయినను । నెటు జెప్పవలయు నెటి(గినంత; 

పనియులేక మిమ్ము బనిచిన కురుపతి | హితు(డపోలె మీ(ద KY సేయు. 147 
ప్రతిపదార్థం: ఎల్ల, కార్య గతులున్‌= అన్ని పనుల విధాలు; ఎణుగుదురు= మీకు తెలియును; అయినను= అయినప్పటికి; 
ఎణీ(గిన+అంత= తెలిసినంతవరకు; ఎణు(గన్‌+చెప్పవలయున్‌= తెలియచెప్పాలి; పనియు; లేక= ఏ పనిగూడ లేకుండ; 


మిమ్మున్‌; పనిచిన= పంపిన; కురు, పతి= ధృతరాష్ట్రుడు; హితు(డపోలెన్‌= మేలు చేసవానివలె ఉండి; మీందన్‌= తర్వాత; 
ఎగ్గు= కీడు; చేయున్‌= చేస్తాడు. 


తాత్సర్యం: చేయదగిన పనుల పద్దతులన్నింటిని మీ రెరుగుదురు. అయినా నాకు తెలిసినంతవరకూ మీకు 
తెలియచెప్పాలి. ఏ పనీ లేకుండా మిమ్ములను వారణావతం పంపించే ధృతరాష్ట్రుడు మీకు మేలు చేపేవాడివలె 
ఉండి, తర్వాత కీడు చేస్తాడు. 


వ. “కావున మీర లేమటిక విషాగ్నులవలన నప్రమత్తుల రై యెటుక గలిగి యుండునది' యని బుద్ధిగజిపి మటజియు' 
దుర్యోధనుచేసిడు WAL లిమ్ముగా నెటింగి వానికిం బ్రతీకారంబు సెప్పి పుత్తెంచెద ననియె' నని చెప్పిన విని, 
విదురుబుద్దికి( దమనవలని నెయ్యంబునకు సంతసిల్లుచునిట్లు బాండవులు కతిపయప్రయాణంబుల 
వారణావతంబున కరుగునంత. 148 


650 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; మీరలు= మీరు; ఏమణుక= ఏమరుపాటు లేక; విష+అగ్నులవలనన్‌= విషంవలనను, 
అగ్నివలనను; అప్రమత్తులరు+ఐ= ఏమరుపాటు లేనివాళ్ళయి; ఎజుక= తెలివి; కలిగి ఉండునది= కలిగి ఉండండి అని; బుద్ది, 
కటపి= సలహా చెప్పి; మణియున్‌= ఇంకా; దుర్యోధను, చేసెడు, దుష్మ్కియలు= దుర్యోధనునియొక్క చేస్తున్న చెడ్డపనులు 
- అంటే దుర్యోధనునిచెడ్డపనులు; ఎణింగి= తెలిసికొని; వానికిన్‌= ఆ చెడ్డ పనులకు; ప్రతీకారంబు= విరుగుడు; చెప్పి; 
పుత్తెంచెదన్‌= పంపిస్తాను; అనియెన్‌= అని; చెప్పినన్‌= ధర్మరాజు చెప్పగా; విని; విదురు, బుద్దికిన్‌= విదురునియొక్క సలహాకు; 
తమ, వలని= తమవైపు ఉన్న; నెయ్యంబునకున్‌= స్నేహానికి; సంతసిల్లుచున్‌= సంతోషిస్తూ; ఇట్లు; పాండవులు; కతిపయ, 
ప్రయాణంబులన్‌= కొన్నిరోజులప్రయాణాలతో; వారణావతంబునకున్‌+అరుగు+అంత= వారణావతానికి వెళ్ళినతర్వాత. 


తాత్సర్యం: అందుచేత మీరు ఏమరుపాటు లేకుండా విషంవల్ల, అగ్నివల్ల కలిగే ప్రమాదాల విషయంలో 
జాగరూకులై ఉండుండని సలహా చెప్పి, దుర్యోధనుడు చేసే చెడుపనులు తెలిసికొని, ఆ చెడుపనులకు 
విరుగుడులుకూడా చెప్పి పంపిస్తానని విదురు డన్నా' డని ధర్మరాజు చెప్పగా - కుంతీదేవి, పాండవులు విదురుడు 
చెప్పిన సలహాకు, అతనికి తమపట్ల ఉండే స్నేహభావానికి సంతోషిస్తూ కొన్నిరోజులు ప్రయాణంచేసి వారణావతానికి 
చేరుకొన్న తర్వాత. 


పాండవులు జననీసహితంబుగా వారణావతంబు( జేరుట (సం. 1-134-1) 


వారణావతమునవా రెల్ల బాండవా 1 గమనంబు విని సంతసమునం బెరి(గి 


(౫a) 


కరమొప్ప( గరిరథతురగబలాఢ్యు లై । యెదురు వచ్చిరి మహాముదముతోడ( 
గలయంగ గృహముల గలువడములు గడు - విలసిల్లై నంబరతలము గప్పి 
మలయజమృగమదావిలసలిలంబుల । నిమ్ముగా నార్టీకృతమ్ము లయిన 


తే. యంగకుల నొప్పె( గర్వ్పూరరంగవల్లు | లంగనలు గయిసేసి యుత్తుంగహర్మ్య 
తలము లెక్కిరి తత్పురీవిలసంబు౯। జూచు పాండుకుమారులC జూచువేడ్క, 149 


ప్రతిపదార్థం: పాండవ+ఆగమనంబు= పాండవులయొక్క రాక; విని; వారణావతమున, వారు+ఎల్లన్‌= వారణావతంలోని 
జనులంతా; సంతసమునన్‌= సంతోషంతో; పెరిగి= ఉబ్బి; కరము= మిక్కిలి; ఒప్పన్‌= అందంగా; కరి, రథ, తురగ, 
బల+ఆధఢ్యులు+ఐ= ఏనుగులతో, రథాలతో, గుర్రాలతో; సైన్యంతో కూడినవాళ్ళయి; మహాముదముతోడన్‌= మహాసంతోషంతో; 
ఎదురు, వచ్చిరి; కలయంగన్‌= అంతటా; గృహములన్‌= ఇండ్లలో; కలువడములు= ధ్వజస్తంభాలకు కట్టే బంగారుకలువపూదండలు; 
అంబర, తలము= ఆకాశంయొక్క (క్రిందిభాగాన్ని; కప్పి; కడున్‌= మిక్కిలి; విలసిల్లైన్‌= (ప్రకాశించాయి; మలయజ, మృగమద+ఆవిల, 
సలిలంబులన్‌= మంచిగంధంతోను, కసూరితోను; కలిసిననీటిచేత; ఇమ్ముగాన్‌= ఇంపుగా; ఆ(ర్టీకృత మ్ములు+అయిన= 
తడుపబడినవి అయిన; అంగళులన్‌= రాజవీథులందు; కర్ఫూరరంగవల్లులు= కర్ఫూరపుపొడితో వేసిన ముగ్గులు; ఒప్పెన్‌= 
ప్రకాశించాయి; అంగనలు= (స్త్రీలు; కయిసేసి= అలంకరించి; తత్‌+పురీ, విలనంబున్‌= ఆ పట్టణంయొక్క శోభను, చూచు, 
పాండుకుమారులన్‌= పాండవులను; చూచు= చూడాలనే; వేడ్కన్‌= కుతూహలంతో; ఉత్తుంగ= ఎత్తైన; హర్మ్య, తలములు= 
మేడలమీది సమ(ప్రదేశాలు; ఎక్కిరి. 


తాత్సర్యం: పాండవులరాకనుగురించి విని, వారణావతంలోని (ప్రజలంతా ఎంతో ఆనందించి, చతురంగ బలాలతో 
వారికి ఎదురేగారు. ఇండ్ల ధ్వజస్తంభాలకు కట్టిన బంగారుకలువపూదండలు ఆకాశాన్ని కప్పి మిక్కిలి ప్రకాశించాయి. 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 651 


మంచిగంధం, కస్తూరి కలిపిననీటితో తడిసిన రాజమార్గాలలో కర్ఫూరపుముగ్గులు కళకళలాడాయి. ఆడవాళ్ళు 
అలంకరించుకొని ఆ నగరశోభను చూస్తున్నపాండవులను చూడటానికి మేడలెక్కారు. 


వ. పాండుకుమారులు ననేకభూసురాశీర్వాదనాదాభినందితు లై ఫాల్గునమాసంబున శుక్లపక్షమున నష్టమియు 
రోహిణినాడు వారణావతంబు సొచ్చి సర్వాలంకారసుందరం బయిన రాజమందిరంబున నున్న కొన్ని దినంబులకుం 
బురోచనుండు దనచేసినచతుశ్ళాల సకలజననయనాభిరామం బైన దానిం జూపినం జూచి పాండుసుతులు 
సంతసిల్లి, పురోచనశిల్పాచార్యులం, బూజించి పుణ్యాహరవపురస్సరంబుగా గృహప్రవేశంబు సేసి; రంతం 
బరాభిప్రాయమాయోపాయ ప్రయోగవిదుం డైన ధర్మతనయుండు దాని కృత్రిమరమణీయత నుపలక్షించి యల్లన 
భీమున కి ట్లనియె. 150 


ప్రతిపదార్థం: పాండుకుమారులున్‌= పాండవులు; అనేక, భూసుర+ఆశీర్వాదనాద+అభినందితులు+ఐ= పెక్కుమంది 
(బ్రాహ్మణులయొక్క ఆశీర్వాద ధ్వనులచేత కొనియాడబడి నవాళ్ళయి; ఫాల్గ్లున,మాసంబున; శుక్లపక్షంబున; అష్టమియు; 
రోహిణినాడు; వారణావతంబు; చొచ్చి= (ప్రవేశించి; సర్హ్వ+అలంకార, సుందరంబు+అయిన= అన్నిఅలంకారాలచేత అందమైన 
దైన; రాజ మందిరంబునన్‌; ఉన్నన్‌= ఉండగా; కొన్ని, దినంబులకున్‌; పురోచనుండు; తన, చేసిన= తనయొక్క చేసిన - 
అంటే తాను నిర్మించిన; చతుశ్ళాల= నాలుగిండ్డ భవంతి; సకల, జన, నయన+అభిరామంబు+ఐన= అందరు (ప్రజలయొక్క 
కన్నులకు ఇంపు గొలిపేది అయిన; దానిన్‌; చూపినన్‌= చూపగా; చూచి; పాండుసుతులు= పాండురాజుయొక్క కుమారులు; 
సంతసిల్లి= సంతోషించి; పురోచన; శిల్ప+ఆచార్యులన్‌= పురోచనుడనే పేరుగల శిల్పాచార్యులను; పూజించి; పుణ్యాహ, రవ, 
పురస్సరంబుగాన్‌= పుణ్యాహవచనం మున్నుగా; గృహ, ప్రవేశంబు; చేసిరి; అంతన్‌= అటుపై; పర+అభి ప్రాయ, మాయ+ఉపాయ, 
ప్రయోగ విదుండు+ఐన= ఇతరుల అభిప్రాయాలను, కపటోపాయ (ప్రయోగాలను ఎరిగినవాడైన; ధర్మతనయుండు= ధర్మరాజు; 
దాని= ఆ చతుశ్ళాలయొక్క కృత్రిమ రమణీయతన్‌= సహజంకాని కేవలం కల్ప్సింపబడినదైన అందాన్ని; ఉపలక్షించి= చూచి; 
అల్లనన్‌= మెల్లగా; భీమునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: పాండవులు పెక్కుమంది(బ్రాహ్మణుల ఆశీర్వచనాలు పొంది, ఫాల్గున శుద్దఅష్టమి రోహిణీ నక్షత్రం 
రోజున వారణావతంలో (ప్రవేశించి; అన్నివిధాల అందమైన రాజమందిరంలో ఉంటూఉండగా, పురోచనుడు తాను 
నిర్మించిన మహామనోహరమైన చతుశ్ళాలను చూపించాడు. పాండవులు సంతోషించి, పురోచనుడిని సమ్మానించి, 
పుణ్యాహవచనాలతో అందు (ప్రవేశించారు. ఇతరుల అభిప్రాయాలను, మాయోపాయ(ప్రయోగాలను ఎరిగిన ధర్మరాజు 
ఆ చతుశ్ళాలకృత్రిమరమణీయతను చూచి మెల్లగా భీమునితో ఇట్లా అన్నాడు. 


విశేషం: పుణ్యాహవాచనము - శుభంకలగటానికి పుణ్యాహమనే శబ్దాన్ని మూడుమారులు చెప్పే శుభకర్మం. 'అష్టమియు 
రోహిణి నాడు - అనే దానికి 'సిద్దార్థి సంవత్సర ఫాల్లున శుద్ద అష్టమి రోహిణియందుి, అనే ఒకపాఠాంతరం గూడ ఉన్నది. 
- శ్రీమదాంధ్ర మహాభారతసంశోధితప్రతి, పుట 358. 


క ఈగృహ కుడ్యంబులు లా । క్లాగర్ణము లాజ్య తైలగంధులు మటి శ 
స్తాగారసమీపము మా - యాగ్భృహ మగు నిది యవశ్య మాగ్నేయం బై. 151 


652 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఈ, గృహ, కుడ్యంబులు= ఈ యింటియొక్క గోడలు; gi, గర్భములు= లక్కను లోపల కలిగినట్టివి; 
ఆజ్య, తైల, గంధులు= నేతియొక్కయు, నూనెయొక్కయు వాసన గలవి; మటణీ= అంతేగాక; శస్ర్ర+అగార, సమీపము= 
ఆయుధాలుండేచోటికి దగ్గరగా ఉన్నది; అవశ్యము= తప్పక; ఆగ్నేయంబు+ఐ= అగ్నిచే దహింపదగిందై; ఇది; మాయా, 
గృహము+అగున్‌= మోసపుటిల్లుగా ఉన్నది. 

తాత్సర్యం: ఈ యింటిగోడలలో లక్క ఉన్నది. ఇవి నేతివాసన, నూనెవాసన కలిగి ఉన్నాయి. అంతేగాక ఇది 
ఆయుధాలుండే చోటికి దగ్గరగా ఉన్నది. తప్పక ఇది నిప్పుచేత తగులబడే మోసపుటిల్లు, 


క దీని see గెటింగినట్ల మ | హానిపుణు(డు విదురు( డురువిషాగ్నులవలనన్‌ 
మానుగ నేమటకుం డని 1 తాను బ్రబోధించె నేకతమ నను బ్రీతిన్‌. 152 
ప్రతిపదార్థం: దీని, తెజ(గు= ఈ యింటియొక్కపద్దతి; ఎటి(గినట్టు+అ= తెలిసినట్టే, మహానిపుణు(డు= గొప్పనేర్చరి; 


విదురు(డు; ఉరు, విష+-అగ్నులవలనన్‌= గొప్ప విషంవలన, అగ్నివలన; ఏమటకుండు+అని= మైమరచి ఉండవద్దని; మానుగన్‌= 
ఒప్పుగా; తాను; ఏకతమ= ఒంటరిగా; ననున్‌; BASS (ప్రేమతో; (ప్రబోధించెన్‌= ఉపదేశించాడు. 


తాత్సర్యం: ఈ యింటి విషయం తనకు తెలిసినట్టే మహామేధావి అయిన విదురుడు విషం, నిప్పు విషయాలలో 
ఏమరి ఉండవద్దని ఎవ్వరూ లేకుండా చూచి ఒంటరిపాటున నాకు హెచ్చరిక చేశాడు. 


వ. “కావున మన మిందు విశ్వసించియుండవలవ; దవశ్యం బగ్నిభయం బగు' ననిన విని భీముం డి ట్లనియె. 153 


ప్రతిపదార్థం: కావున; మనము; ఇందున్‌= ఈ యింటిలో; విశ్వసించి= నమ్మి; ఉండవలవదు= ఉండకూడదు; అవశ్యంబు= 
తప్పక; అగ్ని, భయంబు+అగున్‌= నిప్పువలన భయం కలుగుతుంది; అనిన్‌; విని; భీముండు; ఇట్లు+అనియెన్‌. 
తాత్సర్యం: కాబట్టి, మనం ఈ యింట్లో నమ్మి ఉండకూడదు; తప్పక ఈ యింట అగ్నిభయం కలుగుతుంది 
అని ధర్మరాజు పలుకగా విని భీముడు ఈ విధంగా అన్నాడు. 


ఆ. “ఇట్టిదేని మనకు నిం దుండగా నేల? | యరిగి ముందు నున్నయంద యుండి, 

యెటి(గి దీనితోన యిప్పరోచను( గాల్లి  పోది' మనిన ధర్మపు A డనియె. 154 
ప్రతిపదార్థం: ఇట్టిది+ఏని= ఇటువంటిదైతే; మనకున్‌; ఇందున్‌= ఈయింటిలో; ఉండయగాన్‌+ఏల= ఉండట మెందుకు; 
అరిగి= వెళ్ళి; ముందు+ఉన్న+అందు+అ= ఇదివరకు ఉన్నచోటనే; ఉండి= వసించి; MAA తెలిసి; ఈ+పురోచనున్‌; 
దీనితోనన్‌= ఈ యింటితోకూడ; కాలి; పోదము= పోవుదము; అనినన్‌= అనగా; ధర్మపుత్రుడు= ధర్మరాజు; అనియెన్‌= 
ఇట్లన్నాడు, 


తాత్సర్యం: 'ఇటువంటిదైతే ఈయింట్లో మనం ఉండటమెందుకు? ఇదివరకున్న ఇంట్లోనే ఉందాము. ఈ యింటితో 
పురోచనుడినిగూడ దహించి పోదాము” అని భీము డనగా అతనితో ధర్మరాజు ఇట్లా అన్నాడు. 


క. ఎలి(గితిమి దీని Bes గే । మటి కెటుగగనియట్లు గూఢమతి నుండుద మిం 
దబిము( బురోచనుక్ళతకము । నెటి నేర్చడునంతకును వినీతాత్ముల మై. 155 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 653 


ప్రతిపదార్థం: దీని, తెజగు= ఈ యింటి పద్దతి; IYAN తెలిసికొన్నాము; ఏమణక= పరాకులేకుండ; NEW 
గని+అట్టు= తెలియనట్టు; పురోచను, కృతకము= పురోచనునిచేత చేయబడినది - అంటే పురోచనునిమోసం - నెటిన్‌= 
పూర్తిగా; ఏర్పడు+అంతకును= బయటపడేంతవరకు; వినీత+ఆత్నులము+ఐ= నిగ్రహించిన మనస్సులు కలవారమై; గూఢ 
మతిన్‌= రహస్యమైన తలంపుతో; ఇందజణిము= ఇంతమందిమి; ఉండుదము= ఉందాము. 


తాత్సర్యం: మనం ఈ యింటి సంగతి తెలిసికొన్నాము. పరాకు లేకుండా ఏమీ తెలియనట్టే పురోచనుడిమోసం 
పూర్తిగా బయటపడేవరకు మనస్సును నిగ్రహించుకొని రహస్యమైన ఆలోచనతో అందరం ఇందే ఉందాము. 


వ. ఇప్పాపగ్భహప్రకారంబు మన మెజింగుట పురోచనుం డెటింగెనేని దుర్యోధనునియోగంబు విఫలం బగు నట్లు 
గాకుండ శీఘ్రుకారుల మై దీని దహించిన నక్కడ భీష్మవిదురులు విని కోపించినం గురుకులసముర్రక్షోభం బగు; 
మటి దాహభయంబున మన మొండుగడకుం బోయిన నెటింగి మనయంతరంబ రోయుచు నద్దురాత్ముండు 
దుర్యోధనుండు వెండియు మన కపాయంబు సేయు నె ట్లనిన. 156 

ప్రతిపదార్థం: Betara, గృహ, (ప్రకారంబు= ఈ పాపమైన ఇంటి విధం; మనము; ఎజుంగుట; పురోచనుండు; 
ఎటింగెన్‌+ఏని= తెలిసికొన్నట్లయితే; దుర్యోధను, నియోగంబు= దుర్యోధనునియొక్క ఆజ్ఞ; విఫలంబు+అగున్‌= వ్యర్థమవుతుంది; 
అట్టు. కాక+ఉండ= అలా కాకుండా; శీఘ్ర, కారులము+ఐ= త్వరపడి చేసేవాళ్ళమై; దీనిన్‌= ఈ యింటిని; దహించినన్‌= 
కాల్ఫ్చివేస్తే, అక్కడ= హస్తినలో; భీష్మ, విదురులు= భీష్మ విదురులు; విని; కోపించినన్‌= కోపపడగా; కురు, కుల, సముద్ర 
క్లోభంబు+అగున్‌= కురువంశమనే సముద్రంలో గగ్గోలు కలుగుతుంది; మణి= అట్టుగాక; దాహ, భయంబునన్‌= కాల్పువలని 
భయంచేత; మనము; ఒండు, కడకున్‌= ఇంకొకచోటికి; పోయినన్‌= పోయినచో; ఎతీంగి= తెలిసికొని; మన, అంతరంబు+అ= 
మనయొక్కమణుగునే - అంటే మనం దాగిఉండే చోటునే; రోయుచున్‌= వెదుకుతూ; ఆ+దురాత్ముండు= ఆ దుర్మార్లుడు; 
దుర్యోధను(డు; వెండియున్‌= మరల; మనకున్‌; అపాయంబు= కీడును; చేయును= చేస్తాడు; ఎట్లు+అనినన్‌= ఏ విధంగాఅంటే., 
తాత్సర్యం: ఈ పాపపుఇంటిసంగతి మనకు తెలిసినట్టు పురోచనుడికి తెలిస్తే; దుర్యోధనుని ఆజ్ఞ విఫలమవుతుంది. 
అట్లా కాకుండా మనం తొందరపడి ఈ యింటిని దహించివేస్తే, అక్కడ హస్తినలో భీష్మవిదురులు ఇది విని కోపిస్తే, 
కురువంశమనే మహాసముద్రంలో సంక్షోభం కలుగుతుంది. అట్లా కాక ఇల్లు కాలుతుందనే భయంచేత వేరొక 
చోటికి వెళ్లే ఆ దుర్మార్గుడు దుర్యోధనుడు మనం దాగినచోటునే వెదుకుతూ మళ్లీ మనకు కీడు చేస్తాడు. అది ఎట్టా 
గంటే, 


సీ. 'రాజ్యపదస్థుం డరాజ్యపదస్థుల( । బక్షబలాఢ్యు( డపక్షబలుల 
విపులార్థవంతుండు విగతార్థసార్థుల | నవసరం 360 వా డశ్రమమున 
దూష్యుల( దుదిదాశ దూషించు మనల న । న్నిష్టురునకు నది నీతిగాది! 
కావున నొరు లెటుంగకయుండ( గడు నమ్మి | నట్టుల యుండుది మని దినంబు 


తే. లెల్ల వేటలాడుచు రాత్రులెల్ల నుద్య | తాయతాయుధహస్తు లై యనుదినంబు 
నప్పురోచను వంచించి యనఘు లుండి | రప్రమాదు లై పాండవు లప్పురమున. 157 


654 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: రాజ్యపదస్థుండు= రాజ్యస్థానంలో ఉన్నవాడు - అంటే రాజ్యాధికారంలో ఉన్నవాడు; అరాజ్య, పదస్థులన్‌= 
రాజ్యాధికారంలో లేనివాళ్ళను; పక్షబల+ఆఢ్యు(డు= సహాయబలం కలవాడు; అపక్ష, బలులన్‌= సహాయబలం లేనివాళ్ళను; 
ఏపుల+అర్హవంతుండు= ఎక్కువ డబ్బున్నవాడు; విగత+అర్థసార్జుల= కోల్పోయిన ధనం గలవాళ్ళను; అవసరంబు= సమయం; 
ఎటీ(గ= తెలుసుకొని; అ(శ్రమమునన్‌= సులువుగా; వాడు= ఆ దుర్యోధనుడు; మనలన్‌= మనల్ని; దూమ్యులన్‌= 
నిందింపదగినవాళ్ళను; (ఇట చెరుపదగినవాళ్ళనని భావించాలి); తుది, తా(కన్‌= చివరివరకు; దూషించున్‌= నిందిస్తాడు- 
చెరుస్తాడు; ఆ+నిష్టురునకున్‌= ఆ (క్రూరుడికి; అది; నీతి; కాదె= కాదా! కావునన్‌; ఒరులు= ఇతరులు, ఎణుంగక+ఉండన్‌= 
తెలిసికొనకుండ; నమ్మినట్టులన్‌= నమ్మినట్లే, ఉండుదము= ఉందాము; అని= ఆ ప్రకారం; దినంబులు+ఎల్లన్‌= పగటిపూటలం 
Be; వేటలు+ఆడుచు; రా(త్రులు+ఎల్లన్‌; ఉద్యత+ఆయత+ఆయుధ, హస్తులు+ఐ= ఎత్తబడిన గొప్ప ఆయుధాలు కల 
చేతులు కలవాళ్ళయి; అ(ప్రమాదులై= ఏమరుపాటు లేనివాళ్ళయి; అనుదినంబు= (ప్రతిదినం; ఆ+పురోచనున్‌; వంచించి= 
మోసగించి; ఆ+పురమునన్‌= ఆ వారణావతనగరంలో; అనఘులు= పాపంలేనివాళ్ళు - పుణ్యాత్ములు; పాండవులు; ఉండిరి. 


తాత్సర్యం: రాజ్యాధికారంలో ఉన్నవాడు, సహాయబలం కలవాడు, గొప్పసంపద కలవాడు అయిన దుర్యోధనుడు 
- రాజ్యాధికారం, సహాయబలం లేక సంపద కోల్పోయిన మనలను సమయం చూచి తుదముట్ట చెరచటానికి 
ప్రయత్నిస్తాడు. ఆ దుర్మార్షుడికి అదియేనీతి. అందుచేత ఇతరులు తెలిసికొనకుండా నమ్మినట్లే ఉందాము- అని 
పుణ్యాతులైన పాండవులు (ప్రతిదినం పగలెల్ల వేటాడుతూ, రాత్రులలో ఆయుధాలు చేత ధరించి అప్రమత్తులై 
ఆ వారణావతంలో ఉన్నారు. 


విశేషం: విగతార్థసార్థుల - అనేదానికి 'విగతార్థవంతుల,” 'విగతార్థసాధులి అనే పాఠాంతరాలున్నాయి. హస్తినాపురం వదలి 
బయటికి వచ్చిన పాండవులస్థితి, హస్తినాపురంలో రాజైన ధృతరాష్ట్రుని సంతతిస్టితి ధర్మజుని వాక్యాలలో నిరూపితమయ్యాయి. 
పాండవులకు హస్తినలోని బందుగుల బలం దూరమైనది. రాజ్యాధికారం, బంధువులబలగం, అపారసంపద, దుర్యోధనాదులకు 
దక్కాయి. పాండవులు ఏకాకులు, నిస్సహాయులు అయ్యారు. ఇక (క్రమంగా వాళ్ళకు (ద్రుపదునితో బంధుత్వం, కృష్ణునితో 
చెలిమి ఏర్పడితేకాని కౌరవులకంటె బలంలోనూ, బలగంలోనూ, సంపదలోనూ అధికులు కారు. 


లాక్షాగృహదహనము (సం. 1-135-1) 

వ. అట హస్తిపురంబున విదురుండు దుర్యోధనుదుర్మంత్రం బంతయు నిమ్ముగా నెటింగి, కడువిశ్వాసి నొక్క ఖనకు 
నతి కుశలుం బాండవులపాలికిం బుత్తెంచిన వా(డును వచ్చి రహస్యంబునం బాండవులం గని తన్ను నమ్మునట్లుగా 
విదురుసాభిజ్ఞానవచనంబు లెటింగించి “యీకృష్ణచతుర్దశినా(టిరాత్రి పురోచనుండు లక్కయింట దహనంబు 
దరికొల్పుం గావున నిందుండి మీకు వెలువడిపోవునట్టియుపాయంబు మారాజు నియోగంబునం జేయవచ్చితి' 
నని చెప్పి, లక్కయిల్లు వెలువడునట్లుగా నొక్కబిలంబు నెవ్వరు నెబుంగకుండం జేసి, వారల కెటింగించిన భీముండు 
దాని నిమ్ముగా శోధించి యెటింగి యుండు నంత. 158 

ప్రతిపదార్థం: అట, హస్తినాపురంబునన్‌= హస్తినాపురంలో; విదురుండు; దుర్యోధన, దుర్మం(త్రంబు+అంతయును= దుర్యోధనుని 

యొక్క చెడ్డఆలోచన అంతా; ఇమ్ముగాన్‌= స్పష్టంగా; MONA; కడున్‌= మిక్కిలి; విశ్వాసిన్‌= నమ్మదగినవాడిని; అతికుశలున్‌= 


మిక్కిలి నేర్పుగల వాడిని; పాండవులపాలికిన్‌= పాండవుల దగ్గరకు; పుచ్చు+తెంచినన్‌= పంపించగా; వా(డును; వచ్చి; 
రహస్యంబునన్‌= చాటుగా; పాండవులన్‌; కని= చూచి; తన్ను, నమ్మునట్టుగ; విదురు, స+అభిజ్ఞాన, వచనంబులు= 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 655 
విదురునియొక్కగుర్తుతో కూడిన మాటలు; ఎటిణగించి= తెలిపి; ఈ, కృష్ణ చతుర్తశినాటి, రాత్రి; పురోచనుండు; లక్కయింట; 
దహనంబు= నిప్పు; దరికొల్సున్‌= మండిస్తాడు; కావునన్‌; ఇందుండి= ఈ యింటినుండి; మీకున్‌; వెలువడి, పోవునట్టి= 
బయటపడిపోవునట్టి; ఉపాయంబు; మా, రాజు, నియోగంబునన్‌= మా దొర అయిన విదురునియొక్క ఆజ్ఞచేత; చేయన్‌= 
చేయటానికై; వచ్చితిన్‌= వచ్చాను; అని; చెప్పి; లక్క, ఇల్లు, వెలువడునట్టుగాన్‌= లక్కయింటినుండి బయటికిపోయి 
ఉండేటట్లుగా; ఒక్క= ఒక; బిలంబున్‌= సొరంగాన్ని; ఎవ్వరున్‌, ఎటుంగకుండన్‌= ఎవ్వరుకూడా తెలుసుకోకుండ; చేసి; 
వారలకున్‌= పాండవులకు; ఎణింగించినన్‌= తెలియజేయగా; భీముండు; దానిన్‌= ఆ SOPAN; ఇమ్ముగా= పూర్తిగా; 
శోధించి= పరిశీలించి; ఎతీంగి= తెలిసికొని; ఉండునంతన్‌= ఉన్నతర్వాత. 


తాత్సర్యం: హస్తినాపురంలో విదురుడు దుర్యోధనునిదురాలోచననంతటిని స్పష్టంగా తెలిసికొని, మిక్కిలి 
విశ్వాసపా(త్రుడు, NYO అయిన ఒక ఖనకుడిని పిలిచి, పాండవుల దగ్గరకు పంపించగా, వాడు పాండవులను 
రహస్యంగా కలిసి, విదురుడు తనను గుర్తించటానికి చెప్పిన మాటలు చెప్పి, 'రానున్న కృష్ణపక్షచతుర్దశినాటి రాత్రి 
పురోచను డీ లక్కయింటిని తగులబెడతాడు. అందుచేత ఈ యింటినుండి మీరు బయటపడి వెళ్ళటానికి 
తగినమార్గం విదురుని ఆజ్ఞమేరకు నేరవేర్చటానికి వచ్చా' నని, లక్కయింటినుండి బయటికి ఒక రహస్యపుసొరంగాన్ని 
ఎవ్వరికీ తెలియకుండా (త్రవ్వి పాండవులకు తెలియజేయగా, దాన్ని భీముడు పూర్తిగా పరిశీలించి తెలిసికొన్నాడు. 


తర్వాత. 
విశేషం: ఈ కృష్ణ చతుర్దశి - ఇది రౌ(ద్రి సంవత్సర భాద్రపద బహుళ చతుర్దశి అని భారతకూలంకషవ్యాఖ్య. 
శ్రీమదాంధ్రమహాభారత సంశోధిత(ప్రతి, పుట 361. 


క. ధనదానములను బ్రియభో | జనదానములను విశిష్టసద్దిజతతులం 

దనుపుచు నుండగ దత్సుర | మున షణ్మాసమున భరతముఖ్యుల SONG. 159 
ప్రతిపదార్థం: ధన, దానములన్‌= ధనదానాలచేత; ప్రియ, భోజన, దానములను= ప్రియమైన భోజనదానాలచేతను; విశిష్ట, 
సత్‌+ద్విజ, తతులన్‌= గొప్పవారైన మంచి బ్రాహ్మణులను; తనుపుచున్‌= తృస్తిపరుస్తూ; ఉండ(గన్‌= ఉండగా; తత్‌+పురమునన్‌= 
ఆ నగరాన - వారణావతనగరాన; భరత, ముఖ్యులకున్‌= భరతవంశంలో ముఖ్యులైన పాండవులకు; షట్‌+మాసములు= 
ఆరునెలలు; అరిగెన్‌= గడిచాయి. 
తాత్సర్యం: ధనదానాలచేత; ఇష్టమైన భోజనదానాలచేత |బ్రాహ్మణసమూహాలను తృప్తిపరుస్తుండగానే వారణావతంలో 
పాండవులకు ఆరునెలలు గడిచాయి. 


వ. 6 కృష్ణచతుర్దశినా(డు కుంతీదేవి యప్పురంబునం గల బ్రాహ్మణ పుణ్యాంగనా జనంబుల కెల్ల నిష్టాన్న 
పానదానంబులం WA చేసి దేవపూజ గావించి యున్నెడం, బురోచనుపంపిననిషాదవనిత సపుత్తయై 
బహువిధవన్యమూల ఫలంబులు దెచ్చి యిచ్చుచుం గుంతీదేవింబాయక సేవించి పాండవ కృత్యంబులు నిత్యంబును 
నెటింగించు చుండెడు నది, నా(టిరాత్రి యుత్సవంబునం గాలచోదిత యై తానునుం దన యేవురు కొడుకులు 
నధికమధుపాన మదంబున మెయి యెటుంగక లక్మయింటి పక్కంబున నిద్రవోయిన, నర్హరాత్రంబునప్పుడు భీముండు 
మేల్మని పురోచనుకంటె ముందటి దాన యుత్సహించి వానిశయనగ్భహద్వారంబున ఘోరానలంబు దరికొలిపి, 


656 శ్రీమదాంధ్ర మహాభారతము 


చెచ్చెర( దల్లిని నన్ననుం దమ్ములను బిలంబులోని SOT, యాయుధాగారంబుతోడన లాక్షాగారంబు హుతాశనున 
కశనంబు సేసి, ఖనకునకుం దమకుశలగమనం బెటింగించి, బిలప్రవిష్ణుం డయి కుంతిని ధర్మార్లుననకుల 
సహదేవులను బిలంబు వెలువరించి తోడ్కొని చనునప్పుడు. 160 


ప్రతిపదార్థం: ఆ, కృష్ణ చతుర్దశినా(డు; కుంతీదేవి; ఆ+పురంబునన్‌+కల= ఆ వారణావతనగరంలో ఉన్న; (బ్రాహ్మణ, 
పుణ్యాంగనా, జనంబులకు+ఎల్లన్‌= (బ్రాహ్మణముత్తెదువుల కందరికి; ఇష్ట+అన్న, పాన, దానంబులన్‌; తుష్టి+చేసి= తృప్తి పెట్టి; 
దేవపూజ; కావించి; ఉన్న+ఎడన్‌= ఉన్నసమయాన; పురోచను, పంపిన, నిషాద, వనిత= పురోచనుడు పంపిన SA; 
సపు(త్ర+ఐ= కొడుకులతో కూడిందై; బహు, విధ, వన్య, మూల, ఫలంబులు= అనేకవిధాలైన అడవిలో పుట్టిన వైన వేళ్ళను, 
పండ్లను; తెచ్చి; ఇచ్చుచున్‌= ఇస్తూ; కుంతీదేవిన్‌; పాయక= వదలక; సేవించి; పాండవ, కృత్యంబులు= పాండవులయొక్క 
పనులు; నిత్యంబును= (ప్రతిదినము; ఎటింగించుచున్‌= తెలియజేస్తూ; ఉండెడు+అది= ఉన్నట్టిది; it, రాత్ర= ఆ 
కృష్ణచతుర్దశినాటిరా(త్రి; ఉత్సవంబునన్‌= పండుగనందు; కాల, చోదిత+ఐ= మృత్యువుచేత (ప్రేరేపింపబడిందై; తానునున్‌; 
తన, ఏవురు= తన అయిదుగురు; కొడుకులున్‌=కుమారులును; అధిక, మధుపాన, మదంబునన్‌= ఎక్కువ కల్లుయొక్క 
త్రాగుడుచేత కలిగిన మత్తుచేత; మెయి= దేహం; ఎణుంగక= తెలియక, లక్కయింటి; పక్కంబునన్‌= లక్కయింటి(ప్రక్కన; 
నిద్రపోయినన్‌= ని(ద్రించగా; అర్దరాత్రంబు+అప్పుడు; భీముండు; మేల్కని; పురోచనుకంటె; ముందబన్‌; తాను+అ= తానే, 
ఉత్సహించి= పూనుకొని; వాని, శయన, గృహ, ద్వారంబునన్‌= వాడియొక్క పడకటింటివాకిట్లో; ఘోర+అనలంబున్‌= 
భయంకరమైనఅగ్నిని; దరికొలిపి= మండించి; చెర+చెరన్‌= వెనువెంటనే; తల్లినిన్‌; అన్ననున్‌; తమ్ములను; బిలంబులోనికి= 
సొరంగంలోనికి; అనిచి= పంపి; ఆయుధ+ అగారంబుతోడన= ఆయుధాలయొక్కఇంటితోసహా, లాక్షా+అగారంబు= లక్కయిల్లు; 
హుత+ అశనునకున్‌= అగ్నిహో(త్రునికి; అశనంబు+చేసి= ఆహారంగా చేసి; ఖనకునకున్‌; తమ, కుశల, గమనంబు= 
తమయొక్క క్లేమగమనాన్ని; ఎణియగించి= తెలియజేసి; బిల, (ప్రవిష్ణుండు+అయి= సొరంగంలో (ప్రవేశించినవాడై; కుంతిని; 
ధర్మ+అర్జున; నకుల, సహదేవులను; బిలంబు, వెలువరించి= సొరంగంనుండి బయల్పడేటట్టు చేసి; తోడ్కొని= తీసుకొని; 
చనునప్పుడు= వెళ్ళేటప్పుడు. 

తాత్సర్యం: ఆ కృష్ణదతుర్దశినాడు కుంతీదేవి వారణావతనగరంలో ఉండే బ్రాహ్మణముత్రెదువుల కందరికి ఇష్టమైన 
భోజనం తృప్తిగా పెట్టి, దేవపూజ చేసింది. పురోచనుడు పంపిన బోయగసస్తీ కొడుకులు గలది కనుక అడవిలో 
అనేకవిధాలైన మూలాలు, ఫలాలు తెచ్చి యిస్తూ కుంతీదేవిని వదలక సేవిస్తూ; పాండవులు చేసే పనులన్నింటిని 
ప్రతిదినం ఆ పురోచనుడికి తెలియజేస్తూ ఉన్నది. చావు మూడిందై ఆ బోయెత తాను, తన కొడుకులు ఆ 
కృష్ణచతుర్తశి నాటిరా(త్రి పండుగనందు పెల్లుగా కల్లు త్రాగి, మత్తెక్కి మైమరచి ఆ లక్కయింటిప్రక్క నిదురించగా, 
భీముడు పురోచనుడికంటె ముందే తానే పూనుకొని వాడిపడకింటి వాకిటికి పెద్దగా నిప్పు అంటించి, వెంటనే తల్లిని, 
అన్నను, తమ్ములను ఆ సొరంగంలో పంపి, ఆయుధాలున్న ఆ యింటితోకూడా లక్కయింటిని తగులబెట్టాడు. 
విదురుడు పంపిన ఖనకుడికి తాము క్షేమంగా వెళ్ళటాన్ని తెలియజేశాడు. సొరంగంలో (ప్రవేశించి, కుంతిని, 
ధర్మార్టుననకులసహదేవులను ఆ సొరంగంనుండి బయల్పడేటట్లు చేసి తోడ్కొని వెళ్ళేటప్పుడు. 


విశేషం: ఆ బోయవనితకు కూడా కుంతీదేవివలె ఐదుగురు కొడుకులుండటం విశేషం. వాళ్ళు కుంతిని, ఆమెపుత్రులను 
గమనిస్తూ నిత్యం రహస్యసమాచారాన్ని అందించటానికి నియుక్తులైన వారన్నమాట. 


సీ. SEDA గానక తొడరుచు వడిగొని | నడవంగ నేరక తడయుచున్న 
380, చెచ్చెర దల్లి best నిడి, ధర్మ । సుతవిజయుల( దనవితతబాహు 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 657 


యమకళంబు నెక్కించి, యముల నుత్సంగంబు | లెక్కించుకొని భీము డక్కజముగ 
నరిగెడు రయమున( దరులు సాల్పడి మొగ్గ | బదఘట్టనంబుల( జదిసి టాలు 


ఆ. నుటుము గాయ నిట్లు నెఐుఆయంగ WOW I మెటిసి రాతి GB WES పవన 
తనయు( డరిగె( బవలు సనినట్లు చీకటి | యనక ముండ్లు గండ్లు ననక తెరలి. 161 


ప్రతిపదార్థం: కడు, నిద్రన్‌= ఎక్కువ నిద్రచేత; కానక= చూడలేక; తొడరుచున్‌= తొట్రుపడుతూ; వడిగొని= వేగాన్ని పొంది; 
నడవంగనేరక= నడవలేక; తడయుచు+ఉన్నన్‌= ఆలస్యంచేస్తున్న; ఎటి(ి= తెలిసికొని; భీము(డు; చెర+చెరన్‌= వేగమే; తల్లిన్‌; 
అబికటన్‌= మూపుమీద; ఇడి= ఉంచి; ధర్మసుత, విజయులన్‌= ధర్మరాజును, అర్జునుణ్ణి; తన, వితత, బాహు, యమళంబున్‌= 
తనయొక్క విశాలమైన బాహువుల (భుజాల) యొక్కజంటపై; ఎక్కించి; యములన్‌; కవలను - నకుల సహదేవులను; 
ఉత్సంగంబులు= ఒడులు - తొడలపైభాగాలపై; ఎక్కించుకొని; అక్కజముగన్‌= ఆశ్చర్యకరంగా; అరిగెడు= వెళ్ళునట్టి; 
రయంబునన్‌= వేగంచేత; తరులు= చెట్టు; సాలు+పడి= వరుసగా; (మఘొగ్గన్‌= పడగా; పద, ఘుట్టనంబులన్‌= పాదాల 
తొక్కిళ్ళచేత; చదిసి= నలిగి; భాలు= రాళ్ళు; నుఖుము= పొడి; కాగన్‌= కాగా; ఇట్టు= ఈ విధంగా; సత్త్యంబు= బలం; 
నెబయంగన్‌= నిండుగ; మెణుసి= చూపి; రాతిరి+ఎల్లన్‌= రాత్రినికూడ; ఉణిక= లెక్కచేయక; చీ(కటి;అనక= అనకుండా; 
Sot, గండ్లున్‌= ముళ్ళు, పగుళ్ళు; అనక= అని అనకుండ; తెరలి= కదిలి; పవలు= పగటిపూట; చనినట్టు= పోయినట్టు; 
పవన, తనయుండు= వాయుదేవునియొక్కకుమారుడైన భీముడు; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: మిక్కుటమైన నిద్రతో తొట్రుపడుతూ వడివడిగా నడవలేని తల్లిని మూపుమీద, ధర్మజారునులను 
భుజాలమీద, నకులసహదేవులను ఒడులలో ఎత్తుకొని, భీముడు తన గమనవేగంవలన వృక్షాలు వరుసగా పడేటట్టు; 
పాదాల ('త్రొక్కిళ్ళచేత నలిగి రాళ్ళు పొడి అయ్యేటట్టు తన బలం చూపి, రాత్రిని కూడలెక్కచేయకుండా, చీకటని 
అనుకోకుండా, ముండ్డు, పగుళ్ళు అని కూడచూడకుండా, పగటిపూట నడిచినట్టు నడిచి వెళ్ళాడు. 


విశేషం: “గండ్లు” అనేదానికి 'గుంద్లు' అనే పాఠాంతరం ఉంది. గుండ్లు అంటే రాళ్ళు. 
వ. ఇట వారణావతంబున. 162 
తాత్సర్యం: ఇక ఇక్కడ వారణావతనగరంలో. 


చ. అనుపమనిత్యసత్యరతు లై వినయాన్న్వితు లైన పాండునం 

దనులకు ధర్మమూర్తులకు ధర్ము వెటుంగక యిట్టు లెగ్గు సే 

సిన ధృతరాష్ట్రజాధము నశేషసుహృత్సుతబంధుదాహసూ 

చనమయి Kan ల్లతిక్ళశానుశిఖాహతి( గ్రా(గె గ్రక్కునన్‌. 163 
ప్రతిపదార్థం: అనుపమ, నిత్య, సత్య, రతులు+ఐ= సాటిలేని నిత్యమైన సత్యంసపై ఆసక్తిగలవారై; వినయ+అన్వితులు+ఐన= 
అణకువతో కూడినవారైన; పాండు, నందనులకు= పాండురాజుయొక్క కుమారులకు - పాండవులకు; ధర్మమూర్తులకు= 


ధర్మంయొక్క ఆకారమైనవారికి; ధర్మువు+ఎణుంగక= ధర్మాన్ని తెలియక; ఇట్టులు= ఈ విధంగా; ఎగ్గు= కీడు; చేసిన; 
ధృతరాష్ట్రజ+ అధమున్‌= ధృతరాష్ట్రునికుమారుడైన నీచుడిని; అశేష సుహృత్‌+సుత, బంధు, దాహ, సూచనము+అయి= 


658 శ్రీమదాంధ్ర మహాభారతము 


మొత్తంమితులయొక్క, కొడుకులయొక్క, బంధువులయొక్క కాలటాన్ని సూచించేటిదై; లక్కఇల్లు; అతి, కృశాను, శిఖాహతిన్‌= 
అధికమైన అగ్నిజ్వాలలయొక్క దెబ్బచేత; (గ్రక్కునన్‌= వెంటనే; (క్రాగౌన్‌= కాలింది. 

తాత్సర్యం: సత్యంమిద ఆసక్తి కలవాళ్ళు; వినయవంతులు, ధర్మస్వరూపులు అయిన పాండునందనులకు, ధర్మం 
తప్పి ఈ విధంగా కీడుచేసిన నీచ దుర్యోధనుని మి(త్రులు, పుత్రులు, బంధువులు కాలటాన్ని సూచించేదై - 
లక్కయిల్లు అధికమైన అగ్నిజ్వాలలచేత కాలిపోయింది. 

విశేషం: అలం: ఉటత్రేక్ష. “అత్యుత్కటైః పుణ్యపాసైః ఇహైవ ఫల మళ్నుతే” అన్నట్టు ధర్మమార్గవర్తనులైన పాండవులను 
సజీవదహనం చేయాలనేది దుర్యోధనుని దురాలోచన. కాని అతడు ఈ జీవితకాలంలోనే బంధుమిత్ర సంతతితో నశించిపోవటం 
తథ్యమని లక్కయింటి మంట ధ్వనింపచేసింది. 


వ. తదనంతరంబ ప్రభాతసమయం బగుడును. 164 
ప్రతిపదార్థం: తత్‌+అనంతరంబు+అ= ఆ తర్వాత; (ప్రభాత, సమయంబు= తెల్లవారటం; అగుడును= కాగా; 
తాత్సర్యం: ఆ తరువాత తెలవారగా. 

(5) 


చ. అతిదురితక్రియాభిరతు(డైన పురోచనుతోన భస్మసా 

త్మృృత మయి చెడ్డ తద్విపులగేహము( దత్‌క్షణదగ్ధ్ల మైనయా 

కృతక విభూతి జాతుష నికేతనమున్‌ మణీ శస్త్ర వేశ్ళ్వమున్‌ 

ధృతి సెడి చూడగా నరుగుదెంచి జనుల్‌ గడు సంభ్రమంబుతోన్‌. 165 
ప్రతిపదార్థం: అతి, దురిత, (క్రియా+అభిరతు(డు+ఐన= మిక్కిలిపాపకార్యంలో ఆసక్తిగలవాడైన; పురోచనుతోనన్‌= 
పురోచనునితో సహ; భస్మ, సాత్మృతము+అయి= బూడిదచేయబడినదై; చెడ్డ= చెడినట్టి; తత్‌+విపుల, గేహమున్‌= ఆ విశాల 
మైన ఇంటిని; తత్‌; క్షణ, దగము+ఐన= ఆక్షణాననే కాలిపోయిందైన; ఆ కృతక, విభూతి, జాతుష, నికేతనమున్‌= ఆ యొక్క 
కృత్రిమ మైన వైభవంగలదైన లక్కయింటిని; మణీ= మరియు; శస్త్ర, వేశ్మమున్‌= ఆయుధాలయొక్క ఇంటిని, ధృతి+చెడి= 
సంతోషాన్ని కోల్పోయి; జనుల్‌= (ప్రజలు; చూడయణగాన్‌= చూడటానికి; అరుగుదెంచి= వచ్చి; కడు, సం(భ్రమంబుతోన్‌= 
మిక్కిలివేగిరపాటుతో. 
తాత్సర్యం: పాపపుపనులు చేయటంలో ఆసక్తి కల ఆ పురోచనునితోసహా బూడిద అయిన ఆ కృత్రిమ శోభగల 
లక్కయింటినీ, ఆయుధగారాన్నీ సంతోషం కోల్పోయి చూడటానికి జనులు, మిక్కిలి వేగిరపాటుతో వచ్చి. 


మధ్యాక్కర. 
ప్రో వైన భస్మంబు వాయః ద్రోచి య బ్లూదిలో నడి 
యేవురు గొడుకులతోడ నం దొక్క యింతి యత్యుగ్ర 
పావకదగ్ధ యై యున్న: జూచి, యప్పారులు దాని 
భావించి కుంతియు సుతులు నని శోకపరవశు లగుచు. 166 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 659 


ప్రతిపదార్థం: (ప్రోవు+ఐన= కుప్పగా పడ్డ; భస్మంబు= బూడిదను; పాయన్‌+త్రోచి= తొలగేటట్టుగా (త్రోసి; ఆ+బూదిలోన్‌= 
ఆ బూడిదలో; అడయగి=అణగి; ఏవురు, కొడుకులతోడన్‌= ఐదుగురు కొడుకులతో కూడ; అందు++ఒక్క; ఇంతి= ఆడది; 
SOEN, పావక, దగ్గ+ఐ= మిక్కిలి భయంకరమైన అగ్నిచేత కాల్పబడిందై; ఉన్నన్‌= ఉండగా; చూచి, ఆ+పౌరులు; దానిన్‌= 
ఆ స్ర్తీని; కుంతియున్‌, సుతులన్‌+అని= కుంతీదేవియు, కుమారులనియు - అంటే పాండవులని; భావించి= తలంచి; శోక, 
పరవశులు= దుఃఖంతో మైమరచినవారు - అనగా అమితదుఃఖం పొందినవారు; అగుచున్‌= అవుతూ. 


తాత్సర్యం: కుప్పగా ఉండే బూడిదను SONG అందులో అయిదుగురు కొడుకులతోసహా కాలిపడి ఉండే A 
చూచి - వాళ్ళే కుంతీ, పాండవులని భావించి, పౌరులు పెద్దదుఃఖంతో. 


విశేషం: మధ్యాక్కరచరణంలో (క్రమంగా 2 ఇంద్ర - 1 సూర్య - 2 ఇంద్ర - 1 సూర్యగణాలుంటాయి. నన్నయ 
అయిదవగణం మొదటి అక్షరంతో యతిమై(త్రి చేశాడు. ప్రాస ఉన్నది. కోపం, పశ్చాత్తాపం, దుఃఖం, (ప్రబోధం, (ప్రార్థనం, 
అధిక్షేపం, విస్మయం, నింద,స్తుతి, ఉత్సాహం మొదలైన భావాలను వర్లించేటప్పుడు ఈ వృత్తం సాధారణంగా 
ప్రయోగింపబడుతుంది. ఇక్కడ దుఃఖభావ వ్యంజకంగా మధ్యాక్కరను నన్నయ రచించాడు. (సంపా.) 
మ. 'బలవంతుల్‌ భరతాన్వయస్థితికరుల్‌ భాస్వద్దుజావీర్యని 

ర్టళతారాతులు భూరి భూభర మహాధౌరేయకుల్‌ పాండవే 

యులు నిష్కారణ మిట్లు వచ్చి ధృతరాష్త్తోపాయమాయోతిత 

జ్వలనజ్వాలల PAS యనుచు సంజాతార్తులై రెంతయున్‌. 167 
ప్రతిపదార్థం: బలవంతుల్‌; భరత+అన్వయ, స్థితి, కరుల్‌= భరతవంశానికి నిలుకడను కూర్చేవాళ్ళు; భాస్వత్‌+భుజా, వీర్య, 
నిర్ణభిత+అరాతులు= (ప్రకాశిస్తున్న భుజాలయొక్క బలంచేత చీల్చబడిన శత్రువులు కలవాళ్ళు; భూరి, భూ, భర, మహా, 
ధౌరేయకుల్‌= గొప్పదైన భూమియొక్క భారాన్ని గొప్పగా మోసేవాళ్ళు; పాండవేయులు= పాండవులు; నిష్కారణము= 
కారణంలేకుండానే, ఇట్టు; వచ్చి; ధృతరాష్ట్ర+ఉపాయ, మాయ+ఉల్టిత, జ్వలన, జ్వాలలన్‌= ధృతరాష్టునియొక్క ఉపాయమైన 
మోసంచేత పైకిలేచిన నిప్పుమంటలలో; (క్రాగిరే= కాలిపోయారు కదా; అనుచున్‌; ఎంతయున్‌= మిక్కిలి; సంజాత+ఆర్తులు+ఐరి= 
పుట్టిన దుఃఖం కలవాళ్ళయ్యారు. 


తాత్సర్యం: 'బలవంతులు, భరతవంశం నిలిపేవాళ్ళు, భుజబలంచేత శతువులను సంహరించినవాళ్ళు, భూభారాన్ని 
వహించగలవాళ్ళు అయిన పాండవులు - ఏ కారణం లేకుండా - ఈ విధంగా ధృతరాష్ట్రుని కపటోపాయంతో 
సైకెగిసిన నిప్పుమంటల్లో మాడిపోయారు గదా!” అని మిక్కిలి దుఃఖించారు. 


వ. అంత విదుర ప్రేషితుం డయిన ఖనకుండు పొరులం గలసి భస్మంబు TALI ద్రోచువా(డపోలె నెవ్వరు 
నెబుంగకుండ( దనచేసిన బిలంబుద్వారంబు గప్పి లక్కయింట నొక్కనిషాదవనిత యేవురుగొడుకులతో దగ్ధ 
యగుట యెతింగి గజపురంబునకుం జని తద్భ్భత్తాంతంబును బాండదవుల కుశలగమనంబును విదురునకుం 
జెప్ప, నిట వారణావతమ్మునవా రెల్ల నిట్టిదారుణంబు దుర్యోధనకారితంబకా నెటింగి శోకించి, కుంతీ 
పాండవులపంచత్వంబు ధృతరాష్తునకుం జెప్పి పుచ్చిన. 168 


660 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అంతన్‌= అనంతరం; విదుర, (ప్రేషితుండు+అయిన= విదురునిచేత పంపబడినవాడైన; ఖనకుండు= (త్రవ్వేవాడు; 
పౌరులన్‌= ఆ నగరప్రజలను; కలసి; భస్మంబు= బూడిదను; పాయన్‌+త్రోచు, వాడ, పోలెన్‌= తొలగత్రోసేవానివలె; తన, 
చేసిన, బిలంబు, ద్వారంబు= తాను చేసిన సొరంగంయొక్క వాకిలిని; కప్పి= మూసివేసి; లక్క, ఇంటన్‌= లక్క యింటిలో; 
ఒక్క; నిషాద, వనిత= బోయకాంత; ఏవురు కొడుకులతో= ఐదుగురు కొడుకులతో; దగ్గ+అగుట= కాలిపోయిం దవటం; 
ఎటింగి= తెలిసికొని, గజ, పురంబునకున్‌= హస్తినాపురానికి; చని= వెళ్ళి; తత్‌+వృత్తాంతంబును= ఆ విషయాన్ని; పాండవుల, 
కుశల, గమనంబును= పాండవులయొక్క క్ల్షేమగమనాన్ని; విదురునకున్‌; చెప్పెన్‌; ఇట= ఇక్కడ; వారణా వతమ్మునవారు+ఎల్లన్‌= 
వారణవతాన ఉన్నవాళ్ళంతా; ఇట్టి, దారుణంబు= ఈ విధమైన ఘోరం; దుర్యోధనకారితంబు+అ+కాన్‌= దుర్యోధనునియొక్క 
చేష్టయే; అని, ఎటింగి= తెలిసికొని; శోకించి= దుఃఖించి; కుంతీ, పాండవుల, పంచత్వంబు= కుంతియొక్క, పాండవులయొక్క 
మరణం; ధృతరాష్టునకున్‌; చెప్పి, పుచ్చినన్‌= చెప్పిపంపగా. 


తాత్సర్యం: విదురుడు పంపిన ఆ ఖనకుడు వారణావతనగరప్రజలతో కలిసి బూడిదను ఆవలికి తోసేవాడిలా 
ప్రవర్తించి, ఇతరు లెవ్వరు చూడకుండ తాను (త్రవ్విన సొరంగద్వారాన్ని కప్పివేశాడు. లక్కయింట కాలిపోయింది 
బోయెత, ఆమెఐదుగురుకొడుకులు అని తెలిసికొని హస్తినాపురానికి వెళ్ళి, ఆ విషయాన్నీ, పాండవులు క్షేమంగా 
అక్కడనుండి వెళ్ళటాన్నీ విదురునికి చెప్పాడు. వారణావత(ప్రజలంతా - ఈ ఘోరకృత్యం దుర్యోధనుడు చేసిందే- 
అని దుఃఖించి కుంతీపాండవుల మరణవార్తను ధృతరాష్ట్రునికి చెప్పి పంపారు. 


పాండవులు లక్కయింట( జచ్చి రని ధృతరాష్ట్రుండు దుఃఖించుట (సం.1-137-10) 


ఉ. బాధిత శత్రు వర్గు లగు పాండుకుమారుల దుఃఖవార్త మ 


రాధము లెన సౌబలదినాధిపసూనులయొద 9) దు 
6 a GO 


ర్యోధను( డాదిగాయగ సుతు లున్న సభన్‌ విని దుఃఖితాతు డై 
యా ధృతరాషు డా వబిచిన ట్లబిచెన్‌ వివిధప్రలాపు( డై. 169 


ప్రతిపదార్థం: ఆ ధృతరాష్ట్రుడు; మర్త్య+అధములు+ఐన= మానవుల్లో తక్కువవారైన - నీచులైన; సౌబల, దిన+అధిప, 
సూనుల+ఒద్దన్‌= శకుని కర్ణుల దగ్గర; దుర్యోధను(డు+అది, కా(గన్‌= దుర్యోధనుడు మొదలుగా; సుతులు= కొడుకులు; 
ఉన్న సభన్‌= ఉన్నట్టి సభలో; బాధిత, శతు, వర్గులు+అగు= బాధింపబడిన శత్రువుల సమూహం కలవాళ్ళయిన; పాండు, 
కుమారుల, దుఃఖ, వార్త= పాండవులయొక్క దుఃఖసమాచారం - అంటే పాండవుల మరణవార్త; విని; దుఃఖిత+ 
ఆత్ము(డు+ఐ= బాధింపబడిన మనస్సుకలవాడై; వివిధ, ప్రలాపుడు+ఐ= అనేకవిధాలైన ఏడ్వటాన్ని కలవాడై; (పాండవులను 
గూర్చి అనేక విధాలుగా భావిస్తూ ఏడ్సినా డని భావం) ఆవు+అఅచినట్టు; అటబచెన్‌. 


తాత్సర్యం: దుర్యోధనుడు మొదలగు కొడుకులు ఉన్నసభలో నీచులైన శకుని కర్ణుల ఎదుట, పాండవుల మరణవార్త 
ఏని, మిక్కలి బాధపడుతూ, అనేకవిధాల వాళ్ళను గూర్చి భావించి, దుఃఖిస్తూ, ధృతరాష్ట్రుడు ఆవు అరచినట్లు 
అరచాడు. 


విశేషం: అలం: ఉపమ. పరమదారుణమైన ఈ సంఘటన వెనుక తన పుత్రుని మాయోపాయం ఉందని తెలిసి ఏడ్చినా; 
తెలియక ఏడ్చినా -నిజంగా ఏడ్చినా, అబద్దంగా ఏడ్చినా - మొత్తానికి ధృతరాష్ట్రుడు, అందరిముందు అంతపెద్దగా ఏడ్చాడట 


ఆదిపర్వము - Kapan 661 
- 'ఆ వజచి న ట్లబచి' ఏడ్సాడట. సుబలుని తనయుడు సౌబలుడు - శకుని. దినాధిపుడు - పగటికిరాజు - సూర్యుడు. 


సూర్యసూనుడు - సూర్యుని కుమారుడు- Si. వీళతో దుర్యోధనుణ్లీ కలిపి మర్యాధము లనటం సారకం. సహృదయ 
(ac) La | © @ 
సంవాదం కలిగించే విశేషణం. 


వ. మటీయు గాంధారిం దొట్టి దేవీజనులయాక్రందనధ్వను లంతఃపురంబున నెగసె; భీష్మాదికురువృద్దులును విప్రలుం 
బౌరులును శోకాక్రాంతు లయిరి; విదురుండు పాండవులకుశలస్థితి యెటింగియు నెఖుంగనియ ట్లందటిం గలసి 
దుఃఖితుండపోలె నుండె; నంత ధృతరాష్తుండు గొడుకులుం దానును బాంధవులును గుంతీపాండవుల 
కుదకదానంబు సేసి సంస్మారాదిపరలోకక్రియలు గంగాతీరంబునం జేయ సమకట్టించి తగువారి బ్రాహ్మణుల 
నపారధనంబులతోడం బుచ్చిన. 170 


ప్రతిపదార్థం: మటణియున్‌; గాంధారిన్‌+తొట్టి= గాంధారి మొదలుగా; దేవీ, జనుల+ఆ(క్రందన, ధ్వనులు= అంతఃపుర స్త్రీల 
ఏడుపుశబ్దాలు; అంతఃపురంబునన్‌; ఎగసెన్‌= పైకిలేచాయి; భీష్మ+ఆది, కురు, వృద్దులును= భీష్ముడు మొదలైన కురువంశపు 
పెద్దలును; విఫ్రులున్‌= (బ్రాహ్మణులును; పౌరులును= పుర ప్రజలును; శోక+ఆ(క్రాంతులు= దుఃఖంచేత ఆ(క్రమింపబడినవాళ్ళు; 
అయిరి; విదురుండు; పాండవుల, కుశలస్థితి= పాండవులయొక్క క్షేమంగా ఉండే స్థితిని, ఎటణింగియు; ఎటుంగని+అట్టు; 
అందణన్‌+కలసి= అందరితో కూడి; దుఃఖితుండ పోలెను= దుఃఖించినవానివలె; ఉండెన్‌= ఉన్నాడు; అంతన్‌= అటుపై; ధృత 
రాష్టుండు; కొడుకులున్‌; తానును; బాంధవులును = చుట్టాలుకూడా; కుంతీ, పాండవులకున్‌= కుంతికీ పాండవులకు; ఉదక, 
దానంబు+చేసి= నీటిని వదలి; సంస్కార+ఆది, పరలోక, (క్రియలు= దహనం మొదలైన పరలోకానికి సంబంధించిన 
అంత్య(క్రియలు; గంగా, తీరంబునన్‌; చేయన్‌= చేయటానికి; సమకట్టించి= ఏర్పాటు చేయించి; తగువారిన్‌= తగినట్టివాళ్ళను; 
బ్రాహ్మణులను; అపార, ధనంబులతోడన్‌= అంతులేని ధనాలతో, పుచ్చినన్‌= పంపగా; 


తాత్సర్యం: అంతేగాక గాంధారీదేవి మొదలయిన అంతఃపురకాంతల ఏడుపు ధ్వనులు పెల్లుబికాయి. భీష్ముడు 
మొదలైన కురువంశపు పెద్దలు దుఃఖించారు. విదురుడు, పాండవులు క్షేమంగా ఉన్నారని తెలిసినా అందరితోపాటు 
తానుకూడ దుఃఖించేవానివలె ఉన్నాడు. ధృతరాష్ట్రుడు, కొడుకులు, తాను, బంధువులు, కుంతీదేవికి, పాండవులకు 
నీళ్ళు వదలి, పరలోకక్రియలు గంగాతీరాన జరిపించటానికి ఏర్పాట్లు చేయించి, యోగ్యులైన (బ్రాహ్మణులకు 
అంతులేని ధనాలిచ్చి పంపగా. 


క, మతి( బాండుకుమారుల పం 1 చత విని దుర్యోధనుండు సంతసపడియెన్‌; 
హెతు( డయిన పురోచను పం 1 చత కెంతయు జాతదుఃఖచంచలు( డయ్యెన్‌. 171 


ప్రతిపదార్థం: దుర్యోధనుండు; పాండుకుమారుల, పంచత= పాండవులయొక్కమరణం, విని; మతిన్‌= మనస్సులో; 
సంతసపడియెన్‌= సంతోషించాడు; హితు(డు+అయిన= మేలు కోరేవాడయిన; పురోచను పంచతకున్‌= పురోచనునియొక్క 
మరణానికి; ఎంతయున్‌= మిక్కిలి; జాత, దుఃఖచంచలు(డు+అయ్యెన్‌= పుట్టబడిన దుఃఖంచేత చలించినవాడు అయ్యాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు పాండవుల మరణానికి సంతోషించాడు. తనమేలుకోరేవాడైన పురోచనుని మరణానికి 
మాత్రం ఎంతో దుఃఖించాడు. 


662 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: పురోచనుణ్ణి ముందుగా కాల్చటంవల్ల పాండవులు తప్పించుకొన్నారన్నవార్త రహస్యంగా ఉండగలిగింది. 
పాండవులు వారణావతముననుండి దక్షిణదిశగా నడచుట (సం. 1-137-17) 

వ. అట పాండవులును భాగీరథి లంఘించి దక్షిణాభిముఖు LOL మారుతమార్హాండమరీచిగోచరంబు గాని 
గహనంబున నరుగుచు నధికక్షుత్సిపాసాపరవశు లయి నడవనోపకయున్న నెప్పటియట్ల యందటి నెత్తికొని 
వాయుతనయుండు వాయువేగంబున( జని సాయాహ్నంబున నొక్కనటమహీజాతశీతల శిలాతలంబున నునిచి 
దాని యగ్రవిటపం బెక్కి నీ రారయుచున్మ్నంత ననతిదూరంబున. 172 


ప్రతిపదార్థం: అట, పాండవులును; భాగీరథి, లంఘించి= గంగను దాటి; దక్షిణ+అభిముఖులు+అయి= దక్షిణానికి 
ఎదురుగా ముఖాలు గలవాళ్ళయి; మారుత, మార్తాండ, మరీచి, గోచరంబు, కాని= గాలికిని; సూర్యునికాంతికిని చొరగాని; 
గహనంబునన్‌= అడవిలో; అరుగుచున్‌= వెళ్ళుతూ; అధిక, క్షుత్‌+పిపాసా, పరవశులు+అయి= మిక్కిలి ఆకలిదప్పులకు 
లోనైనవాళ్ళయి, నడవన్‌+ఓపక= నడవలేక; ఉన్నన్‌; ఎప్పటి, అట్ల= ఎప్పటిమాదిరిగానే; అందటన్‌; ఎత్తికొని; వాయు, తనయుండు= 
వాయుదేవునియొక్క కుమారుడు-భీముడు; వాయు, వేగంబునన్‌, చని= వాయువేగంతోపోయి; సాయ+అహ్నంబునన్‌= 
సాయంకాలాన; ఒక్క, వట, మహీజాత, శీతల, శిలా తలంబునన్‌= ఒక మర్రిచెట్టుయొక్క చల్లని రాతిప్రదేశంలో; ఉనిచి= 
ఉంచి; దాని= ఆ మర్రిచెట్టుయొక్క; అగ్ర, విటపంబు= చివరి కొమ్మ; ఎక్కి; నీరు+అరయుచు+ఉన్న+అంతన్‌= నీటిని 
వెదకుతుండగా; అనతి, దూరంబునన్‌= ఎక్కువ కాని దూరాన - అంటే కొద్ది దూరాన. 


తాత్సర్యం: పాండవులు గంగానదిని దాటి దక్షిణంవైపు సాగి, గాలి, సూర్యకిరణాలు చొరరాని దట్టమైన అడవిలో 
నడిచివెళ్ళుతూ, ఎక్కువ ఆకలి దప్పులకు లోనైన వాళ్ళయి నడవలేకపోగా, భీమసేనుడు ఎప్పటివలె తక్కినవాళ్ళను 
ఎతుకొని వాయువేగాన వెళ్ళి, సాయంకాలాన ఒక మటి చెట్లు(క్రింద ఉండే చల్లని రాతిప్రదేశాన ఉంచి, ఆ మటత్లిచెట్లు 

=> య ల ౧ [5] లు 
చివరికొమ్మ నెక్కి నీళ్ళకొరకు వెదకుతుండగా కొంతదూరంలో. 


మ. ప్రమదాపాదిపయఃప్రపూర్ణ మిది యౌ బద్మాకరం బంచు( ద 
త్మమలామోదసుగంధ మారుతము వీ(కన్‌ ము న్నెజింగించినన్‌ 
రమణం 299) సరోవరం బనిలజున్‌ రాజీవరాజీ వస 
త్సముదాళవ్రజచక్రనాక బక హంస క్రౌంచ నాదంబులన్‌. 173 


ప్రతిపదార్థం: ప్రమద+ఆపాది, పయః (ప్రపూర్లము= సంతోషాన్ని కలిగించే నీటితో నిండినది; పద్మ+ఆకరంబు= పద్మాలకు 
స్థానమైనది - కొలను; ఇది+బౌన్‌= ఇది అగునని; అంచున్‌= అనుకుంటూ; తత్‌+కమల+ఆమోద, సుగంధ, మారుతము= 
ఆ కొలనులోని తామరలయొక్క మంచివాసనతో కూడివీస్తున్న గాలి; వీశన్‌= ఉత్సాహంతో; మున్ను+ఎణింగించినన్‌= 
ముందుగా తెలియజేయగా, రాజీవ, రాజీ, వసత్‌+సమద+ఆళి, (వ్రజ, చక్రవాక, బక, హంస, (క్రౌంచ, _నాదంబులన్‌= 
కమలాలయొక్క సమూహంలో ఉన్నట్టి మదించిన తుమ్మెదల సమూహంయొక్క, చ(క్రవాకపక్షులయొక్క, కొంగలయొక్క, 
క్రౌంచపక్టులయొక్క ధ్వనులచేత; సరోవరంబు= కొలను; రమణన్‌= (ప్రీతితో; అనిలజున్‌= వాయుపు(త్రుడైన భీముడిని; 
పిల్ఫ్బెన్‌= పిలిచింది. 


తాత్సర్యం: ఆహ్లాదాన్ని కలిగించే నీటితో నిండినది, పద్యాలకు నెలవైనదీ అని, తామరపూల మంచివాసనతో కలిసి 
వీస్తున్నగాలి ముందుగా పరిచయం చేస్తుండగా -కమలాలలో దాగిన మదించిన తుమ్మెదల గుంపులు, చ(క్రవాకషక్లులు, 
కొంగలు, (క్రౌంచపక్షులు చేసేధ్య్వనులతో సరోవరం వాయుపు(త్రుడైన భీముడిని పిలిచింది. 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 663 


విశేషం: ఈ పద్యరచనలో సమాధి అనే గుణం ఉన్నది. 'రాజీవరాజీవ' అనేచోట యమకం. కథా(ప్రసన్నతకు భంగం కలిగించే 
విస్తృతి లేక, అక్షరరమ్యం, మనోహరం అయిన _సరోవరమిది. సరోవరం (వనితవలె) భీముడిని ఆహ్యానిస్తున్నదనే వర్లనం 
భావికథలో హిడింబ పవనసుతుడిని, తనంతట తాను కొరుకొనే కథార్థాన్ని సూచిస్తున్నది. భావికథార్థ ధ్వనిని ఇందులో 
నన్నయ నిబంధించాడు. (సంపా.) 


వ. ఆదిక్కున కా క్షణంబ యరిగి య కొలను గని యందు గృతావగాహుం డై కడుపునిండ నీళ్ళు ద్రావి యచ్చిద్ర 

కమల పత్ర పుటికల నీళ్ళు గొని భీముండు గ్రమ్మణి వచ్చునంత. 174 
ప్రతిపదార్థం: ఆ, దిక్కునకున్‌; ఆ, క్షణంబు+అ= ఆ నిమిషాన్నే; అరిగి= వెళ్ళి; ఆ+కొలనున్‌; కని= చూచి; అందున్‌; 
కృత+అవగాహుండు+ఐ= చేయబడిన స్నానం గలవాడై; కడుపునిండ; నీళ్ళు; (త్రావి; అచ్చి(ద్ర, కమల, పత్ర పుటికల= చినగని 
తామరాకు దొప్పలలో; నీళ్ళు; కొని= తీసికొని; భీముండు; క్రమ్మణి= మరలి; వచ్చు+అంత= వచ్చేటప్పుడు. 
తాత్సర్యం: ఆ వైపు వెంటనే వెళ్ళి ఆ సరోవరాన్ని చూచి, అందులో స్నానం చేసి, కడుపునిండా నిళ్ళుత్రాగి చినగని 
తామరాకుదొప్పలలో నీళ్ళు నింపుకొని భీముడు తిరిగివచ్చేటప్పుడు. 


క, ధరణీ దిశాప్రసారిత | గురుకరనికరంబు లుడిచికొని దీర్షనిరం 

తరగతి భిన్ను([డపోలెను | హరిదశ్వు(డు విశ్రమించె నస్తాద్రిదరిన్‌. 175 
ప్రతిపదార్థం: హరిదశళ్వు(డు= సూర్యుడు; దీర్భ, నిరంతర గతిన్‌= నిడుపైన ఎడతెగనినడకచేత; ఖిన్నుడపోలెను= అలసిపోయిన 
వాడా అనేటట్టు; ధరణీ, దిశా, ప్రసారిత, గురు, కర, నికరంబులు= భూమిలోను, దిక్కులలోను చాపబడిన గొప్పకిరణాలయొక్క 


లేదా చేతులయొక్క సమూహాలు; ఉడిచికొని= అణచుకొని(ముడుచుకొని); అస్త+అ।ద్రి, దరిన్‌= అస్తమించే పర్వతగుహలో; 
విశ్రమించెన్‌= పరుండినాడు. 


తాత్సర్యం: సూర్యుడు తనసుదీర్థమైన ఎడతెగని నడకచేత అలసిపోయినాడా అన్నట్టు - భూమిమీద దిక్కులలో 
చాచిన తనకిరణాలనే చేతులను ముడుచుకొని అస్తగిరిగుహలో విశ్రమించాడు. 


విశేషం: అలం; ఉటత్రేక్ష. హరిదశ్వుడు - పచ్చనికాంతిగల గుణ్టాలు కలవాడు - సూర్యుడు. కరము - అనే శబానికి కిరణం, 
89 ran | 


చేయి అనే రెండు అర్థాలున్నాయి. 
@ 


ఉ. అంబురుహాప్పు( డస్తశిఖరాంతరితుం డగుడున్‌ సమస్త జీ 

వంబులు నెల్లచో నిజ నివాసము బొందునెడం దమిస్రపుం 

జంబులపోలేె వెల్వడియె శైలవిశాలగుహాలినుండి నా 

గంబులయూధముల్‌ సరసఘాసపరిగ్రహగోత్సుకంబు లై, 176 
ప్రతిపదార్థం: అంబురుహ+ఆప్పుడు = తామరలకు చుట్టమైన సూర్యుడు; అస్త, శిఖర+అంతరితుండు+అగుడున్‌= అస్త 
పర్వతంయొక్క శిఖరంచేత మరుగుపరుపబడినవాడు కాగా; సమస్త జీవంబులున్‌= అన్ని ప్రాణులు; ఎల్లచోన్‌= అన్నిచోట్ల; 


నిజ, నివాసమున్‌= తమయొక్క నివాసస్థలాలను; పొందు+ఎడన్‌= పొందునట్టి సమయాన; నాగంబుల, యూధముల్‌ 
ఏనుగుల గుంపులు; సరస, ఘాస, పరిగ్రహణ+ఉత్సుకంబులు+ఐ= రుచితో కూడిన గడ్డిని ప్రియమార పుచ్చుకోవాలన్న 


664 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉత్సాహంగలవై; SAH, పుంజంబుల, పోలెన్‌= చీకట్ల గుంపులవలె; శైల, విశాల, గుహా+ఆలినుండి= కొండలలోని గుహల 
సమూహంనుండి; వెల్వడియెన్‌= బయటికి వచ్చాయి. 


తాత్సర్యం: సూర్యాస్తమయం కాగానే అన్నిప్రాణులు తమ తమనివాసస్థానాలకు పోతుండగా, ఏనుగుల గుంపులు 
పచ్చిగడ్డిని పియమార భుజించాలన్న ఉత్సాహంతో చీకట్టగుంపులవలె కొండగుహలనుండి వెలుపలికి వచ్చాయి. 


విశేషం: అలం: ఉపమ. గుహలు వెలువడుతున్న ఏనుగులగుంపును వర్లించే ఈ రచనలో ఆరోహావరోహ(క్రమస్ఫూర్తి కల 
సమాధి అనే శబ్దగుణం సార్థకంగా పోషింపబడింది. (సంపా.) 


భీము(డు MOK లైన జననీసోదరులను జూచి చింతిల్లుట (సం. 1-138-14) 


వ. భీమసేనుండును దద్వటవృక్షంబుక్రింద నధికపధిశ్రాంతులై పయి పుట్టంబులు పబిచుకొని తమ బాహుదండంబులు 

దలగడలుగా నిద్రితులయియున్న సహోదరులం దల్లినిం జూచి పరమదుఃఖీతుం డై యాత్మగతంబున. 177 
ప్రతిపదార్థం: భీమసేనుండును; తత్‌+వట, వృక్షంబు (క్రిందన్‌= ఆ మజ్జిచెట్టు క్రింద; అధిక, పథిశ్రాంతులు+ఐ= ఎక్కువ 
దారినడకవలన బడలినవాళ్ళయి; పయి, పుట్టంబులు= INGON; పణుచుకొని= నేలపై పరచి; తమ, బాహు, దండంబులు= 
తమ చేతులు; తలగడలుగా= దిండ్లుగా; నదైతులు+అయి= నిద్రపోయినవాళ్ళయి; ఉన్న= ఉండే; సహా+ఉదరులన్‌= 


తోబుట్టువులను; తల్లినిన్‌= తల్లిని; చూచి= కాంచి; పరమ+దుఃఖితుండు+ఐ= మిక్కిలిదుఃఖించినవాడై, ఆత్మగతంబునన్‌= 
తనమనస్సులో. 


తాత్సర్యం: ఎక్కువ దారినడకవలన బడలిక పొందినవాళ్ళయి పై గుడ్డలు పరచుకొని చేతులు దిండ్డుగా పెట్టుకొని 
ఆ మజ్జీచెట్టు (క్రింద ని(ద్రించేసోదరులను, తల్లిని చూచి భీమసేనుడు మిక్కిలి దుఃఖించి తన మనస్సులో. 


క, త్రిభువనసామ్రాజ్యశ్రీ । ప్రభు డగు ధర్మాత్మజుండు ప్రాకృతజనున 

ట్లభిరూక్షతలంబున ని । ట్లభిభూతుం డగునె నిద్ర నతిఖిన్నుం డై, 178 
ప్రతిపదార్థం: (త్రిభువ, సామాజ్యశ్రీ, ప్రభు(డు+అగు= ముల్లోకాలసా(మాజ్యలక్ష్మికి ప్రభువైన; ధర్మ+ఆత్మజుండు= ధర్మరాజు; 
ప్రాకృతజనున్‌+అట్టు= సామాన్యమానవునివలె; gêni; అభిరూక్షతలంబునన్‌= మిక్కిలికఠినమైన (ప్రదేశాన; అతి, ఖిన్నుండు+ఐ= 
మిక్కిలి దుఃఖం పొందినవాడై; నిద్రన్‌= నిద్రలో; అభిభూతుండు+అగునె= త్రోసిపుచ్చబడినవాడయ్యాడుగదా. 
తాత్సర్యం: ముల్లోకాలకు (ప్రభువైన ధర్మరాజు సామాన్య మానవునివలె ఈ విధంగా మిగుల దుఃఖం పొంది, 
కఠినమైన ఈ నేలమీద ని(ద్రించటమా! 


విశేషం: అలం: విషమం. 


సీ, కుంతిభోజాధిపుకూ(తురు వసుదేవు | చెలియలు మటియు విచిత్రవీర్యు 
కోడలు కౌరవకులవిభూషణు( డైన 1 పాండుమహాదేవి పరమధర్మ 
పరు లైన కొడుకుల బడసినయది పుష్ప । సుకుమారతరమూర్తి శుచిపరార్థ్య 
శయనతలంబున శయనించియును నిద్ర | వోవనియది దప్పి: బొంది కటికి 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 665 


ఆ. నేల గుండ్లు లొత్త నిద్ర వోయిన యది; । తల్లికంటె నిద్ర: దగిలి సుతులు 
వాలుమృగము లున్న వన మని వగవక | మటిచియుండి; రేమి మాడ్కి యొక్మొ! 179 


ప్రతిపదార్థం: కుంతిభోజ+అధిపు, కూతురు= కుంతిభోజుడనే పేరుగల రాజుయొక్కకూతురు; వసుదేవు, చెలియలు; 
మణియు; విచిత్రవీర్యు, కోడలు; కౌరవకుల, విభూషణు(డు+ఐన= కౌరవవంశానికి ఆభరణంవంటివాడైన; పాండు మహాదేవి= 
పాండురాజుాయొక్క పట్టపురాణి; పరమ, ధర్మపరులు+ఐన= మిక్కిలిధర్మాతులైన; కొడుకులను; పడసిన+అది= కన్నట్టిది; 
పుష్ప, పరమ, సుకుమారతర, మూర్తి= పూవుకంటె సుకుమారమైన శరీరం కలది; శుచి, పరార్థ్య, శయన, తలంబునన్‌= 
పరిశుద్దత ముఖ్యమైన పడకమీద; శయనించియును= పడుకొనికూడ; నిద్ర+పోవని+అది= ని(ద్రపోనిది; దప్పిపొంది= దాహంవేసి; 
కటికినేలన్‌= ఆచ్చాదనంలేని కఠినమైన గట్టి నేలమీద; గుండ్డులు+ఒత్తన్‌= రాళ్ళు ఒత్తుకొంటూ ఉండగా; నిద్ర పోయిన+అది= 
నిద్రపోయింది; తల్లి కంటెన్‌; నిద్రన్‌+తగిలి= నిద్రలో చిక్కుకొని; సుతులు= కొడుకులు; వాలు, మృగములు+ఉన్న= 
క్రూరమృగాలుండే; వనము+అని= అడవి అని; వగవక= విచారింపక; మరచి+ఉండిరి; ఏమి, మాడ్కి+ఒక్కొ= ఏవిధమో కదా!. 


తాత్సర్యం: కుంతిభోజునికూతురు, వసుదేవునిచెల్లెలు, విచిత్రవీర్యునికోడలు, పాండురాజుపట్టపురాణి, పరమ ధర్మాత్ము 
లైన కొడుకుల కన్నతల్లి, పూవుకంటె సుకుమారమైన శరీరం కలది, పరిశుభ్రమైన పడకమీద పరుండి కూడ 
NGISO - అయిన కుంతీదేవి, అలసిపోయి కటికినేలమీద రాళ్ఫ్ళొత్తుకొంటున్నా నిద్రపోయింది. తల్లికంటె 
గాఢంగా నిద్రలో ఉన్న కొడుకులు ఇది క్రూరమృగాలుండే అడవి అనికూడ ఆలోచించకుండా నిద్రపోతున్నారు. 
ఇదేమి చిత్రమో కదా! 


విశేషం: అలం: విషమం. 


వ. వీరికి నిద్రాభంగంబు PADHANG దమకుం దార మేల్మొని నీళ్ళు ద్రావుదురుగాక!' యని యక్కమలపత్త పుటికల 
నీ ళ్ళిమ్ముగా సంగ్రహెంచి వెండియుం దనమనంబున. 180 


ప్రతిపదార్థం: వీరికిన్‌; నిద్రా భంగంబు= నిద్రను చెరచటం; చేయన్‌+ఓపన్‌= చేయలేను; తమకున్‌+తారు+అ= తమకు 
తామే; మేలుకొని; నీళ్ళు; (త్రావుదురు+కాక= తా(గ్రుదురులే అనీ; ఆ+కమల, పత్ర, పుటికల= ఆ తామరాకుదొప్పల్లో; 
నీళ్ళు+ఇమ్ముగా= నీళ్ళు తగురీతిగా; సం(గ్రహించి= కుదించిఉంచి; వెండియున్‌= మరల; తన, మనంబున= తనమనస్సులో. 


తాత్సర్యం: ‘వీళ్ళకు నిద్రాభంగం చేయలేను; వీళ్ళు తమంత తామే మేల్కొని నీళ్ళు తాగుతారులే' అని నీళ్ళను 
తగు విధంగా తామరాకుదొప్పల్లో భద్రపరచి మళ్ళీ తనమనస్సులో. 


క. WEB ధృతరాష్తుడు పు । OWE దానును గూడి మమ్ము దూరస్థుల( గా 
నిలు వెలువరించి లాక్షా | నిలియంబున WOW బాపనిష్టితబుద్దిన్‌. 181 
ప్రతిపదార్థం: ధృతరాష్టు(డు; ఖలు(డు+ఐ= దుర్మార్గుడై; పుత్రులున్‌, తానును; కూడి= కలిసి; మమ్మున్‌; దూరస్టులన్‌+కాన్‌= 


దూరంగా ఉండేవాళ్ళు అగునట్టుగా; ఇలు, వెలువరించి= ఇంటినుండి బయటికి పంపి; పాపనిష్థిత, బుద్దిన్‌= పాపంలో 
ఉంచబడిన బుద్దితో; లాక్షా; నిలయంబునన్‌= లక్కయింటిలో; ఉనిచెన్‌= ఉంచాడు. 


666 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడు దుర్మార్గుడై, కొడుకులూ, తానూ కలిసి, మమ్ములను దూరం చేయటానికై ఇంటి నుండి 
బయటికి పంపి దుర్చుద్దితో లక్కయింట్లో ఉంచాడు. 


క. కులపాంసను లై యహితం | బులు సేయుచునుండుచుట్టముల( బొందక యి 
మ్ముల నుండువా(డ పుణ్యు(డు, 1 BOLA గ్రామ స్థితైకవృక్షమపోలెన్‌. 182 
ప్రతిపదార్థం: కుల, పాంసనులు+ఐ= వంశనాశనం చేసే వాళ్ళయి; అహితంబులు= అపకారాలు; చేయుచున్‌+ఉండు, 


చుట్టములన్‌= చేస్తూ ఉండే చుట్టాలను; పొందక= చేరక; వెలయయగన్‌= ఒప్పుగ; గ్రామస్థిత+ఏకవృక్షము+ఆ పోలెన్‌= (గ్రామంలో 
ఉండే ఒకే ఒకచెట్టువలె; ఇమ్ములన్‌= అనుకూలసానాల్లో; ఉండు, వా(డు+అ= ఉండేటివాడే; పుణ్యుడు= పుణ్యాత్ముడు. 


తాత్సర్యం: వంశనాశనం చేసేవాళ్ళయి, అపకారం చేసే దుర్మార్గులైన చుట్టాల చెంత చేరకుండా - (గ్రామంలోని 
ఒకేఒకవృక్షంలా (అది అందరి ఆదరాన్ని పొంది క్షేమంగా ఉంటుంది) తన కనుకూలమైన స్థానంలో ఉండే వాడే 
విశేషం: అలం: ఉపమ. నన్నయకవితలో రుచిరార్థసూక్తి, 


క, _పరహితఫలవంతులు సు । స్ట్థిరమూలాన్వితు లపాపధీరతులు పర 
స్పరసంశ్రయమున జీవిం | తురు మనుజులు వనములోని ద్రుమములపోలెన్‌. 183 


ప్రతిపదార్థం: పరహిత, ఫలవంతులు= ఇతరుల మేలునే ఫలంగా కలవాళ్ళు (ఇతరుల మేలుకొరకు ఫలాలను కలిగినవి 
- అని వృక్షపరమైన అరం); సుసిర, మూల+అన్సితులు= మిక్కిలి సిరమైన మూలధనంతోకూడినవాళ్ళు (మిక్కిలి సిరమైెన 

= థి థి థి = ఢాకా 
వేళ్ళతో కూడినవి - అని వృక్షపరమైన అర్థం); అపాప, ధీ, రతులు= పాపబుద్దిలో ఆసక్తిలేనివాళ్ళు (పాపబుద్దిలేనివి - అని 
వృక్షపరమైన అర్థం); మనుజులు; వనములోని= అడవిలోని; (ద్రుమములపోలెన్‌= వృక్షాలవలె; పరస్పర, సంశ్రయమునన్‌= 
ఒండొరుల ఆ(శ్రయంచేత, జీవింతురు= జీవిస్తారు. 


తాత్సర్యం: ఇతరుల మేలు కోరుతూ, సుస్థిరమైన మూలధనం గలిగి, పాపబుద్ది లేని మానవులు - అడవిలో 
ఒకదానితో ఒకటి కలిసి పెనగి ఉండే వృక్షాలవలె కలిసిమెలసి జీవిస్తారు. 


విశేషం: అలం: శ్రేష ఉపమ. ఫలశబ్బానికి “బలి అనే పాఠాంతరం ఉన్నది. అలాగే 'అపాపధీరతులు అనే దానికి 

“అపారధీయుతులుి, 'అపారధీముతులు”, '“అపారధిక్కృతుల్‌ొ అనే పాఠాంతరాలున్నాయి. - శ్రీమదాం[ధ్రమహాభారతసంశోధిత ప్రతి, 

పుట.368. 

వ. అని ధృతరా ష్రుబాంధవంబు నిందించుచు నిబిడాంధకారనీరంధ్రంబు లయిన దిశలు సూచి యున్నంత, జన 
రభసంబు దవ్వుల వీతెంచిన ముందటం బురంబు గలుగవలయు, వీరల మేల్మొనునంతకు నే DH 
నేమరకుండవలయు నని. 184 

ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; ధృతరాషు, బాంధవంబు= ధృతరాషునియొక్క బంధుత్వాన్ని; నిందించున్‌, 

నిబిడ+అంధకార, నీరంధ్రంబులు+అయిన= దట్టమైన చీకటిచేత నిండి సందులేనివైన; దిశలు; చూచి; ఉన్న+అంతన్‌= 
ఉన్నతర్య్వాత; జన, రభసంబు= జనులసందడి; దవ్వుల, వీతెంచినన్‌= దూరంనుండి వినరాగా; ముందటన్‌, పురంబు= నగరం; 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 667 


కలుగవలయున్‌= ఉండాలి; వీరలు= వీళ్ళు; మేలుకొనునంతకున్‌= మేలుకొనేవరకు; ఏన్‌= నేను; ఈ+చోటన్‌; 
ఏమురక+ఉండవలయున్‌= పరాకు లేక ఉండాలి; అని. 


తాత్సర్యం: అని ధృతరాష్టునితో ఉన్న బంధుత్వాన్ని నిందిస్తూ పూర్తిగా చీకటిపడిన తర్వాత దూరంనుండి జనుల 
సందడి వినిపించగా, ముందువైపు పట్టణ మొకటి ఉన్నదని తెలిసికొని, అయినా తల్లీ, సోదరులూ మేల్కొనేవరకూ 
జా(గత్తగా ఉండాలి అని. 


క ఆ కాననాంతరంబున(। బ్రాకటభుజవిక్రముండు పాండవవజ్ర 
ప్రాకారు(డు జాగరమున | శోకమనస్ము( డయి పవనసూనుం డుందెన్‌. 185 


ప్రతిపదార్థం: ఆ, కానన+అంతరంబునన్‌= ఆ అడవినడుమ; ప్రాకట, భుజ, విక్రముండు= (ప్రసిద్దమైన భుజపరా(క్రమం 
కలవాడు; పాండవ, Sg, (ప్రాకారు(డు= పాండవులకు వ(జ్ర ప్రహరిగోడ అయినవాడు; పవన సూను(డు= వాయుదేవునియొక్క 
కుమారుడు; భీముడు; శోకమనస్కు(డు+అయి= దుఃఖమొందిన మనస్సు కలవాడయి; జాగరమునన్‌= మెలకువతో; ఉండెన్‌= 
ఉన్నాడు. 

తాత్సర్యం: ఆ అడవిమధ్య, (ప్రసిద్దమైన బాహుపరా(క్రమం కలవాడు, పాండవులకు వ(జ్రప్రహరిగోడవంటివాడు 
అయిన భీముడు దుఃఖంతోకూడిన మనస్సుతో మెలకువగా ఉన్నాడు. 


వ. తత్సమీపంబున బాలసాలతరుషండమండపంబుననుండి హిడింబు( డను నొక్కరాక్షసుండు వారి దవ్వులం 
జూచి మైవెంచి రూక్షకేశంబులు విద్రిచి యావులించి నీల్లి 'నీరసవన్యమృగమాంసఖాదనజాతనిర్వేదనపరుండ నయి 
పెద్దకాలంబునకు మానవమాంసం బాస్వాదింప గంటి' నని తన చెలియలి హిడింబ యనుదానిం బిలిచి యి 
ట్లనియె. 186 

ప్రతిపదార్థం: తత్‌+సమీపంబునన్‌= దానికి దగ్గరగా; బాల, సాల, తరు, షండ, మండపంబునన్‌= లేతవైన మద్దిచెట్టు 
సమూహమనే మండపంలో; ఉండి; హిడింబు(డు+అను; ఒక్క, రాక్షసుండు; వారిన్‌= వాళ్ళను - అంటే పాండవులను, 
కుంతిని; దవ్వులన్‌= దూరాన; చూచి; మై+పెంచి= శరీరాన్ని పెద్దదిగా చేసి; రూక్ష, కేశంబులు= కబుకువెం(డ్రుకలు; మిద్రిచి= 
విదిల్చి; ఆవులించి; నీల్గి= ఒడలు విరిచికొని; నీరస, వన్య, మృగ, మాంస, ఖాదన, జాత, నిర్వేదన, పరుండును+అయి= 
రుచిలేని అడవి జంతువుల మాంసాన్ని తినటంచేత కలిగిన రోత (ప్రధానంగా కలవాడినై; పెద్ద, కాలంబునకు= చాలాకాలానికి; 
మానవ, మాంసంబు= మనుష్యులయొక్క మాంసాన్ని; ఆస్వాదింపన్‌+కంటిని+అని= రుచి చూడగలిగానని; తన, చెలియలిన్‌= 
తనయొక్క చెల్లెలిని; హిడింబ= హిడింబ అను పేరుగల, దానిన్‌= దాన్ని; పిలిచి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అడవి మధ్య పాండవులుండే (ప్రదేశానికి దగ్గరగా మద్దిచెట్ల నడుమ హిడింబు డనే రాక్షసు డొకడు 
వాళ్లను చూచి మేను పెంచి, తన కరకు వెండ్రుకలు విదిలించి, ఆవులించి, నీల్లి, రుచిలేని అడవి జంతువుల 
మాంసం తిని తిని రోత పుట్టిన తనకు చాలా కాలం తర్వాత మానవమాంసం రుచి చూచే అవకాశం కలిగిందని 
చెల్లెలు హిడింబను పిలిచి ఇట్లా అన్నాడు. 


విశేషం: అలం: స్వభావోక్తి. బాల సాల తరు షండ మండపంబుని అనే దానికి బాల రసాల తరు షండ మండిత 
మంటపంబున - బాల రసాల తరు షండ మండపంబున - ఇత్యాది పాఠాంతరాలు ఉన్నాయి - శ్రీమదాంధ్ర 
మహాభారతసంశోధిత(ప్రతి, పుట. 369. 


668 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. ఇందుల కిమ్మెయిన్‌ మనుజు లెన్న(డు వత్తురె? వత్తురేని యా 

నందము బొంది నిర్ణయమునన్‌ శయనింతురె? యిట్లు వంటయిల్‌ 

కుందెలు Wau); వేగ చని కోమలి | వారల జంపి తెచ్చి నా 

కొందగ వండి పెట్టుము రసోత్మట మానవ మాంస ఖండముల్‌. 187 
ప్రతిపదార్థం: కోమలి= సుకుమారమైనదానా!; ఇందులకున్‌= ఇక్కడికి; ఈ+మెయిన్‌= ఈ విధంగా; మనుజులు; 
ఎన్న(డు= ఎప్పుడైన; వచ్చుదురె= వస్తారా!; వచ్చుదురు+ఏని= ఒకవేళ వచ్చినప్పటికీ; ఆనందమున్‌; పొంది; నిర్భయమునన్‌= 
భయంలేకుండ; శయనించుదురె= పడుకొంటారా!; ఇట్ల్టు= ఈ విధంగా; వంటయిల్‌= వంట ఇంటిలో; కుందెలు= కుందేలు; 
చొచ్చెన్‌= ప్రవేశించింది; వేగన్‌= వేగంగా; చని= వెళ్ళి; వారలన్‌= వాళ్ళను; చంపి, రస+ఉత్కట, మానవ, మాంస, ఖండముల్‌= 
రుచిలో అధికమైన మానవులయొక్క మాంసపుముక్కలను; నాకు+ఒందగన్‌= నాకు ఒప్పేటట్టు; వండి; పెట్టుము. 
తాత్సర్యం: 'ఇక్కడికి ఈ విధంగా మానవులు ఎప్పుడైనా వస్తారా! ఒకవేళ వస్తే సంతోషంగా, నిర్భయంగా ఇట్లా 
నిద్రిస్తారా! కుందేలు వంటింట్లోకి వచ్చింది. వెంటనే వెళ్ళి వాళ్ళని చంపి మిక్కిలి రుచి గల మానవమాంసఖండాలు 
చక్కగా నాకు వండిపెట్టు' మని హిడింబుడు చెల్లెలితో చెప్పాడు. 


నిశేషం: వంటయిల్‌ కుందెలు Way - జాతీయం - అవసరమైనది తానై స్వాధీనమయిం దనటం. నన్నయగారి పాత్రోచిత 
సంభాషణరచనకు ఈ పద్యం చక్కని ఉదాహరణ, 


హిడింబ Dano జూచి మోహించుట (సం. 1-139-1) 


వ. అని పంచిన నదియును నతి త్వరితగతిం జని, ముందటి వారల డాయ శంకించి, యొక్క వృక్షంబు మటువునం 
గొండొక ప్రొ woi. 188 
ప్రతిపదార్థం: అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; అదియును= ఆ హిడింబకూడ; అతి, త్వరిత, గతిన్‌= మిక్కిలి వేగంగా; 


చని= వెళ్ళి; ముందణు= ముందు; వారలకున్‌= వాళ్ళను; డాయన్‌= సమీపించటానికి; శంకించి= వెనుకాడి; ఒక్క; వృక్షంబు, 
మటువునన్‌= చెట్టుయొక్క చాటున; కొండు+ఒక, (ప్రొద్దు+ఉండి= కొంతసేపు ఉండి; 


తాత్సర్యం: అని హిడింబుడు ఆజ్ఞాపించగా హిడింబ మిక్కిలి త్వరగా వెళ్ళి ముందు వాళ్ళను సమీపించటానికి 
జంకి ఒక చెట్టుచాటున కొంతసేపు ఉండి. 


మ. వనజాతాయతనేత్రు నున్నతబృహద్వక్షస్థలున్‌ సెంహసం 
హననుం బాండవసింహమున్‌ హృదయజన్నాకారు నుద్యన్మహా 
శనికల్పస్థిరబాహు( జూచుచు మనోజాతాగ్నిసంజాతవే 
దన యై రాక్షసి కామరూపధర మర్మ స్రీస్వరూపంబుతోన్‌. 189 


ప్రతిపదార్థం: వనజాత+ఆయత, నేత్రున్‌= పద్మాలవలె విశాలమైన నేత్రాలు కలవానిని; ఉన్నత, బృహత్‌, వక్షస్‌+స్టలున్‌= 
ఎత్తెన విశాలమైన రొమ్ము గలవానిని; సింహసంహననున్‌= సింహంవంటి చక్కనినడుము కలవాడిని; హృదయ, జన్మ+ఆకారున్‌= 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 669 


మనస్సునుండి పుట్టినవాడైన మన్న్మథునిఆకారంవంటి ఆకారం కలవాడిని; ఉద్యత్‌+మహతల్‌+అశని, కల్ప, స్టిరబాహున్‌= 
ప్రకాశించేగొప్పవ[జ్రాయుధంతో సమానమైన దృఢమైన చేతులుగలవాడిని; పాండవ, సింహమున్‌= పాండవులలో శ్రేష్టుడిని- 
భీముణ్ణి; చూచుచున్‌= చూస్తూ; రాక్షసి= హిడింబ; మనో, జాత+అగ్ని, సంజాత, వేదన, ఐ= మన్మథాగ్నివలన పుట్టిన బాధ 
కలదై; కామ, రూప, ధర= ఇచ్చ వచ్చిన రూపాన్ని ధరించేది - రాక్షసి హిడింబ; మర్త్య (స్తీ, స్వరూపంబుతో న్‌= 
మానవకాంతరూపంతో; 

తాత్సర్యం: పద్మాలవలె విశాలమైన నేత్రాలు; ఎత్తెన విశాలమైన వక్షస్థలం, సింహంవంటి సన్నని నడుంతోకూడిన 
చక్కని శరీరం, మన్మధథునివంటి అందం, వ(జ్రాయుధంవంటి దృఢమైన బాహువులు కల భీమసేనుడిని హిడింబ 
చూచి, మోహించి, కామరూపం ధరించి, మానవకాంతరూపంతో. 


విశేషం: అలం: ఉపమ. ఈఘట్టంలో ఆకర్షించిన భీమసేనుని రూపవర్లనకు మత్తేభవృత్తం, ఉదాత్తరమణీయశైలి ఎంతో 
ఉచితంగా ఉన్నాయి. మాధుర్యంతో, ఓజస్సుతో కూడిన ఈ రచన హిడింబకు, మనోహరుడు, మహావీరుడయిన భీమునికి 
తగినట్లున్నది. 

౧ 


క వితత బహురత్నరుచిశో | భితభూషణములు వెలుంగ, బెడ(గగు నవపు 

ప్పితజంగమలతక్రియ ను । నృతకుచ SOT బవననందను డాయన్‌. 190 
ప్రతిపదార్థం: ఉన్నత కుచ= ఎత్తైన రొమ్ములు కలది - హిడింబ; వితత, బహు, రత్న, రుచి, శోభిత, భూషణములు= 
గొప్పవై అనేకాలైన రత్నకాంతులచేత (ప్రకాశిస్తున్న సొమ్ములు; వెలుంగన్‌= (ప్రకాశించగా; నవ, Yaya, జంగమ, లత, (క్రియన్‌= 


క్రొత్తగా పుష్బించిన నడతీగవలె; పవన, నందనున్‌= వాయుపు(త్రుడైన భీమసేనుడిని; డాయన్‌= సమీపించటానికి; చనుదెంచెన్‌= 
వచ్చింది. 


తాత్సర్యం: హిడింబ రత్నకాంతులతో శోభిల్లే సొమ్ములు ధరించి, (క్రొత్తగా పుష్పించిన నడతీగవలె భీమసేనుని 
దగ్గరకు వచ్చింది. 


నిశేషం: అలం: ఉపమ. ఉన్నత బృహద్వక్షస్సలుడైన భీమోేనునికి దీటైన నాయిక ఉన్నతకుచ అయిన హిడింబ అని 
చమత్కారం. పూలు విరగబూసిన జంగమ లత పవనతనయుడిని సమీపించిందనటంలో భావుకమైన సౌందర్యం ఉన్నది. 
పూలతీవెయొక్క యౌవనసౌగంధ్యాన్ని గాలి వహిస్తాడని వస్తుధ్వని. 


క. రమణి నిజభాాతృనియో | గము౯ దల(పక యపుడు భీము NONG బతిస్నే 
హమ కామినులకు బలవం | తము; పెటినెయ్యములు వేయు దత్సద్భశములే? 191 


ప్రతిపదార్థం: రమణి= ఆ కాంత; నిజ, భ్రాతృ, నియోగమున్‌= తన అన్నయొక్క ఆజ్ఞను; తలపక= ఆలోచించక- మరచి; 
అపుడు; భీమున్‌; కదిపెన్‌= చేరుకొన్నది; కామినులకున్‌= కాంతలకు; పతిస్నేహము+అ= భర్తమీది(పేమే; బలవంతము= 
బలమైనది; We, నెయ్యములు= తక్కిన (ప్రేమలు; వేయున్‌= వెయ్యి అయినా, తత్‌+సదృశములే= దానితో సమానాలా? 


తాత్సర్యం: హిడింబ తనఅన్న ఆజ్ఞను మరచి భీముడిని కూడుకొన్నది. కాంతలకు భర్తమీది స్నేహమే బలమైనది. 
తక్కిన స్నేహాలు వెయ్యి అయినా దానితో సమానాలు కావు. 


670 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


వ. ఇట్లు మన్మథవ్యధాశిథధిలితమానమానస యయి తనయొద్దకు వచ్చుదానిం బవమానసూనుం డవమాన 
పూర్వకంబున 'నీ వెందులదాన? వింతస్రొ ద్దిందుల కేల వచ్చి? తెటవోయె? దెడ గలిగి పొ' మ్మనిన విని హిడింబ 
యి ట్లనియె. 192 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మన్మథ, వ్యధా, శిథిలిత, మాన, మానస+అయి= మన్మథబాధచే పోగొట్టబడ్డ 
అభిమానంగల మనస్సుగలదై; తన, ఒద్దకున్‌= తనదగ్గరికి; వచ్చు, దానినన్‌= వస్తున్న హిడింబను; పవమాన, సూనుండు= 
వాయుదేవునియొక్క కుమారుడు; అవమాన, పూర్వకంబునన్‌= అవమానం ముందు కలిగేట్లుగా; నీవు; ఎందుల, దానవు= 
ఎక్కడి దానివి; ఇంత, ప్రొద్దు= ఇంత, పొద్దు పోయినతర్వాత - అంటే ఇంతరా(త్రివేళ; ఇందులకున్‌= ఇక్కడికి; ఏల, వచ్చితి= 
ఎందుకు వచ్చావు; ఎట+పోయెదు= ఎక్కడికి పోతున్నావు; ఎడ, కలిగి= దూరంగా; పొమ్ము+అనినన్‌= పో అనగా; విని; 
హిడింబ = హిడింబ; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: మన్మధథబాధచేత అభిమానాన్ని కోల్పోయి తన దగ్గరకు వచ్చే హిడింబను చూచి భీముడు అవమాన 
పూర్వకంగా 'నీవు ఎక్కడిదానవు; ఇంతరా్రివేళ ఇక్కడికి ఎందుకు వచ్చావు; దూరంగా తొలగిపో అని అనగా 
హిడింబ అతనితో ఇట్టా అన్నది. 


క జననుత | యేను హిడింబుం । డను రక్కసుచెలియలం బ్రియంబున నిను జూ 

చినయప్పటంయగోలెను గడు 1 మనోభవనిపీడ్యమానమానస నయితిన్‌. 193 
ప్రతిపదార్థం: జన, నుత= (ప్రజలచేత కొనియాడబడేవాడా!; ఏను= నేను; హిడింబుండు+అను; రక్కసు, చెలియలన్‌= 
రాక్షసునియొక్క చెల్లెలిని; ప్రియంబునన్‌= (ప్రేమతో; నినున్‌= నిన్ను; చూచిన+అప్పటన్‌, కోలెన్‌= చూచినప్పటినుండి; కడు= 
మిక్కిలి; మనోభవ, నిపీడ్యమాన, మానసను+అయితిన్‌= మన్మధథునిచేత ఎక్కువగా బాధింపబడే మనస్సు గల దానిని 
అయ్యాను. 
తాత్సర్యం: జనులచేత కొనియాడబడేవాడా! నేను హిడింబుడనే రాక్షసుడికి చెల్లెలిని. నిన్ను చూచింది మొదలు 
మన్మథబాధకు గురిఅయ్యాను. 


క. నాకు(బతి వయిన నిన్నుం 1 జేకొని మాయన్న యెగ్గుసేయక కాచున్‌; 
నాకు మణీ నీవ పతివి గు । ణాకర యి జ్ఞన్మమున మహాస్మేహమునన్‌. 194 
ప్రతిపదార్థం: నాకున్‌; పతివి= భర్తవు; అయినన్‌= అయితే; మా+అన్న; నిన్నున్‌+చేకొని= తీసికొని - అంటే నిన్ను 


తనవానినిగా భావించి; ఎగ్గు+చేయక= కీడుచేయక; కాచున్‌= రక్షిస్తాడు; గుణ+ఆకర= మంచిగుణాలకు స్థానమైనవాడా! 
ఈ+జన్మమునన్‌; మన, స్నేహమునన్‌= మిక్కిలి (ప్రేమచేత; నీవు+అ= నీవే; నాకున్‌; మణీ; పతివి= భర్తవు. 


తాత్సర్యం: నీవు నాకు భర్త వైతే మా అన్న నిన్ను తన వాడినిగా స్వీకరిస్తాడు. కీడుచేయకుండా నిన్ను కాపాడుతాడు. 
అమిత ప్రేమచేత ఈ జన్మలో నువ్వే నాకు భర్తవు. 


ఆదిపర్వము = షష్టాశ్వాసము 671 


విశేషం: హిడింబ జన్మచే రాక్షసవనిత. కాని, ఉత్తమ మానవలక్షణాలతో కూడుకొన్న పతివ్రత. హాస్యానికై అబద్దం పలకదు. 
ఆమె భీముడిని చూచింది. మన్మథభావానికి గురిఅయింది. అయినా, ఆమె భీముడిని కామంతో చంచలదృష్టితో చూడలేదు. 
అతడే ఆమెకు జన్మంతా భర్తగా ఉండాలని భావించింది. అతనికొరకు తన అన్నను వదలివేయటానికికూడా వెనుకాడలేదు. 
జనానంతర సౌహృదాల జాగృతివలన భీముడిని భర్తగా కోరిన ఉత్తమఇల్లాలు హిడింబ. పాండవులకు ప్రథమ సంతతిని 
ప్రసాదించబోయే ఆ పాత్రను నన్నయ ఉదాత్తంగా పోషించాడు. 


చ. ఉటి(డు సురేంద్రు నైన బలియుండు హిడింబు(డు వానిబారికిన్‌ 
వెబివనివారలుం గలరె? వీరలు ముంద రెటుంగ రక్కటా! 
యెటి(గిరయేని యిట్లు దమయిండులనుండిన యట్లు మెచ్చ కే 
మటి శయనింతురే; కడు( బ్రమాదము సేసిరి బుద్ధిహీను లై. 195 


ప్రతిపదార్థం: బలియుండు= బలవంతుడైనవాడు; హిడింబు(డు; సుర+ఇం(ద్రున్‌+ఐన= దేవేంద్రుడి నైనా; ఉట(డు= 
లెక్కపెట్టడు; వాని, బారికిన్‌= వాని హింసకు; వెలువని, వారలున్‌= భయపడనివారు; కలరె= ఉన్నారా!; వీరలు= వీరు; 
అక్కటా= అయ్యా!; ముందర+ఎణు(గరు= ముందుగా తెలియరు; ఎతిగిర+ఏని= తెలిసికొని ఉంటే; ఇట్టు= ఈ విధంగా; 
తమ, ఇండులన్‌= తమయొక్క ఇండ్లల్లో; ఉండిన+అట్ల్టు = ఉన్నవిధంగా; మెచ్చక+ఏ= లెక్కచేయకే; మణీ; శయనించుదురె= 
పడుకొంటారా; కడు, బుద్ది, హీనులు+ఐ= చాలాబుద్దిలేనివారై; కడు= మిక్కలి; (ప్రమాదము= పొరపాటు; చేసిరి. 
తాత్సర్యం: హిడింబుడు బలవంతుడు. దేవేం(ద్రుడినికూడా లెక్కపెట్టడు. అతనిదెబ్బకు భయపడని వాళ్ళు లేరు. 
అయ్యో! వీళ్ళకు ముందుగా తెలియదు. తెలిసి ఉంటే ఈ విధంగా తమ ఇండ్లలో ఉన్నట్టు ఇతడిని లెక్కచేయకుండా 
ఇట్లా పడుకొంటారా! బుద్దిహీనులై పెద్దపౌరపాటు చేశారు. 


విశేషం: best సురేం[ద్రు నైని అనే దానికి ఉబుకు సురేం[ద్రుడైని' అనే పాఠాంతరం ఉంది. 


వ. “ఇది హిడింబువనంబు; దీనం జొచ్చి వెలువడుట జముకుత్తుక( జొచ్చి వెలువడునట్ల; యాతం డింతకు వచ్చు; 
వీరితోడి దేమి; నీవు నాకు( బతి వై ప్రాణంబు రక్షించుకొని నావలన నిష్టోపభోగంబు లందు; మేనును గామచారిణిని; 
నీ కిష్టం బైన చోటికి నిన్ను: దోడ్కొనిపోవనేర్తు ననిన దానికి భీముం డి ట్లనియె. 196 


ప్రతిపదార్థం: ఇది; హిడింబు, వనంబు= హిడింబునియొక్క అడవి; దీనిన్‌+చొచ్చి= దీనిలో (ప్రవేశించి; వెలువడుట= 
బయటపడటం; జము, కుత్తుకన్‌= యముడియొక్క గొంతులో; చొచ్చి= (ప్రవేశించి; వెలువడునట్టు+అ= బయటికి వచ్చినట్లే; 
అతండు= హిడింబుడు; ఇంతకున్‌= ఇంతలో; వచ్చున్‌= రానున్నాడు; వీరితోడిది+ఏమి= వీళ్ళతో ఏం పని; నీవు; నాకున్‌; 
పతివి+ఐ= భర్తవై; (ప్రాణంబు; రక్షించుకొని; నావలనన్‌; ఇష్ట-ఉపభోగంబులు+అందుము= ఇష్టమైన సుఖాలు అనుభవించుము; 
ఏనును= నేనుకూడ; కామ, చారిణిన్‌= ఇచ్చ వచ్చిన చోటికి పోయేదాన్ని; నీకు+ఇష్టంబు+ఐన, చోటికిన్‌; నిన్నున్‌+తోడ్కొని= 
నిన్ను తీసుకొని; పోవనేర్తున్‌= పోగలను; అనినన్‌= అనగా; దానికిన్‌= హిడింబకు; భీముండు+ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: “ఇది హిడింబాసురుడి అడవి. దీంట్లో (ప్రవేశించి బయటికి పోవటం యముడి కుత్తుకలో (ప్రవేశించి 
బయటపడటమే. ఇప్పుడే హిడింబుడు రాబోతున్నాడు. తక్కినవాళ్లసంగతి మన కెందుకు? నీవు నాకు భర్తవై 
ప్రాణాలు రక్షించుకొని నావలన కోరినసుఖాలు అనుభవించుము. నేను కోరినచోటికి పోగలదాన్ని. నీ కిష్టమైన చోటికి 
నిన్ను తీసికొని పోతాను అని అనగా హిడింబతో భీముడు ఇట్టా అన్నాడు. 


672 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: అలం: ఉపమ. 


క, విను బేల! యెట్టికష్ణు(డు(। దన పురుష గుణంబు పెడ(గం దల్లిని దోయబు 
ట్టినవారి విడిచి రాగం | బున జపల స్త్రీ సుఖంబు బొందునె చెపుమా. 197 


ప్రతిపదార్థం: వను= వినుము; బేల= అమాయకురాలా; ఎట్టి, కష్టుడున్‌= ఎటువంటి నీచుడైనా; తన, పురుషు గుణంబు+చెడ( 
గన్‌= తన పురుష లక్షణం చెడిపోయేటట్లు; తల్లిని; తోన్‌+పుట్టినవారిన్‌= సోదరుల్ని; విడిచి; రాగంబునన్‌= మోహంచేత; చపల, 


స్తీ, సుఖంబున్‌= నిలుకడలేని (స్రీవలనిసుఖాన్ని; పొందునె, చెపుమా= పొందుతాడా! చెప్పుము. 


తాత్సర్యం: అమాయకురాలా! ఎంతటి నీచపురుషుడైనా తనపురుష లక్షణం పోగొట్టుకొని - తల్లిని, తోబుట్టువులను 
వదలి మోహంలో పడి చంచలమైన (స్తీసుఖాన్ని పొందుతాడా! చెప్పుము. 


విశేషం: 'బేల!', చపల (స్తీ సుఖంబు” అనే రెండు శబ్దప్రయోగాల శక్తివలన ప్రతీయమానమయ్యే ధ్వని ఈ పద్యంలో ప్రాణం. 
వనంలో (ప్రవేశించి సుఖంగా నిద్రిస్తున్న ధర్మజాదులను బుద్దిహీనులనుగా భావించే హిడింబ, భీమునికి అమాయకురాలుగా 
అనిపించింది. మనసులో మెరసిన మదనభావానికి బానిస అయి ఆప్తులను వదలుకొనే లక్షణం చపల స్రీలకు సహజం. ఆమె 
భర్త మీదకూడ చపల ప్రణయమే కలిగిఉంటుందని భీముని వ్యాఖ్య. అందువలన ఇకపై హిడింబ తాను బేల కాదనీ, చపల 
కాదనీ మాటలతో, చేతలతో నిరూపించుకొని తనగాఢమైన (ప్రేమను చాటుకొంది. భీముడు తాను (ప్రొఢుడననీ, బంధుప్రీతి 
కలవాడననీ చెప్పుకొన్నాడు. హిడింబాభీముల (ప్రవృత్తులు విరుద్దాలని భీముని భావనం. (సంపా.) 


వ. అనిన విని హిడింబ వీరి wohe రక్షించుట నీకు బ్రియం బేని య ప్పురుషాదుండు రాకుండ ముంద వీరి 
నెత్తుకొని పోయెద; వీరల( బ్రబోధింపు' మనిన భీముం డి ట్లనియె. 198 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; విని; హిడింబ; వీరిన్‌+అందణిన్‌= వీళ్ళను అందరినీ; కాపాడుట= రక్షించుట; నీకు; 
ప్రియంబు+ఏని= ఇష్టమైతే; ఆ+పురుషాదుండు= ఆ మనుష్యులను తినేవాడు - ఆ రాక్షసుడు; రాకుండన్‌, ముంద= రాక; 
ముందుగానే; వీరిన్‌= వీళ్లను; ఎత్తుకొని, పోయెదన్‌; వీరలన్‌+(ప్రబోధింపుము= వీరిని మేల్కొనుపుము; అనినన్‌= అనగా; 
భీముండు+ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: 'వీరి నెత్తుకొని పోయెది అనిన విని హిడింబ భీమునితో “వీ ళ్ళందరిని రక్షించటం నీ కిష్ట్ర మైతే 


a— 


నరమాంసభక్షకుడైన ఆ రాక్షసుడు రాకముందే వీళ్ళను మేల్కొలుపుము' అనగా భీముడు ఇట్లా అన్నాడు. 
విశేషం: సతికి తోబుట్టువుకోరికకంటె కట్టుకొన్నవాడిఇష్టమే ఎక్కువ అని వ్యంగ్యంగా హిడింబ చెప్పింది. 


తే. అధికవీరుండు రక్కసు( డరుగుదెంచు | నని మనంబున భయమంది వనజనేత్ర! 
వీరిసుఖసుప్తులై యున్నవారి నిద్ర 1 సెడ(గ బోధింప నోప; నాకడిమి వినుము. 199 


ప్రతిపదార్థం: వనజ, నేత్ర= పద్మాలవంటి కన్నులు కలదానా!; అధిక వఏరుండు= మేటివీరుడు; రక్కసు(డు; అరుగు 
దెంచున్‌+అని= వస్తాడని; మనంబునన్‌, భయము+అంది= భీతి చెంది; సుఖ, సుప్తులు+ఐ+ఉన్నవారి= సుఖంగా నిద్రిస్తున్న 
వాళ్ళయిన వాళ్ళని; వీరిన్‌= వీళ్ళని; నిద్ర+చెడణగన్‌= నిద్ర చెడిపొయ్యేటట్టు; బోధింపన్‌+ఓపన్‌= మేల్కొలుపలేను; నా, కడిమి= 
నా యొక్కబలం; ఏనుము. 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 673 


తాత్సర్యం: పద్మాలవంటి కన్నులు కలదానా! మేటి వీరుడైన ఒక రాక్షసుడు వస్తున్నాడని సుఖంగా నిద్రిస్తున్న 
విళ్ళను నిద్ర చెడిపొయ్యేటట్టు మేల్కొలుపలేను. నా బలాన్నిగూర్చి వినుము. 


విశేషం: 'కన్యా వరయతే రూపం” అనే న్యాయంతో భీముడిని మనోహరరూపాన్ని చూచి అతడిని వలచింది హిడింబ. పరుల 
ఆధిక్యాన్ని తన యెదుట కీర్తిస్తే సహించలేని ఆత్మాభిమానం గల మహావీరుడు భీముడు. అయితే అతడు స్వభావంచేత 
ఉద్దతుడు. తన పరా(క్రమాదులను తానే కీర్తించకొనబోతున్నాడు. అతని మాటలవలన భీమునికి రూపానికి అనువైన 
పారుషంకూడా ఉన్నదని హిడింబకు తెలుస్తుంది. (సంపా.) 


ఉ. క్రభ్ధటి నొక్కరక్కసు(డ కాడు సురాసురులెల్ల నొక్కటై 
వచ్చిన నీవ చూడగ నవార్యబలోనృత్రి(జేసి వారలన్‌ 
వ్రచ్చి వధింతుగాక; యిటు వచ్చి శ్రమంపడియున్న నిచ్చట 
న్మెచ్చగువీరి దైన సుఖనిద్రకు భంగము సేయనెర్తునే. 200 


ప్రతిపదార్థం: క్రచ్చు+అజన్‌= మాంద్యము - మెల్లదనం - తొలగేటట్టుగా - అంటే వేగంగా; ఒక్క, రక్కసు(డు+అ, Se 
డు= ఒక్కరాక్షసుడు మా(త్రమే కాదు; సుర+అసురులు+ఎల్లన్‌= దేవతలు, రాక్షసులు అందరు; ఒక్కటి+ఐ= ఏకమై; 
వచ్చినన్‌= వచ్చినప్పటికీ; ఈవు+అ= నీవే; చూడగంన్‌= చూస్తుండగా; అవార్య, బల+ఉన్నతిన్‌+చేసి= అడ్డుకొన సాధ్యం కాని 
బలంయొక్క ఆధిక్యంతో; వారలన్‌=వాళ్లను; (వ్రచ్చి= చీల్చి; వధింతున్‌+కాక= చంపుతాను కాని; ఇటు, వచ్చి= ఈ విధంగా 
వచ్చి; శ్రమంపడి= అలసట పొంది; ఉన్నన్‌=ఉండగా; ఇచ్చటన్‌= ఇక్కడ; మెచ్చు+అగు= మెచ్చుకోదగిందైన; వీరిది+అగు= 
వీళ్ల; సుఖ, ని(ద్రకున్‌= సుఖమైన నిద్రకు; భంగము= ఆటంకం; చేయనేర్తునే= కలిగిస్తానా! 


తాత్సర్యం: వేగంతో ఒక్క రాక్షసుడే కాదు దేవదానవులంతా ఏకమై వచ్చినా, నీవు చూస్తుండగా అపారబలంతో 
వాళ్ళను చీలి చంపుతాను. కాని, ఈ విధంగా వచ్చి అలసటచెంది సుఖంగా నిద్రించే వీళ్ళని ద్రకు భంగం 
కలిగిస్తానా? 


విశేషం: పరపరా(క్రమ వర్లనంవలన ఏర్పడిన సాహంకారక్రోధంతో ఆత్మ(ప్రశంసారూపమైన ప్రతాపోక్తులు పలకటం భీమపా(త్రకు 
సహజం. (క్రోధభా(ద్రమైన ఉత్సాహభావాన్ని దీప్తరసత్వం కల ఉజ్ఞ్యలవాక్యాలలో వ్యక్తంచేసిన భీముడిమాటలను కాంతిగుణంలో 
ప్రకాశింపచేయటం నన్నయ రుచిరార్థసూక్తినిధిత్వ లక్షణం. (సంపా.) 


వ. 'పెక్కులు వలుకక యారక్కసురా( బనుపు' మని భీమసేనుండు విజృంభించి పలుకుచున్నంత నట హిడింబుండు 
హెడింబ మసలుటకు మహాక్రోధానలజ్వలితచిత్తుం డయి. 201 


ప్రతిపదార్థం: పెక్కులు+పలుకక= ఎక్కువమాటలాడక; ఆ, రక్కసున్‌, రాన్‌+పనుపుము= ఆ రాక్షసుడిని వచ్చేట్టు పంపుము; 
అని= ఆ (ప్రకారం; భీమసేనుండు; విజృంభించి; పలుకుచు+ఉన్న+అంతన్‌= పలుకుతూ ఉండే సమయంలో; అట హిడింబుండు= 
హిడింబాసురుడు; హిడింబ; మసలుటకు= ఆలస్యం చేయటానికి; మహా+(క్రోధ+అనల, జ్వలిత, చిత్తుండు+అయి= మిక్కిలి 
కోపమనే నిప్పుచేత మండుతున్న మనస్సుకలవాడై. 


674 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఎక్కువగా మాట్లాడక ఆ రాక్షసుడిని ఇక్కడికి పంపు' మని భీమసేనుడు పెచ్చుపెరిగి పలుకుతుండగా 
- అక్కడ హిడింబుడు, హిడింబ ఆలస్యం చేసినందుకు మిక్కిలి కోపించి. 


సీ. కాలమేఘంబునుబోలె విశాల మై । నీల మై దేహంబు గ్రాలుచుండ 
ఘనతటిల్లతలయ ట్లైనిమిది దంష్ట్రలు | మెబివంగ( బండులుC గొతికి పెలుచ 
నతిరోషలోహెితాయతవృత్తనేత్రముల్‌ । దిరుగంగం బెట్టుచు బరుషకేశ 
జాలంబు గాడ్సున( దూలంగ( గాలోప | మాను( డై చనుదెంచి మానుషాదు(. 


ఆ. డనుజ( జూచి 'కష్టమనుజుల( గూడి నా । పనుపు సేయకుండ( జనునె నీకు?” 

ననుచు నుదరిపలుక విని హిడింబయు( గడు । YO భీమసేను మటువు Du. 202 
ప్రతిపదార్థం: కాల, మేఘంబును+పోలెన్‌= నల్లనిమేఘంవలె; విశాలము+ఐ; నీలము+ఐ= నీలిరంగు గల దేహంబు; 
క్రాలుచున్‌+ఉండన్‌= ఒప్పుతూ ఉండగా; ఘన, తటిత్‌+లతల+అట్టు= మేఘంలోని మెరుపుతీవలవలె; ఎనిమిది, దంష్ట్రలు= 
ఎనిమిదికోరలు; మెణవంగన్‌= (ప్రకాశిస్తుండగా; పెలుచన్‌= గట్టిగా; పండులు= పండ్లు; SAS, అతి, రోష లోహిత+ఆయత, 
వృత్త, నేత్రముల్‌= మిక్కిలికోపంతో Da, నిడుపులై గుం[డ్రనివైన కన్నులు; తిరుగంగన్‌+పెట్టుచున్‌= తిప్పుతూ; పరుష కేశ, 
జాలంబు= బిరుసైన BAKSO సమూహం; గాడ్సునన్‌= గాలిచేత; తూలంగన్‌= కదలగా; కాల+ఉపమాను(డు+ఐ= యమునితో 
పోల్చదగినవాడై; చనుదెంచి= వచ్చి; మానుషాదు(డు= మానవమాంసం తినేవాడు-రాక్షసుడు; అనుజన్‌= తోబుట్టువును - 
చెల్లెలిని; చూచి; కష్ట, మనుజులన్‌+కూడి= నీచులైన మానవులతో కూడి; నా, పసుపు+చేయకుండన్‌= నాయొక్క ఆజ్ఞను 
పాటించకుండటం; నీకున్‌; చనునె= తగునా; అనుచున్‌= అని అంటూ; ఉదరి= పైకెగసి; పలుకన్‌= మాటాడగా; విని=ఆలకించి; 
హిడింబయున్‌; కడున్‌= మిక్కిలి; వెణచి= భయపడి; భీమసేను, మణువు+చొచ్చెన్‌= భీమునిచాటుకు వెళ్ళింది. 
తాత్సర్యం: నల్లనిమబ్బువంటి పెద్దదేహంతో, మేఘంలోని మెరపు తీగలవంటి ఎనిమిదికోరలతో, గట్టిగా పండ్డుకొరికి; 
కోపంతో ఎర్రబడి, నిడుపులై, గుం[డ్రనివైన కళ్ళు తిప్పుతూ, బిరుసువెం(డ్రుకలు గాలికి కదులుతూ ఉండగా - 
యముడివంటిరాక్షసుడు హిడింబుడు వచ్చి, చెల్లెలిని చూచి 'నీవు నీచులైన మానవులతో కలిసి నా ఆజ్ఞ త్రోసిపుచ్చటం 
తగునా?” అని గద్దించి పలుకగా హిడింబ మిక్కిలి భయపడి భీమునిచాటుకు వెళ్ళింది. 


విశేషం: అలం: ఉపమ. 
భీమసేనహిడింబాసురుల యుద్దము (సం.1-141-15) 

వ. అంత, 203 
తాత్సర్యం: అప్పుడు. 
6. DONO విక్రము(డు పాండవ సింహము దాని జూచి 'మీ 

యన్నను నన్ను జూడుము భయంపడకుండుమి' యంచు, వాని న 

త్యున్నతి( దాఢకి రాక్షస! వధోచిత! నీ బల గర్వ మేదగా 

నిన్ను వధించి యివ్వనము నెట్టన చేసెద నిర్ణయంబుగన్‌'. 204 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 675 


ప్రతిపదార్థం: పన్నగవైరి, విక్రము(డు= పాములకు శత్రువైన గరుడునివంటి పరాక్రమం కలవాడు; పాండవ, సింహము= 
పాండవులలో శ్రేష్టుడు - భీముడు; దానిన్‌= ఆ హిడింబను; చూచి, మీ, అన్నను; నన్నున్‌, చూడుము; భయంపడక+ఉండుము= 
భయపడకుండా ఉండు; అంచున్‌= అనుచు; వానిన్‌= ఆ హిడింబాసురుని; అతి+ఉన్నతిన్‌= పెద్దఎత్తున; తా(కి= ఎదుర్కొని; 
రాక్షస= ఓ రాక్షసుడా!; వధ+ఉచిత= చంపదగినవాడా!; నీ, బల, గర్ప్వము+ఏదయగాన్‌= నీ యొక్క బలంయొక్క పొగరు 
నశించేటట్టుగా; నిన్నున్‌; వధించి= చంపి; ఈ+వనమునన్‌= ఈ అడవిని; నెట్టన= తప్పనిసరిగా; నిర్‌+భయంబుగన్‌= 
భయంలేని దానినిగా, చేసెదన్‌= చేస్తాను. 

తాత్సర్యం: గరుత్మంతునివంటి పరాక్రమం కల భీముడు, ఆ హిడింబతో -'మీ అన్నను, నన్ను చూడుము. 
భయపడకుము” అని పలికి ఆ హిడింబాసురుని పెద్దఎత్తున ఎదుర్కొని “రాక్షసా! నీవు చంపదగినవాడివి; నీ 
బలగర్వం నశించేటట్టు నిన్ను చంపి, ఈ అడవిని తప్పక భయం లేని దాన్నిగా చేస్తాను” అన్నాడు. 


విశేషం: హిడింబునికి భయపడి భీముని అండజేరింది-హిడింబ. భీముడిబాధ్యత పెరిగింది. తన బలానికీ హిడింబుడి 
బలానికీ గల భేదాన్ని చూడటానికి ఆమెను అక్కడే నిలవబడుమన్నాడు-భీముడు. 'తొలగిపొమ్ము' నుండి 'భయపడకుండా 
నిలిచిచూడు' అన్నంతవరకు మాట మారింది. ఆ మార్పుకు అభిమానమే కారణం, కాని భీమునికి ఆమెపట్ల కలిగిన వలపు 
కాదు. ఏమైనా వైముఖ్యంనుండి సౌముఖ్యంవరకు దిగేటట్టు భీముడిని ఆకట్టుకొనగలిగింది హిడింబ. (సంపా.) 


క 'చక్కనగు' మనిన రక్కసు(। డక్కజముగం BOWO 'యియ్యయగు నిప్పుడు, నీ 

యుక్కును బీరము( జూచెద(। జిక్కక నిలు మనుచు( గడు విజృంభించి వడిన్‌. 205 
ప్రతిపదార్థం: చక్కనగుము= చక్కగా, నిలువు; అనినన్‌= అనగా; రక్కసు(డు; అక్కజముగన్‌= ఆశ్చర్యకరంగా; సెరిగి= 
విజృంభించి; ఇయ్య+అగున్‌= అంగీకారమవుతుంది; ఇప్పుడు; నీ+ఉక్కును= నీయొక్క బలాన్ని; బీరమున్‌= పరా[క్రమాన్ని; 
చూచెదన్‌= చూస్తాను; చిక్కక= వెనుదీయక; నిలుము; అనుచున్‌= అంటూ; కడున్‌= మిక్కిలి; విజృంభించి= పెచ్చుపెరిగి; 
వడిన్‌= వేగంగా. 
తాత్సర్యం: 'చక్కగా నిలువు” మనగానే రాక్షసుడు ఆశ్చర్యకరంగా విజృంభించి, సరే, అని 'నీ బల పరాక్రమాలను 
చూస్తాను గాక! వెనుదీయక నిలబడు” అని పెచ్చుపెరిగి వేగంగా. 
క. చే సమరికొంచు( బొడువ(గ | డాసిన( దద్దుజముతోన డగ్గబింగ జయో 

Tpi యయి పట్టికొనియె మ 1 హాసత్వు(డు భీమసేను( డమ్మనుజాదున్‌. 206 
ప్రతిపదార్థం: చే, సమరికొంచున్‌= చేయి చరుచుకొంటూ; పొడువ(గన్‌= కొట్టడానికి; డాసినన్‌= నమీపించగా; 


మహాసత్తు(డు= మిక్కిలి బలం గలవాడు; భీమసేనుడు, జయ+జఉత్‌+భాసి+అయి= విజయంతో మిక్కిలి (ప్రకాశించేవాడై; 
ఆ+మనుజాదున్‌= ఆ రాక్షసుడిని; తత్‌+భుజముతోన, డగ్గజిగన్‌= ఆ భుజంతోగూడ దగ్గరగా; పట్టుకొనియెన్‌. 


తాత్సర్యం: చేయి చరచి కొట్టటానికి మీదికి రాగా, మహాబలవంతుడైన భీముడు గెలుపు పొంది వెలిగేవాడై ఆ 
రాక్షసుణ్ణి వాడిచేతితోసహా దగ్గరగా పట్టుకొన్నాడు. 
క,  “నిరుపద్రవసుఖనిద్రా | నిరతాత్మకు లయిన వీరినిద్రకు నస్మ 

చ్చరణభుజఘాతశబ్దం । బరుదుగ విఘ్నంబు సేయు” నని వగచి మదిన్‌. 207 


676 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నిర్‌+ఉపద్రవ, సుఖ, నిద్రా, నిరత+ఆత్మకులు+అయిన= హానిలేని సుఖమైన నిద్రలో తగిలిన మనస్సు 
కలవాళ్ళయిన; వఏరి+ని(ద్రకున్‌; అస్మత్‌+చరణ, భుజ, ఘాత, శబ్దంబు= మాయొక్కకాళ్ళయొక్క చేతులయొక్క దెబ్బలధ్వని; 
అరుదుగన్‌= ఆశ్చర్యంగా; విఘ్నంబు+చేయున్‌+అని= ఆటంకం కలిగిస్తుందని; మదిన్‌= మనస్సులో; వగచి= బాధపడి. 


తాత్సర్యం: భంగం లేని సుఖనిద్రలో ఉండే వీళ్ళనిద్రకు, తమకాళ్ళచేతుల దెబ్బల ధ్వని ఆటంకం కలిగిస్తుందని 
మనసులో బాధపడి. 


క. వడముడి యారక్కసు న । య్యెడ కష్టధనుఃప్రమాణ మెడ గలుగ నె 
వ్వడి NG నల్ప్వమృగమును । విడువక గజవైరి యీడ్డువిధమున( బెలుచన్‌. 208 
ప్రతిపదార్థం: వడముడి= భీముడు; ఆ రక్కసున్‌; ఆ+ఎడకున్‌= ఆ (ప్రదేశానికి; అష్ట, ధనుః ప్రమాణము= ఎనిమిది 


విండ్లకొలత; ఎడ+కలుగ(గన్‌= దూరం ఉండేటట్లు; నెఖ+వడిన్‌= మిక్కిలి వేగంతో; గజవైరి= ఏనుగుల శత్రువైన సింహం; 
అల్ప, మృగమును= చిన్నజంతువును; విడువక; సెలుచన్‌= గట్టిగా; ఈడ్చు, విధమునన్‌; ఈడ్ఫెన్‌= Bayi. 


తాత్సర్యం: భీము డా రాక్షసుణ్ణి - సింహం చిన్న జంతువును వదలక గట్టిగా ఈడ్సేటట్లు - ఆ (ప్రదేశానికి ఎనిమిది 
ధనుస్సుల కొలత గల దూరానికి మిక్కిలి వేగంగా Bayi. 


విశేషం: అలం: ఉపమ. ధనుస్సు= నాల్గుమూరలకొలత. అష్టధనుస్సులు కనుక మ్ఫూరెండు మూరల దూరం. 
వ. అట్టియెడ. 209 


తాత్సర్యం: అటువంటి సమయంలో. 


చ. చరణహతిన్‌ మహాతరులు సాల్వడి జర్ణరితంబు లై మహిం 

దొరయగగ నిట్టు లొండొరులతోడ మదోద్ధతషష్టిహాయన 

ద్విరదములట్లు ఘోరరణవీరులు సేసిరి మల్లయుద్ద ము 

ద్దురబలు లై సమీరణసుతుండు హిడింబు(డు తద్వనంబునన్‌. 210 
ప్రతిపదార్థం: ఘోర, రణ, వీరులు= భయంకరమైన యుద్దవీరులు; సమీరణ, సుతుండు= వాయుదేవునియొక్క కుమారుడు 
- భీముడు; హిడింబు(డు; చరణ, హతిన్‌= కాళ్ళయొక్క (త్రొక్కిడిచేత; మహా, తరులు= పెద్దచెట్లు; చాలు+పడి= వరుసగా 
పడి; జర్డరితంబులు+ఐ= విరిగినవై; మహిన్‌+తొరగయగన్‌= భూమిమీద పడగా; ఒండు+ఒరులతోడన్‌= ఒకరితో నొకరు; 
ఇట్టుల= ఈ విధంగా; మద+జఉద్దత, షష్టి హాయన, ద్విరదముల+అట్టు= మదంచేత గర్పించిన అరవయ్యేండ్ల మదపుటేనుగులవలె; 
ఉద్దుర, బలులు+ఐ= ఎక్కువైన బలంగలవాళ్ళయి; తత్‌+వనంబునన్‌= ఆ అడవిలో; మల్లయుద్దము; చేసిరి. 
తాత్సర్యం: భయంకర యుద్దవీరులైన భీమహిడింబులు = తమకాళ్ళతొక్కిడికి వరుసగా పెద్దపెద్ద వృక్షాలు విరిగి 

(©) ర E DD 

నేల కొరిగేటట్ల్టు. అరవయ్యేండ్ల మదపుటేనుగులవలె ఆ అడవిలో ఒకరితో ఒకరు మల్లయుద్దం చేశారు. 


విశేషం: అలం: ఉపమ. 


ఆదిపర్వము = షష్టాశ్వాసము 677 


క, భూరిపదఘాతజాత ధ ।రారేణుప్రకరధూసరశరీరకు లై 
వా Open నొప్పిరి నీ । హారచ్చన్నంబు లయిన యద్రులపోలెన్‌. 211 


ప్రతిపదార్థం: భూరి, పద, ఘాత, జాత, ధరా, రేణు, ప్రకర, ధూసర, శరీరకులు+ఐ= గొప్పవైన కాళ్ళయొక్క తొక్కిళ్ళవలన 
పుట్టిన భూమియొక్క దుమ్ముకణాల సమూహంచేత బూడిదరంగు గల దేహం కలవాళ్ళయి; వారు+ఇద్దణున్‌= భీమ హిడింబు 
లిద్దరు; నీహార, చ్చన్నంబులు+అయిన= మంచుచేత కప్పబడ్డవైన, అ(ద్రుల, పోలెన్‌= పర్వతాలవలె; ఒప్పిరి=ఉండిరి. 

డా స 


తాత్సర్యం: గొప్పవైన కాళ్ళతొక్కిళ్ళచేత పుట్టిన దుమ్ము కప్పి, బూడిదరంగుదేహాలు కలవాళ్ళయి భీమ హిడింబు 
లిద్దరు మంచుచేత కప్పబడిన కొండలవలె ఉన్నారు. 


విశేషం: అలం: ఉపమ. 


క ఆరాక్షసుండు భీము న । పారభుజాబంధనమున బంధించి మహా 
ధీరధ్వని రోదోంతర। పూరిత మగునట్లు గాగ బొబ్బిడి యార్డెన్‌. 212 


ప్రతిపదార్థం: ఆ, రాక్షసుండు; భీమున్‌; అపార, భుజా, బంధమునన్‌= అంతులేని చేతుల బిగింపుచే; బంధించి= కట్టివేసి; 
మహాధీర, ధ్వని= గొప్ప ధీరునియొక్క ధ్వని - గొప్పు ధైర్యంతో కూడినశబ్దం; రోదోంతర, పూరితము+అగునట్లు+కాగన్‌= 
భూమ్యాకాశాల నడుమ నిండింది అయ్యేట్టుగా; బొబ్బ+ఇడి= సింహనాదం చేసి; ఆర్ఫెన్‌= అరచాడు. 


తాత్సర్యం: ఆ రాక్షసుడు భీముణ్ణి గట్టిగా చేతులతో బంధించి గొప్పధీరునివలె భూమ్యాకాశాల మధ్య భాగమంతా 


నిండేట్లు పెద్దగా సింహనాదం చేసి అరచాడు. 


వ. అమ్మహాధ్వని DO కుంతియు( గొడుకులును WOO, తమసమీపంబున నతిమానుషం బయిన రూప 
సౌందర్యములతో నున్న హెడింబం జూచి, 'యిది వనదేవతయో సురకన్యయో' యనుచు విసయంబంది; రంతం 
గుంతి శాంతవచనంబుల D వెందులదాన? విట కేల వచ్చి?” తని యడిగిన నది యి ట్లనియె. 213 


ప్రతిపదార్థం: ఆ+మహాధ్వని= ఆ పెద్దశబ్దం; విని, కుంతియున్‌, కొడుకులున్‌; మేలు+కని= మేల్కాంచి, నిద్ర తెలిసి; తమ, 
సమీపంబునన్‌; అతి, మానుషంబు+అయిన= మానవులకు అతి(క్రమించిందైన - అంటే, మానవులకు లేనట్టిదైన; రూప, 
సౌందర్యములతోన్‌= ఆకారంతో, అందంతో; ఉన్న= ఉండిన; హిడింబన్‌; చూచి, ఇది; వన, దేవతయో= వనదేవతయో; సుర, 
కన్యయో= దేవతాకాంతయో; అనుచున్‌= అని తలస్తూ; విస్మయంబు+అందిరి= ఆశ్చర్యపడ్డారు; అంతన్‌= తరువాత; కుంతి; 
శాంత, వచనంబులన్‌= మెల్చ్లనిమాటలతో; నీవు, ఎందుల, దానవు= నీవు ఎక్కడిదానివి; ఇటకు+ఏల= ఇక్కడికి ఎందు 
లకు; వచ్చితివి+అని-వచ్చా వని; అడిగినన్‌= అడుగగా; అది= ఆ హిడింబ; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: ఆ పెద్దశబ్దం విని కుంతీదేవీ, కొడుకులూ మేల్కొని తమసమీపంలో మానవాతీతమైన రూప సౌందర్యాలతో 
ఉన్న హిడింబను చూచి, ఇది వనదేవతో లేక దేవకాంతో అని ఆశ్చర్యపడ్డారు. తర్వాత కుంతి మెల్లని మాటలతో 
'నీవు ఎక్కడి దానివి? ఇక్కడి కేల వచ్చావు?' అని అడుగగా అమెతో ఆ హిడింబ ఇట్లా చెప్పింది. 


678 శ్రీమదాంధ్ర మహాభారతము 


(౫a 


నీలజీమూతంబులీల నాక్షేపించి 1 నల్ల నై తోతెంచు నల్లగ్భహము 

గల హిడింబుం డను బలితంపురక్కసు | చెలియల; నాతండు వెలయ మోకు 
GIGIS యహితంబు సేయ నన్‌ బంచిన( । జనుదెంచి, యేను మీ తనయునందు( 
బతిబుద్ది( దాల్చి యుద్ధతమన్మథార్త నై । మసలితి; మసలిన నసుర వచ్చి. 


తే. యలిగి, మీతోడ నన్నును గలయ[ బట్టి । మ్రింగ నున్న నయ్యసురతోడం ON 
మల్లయుద్దంబు సేయుచు నల్లచోట । నున్నవా(డు మీసుతు(డు దర్పోన్నతుండు. 214 


ప్రతిపదార్థం: నీల, జీమూతంబు, లీలన్‌= నల్లనిమేఘంయొక్క విలాసాన్ని; ఆక్షేపించి= (త్రోసిపుచ్చి, నల్లన+ఐ=నల్లగా; 
తోతెంచు= కనిపించేటి; అల్ల, గృహము= ఆ యిల్లు; కల= కలిగిన; హిడింబుండు+అను; బలితంపు, రక్కసు, చెలియలన్‌= 
బలవంతుడైన రాక్షసునియొక్క చెల్లెలిని; అతండు= ఆ హిడింబుడు; వెలయన్‌= (ప్రకాశించగా; రోయక= విడువక; మీకున్‌= 
మీకు అందరికీ; అహితంబు+చేయన్‌= కీడుచేయటానికి; నన్‌= నన్ను (హిడింబను); పంచినన్‌= ఆజ్ఞాపించగా; ఏను= నేను, 
మీ, తనయునందు= మీ కుమారునిమీద; పతి, బుద్దిన్‌= భర్త అనే మనస్సును; తాల్చి= ధరించి; ఉద్దత, మన్మథ+ఆర్తను+ఐ= 
మిక్కిలి మన్మథబాధను పొందినదాన్నై; మసలితిన్‌= ఆలస్యంచేశాను; మసలినన్‌= ఆలస్యం చేయగా; అసుర= రాక్షసుడు; 
వచ్చి, అలిగి= కోపించి; మీతోడన్‌= మీతో; నన్నును= నన్నుకూడా; కలయన్‌+పట్టి= మిక్కిలి గట్టిగా నిర్బంధించి; (మైంగన్‌+ 
ఉన్నన్‌= (మింగబోతుండగా; ఆ, అసురతోడన్‌= ఆ రాక్షసునితో; కడంగి= పూనుకొని; మల్లయుద్దంబు+చేయుచున్‌; దర్ప+ 
ఉన్నతుండు= గర్వంలో అధికుడైనవాడు; మీ సుతు(డు= మీ కుమారుడు; అల్ల చోటన్‌= ఆ (ప్రదేశాన; ఉన్నవా(డు= ఉన్నాడు. 


తాత్సర్యం: మేఘకాంతిని మించిన నల్లదనంతో కన్సట్టే ఆ యిల్లు గల హిడింబుడనే రాక్షసుడి చెల్లెలిని. అతడు 
మీకు కీడు చెయ్యుమని నన్ను పంపిస్తే, నేను మీ కుమారుణ్ణి భర్తగా భావించి, మన్మథబాధ పొంది ఆలస్యం 
చేయటంచేత, అతడు వచ్చి కోపించి మీతో పాటు నన్నుగూడ మైంగబోయాడు. అప్పుడు గర్వాధికుడైన మీ 
కుమారుడు పూనుకొని అతనితో మల్లయుద్దం చేస్తూ అదిగో అక్కడ ఉన్నాడు. 


విశేషం: అన్నిచోట్ల ప్రాసయతి గల సీసం. ప్రసాదగుణంగల రచనలో - (ప్రసన్నంగా మాట్లాడిన హిడింబమాటలు రచించటం, 
ఒక్కగుక్కలో ఎంతోకథను చెప్పుతున్న స్ఫూర్తిని సీసపద్యరచనలో కలిగించటం నన్నయ కథాకథనశిల్పం. హిడింబమాటలు 
పొల్గులేనివి, సార్థకమైనవి, సాభిప్రాయమైనవి. 'మీ తనయునందు పతిబుద్ది తాల్చి, ఉద్దతమన్న్మథార్తనై మసలితిని' అన్న వాక్యం 
ఆమె సంభాషణలో ఆయువుపట్టు. అదే కుంతిమనసును ఆకట్టుకొన్న సమ్మోహనాస్త్రం. మీ సుతుడు దర్చోన్నతుండు' అనే 
మాట కోడలు అత్తతో అనదగిన ఆప్యాయపు అభివ్యక్తి. రాబోయే కథను వస్తుధ్వనితో (ప్రసన్నంచేశాడు నన్నయ. (సంపా.) 


వ. ‘నన్నును మిమ్మును రక్షించి యా రక్కసు నుక్కడంగ నశ్రమంబున నిప్పడు చంపుం జూడుం' KOH నందటు లేచి 
యుద్దతులై మల్లయుద్దంబు సేయుచున్న భీమహిడింబులం జూచి; రంత నచ్లోటికిం జని యర్జునుండు భీమసేనున 
8 ట్లనియె. 215 
ప్రతిపదార్థం: నన్నునున్‌; మిమ్మునున్‌; రక్షించి= కాపాడి; ఆ, రక్కసు+ఉక్కు+అడంగన్‌= ఆ రాక్షసుడిబలం నశించేటట్టు; 


అ(్రమంబునన్‌= సులువుగా; ఇప్పుడు= ఈ సమయంలోనే; చంపున్‌= చంపుతాడు; చూడుండు+అనినన్‌; అందణున్‌, లేచి; 
ఉద్దతులు+ఐ= గర్సించినవాళ్లై, మల్ల, యుద్దంబు; చేయుచున్‌+ఉన్న= మలయుదధదం చేసూ ఉన్న; భీమ, హిడింబులన్‌= 
డా) ౧ ఇ ౧ ఢా) 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 679 


భీముడిని, హిడింబుని; చూచిరి; అంతన్‌= అప్పుడు; అర్జునుండు; ఆ+చోటికిన్‌ చని= అక్కడకు వెళ్ళి; భీమసేనునకున్‌; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'నన్నూ మిమ్మల్నీ రక్షించి, ఆ రాక్షసుణ్ణి ఇప్పుడు సులభంగా చంపగలడు చూడండి” అని అనగా- 
అందరూ లేచి, గర్వించి మల్లయుద్దం చేసే ఆ భీమహిడింబులను చూచారు. అప్పుడు అర్జునుడు వాళ్ళు యుద్దం 
చేసే చోటికి పోయి భీమునితో ఇట్లా అన్నాడు. 


విశేషం: 'నన్నూ మిమ్మూ రక్షించి అనటంలో కలుపుగోలుతనాన్ని, ఆత్మీయతనూ; “ ఆ రాక్షసుడు” అని అన్నను 
సేర్కొనటంలో పుట్టింటి సంబంధాన్ని (త్రెంచుకొని అత్తవారింటిలో కలిసిపోయిన ఆప్యాయతను అద్భుతంగా (ప్రదర్శించింది 


హిడింబ. 


ఉ. తూ ర్పరుణంబుగా౯ దొడ౮ె దుష్టనిశాచరవేళ యయ్యెడున్‌ 
మార్చుము కాలయాపన మమర్పక యప్పిశితాశి( బట్టి పా 
లార్చం(గ నేల నావుడు బలాఢ్యు(డు భీముడు మల్లవిద్య నే 
ర్వేర్చ్వడయగా హిడింబు బలహీన పరాక్రము- జేసి జెచ్చెరన్‌. 216 


ప్రతిపదార్థం: తూర్పు+అరుణంబు+కాన్‌+తొడగాన్‌= తూర్పుదిక్కు ఎగ్రపడటం మొదలైంది; దుష్ట, నిశా చర, వేళ+ 
అయ్యెడున్‌= దుర్మార్గులైన రాక్షసుల వేళ అవుతున్నది; కాల, యాపనము+అమర్ప్సక= ఆలస్యం చేయక; ఆ+పిశితాశిన్‌+పట్టి= 
ఆ రాక్షసుడిని పట్టి; మార్పుము= చంపుము; పాలార్ప(గన్‌+ఏల= ఉపేక్షించుట ఎందుకు?; నావుడున్‌= అని అనగా; బల+ 
ఆఢ్యు(డు= బలంతో కూడినవాడు; భీముడు; మల్ల, విద్య, నేర్పు+ఏర్పడ(గాన్‌= మల్లవిద్యలోని నైపుణ్యం ప్రకాశించేటట్టు; 

౧M (30) a kapi 
హిడింబున్‌= హిడింబాసురుణ్ణి; చెర+చెరన్‌= వెంటనే; బలహీన, పరా(క్రమున్‌= బలం నశించిన YONO కలవాళ్లిగా; చేసెన్‌. 


తాత్సర్యం: 'తూర్సు ఎర్రబడుతున్నది. దుష్ట్రరాక్షసులకు అనుకూల సమయం ఆసన్నమౌతున్నది. ఆలస్యం చేయక 
ఆ రాక్షసుణ్ణి చంపుము’ అని అర్జునుడనగా తనమల్లయుద్దనైపుణ్యం మెరయగా భీముడు హిడింబాసురుణ్ణి 
బలహీనుణ్ణి చేశాడు. 


నిశేషం: సంధ్యాసమయం రాక్షసుల కనుకూలమట! పూర్వసంధ్యాసమయంలో రౌద్రముహూర్తం వస్తుందట! అప్పుడు రాక్షసు 
లెక్కువ శక్తిమంతులవుతారట! “పుర సృంరజ్యతే (ప్రాచీ | పూర్వా సంధ్యా (ప్రవర్తతే | రౌద్రే ముహూర్తే రక్షాంసి | భవంతి 
బలవంతి చి - శ్రీమదాంధ్రమహాభారతసంశోధిత(ప్రతి, పుట.376. 


క వడి నసురవాత ముక్కున । నుడుగక రక్తప్తవాహ మొలుకుచు నుండన్‌ 
గడకాలు వట్టి వానిని । మడవక పవనజు(డు నూటు మాటులు వీచెన్‌. 217 


ప్రతిపదార్థం: వడిన్‌= వేగంగా; అసుర, వాత= రాక్షసునియొక్కనోటనుండి; ముక్కునన్‌= ముక్కునుండి; ఉడుగక= ఆగక; 
రక్త, (ప్రవాహము= నెత్తుటిధార; ఒలుకుచున్‌, ఉండన్‌= కారుతూ ఉండగా; పవనజు(డు= వాయుపు(త్రుడైన భీముడు; కడ, 
కాలు, పట్టి= కాలి చివరిభాగం పట్టుకొని; వానిన్‌= ఆ హిడింబాసురుడిని; మడవక= వెనుకాడక; నూణు, మాలులు; వీచెన్‌= 
విసిరాడు (గిరగిర (త్రిప్పాడు) 


680 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: హిడింబాసురుడి నోట, ముక్కున ఆగకుండా నెత్తురుధారలు కారుతూ ఉండగా, భీముడు అతడి 
కడకాలుపట్టి గాలిలోకి ఎత్తి గిరగిరా వందసార్గు త్రిప్పాడు. 


విశేషం: విసరటం పవనగుణం. హిడింబుడి కడకాలు పట్టి అతడిని వంగనీయక అతివేగంగా నూరుమారులు విసరిన 
భీముడిని పవనజుడని సంబోధించటం ఎంతో ఉచితంగా ఉన్నది. 


ఆ. లావు సెడ(గ నిట్లు వీవంగ బడి గత । Tape డయిన యసురం E బట్టి 


నేల బెట్టి వాని కోలెమ్ము బ్రల్లన । విటీచి నడుము ద్రుంచి వీచి వైచె. 218 
ప్రతిపదార్థం: లావు+చెడ(గన్‌= బలం నశించేటట్టు; ఇట్టు= ఈ విధంగా; వీవంగన్‌+పడి= వినరబడి; గత, 
చేష్టు.డు+అయిన= పోయినచేష్టలు కలవాడైన; అసురన్‌= రాక్షసుడిని; చిక్కన్‌+పట్టి= బిగియపట్టి; నేలన్‌+పెట్టి= నేలమీద పెట్టి; 
వాని, కోలెమ్ము= వాడి వెన్నెముకను; (బ్రల్లు+అనన్‌= భళ్ళుమనేటట్టు: విణిచి; నడుము; (త్రుంచి; వీచి, వైచెన్‌= గాలి 
విసురునట్టు విసరివేశాడు. 


తాత్సర్యం: బలం క్రుంగేటట్లు ఈ విధంగా విసరటంచేత అవయవాల కదలికలు కోల్పోయిన హిడింబుణ్ణి 
బిగియబట్టి, నేలమీద పెట్టి, అతడి వెన్నెముక విరిచి, నడుము (త్రుంచి విసరివేశాడు. 


విశేషం: అలతి అలతి పదాలతో కూడిన ఈ ఆటవెలది ఆ హిడింబుడి (ప్రాణాలతో భీముడాడుకొన్న అతిభయంకరమైన 
తీరును అద్దంలోవలె పాఠకునికి (ప్రదర్శిస్తున్నది. 
| — 


వ. అట్టి చిత్రవధం జూచి చిత్రీయమాణచిత్తు లై భీమసేను పరాక్రమంబు వొగడుచు నందటు హిడింబానుగమ్యమాను 
లై చని; ర ట్లరుగునెడ భీముండు హిడింబ రాక కొడంబడక ‘రాక్షసులు వైరంబు( దలంచి మాయలు సేయుడురు 
కావున నీవు మాతోడ రావలవదు; నిన్ను విశ్వసింపము; నీవును మీయన్న వోయిన తెరువున పొ' మ్మనిన నది 
భయంపడి వడవడ వడంకుచున్న దానిం జూచి కరుణారసార్టచిత్తుం tan ధర్మరాజు భీమున కి ట్లనియె. 219 

ప్రతిపదార్థం: అట్టి= అటువంటి; చిత్ర, వధన్‌= చిత్రమైన చంపటాన్ని; చూచి; చిత్రీయమాణ, చిత్తులు+ఐ= ఆశ్చర్యపడుతున్న 
మనస్సు కలవాళ్ళయి; భీమసేను, పరా(క్రమంబు= భీమునిపరా(క్రమాన్ని; పొగడుచున్‌= పొగడుతూ; అందజు; హిడింబ+ 
అనుగమ్యమానులు+ఐ= హిడింబచేత వెంబడింపబడినవాళ్ళయి; చనిరి=వెళ్ళారు; అట్టు+అరుగు+ఎడన్‌= ఆ విధంగా 
వెళ్ళేటప్పుడు; భీముండు; హిడింబ, రాకకు+ఒడంబడక= హిడింబ రావటానికి ఇష్టపడక; రాక్షసులు= రక్కసులు; వైరంబున్‌= 
పగను; తలంచి= మనస్సులోఉంచి; మాయలు; చేయుదురు= చేస్తారు; కావునన్‌; నీవు; మాతోడ; రా, వలవదు= రావద్దు; 
నిన్నున్‌= నిన్ను; విశ్వసింపము= నమ్మము; నీవును; మీ+అన్న+పోయిన; తెరువునన్‌= మార్గాన; పొమ్ము+అనినన్‌= పొమ్మని 
అనగా (అన్నపోయినమార్గం మరణమే); అది= ఆ హిడింబ; భయంపడి= భీతిచెంది; వడవడ, వడంకుచున్‌+ఉన్న దానిన్‌+చూచి= 
వడవడ వణకుతూ ఉండేది చూచి; కరుణా, రస+ఆ॥ర్ట, చిత్తుండు+అయి= దయారసంచేత తడిసిన మనస్సు కలవాడై; 
ధర్మరాజు; భీమునకున్‌+ఇట్టు+అనియెన్‌= భీమునితో ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ విధంగా హిడింబుణ్ణి చిత్రవధ చేయటంచూచి ఆశ్చర్యపడి, భీమునిపరా(క్రమాన్ని పొగడుతూ, 
హిడింబ తమ వెంట రాగా, అందరూ అతనిదగ్గరకు వెళ్ళారు. భీముడు హిడింబ రాకకు ఇష్టపడక“ రాక్షసులు 
పగబట్టి మాయలు చేస్తారు. అందుచేత నీవు మాతో రావద్దు. నీవుకూడా మీ అన్న చనిపోయినట్టే చావు మని 
అనగా, ఆ రాక్షసి భయపడి వడవడ వణుకుతుండటం చూచి దయతో ధర్మరాజు భీమునితో ఇట్టా అన్నాడు. 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 681 


తే. వధకు SANG వచ్చినవాని( జంపి 1 తదియు ధర్ష్మువ; యిది చాల BEO; దీని 

కలుగ జన; దాత్మరక్షకు నగ్గలంబు | ధర్మరక్షయ యుత్తమధార్మ్మికులకు. 220 
ప్రతిపదార్థం: వధకున్‌+అర్హు(డు+ఐ= చంపబడటానికి తగినవాడై; వచ్చినవానిన్‌= వచ్చిన అతణ్ణి; చంపితివి= చంపావు; 
అదియు= అది; ధర్మువు+అ= ధర్మమే; ఇది= ఈ హిడింబ; చాలన్‌, అబల= ఏ మాత్రం బలం లేనిది - ఆడది; 
దీనికిన్‌+అలుగన్‌= దీనిమీద కోపపడటం; చనదు= కూడదు; ఉత్తమ, ధార్శ్మికులకు= ఉత్తములైన ధర్మాత్ములకు; ధర్మ 
రక్షయ= ధర్మాన్ని రక్షించటమే; ఆత్మరక్షకున్‌= తనరక్షణకంటె; అగ్గలంబు= అధికం. 
తాత్సర్యం: చంపదగినవాణ్ణి చంపావు. అది ధర్మమే. ఈ హిడింబ చాలా అబల. దీనిమీద కోపపడ కూడదు. 
ఉత్తములైన ధర్మాత్ములకు ఆత్మరక్షణకంటె ధర్మరక్షణమే ఉత్తమం. 


విశేషం: నన్నయ రుచిరార్హసూక్తినిధిలో ఇదొక సూక్తిరత్నం. సమస్యను విశ్లేషించి నిర్లయించటంలో ధర్మజునివివేకం అపూర్వం. 
హిడింబను రక్షించటం ధర్మరక్షణం; శిక్షించటం ఆత్మరక్షణానికి సంబంధించింది. ఆత్మరక్షణకొరకు చూడక ధర్మరక్షణచేయటం 
ఉత్తమధార్శ్మికుల కర్తవ్యమని ధర్మజుని తీర్పు. 
క, ఆపద యైనను ధర్మువ । ప్రాపుగ రక్షింపవలయు బరమారము; ధ 

ర్మాపాయమ ధార్మ్మికులకు | నాపద జన్మాంతరమున ననుగత మగుటన్‌. 221 
ప్రతిపదార్థం: ఆపద+ఐనను= ప్రమాదం కలిగినా; ధర్మువు+అ= ధర్మాన్నే; (ప్రాపుగన్‌= ఆధారంగా; రక్షింప, వలయున్‌= 
కాపాడాలి; పరమ+అర్థము= సత్యం; జన్మ+అంతరమునన్‌= ఇంకొక పుట్టుకలోకూడ; అనుగతము+అగుటన్‌= వెంబడించేది 
కావటంవల్ల; ధార్మికులకున్‌= ధర్మం ఆచరించేవారికి; ధర్మ+అపాయము+అ= ధర్మం చెడటమే; ఆపద= కీడు. 
తాత్సర్యం: తనకు ఆపద కలిగినా ధర్మాత్ములు ధర్మాన్నే రక్షించాలి. ఇది నిజం. ఎందుచేతనంటే ఇంకొక జన్మలో 
కూడా వెంటవచ్చేది కావటంచేత ధర్మం చెడిపోవటమే ధర్మాత్ములకు నిజమైన ఆపద. 


విశేషం: ధర్మప్రబోధానికి, ధర్మసూక్ష్మవివరణకు కథాగమనంలో ఎక్కడ ఏ అవకాశం వచ్చినా నన్నయ దాన్ని జారవిడువడు. 

కథా ప్రసన్నతకు భంగం లేకుండా, సూటిగా, సులభశైలిలో, రమణీయంగా ధర్మాన్నిగూర్భ్చి చెప్పి ఆవలికథను కొనసాగించటం 

ఆయన పద్దతి. 

వ. “దీనియందు రాక్షసభావం బుపలక్షింపవలవదు; మాకు నాత్మీయబుద్ధియ యుండు’ ననిన హిడింబ 
ధర్మరాజునకుం గుంతీదేవికి మొక్కి యేకాంతంబున( గుంతి కి ట్లనియె; 'నవ్వా! సర్వప్రాణులకు సామాన్యం 
బయ్యును మనోజరాగంబు వనితల కసహ్యం బయి విశేషంబయి యుండు; నేను వృకోదరునిమిత్తంబు 
మదనబాణబాధిత నయి నాచుట్టంబులను జెలులను విడిచితి; నాయిష్టంబు మీరు గావింపనినా( డిప్పడ 
ప్రాణంబులు విడుతు; నన్ను రక్షించిన మీకు నిష్టంబులయినవాని నెల్లం దలంచి చేయుదు; నిమ్ముగానియెడ 
మి మృ్మందటి నెత్తికొని మీమెచ్చినచోటికి( బోవనేర్తు; నాపలుకులు నమ్ము నది; యే నతీతానాగతవర్తమానంబు 
లెల్లను దెల్లంబుగా నెటుంగుదు; వలయునేని యనాగతంబు సెప్పెద వినుండు; ముందట నొక్క సరోవరంబును 


682 శ్రీమదాంధ్ర మహాభారతము 


నొక్కవనస్పతియునుం గల; వవి రెండును శాలిహోత్రుం డనుమహామునిచేతం దపఃప్రభావంబునం 
బడయంబడినయవి; యక్కొలనినీళ్ళు ద్రావినవారికి నెన్నండును నా(కలియును నీరువట్టును లే; వవ్వనస్పతియు 
శీతవాతాతపవర్షంబులవలన రక్షించు; మీర లందున్న మీ కడకు గృష్టద్వైపాయనుండు వచ్చి మీకు హితోపదేశంబు 
సేయు నని చెప్పిన. 222 


ప్రతిపదార్థం: దీని+అందున్‌= ఈ హిడింబపట్ట; రాక్షస భావంబు; ఉపలక్షింపవలవదు= చూడవద్దు; మాకున్‌; ఆత్మీయ, 
బుద్దియు+అ= బంధువనే తలంపే; ఉండున్‌= ఉన్నది; అనినన్‌; హిడింబ; ధర్మరాజునకున్‌, కుంతీదేవికిన్‌; (మొక్కి; 
ఏకాంతంబునన్‌= ఒంటరిగా; కుంతికిన్‌; ఇట్టు+అనియెన్‌; అవ్వా= అమ్మా; సర్వ, ప్రాణులకున్‌= అన్ని జీవులకు; సామాన్యంబు+ 
అయ్యును= సాధారణమే అయినను; మనోజ, రాగంబు= మన్మథునివలన కోరిక; వనితలకున్‌= (స్త్రీలకు; అసహ్యంబు+అయి= 
ఎక్కువైనదై; ఉండున్‌= ఉంటుంది; నేను; వృక+ఉదరు, నిమిత్తంబు= భీమునికారణంగా; మదన, బాణ, బాధితను+అయి= 
మన్మధథునియొక్కబాణాలచేత బాధింపబడినదాననై; నా, చుట్టంబులనున్‌; చెలులనున్‌= స్నేహితులను; విడిచితిన్‌= వదలిపెట్టాను; 
నా+ఇష్టంబు= నాయొక్క కోరికను; మీరు, కావింపనినాడు= మీరు తీర్చని రోజు; ఇప్పుడు+అ= ఇప్పటికిప్పుడే; ప్రాణంబులు 
విడుతున్‌= (ప్రాణాలు వదలివేస్తాను; నన్నున్‌; రక్షించినన్‌; మీకున్‌ ఇష్టంబులు+అయిన, వానిన్‌+ఎల్లన్‌= మీకిష్టమైన అన్నింటిని; 
తలంచి= ఆలోచించి; చేయుదున్‌= చేస్తాను; ఇమ్ము, కాని+ఎడన్‌= అనుకూలం కానిదైన చోట; మిమ్మున్‌+అందణన్‌= 
మిమ్మల్ని అందరినీ; ఎత్తికొని; మీ మెచ్చిన, చోటికిన్‌ = మీరు కోరిన (ప్రదేశానికి; పోవన్‌; నేర్తు= పోగలను; నా పలుకులు= 
నా మాటలు; నమ్మునది= నమ్మండి; ఏన్‌= నేను; అతీత+అనాగత, వర్తమానంబులు+ఎల్లను= భూత భవిష్య, ద్వర్తమానాల 
నన్నింటిని; తెల్లంబుగాన్‌= స్పష్టంగా; ఎఖుంగుదున్‌; వలయున్‌+వఏని= అవసరమైతే; అనాగతంబు= రాబోయేదాన్ని; చెప్పెదన్‌; 
వినుండు; ముందటన్‌; ఒక్క సరోవరంబును= ఒక కొలను; ఒక్క, వనస్సతియున్‌= ఒక్క చెట్టు; కలవు; అవి, రెండును; 
శాలిహోత్రుండు+అను= శాలిహోతుడు అనే పేరుగల; మహామునిచేతన్‌= మహర్షి చేత; తపఃప్రభావంబునన్‌, పడయన్‌+ 
పడిన+అవి= తపస్సు యొక్క ప్రభావంతో. పొందబడినవి; ఆ+కొలని= ఆ కొలనులోని; నీళ్ళు; (త్రావిన, వారికిన్‌; ఎన్నండును= 
ఎప్పుడునూ; ఆశలియును; నీరుపట్టును= దప్పికయును; లేవు; ఆ+వనస్పతియున్‌= ఆ చెట్టుకూడ; శీత+వాత+ఆతప, 
వర్షంబువలనన్‌= చలి, గాలి, ఎండ, వానలనుండి; రక్షించున్‌= కాపాడుతుంది; మీరలు, అందు+ఉన్నన్‌= అచ్చట ఉండగా; 
మీ, కడకున్‌= మీ చెంతకు; కృష్ణద్లై పాయనుండు= వేదవ్యాసమహర్షి; వచ్చి; మీకున్‌, హిత+ఉపదేశంబు= మేలును కలిగించేమాటలు; 
చేయున్‌= చెప్తాడు; అని; చెప్పినన్‌. 

తాత్సర్యం: “ఈ హిడింబను రాక్షసిగా చూడవద్దు. మాకు ఈమెపట్ల బంధుభావమే ఉన్నది” అని ధర్మరాజు అనగా 
- హిడింబ, ధర్మజునికి, కుంతీదేవికి ఘొక్కి ఏకాంతంలో కుంతితో “అమ్మా! సర్వ(ప్రాణులకు కామవాంఛ 
సమానమే. అయినా గ్రీలవిషయంలో ఇది ఓర్చుకొనరానిదై ఉంటుంది. నేను భీమునిమీద మనసుపడి బంధువులను, 
స్నేహితులను వదలుకొన్నాను. నాకోరికను మీరు తీర్చకుంటే ప్రాణాలు విడుస్తాను. నన్ను రక్షిస్తే మీ కిష్టమైన వాటిని 
చేస్తాను. మీకు మార్గం అనుకూలంగా లేనప్పుడు మీరు కోరినచోట్లకు మిమ్మల్ని ఎత్తుకొని పోయి చేర్చగలను. 
భూతభవిష్యద్వర్తమానాలను ఎరిగి చెప్పగలను. ఇప్పుడు రాబోయేదాన్ని గురించి చెప్తాను-వినండి. ముందర కొంత 
దూరాన ఒక సరోవరం, ఒక వృక్షం ఉన్నాయి. అవి రెండూ శాలిహోత్రుడనే మహామునితపఃప్రభావంచేత ఏర్పడ్డాయి. 
ఆ సరోవరంలోని నీళ్ళు (త్రాగితే ఆకలిదప్పులుండవు. ఆ చెట్టు - చలి, గాలి, ఎండ, వానలనుండి రక్షించగలదు. 
మీ రక్కడ ఉండగా కృష్ణద్వైపాయనుడు వచ్చి మీకు మేలుకలిగేమాటలు చెప్తాడు” - అని చెప్పగా. 


క విని కుంతియు( బాండవులును | మనమున విస్మయముపడి సమంజసభావం 
బున దాని దివ్యవనితయ | యని తద్దయు నాదరించి రప్పుడు కరుణన్‌, 223 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 683 


ప్రతిపదార్థం: వని, కుంతియున్‌; పాండవులును; మనమునన్‌; విస్మయముపడి= ఆశ్చర్యపడి; సమంజస, భావంబునన్‌= 
మంచి అభిప్రాయంతో; దానిన్‌= ఆ హిడింబను; దివ్యవనితయ+అని= దేవతా(స్తీ అని; అప్పుడు; కరుణన్‌= దయతో; 
తద్దయున్‌= మిక్కిలి; ఆదరించిరి. 


తాత్సర్యం: హిడింబమాటలు విని కుంతీదేవి, పాండవులు ఆశ్చర్యపడి మంచి అభిప్రాయంతో ఆమెను దేవతా 
కాంతగా భావించి మిక్కిలిదయతో అదరించారు. 


వ. అంత దాని వినయంబునకు ననాగతం బెటుంగుటకు సంతసిల్లి కుంతి భీమున కి ట్లనియె. 224 


ప్రతిపదార్థం: అంత= తరువాత; దాని, వినయంబునకున్‌= ఆ హిడింబయొక్క అణకువకు; అనాగతంబు+ఎణుంగుటకున్‌= 
రాబోయేదాన్ని తెలిసికొనగలగటానికి; సంతసిల్లి= సంతోషించి; కుంతి; భీమునకున్‌; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: ఆ తరువాత హిడింబయొక్క అణకువకు, భవిష్యత్తును తెలిసికొనగలిగిన వివేకానికి సంతోషించి, 
కుంతీదేవి భీమునితో ఈ విధంగా అన్నది. 


భీముడు తల్లియనుమతంబున హిడింబను బరిగ్రహించుట (సం. 1-143-1) 


క, అన్న! యిది ధర్ము వని మీ | యన్నను నన్నును నతిప్రియంబున KOS 

మన్నించి, యేమి BOWO గ్రన్నన మా పసుపు సేయ NGAPA బుద్దిన్‌. 225 
ప్రతిపదార్థం: అన్న= నాయనా భీమోేనా! ఇది; ధర్మువు+అని= ధర్మమని; మీ, అన్నను= మీ అన్న అయిన ధర్మరాజును; 
నన్నును= నన్ను; అతిప్రియంబునన్‌= మిక్కిలి (ప్రీతితో; ఎదలో= మనస్సులో; మన్నించి= గౌరవించి; ఏమి+పనిచినన్‌- ఏమి 
ఆజ్ఞాపించినా; (క్రన్నన= వెంటనే; మా, పసుపు+చేయన్‌= మాయొక్క ఆజ్ఞ చేయటానికి; బుద్దిన్‌= ఇష్టపడి; కడ(గుము= 
పూనుకొమ్ము. 
తాత్సర్యం: నాయనా! భీమసేనా! మో అన్న ధర్మరాజునూ, నన్నూ గౌరవించి, మేము ఏమి ఆజ్ఞాపించినా అది ధర్మ 
మని తలచి, వెంటనే చేయుము. 


విశేషం: 'అన్న' - వాత్సల్యపూరితమైన సంబోధన. 'బుద్దిన్‌ అనే దానికి 'భక్తినో అనే పాఠాంతరం కూడ ఉన్నది. 
క ఇది పరమ సాద్ది, దీనిని | మది నొండుగ BOGA వలదు, మానుగ బుత్త్తా 
భ్యుదయ మగు బాండుహితముగ । నిది కార్యం బని పరిగ్రహాంపుము నెమ్మిన్‌. 226 


ప్రతిపదార్థం: ఇది= ఈ హిడింబ; పరమసాధ్సి= ఉత్తమ పతివ్రత; మదిన్‌= మనస్సులో; దీనిన్‌= ఈమెను; ఒండుగన్‌= 
వేరొక విధంగా; తల(పవలదు= భావించవద్దు; మానుగన్‌= ఒప్పుగా; పాండు, హితముగన్‌= పాండురాజుకు మేలు కలిగేటట్టు; 
పుత్ర+అభ్యుదయము+అగున్‌= పుత్రుడు పుట్టటం జరుగుతుంది; నెమ్మిన్‌= సంతోషంతో; ఇది; కార్యంబు+అని= ఇది 
చేయదగిన పని అని; పరిగ్రహింపుము= చేపట్టుము. 


తాత్సర్యం: ఈ హిడింబ ఉత్తమపతి(వ్రత. మనస్సులో దీన్ని గురించి వేరొక విధంగా భావించవద్దు. పాండురాజుకు 
కూడా మేలుకలిగేటట్లు పుత్రుడు పుడతాడు. ఇది చేయదగినపని అనే తలంపుతో దీన్ని చేపట్టుము. 


684 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: వంశంలో పుత్రపౌత్రాభివృద్ది పితృదేవతలకు హితమైనది. అందుచేతనే కుంతి పాండుహితంగా పుత్రాభ్యుదయం 
అవుతుందనటం. 


వ. అని భీమసేను నొడంబటబిచి హిడింబ కనురాగంబుగా( జెప్పి 'నీవు శుచి వయి యుత్తమ స్తీ గుణంబులు దాల్చి 
భీమునకు మనఃప్రియంబు సేయుము; పగ శ్లెల్లను మీ యిష్టంబున విహరించి రాత్రులు మాయొద్దన యుండు 
నది' యని నియమించిన భీముండును 'బుత్రజన్మం బగునంతకు దీని మీవచనంబున( బరిగ్రాంచెద' నని వారల 
సమక్షంబున సమయంబు సేసె; నంత బాండవులు జననీసహితంబు శాలిహోత్రునాశ్రమంబునకుం జని 
ప్రభాతసమయంబున నక్మొలన( గృతస్మాను లయి సంధ్యావందనంబులు దీర్చి; శాలిహోత్రుచేతం బూజితు లయి 
తద్వనస్పతి చాయా శీతల తలంబున విశ్రమించి విగత క్షుత్సిపాసు లై సుఖం బున్నంత. 227 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారం; భీమసేనున్‌, ఒడంబణిచి= ఒప్పించి; హిడింబకున్‌; అనురాగంబుగాన్‌= (ప్రేమగా; చెప్పి; 
నీవు; శుచివి+అయి= పరిశుద్దురాలవై; ఉత్తమ, (స్తీగుణంబులు+తాల్సి= ఉత్తమగస్తీయొక్క లక్షణాలను కలిగి; భీమునకున్‌; 
మనఃప్రియంబున్‌= మనస్సుకు సంతోషాన్ని; చేయుము= కలిగించుము; పగళ్లు+ఎల్లను= పగలంతా, మీ ఇష్టంబున= 
మీయొక్క ఇష్టం వచ్చినట్టు; విహరించి= తిరిగి; రాత్రులు; మా+ఒద్దన= మాదగ్గరే; ఉండునది= ఉండండి; అని= ఆ విధంగా; 
నిమమించినన్‌= కట్టడి చేయగా; భీముండును; పుత్ర, జన్మంబు+అగు+అంతకు= కొడుకు పుట్టేవరకు; దీనిన్‌= హిడింబను; 
మీ వచనంబునన్‌= మీయొక్క మాటచేత; పరిగ్రహించెదను+అని= చేపడతానని. వారల= వాళ్లయొక్క; సమక్షంబునన్‌= 
ఎదుట; సమయంబు+చేసెన్‌= (ప్రతిజ్ఞ చేసినాడు; అంతన్‌= ఆ తరువాత; పాండవులు= పాండుకుమారులు; జననీసహితంబు= 
తల్లితోకూడి; శాలిహోత్రు+ఆ(శ్రమంబునకున్‌= శాలిహోతునియొక్క ఆ(శ్రమానికి; చని=పోయి (వెళ్లి); ప్రభాత సమయంబునన్‌= 
ప్రొద్దుననే; ఆ+ కొలనన్‌= ఆ సరోవరంలో; కృత+స్నానులు+అయి= చేయబడ్డ స్నానము కలవారై; సంధ్యావందనంబులు= 
సంధ్యాసమయంలోని నమస్కారాలు; తీర్చి= తీర్చుకొని; శాలిహోత్రు+చేతన్‌= శాలిహోత్రమునిచేత; పూబితులు+అయి= 
గౌరవింపబడ్డవాళ్లై; తత్‌+వనస్పతి+ఛాయా+శీతల+తలంబునన్‌= ఆ వనస్పతి అను చెట్టు నీడయొక్క చల్లని (ప్రదేశంలో; 
విశ్రమించి= విశ్రాంతి తీసుకొని; విగత+క్షుత్‌+పిపాసులు+ఐ= బొత్తిగా పోయిన (పూర్తిగా పోగొట్టబడిన) ఆకలి, దప్పిక 
Sora; సుఖంబు= సుఖంగా; ఉన్నంతన్‌= ఉన్న అనంతరం. 


తాత్సర్యం: అని భీమసేనుణ్ణి ఒప్పించి, హిడింబకు ప్రియంగా జెప్పి, 'నీవు పరిశుద్దురాలవై ఉత్తమ (స్రీగుణాలతో 

భీముణ్ణి సంతోషపెట్టుము. పగలు నీ ఇష్టం వచ్చిన చోట తిరిగి, రాత్రులు మా దగ్గరే ఉండండి” అని నియమించగా 

భీముడుకూడ ‘కొడుకు పుట్టేవరకు హిడింబను మీ మాటప్రకారం చేపడతా” నన్నాడు. తరువాత పాండవులు తల్లితో 

కలిసి శాలిహో(త్రుని ఆశ్రమానికి వెళ్ళారు. ప్రొద్దున్నే అక్కడికొలనులో స్నానంచేసి, సంధ్యావందనాలు తీర్చుకొని, 

శాలిహోత్రునిచే గౌరవింపబడ్డారు. అక్కడిచెట్టునీడయొక్క చల్లదనంలో విశ్రాంతి తీసికొని, ఆకలిదప్పికలు తీరి 
Go e ౧ 

సుఖంగా ఉన్నారు. 


పాండవులకు వ్యాసు(డు హితోపదేశము సేయుట (సం.1-144-7) 


ఉ. పుణ్యతపోమయుండు మునిపూజ్యు(డు బ్రహ్మసమప్రభుండు బ్ర 
హ్మణ్యు(డు ప్రావృషేణ్యజలదాసితవర్దు( డశేషకిల్టిషా 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 685 


రణ్యద వానలుం డగు పరాశరనందను( డేగుదెంచెః ద 

త్పుణ్యచయస్వరూపమునుబోలె గరంబు మనోముదంబుగన్‌. 228 
ప్రతిపదార్థం: పుణ్యతపః+మయుండు= పవిత్రమైన తపస్సు నిండుగా గలవాడు; ముని, పూజ్యా(డు= మునులచేత పూజింప 
దగినవాడు; (బ్రహ్మసమ(ప్రభుండు= (బ్రహ్మదేవునితేజస్సుతో సమానమైన తేజస్సు కలవాడు; (బ్రహ్మణ్యు(డు= (బ్రాహ్మణులకు 
హితుడైనవాడు; ప్రావృషేణ్య, జలద+అసిత, వర్గుడు= వర్గ్షాకాలంలలోని మేఘంవలెౌ నల్హ్లనైన రంగు కలవాడు; అశేష 
కిల్సిష+ అరణ్య; దవానలుండు+అగు= సర్వపాపాలు అనే అడవికి కార్చిచ్చువంటి వాడైన; పరాశర, నందను(డు= పరాశరుని 
యొక్క కుమారుడు, వ్యాసుడు; తత్‌+పుణ్య, చయ, స్వరూపమును+పోలెన్‌= ఆ కుంతీ పాండవులయొక్క పుణ్యసమూహంయొక్క 
ఆకారంవలె; కరంబు= మిక్కిలి; మనస్‌ ముదంబుగన్‌= మనస్సుకు సంతోషం కలిగేటట్టు; ఏగుదెంచెన్‌= వచ్చాడు. 
తాత్సర్యం: పవిత్రమైన తపస్సు నిండుగా కలవాడు, మునులచేత పూజింపదగినవాడు; (బ్రహ్మదేవునితో సమానమైన 
తేజస్సు కలవాడు; (బ్రాహ్మణులకు హితుడైనవాడు; వర్గాకాలమేఘంవంటి రంగుకలవాడు; సర్వపాపాలను వారించేవాడు 
అయిన వ్యాసుడు; ఆ కుంతీపాండవులయొక్క పుణ్యస్వరూపంవలె, వాళ్ళ మనస్సులకు ఆనందం కలిగేటట్లుగా 
వచ్చాడు. 


విశేషం: అలం: ఉపమ, రూపకం. 


వ. ఇట్లు వచ్చిన వేదవ్యాసమునీంద్రునకు నందటు నతిభక్తి నమస్కరించి యాస నార్భ్ర్యాది విధులం బూజించి 
యున్నవారలం గరుణార్జద్భష్టిం జూచి కృష్ణద్వైపాయనుం డి ట్లనియె. 229 
ప్రతిపదార్థం: ఇట్లు; వచ్చిన; వేదవ్యాస, ముని+ఇం(ద్రునకున్‌= వేదవ్యాసమునిశశ్రేష్టునికి; అందణున్‌; అతి, భక్తిన్‌= మిక్కిలి 
భక్తితో; నమస్కరించి; ఆసన+అర్థ్య+ఆది, విధులన్‌= ఆసనం, అర్థ్యం, మొదలైన ఏర్పాట్లతో; పూజించి; ఉన్నన్‌=ఉండగా; 
వారలన్‌= వాళ్లను; Seten, దృష్టిన్‌= దయచేత SÊG చూపుతో; చూచి; కృష్ణద్వైపాయనుండు= కృష్ణద్వైపాయనుడైన 
వ్యాసుడు; ఇట్లు+అనియెన్‌. 
తాత్సర్యం: ఈ విధంగా వచ్చిన మునిశ్రేష్టుడైన వేదవ్యాసునికి అందరూ భక్తితో నమస్కరించి, ఆసనం, అర్థ్యం 
మొదలైన ఉపచారాలతో పూజించి ఉండగా, వాళ్ళందరినీ దయారదృష్టితో చూచి, వ్యాసుడు ఈ విధంగా అన్నాడు. 


పద్మకము. 


కొడుకు పల్ము విని కూడదు నాక దుర్మాతు(డై 

కడగి మీకు నపకారము సేసి ధరిత్రి వె 

ల్వడ(గ(బంచెం గడు(బాపమతిన్‌ ధృతరా ఘు, డె 

య్యెడల దుర్జనుల నేమటి నమ్మగం బోలునే. 230 
ప్రతిపదార్థం: ధృతరాష్టుడు; కొడుకు, పల్కు= కొడుకుయొక్క మాట; విని కూడదు= తగదు; నాక= అని అనక; 
దుర్మాతు(డు+ఐ= చెడుమనస్సు కలవాడై; SAS పూని; మీకున్‌; అపకారము, చేసి; ధరి(త్రి= భూమి అనగా (రాజ్యం 


యొక్క పొలిమేరలను); వెలువడ(గన్‌= దాటిపోయేటట్టు; కడున్‌+పాపమతిన్‌= మిక్కిలిచెడుబుద్దితో; పంచెన్‌= పంపించాడు; 
ఏ+ఎడలన్‌= ఎచ్చటైనా; దుర్లనులన్‌= దుర్మార్గులను; ఏమతీి= ఊకించి; నమ్మగన్‌+పోలునే= నమ్మవచ్చునా! 
జ Pas Ga 


686 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడు కొడుకుమాట విని, ఇది తగదని చెప్పక దుర్మార్గుడై మీకు అపకారం చేసి, మిమ్మల్ని 
రాజ్యంనుండి వెళ్ళగొట్టాడు. దుర్మార్గులను ఎక్కడైనా ఎప్పుడైనా ఉపేక్షించకూడదు, నమ్మకూడదు. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. పద్మకవృతరలోని (ప్రతిపాదంలోనూ వరుసగా న, భ, జ, జు జ, గ - అనే గణా 
లుంటాయి. లాక్షణికులు 11వ అక్షరం యతిస్థానంగా పేర్కొన్నారు. కాని, నన్నయ రవ అక్షరాన్ని యతిగా నిలిపాడు. 
ఆం(ధ్రమహాభారతమంతటిలో నన్నయమా(త్రమే - ఒక్కసారిమా(త్రమే - వాడినవిశేషవృత్తాల్లో ఇదొకటి కావటం విశేషం. 
ఇదికాక, రథోద్దతం, మణిభూషకం, దండకం అనేవి ఈ కోవకు చెందుతాయి. (SO) 


వ. దీని నెలింగి మీకు హితోపదేశంబు సేయ వచ్చితి; నిఖిల ధర్మవిదుల రయి వినీతుల రయిన మీకు 
బాంధవవియోజనం బయిన యీ కర్మంబు పురాక్ళతంబు; దీనికి శోకింపవలవదు; కొండొకకాలంబునకు మీరును 
బాంధవులం గలసి యెప్పటియట్ల రాజ్యంబు సేయుదు; రిది శాలిహోత్రుతపఃప్రభావంబున నైన కొలను; దీని 
జలంబు లుపయోగించినవారికి బుభుక్షాపిపాసలు లే; వివ్వనస్పతియును శీతవాతాతపవర్షంబువలన రక్షించు; 
నిం దొరు లెటుంగకుండ( గార్యార్డుల రై కతిపయదినంబు లుండి యేకచక్రపురంబున కే(గి బ్రాహ్మణభావంబున 
బ్రాహ్మణగోష్టి నుండి నారాక ప్రతీక్షించియుండు నది' యని Sea తనకు వినయావనతులయి కృతాంజలు లయిన 
మనుమల దీవించి కౌగలించుకొని, బాప్పపూరితనయన యయి మొక్కియున్న కోడలి నూరార్హి; ‘నీకొడుకు 
ధర్మనిత్యుం; డీ యుధిష్టిరుండు నారాయణుభుజంబులంబోని తననలువురుదమ్ములబలంబున సర్వపార్థివుల 


శాసించి సార్వభౌముం డై రాజసూయాశ్వమేధాదిక్రతువులు సేసి పిత్ళపైతామహం బైన రాజ్యలక్ష్మి ననుభవించుచుం 
గురుకులంబునెల్ల( బవిత్రంబు సేయు” నని శోకోపశమనంబు( జేసి; హెడింబం జూచి ‘దీనిపేరు కమలపాలిక యిది 
భీమునకు వశవర్తి యయి పరిచరించి మహాసత్వుం డయిన కొడుకుం గాంచు; నాతండు మి KOWE 
నాపద్విషయంబున నుద్ధరించు' నని చెప్పి మునివరుండు తిరోహితుం డైన. 231 


ప్రతిపదార్థం: దీనిన్‌; ఎతింగి= తెలిసికొని; మీకు; హిత+ఉపదేశంబు+చేయన్‌= మేలును కూర్చే మాటలు చెప్పటానికి; 
వచ్చితిన్‌; నిఖిల, ధర్మ, విదులరు+అయి= అన్నిధర్మాలు తెలిసికొన్న వాళ్ళయి; వినీతులరు= వినయం కలవాళ్ళు; అయిన= 
అయినట్టి; మీకున్‌, బాంధవవియోజనంబు+అయిన= బంధువులకు దూరమైన; ఈ, కర్మంబు; పురాకృతంబు= గతజన్మంలో 
చేయబడింది; దీనికిన్‌; శోకింపన్‌, వలవదు= దుఃఖింప నక్కరలేదు; కొండొకకాలంబునకున్‌= కొంతకాలానికి; మీరును= 
మీరుకూడా; బాంధవులన్‌+కలిసి; ఎప్పటి+అట్ట= ఎప్పటివలెనే; రాజ్యంబు+ చేయుదురు; ఇది; TONE, తపః, ప్రభావంబునన్‌+ 
ఐన= TONG మహామునియొక్క తపస్సుయొక్క మహిమచేత ఏర్పడిన; కొలను; దీని, జలంబులు; ఉపయోగించినవారికి; 
బుభుక్షా, పిపాసలు= ఆకలిదప్పులు; లేవు; ఈ+వనస్పతియును= ఈ చెట్టుకూడ; శీత, వాత+ఆతప, వర్షంబువలనన్‌= చలి, 
గాలి, ఎండ, వానలనుండి; రక్షించున్‌= కాపాడుతుంది; ఇందున్‌= ఇక్కడ; ఒరులు= ఇతరులు; ఎణుంగక+ఉండన్‌= తెలుసు 
కొనకుండ; కార్య+అర్థులరు+ఐ= ప్రయోజనాన్ని కోరే వాళ్ళయి; కతిపయ, దినంబులు= కొన్నిరోజులు; ఉండి; ఏకచక్ర, 
పురంబునకున్‌= ఏకచక్రమనే పేరుగల పట్టణానికి; DAS వెళ్ళి; అందున్‌= ఆ పట్టణంలో; (బ్రాహ్మణభావంబునన్‌= 
బ్రాహ్మణులయొక్క పద్దతిలో; (బ్రాహ్మణులగోష్టిన్‌+ఉండి= (బ్రాహ్మణులయొక్క సభలో ఉండి; నా రాక, (ప్రతీక్షించి= నా 
యొక్క రాకను ఎదురుచూచి; ఉండునది= ఉండండి; అని= ఆ(ప్రకారం; కఖపి= బోధించి; తనకున్‌; వినయ+అవనతులు+అయి= 
వినయంతో వంగినవారై; కృత+అంజలులు+అయిన= చేయబడిన చేతులజోడింపు కలవాళ్ళయిన - అంటే చేతులు జోడించి 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 687 
నమస్కరించిన; మనుమలన్‌= మనుమల్న్షి; దీవించి= ఆశీర్వదించి; కౌ(ంగలించుకొని= ఆలింగనంచేసి; బాష్ప, పూరిత, 
నయన+అయి= కన్నీటిచే నిండిన కళ్ళు కలదై; (మొక్కి+ఉన్న= నమస్కరించిన; కోడలిన్‌= కోడలిని, కుంతిని; ఊరార్భి= 
ఓదార్చి; నీ, కొడుకు= నీ కుమారుడు; ఈ యుధిష్ట్థిరుండు= ఈ ధర్మరాజు; ధర్మ, నిత్యుండు= ఎడతెగని ధర్మం కలవాడు; 
నారాయణ, భుజంబులన్‌+పోని= శ్రీమహావిష్ణువుయొక్క చేతులవంటి; తన, నలువురు+ తమ్ముల, బలంబునన్‌; సార్వభౌముండు+ 
ఐ= సమస్త భూమండలాన్ని ఏలువాడై; రాజసూయ+అశ్యమేధ+ఆది, (క్రతువులు+చేసి= రాజసూయం, అశ్వమేధం మొదలయిన 
యాగాలు చేసి; పితృపైతామహంబు+ఐన= తం(డ్రితాతలకు సంబంధించిందైన; రాజ్యలక్ష్మి న్‌= రాజ్యసంపదను; అనుభవించుచున్‌= 
అనుభవిస్తూ; కురు, కులంబును+ఎల్లన్‌= కురువంశాన్నంతటినీ; పవిత్రంబు+చేయున్‌= పవిత్రం చేస్తాడు; అని= అని; 
శోక+ ఉపశమనంబున్‌+చేసి= దుఃఖం తగ్గేటట్లు చేసి; హిడింబన్‌+చూచి; దీని, పేరు= ఈమె పేరు; కమలపాలిక; ఇది= ఈమె, 
భీమునకున్‌= భీమునికి; వశవర్తిని+అయి= లొంగినదై; పరిచరించి= సేవచేసి; మహా, సత్తుండు+అయిన= మిక్కిలి బలం 
గలవాడయిన; కొడుకున్‌= కుమారుణ్ణి; కాంచున్‌= పొందుతుంది; ఆతండు= ఆ కుమారుడు; మిమ్ము+అందబన్‌= మిమ్మల్ని 
అందరినీ; ఆపత్‌+విషయంబునన్‌= (ప్రమాదానికి సంబంధించిన సందర్భంలో; ఉద్దరించున్‌= మీది కెత్తుతాడు - అంటే 
రక్షిస్తాడు; అని, చెప్పి; ముని, వరుండు= మునిశ్రేష్టుడు; తిరోహితుండు+ఐనన్‌= అగుపించకుండాపోయినవాడు కాగా - అంటే 
అంతర్జానమందినవాడు కాగ 


తాత్సర్యం: 'ఆ విషయాన్ని తెలిసికొని మీకు హితోపదేశం చేయాలని వచ్చాను. అన్నిధర్మాలు తెలిసినవాళ్ళు, 
వినయవంతులు అయిన మీకు బంధువులతో ఎడబాటు కలగటం పూర్వజన్మకృతం. దీనికి దుఃఖించవద్దు. 
కొంతకాలానికి మీరుకూడా బంధువులతో కలిసి ఎప్పటివలె రాజ్యం చేస్తారు. ఇది శాలిహోత్రమహాముని తపః 
ప్రభావంచేత ఏర్పడిన సరోవరం. దీనినీళ్ళు (త్రాగినవాళ్ళకు ఆకలిదప్పులుండవు. ఈ చెట్టుకూడ చలి, గాలి, ఎండ, 
వానలనుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఇక్కడ ఇతరులకు కన్ప్సించకుండ మీ పని నెరవేరేవరకు కొన్ని రోజులుండి, 
తరువాత ఏకచ(క్రపురానికి పోయి, అక్కడ |బ్రాహ్మణరూపంలో (బ్రాహ్మణులతో కలిసి ఉండి, నా రాకకోసం 
ఎదురుచూడం' డని బోధించాడు. తనకు శిరస్సువంచి నమస్కరించి, చేతులు జోడించి నిలిచిన మనుమలను 
దీవించి కౌగలించుకొని, కన్నీరు కారుస్తున్న కోడలు కుంతిని ఓదార్చి, నీకొడుకు యుధిష్టిరుడు ధర్మాత్ముడు. 
అతడు నారాయణునిభుజాలవంటి నలువురుతమ్ముళ్ల బలంచేత రాజులందరిని శాసించి సార్వభౌముడు చేసే 
రాజసూయాశ్షమేధాదియాగాలు చేసి, తాతతం|డ్రులరాజ్యం ఏలగలుగుతాడు. కురువంశాన్నంతటిని పవిత్రం చేస్తాడు” 
అని వారిశోకాన్ని ఉపశమింపచేశాడు. హిడింబను చూచి 'దీని పేరు కమలపాలిక, ఇది భీమునికి వశమై సేవ చేసి 
మహాబలవంతుడైన కొడుకును కంటుంది. అతడు మిమ్ముల్నందరినీ ఆపత్సమయంలో రక్షిస్తాడు అని చెప్పి 
వ్యాసమహర్షి అదృశ్యమయ్యాడు. 


క, అమ్మునివరు కటిపిన మా । ర్లమ్మున( బాండవులు విగతకల్మషు లవిషా 
దమ్మున సుఖముండిరి విన 1 య మ్మొప్ప(గ శాలిహోత్రునాశ్రమభూమిన్‌. 232 


ప్రతిపదార్థం: ఆ+ముని, వరు, Seda, మార్గమ్మునన్‌= ఆ మునిశ్రేష్టుడైన వ్యాసమహర్షి బోధించిన పద్దతిలో; పాండవులు= 
పాండుకుమారులు; విగత, కల్మషులు= పోయినపాపంకలవాళ్ళు - అంటే పుణ్యాత్ములు; వినయమ్ము+ఒప్పయగన్‌= వినయం 
ప్రకాళించగా; శాలిహోత్రు+ఆ(శ్రమ, భూమిన్‌= శాలిహోత్రునియొక్క ఆశ్రమ(ప్రదేశంలో; అవిషాదమ్మునన్‌= దుఃఖంలేకుండా; 
సుఖము+ఉండిరి= సుఖంగా ఉన్నారు. 


688 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ మునిశ్రేష్టుడైన వ్యాసమహర్షి బోధించినవిధంగా పుణ్యాత్ములైన పాండవులు వినయంతో 
శాలిహోత్రునిఆ(శ్రమంలో దుఃఖం లేకుండా సుఖంగా ఉన్నారు. 


వ. అంత. 233 
తాత్సర్యం: ఆ సమయంలో. 
చ. పవనతనూజు( డక్మమలపాలికచేత వినీతు( డై మహా 

ర్థవవృతభూమిలో( గల వనంబుల హంసబలాకసారసా 


రవరుచిరాపగావరసరఃపులినంబుల( బర్వతంబులన్‌ 
వివిధవిహారు' డై యనుభవించె నభీష్టమనోజభోగముల్‌, 234 


ప్రతిపదార్థం: పవన, తనూజు(డు= వాయుదేవునికుమారుడైన భీముడు; ఆ+కమలపాలికచేతన్‌= ఆ హిడింబచేత; 
వినీతుడు+ఐ= నడిపించబడినవాడై; మహా+అర్లవ, వృత, భూమిలోన్‌= పెద్దసము(ద్రాలచే చుట్టబడిన భూమిలో; కల= ఉన్న; 
వనంబులన్‌= అడవులలో; హంస, బలాక, సారస+ఆరవ, రుచిర+ఆపగా, వర, సరః+పులినంబులన్‌= హంసలయొక్క, 
కొంగలయొక్క, బెగ్గురుపక్షులయొక్క ధ్య్వనులచేత మనోహరాలైన నదులయొక్క, శశ్రేష్టాలైన కొలనులయొక్క ఇసుకతిన్నెలలో; 
పర్వతంబులన్‌= కొండలలో; వివిధ, విహారుడు+ఐ= పలువిధాలైన విహారాలు కలవాడై; అభీష్ట, మనోజ, భోగముల్‌= మనస్సు 
కింపైన మన్మథసుఖాలను; అనుభవించెన్‌. 


తాత్సర్యం: హిడింబ తనను అనుసరించగా భీముడు భూమండలంలోని అనేకవనాలలో, హంసలు, కొంగలు, 
బెగ్గురుపక్షులు మొదలయినవాటిధ్వనులచేత మనోహరాలైన నదులయొక్క, కొలనులయొక్క ఇసుకతిన్నెలలో; 
పర్వతాలలో అనేకవిధాల విహరించి మనసు కింపయిన మన్మథసుఖాలను అనుభవించాడు. 


నిశేషం: ఇందులో కమలపాలికాభీముల (ప్రణయవిహారాలనే మనోహరసన్నివేశాలను మస్ఫణమైన పదరచనతో నన్నయ 
వర్ణించి శ్లేషమనే గుణాన్ని పోషించాడు. శృంగారసస్ఫోరకమైన అక్షరరమ్యతతో రచనను అలంకరించాడు. (సంపా.) 


హిడింబయందు ఘటోత్కచుండు పుట్టుట (సం.1-143-27) 


చ. నరవరు(డైన భీమువలనం బ్రభవించె హెడింబకున్‌ సుతుం 

డురుతర భీమ రూపు(డు ఘటోత్మచ నాము(డు విస్పుర ద్దయం 

కర వదనంబు శంకునిభకర్ణములున్‌ విక్ళతాక్షులుం బయో 

ధరవరవర్ణమున్‌ వికటదారుణదంష్ట్రలు నొప్పుచుండ(న్‌. 235 
ప్రతిపదార్థం: నర, వరు(డు+ఐన= మానవులలో శ్రేష్టుడైన, భీమువలనన్‌= భీమునివల్ల; హిడింబకున్‌; విస్ఫురత్‌+భయంకర, 
వదనంబు= (ప్రకాశిస్తున్న భయంకరమైన ముఖం; శంకు, నిభ, కర్లములున్‌= మోడువంటిచెవులు; వికృత+అక్షులున్‌= వికార 


మైన కన్నులును; పయోధర, వర, వర్లమున్‌= మేఘంయొక్క శ్రేష్టమైన రంగు, వికట, దారుణ, దంష్ట్రలున్‌= హెచ్చు 
తగ్గులై భయంకరాలైన కోరలు; ఒప్పుచున్‌+ఉండ(గన్‌= |(ప్రకాశిస్తుండగా; ఉరుతర, భీమ, రూపుడు= మిక్కిలి గొప్పదైన 


ఆదిపర్వము - Kapan 689 


భయంకరమైన రూపంకలవాడు; ఘటోత్కచనాము(డు= ఘటోత్కచుడనే పేరు కలవాడు; సుతుండు= కుమారుడు; (ప్రభవించెన్‌= 
పుట్టాడు. 


తాత్సర్యం: భీమహిడింబలకు భయంకరమైన ముఖం, మోడువంటిచెవులు, వికారాలైన కన్నులు, నల్లనిరంగు, 
హెచ్చుతగ్గులై భయంకరాలైన కోరలు, భీతి గొలిపే పెద్దదేహం కల ఘటోత్కచ నామధేయుడు కుమారుడొకడు 
పుట్టాడు. 


విశేషం: శంకునిభకర్లములున్‌- అనేదానికి శంఖనిభకర్లములున్‌ అనే పాఠాంతరం ఉన్నది. మూలంలో శంకుకర్ణం విభీషణమ్‌” 
అని ఉంది - శ్రీమదాం[ధ్రమహాభారతసంశోధిత(ప్రతి, పుట.382. 


వ. ఇట్లు సద్యోగర్ణంబునం గామరూపధరుం డై ఘటోత్మచుండు పుట్టి తత్‌క్షణంబ నవయౌవనుండును ననేకాస్త్రశస్త్ర 
కుశలుండును నపరిమిత రాక్షస పిశాచ బలపరివృతుండును నై తల్లిదండ్రులకు( గుంతీదేవికి మొక్కిన, నగ్రుందనుం 
డగుట నందటును గరంబు గారవంబున( గొనియాడం గొన్నిదినంబు లుండి; యొక్కనాం డంజలి 
పుటఘటితమస్తకుం KOL 'రాక్షసపిశాచబలంబులతోడ నాయిమ్ముల నుందెదం; బని గలయప్పడు నన్ను( దల 
చునది; యాక్షణంబ వత్తు నని యందటిచేత ననుజ్ల్ఞాతుండై తల్లిం ERA, యుత్తరాభిముఖుం డయి యరిగె; 


నిట పాండవులును శాలిహోత్రునొద్ద ననేకధర్మశా స్ర్రనీతిశా ప్రంబు లభ్యసెంచి యమ్మునివరు వీడ్కొని చని విదర్ధమత్య్య 
త్రిగర్తకీచక విషయంబులు గడచి యేకచక్రం బను నగ్రహారంబు గని. 236 


ప్రతిపదార్థం: ఇట్లు; సద్యః+గర్భంబునన్‌= అప్పటికప్పుడు కలిగిన కడుపున; కామ, రూప, ధరుండు*ఐ= ఇచ్చవచ్చిన 
రూపాన్ని ధరించేవాడై; ఘటోత్కచుండు, పుట్టి; తత్‌+క్షణంబు+అ= ఆ నిమిషాన్నే; నవ, యౌవనుండును= (క్రొత్తగా ఏర్పడిన 
యౌవనం కలవాడును; అనేక+అస్త, శస్త్ర, కుశలుండునున్‌= పలువిధాలైన ATOS, శస్రాలలో నేర్పుకలవాడును; అపరిమిత, 
రాక్షస, పిశాచ, బల పరివృతుండునున్‌+ఐ= అంతులేని రాక్షసపిశాచబలంచేత చుట్టబడినవాడును అయి; తల్లి, తం(డ్రులకున్‌; 
కుంతీదేవికిన్‌; (మొక్కినన్‌= నమస్కరింపగా; A, నందనుండు+అగుటన్‌= పెద్దకొడుకు కావటంచేత; అందటును; కరంబు= 
మిక్కిలి; గారవంబునన్‌= (ప్రేమతో; కొనియాడన్‌= పొగడగా; కొన్ని, దినంబులు+ఉండి; ఒక్కనా(డు; అంజలి పుట, ఘటిత, 
మస్తకుండు+అయి= దొప్పవంటి చేమోడ్సులచే కూడిన తల కలవాడై; రాక్షస,పిశాచ, బలంబులతోడన్‌; ఆ+ఇమ్ములన్‌= ఆ 
ప్రదేశాలలో; ఉండెదన్‌; పని, కల+అప్పుడు= పని ఉండే సమయంలో; నన్నున్‌, తలంచునది= తలచండి; ఆ+క్షణంబు+అ= 
ఆ నిమిషాననే; వచ్చుదును+అని= వస్తానని; అందటిచేతన్‌, అనుజ్ఞాతుండు+ఐ= అనుమతింపబడినవాడై; తల్లిన్‌+తోడ్కొని= 
తల్లిని తీసుకొని; ఉత్తర+అభిముఖుండు+అయి= ఉత్తరానికి ఎదురుగా ముఖం కలవాడై- అంటే ఉత్తరంవైపు తిరిగినవాడై; 
అరిగెన్‌= వెళ్ళాడు; ఇట; పాండవులును= పాండవులు కూడా; శాలిహో(త్రు+ఒద్దన్‌= శాలిహోత్రునిదగ్గర; అనేక ధర్మశాస్త్ర, నీతి 
శాస్త్రంబులు= చాలా ధర్మశాస్త్ర YOPE, విషయాలు; అభ్యసించి= నేర్చుకొని; ఆ+ముని, వరున్‌= ఆ మునిశ్రేష్టుడిని; 
వీడ్కొని= వదలి; చని= వెళ్ళి; విదర్భ, మత్స్య, త్రిగర్త, కీచక, విషయంబులు= విదర్భ, మత్స్య, (త్రిగర్త, కీచక దేశాలు, కడచి= 
దాటి; ఏకచ(క్రంబు+అను+అ(గహారంబు; కని= చూచి. 


తాతృర్యం: ఈ విధంగా అప్పటికప్పుడు కలిగిన గర్భంలో తనకు ఇచ్చవచ్చినరూపాన్ని ధరించగలవాడైన 
ఘటోత్కచుడు పుట్టి, తత్‌క్షణమే నవయౌవనం, వివిధశాస్ర్రాలలో నైపుణ్యం కలవాడై, అపరిమితరాక్షసపిశాచబలంతో 
కూడి తల్లిదండ్రులకు, కుంతీదేవికి నమస్కరించాడు. ఘటోత్కచుడు మొదట పుట్టినకుమారుడు కావటంవలన 


690 శ్రీమదాంధ్ర మహాభారతము 


అతణ్ణి అందరు ఆదరించగా - అతడు కొన్నిదినాలుండి, ఒకనాడు అందరికీ నమస్కరించి - 'నేను రాక్షస 
పిశాచబలాలతో ఆయా(ప్రదేశాల్లో ఉంటాను. అవసరమైనప్పుడు నన్ను తలిస్తే ఆ క్షణాన్నే వస్తా' నన్నాడు. తరువాత 
అందరి అనుమతి పొంది తల్లిని వెంటతీసికొని ఉత్తరదిశగా వెళ్ళాడు. ఇట పాండవులు కూడా TONG దగ్గర 
అనేకధర్మశా(స్రాలు, నీత్రిశా(స్రాలు అభ్యసించి, ఆయనదగ్గర సెలవు తీసికొని విదర్భ, మత్స్య, ONG, కీచకదేశాలు 
దాటి, ఏకచక్రమనే అగ్రహారాన్ని చూచి. 
విశేషం: 'నాయిమ్ముల' - నాకు ఇష్టమైనట్ల్టు - అనుకూలమైనట్టు అనిగూడ అన్వయించడానికి అవకాశం ఉన్నది. 'ఏకచ(క్రం 
బనునగ్రహారంబు' - ఏకచక్రాపురము అని మూలం. “ఏకచక్రామ్‌ గతా స్తేతు' - చిత్రశాలాప్రతి, ఘటోత్కచజన్మము 
చైత్రబహుళ అష్టమి - శ్రీమదాంధ్రమహాభారతసంశోధిత(ప్రతి, పుట.383. 
పాండవు లేకచక్రపురంబున విప్రగృహంబున నుండుట (సం.1-145-1) 

క. _ లలితజటాజినకుశవ - ల్మలధరు లై వేద మొప్పయగా( జదువుచు ని 

మ్ముల బ్రహ్మచారివృత్తిని | వెలయ(గ నం దుండి రొక్కవిప్రగ్గృహమునన్‌. 237 
ప్రతిపదార్థం: లలిత, జటా+అజిన, కుశ వల్కల, ధరులు, ఐ= చక్కనిజడలను, జింకతోళ్ళను, దర్భలను, నారచీరలను 
కట్టినవారై; వేదము= వేదాన్ని; ఒప్ప(గాన్‌= తగువిధంగా; చదువుచున్‌; ఇమ్ముల=సుఖంగా; (బ్రహ్మచారి, వృత్తిని= బ్రహ్మచారియొక్క 
నడవడితో; వెలయయగన్‌= (ప్రకాశించేటట్లు; ఒక్క, విప్ర, గృహమునన్‌= ఒక (బ్రాహ్మణుని ఇంటిలో; అందున్‌= ఆ ఏకచ(క్రపురంలో; 
ఉండిరి. 
తాత్సర్యం: (పాండవులు) చక్కనిజడలతో, జింకతోళ్ళతో, దర్భలతో, నారబీరలతో వేదపఠనం చేస్తూ బ్రహ్మచర్యవృత్తి 
నవలంబించి సుఖంగా ఆ ఏకచ(క్రపురంలో ఒక (బ్రాహ్మణునిఇంట్లో ఉన్నారు. 


క,  ధృతి( జదువుచు భిక్షార్థము | ప్రతిగ్భృహమున కరుగుచున్న భవ్యుల మౌన 

వ్రతులం దృప్తుల( జేసిరి | సతతము నందుల గృహస్థ సద్ద్విజాలు దయన్‌. 238 
ప్రతిపదార్థం: ధృతిన్‌, చదువుచున్‌= సంతోషంతో చదువుతూ; భిక్షా+అర్థము= భిక్షకోసం; (ప్రతిగృహమునకున్‌= ఇంటింటికి; 
అరుగుచున్‌+ఉన్న= వెళ్ళుతున్న; భవ్యులన్‌= మంచివాళ్ళను; మౌన, (వ్రతులన్‌= మాటాడక ఉండే (వ్రతాన్ని అవలంబించిన 
వాళ్ళను; అందుల= అక్కడి; గృహస్థ, సత్‌+ద్విజులు= ఏకచ(క్రపురంలోని గృహస్టులైన మంచి (బ్రాహ్మణులు; దయన్‌= 
దయతో; సతతము= ఎల్లప్పుడు; తృప్తులన్‌+చేసిరి= తృప్తి పొందినవారినిగా చేశారు. 
తాత్సర్యం: సంతోషంతో చదువుతూ భిక్షకోసం ప్రతిగృహానికి వెళుతున్న మౌనవ్రతులు, మంచివాళ్ళు అయిన 
పాండవులను ఏకచ(క్రపురంలోని స(ద్రాహ్మణగృహస్ట్థులు దయతో ఎల్లప్పుడు తృప్తిపరచారు. 
క _ 'జలజప్రియతేజుల వీ | రల dipo ధరణివలయరాజ్యశ్రీయో 

గ్యుల ని ట్లేలొకొ భిక్షా । DOC జేసి DP డంచు శోకింప జనుల్‌, 239 


పతిపదార్హం: జలజ, AH, తేజులన్‌= నీటినుండి పుటిన పద్యానికి పియుడైన సూర్వునివంటి కాంతి కలవాళను; 
e థ K జ Epos 9 ఛి 
ధీరులన్‌; ధరణి, వలయ, రాజ్యశ్రీ, యోగ్యులన్‌= భూమండలంయొక్క రాజ్యలక్ష్మికి తగినవాళ్ళను; వీరలన్‌= వీళ్ళను; 


ఆదిపర్వము - Kapan 691 


విధాతృ(డు= (బ్రహ్మదేవుడు; ఏల+ఒకొ= ఎందుచేతనో; ఇట్టు= ఈ విధంగా; భిక్షా+అశులన్‌= భిక్షాన్నం తినేవాళ్ళుగా; చేసెన్‌; 
అంచున్‌= అంటూ; జనుల్‌; శోకింపన్‌= విచారింపగా. 


తాత్సర్యం: 'సూర్యతేజులు, ధీరులు, భూమండలరాజ్యులక్ష్మికి తగినవాళ్ళు అయిన వీళ్ళను (పాండవులను) 
(బ్రహ్మదేవుడు ఎందుచేత భిక్షాన్నం తినేవాళ్ళుగా చేశాడో కదా!” అని జనులంతా దుఃఖించగా. 


క, పరమాన్నభక్ష్యభిక్షా । పరిపూర్ణతరంబు లయిన పాత్రము లయ్యే 
వురు నిత్యంబు నివేదిం | తురు WAS గరముభక్తితో వినయమునన్‌. 240 


ప్రతిపదార్థం: ఆ+ఏవురు= ఆ ఐదుగురు; నిత్యము= (ప్రతిదినం; కరము= మిక్కిలి; భక్తితో; వినయమునన్‌= వినయంతో; 
పరమ+అన్న+భక్ష్య, భిక్షా, పరిపూర్ణత రంబులు+అయిన= పాయసంచేతను, పిండివంటలచేతను, అన్నంచేతను పూర్తిగా 
నిండినవైన; పాత్రములు= పా(త్రములను; కుంతీదేవికి; నివేదింతురు= సమర్పిస్తారు, ఇస్తారు. 


తాత్సర్యం: పాండవులైదుగురు (ప్రతిదినం మిక్కిలి భక్తివినయాలతో పాయసం, పిండివంటలు, అన్నం నిండిన 
పాత్రలను తెచ్చి తల్లికి అందజేస్తారు. 


వ. కుంతియుదాని రెండుభాగంబులు సేసి యం దొక్కభాగంబు భీమునకుం బెట్టి, తక్కిన భాగంబు గడమ కొడుకులుం 
దానును గుడుచుచు నిట్లు Dika, లై యేకచక్రపురంబున నున్నంత, నొక్కనా।డు ధర్మార్డునయములు భిక్షార్థం 
బరిగిన నిట కుంతియు భీముండును దమ విడిసిన విప్రగృహంబున నున్నంత, నం దొక్కపెట్ట యార్తధ్వని యెగసిన 
విని కుంతీదేవి యెంతయు సంతాపించి భీమున కి ట్లనియె. 241 


ప్రతిపదార్థం: కుంతియున్‌; దానిన్‌= ఆ ఆహారాన్ని; రెండు, భాగంబులు+చేసి; అందు+ఒక్క, భాగంబు; భీమునకున్‌+పెట్టి; 
తక్కినభాగంబు; కడమకొడుకులున్‌= తక్కినకొడుకులును; తానును= తానూ; కుడుచుచున్‌= తింటూ; ఇట్టు; ప్రచ్చన్నులు+ఐ= 
కప్పబడినవాళ్ళయి అంటే మారువేషాలలో ఉన్న వాళ్ళయి; ఏక, చక్ర, పురంబునన్‌; ఉన్న+అంతన్‌; ఉండగా; ఒక్కనా(డు; 
ధర్మ+అర్డున+యములు= ధర్మరాజు, అర్జునుడు, నకులసహదేవులు; భిక్షా+అర్హంబు= భిక్షకోసం; అరిగినన్‌= వెళ్ళగా; ఇట, 
కుంతియు, భీముండును; తమ విడిసిన, విప్ర, గృహంబునన్‌= తమయొక్క విడిదిచేసిన (బ్రాహ్మణగృహంలో; అంటే తా 
ముండే బ్రాహ్మణులఇంటిలో; ఉన్న+అంతన్‌= ఉండగా; అందున్‌= ఆ ఇంటిలో; ఒక్కపెట్ట= ఒక్కసారిగా; ఆర్త ధ్వని= 
ఏడుపుశబ్దం; ఎగసినన్‌= వ్యాపింపగా; విని; కుంతీదేవి, ఎంతయున్‌; మిక్కిలి; సంతాపించి= దుఃఖించి; భీమునకున్‌+ 
ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: కుంతీదేవి ఆ ఆహారాన్ని రెండుభాగాలు చేసి ఒకభాగం భీమునికి పెట్టి తక్కిన భాగాన్ని తానూ, 
తక్కినకొడుకులూ తింటూ, మారువేషంలో కాలం గడుపుతూండగా, ఒకనాడు ధర్మార్జుననకులసహదేవులు భిక్షకు 
వెళ్ళినసమయంలో తానూ భీముడూ ఇంట్లో ఉండగా, తా ముండే ఆ (బ్రాహ్మణగృహంలో ఒక్కసారిగా పెద్దఏడుపు 
వినిపించింది. అది విని కుంతీదేవి ఎంతో బాధపడి భీమునితో ఇట్లా అన్నది. 


తే, ఇందు సుఖ ముండితిమి యొరు Bewok | నేలొకో awa; డీ విప్ర నింట నార్త 
రవము వీతెంచె? దీని నారసి యెటుంగ | వలయు దతతీకారంబు వలయు జేయ. 242 


692 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఒరులు+ఎణు(గక+ఉండన్‌= ఇతరులకు తెలియకుండ; ఇందున్‌= ఈ (బ్రాహ్మణుని ఇంటిలో; సుఖము+ 
ఉండితిమి= సుఖంగా ఉన్నాం; ఇప్పుడు+ఈ, విప్రుని+ఇంటన్‌= ఇప్పు ఢీ (బ్రాహ్మణుని ఇంట్లో; ఆర్త, రవము= ఏడుపుధ్వని; 
ఏల+ఒకో= ఎందుచేతనోకదా!; వీతెంచెన్‌= వ్యాపించింది; దీనిన్‌+ఆరసి= దీన్ని విచారించి; ఎణుంగవలయున్‌= తెలిసికోవాలి; 
తత్‌+(ప్రతీకారంబు= దానికి మారుచేతను; చేయ, వలయున్‌= చేయాలి, అనగా వాళ్ల బాధ తొలగించాలి. 


తాత్సర్యం: ఇతరులకెవ్వరికీ తెలియకుండ ఇక్కడ సుఖంగా ఉన్నాం. ఎందుచేతనో ఇప్పు డీ బ్రాహ్మణుని ఇంట్లో 
ఏడుపుధ్వని వినవస్తున్నది. దీన్ని విచారించి తెలిసికొని వాళ్లబాధను తొలగించాలి. 


వ. పరమోపకారి యైన యీ బ్రాహ్మణునకు నేమి ప్రియము సేయ సమకూరునో యని చింతించుచున్నచో నిప్ప డెద్ది 
యేనియు నొక్క దుస్తరం బయిన దుఃఖం బీ గృహస్టున కయ్యెం గావలయు; నా మనంబు మలమల మటి(గెడు( 

= థి 
గావున దీనిం bodi వీరికి మనఃప్రియంబు సేయవలయు. 243 


ప్రతిపదార్థం: పరమ+ఉపకారి+ఐన= మిక్కిలిఉపకారం చేసినవాడైన; ఈ, (బ్రాహ్మణునకున్‌; ఏమి, ప్రియము= ఏమిఇష్టం; 
చేయన్‌; సమకూరునో= కలుగుతుందో; అని= ఆ విధంగా; చింతించుచున్‌+ఉన్నచోన్‌= ఆలోచిస్తూ ఉండగా; ఇప్పుడు; 
ఎద్ది+ఏనియున్‌= ఏదోఒక; దుస్తరంబు+అయిన= దాటరానిదైన; దుఃఖంబు= కష్టం; ఈ గృహస్టునకున్‌; అయ్యెన్‌+కావలయున్‌= 
అయి ఉండాలి; నా, మనంబు= నా యొక్క మనస్సు; మలమల= మలమలమాడినట్లు; మణిగాడున్‌= కాగుతున్నది - 
తపిస్తున్నది; కావునన్‌; దీనిన్‌= ఈ కష్టాన్ని; తలగ= తొలగించి; వీరికిన్‌; మనఃప్రియంబు= మనస్సుకు సంతోషాన్ని; 
చేయవలయున్‌= కలిగించాలి. 


తాత్సర్యం: మనకు మహోపకారం చేసిన ఈ (బ్రాహ్మణునికి ఏదైనా ఇష్టమైనది చేయాలని ఆలోచిస్తుండగా ఇప్పు 
ర eg = 


డేదో దాట శక్యంకాని కష్టం ఈ యింటి యజమానికి కలిగినట్లున్నది. నా మనస్సు చాలా బాధపడుతున్నది. 
అందుచేత ఆ కష్టాన్ని తీర్చి” వారికి మనస్సంతోషెన్ని కలిగించాలి. 


క కృత మెటుగుట పుణ్యము; స । న్మతి దానికి సమముసే(త మధ్యము; మటి త 

త్మృతమున కగ్గలముగ స | తృతిసేయుట యుత్తమంబు కృతబుద్దులకున్‌. 244 
ప్రతిపదార్థం: కృతబుద్దులకున్‌= చేయబడినబుద్దిగలవాళ్ళకు - అంటే పండితులకు; కృతము= చేయబడినదాన్ని; 
ఎటుగుట= తెలిసికొనటం; పుణ్యము; సత్‌+మతిన్‌= మంచిబుద్దితో; దానికిన్‌= చేసినమేలుకు; సమము= సమమైనదాన్ని - 
ప్రత్యుపకారాన్ని; చే.త= చేయటం; మధ్యము= మధ్యమార్గం; మటి= అంతేకాక; తత్‌+కృతమునకున్‌= ఆ చేయబడినదానికంటె; 
అగ్గలముగన్‌= అధికంగా; సత్‌+కృతి= మంచిపని; (ప్రత్యుపకారం; చేయుట; ఉత్తమంబు. 
తాత్సర్యం: బుద్దిమంతులైనవాళ్ళు-ఎదుటివాళ్ళు చేసిన ఉపకారాన్ని గుర్తించటమే గొప్ప పుణ్యకార్యం. మంచిబుద్దితో 
దానికి సమానమైన (ప్రత్యుపకారం చేయటం మధ్యమమార్గం. అట్లాకాక చేసిన ఉపకారంకంటె ఎక్కువగా (ప్రత్యుపకారం 
చేయటం ఉత్తమపద్దతి. 


విశేషం: నన్నయనానారుచిరార్హసూక్తి కిది ఒక చక్కని ఉదాహరణం. 


వ. అనిన విని భీమసేనుం డి ట్లనియె. 245 


ఆదిపర్వము - షస్ట్థాశ్వాసము 693 
తాత్సర్యం: అని కుంతీదేవి పలుకగా భీముడు విని ఈ విధంగా అన్నాడు. 


వ. 60 నాకు జెప్ప; మిది యేమి? యెవ్వరి । వలన నింతయయ్యె? వగవ నేల? 

యెంత కడి(ది యైన నిది యేను OH యీ 1 విప్రునకు( బ్రియంబు విస్తరింతు. 246 
ప్రతిపదార్థం: ఇది; ఏమి= ఈ దుఃఖం ఏమిటి!; ఎవ్వరివలనన్‌= ఎవరివల్ల; ఇంత+అయ్యెన్‌= ఇంత జరిగింది - అంటే 
ఇంతదుఃఖం కలిగింది; ఎణీ(గి= తెలిసికొని; నాకున్‌+చెప్పుము; వగవన్‌+ఏల= దుఃఖించటమెందుకు? ఎంత, 
కడి(ది+ఐనన్‌= ఎంతకష్టమైనదైనా; ఇది= దీన్ని; ఏను= నేను; తీర్చి= నెరవేర్చి, చక్కజేసి; ఈ, విప్రనకున్‌= ఈ (బ్రాహ్మణునికి; 
పియంబు= సంతోషాన్ని; విస్తరింతున్‌= అధికం చేస్తాను. 
తాత్సర్యం: ఇ దేమి దుఃఖం? ఎవరివల్ల ఇంత జరిగింది? తెలిసికొని నాతో చెప్పుము. దుఃఖించటం ఎందుకు? 
ఇది ఎంత కష్టమైనదైనా నేను దీన్ని తీర్చి ఈ (బ్రాహ్మణునికి మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తాను. 


వ. అనినంగుంతి యట్ల చేయుడు నని చని దుఃఖపరవశు లయి పరిదేవనంబు సేయుచున్న వారలం జూచి యడుగ 
నేరక మిన్న కున్నంత బ్రాహ్మణుండు దనబాంధవులు విన ని ట్లనియె. 247 
ప్రతిపదార్థం: అనినన్‌=అనిచెప్పగా; కుంతి; అట్టు+అ= ఆ విధంగానే; చేయుదున్‌+అని= చేస్తాను అని చెప్పి; చని= వెళ్ళి; 
దుఃఖపరవశులు+అయి= దుఃఖానికి పూర్తిగా లొంగిపోయినవాళ్ళయి - అంటే పూర్తిగా దుఃఖంలో మునిగిపోయినవాళ్ళయి; 
పరిదేవనంబు; చేయుచున్‌+ఉన్న, వారలన్‌= ఏడుస్తూ ఉండే వాళ్లను; చూచి; అడుగనేరక= అడుగలేక; మిన్నక+ఉన్న+అంతన్‌= 
ఊరుకున్న తర్వాత; (బ్రాహ్మణుండు; తన, బాంధవులు; వినన్‌= వినేటట్టుగా; ఇట్లు+అనియెన్‌. 
తాత్సర్యం: అని భీము డనగా కుంతి అట్లాగే చేస్తా నని వెళ్ళి, పూర్తిగా దుఃఖంలో మునిగి ఏడుస్తున్నవాళ్ళను చూచి 
ఏమీ అడుగలేక ఊరకుండగా బ్రాహ్మణుడు తనబంధువులు వినేటట్టుగా ఇట్లా అన్నాడు. 


బకున కాహారముగా( బోవుటనుగూర్చి బ్రాహ్మణకుటుంబము విచారించుట (సం.1-145-20) 
క నలసారము సంసార మ । భీలదుఃఖావహము భయనికేతన మతిచం 
చలము పరాధీనం బిం । దుల జీవన మేల నమ్ముదురు తత్త్వవిదుల్‌. 248 


ప్రతిపదార్థం: సంసారము; నలసారము= గడ్డియొక్కసారంవంటి సారంగలది - అంటే నిస్సారమైనది; దుఃఖ+ఆవహము= 
దుఃఖాన్ని కలిగించేది; భయ, నికేతనము= భయానికి ఇల్లు అయినట్టిది; అతి, చంచలము= మిక్కిలిచలించేది- స్థిరత్వం 
లేనట్టిది; పర+అధీనంబు= ఇతరులకు లొంగినట్టిది; తత్త విదుల్‌= నిజాన్ని తెలిసికొన్నవారు - అంటే పండితులు; ఇందుల, 
జీవనము= సంసారంలోని (బ్రతుకును; ఏల! నమ్ముదురు= ఎందుకు నమ్ముతారు. 


తాత్సర్యం: సంసారం గడ్డివలె నిస్సారమైనది; దుఃఖాన్ని కలిగించేది; భయానికి స్థానమైనది; మిక్కిలి చంచలమైనది; 
ఇతరులకు లొంగేది; పండితులైనవాళ్ళు ఈ సంసారజీవనం సత్యమైనదని ఎట్టా నమ్ముతారు? 


విశేషం: కథాప్రసన్నతకు భంగంలేకుండ, సందర్భోచితంగా మానవునికి వెలుగునిచ్చే నన్నయనానారుచిరార్థసూక్తులలో ఇది 
ఒకటి. నలసారము - నలస్యతృణస్యసారఇసారోయస్య సః - భా.కూ. - శ్రీమదాంధ్రమహాభారత సంశోధిత(ప్రతి, పుట.386. 


694 శ్రీమదాంధ్ర మహాభారతము 


క ఆదిని సంయోగవియో | గాదిద్వంద్వములు దేహి యగు వానికి సం 

పాదిల్లక తక్కవు పూ । ర్వోదయ కర్మమున నెట్టి యోగికి నయినన్‌. 249 
ప్రతిపదార్థం: ఎట్టి, యోగికిన్‌+అయినన్‌= ఎట్లాంటి యోగాభ్యాసంచేసే వానికైనా లేదా ఎట్లాంటి అదృష్టవంతునికైనా; 
పూర్వ+ఉదయ, కర్మమునన్‌= పూర్వజన్మంలోని కర్మవలన; ఆదిని= మొదట; సంయోగ, వియోగ+లది, ద్వంద్వములు= 
కలవటం, విడిపోవటం మొదలయిన జంటలు; దేహి+అగువానికిన్‌= దేహంగలవాడైన వానికి - అంటే (ప్రతిమనుజునికి; 
సంపాదిల్లక= కలుగక; తక్కవు= తప్పవు. 
తాత్సర్యం: ఎంతయోగికైనా - ఏ మానవుడికైనా - పూర్వజన్మకర్మవలన కలవటం, విడిపోవటం ద్వంద్వాలను 
అనుభవించటం తప్పదు. 


విశేషం: మానవజీవితతత్త్యాన్ని తెలిపే నన్నయ రుచిరార్జసూక్తులలో ఇది ఒకటి. 


తరువోజ :- 

ఏనును బ్రజలును నీధర్మసతియు నే యుపాయంబున DEPOC గడవ( 

గానేర్తు? మెయ్యది గర్భ? మిందుండ( గా దేగుదమ యొండు గడ కని ముంద 

రే నెంత DAH నెన్నండు వినద యిది; యిట్టిదారుణ మిమ్మెయి BADE 

గా నున్న విధి యేల కడవంగ నిచ్చు గర్మవిపాకంబు గడవంగ లావె, 250 
ప్రతిపదార్థం: ఏనును= నేనూ; ప్రజలును= బిడ్డలును; ఈ, ధర్మ, సతియున్‌= ఈధర్మపత్ని - అంటే ఈ నా భార్యా; 
ఏ+ఉపాయంబునన్‌= ఏ ఉపాయంచేత; ఈ+బారిన్‌= ఈ ఆపదను; కడవంగన్‌= దాటగా; నేర్తుము (నేర్చుదము); ఏ+అది= 
ఏది; కర్ణము= చేయదగింది; ఇందు+ఉండన్‌+కాదు= ఇక్కడ ఉండకూడదు; ఒండు+కడకున్‌= వేరొకచోటికి; ఏగుదము+అ= 
వెళ్ళుదామే; అని; ముందర+ఏను+ఎంత+చెప్పినన్‌= ముందుగా నే నెంతచెప్పినా; ఇది= ఈమె (భార్య); ఎన్నండు= ఎప్పుడూ; 
వినదు+అ= వినలేదు; ఇట్టి, దారుణము= ఇంతటిఘోరాన్ని; ఈ+మెయిన్‌= ఈవిధంగా; చేయన్‌+కాన్‌+ఉన్న= చేయటానికై 
ఉంటే; విధి= (బ్రహ్మ; ఏల= ఎట్టు; కడవంగనిచ్చున్‌= పోనిస్తాడు; కర్మ విపాకంబు= కర్మఫలం; కడవంగన్‌= తప్పించుకోవటానికి; 
లావె= సాధ్యమా? 
తాత్సర్యం: నేను, బిడ్డలు, నా భార్య ఏ ఉపాయంచేత ఈ ఆపదను దాటగలం? ఏం చేయాలో తోచకుండా ఉన్నది. 
ఇక్కడ ఉండకూడదు, వే రొకచోటికి వెళ్ళుదామే అని ముందుగా నే నే నెంత చెప్పినా నా భార్య వినలేదు. ఇంతటి 
ఘోరాన్ని ఈ విధంగా చేయబోతున్న (బ్రహ్మ మమ్మల్ని ఎందుకు పోనిస్తాడు? కర్మఫలం తప్పించుకోవటం 
సాధ్యమా! 


విశేషం: అలం: అర్థాంతరన్యాసం. తరువోజకు 3 ఇం|ద్రగణాలు, 1 సూర్యగణం, మళ్ళీ 3 ఇం|ద్రగణాలు, 1 సూర్యగణం 
ఉంటాయి. 1-3-7 గణాల మొదటి అక్షరాలకు యతిమై(త్రి ఉంటుంది. ప్రాసనియతి ఉన్నది. 102వ పద్యం చూడండి. 


సీ, మంత్రయుక్తంబుగా మత్పరిణీత యై | ధర్మచారిణి యగు దాని వినయ 
వతి బ్రజావతి ననువ్రత నెట్టు లసురకు | భక్ష్యంబ వగు మని పనుపనేర్తు? 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 695 


ధర్మాభివృద్దిగా( దగు వరునకు నీగ 1 నిల్లడ బ్రహ్మచే DEKSO 
యిక్కన్య యతిబాల యిం దుద్దవం బగు 1 దౌహిత్రలాభంబు దలు(గ నెట్లు 


ఆ. ba awah? మటి మదీయ పెిండోదక | DOC దనూజు( గులము నిస్తరించు 
వాని బితృగణంబువలని బుణంబు(౯ బా 1 చిన మహ్వోపకారి( జిఖుతవాని. 251 


ప్రతిపదార్థం: మంత్రయుక్తంబుగాన్‌= మంత్రంతో కూడుకొన్నదిగా; మత్‌+పరిణీత+ఐన= నాచే వివాహమాడబడిన; ధర్మ 
చారిణి+అగు, దానిన్‌= ధర్మంలో నడిచేదానిని; వినయవతిన్‌= వినయవంతురాలైనదానిని; అనువ్రతన్‌= అనుసరించి 
నడచుకొనేదానిని; ఎట్టుల= ఏ విధంగా; అసురకున్‌= రాక్షసునికి; భక్ష్యంబవు+అగుము+అని= తినదగిన దానివి కమ్ము అని; 
పనుప, నేర్తున్‌= పంపించగలను; ధర్మ+అభివృద్దిగాన్‌= ధర్మం ఎక్కువగా పెరిగేటట్లు; తగు, వరునకున్‌= తగిన మగనికి; 
ఈగన్‌= ఇవ్వటానికి; (బ్రహ్మచే= (బ్రహ్మదేవునిచేత; ఇల్లడ= అడిగినప్పుడు ఇమ్మని ఉంచిన వస్తువుగా; ఇడం(గన్‌+పడిన= 
ఉంచబడిన; ఈ+కన్య; అతిబాల= చాలా చిన్నది; ఇందు+ఉద్భవంబు+అగు= దీనిద్వారా కలిగేటి; దౌహి(త్ర, లాభంబు= 
కూతురికొడుకు - మనుమడు పుట్టటం; తల(గన్‌= తొలగిపోయేటట్టు; ఎట్టు= ఏ విధంగా; దీనిని= ఈ కూతురిని; పుత్తున్‌= 
పంపిస్తాను; మణీ= అంతేకాక; మదీయ, పిండ+ఉదక, నిధిన్‌= నాయొక్క పితృదేవతల కిచ్చే అన్నపుముద్దలకు, నీళ్లకు 
స్థానమైనవాడిని; తనూజున్‌= శరీరంనుండి జన్న్మించినవాడిని - కుమారుడిని; కులము, నిస్తరించువానిన్‌= వంశాన్ని 
తరింపజేసేవాడిని; పిత్సగణంబువలని, బుణంబున్‌+పాచిన, మహా+ఉపకారిన్‌= పితృదేవతలయొక్క సమూహంనుండి బుణాన్ని 
తొలగించి గొప్ప ఉపకారం చేసినవాణ్ణి; చిణుతవానిన్‌= చిన్నవాడిని. 


తాత్సర్యం: వేదమం(త్రపూర్వకంగా వివాహమాడి నాతోగూడ ధర్మమార్గాన చరిస్తూ వినయవతి అయి నన్ననుసరించి 
నడచుకొనే భార్యను రాక్షసునికి ఆహారం క మ్మని ఎలా పంపగలను? ధర్మం అభివృద్ది చెందేటట్లు తగిన వరుడి 
కిచ్చి వివాహం చేయటానికి నా దగ్గర (బ్రహ్మదేవుడు ఇల్లడగా ఉంచిన ఈ కన్యను నా కూతురిని - దౌహి(త్రుడు 
నాకు లేకుండాపోయేటట్టు రాక్షసునికి ఆహారంగా ఎట్టా పంపగలను? అంతే కాదు, నా పితృదేవతలకు పిండోదకా 
లిచ్చే కుమారుడిని, వంశాన్ని తరింపజేసేవాడిని, పితృదేవతల బుణం తీర్చే మహోపకారిని, ఈ చిన్నవాడిని. 


ఆ, ఎట్టు సూచి చూచి యిది పాప మనక య । య్యసుర వాత( ద్రోతు నదయవత్తి; 
నరిగి యేన యిప్ప డసురకు నాహార । మగుదు DOC బుచ్చ నగునె నాకు. 252 


ప్రతిపదార్థం: ఎట్టు= ఏవిధంగా; చూచి, చూచి; ఇది= ఈ పని; పాపము+అనక; ఆ+అసురవాతన్‌= ఆ రాక్షసుని చోట; 
అదయ, వృత్తిన్‌= దయలేనినడవడికతో - అంటే (క్రూరంగా; (త్రోతున్‌= తోస్తాను; ఏన= నేనే; అరిగి= వెళ్ళి; ఇప్పుడు+అ= 
ఇప్పుడే; అసురకున్‌= రాక్షసునికి; ఆహారము+అగుదున్‌= ఆహారం అవుతాను; నాకున్‌; వీరికిన్‌; పుచ్చన్‌+అగునె= పంపతగునా! 


తాత్సర్యం: ఏ విధంగా చూచి చూచి ఇది పాపమని అనక ఈ చిన్నవాడిని (క్రూరంగా ఆ రాక్షసునినోట తోస్తాను? 
నేనే వెళ్ళి ఇప్పుడే ఆ రాక్షసునికి ఆహారమవుతాను. వీళ్ళను నేను పంపదగునా? 


వ. అని యాత్మపరిత్యాగంబునందు( గృతనిశ్చయుం డై యున్న బ్రాహ్మణుం జూచి బ్రాహ్మణి యి ట్లనియె. 253 


696 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారం; ఆత్మ, పరిత్యాగంబునందున్‌= తనను తాను అర్సించుకోవటంలో; కృత, నిశ్చయుండు+ఐ= 
చేయబడిన నిర్ణయం కలవాడై; ఉన్న; (బ్రాహ్మణున్‌+చూచి; (బ్రాహ్మణి= |బ్రాహ్మణునిభార్య; ఇట్టు+అనియెన్‌. 

తాత్సర్యం: అని తనను తాను అర్సించుకోవటానికి నిర్ణయించుకొన్న బ్రాహ్మణుణ్ణి చూచి, ఆ బ్రాహ్మణుని భార్య 
ఈ విధంగా అన్నది. 


క, మనుజులకు నెవ్విధంబున | ననతిక్రమశీయ మైన యాపద్విషయం 
బున సంతాపింప(గ జన । దని యెటి(గియు నగునె యెట్లు లని శోకింపన్‌. 254 


ప్రతిపదార్థం: మనుజులకున్‌; ఏ+విధంబునన్‌= ఏ విధంగానైనా; న+అతి(క్రమణీయము+ఐన= దాటరానిదైన; ఆపత్‌+ 
విషయంబునన్‌= ఆపద విషయంలో; సంతాపింప(గన్‌+చనదు+అని= దుఃఖించకూడదని; ఎటిగియున్‌= తెలిసియు, 
ఎట్టుల+అని= ఎట్టా అని; శోకింపన్‌= దుఃఖించగా; అగునె= తగునా! 


తాత్సర్యం: మానవులకు ఏవిధంగాను దాటరానిదైన ఆపదవిషయంలో శోకించగూడదని తెలిసికూడా ఎట్టా అని 
శోకింపవచ్చా? (కూడ దని భావం.) 


వ. ఆ రక్కసున కే నశనం బయ్యెద; మీరు వగవకుండు(డు; భార్యయందు బదయంబడు నపత్యంబు నాయందు 
మున్న పడసితి; రేనును బుణవిముక్త నయితిం; బ్రాణవియోగంబు సేసి యయినను భార్య పతికి హితంబు 
సేయవలయు; మలి యట్లుంగాక. 255 


ప్రతిపదార్థం: ఆ, రక్కసునకున్‌= ఆ రాక్షసునికి; ఏను+అశనంబు+అయ్యెదన్‌= నేను ఆహారమవుతాను; మీరు; వగవక+ఉండు( 
డు= దుఃఖించకండి; భార్య+అందున్‌, పడయన్‌+పడు+అపత్యంబు= భార్యవల్ల పొందబడే సంతానం; నా+అందున్‌= నా 
యందు; మున్న= ముందే; పడసితిరి= పొందారు; ఏనును= నేనుకూడా; బుణ, విముక్తను+అయితిన్‌= బుణాన్ని తీర్చుకొన్న 
దాన్ని అయ్యాను; ప్రాణ, వియోగంబు+చేసి+అయినను= ప్రాణాలు వదలి అయినా; భార్య; పతికిన్‌= భర్తకు; 
హితంబు+చేయవలయున్‌= మేలు చేయాలి; అట్టున్‌+కాక= ఆవిధంగా కాకుండా. 


తాత్సర్యం: ఆ రాక్షసునికి నేను ఆహారమవుతాను. మీరు దుఃఖించకండి. భార్యద్యారా పొందవలసిన సంతానాన్ని 
నాయందు ఇదివరకే మీరు పొందారు. నేను నా బుణం తీర్చుకొన్నాను. ప్రాణాలు వదలి అయినా భార్య భర్తకు 
మేలుచేయాలి. అట్లాకాక- 


ఆ. పురుషుకంటె మున్ను పరలోక మే(గిన | సతియ నోశినదియు సతులలోనం; 
బురుషహీన యైన బరమపతివ్రత | యయ్యు జగముచేత( బ్రయ్య(బడదె. 256 
ప్రతిపదార్థం: పురుషుకంటెన్‌, మున్ను= భర్తకంటె ముందుగా; పరలోకము+ఏ(గిన, సతియ= పరలోకానికి పోయిన భార్యయే; 


సతులలోనన్‌= పతి(వ్రతలలో; నోచినదియు= పుణ్యంకలది; పురుష, హీన+ఐనన్‌= భర్తను కోల్ఫోయిందైతే; పరమ, 
పతివ్రత+అయ్యున్‌= పరమపతివ్రత అయికూడా; జగముచేతన్‌= లోకంచేత; (ప్రయ్యన్‌+పడదె= నిందను పొందదా! 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 697 


తాత్సర్యం: భర్తకంటె ముందు మరణించినభార్యే పతివ్రతలలో మిక్కిలి పుణ్యాతురాలు. పరమపతివ్రత అయినా 
భర్తలేని (స్తీ లోకంచేత నింద పొందుతుంది గదా! 


ఆ. పడిన యామిషంబు పక్షు లపేక్షించు | నట్లు పురుషహీనయయిన యువతి 

జూచి యెల్లవారు( జులుక నపేక్షింతు | రిదియు( బాప మనక హీనమతులు. 257 
ప్రతిపదార్థం: పడిన+ఆమిషంబు= (క్రింద పడిన మాంసపుముక్కను; పక్షులు+అపేక్షించునట్టు= పక్షులు కోరేవిధంగా; 
పురుష హీన+అయిన, యువతిన్‌+చూచి= భర్తలేని (స్త్రీని చూచి; ఎల్లవారున్‌= అందరు; హీనమతులు= నీచమైన బుద్దికలవాళ్ళు; 
ఇదియున్‌= ఇది; పాపము+అనక; చులుకన్‌= తేలికగా; అపషేక్షింతురు= కోరుకుంటారు. 
తాత్సర్యం: (క్రిందపడిన మాంసపుముక్కను పక్షులు కోరేవిధంగా భర్తను కోల్ళోయిన స్ర్తీని చూచి నీచులు ఇది 
పాప మని కూడా అనుకోక తేలికగా ఆమెను కోరతారు. 
విశేషం: అలం: ఉపమ. 
ఆ. సతి విముక్త యయిన బతికి బునర్గ్లార | సంగ్రహంబు సే(త శా స్తమతము; 

=> [6] Cc 

పతి విముక్తు డయిన సతి కన్యపురుషసం | గ్రహముసే(త లోకగర్ణితంబు. 258 
ప్రతిపదార్థం: సతి, విముక్త+అయినన్‌= భార్య విడువబడినదైతే - అంటే భార్య మరణిస్తే; పతికిన్‌= భర్తకు; పునః+దార, 
సం(గ్రహంబు+చేత= మరల భార్యను చేపట్టటం; శాస్త్ర, మతము= శాస్త్రంయొక్క పద్దతి; పతి, విముక్తుడు+అయినన్‌= భర్త 


విడువబడ్డ వాడయితే - అంటే భర్త మరణిస్తే; సతికిన్‌= భార్యకు, అన్య, పురుష సం(గ్రహము+చేత= మరొక భర్తను 
చేపట్టటం; లోక, గర్హితంబు= లోకంచేత నిందింపబడింది. 


తాత్సర్యం: భార్య మరణిస్తే భర్త మరొక భార్యను స్వీకరించటం శాస్త్రసమ్మతమే. భర్త మరణిస్తే భార్య మరొక 
భర్తను స్వీకరించటం లోకంచేత నిందింపబడింది. 


వ. “కావున నేను భవద్విహీన నయి యొక్క నిమేషం బేనియు జీవింపనేర; నేర్చితినేనియు ని కుమారుల రక్షింపనేర; 
నె ట్లనిన శూద్రులు వేదశ్రుతిం బ్రార్థించునట్లు కులాచారసద్భశులు గానివా రిక్కన్యం బ్రార్థించినం దత్రతీకారంబు 
సేయను నిక్కుమారునందు గుణాధానంబు సేయను నాకొలంది గాదు; మత్ప్సరోక్షంబునం బునర్జార పరిగ్రహంబు 
సేసి గృహస్థధర్మంబును నగ్మిహోత్రంబునుం బుత్రులను రక్షించునది | యనుచు మరణవ్యవసాయంబునం దున్న 
తల్లిని దండ్రిం జూచి కూ(తు రి ట్లనియె. 259 

ప్రతిపదార్థం: కావున, నేను; భవత్‌+విహీనన్‌+అయి= మీయొక్కలేకుండటాన్ని గలదాననై - అంటే మీరు లేనిదానినై; 

ఒక్కనిమేషంబు+ఏనియు= ఒక నిమిషమైనా; జీవింపనేరన్‌= (బ్రతుకలేను; నేర్చితిన్‌+ఏనియు= ఒకవేళ (బ్రతుకనేర్చినా; Bat 
కుమారులన్‌= ఈ బిడ్డలను; కుల+ఆచార, సదృశులు, కాని వారు= కులంయొక్క ఆచారానికి సరిపోలనివాళ్ళు; -ఈ+కన్యన్‌; 

ప్రార్థించినన్‌= కోరితే; తత్‌+(ప్రతీకారంబు+చేయను= దానికి పరిహారం చేయటానికి; ఈ+కుమారుని+అందున్‌= ఈ 


కుమారునియెడ; గుణ+ ఆధానంబు+చేయను= గుణాలు ఉంచటాన్ని చేయటానికి - అనగా నేను చనిపోయింతర్వాత; పునః 
+దార, పరిగ్రహంబు+చేసి= మళ్ళీ భార్యను చేపట్టి; గృహస్థ; ధర్మంబును= గృహస్సునియొక్క ధర్మాన్ని - భార్యను పరిగ్రహించి 


698 శ్రీమదాంధ్ర మహాభారతము 


ధర్మార్గకామాలను నడుపుతూ, వేదపాఠం, వైశృదేవాదిహోమం, అతిథిపూజ, పితృతర్పణం, భూతబలి అనే పంచయజ్ఞాలు 
చేయటం; అగ్నిహోత్రంబునున్‌; పుత్రులను; రక్షించునది= కాపాడండి; అనుచున్‌, మరణ, వ్యవసాయంబు+అందు+ఉన్న= 
చనిపోయే ప్రయత్నంలో ఉన్న; తల్లిని, తండ్రిని+చూచి; కూతురు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'కావున నేను మీరు లేకుండ ఒక్క నిమిషమైనా జీవించలేను. ఒకవేళ జీవించినా ఈ బిడ్డలను 
రక్షించలేను. MOH వేదాధికారం లేని శూ(ద్రులు వేదం వినటాన్ని కోరినట్లు, కులాచారానికి సరిపోనివాళ్ళు ఈ 
కన్యను కోరితే దానికి ప్రతీకారం చేయటానికికాని, ఈ కుమారునికి మంచిగుణాలు అలవడేటట్టు తగినశిక్షణ 
ఇవ్వటానికి కాని - నాకు శక్తి లేదు. నేను మరణించినా మీరు మరొక భార్యను చేపట్టి గృహస్థు ఆచరించవలసిన 
ధర్మాన్ని, అగ్నిహోత్రాన్ని, పుత్రులను రక్షించండి” - అని చనిపోయే ప్రయత్నంలో ఉన్న తల్లిని, తండ్రిని చూచి 
కూతురు ఈ విధంగా అన్నది. 


ఆ. ఒలసి యెంతకాల ముండిన నేను మీ । దాన గాన, యొరుల ధనమ; నన్ను 
నెన్నఃడయిన నొరుల కిచ్చుచో నసురకు | భోజనముగ నిచ్చి పుచ్చు డిపుడ. 260 


ప్రతిపదార్థం: ఒలసి= కలిసి; ఎంతకాలము+ఉండినన్‌= ఎంతకాలం మీతో ఉన్నా; ఏను= నేను; మీ, దానన్‌, కాను+అ= 
మీ దాన్ని కాను (ఆడదాన్నే); ఒరుల, ధనము+అ= ఇతరులయొక్క సౌొమ్మునే; నన్నున్‌= నన్ను; ఎన్న(డు+అయినన్‌= ఏ 
రోజైనా; ఒరులకున్‌= ఇతరులకు; ఇచ్చుచోన్‌= ఇవ్వవలసిఉండగా, ఇపుడు+అ= ఇప్పుడే; అసురకున్‌= రాక్షసునికి; భోజనముగన్‌= 
ఆహారంగా; ఇచ్చి, పుచ్చుడు= ఇచ్చిపంపండి. 


తాత్సర్యం: ఎంతకాలం మీతో కలిసి ఉన్నా నేను మీదాన్ని కాను, ఇతరుల సొమ్మునే. ఎప్పుడైనా నన్ను ఇతరుల 
కివ్వటం తప్పనప్పుడు ఇప్పుడే ఈ రాక్షసునికి ఆహారంగా ఇచ్చి పంపండి. 


తే. తండ్రిచేయు తిలోదక దాన విధులు I పొందు బరలోకగత యైన పుత్తియందు; 
బుత్రి చేసిన విధులు దత్పురుషు( గాని 1 తల్లిదండ్రుల బొందవు ధర్మయుక్తి. 261 


ప్రతిపదార్థం: తండ్రి, చేయు, తిల+ఉదక, దాన, విధులు= నువ్వులు, నీళ్ళువదలటంవంటి తర్పణ(క్రియలు; పర, లోకగత+ఐన= 
స్వర్గలోకానికి వెళ్ళిందైన; పుత్రి+అందున్‌= కుమార్తెకు; పొందున్‌= చేరుతాయి; పు(త్రి= కూతురు; చేసిన; విధులు= చేసేకర్మలు; 
తత్‌+పురుషునకున్‌+కాని= దానియొక్క భర్తకే కాని; తల్లి తం|డ్రులన్‌; ధర్మయుక్తిన్‌= ధర్మం(ప్రకారం; పొందవు= చేరవు. 


తాత్సర్యం: తండ్రి వదలే నువ్వులు, నీళ్ళు మరణించిన కూతురుకి చెందుతాయి. కాని, కూతురు చేసే కర్మలు 
ధర్మ(ప్రకారం ఆమె భర్తకే కాని, తల్లిదండ్రులకు చెందవు. 


విశేషం: సందర్భం వచ్చినపుడంతా నన్నయ సంక్షిప్తంగా వైదికవిధులు వివరిస్తాడు. 


వ. “మీకు నాయం దయ్యెడు దౌహిత్ర లాభంబునకంటె మీ రిద్దణు జీవించిన ననేక పుత్త పొత్త లాభం బగు; దానంజేసి 
= 3." ఈ 

కులంబు నిలుచుం గావున నన్ను బుచ్చుం' KOH గూ(తుం గౌంగిలించుకొని యేడ్డుచున్న వారల కన్నీళ్ళు 

దుడుచుచు. 262 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 699 


ప్రతిపదార్థం: మీకున్‌; నా+అందు+అయ్యెడు= నాయందు కలిగే; దౌహి(త్ర, లాభంబునకంటెన్‌= మనుమని పుట్టుకకంటె; 
మీరు+ఇద్దణు; జీవించినన్‌= (బ్రదికిఉంటే; అనేక, పుత్ర, పౌత్ర, లాభంబు+అగున్‌= పెక్కుమందికుమారులు, మనుమలు 
కలగటం జరుగుతుంది; దానన్‌+చేసి= దానివలన; కులంబు= వంశం; నిలుచున్‌= నిలుస్తుంది; కావునన్‌, = కాబట్టి; 
పుచ్చుండు+అనినన్‌= పంపండి అని అనగా; కూ(తున్‌= కుమార్తెను; కౌగిలించుకొని; ఏడ్చుచున్‌+ఉన్న; వారల= తల్లిదండ్రుల; 
కన్నీళ్ళు, తుడుచుచున్‌. 


తాత్సర్యం: 'మీకు నాయందు మనుమడు పుట్టటం అనే లాభంకంటె, మీ రిద్దరు (బ్రతికి ఉంటే పెక్కుమంది 
కుమారులు, మనుమలు పుడతారు. వారివల్ల వంశం నిలుస్తుంది. అందుచేత నన్ను రాక్షసునికి ఆహారంగా పంపం'డని 
పలికిన కూతురుని కౌగలించుకొని ఏడుస్తున్న తల్లిదం[డ్రుల కన్నీళ్ళు తుడుస్తూ, 


తే. బాలకుం డొక కొండుక కోల చేత । బట్టికొని యేన రక్కసుం గిట్టి చంపి 

చులుక వత్తు మీ రేడ్వణగా వలవ, దనుచు(। గలయ నూరార్డె దన తొక్కు(బలుకు లొప్ప, 263 
ప్రతిపదార్థం: బాలకుండు= చిన్నపిల్లవాడు; ఒక, కొండుక, కోల= ఒక చిన్నకర్రను; చేతన్‌+పట్టికొని= చేతిలో పట్టుకొని; 
ఏన= నేను; రక్కసున్‌= రాక్షసుణ్ణి; కిట్టి= సమీపించి, చంపి; చులుక= సులువుగ; వత్తున్‌= వస్తాను; మీరు+ఏడ్వ(గా, 


వలవదు+అనుచున్‌= మీరు ఏడ్వవద్దంటూ; తన, తొక్కున్‌, పలుకులు= తనయొక్క అవ్యక్తపు మాటలు - అంటే వచ్చీరాని 
మాటలు; ఒప్పన్‌= అందగింపగా; కలయన్‌= అందరినీ చేరి; ఊరార్బెన్‌= ఓదార్చాడు. 


తాత్సర్యం: చిన్నపిల్లవాడు ఒకచిన్నకజ్బ్ణను చేత పట్టుకొని 'నేనే ఆ రాక్షసుడిదగ్గరకు వెళ్ళి సులువుగా తిరిగివస్తాను; 
మీరు ఏడ్వవద్దు' అని వచ్చీరానిమాటలతో అందరినీ చేరి ఓదార్చాడు. 


విశేషం: తొక్కుపలుకులు - అనేదానికి ముద్దుపలుకులు, తొ(ట్రుపలుకులు, తొత్తుపలుకులు - అనేపాఠాంతరాలున్నాయి. 
- శ్రీమదాంధ్రమహాభారతసంశోధితప్రతి, పుట.389. కుమారాస్త్ర విద్యాప్రదర్శనఘట్టంలోవలె నన్నయనాటకీయత ఈ తేటగీతిలో 
తాండవించింది. చిన్నకర్ర చేతపట్టుకొని, తడబడే అడుగులతోవచ్చీరానిమాటలతో అందరినీ చేరి LEH) ఆ బాలకుడిని 
భావుకుడైన (ప్రతిపాఠకుడు చూడగలడు. పై పద్యంలో అన్నీ ప్రాసయతులే. 


వ. వాని యవ్యక్తవచనంబులు విని యందబటు నే డ్పుడిగిన, నయ్యవసరంబునం గుంతీదేవి వారల 
డాయంబోయి. 264 


ప్రతిపదార్థం: వాని, అవ్యక్త, వచనంబులు= ఆ బాలకునియొక్క స్పష్టతలేని మాటలు - వచ్ళీరాని మాటలు; విని; 
అందజున్‌= ఇంటివాళ్ళు అందరు; ఏడ్సు+ఉడిగినన్‌= ఏడుపు మానగా; ఆ+అవసరంబునన్‌= ఆ సమయాన; కుంతీదేవి; 
వారల, డాయన్‌+పోయి= వారలదగ్గరకు వెళ్ళి. 


తాత్సర్యం: ఆ బాలకుని వబ్బీరాని మాటలు విని అందరూ ఏడ్పు మానగా, కుంతీదేవి వాళ్ళదగ్గరకు వెళ్ళి. 


క, “ఇది యేమి తెటిగు? దీనికి | మొద లెయ్యది నాకు దెల్లముగం జెప్పు(డు తీ 
30 నని విగతాసుల( దన । మృదు వచన ప్రశ్న మను నమృతమున నెత్తెన్‌, 265 


700 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇది= ఈ దుఃఖకారణము; ఏమి, తెజఖగు= ఏమి పద్దతి; దీనికిన్‌; మొదలు= కారణం; ఏ+అది; నాకున్‌, 
తెల్లముగన్‌= స్పష్టంగా; చెప్పుడు; తీర్చెదన్‌+అని= తొలగిస్తానని; విగత+అసులన్‌= పోయిన ప్రాణాలు కలవాళ్ళను; తన, 
మృదు, వచన, ప్రశ్నము+అను= తనయొక్క మెత్తనైన మాటలతో కూడిన (ప్రశ అనే; అమృతమునన్‌= అమృతంచేత; 
ఎత్తెన్‌= పైకెత్తింది - అంటే (బ్రతికించింది. 


తాత్సర్యం: 'ఇది ఏమిటి? దీనికి కారణమేమి? నాకు స్పష్టంగా చెప్పండి. నే నీ ఆపదను తొలగిస్తాను అని తన 
మృదువైన మాటలతో కూడిన ప్రశ్న అనే అమృతంతో వాళ్ళను (బ్రతికించింది. 


విశేషం: అలం: రూపకం. 
వ. ఇట్లడిగిన( గుంతీదేవికి నవ్విప్రుం డి ట్లనియె. 266 
తాత్సర్యం: ఈ విధంగా అడిగిన కుంతీదేవికి ఆ (బ్రాహ్మణుడు ఇట్లా అన్నాడు. 

కుంతీదేవికి బ్రాహ్మణుండు తనదుఃఖకారణంబును దెలుపుట (సం.1-148-1) 


ఏ నేమి సెప్పుదు దీని నెవ్వరికిని 1 మానుషంబునం దీర్పరాని దాని; 


(౫a 


నయినను జెప్పెద( బ్రియహితవచన 1 యీ । ప్రోలికి నామడనేల నల్ల 
యమునానదీగహ్విరమున బకుం డను । రక్కసుం డుండి వా డక్కజముగ 
నిందుల కాపుల నందటి( దొల్లి యి I ల్వరుస మ్రింగుచు నున్న: బరమసాధు 


ఆ. లగు ధరామరేంద్రు లగణితజపహోమ । దానవిధుల( జేసి వానివలన( 
గ్రమము వడసి యొక్క సమయంబు( జేసిరి; | యొనర దాని తెటిగు వినుము తల్లి! 267 


ప్రతిపదార్థం: మానుషంబునన్‌= మానవప్రయత్నంచేత; ఏ+వారికిని= ఎవరికికూడా; తీర్చరాని, దానిన్‌= తీర్చటానికి సాధ్యం 
కానిదానిని; దీనిన్‌= -ఈ విపత్తును; ఏను= నేను; ఏమి+చెప్పుదున్‌= ఏమని చెప్పగలను? అయినను; ప్రియ, హిత, వచన= 
వినటానికి ఇంపై మేలుచేసే మాటలు గలదానా! చెప్పెదను; ఈషప్రోలికిన్‌= ఈ పట్టణానికి; ఆమడ, నేలన్‌= ఆమడదూరంలో; 
అల్ల, యమునా, నదీ, గహ్యరమున= ఆ యమునానది దగ్గర కొండగుహలో; బకుండు+అను; రక్కసుండు+ఉండి= రాక్షసుడు 
ఉండి; వా(డు+అక్కజముగన్‌= వాడు ఆశ్చర్యకరంగా; ఇందుల కాపులన్‌+అందబన్‌= ఈ పట్టణంలో కాపురముండేవాళ్ళనందరిని; 
తొల్లి= ఇదివరకు; ఇల్‌+వరుసన్‌= ఇంటివరుసన; (మింగుచున్‌+ఉన్నన్‌= (మింగుతూ ఉండగా; పరమ, సాధులు+అగు= 
మిక్కిలి మంచి వాళ్ళయిన; ధరా+అమర+ఇం|(ద్రులు= భూమియందు దేవతలు - అంటే బ్రాహ్మణశ్రేష్టులు; అగణిత, జప, 
హోమ, విధులన్‌+చేసి= లెక్కింపసాధ్యంగాని జపాలు, హోమాలు, దానాలు అనేకకర్మలను చేసి; వాని, వలనన్‌; (క్రమము+పడసి= 
మార్గాన్ని పొంది; ఒక్క, సమయంబున్‌= ఒక ఏర్పాటును; చేసిరి; తల్లి= ఓ తల్లీ! ఒనరన్‌= ఒప్పుగా; దాని, BOS 
దానియొక్కవిధం; వినుము. 


తాత్సర్యం: మానవ ప్రయత్నంచేత ఎవ్వరికీ తీర్స సాధ్యంగాని ఆపదనుగురించి ఏమని చెప్పగలను? ప్రియంగా, 
హితంగా మాట్లాడే ఓ తల్లీ! ఈ పట్టణానికి ఆమడదూరాన యమునానదీతీరంలో ఉండే అడవిలో బకుడనే రాక్షసు 


ఆదిపర్వము = షష్టాశ్వాసము 701 


డున్నాడు. వాడీపట్టణవాసులను ఇంటివరుసగా మింగుతుండగా పరమసాధువులైన (బ్రాహ్మణశ్రేష్టులు లెక్కకు 
మిక్కిలి జప హోమ దాన సత్కర్మలు చేసి, అతనితో ఒక ఏర్పాటు చేసికొన్నారు. అది నీకు చెప్పుతాను. వినుము. 


వ. నిత్యంబు నిలువరుస నొక్కమానిసి రం డెనుపోతులం బూనిన శకటంబున నపరిమితభక్ష్యపిశిత మిశ్రాన్నంబు 

నించికొని పోయిన దానిని, వానిని, నయ్యెనుపోతులను భక్షించుచు. 268 
ప్రతిపదార్థం: నిత్యంబున్‌= ప్రతిదినం; ఇలువరుసన్‌= ఇంటి వరుసబట్టి; ఒక్క, మానిసి= ఒక్కమనిషిః రెండు+ఎనుపోతులన్‌= 
రెండు దున్నపోతులను; పూన్నిన= కట్టిన; శకట౦ంబునన్‌= బండిలో; అపరిమిత, భక్ష్య, పిశిత, మి(శ్ర+అన్నంబు= అంతులేని 


తినుబండారాలతో, మాంసంతో కలిపిన అన్నం; నించికొని= నింపుకొని; పోయినన్‌= పోతే; దానిన్‌= ఆ అన్నాన్ని; వానిని= 
ఆ మనిషినీ; ఆ+ఎనుపోతులను=ఆ దున్నపోతుల్నీ; భక్షించుచున్‌= తింటూ. 


తాత్సర్యం: (ప్రతిదినం ఇంటివరుసన ఒక మనిషి రెండు దున్నపోతులను కట్టన బండిలో అపరిమితమైన తిను 
బండారాలూ, మాంసంతో కలిపిన అన్నాన్నీ నింపుకొని వెళ్ళితే, వాడు ఆ అన్నాన్నీ, మనిషినీ, ఆ దున్నపోతుల్నీ 
తింటూ. 
ఆ. మనుజభక్షు( డిదియ తనకు నప్పనముగా । నొరులవలనిబాధ నొరయకుండ 

దీని గాచుచుండు నీనా(టిరాజును 1 BOTA డసుర నోర్వ బలిమిలేమి. 269 
ప్రతిపదార్థం: మనుజ, భక్షుడు= మానవులను తినేవాడు - రాక్షసుడు; ఇదియ= ఇదే; తనకున్‌, అప్పనముకాన్‌= కానుకగా; 
ఒరుల, వలని, బాధన్‌= ఇతరులవలన కలిగేబాధను; ఒరయక+ఉండన్‌= కలుగకుండ; దీనిన్‌= -ఈపట్టణాన్ని; కాచుచుండున్‌= 


రక్షిస్తూఉిన్నాడు; ఈ, నా(టి, రాజును= ఈ దేశపు రాజుకూడ; అసురన్‌= రాక్షసుడిని; ఓర్వన్‌= అణచటానికి; బలిమిలేమిన్‌= 
బలంలేకుండటంచేత; తలప(డు= దీన్నిగురించి ఆలోచించడు. 


తాత్సర్యం: రాక్షసుడు ఇదే తనకు కానుకగా భావించి, ఇతరులవలన ఈ పట్టణానికి బాధ కలుగకుండ రక్షిస్తూ 
ఉన్నాడు. ఈ దేశప్రభువుకూడ రాక్షసుడిని చంపగలశక్తి లేనివాడవటంచేత దీన్ని గురించి ఆలోచించడు. 


విశేషం: అప్పనము - అనేదానికి జీవితము, వర్తనము, వేతనము, జీవనము అనే పాఠాంతరాలున్నాయి. శ్రీమదాంధ్రమహాభారత 
సంశోధిత(ప్రతి, పుట.290, 


ఉ. Dom ధర్మశీలు( డయి భూరిబలాధికు( డైన ధారుణీ 

పాలకు రక్ష ము న్వడసి భార్యను బు త్రుల నర్థయుక్తితో 

నోలిన మేలుగా( బడసి యూళ్ళను నున్నది యట్లుగాని నా 

డేల గృహస్థవృత్తి సుఖ మే(గి వనంబున నున్మి కష్టమే. 270 
ప్రతిపదార్థం: పోల(గన్‌= ఒప్పుగ; ధర్మ, శీలుడు+అయి= ధర్మం స్వభావంగా కలవాడై; భూరి, బల+అధికుడు+ఐన= 
పెద్దబలంచేత గొప్పవాడైన; ధారుణీ, పాలకు, రక్ష=భూమిని ఏలే రాజుయొక్క అండ; మున్‌+పడసి= ముందుగా పొంది; 


భార్యను; పుత్రులన్‌; అర్థ, యుక్తితోన్‌= ధనంయొక్కకూడికతో - అంటే ధనం కలిగి; ఓలిన= వరుసగా; మేలుగాన్‌= మేలు 
కలదిగా; పడసి= పొంది; ఊళ్ళను+ఉన్నది= ఊళ్ళలో కాపురమున్నట్టిది (తగినపద్దతి); అట్టు+కాని, నాడు= ఆ విధంగా కాని 


702 శ్రీమదాంధ్ర మహాభారతము 


నాడు; ఏల= ఎందుకు? గృహస్థ, వృత్తి= గృహస్థధర్మం; సుఖమె=సుఖమా! ఏ(గి= వెళ్ళి; వనంబునన్‌= అడవిలో; ఉనికి= 
ఉండటం; కష్ట్రమే= కష్టమా! 

తాత్సర్యం: ధర్మాత్ముడు, బలవంతుడు అయిన రాజుయొక్క రక్షణ పొందిన తర్వాత వివాహమాడి, పిల్లలను కని; 
ధనం సంపాదించి, ఊళ్ళలో కాపురముండాలి కాని, అది లేనినాడు గృహస్థవృత్తి ఎందుకు? అది సుఖాన్ని ఇయ్యగలదా! 
వెళ్ళి అడవిలో ఉండటం కష్టమా! అదే సుఖం గదా! 


విశేషం: సందర్భోచితంగా ఈ పద్యం రాజధర్మాన్ని చెప్పుతున్నది. 


క. అరి యని విప్రులచేతను I ధరణీశులు పోకయును మొదలుగా( గొన రె 
వ్వరు నిప్పాపు(డు మానిసి । నరిగొనియెడు భక్షణార్థి యై విప్రులచేన్‌. 271 


ప్రతిపదార్థం: ధరణి+ఈశులు= భూమికిప్రభువులు - రాజులు; ఎవ్వరున్‌= ఎవరుకూడ; విప్రులచేతను= (బ్రాహ్మణులచేత; 
అరి+అని= కప్పుమని; పోశయును, మొదలుగాన్‌= వక్కనుకూడ; కొనరు= తీసికొనరు; ఈ+పాపుడు= ఈ పాపాత్నుడైన 
రాక్షసుడు; భక్షణ+అర్థి+ఐ= తిండికోరినవాడై; విప్రలచేన్‌= (బ్రాహ్మణులచేత; మానిసిన్‌= మనిషిని; అరిగొనియెడున్‌= కప్పుంగా 
తీసికొంటున్నాడు. 


తాత్సర్యం: రాజులు (బ్రాహ్మణులనుండి పోకచెక్కనుకూడా కప్పంగా తీసికొనరు. కాని ఈ పాపాత్యుడైన రాక్షసుడు 
తిండికొరకు విప్రులనుండి మనిషినే కప్పంగా తీసికొంటున్నాడు. 


విశేషం: 'పోకయు” అనేదానికి 'రూకయు, రూకయు” అనే పాఠాంతరాలున్నాయి - శ్రీమదాంధ్రమహాభారతసంశోధిత ప్రతి, 
పుట.391. 


వ. 'పెద్దకాలంబునకు నీ యిలువరుస నే(డు మాకు వచ్చె; ని చ్చిబుత వాని నా రాక్షసునకు భక్ష్యంబుగా( బుచ్చనోష నేన 
పోయెది' నని దుఃఖించి పలికిన బ్రాహ్మణునకు గుంతి యి ట్లనియె; 'నయ్యా! దీనికి సంతాపింపవలవ; దీయాపద 
దలయగునట్టి యుపాయంబు గంటి; నీకుం గొడు కొక్కరుండ; వా(డును గడుబాలుండు; బలిగొనపోవ SUPA 
గా(డు; నా కేవురుగొడుకులు గలరు; వారలలో నొక్కరుం డారక్కసునకు భవదర్ధంబుగా బలి గొని పోయెడు' ననిన 
దాని విననోడి బ్రాహ్మణుండు చెవులు మూసికొని యి ట్లనియె. 272 


ప్రతిపదార్థం: పెద్దకాలంబునకున్‌= చాలాకాలానికి; ఈ+ఇలు, వరుస= ఈ ఇంటివరుస; నేడు= ఈ రోజు; మాకున్‌= 
మాకు (వంతుగా); వచ్చెన్‌= వచ్చింది; ఈ+చిణుత, వానిన్‌= ఈ చిన్నవాడిని; ఆ రాక్షసునకున్‌= ఆ రక్కసునికి; 
భక్ష్యంబు+కాన్‌= ఆహారంగా; పుచ్చన్‌+ఓపన్‌= పంపలేను; నేను+అ= నేనే; పోయెదను+అని= పోతానని; దుఃఖించి=విలపించి; 
పలికిన= మాటాడిన; (బ్రాహ్మణునకున్‌= MWAH కుంతి=కుంతీదేవి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది; అయ్యా! 
దీనికిన్‌; సంతాపింపన్‌, వలవదు= దుఃఖించవద్దు; ఈ+ఆపద, తల(గునట్టి= ఈవిపత్తు తొలగిపోయేటి; ఉపాయంబు+కంటిన్‌= 
ఉపాయాన్ని కనుగొన్నాను; నీకున్‌; కొడుకు; ఒక్కరుండు+అ= ఒక్కడే; వా(డును= వాడుకూడా; కడున్‌= మిక్కిలి; బాలుండు= 
పసివాడు; బలికొనిపోవన్‌= ఆహారం తీసికొనిపోవటానికి; అర్హుండు= తగినవాడు; కా(డు= కానేరడు; నాకున్‌+ఏవురు, కొడుకులు= 
నాకు ఐదుగురు కొడుకులు; కలరు=ఉన్నారు; వారలలోన్‌, ఒక్కరుండు= ఆ అయిదుమందిలో ఒకడు; ఆ రక్కసునకున్‌; 
భవత్‌+అర్థంబుగాన్‌= మీకోసం; బలి, కొని, పోయెడున్‌= కప్పం తీసికొనివెళ్ళగలడు; అనినన్‌= అని అనగా; దానిన్‌= ఆ 
మాటను; వినన్‌+ఓడి= వినలేక; (బ్రాహ్మణుండు; చెవులు, మూసికొని; ఇట్టు+అనియెన్‌. 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 703 


తాత్సర్యం: 'చాలా కాలానికి ఈ యింటివరుస నేడు మా యింటికి వచ్చింది. ఈ పసిబాలుణ్ణి రాక్షసునికి 
ఆహారంగా పంపలేను. నేను పోతాను” అని (బ్రాహ్మణుడు దుఃఖంతో పలుకగా, కుంతి “అయ్యా! దీనికి 
దుఃఖించవద్దు. ఈ ఆపద తొలగే ఉపాయం నేను ఆలోచించాను. నీకు ఒక్కడే కొడుకు. వాడు పసివాడు. బకుడికి 
బలితీసుకొనిపోవటానికికూడా అర్హుడు కాడు. నాకు ఐదుగురు కొడుకులు. వాళ్ళలో ఒకడు మీకు బదులుగా ఈ 
బలి తీసికొని వెళ్ళగలడు' అని అంటూనే (బ్రాహ్మణుడు ఆ మాటలు వినలేక చెవులు మూసికొని ఆమెతో ఇట్లా 


అన్నాడు. 
మధ్యాక్కర. 

అతిథి యై వచ్చిన బ్రాహ్మణున్‌ జీవితార్థి నై నాకు 

హెితముగా రక్కసువాత ద్రోవ నే నె ట్లొడంబడుదు? 

మతి నవమానింపథా దనిన వి ప్రుమరణంబు దలచు 

టతిపాతకము; పాతకములలో బ్రహ్మహత్యయ పెద్ద. 273 
ప్రతిపదార్థం: అతిథి+ఐ= అతిథిగా; వచ్చిన; |బ్రాహ్మణున్‌= విప్రుడిని; జీవిత+అర్థిని+ఐ= (బ్రతుకు కోరుకొన్నవాడినై; నాకున్‌, 
హితముగా= నాకు మేలుకలిగేటట్లుగా; రక్కసు; వాతన్‌= రాక్షసుడి నోటిలో; (త్రోవన్‌= త్రోయటానికి; ఏన్‌= నేను; ఎట్టు= 
ఏవిధంగా; ఒడంబడుదున్‌= ఒప్పుకొంటాను; మతిన్‌= మనస్సులో; అవమానింపన్‌+కాదు+అనినన్‌= అవమానించతగదు 


అనగా; విప్ర, మరణంబు= (బ్రాహ్మణునియొక్క చావును; తలయట= సంకల్పించటం; అతి, పాతకము. మహాసాపరిః 
పాతకములలోన్‌= పాపాలలో; (బ్రహ్మహత్యయు+అ= (బ్రాహ్మణుడినిచంపటమే; పెద్ద= పెద్దపాపం. 


తాత్సర్యం: అతిథిగా వచ్చిన (బ్రాహ్మణుడిని, నా జీవితాన్ని నిలుపుకొనే కోరికతో - నాకు మేలు కలిగేటట్లుగా - 
రాక్షసునిబారిన పడవేయటానికి నే నెట్టా అంగీకరిస్తాను? అసలు బ్రాహ్మణులను అవమానించే సంకల్పమే పాపమైతే 
విప్రుని మరణాన్ని సంకల్పించటం మరెంత పాపమో! పాతకాలన్నింటిలో బ్రాహ్మణహత్య మహాపాపం. (పెద్దది) 


విశేషం: మధ్యాక్కర లక్షణం చూడు. ఆది. 6.166. ఇది ధార్మికసూక్తి, 


క, ధృతి సెడి వే(డెడువానిని | SEDO నభ్యాగతుని భయస్టుని శరణా 
గతు( జంప నొడ(బడు దు 1 ర్మతి కిహముం బరము( గలదె మది బరికింపన్‌. 274 


ప్రతిపదార్థం: ధృతి+చెడి= ధైర్యంపోయి; వేడెడు, వానినిన్‌= ప్రార్థించేవాడిని; అతిథిని= తిథిలేకుండావచ్చే ఆగంతకుజ్ణీ; 
అభి+అగతుని= భోజనమయానికి రమ్మని ఆహ్యానింపగా వచ్చిన అతిథిని; భయస్సునిన్‌= భయపడేవాడిని; శరణ+ఆగతున్‌= 
శరణుకోరి వచ్చినవాడిని; చంప(గన్‌= చంపటానికి; ఒడన్‌, పడు= ఇష్టపడు; దుర్‌+మతికిన్‌= చెడ్డబుద్దికలవాడికి; మదిన్‌= 
మనస్సులో; పరికింపన్‌= ఆలోచిస్తే; ఇహమున్‌+పరమున్‌= ఇహలోకపరలోకసుఖం; కలదె= కలదా! (లేదని భావం) 


తాత్సర్యం: ధైర్యాన్ని కోల్పోయి ప్రార్థించేవాడిని, అతిధిని, అభ్యాగతుడిని, భయపడేవాడిని, శరణు కోరి వచ్చిన 
వాడిని చంపాలనుకొనే దుర్మార్లునికి ఇహలోకపరలోకసుఖముంటుందా! (ఉండదు). 


704 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. 'మటి యాత్మఘాతంబు మహాపాతకంబు; దాని కెట్లొడంబడి తంటేని యది యనతిక్రమలీయం బయి యప్రతీకారం 
బయి యొరులచేతం జేయంబడుటంజేసి నాకుం బాతకంబు లేదు; దానిం జేసినవానికి మహాపాతకం బగుం 
గావున బ్రాహ్మణహింస కే నొడంబడ నోపి ననిన WOS యి ట్లనియె. 275 


ప్రతిపదార్థం: మణి ఆత్మ, ఘాతంబు= తనను తాను చంపుకోవటం; మహా, పాతకంబు= మిక్కిలిపాపం; దానికిన్‌= ఆ 
ఆత్మహత్యకు; ఎట్ల్టు+ఒడంబడితివి+అంటి+ఏని= ఏ విధంగా అంగీకరించావు అని అంటావేమో; అది; న+అతిక్రమణీయంబు+ 
అయి= మారూఫోత లేనిదై; ఒరులచేతన్‌+చేయన్‌+పడుటన్‌+చేసి= ఇతరులచేత చేయబడటంవలన; నాకున్‌; పాతకంబు= 
పాపం; లేదు, దానిన్‌+చేసిన, వానికిన్‌= ఆ పనిగావించిన అతనికి; మహా, పాతకంబు= మిక్కిలిపాపం; అగున్‌=అవుతుంది; 
కావునన్‌; (బ్రాహ్మణ, హింసకున్‌= (బ్రాహ్మణమరణానికి; ఏన్‌= నేను; ఒడంబడన్‌+ఓపన్‌= ఇష్టపడలేను; _అనినన్‌= అనగా; 
కుంతి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'తనను తాను చంపుకొనటం (ఆత్మహత్య) మహాపాపం కదా! దానికెట్టా అంగీకరించావని అంటావేమో 
- అది దాటరానిదై, మారుచేయటానికి ఏలులేనిదై, ఇతరులచేత చేయబడుతున్నది కనుక నాకు పాపం లేదు. దానిని 
చేసినవాళ్ళకే మహాపాపం కనుక నేను (బ్రాహ్మణహింసకు (అంటే మీ కుమారుడిని బకుడికి ఆహారంగా పంపటానికి) 
ఇష్టపడలే' నని పలుకగా కుంతి ఇట్లా అన్నది. 


బకుని( జంప భీముని బంపుటకు( గుంతి నిశ్చ్ళయించుట (సం.1-149-13) 


క. ఏనును దీనిన తలి మ । హీనుత! విప్రవధ యెద సహింపక మణి నా 
సూను సమర్చించితి; మ 1 త్స్పూను వధింపంగ రక్కసునకు వశంబే? 276 


ప్రతిపదార్థం: మహీ, నుత= లోకంచేత కొనియాడబడేవాడా; ఏనును= నేనుకూడ; దీనిన్‌+అ= దీన్నే; తలంచి= ఆలోచించి; 
విప్ర, వధ= (బ్రాహ్మణుడిని చంపటాన్ని; ఎదన్‌, సహించక= మనస్సులో ఓర్వలేక; మటిీ; నా, సూనున్‌= నాయొక్కకుమారుడిని; 
సమర్సించితిన్‌= ఇచ్చాను; మత్‌+సూనున్‌+వధింపంగన్‌= నాయొక్కకుమారుడిని చంపటం; రక్కసునకున్‌= రాక్షసుడికి; 
వశంబె= సాధ్యమా; (కాదని భావం) 


తాత్సర్యం: నేనుగూడ దీన్నే ఆలోచించి బ్రాహ్మణవధను సహింపక నా కుమారుణ్ణి బకాసురుడికి అర్పిస్తానన్నాను. 
నా కుమారుడిని చంపటం ఆ రాక్షసుడికి సాధ్యం కాదు. 


క, ఖలు నసుర నోర్వ నోపెడు | బలయుతుగా YOH కొడుకు బనిచెదం గా; క్కి 
మ్ముల శతపుత్ర్రులు గల ధ। న్యుల కైన DOH డగు తనూజు(డు గలడే ? 277 


ప్రతిపదార్థం: ఖలున్‌+అసురన్‌+ఓర్వన్‌+ఓపెడు= దుర్మార్గుడైన రాక్షసుడిని చంపగలిగిన; బలయుతుగాన్‌= బలంతో 
కూడుకొన్నవానిగా; ఎటి(గి= తెలిసికొని; కొడుకున్‌; పనిచెదన్‌= పంపుతున్నాను; కాక= అట్టా కాక; ఇమ్ములన్‌= సుఖంగా; 
శత, పుత్రులు= నూరుమంది కొడుకులు; కల= ఉన్నట్టి; ధన్యులకున్‌+ఐనన్‌= పుణ్యాత్ములకైనా; అనిష్టుడు +అగు= 
ఇష్టంకానివాడైన; తనూజాు(డు= పుత్రుడు; కల(డే= ఉన్నాడా? (ఉండడని భావం.) 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 705 


తాత్సర్యం: దుర్మార్గుడైన రాక్షసుడిని చంపగల బలవంతుడని తెల నా కుమారుడిని పంపుతున్నాను. కాకుంటే 
వందమంది కొడుకులున్నవాళ్ళకయినా ఇష్టంకాని కొడుకు ఉంటాడా? 


వ. 'ఈతనిచేత( దొల్లియు( బెక్కం డ్రసురులు నిహతు లయిరి' వీడు మహాబలసంపన్నుండు మంత్రసిద్దుం; డని 
భీముం బిలిచి 'యీ బ్రాహ్మణునాపదం BOTA నాకు మనహ్రియంబు సేయు’ మనిన వల్లె యని భీముం దారక్కసు( 
జంప బూనె; బ్రాహ్మణుండును దనబంధువర్గంబుతో సంతసిల్లె; నంత ధర్మార్డుననకుల సహదేవులు వచ్చి పరమహర్ష 
పరిపూర్ణుండై యున్న పవనతనయునాకారం బుపలక్షించి విస్మితు లగుచుండ ధర్మతనయుం డల్లన( WAS ని 
ట్లనియె. 278 


ప్రతిపదార్థం: ఈతనిచేతన్‌= ఈ నా కుమారునిచేత; తొల్లియున్‌= ఇదివరకుకూడ; పెక్కం(డ్రు+అసురులు= పెక్కుమంది 
రాక్షసులు; నిహతులు+అయిరి= చంపబడినవాళ్ళయ్యారు; వీ(డు= ఇతడు; మహాబల, సంపన్నుండు= మిక్కిలి బలసంపద 
కలవాడు; మంతత్రసిద్దుండు= మంత్రసిద్ధి కలవాడు; అని= అని చెప్పి; భీమున్‌, పిలిచి; ఈ, (బ్రాహ్మణు+ఆపదన్‌= ఈ 
బ్రాహ్మణుని యొక్క విపత్తును; తల(గి= తొలగించి; నాకున్‌; మనఃప్రియంబు= మనస్సుకు సంతోషం; చేయుము; అనినన్‌= 
అనగా; వల్లై+అని= సరే అని; భీముండు; ఆ, రక్కసున్‌= ఆ రాక్షసుని; చంపన్‌+పూనెన్‌= చంపటానికి పూనుకొన్నాడు; 
బ్రాహ్మణుండును= (బ్రాహ్మణుడుకూడా; తన, బంధు, వర్గంబుతో= తనయొక్క బంధువుల సమూహంతో; సంతసిల్లెన్‌= 
సంతోషించాడు; అంతన్‌= తర్వాత; ధర్మ+అర్డున, నకుల, సహదేవులు= ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు; 
వచ్చి; పరమ, హర్ష పరిపూర్ణుండు+ఐ= మిక్కిలిసంతోషంతో నిండినవాడై; ఉన్న= ఉండే; పవన, తనయు+ఆకారంబున్‌= 
వాయుపుత్రుడైన భీమునియొక్క రూపాన్ని; ఉపలక్షించి= చూచి; విస్మితులు+అగుచున్‌+ఉండన్‌= ఆశ్చర్యం పొందినవా 
రవుతుంటే; ధర్మతనయుండు= ధర్మరాజు; అల్లనన్‌= మెల్లగా; తల్లికిన్‌= తల్లితో; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: ఇతడు ఇదివరకుకూడా పెక్కుమంది రాక్షసులను చంపాడు. ఇతడు మహాబలవంతుడు. OO 
Sot అని భీముడిని పిలిచి “ఈ (బ్రాహ్మణుని ఆపద తీర్చి నా మనసుకు సంతోషాన్ని కూర్చు'మనగా సరే 
అని భీముడు ఆ రాక్షసుడిని చంపటానికి పూనుకొన్నాడు. బ్రాహ్మణుడుకూడ తనబంధువులతో కలిసి సంతోషించాడు. 
తరువాత ధర్మరాజు, అర్జునుడు, నకులసహదేవులు వచ్చి మహానందంతో ఉన్న భీముని రూపాన్ని చూచి 
ఆశ్చర్యపడుతుండగా ధర్మరాజు మెల్లగా తల్లితో ఇట్లా అన్నాడు. 


చ. నరనుతకీర్తి యీ యనిలనందను( డెవ్వరితోడనేని భీ 

కరసమరంబు సేయ సమకట్టినయట్లు మహానురాగ ని 

గ్రరమున నున్నవా( డితనిభావము సూడ(గ వేటు; వీని సు 

స్థిరబలు మీరు పంచితిరొ? WH దాన యుపక్రమించెనో? 279 
ప్రతిపదార్థం: నర, నుత, కీర్తి= మనుష్యులచేత పొగడబడిన కీర్తిగలవాడు; ఈ+అనిలనందనుడు= ఈ వాయుపుత్రుడు 
- భీముడు; ఎవ్వరితోడన్‌+ఏని= ఎవ్వరితోనైనా; భీకర, సమరంబు+చేయన్‌= భయంకరమైన యుద్దం చేయటానికి; 
సమకట్టిన+అట్టు= పూనుకొన్నట్లు; మహా+అనురాగ, నిర్భరమునన్‌+ఉన్నవా(డు= గొప్పసంతోషంచేత నిండినట్టున్నాడు; ఇతని, 
భావము+చూడయగన్‌= ఇతనియొక్క స్థితిని చూస్తే; వేణు= మార్పుగ ఉన్నది; సుస్థిరబలున్‌= మిక్కిలి నిలకడగల బలంగలవాడిని; 
వీనిన్‌= ఈ భీముడిని; మీరు; పంచితిరొ= ఆజ్ఞాపించారా; చెర+చెరన్‌= వెంటనే; తాను+అ= తనంటత తానే; ఉప(క్రమించెనో= 
పూనుకొన్నాడో! 


706 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భీముడు ఎవరితోనో భయంకర యుద్దం చేయటానికి పూనుకొన్నట్లు మహాసంతోషంగా ఉన్నాడు. 
ఇతనిస్థితి చూస్తే ఎప్పటిలాగ లేదు. ఈ భీముడిని మీరు ఆజ్ఞాపించారా? లేక తనంతట తానే యుద్దానికి 
పూనుకొన్నాడా? 


వ. అని యడిగిన ధర్మతనయునకు( గుంతీదేవి 'యీ యేకచక్రపురంబున బ్రాహ్మణుల బకాసురుండు బాధించుటయు( 
దమ విడిసిన యింటిబ్రాహ్మణుని కైన యాపదయు, దానిం DHO బవనతనయు బ్రాహ్మణార్థంబుగా( 
దనసమర్పించుటయుం జెప్పిన విని ధర్మజుండు దుఃఖించి 'యిది యేమి సాహసంబు సేసితి? రొడ్లకొడుకులకుంగా( 
దమకొడుకుల విడుచు దుర్గుద్దులునుం గలరె; యిది లోకాచారవిరుద్దంబు; మణి భీమసేను(డు మీకు 
విడువందగియెడు కొడుకే? | 280 


ప్రతిపదార్థం: అని; అడిగిన; ధర్మతనయునకున్‌= ధర్మరాజుకు; కుంతీదేవి, ఈ+ఏకచక్ర, పురంబున, (బ్రాహ్మణులన్‌= ఈ 
ఏకచ(క్రపురంలోని (బ్రాహ్మణులను; బక+అసురుండు= బకుడు అను రాక్షసుడు; బాధించుటయున్‌; తమ, విడిసిన= తమయొక్క 
విడిది చేసిన; ఇంటి= ఇంటిలోని; (బ్రాహ్మణునికిన్‌+ఐన= (బ్రాహ్మణునికి కలిగిన; ఆపదయు, దానిన్‌+తీర్సన్‌= దానిని 
తీర్చటానికి; పవన, తనయున్‌= వాయుదేవునియొక్కకుమారుడైన భీముడిని; (బ్రాహ్మణ+అర్థంబుగాన్‌= (బ్రాహ్మణునికొుకు; 
తన, సమర్సించుటయున్‌= తనయొక్కఇవ్వటం - అంటే తా నివ్వటం; చెప్పినన్‌= చెప్పగా; విని; ధర్మజుండు= ధర్మరాజు; 
దుఃఖించి; ఇది+ఏమి+సాహసంబు+చేసితిరి; ఒడ్డ, కొడుకులన్‌+కాన్‌= ఇతరులయొక్క కొడుకులకొరకు; తమ, కొడుకులన్‌; 
విడుచు= వదిలే; దుర్‌+బుద్దులునున్‌= చెడుబుద్ది కలవారుకూడ; కలరె= ఉన్నారా? ఇది; లోక+ఆచార, విరుద్దంబు= ఇది 
లోకంయొక్కపద్దతికి వ్యతిరేకమైనది; మణీ= అంతేకాక; భీమసేను(డు; మీకున్‌; విడువన్‌+తగియెడి; కొడుకే. (విడువదగిన 
కొడుకు కాడని భావం.) 


తాత్సర్యం: అని అడిగిన ధర్మరాజుకు కుంతీదేవి ఏకచ([క్రపురంలోని బ్రాహ్మణులను బకాసురుడు బాధించటాన్నీ, 
తాము విడిది ఉన్న ఇంటి(బ్రాహ్మణునికి కలిగిన ఆపదను, దాన్ని తీర్చటానికి బ్రాహ్మణునికొరకు తాను భీముడిని 
పంపటాన్నీ చెప్పగా విని ధర్మరాజు దుఃఖించి - “ఇదేమి సాహసం? ఇతరుల కొడుకులను రక్షించటానికి తమ 
కొడుకులను కోల్ళోయే దుర్చుద్దులూ ఉన్నారా! ఇది లోకపద్దతికి విరుద్దం. అంతేకాదు, భీమసేనుడు మీకు విడువదగిన 
కుమారుడా? 


సీ, ఇతని విక్రమ మాశ్రయించియ కాదె య । య్యెడ లక్కయిల్లు Beda గంటి; 
మడవిలో నిద్రావశాత్ముల మై యున్న | మననిద్రః జెబుపగా దని హెడింబు 
నెడగల్లం గొనిపోయి యెక్కటి సంపిన 1 దండితశత్రు( డీతండ కాడ! 
యితనిబల్మిన కాదె యెంతయు భీతు లై । ధృతరాష్ట్రనందనుల్‌ ధృతియు' దటి(గి 


ఆ. నిద్రలేక తమకు నిలుచు నుపాయంబు | లొండుదక్కి వెదకుచున్నవారు; 
బలియు నిట్టిభీము బ్రాహ్మణార్థమ్ముగా 1 నసురవాత+ ద్రోతు రవ్వ! యిట్లు. 281 


ప్రతిపదార్థం: ఇతని, విక్రమము+ఆశ్రయించియ, కాదె= ఇతనిపరాక్రమాన్ని ఆధారం చేసికొనేకదా; ఆ+ఎడ= ఆ చోట; 
లక్క+ఇల్లు; వెలువడన్‌+కంటిమి= లక్కయింటినుండి బయటపడగలిగాము; అడవిలో; నిద్రా+అవశ+ఆత్న్ములము+ఐ= నిద్రలో 


ఆదిపర్వము - Kapan 707 


స్వాధీనం లేని దేహాలు గలవారమై; ఉన్న, మన, ని[ద్రన్‌; _చెణుప(గన్‌+కాదు+అని= చెడగొట్టకూడదని; హిడింబున్‌= 
హిడింబాసురుణ్ణి, ఎడ+కలుగన్‌= దూరముండేటట్టు - అంటే దూరంగా; కొనిపోయి= తీసికొని పోయి; ఎక్కటి= ఒక్కడుగా; 
చంపిన, దండిత, శృత్రుడు= దండింపబడిన శత్రువులు కలవాడు; ఈతండు+అ, కాడె= ఇతడే కదా! ఇతని బల్మిన, కాదె= 
ఇతనిబలంచేతనే కదా; ఎంతయు= ఎంతేని - అంటే మిక్కిలి; భీతులు+ఐ= భయపడినవారై; ధృతరాష్ట్రనందనుల్‌= 
ధృతరాష్టునియొక్క కుమారులు - కౌరవులు; ధృతియున్‌+తటిగి = ధైర్యం తగ్గి; నిద్రలేక; తమకున్‌, నిలుచు+ఉపాయంబులు+ 
ఒండు+తక్కి= తమకు నిలబడునట్టి ఉపాయాలు ఇతరాలు లేక; వెదకుచున్‌+ఉన్నవారు; బలియున్‌= బలవంతుడైనవాడిని; 
ఇట్టి, భీమున్‌= ఇటువంటి భీముడిని; బ్రాహ్మణ+ అర్థంబుగాన్‌= (బ్రాహ్మణునికోసం; అసుర, వాతన్‌= రాక్షసునినోట; అవ్వ= 
అమ్మా; ఇట్టు త్రోతుర= తోస్తారా! 


తాత్సర్యం: ఇతని పరాక్రమాన్ని ఆశ్రయించే కదా అక్కడ లక్కయింటినుండి బయటపడగలిగాము. మనం 
మైమరచి ని(ద్రించేటప్పుడు మననిద్రకు భంగం కలగకూడదని, హిడింబాసురుడిని దూరంగా తీసికొనిపోయి 
ఒంటరిగా చంపినవాడితడే కదా! ఇతని బలం చూచేగదా భయపడి కౌరవులు NGGE తమకు నిలిచే ఉపాయాలు 
- అంటే బ్రతికిబట్టకట్టే ఉపాయాలు - వెదకుతున్నారు. అమ్మా! అట్లాంటి బలవంతుడైన భీముడిని బ్రాహ్మణునికోసం 
బకాసురుని నోట్లో ఇట్లా తోస్తారా! 


వ. 'అక్కట! దుఖాతిశయంబున మతిభ్రమణం బయ్యెం గా కేమి? యనిన గొడుకునకు( గుంతి యి ట్లనియె.282 


ప్రతిపదార్థం: అక్కట= అయ్యో!; దుఃఖ+అతిశయంబునన్‌= దుఃఖంయొక్క ఆధిక్యం(ఎక్కువ) వల్ల; మతి, (భ్రమణంబు+ 
అయ్యెన్‌+ కాక+ఏమి= బుద్ది తిరుగుడుపడటం జరిగిందా ఏమి - అంటే చిత్తచాంచల్యం ఏర్పడిందా ఏమి? అనినన్‌= అనగా; 
కొడుకునకున్‌= ధర్మరాజుతో; కుంతి, ఇట్లు+అనియెన్‌. 

తాత్సర్యం: 'అయ్యో! దుఃఖం అమితంగా ఏర్పడటంవలన మతి భ్రమణం జరిగిందా ఏమి?’ అని అనగా ధర్మరాజుతో 
కుంతీదేవి ఈ విధంగా పలికింది. 


ఆ. బభ్రమవిమోహలోభభయపరిభూత నై । కొడుకు విడువ నంత KT నయ! 

యేను భీముశక్తి యెటు(గక పంచిన | దాన గాను; వినుము వీనిశక్తి, 283 
ప్రతిపదార్థం: (భ్రమ, విమోహ, లోభ, భయ, పరిభూతన్‌+ఐ= (భ్రాంతిచేత, మిక్కిలిమోహంచేత, ఆశచేత, భయంచేత, పీడింప 
బడినదాననై; కొడుకున్‌= కొడుకును; విడువన్‌= వదలిపెట్టటానికి; అంత, వెడ(గన్‌+అయ్య= అంత వెణ్ణిదాన్నటయ్యా!; ఏను= 


నేను; భీము, శక్తి= భీమునియొక్కశక్తి; ఎణుగ(క= తెలియక; పంచినదానను= ఆజ్ఞాపించినదానిని; కాను= కాదు; వీని, శక్తి; 
వినుము. 


తాత్సర్యం: (భ్రాంతికి, మోహానికి, ఆశకు, భయానికి వశమై కొడుకును పోగొట్టుకొనటానికి నేనంత YE 
న్నటయ్యా! భీమునిశక్తి తెలియక నే నీ పని అప్పగించలేదు. ఇతనిశక్తి వినుము. 


8. వీ(డు పుట్టిన పదియగునా(డు Dew | బడియె నాచేతనుండి య ప్పర్వతమున( 
బడినవడి( జేసి బాలకు నొడలు దా(కి | యచటి రాలెల్ల( బెల్లు ను NANG జూవె. 284 


708 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వీడు= ఈ భీముడు; పుట్టిన; పది+అగు, నాడు= పదవరోజు; నాచేతన్‌+ఉండి= నాచేతిలోనుండి; 
ఆ+పర్ప్వతమునన్‌= ఆ కొండమీద; పెలుచన్‌= గట్టిగా; పడియెన్‌; పడిన వడిన్‌+చేసి= పడినవేగంచేత; బాలకు+ఒడలు+ తా 
కి= బాలకునియొక్క శరీరం తగిలి; అచటి; రాలు+ఎల్లన్‌= రాళ్ళన్నీ; పెల్లు= అధికంగా; నుగ్గు+అయ్యెన్‌+చూవె= పొడి 
అయ్యాయి సుమా! 

తాత్సర్యం: ఈ భీముడు పుట్టిన పదవరోజు నా చేతినుండి జారి ఆ పర్వతంమీద గట్టిగా పడ్డాడు. వేగంతో 
పడ్డవాడిశరీరం తగిలి అక్కడి రాళ్ళన్నీ పొడి అయ్యాయి సుమా! 


వ. అట్టి వజ్రకాయుండు వజ్రధరు నయిన నోర్వనోపు నట్టి సమర్జుండు; రక్కసు నశ్రమంబునం జంపి యిందుల 
బ్రాహ్మణులబాధ యుడుచుం; బవనతనయు నుద్దేశించి సంతాపింపవలవదు; మనకు సుఖనివాసంబు సేసి 
పరమోపకారి యైన యీబ్రాహ్మణునకు( బ్రత్యుపకారంబు సేయ సమకూరె. 285 

ప్రతిపదార్థం: అట్టి, వ(జ్రకాయుండు= వ[జ్రంవంటి దేహం కలవాడు; వ(జ్రధరున్‌+అయినన్‌= వ(జ్రాయుధాన్ని ధరించిన 
దేవేంద్రుడిని అయినా; ఒర్వన్‌+ఓపునట్టి, సమర్గుండు= జయించగలిగినట్టి శక్తికలవాడు; రక్కసున్‌= రాక్షసుడిని; అ శ్రమంబునన్‌= 
శ్రమలేకుండ - సులువుగా; చంపి; ఇందుల= ఈ ఏకచక్రపురంలోని; (బ్రాహ్మణుల, బాధ, ఉడుచున్‌= బ్రాహ్మణుల బాధను 
పోగొట్టుతాడు; పవన, తనయున్‌+ఉద్దేశించి= భీముడిని గురించి; సంతాపింప, వలవదు= దిగులుపడవద్దు; మనకున్‌; సుఖ, 
నివాసంబు+చేసి= సుఖమైన ఉనికిని కల్గించి; పరమ+ఉపకారి+ఐన= మిక్కిలి మేలుచేసేవాడైన; ఈ, (బ్రాహ్మణునకున్‌; 
ప్రతి+ఉపకారంబు= బదులుమేలు; చేయన్‌= చేయటానికి; సమకూరెన్‌= (అవకాశం) లభించింది. 

తాత్సర్యం: ఆ విధంగా వ('జ్రంవంటి దేహం గల భీముడు వ(జ్రాయుధుడైన దేవేంద్రుడినైనా జయించగల 

సమర్గుడు. రాక్షసుడిని సులభంగా చంపి ఈ ఊరి (బ్రాహ్మణులబాధ తీర్చగలడు. అతడిని గురించి దిగులుపడ 

నక్కరలేదు. మనం సుఖంగా ఉండటానికి తగిన నివాసాన్ని కూర్చి మిక్కిలి ఉపకారం చేసిన ఈ (బ్రాహ్మణునికి 
ప్రత్యుపకారం చేయటానికి తగిన అవకాశం లభించింది. 


కుంతి ధర్మజునకు బరదుఃఖనివారణము పరమపుణ్యం బని తెలుపుట (సం. 1-150-20) 


e 


ఉత్తమక్షత్రియుం డొరులదుఃఖంబులు | దల(గంగ బుట్టిన ధర్మశీలు; 
డలయక మృత్యుభయం బైనచో DHI గాచి సత్పుణ్యలోకములు వడయు; 
ధన్యు(డై క్షత్రియు దయ[ గాచి బుధలోక | కీర్త నీయంబగు కీర్తి వడయు; 
వైశ్యశూద్రుల( గాచి వసుధాతలస్థిత | సర్వప్రజానురంజనము వడయు; 


ఆ. ననఘ! సన్మునీంద్రు( డయిన వేదవ్యాసు 1 వలన దీని నిక్కువముగ వింటి; 
బ్రాహ్మణులకు బ్రియము పాయక WADON | గాన్స చూవె పుణ్యకర్మఫలము. 286 


ప్రతిపదార్థం: ఉత్తమ, క్షత్రియుండు; ఒరుల, దుఃఖంబులు= ఇతరులయొక్క దుఃఖాలను; తల(గంగన్‌= తొలగించటానికి; 
పుట్టిన; ధర్మశీలు(డు = ధర్మాన్నే స్వభావంగా కలవాడు; అలయక= ఆలస్యం చేయక; మృత్యు, భయంబు+ఐనచో= 
మృత్యువు వలన భయం కలిగితే; విపున్‌= (బ్రాహ్మణుడిని; కాచి= రక్షించి, సత్‌+పుణ్య, లోకములు= మంచిపుణ్య లోకాలను; 
పడయున్‌= పొందుతాడు; ధన్యు(డు+ఐ= పుణ్యవంతుడై; క్షత్రియున్‌= క్షత్రియుని; దయన్‌+కాచి= దయతో రక్షించి; బుధ, 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 709 


లోక, కీర్త నీయంబు +అగు= పండితులయొక్క సమూహంచేత పొగడదగిందైన; కీర్తి+పడయున్‌= కీర్తిని పొందుతాడు; వైశ్య+ 
శూ(ద్రులన్‌+కాచి= వైశ్యులను, శూ(ద్రులను రక్షించి; వసుధా, తల, స్థిత, సర్తు, (ప్రజల+అనురంజనము+పడయు= భూమండలంలో 
ఉన్న ప్రజలందరియొక్క అనురాగాన్ని పొందుతాడు; దీనిన్‌= ఈ విషయాన్ని; అనఘ= పాపంలేనివాడా - పుణ్యాత్మా; 
సత్‌+ముని+ఇం(ద్రు+డు+అయిన= గొప్పమునుల్లో ్రేష్ణుడైన; వేదవ్యాసువలనన్‌; నిక్కువముగన్‌= నిజంగా; వింటిన్‌; 
బ్రాహ్మణులకున్‌; ప్రియము= ఇష్టమైనది; పాయక, చేయంగన్‌+కాన్స, చూవె= తప్పక చేయచూడటమే సుమా; పుణ్య, కర్మ, 
ఫలము= పవి(త్రాలైన పనులు చేయటంవలన పొందేఫలం - మహాపుణ్యం. 


తాత్సర్యం: ఉత్తమక్షత్రియుడు ఇతరుల దుఃఖాలు తొలగించటానికి పుట్టినధర్మశీలుడు, ఆలస్యం చేయక 
మృత్యుభయం కలిగిన (బ్రాహ్మణుడిని కాపాడితే అతడు పుణ్యలోకాలు పొందుతాడు. ధన్యుడై క్షత్రియుడిని 
దయతో రక్షిస్తే పండితుల చేత (ప్రశంసించదగిన కీర్తిని పొందుతాడు. వైశ్యులను, శూ(ద్రులను రక్షిస్తే భూమండలంలో 


ప్రజలందరి అనురాగాన్ని పొందుతాడు. ఈ విషయం మునిశ్రేష్టుడైన వేదవ్యాసుడు చెప్పితే విన్నాను. బ్రాహ్మణులకు 
ఇష్టమైనది తప్పక చేయచూడటమే సుమా మహాపుణ్యఫలం. 


క, జననుత! బ్రాహ్మణకార్యము | సన జేసిన బ్రాహ్మణప్రసాదంబున నీ 
కును నీతమ్ములకును నగు 1 ననవరతశ్రీసుఖాయురైశ్వర్యంబుల్‌. 287 


ప్రతిపదార్థం: జన, నుత= జనులచేత కొనియాడబడేవాడా!; (బ్రాహ్మణ, కార్యము; చనన్‌+చేసినన్‌= జరిగేటట్టు చేస్తే; 
బ్రాహ్మణ, (ప్రసాదంబునన్‌= బ్రాహ్మణులయొక్క అనుగ్రహంచేత; నీకును, నీ, తమ్ములకును, అనవరత, శ్రీ, సుఖ, ఆయుః 
+ఐశ్యృర్యంబుల్‌= ఎడతెగని సంపద, సుఖం, ఆయువు, (ప్రభుత; అగున్‌= కలుగుతాయి. 


తాత్సర్యం: |బ్రాహ్మణకార్యం పూర్తిచేస్తే వారిఅనుగ్రహంవలన నీకు, నీ తమ్ములకు అంతులేని సంపద, సుఖం, 
ఆయువు, ప్రభుత కలుగుతాయి. 


వ. అనిన విని ధర్మతనయుండు గుంతీదేవి కారుణ్యబుద్దికి బ్రాహ్మణభక్తికి ధర్మనిత్యతకు సంతసిల్లి తానును భీమసేను 
నియోగించె; నంత భీముం డవ్విప్రున కి ట్లనియె. 288 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని ధర్మతనయుండు= ధర్మరాజు; కుంతీదేవి, కారుణ్య బుద్దికిన్‌= కుంతీదేవియొక్క 
దయతోకూడిన మనసుకు; (బ్రాహ్మణభక్తికిన్‌= (బ్రాహ్మణులపట్లగల భక్తికి; ధర్మ, నిత్వతకు= ధర్మంయొక్క ఎడతెగనితనానికి 
- అంటే ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరించటానికి; సంతసిల్లి= సంతోషించి; తానును= తానుకూడా; భీమసేనున్‌; నియోగించెన్‌= 
ఆజ్ఞాపించాడు; అంతన్‌= అంతట; భీముండు; ఆ+విప్రునకున్‌= ఆ (బ్రాహ్మణునికి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని చెప్పగా విని ధర్మరాజు కుంతీదేవియొక్క దయాదబుద్దికి, బ్రాహ్మణభక్తికి; ధర్మాచరణానికి 
సంతోషించి, తానుకూడా భీమసేనుడిని ఆజ్ఞాపించాడు. అప్పుడు భీమసేనుడు బ్రాహ్మణునితో ఇట్లా అన్నాడు. 
విశేషం: తల్లిగా కుంతీదేవి కొడుకులను దిద్దితీరుస్తున్న ఉదాత్తవైఖరిని తెలిపే రెండవ సన్నివేశమిది. అన్నంపెట్టి కొడుకులను 


పోషించటంలోకూడా ఆమె తీర్పరితనం గోచరించింది. ధర్మాన్ని బోధించి, దానిని ఆచరించే పద్దతిలోకూడ, తాను ఆచరిస్తూ 
కొడుకుల మొదటిగురువైన తల్లిగా తెలియచెప్పే నేర్పరితనం (ప్రదర్శించింది. ధర్మరాజుకుసైతం వివేకం కలిగించే ధర్మబోధ 


710 శ్రీమదాంధ్ర మహాభారతము 


చేసింది. ఆ తెలివిడి వేదవ్యాసులవలన కలిగిందని (ప్రామాణికభావం కలిగించింది. భీముడిని ధర్మాచరణశీలునిగా మలచింది. 
బుద్దిశక్తినీ, బాహుబలాన్నీ ధర్మశక్తికి అనుకూలంగా ఎలా రూపొందించాలో తెలిసిన వివేకమూర్తి పాండవమాతృమూర్తి. 
ఆ. _కడుపునిండ( గుడువ( గానమి రేయెల్ల( । గన్నువొందకున్న( గరము డస్సి 

యున్నవా(డ; నాకు నోపుదురేని యా । హారతృప్తిసేయు( డట్టు లయిన. 289 
ప్రతిపదార్థం: కడుపు నిండన్‌= కడుపునిండుగా; కుడువన్‌+కానమి= తినటానికి లేకుండటంచేత - అంటే కడుపునిండా 
తిండి లేకుండటంచేత; రేయి+ఎల్డన్‌= రా(త్రి అంతా; కన్ను+పొందక+ఉన్నన్‌= కన్ను మూయకుండుటవలన - అంటే 


నిద్రలేకపోవటంచేత; కరము= మిక్కిలి; డస్సి+ఉన్నవా(డన్‌= అలసిఉన్నాను; ఓపుదురు+ఏని= చేయగలిగితే; నాకున్‌; ఆహార, 
తృప్తి+చేయు(డు= ఆహారంచేత తృప్తి చేయండి; అట్టులు+అయినన్‌= ఆ విధంగా అయితే. 


తాత్సర్యం: కడుపునిండ తిండి లేకుండటంచేత రా(త్రి పూర్తిగా నిద్రలేదు. అందుచేత మిక్కిలి డస్సి ఉన్నాను. 
పెట్టగలిగితే నాకు ఆహారం తృప్తిగా పెట్టండి. అట్లయితే. 
ka (2) ౧? 

ఆ. “బలము పెద్ద గలిగి పాపిష్ణు రక్కసు(। జంపి యిప్పురమున జనుల కెల్ల 

హర్ష మే నొనర్తు' ననవుడు విప్రుడు | దాను జుట్టములును దత్‌క్షణంబ. 290 
ప్రతిపదార్థం: బలము; పెద్ద+కలిగి= ఎక్కువగా పొంది; పాపిష్టు, రక్కసున్‌= పాపి అయిన రాక్షసుని; చంపి, -ఈ+పురమునన్‌= 
ఈ పట్టణంలోని; జనులకున్‌+ఎల్లన్‌= (ప్రజలందరికీ; హర్షము= సంతోషం; ఏను= నేను; ఒనర్తున్‌= చేస్తాను; అని అనగా 
విని, విప్రడు= బ్రాహ్మణుడు; తానున్‌; చుట్టములును; తత్‌క్షణంబు+అ= అప్పటికప్పుడే. 
తాత్సర్యం: 'బలం ఎక్కువగా పొంది, ఆ పాపాత్ముడైన రక్కసుడిని చంపి, ఈ పురజనులందరికి సంతోషన్ని 
కలిగిస్తా' నని అనగా - (బ్రాహ్మణుడు, తాను, చుట్టాలు అప్పటికప్పుడే. 
తరలము 

పలుదెటింగుల పిండివంటలు DA) గూడును నేతికుం 

డలు గుడంబు దధిప్రపూర్ణఘటంబులుం గొనివచ్చి యూ 

నలఘుసత్త్వు(డు మారుతాత్మజు( డన్నిటన్‌ గతఖేదు(డై 

A =. 

బలము గల్లి కడంగె నప్పుడు బ్రాహ్మణార్థము సేయయగన్‌. 291 
ప్రతిపదార్థం: పలు+తెజంగుల= అనేక విధాలైన; పిండి, వంటలును; పప్పున్‌= పప్పును; కూడును= అన్నము; నేతి, 
కుండలు= నెయ్యిగల కుండలు; గుడంబు= బెల్లం; దధి, (ప్రపూర్ణ, ఘటంబులున్‌= పెరుగుతో పూర్తిగా నిండిన కుండలు; 
ఈన్‌= ఈయగా; అలఘు, సత్త్వు(డు= తక్కువకాని బలం కలవాడు - మహాబలవంతుడు; మారుత+ఆత్మజు(డు= 
వాయుతనయుడైన భీముడు; అన్నిటన్‌= అన్నింటిచేత; గత, ఖేదుడు+ఐ= పోయిన బడలిక కలవాడై; బలము+కల్లి; అప్పుడు; 
బ్రాహ్మణ+అర్థము+చేయ(గన్‌= బ్రాహ్మణునియొక్క పని చెయ్యటానికి; కడంగెన్‌= పూనుకొన్నాడు. 
తాత్సర్యం: అనేక విధాలైన పిండివంటలు, పప్పు, కూడు, నేతికుండలు, బెల్లం, పెరుగు నిండినకుండలు తీసుకొని 
వచ్చి ఇస్తే - వాటి నన్నింటిని భక్షించి బలవంతుడైన భీముడు బడలిక తీరి బ్రాహ్మణుని ఆపద తీర్చటానికి, 
బకాసురునిమీదికి వెళ్ళటానికి పూనుకొన్నాడు. 


ఆదిపర్వము = షష్టాశ్వాసము 711 


విశేషం: నన్నయ ఈ ఆశ్వాసంలో రెండు తరలవృత్తాలను వాడాడు. ఒకటి దుర్యోధనుడు పురోచనుని లక్కయిల్లు 
కట్టటానికి పంపిన ఘట్టంలో ఉన్నది. (ఆది.6.139) రెండోది ఇది. (బ్రాహ్మణార్థము అనేమాట (బ్రాహ్మణులకొరకు చేసే ఏ 
పనికైనా వర్తించే అర్థంలో నన్నయచేత వాడబడింది. కాని, అది ఇప్పుడు అర్థపరిణామం పొంది (బ్రాహ్మణులఇంట ఆబ్దికానికి 
భోక్తగా ఒప్పుకొని చేసే పనికే రూఢి కెక్కింది. 


భీముడు బకాసురుని జంప(బోవుట (సం. 1-151-1) 


వ. ఇట్లు భీమసేనుం డిష్టాన్మోపభోగంబునం దృప్తుం డయి భక్ష్యాన్నపూర్ణం బయిన శకటంబు నెక్కి దక్షిశాభిముఖుం 
డయి బకాసురుం డున్నచోటికిం జని యార్థశుష్కకళేబరదుర్ణంధనిందితం బయిన బకస్థానంబు డాయక యెడగరలిగి 
యమునాతీరంబున శకటంబు నిలిపి యారక్కసుం బిలుచుచు వానివచ్చునంతకు మిన్నకుండ నేల యని 
కాళ్లుసేతులు( గడిగికొని యాచమించి యాశకటంబుపయి కూడు గుడుచుచుండె; నటబకాసురుండును.292 


ప్రతిపదార్థం: ఇట్టు; భీమసేనుండు; ఇష్ట+అన్న+ఉపభోగంబునన్‌= ఇష్టమైన ఆహారాన్ని భుజించటంచేత; తృప్తండు+అయి= 
తృప్తిపొందినవాడయి; భక్ష్య+అన్న, పూర్ణంబు+అయిన= పిండివంటలతో, అన్నంతో నిండినదైన; శకటంబున్‌=బండిని; ఎక్కి; 
దక్షిణ+అభిముఖుండు+అయి= దక్షిణదిశకు ఎదురుగా ముఖం కలవాడై; బకాసురుండు; ఉన్న; చోటికిన్‌; చని= వెళ్ళి; es, 
శుష్క, కళేబర, దుర్గంధ, నిందితంబు+అయిన= పచ్చివి, ఎండినవి అయిన పీనుగుల దుర్వాసనచేత దూషింపబడిం దైన; 
బక, స్థానంబు= బకాసురుడియొక్కచోటు - ఉన్నచోటు; డాయక= సమీపించక; ఎడ+కలిగి= దూరంగా ఉండి; యమునా 
తీరంబునన్‌= యమునానదియొక్క ఒడ్డు దగ్గర; శకటంబు= బండి; నిలిపి; ఆ, రక్కసున్‌= ఆ రాక్షసుడిని; పిలుచుచున్‌= 
పిలుస్తూ; వాని, వచ్చు+అంతకున్‌= వాడియొక్క రాక వరకు; మిన్నక+ఉండన్‌+ఏల+అని= ఊరకుండుట ఎందులకని; 
కాళ్ళు+చేతులు; కడిగికొని; ఆచమించి= ఆచమనం చేసి; ఆ, శకటంబుపయి= ఆ బండిమీద ఉండే; కూడు= అన్నం; 
కుడుచుచున్‌+ఉండెన్‌= తింటూ ఉన్నాడు; అట= అక్కడ; బకాసురుండును= బకాసురుడుకూడా. 


తాత్సర్యం: ఈ విధంగా భీమసేనుడు ఇష్టమైన ఆహారాన్ని భుజించి, తృప్తినొంది, పిండివంటలతో, అన్నంతో 
నిండిన బండినెక్కి, దక్షిణదిశగా బకాసురుడుండేచోటికి వెళ్ళి, పచ్చివి, ఎండినవి అయిన పీనుగుల కంపు కొట్టే 
బకాసురుని నివాసస్థానాన్ని సమీపించక, యమునానదీ తీరాన్నే బండి నిలిపి, ఆ రాక్షసుణ్ణి పిలుస్తూ, వాడు 
వచ్చేవరకు ఊరకుండుట ఎందుకని కాళ్ళుచేతులు కడుక్కొని ఆచమనం చేసి బండిమీదికూడు తినసాగాడు. అట 
బకాసురుడు. 


ఆ. “ప్రొద్దు నే(డు పెద్దపోయె నిత్యము నిట 1 తెచ్చియిచ్చుబలియు( దెచ్చి యూయగ 
నొల్ల కెలుయగు లిచ్చుచున్నవా( డమ్మను 1 జాధముండు మెచ్య( డయ్యె' ననుచు. 293 


ప్రతిపదార్థం: నేడు= ఈరోజు; ప్రొద్దు= కాలం; పెద్ద+పోయెన్‌= ఎక్కువ గడిచింది; నిత్యమున్‌= (ప్రతిదినం; ఇట= 
ఇక్కడకు; తెచ్చి+ఇచ్చు; బలియున్‌= (ఆహారరూపమైన) కానుక; తెచ్చి+ ఈయగన్‌+ఒల్లక= తెచ్చి ఇవ్వటానికి ఇష్టపడక; 
ఆ+మనుజు+అధముండు= ఆ నీచమానవుడు; ఎలుగులు+ఇచ్చుచున్‌+ఉన్నవా(డు= పిలుపు ఇస్తున్నాడు; - అంటే పిలుస్తున్నాడు; 
మెచ్చ(డు+అయ్యెన్‌+అనుచున్‌= నన్ను లెక్క పెట్టలేదంటూ. 


తాత్సర్యం: 'ఈ రోజు (ప్రొద్దు పోయింది. (ప్రతిదినం ఇక్కడికి తెచ్చి యిచ్చే బలి తెచ్చి ఇవ్వటం ఇష్టపడక, ఆ 
నీచమానవుడు నన్ను లెక్క పెట్టక పిలుస్తున్నాడు” అని. 


— 


712 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. అలిగి యౌడుగబచి యా౭కటి పెలుచన । నిలువనోప కసుర నింగి దాక 
బెరి(గి యరుగుదెంచె భీమరూపంబుతో | నుగ్రభంగి భీము డున్న BOS. 294 


ప్రతిపదార్థం: అసుర= రాక్షసుడు; అలిగి= కోపించి; బౌడు+కణిచి= పెదవి బిగబట్టి; ఆ(కటి, పెలుచనన్‌= ఆకలియొక్క 
అతిశయంతో; నిలువన్‌+ఓపక= నిలువలేక; నింగి+తా(కన్‌= ఆకాశమంటేటట్టు; పెరిగి= విజృంభించి; భీమ, రూపంబుతోన్‌= 
భయంకరమైన ఆకారంతో; ఉ(గ్ర, భంగిన్‌= అధికమైన కోపంగల వైఖరితో; భీము(డు+ఉన్న, దెసకున్‌= భీముడుండే దిక్కుకు; 
అరుగుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: బకాసురుడు కోపించి, అధికమైన ఆకలికి తాళలేక, ఆకాశం ఎత్తున విజృంభించి, భయంకరమైన 
ఆకారంతో భయంకరమైన విధంగా భీముడుండే దిక్కుకు వచ్చాడు. 


సీ. చనుదెంచి ముందట శకటంబుపైనుండి | యోడక కుడుచుచు నున్న భీము 
దవ్వుల జూచి 'నిత్యము నాకు నియమించి I కొనివచ్చు కూ డేల కుడిచె da)? 
గడు గ్రొవ్వి, రేకచక్రంబునవారల 1 కే నింత యెల్లిద మేల యైతి?' 
నని డాయ వచ్చి యయ్యనిలనందనువీపు( 1 ês బొడిచిన, బెదర కసుర 


ఆ. Wow Web కొండు వగవక యెప్పటి | యట్లు కుడుచుచున్న నలిగి బకు(డు 
వీని బాగు సూడ వే అంచు డాసిన | తరువు( బెటికి కొనుచు దా(కు( దెంచె. 295 


ప్రతిపదార్థం: చనుదెంచి= వచ్చి; ముందటన్‌; శకటంబు పైన్‌+ఉండి= బండిమీదనుండి; ఓడక= భయపడక; కుడుచుచున్‌+ఉన్న= 
ఆహారం తింటున్న; భీమున్‌; దవ్వులన్‌= దూరంగా; చూచి; నిత్యము= ప్రతిదినం; నాకున్‌; నియమించుకొనివచ్చు= ఏర్పాటు 
చేసుకొని వచ్చే; కూడు+ఏల= అన్నాన్ని ఎందుచేత; ఈవు= నీవు; కుడిచెదు= తింటున్నావు; కడు(క్రొవ్విరి= మిక్కిలి పొగరు 
పట్టినారు; ఏక, చ(క్రంబున, వారలకు= ఏకచ(క్రపురంలో ఉండేవాళ్ళకు; ఏను= నేను; ఇంత+ఎల్లిదము= ఇంతచులకన; 
ఏల+ఐతిని; అని; డాయ, వచ్చి= దగ్గరగా వచ్చి; ఆ+అనిల, నందను, వీ(పున్‌= ఆ భీమునియొక్క వీపును; పిడికిటన్‌ 
పొడిచినన్‌= పిడికిటితో పొడవగా; బెదరక= భయపడక; అసుర, వలను+చూడక= ఆ రాక్షసునివైపు చూడకుండ; ఒండు 
వగవక= వేరేమీ ఆలోచించకుండ; ఎప్పటి+అట్లు; కుడుచుచున్‌+ఉన్నన్‌= తింటూఉండగా; బకు(డు; అలిగి= కోపించి; వీని, 
బాగుచూడన్‌+వేణు+అంచున్‌= వీడివిధం చూస్తే వేరుగా ఉన్నదని; డాసిన, తరువున్‌= దగ్గరగా ఉండే చెట్టును; పెటికికొనుచున్‌; 
తాయకుదెంచెన్‌= దగ్గరకు వచ్చాడు. 


తాత్సర్యం: వచ్చి, తనను చూచి భయపడక, బండిమీద ఉండి ఆహారం తింటున్న భీమసేనుడిని - దూరాన్నుండి 
చూచి “ప్రతిదినం నాకై తెచ్చే అన్నాన్ని నీ వేల తింటున్నా'వనీ, 'ఏకచ(క్రపురవాసులు పొగరుపట్టారు. వాళ్ళకు నే 
నెందువలన ఇంత చులకన అయ్యాను?’ అనీ, సమీపించి, భీముడివీపున పిడికిట పొడిచాడు. భీముడు బెదరక, ఆ 
రాక్షసుడివైపు కూడ చూడకుండ, వేరేమీ ఆలోచించక, ఎప్పటివలె అన్నం తింటుండగా, బకుడు కోపించి, వీడితీరు 
వేరుగా ఉన్నదని పక్కనుండే చెట్టును పెరికికొని భీమునిదగ్గరకు వచ్చాడు. 


విశేషం: వీని బాగు - అనే దానికి వీనిబాస, వీనిలావు, వీనిభంగి - అనే పాఠాంతరాలున్నాయి. శ్రీమదాంధ్రమహాభారత 
సంశోధిత(ప్రతి, పుట.397. 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 713 


వ. అంతకు ముందటి భీమసేనుం డంత కూడునుం గుడిచి యనంతబలసమేతుం డై యంతకాకారంబున 
మల్లసటిచుకొని యార్గుచు. 296 


ప్రతిపదార్థం: అంతకు, ముందణ= అంతకు మునుపు; భీమేనుండు; అంత, కూడునున్‌= మొత్తం ఆహారాన్ని; కుడిచి= 
తిని; అనంత, బల, సమేతుండు+ఐ= అంతులేనిబలంతో కూడుకొన్నవాడై; అంతక+ఆకారంబునన్‌= యమధర్మరాజుయొక్క 
రూపంతో; మల్ల, చజుచుకొని= భుజంతట్టుకొని; ఆర్చుచున్‌= అరుస్తూ, 


తాత్సర్యం: అంతకు ముందు భీమసేనుడు మొత్తం ఆహారాన్ని తిని మిక్కిలి బలవంతుడై యమధర్మరాజు రూపం 
TO) భుజం తట్టి అరుస్తూ, 


ఉ. ఇంచుకయేని పాపమున కెన్న(డు రోయక యెల్లవారి బా 

ధించి మనుష్యమాంసములు దించును గ్రొవ్వితి; వాని నెల్ల గ్ర 

క్మించెద, నీమదాంధ్య ముడిగించెద, DHE కాలుప్రోలి కే 

గించెద( జక్కనై నిలుము గిట్టి రణంబున రాక్షసాధమా! 297 
ప్రతిపదార్థం: రాక్షస+అధమా!= రాక్షసులలో నీచుడైనవాడా! ఎన్నడు= ఎప్పుడుకూడ; పాపమునకున్‌; ఇంచుక+ఏని= కొద్దిగా 
కూడ; రోయక= రోతచెందక; ఎల్లవారిన్‌= అందరినీ; బాధించి; మనుష్య, మాంసములు= మానవుల మాంసాలు; తించును= 
తినుచును, తింటూ; (క్రొవ్వితివి= పొగరెక్కావు; వానిన్‌+ఎల్లన్‌= వాటినన్నింటిని; (క్రక్కించెదన్‌= (క్రక్కిస్తాను; నీ మద+ఆంధ్యము= 
నీ పొగరు= యొక్క (గుడ్డితనం; ఉడిగించెదన్‌= పోగొట్టుతాను; ఇప్పుడు+అ= ఇప్పటికిప్పుడే; కాలు+(ప్రోలికిన్‌+ఏగించెదన్‌= 
యమధర్మరాజుయొక్క పట్టణానికి పంపిస్తాను; కిట్టి= సమీపించి; రణంబునన్‌= యుద్దంలో; చక్కన+ఐ= సరిగా; నిలుము= 
నిలబడుము. 

DHIK బకాసురుం జంపుట (సం. 1-151-15) 

వ. అనుచు సమీరణసుతుండు దన సమీపంబున నున్న విశాలసాలవృక్షంబు పెటికికొని రక్కసునిపై వైచిన వా(డును 
దన చేతివృక్షంబున దాని భగ్నంబు? జేసి; ని ట్లిరువురు నొక్కవడి వృక్షయుద్ధంబు సేసి యాసన్న మహీరుహంబులు 
సమసిన మల్లయుద్దసన్నద్దులై. 298 

ప్రతిపదార్థం: అనుచున్‌= అనిఅంటూ; సమీరణ, సుతుండు= వాయుపు(త్రుడైన భీముడు; తన, సమీపంబునన్‌= తన 
దగ్గరలో ఉండే; విశాల, సాల, వృక్షంబున్‌= పెద్ద మద్దిచెట్టును; పెటీకికొని= ఊడదీసి; రక్కసు, పైన్‌= రాక్షసుని మీద; వైచినన్‌= 
వేయగా; వా(డును= ఆ రాక్షసుడు కూడా; తన, చేతి వృక్షంబునన్‌= తనచేతిలోని చెట్టుచేత; దానిన్‌= ఆ పెద్దమద్దిచెట్టును; 
భగ్నంబున్‌+చేసెన్‌= విరుగగొట్టాడు; ఇట్లు+ ఇరువురున్‌= ఈ విధంగా ఇద్దరున్నూ; ఒక్క, వడిన్‌= ఒక్కవేగంలో; వృక్ష 
యుద్దంబు+చేసి= చెట్లతో యుద్దం చేసి; ఆసన్న, మహీరుహంబులు= దగ్గరుండే చెట్లు; సమసినన్‌= నశింపగా; మల్ల, యుద్ద, 
సన్నద్దులు+ఐ= మల్లయుద్దానికి పూనుకొన్నవాళ్ళయి. 

తాత్సర్యం: అని అంటూ, వాయుపు(త్రుడైన భీముడు తనకు సమీపాన ఉన్న ఒకపెద్దమద్దిచెట్టును పెరికి రాక్షసుడిమీద 

వేయగా - వాడు తనచేతిలో ఉండే చెట్టుతో దాన్ని విరుగగొట్టాడు. ఈ విధంగా ఇద్దరూ చెట్లతో యుద్దం చేసి, 

చుట్టుప్రక్కల ఉండే చెట్లన్నీ నశించగా మల్లయుద్దానికి పూనుకొన్నారు. 


714 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. పరువడి నొండొరుం BH diyun ద్రోచుచు నీడ్డుచుం బర 

స్పరజయకాంక్షులైన బక పాండవవీరుల పాదఘట్టనన్‌ 

ధరణితలంబు గ్రక్కదలె(, దన్నికటద్రుమవల్లు లెల్ల జ 

yoan లయ్యె, నిష్టురవిశాలశిలల్‌ నుబుమయ్యె నయ్యెడన్‌. 299 
ప్రతిపదార్థం: పరువడిన్‌= (క్రమంగా; ఒండు+ఒరున్‌= ఒకరితో నొకరు; సెన(గ= కలియబడి; పట్టుచున్‌= పట్టుకొంటూ; 
త్రోచుచున్‌= తోసుకొంటూ; ఈడ్బుచున్‌= ఈడ్సుకొంటూ; పరస్సర, జయ, కాంక్షులు+ఐన= ఒకరినొకరు జయించాలన్న 
కోరిక కలవాళ్ళయిన; బక, పాండవ, వీరుల, పాద, ఘట్టనన్‌= వీరులైన బక భీములయొక్క పాదాలయొక్క తొక్కిడిచేత; 
ఆ+ఎడన్‌= ఆ |(ప్రదేశాన; ధరణి, తలంబు= భూభాగం, (క్రక్కదలెన్‌= మిక్కిలి చలించింది; తత్‌+నికట, (ద్రుమ, వల్లులు+ఎల్ల= 
దానికి సమీపంలో ఉండేచెట్ల్టు. తీగలు, అన్నీ; జర్దరితములు+అయ్యెన్‌= శిథిలమయ్యాయి - చెల్లాచెదరయ్యాయి; Di, 
విశాల, శిలల్‌= కఠినాలైన పెద్దబండలు; నుణుము+అయ్యెన్‌= పిండి అయ్యాయి. 
తాత్సర్యం: (క్రమంగా భీమబకాసురులు ఒకరితో ఒకరు కలియబడి పట్టుకొంటూ; (త్రోసుకొంటూ, ఈడ్సుకొంటూ 
విజయం సాధించాలని మల్లయుద్దం చేస్తుంటే, అక్కడి భూభాగం ఎక్కువగా చలించింది. ప్రక్కల ఉండే అన్నిచెట్టూ, 
తీగెలు చెల్లాచెదరయ్యాయి. కరఠినాలైన పెద్దబిండలుకూడా పిండి అయ్యాయి. 


6. ఇద్దణి హుంకృతిధ్వనులు DHE భూరిభుజారవంబు న 
య్యిద్దబిముష్టిఘాతజనితేరితదారుణనిస్వనంబు న 
య్యిద్దబిపాదఘట్టితమహీరవమున్‌ విని చూప జెల్లనుం 
దద్దయు భీతి నచ్చటికి దా రెడగల్గంగ బాటి రొక్కండై, 300 


ప్రతిపదార్థం: ఇద్ద, హుంకృతి, ధ్వనులున్‌= భీమబకాసురులిద్దరియొక్క హుంకారశబ్దాలు; ఇద్దణు, భూరి, భుజా, రవంబున్‌= 
ఆ యిద్దరియొక్క పెద్దభుజాలు తట్టేచప్పుడు; tase, ముష్టి, ఘాత, జనిత+ఈరిత, దారుణ, నిస్వనంబున్‌= ఆ 
యిద్దరియొక్క పిడికిలిపోట్టనుండి పుట్టి (త్రోయబడిన భయంకరమైన శబ్దం; ఆ+ఇద్దణు, పాద, ఘట్టిత, మహీ, రవమున్‌= 
ఆ యిద్దరియొక్క పాదాలచే (త్రొక్కబడిన భూమియొక్కశబ్దం; విని; చూపణు+ఎల్లనున్‌= చూచేవాళ్ళంతా; తద్దయు, భీతిన్‌= 
మిక్కిలిభయంతో; తారు= తాము; ఒక్కడు+ఐ= ఒక్కటై; అచ్చటికిన్‌; ఎడ, కల్లగన్‌= దూరమవునట్టుగా - దూరంగా; 
పాణిరి= పరుగెత్తారు. 


తాత్సర్యం: భీమ బకాసురులిద్దరియొక్క హుంకారాలు, భుజాల చప్పుడు, పిడికిటిపోట్ల ధ్వని, కాళ్ళ తొక్కిళ్ళచేత 
భూమినుండి పుట్టిన శబ్దం విని, చూచేవాళ్ళంతా మిక్కిలి భయపడి ఒక్కటిగా అక్కడినుండి పరుగెత్తారు. 


విశేషం: వీరరసోచితంగా ఓజోగుణ(ప్రధానమైన ఈ పద్యంలో - ద్విత్వాక్షర (ప్రాస, ద్విత్వాక్షరాలు, విశేషించి మహా ప్రాణాక్షరాలు- 
భీమ బకాసురుల ద్వంద్వయుద్దాన్ని - అందులోనూ మల్లయుద్దశబ్దాల్ని అద్భుతంగా ధ్వనింప చేసేవిగా ఉన్నాయి. అక్షర 
రమ్యమైన నన్నయశైలికి ఇదొక చక్కని ఉదాహరణ. 


వ. ఇట్లు భీమ బకాసురు లాసురంబునం బెనంగి మల్లయుద్దంబు సేయునెడ. 301 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 715 
ప్రతిపదార్థం: ఇట్లు; భీమ, బక+అసురులు+ఆసురంబునన్‌= భీముడు, బకాసురుడు, అసురకృత్యం చేత; సెనంగి= 
కలియబడి; మల్ల, యుద్దంబు+చేయు+ఎడ= మల్లయుద్దం చేసే సమయంలో. 


తాత్సర్యం: ఈ విధంగా భీమబకాసురులు రాక్షసంగా కలియబడి మల్లయుద్దం చేసే సమయంలో. 


క, కడగి వృకోదరు( డసురం | TP ధర వైచి వామపాదంబున( జే 
66 వానిటొమ్ము( దా(చెం 1 గడుకొని యసురయును లేచి కడునుద్దతు( దై. 302 


ప్రతిపదార్థం: కడ(గి= పూనుకొని; వృక+ఉదరు(డు= తోడేలుకడుపువంటి కడుపుకలవాడు - భీముడు; అసురన్‌= రాక్షసుడిని; 
పడ(గా= పడేటట్టు: ధరన్‌ వైచి= భూమిమీద పడవేసి; వామ, పాదంబునన్‌= ఎడమకాలితో; వాని, టొమ్మున్‌= అతనియొక్క 
ఎదను; తాణెన్‌= తన్నాడు; కడుకొని= పూనుకొని; అసురయును= రాక్షసుడుకూడ; లేచి= పైకిలేచి; కడున్‌+ఉద్దతు(డు+ఐ= 
మిక్కిలి విజృంభించినవాడ్డై. 


తాత్సర్యం: ప్రయత్నించి భీముడు బకాసురుడిని నేలమీద పడవేసి, అతనిఎదను ఎడమకాలితో తన్నాడు. వాడుకూడా 
ప్రయత్నించి, లేచి, మిక్కిలి విజృంభించి. 


క, _అనిలసుతు( బట్టికొని పె । ల్లన త్రోచి కడంగి కనకశైలనికుంజం 
బునుబోని వానివక్షము( 1 దనద్భఢతరముష్టి( Pw దద్దయు నలుకన్‌. 303 


ప్రతిపదార్థం: అనిలసుతున్‌= వాయుపుత్రుడైన భీముడిని; పట్టికొని= బిగియపట్టి; పెల్చన్‌= గట్టిగా; (త్రోచి= నెట్టి; కడంగి= 
పూని; కనక, శైల, నికుంజంబును+పోని= బంగారుకొండలోని పొదరింటిని పోలిన; వాని, వక్షమున్‌= భీమునియొక్క 
రొమ్మును; తద్దయున్‌= మిక్కిలి; అలుకన్‌= కోపంతో; తన, దృఢ, తర, ముష్టిన్‌= తనయొక్క మిక్కిలి గట్టి పిడికిలితో; 
పొడిచెన్‌. 


తాత్సర్యం: భీముడిని గట్టిగా పట్టుకొని మేరుపర్వతంమీది పొదరింటినిపోలిన అతని ఎదను అమితమైన కోపంతో 
గట్టిగా తన పిడికిలితో పొడిచాడు. 


విశేషం: అలం: ఉపమ. కనకశెలనికుంజంబునుబోని - అనేదానికి శైలోచ్రాయంబునుంబోని - అనే పాఠాంతరం ఉంది. 
మూలం; “వ్యాత్తాననేన ఘోరేణ లంబజిహ్వేన రక్షసా తే నాభి(ద్రుత్య భీమేన భీమో Sp, సమాహితః” - శ్రీమదాంధ్ర 
మహాభారతసంశోధిత(ప్రతి, పుట. 398. 


వ. భీముండును వాని హీనసత్వుంగా నెటింగి సుర హస్తి హస్తానుకారంబు లైన సవ్య దక్షిణ హస్తంబుల న మ్మనుజ 
కంటకు కటి కంఠ ప్రదేశంబులు వట్టికొని. 304 


ప్రతిపదార్థం: భీముండును= భీముడుకూడా; వానిన్‌= ఆ బకాసురుణ్ణి; హీన, సత్త్వున్‌+కాన్‌= నశించినబలం కలవాడినిగా; 
ఎటీంగి= తెలుసుకొని; సుర; హస్తి, హస్త+అనుకారంబులు+ఐన= ఐరావతంయొక్క తొండాలను పోలినవైన; సవ్య, దక్షిణ, 
హస్తంబులన్‌= ఎడమకుడి చేతులతో; ఆ+మనుజ, కంటకు, కటి, కంఠ, (ప్రదేశంబులు+పట్టికొని= మానవులకు శత్రువైన 
ఆ బకాసురుడి నడుము, గొంతు పట్టుకొని. 


716 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భీముడుకూడా - ఆ బకాసురుడు బలహీనుడు కావటాన్ని గమనించి, ఐరావతంయొక్క తొండాలవంటి 
బలమైన తన ఎడమకుడిచేతులతో వాడినడుమూ, గొంతూ పట్టుకొని. 


ఉ. దారుణ జానుదండమున దండధర ప్రతిముండు భీకరా 
కారు(డు వానివీ(పు విఖుగంబొడిచెం బిశితంబుతో నవ 
ద్వారములన్‌ మహారుధిరధారలు బోరన SO, మాంస పం 
కారుణవారిఘోరనదు లై పటివన్‌ విపినాంతరంబునన్‌. 305 


ప్రతిపదార్థం: భీకర+ఆకారుడు= భయంకరమైన రూపం కలవాడు; దండ, ధర, (ప్రతిముండు= యమధర్మరాజుతో 
సమానమైనవాడు - అయిన భీముడు; దారుణ, జాను, దండమునన్‌= కఠినమైన తనమోకాలనే దండంతో; పిశితంబుతోన్‌= 
మాంసంతో; నవ, ద్వారంబులన్‌= తొమ్మిదిమార్గాలనుండి; మహా, రుధిర, ధారలు= పెద్ద నెత్తుటి ధారలు; బోరనన్‌+ఒల్కి= 
బోరన చింది; విపిన+అంతరంబునన్‌= అడవి మధ్యభాగంలో; మాంస, పంక+అరుణ, వారి, ఘోర, నదులు+ఐ= మాంస 
మనే బురదతో ఎజ్జనినీటితో భయంకరాలైన నదులై; పఖివన్‌= పారగా; వాని, వీపు= ఆ బకాసురునియొక్క వీపు; విణుగన్‌= 
విరిగేటట్లు; పొడిచెన్‌. 


తాత్సర్యం: భీముడు దండధరునివలె - అంటే యమునివలె = భయంకరాకారుడై, మహాకఠినమైన తన మోకా 
లనే దండంతో - బకాసురునినవద్వారాలనుండి మాంసంతో కూడిన నెత్తుటిధారలు ఉరవడిగా వెలికివచ్చి, అడవిమధ్యలో 
మాంసం అనే బురదతో, ఎగ్రనినీటితో భయంకరాలైన నదులవలె ప్రవహించేటట్లు - ఆ రాక్షసుడివీపు విరిగేలా 
పొడిచాడు. 


విశేషం: నవద్యారాలు - నేత్రాలు -2; గ్రోత్రాలు -2, నాసారం[ధాలు-2, ముఖరం(ధ్రం-1, మలమూ[త్రవిసర్దన రం(ధ్రాలు-2, 
అలం: రూపకం. ఉపమ, అతిశయోక్తి. శ్రవ్యకావ్యంలో స్థిరరూపవర్లనకంటె, చల(ద్రూపవర్లన చాల కష్టం. అయినా పాఠకుని 
దృష్టిని విశేషంగా ఆకర్షించేది, అతడిని అధికంగా రసపరవశుడిని చేసేది - చల(ద్రూపవర్లనమే. ఈ సన్నివేశంలో నన్నయ 
మల్లయుద్దం చేస్తున్న భీమబకాసురుల చల(ద్రూపాలను మనకళ్ళకు కట్టినట్టు మనోహరంగా చిత్రించాడు. ఆ యిద్దరియుద్దాన్ని 
చూస్తున్న అనుభూతిని కలిగించాడు. కాగా, అలంకారాన్ని (ప్రయోగించి వస్తువును, రసాన్ని ధ్వనింప చెయ్యటం ఒక గొప్ప 
కవితా శిల్పం. ఈ పద్యంలో నన్నయ - భీముని మోకాటిని యమదండంతో రూపించి, భీముడిని యమధర్మరాజుతో పోల్చి 
- బకాసురుని పాలిటికి భీముడు సాక్షాత్తు యముడే అని, ఆ రాక్షసునికి మరణం తప్పదని ధ్వనింపచేశాడు. అట్లాగే 
భీమునిదెబ్బకు బకాసురుని నవరం(ధాలనుండి మాంసంతో కూడిన నెత్తురు ఏరులై పారిందన్న అతిశయోక్తితో - భయానక 
బీభత్స రససూర్తి కలిగించాడు. విశేషించి - 297వ పద్యంలో భీముడు ప్రతిజ్ఞ చేసినట్లు - బకాసురుడు ఇన్నాళ్ళూ తిన్న 
మానవమాంసాన్నీ, త్రాగినరక్తాన్నీ (క్రక్కించినట్టుంది - ఈ పద్యవర్లన. అంతేకాదు హిడింబ బకాసురులవధలలో శత్రువును 
వెన్నువిరిచి చంప మల్లవిద్యను భీముడు సమంగా ప్రదర్శించటం గమనార్హం. ఇటువంటి సంవాదశిల్పపూర్వాపరసంవిధానంతో 
నన్నయ (ప్రసన్నకథాకలితార్థయుక్తిని సాధించటం ఇందులోని విశేషం. 


వ. ఇట్లు బకాసురుండు భీముచేత నిహతుం ban విగతజీవితుం డగుచుండి యటిచిన నమ్మహాధ్వని విని, వాని 
బాంధవు లైన రక్కసులు పెక్కండ్రు పటజితెంచిన వారలం జూచి భీముం డి ట్లనియె. 306 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 717 


ప్రతిపదార్థం: ఇట్లు; బకాసురుండు; భీముచేత; నిహతుండు+అయి= చంపబడినవాడై; విగజీవితుండు+అగుచున్‌+ఉండి= 
SS yoni ప్రాణం కలవాడవుతూ; అబిచినన్‌ = అరవగా; ఆ+మహా, ధ్వని= ఆ పెద్దశబ్దాన్ని; విని; వాని బాంధవులు+ఐన= 
వాడియొక్క బంధువులయిన; రక్కసులు= రాక్షసులు; పెక్కం(డ్రు= చాలామంది; పజితెంచినన్‌= రాగా; వారలన్‌+చూచి; 
భీముండు; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: బకాసురుడు భీమునిచేత హతుడై ప్రాణం పోయేటప్పుడు పెద్దగా అరవగా; ఆ ధ్వని విని అతని 
బంధువులైన పెక్కుమందిరాక్షసులు పరుగెత్తుకొని రాగా వారిని చూచి భీముడిట్లా అన్నాడు. 


తే. “ఇంక నెన్నండు రక్కసు లిద్దురాత్ము | నట్లు మనుజుల( దినకుండు; డడరి మనుజ 
భక్షణము సేసితిరయేని బకుని యట్లు! చత్తు' రని రక్కసుల కెల్ల జాటె విన(గ. 307 


ప్రతిపదార్థం: ఇంకన్‌+ఎన్నండున్‌= ఇంకెప్పుడుకూడ; రక్కసులు; ఈ దురాత్ము+అట్టు= ఈ దుర్మార్గుడివలె; మనుజులన్‌= 
మానవులను; తినక+ఉండు(డు; అడరి= పూనుకొని; మనుజ, భక్షణము+చేసితిర+ఏని= మానవులను తినటం చేస్తే - అంటే 
మానవులను తింటే; బకుని+అట్లు; చత్తురు (చచ్చుదురు)+అని; రక్కసులు+ఎల్లన్‌= రాక్షసులందరు; వినగన్‌= వినేటట్టు; 
చాటెన్‌= (ప్రకటించాడు. 


తాత్సర్యం: “ఇంకెప్పుడు మీరు ఈ దుర్మార్గునివలె మానవులను తినవద్దు. తింటే ఈ బకాసురుడివలె మీకు కూడ 
చావు తప్పదని ఆ రాక్షసులందరు వినేటట్లు భీముడు (ప్రకటించాడు. 


వ. అంతనారాక్షసులు భీతు లై భీము సేసిన సమయంబున కొడంబడి నాటంగోలె నేకచక్రనివాసులకు నుపద్రవంబు( 
చేయనోడి; రట్లు భీముండు బకాసురుం జంపి, వానిం జంపుట జగద్విదితంబుగా౯ దత్మశేబరం బీడ్డుకొని వచ్చి, 
నగర ద్వార సమీపంబున వైచి, యందుల విప్రులకు సంతోషంబు సేసి, నిజ నివాసంబునకుం జని త దృత్తాంతం 
బంతయు( దల్లికి సహోదరులకుం జెప్పి యున్నంత. 308 


ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; ఆ, రాక్షసులు; భీతులు+ఐ= భయపడినవారై; భీము, చేసిన, సమయంబునకున్‌= 
భీముడు చేసిన నియమానికి; ఒడంబడి= ఒప్పుకొని; నాటన్‌+కోలెన్‌= ఆ రోజునుండి; ఏకచ(క్ర, నివాసులకున్‌= ఏకచ(క్రపురంలో 
కాపురముండేవారికి; ఉప[ద్రవంబున్‌= హాని; చేయన్‌+ఓడిరి= చేయటానికి భయపడ్డారు; అట్టు; భీముండు; బకాసురున్‌; చంపి; 
వానిన్‌= బకాసురుని; చంపుట; జగత్‌+విదితంబు+కాన్‌= ప్రపంచానికంతటికీ తెలిసేటట్టు; తత్‌+కళేబరంబున్‌= అతనియొక్క 
శవాన్ని; ఈడ్చుకొని, వచ్చి; నగర, ద్వార, సమీపంబునన్‌= నగరంయొక్క ద్వారం దగ్గర; వైచి= పడవేసి; అందుల, విప్రులకున్‌= 
అందుండే (బ్రాహ్మణులకు; సంతోషంబు+చేసి; నిజ, నివాసంబునకున్‌+చని= తానుండే ఇంటికి వెళ్ళి; తత్‌+వృత్తాంతంబు+ 
అంతయున్‌= ఆ విషయాన్నంతటినీ; తల్లికిన్‌, సహ+ఉదరులకున్‌= తల్లికి, తోబుట్టువులకు; చెప్పి+ఉన్న+అంతన్‌= తెలిపి 
ఉన్న సమయంలో; 


తాత్సర్యం: అప్పుడు రాక్షసులు భయపడి భీముడు చేసిన నియమానికి అంగీకరించారు. ఆ రోజునుండి IS 
పురవాసులకు కీడు చేయటానికి భయపడ్డారు. బకాసురవధ లోకానికంతటికి తెలిసేటట్లు భీముడు ఆ రాక్షసునిశవాన్ని 
ఈడ్చుకొనివచ్చి, ఏకచ[క్రనగరద్వారం దగ్గర పడవేసి, ఆ నగరంలోని బ్రాహ్మణుల కెల్ల సంతోషం కలిగించి, తన 
ఇంటికి వెళ్ళి, తల్లికి, సోదరులకు జరిగిన వృత్తాంతం చెప్పాడు. అప్పుడు. 


718 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. వీండొక మంత్రసిద్దు( డగు DG డసాధ్యబలున్‌ బకాసురున్‌ 
a డని జంపెనట్టె! యితనిం జని చూతమ యంచు( జెచ్చెరం 
బోండిగ వేత్రకీయమున భూసురు లాదిగ వచ్చి చూచి ర 
వ్వా(డిమగంటిమిన్‌ వెలయువాని వృకోదరు నెల్లవారలున్‌. 309 


ప్రతిపదార్థం: వఏ(డు+ఒక, మంట్రసిద్దుడు+అగు, MY వీ డొకమం(త్రంచేత ఫలాన్ని పొందిన బ్రాహ్మణుడు; 
అసాధ్యబలున్‌= జయించటానికి శక్యంగాని బలం కలవాడిని; బకాసురున్‌= బకుడు అనే రాక్షసుణ్ణి; నేడు; అనిన్‌= 
యుద్దంలో; అట్టె, చంపెన్‌= అంతసులువుగా చంపాడు; WOS వెళ్ళి; ఇతనిన్‌; చూచుదుము+అ+అంచున్‌= చూద్దామా 
అంటూ; చెర+చెరన్‌= త్వరత్వరగా; వేేత్రకీయమునన్‌= ఏకచక్రపురంలో; భూసురులు+ఆదిగన్‌= బ్రాహ్మణులు మొదలుగా; 
ఎల్లవారలున్‌= అందరును; ఆ+వా(డిమగంటిమిన్‌, వెలయువానిన్‌, వృక+ఉదరున్‌= ఈ తీక్ష్‌ణఇమైన పౌరుషంచేత (ప్రకాశించేవా 
డైన భీముడిని; పో(డిగ= ఒప్పుగా; వచ్చి, చూచిరి. 


తాత్సర్యం: ఏ డొక మం(త్రసిద్ది గల బ్రాహ్మణుడు. జయించ సాధ్యంగాని బలవంతుడైన బకాసురుడిని ఈరోజు 
యుద్దంలో సులువుగా చంపాడు. వెళ్ళి చూద్దాం” అని ఏకచక్రపురంలో (బ్రాహ్మణులు మొదలుగా అందరూ 
త్వరత్వరగా వచ్చి తీక్ష్‌ణఇమైన పౌరుషంచేత (ప్రకాశించే భీముడిని చూచారు. 


విశేషం: వేత్రకీయము - అనేది ఏకచక్రపురానికి సంజ్ఞ. ఇచట భారతకూలంకషంలో ఇట్టా ఉంది. 'వేత్రక్రీయమున - ఏక 
చక్రాపురమున - అద్య(ప్రభృతి స్వప్యంతే వేత్రకీయ నివాసినః' - శ్రీమదాం(ధ్రమహాభారతసంశోధిత(ప్రతి, పుట.399. బకాసురవధకు 
నాయకుని వంటివాడు భీముడు. హిడింబుడిని కారడవిలో చంపి, ఆత్మీయులైన అన్నదమ్ముల కుంతీహిడింబల (ప్రశంసల 
నందుకొన్నాడు. అది ఆత్మరక్షణకోసం చేసిన రాక్షససంహారం. బకాసురవధ పరహితార్థమై కృతజ్ఞతాభావంతో ఏకచ।క్రపురవాసులకు 
పాండవులు చేసిన ప్రత్యుపకారం. అందువలన కార్యసాధకుడైన భీమునికి (ప్రజల(ప్రశంస. 


క, అని యిట్లు పాండున్భపనం | దనుల చరిత్రంబు WA దా వైశంపా 
యను(డు జనమేజయున కని 1 జనవినుతచరిత్రపాత్ర | సౌజన్యనిధీ! 310 


ప్రతిపదార్థం: జన, వినుత, చరిత్ర, పాత్ర= జనులచేత పొగడబడిన నడవడికి స్థానమైన వాడా!; సౌజన్య, నిధీ= మంచితనానికి 
ఉనికిపట్టయినవాడా - రాజరాజనరేం(ద్రా!; అని; ఇట్లు; పాండు, నృప, నందనుల, చరిత్రంబు= పాండురాజుాయొక్క కొడుకుల 
కథను; వైశంపాయనుడు; తాన్‌= తాను; జనమేజయునకున్‌; చెప్పెన్‌; అని- 


తాత్సర్యం: జనులచే కీర్తింఏబడిన చరిత్ర కలిగి, మంచితనానికి నిధివైన ఓ రాజరాజనరేం[ద్రా! ఈవిధంగా 
పాండవుల చరిత్రను వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు - అని సూతుడు శౌనకాదిమహామునులకు 
చెప్పాడు. 


విశేషం: చరిత్ర అంటే కథ అనీ, శీలం అనీ అర్థాలున్నాయి. ఇక్కడ BOKEP సార్థకాలే. కథాపరంగా, సంఘటనలపరంగా, 
మనస్తత్వాలపరంగా - మహాభారతంలో ఈ ఆరవ ఆశ్వాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది; ప్రాధాన్యం ఉన్నది. నన్నయ నాటకీయ 
రచనకు నిలువెత్తు నిదర్భనంవలె నిలిచి, కురుకుమారుల అస్త్ర విద్యాప్రదర్శనతో ఆరంభమైన ఈ ఆశ్యాసంలో - భీమదుర్యోధనుల 


ఆదిపర్వము - షస్టాశ్వాసము 719 


గదాయుద్దఘట్టంలో - కురు పాండవ విభేదాలు అందరిముందు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. Sa రంగ(ప్రవేశంతో, అతని 
అంగరాజ్యాభిషేకంతో అవి ఘనీభవించాయి. అందరు చూచి ఆనందించవలసిన అస్ర్రవఏద్యాప్రదర్శ్భన - మున్ముందు రానున్న 
మహాభారత సం(గ్రామానికి నాందివలె మారింది. అర్జాంతరంగా ముగిసింది. అంతబలవంతుడైన (ద్రుపదుడిని అట్లాపట్టి 
కట్టితెచ్చి, గురుదక్షిణగా [ద్రోణునికి ఇవ్వటంలో అర్జునుని అద్వితీయసామర్థ్యసౌశీల్యాలు అందరిదృష్టిని ఆకర్షించాయి. ధర్మజుని 
యౌవరాజ్యాభిషేకం, అతని నలుగురు తమ్ముల దిగ్విజయ యా(త్ర, పాండవుల మీద - ప్రత్యేకించి ధర్మరాజు మీద 
పెల్లుబికిన (ప్రజానురాగం, పాండవుల నాయకత్వ నైపుణ్యాన్ని నిరూపించాయి. (ప్రతినాయకుడైన దుర్యోధనుడు పాండవులకు 
వ్యతిరేకంగా తన సహాయులతో సాగించిన దురాలోచన, పాండవుల ప్రాణాలు తీయాలని జరిపించిన లాక్షాగృహదహనం - 
అతని దుర్మార్గప్రవృత్తిని ప్రస్ఫుటం చేశాయి. దుర్యోధనుడు తండ్రితో తన మనోదుఃఖాన్ని వెళ్ళబోసుకొనే ఘట్టం - 
కురుపాండవ కథాగతిని ప్రభావితం చేసే - ధృతరాష్ట్ర మహారాజు మనస్తత్వాన్ని వ్యక్తం చేసింది. లాక్షాగృహదహనం నుండి 
పాండవులు (ప్రాణాలతో బయటపడటం, ధర్మవిజయానికి, అధర్మపరాజయానికి, మొత్తం మహాభారత సందేశానికి చక్కని 
సంకేతమై నిలిచింది. లాక్షగ్సహదహనం తరువాతి కథ అంతా భీమనాయకంగానే సాగింది. హిడింబాసుర బకాసురులవధలు 
భీముని బలపరా(క్రమాలకు విజయపతాకాలు. తల్లి శాసనాన్ని, అన్నగారి నిర్రేశాన్ని అనుసరించి, ఇద్దరి గురుత్తాన్ని శిరసావహించి 
పాండవపక్షాన (ప్రవర్తిల్లే ప్రబల (క్రియాశక్తి భీముడు. హిడింబను అతడు వివాహమాడటం ఇందుకొక నిదర్శనం. హిడింబా 
భీమసేనుల వివాహఫలమే - మాయాయుద్దనిపుణుడు, మహాశక్తి సంపన్నుడు అయిన ఘటోత్కచుని జననం. అతని జననం 
పాండవపక్షానికి పెద్దబలం. పాండవపక్షాన జ్ఞానశక్తి వ్యాసుడు; ఇచ్చాశక్తి కుంతి; ధార్మికశక్తి ధర్మరాజు; (క్రియాశక్తులు 
భీమార్జునులు; రక్షాశక్తులు నకుల సహదేవులు. ఆరవ ఆశ్వాసకథ ఆసక్తికరమైన కథ; మున్ముందు రానున్న మలుపులను 
సూచించే కథ. 


ఆశ్వాసాంతము 
క. మలహారినాథ | విలస । చ్చకుక్యకులతిలక! రాజసర్వజ్ఞ! రిపు 
ప్రలయప్రతాప | పరన్ఫప | లలనాననకమలహరిణలాంఛనమూర్తీ! 311 


ప్రతిపదార్థం: మలహారి, నాథ= మలహారిదేశానికి ప్రభువైనవాడా!; విలసత్‌+చళక్య, కుల, తిలక= (ప్రకాశిస్తున్న చాళుక్యవంశానికి 
అలంకారమైనవాడా!; రాజ, సర్వజ్ఞ= రాజపరమేశళ్ళరా! రిపు, ప్రలయ, ప్రతాప= శత్రువులకు నాశనం కలిగించేటి ప్రతాపం 
కలవాడా!; పర, నృప, లలనా+ఆనన, కమల, హరిణ, లాంఛన, మూర్తీ= శత్రువులయొక్క స్రీలముఖాలనే పద్యాలకు 
చంద్రునివంటి ఆకారం గలవాడా! 


తాత్సర్యం: మలహారిదేశ్నప్రభూ! చాళుక్యవంశాలంకారా! రాజపరమేశ్వరా! శత్రురాజులను నశింపజేసే పరా(క్రమం 
కలవాడా! శృత్రువులయొక్క (స్ర్తీల ముఖాలనే పద్మాలు ముడుచుకొని పోయేటట్లు చేసే చంద్రుని వంటివాడా! 


విశేషం: ఇవి ఆశ్యాసాంతంలో కృతిపతి అయిన రాజరాజనరేం(ద్రుడిని ప్రశంసిస్తూ చేసే సంబోధనలు. 


మాలిని. 
ప్రణమదఖిలధాత్రీపాలకాలోలచూడా | మణిగణకిరణశ్రీమండితాంపఘ్రీ! నరేంద్రా 
68 ! నిఖిలమహీరక్షామణీ! రాజనారా । యణ | విమలమతీ! శీతాంశువంశప్రకాశీ! 312 


720 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: (ప్రణమత్‌+అఖిల, ధాత్రీ, పాలక+ఆలోల, చూడామణి, గణ, కిరణశ్రీ, మండిత+అం(టై= నమస్కరిస్తున్న 
అందరు రాజులయొక్క కదలుతున్న శిరోరత్నాల సమూహాల కాంతులయొక్క సంపదచేత అలంకరింపబడిన పాదాలు 
కలవాడా!; నరేం[ద్ర+అ(గ్రణి= రాజులలో ఢ్రేష్టుడా!; నిఖిల, మహీ, రక్షా, మణీ= సమస్త భూమండలాన్ని రక్షించుటయందు 
శ్రేష్టడా!; రాజనారాయణ!= రాజనారాయణుడు అనే బిరుదు కలవాడా!; విమల, మతీ= నిర్మలమైన బుద్దికలవాడా!; శీత+అంశు, 
వంశ, ప్రకాశీ= చల్లని కిరణాలు కలవాడైనచం(ద్రునివంశాన్ని (ప్రకాశింప చేసేవాడా! 


తాత్సర్యం: నమస్కరిస్తున్న రాజులందరి చలించేశిరోరత్నసమూహాల కాంతిసంపదచేత అలంకరింపబడిన 
పాదాలుకలవాడా! రాజశ్రేష్టా! సమస్త భూమండలాన్ని రక్షించడంలో (్రేష్టుడా! రాజనారాయణ బిరుదాంకితా! నిర్మలమైన 


బుద్దికలవాడా! చం(ద్రవంశాన్ని (ప్రకాశింపజేసేవాడా! - ఓ రాజరాజనరేం(ద్రా! 
eni 


do: మాలిని వృత్తపాదంలో వరుసగా న, న, మ, య, య గణాలుంటాయి. 9వ అక్షరం యతిస్థానం. 'కుర్యాత్‌ సర్గస్య 
పర్యన్తే మాలినీం (ద్రుతతాలవత్‌ొ అని క్లేమేం[ద్రుడు సువృత్తతిలకంలో తెలిపినట్లే ఇచ్చట షష్ట్రాశ్వాసాంతంలో మాలినివృత్తం 
కూర్చబడింది. రాజరాజనరేం ద్రుణ్ణి “నారాయణాఖ్య” అని ఆదిపర్వం ద్వితీయాశ్యాసాంతంలోని ఆశ్యాసాంతపద్యాల్లో (పద్యం-237) 
కూడా ఉంది. కనుక 'రాజనారాయణ'ి అనేది ఇతని బిరుదు. 


గద్యము 
ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రశీతం బైన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబునం గుమారాస్తవిద్యా 
సందర్శనంబును, ద్రుపదగ్రహణమోక్షణంబును, దుర్యోధనుదుర్మంత్రంబును, వారణావతయాత్రయు, జతుగ్భహ 
దాహంబును, విదురోపదిష్టద్వారంబునం బాండవాపక్రమణంబును, హిడింబు వధయును, హిడింబా 
వివాహంబును, వ్యాససందర్శనంబును, ఘటోత్మ్కచసంభవంబును, విప్రగృహంబున నజ్ఞాతచర్యయును, 
kad a 
బకాసురవధయును నన్నది షష్టాశ్వాసము. 313 


తాత్సర్యం: ఇది, సకల సత్కవుల (ప్రశంసలందుకొన్న నన్నయభట్టు రచించిన శ్రీ మహాభారతంలో ఆదిపర్వంలో 
- కురుకుమారుల అ స్ర్రవద్యాప్రదర్శన చూడటం, (ద్రుపదరాజును యుద్దంలో బంధించి విడిచిపెట్టటం, దుర్యోధనుని 
దురాలోచనం, పాండవులు - వారణావతానికి వెళ్ళటం, లక్కయింటిని తగులబెట్టటం, విదురుడు ఉపదేశించిన 
మార్గంలో పాండవులు బయటపడటం, హిడింబాసురుడుని సంహరించటం, భీమసేనుడు హిడింబను వివాహమాడటం, 
వ్యాసమహర్షి దర్శ్భనమివ్వటం, ఘటోత్కచుడు జన్మించటం, పాండవులు బ్రాహ్మణుని ఇంట అజ్ఞాతంగా మెలగటం, 
బకాసురుడిని హతమార్భటం- అనే అంశాలు కలది ఆరవఆశ్యాసం. 


ఆదిపర్వంలో షష్టాశ్వాసం సమాప్తం. 


(> 
oO 
(ల్లో 


శ్రమదాంధ్ర మహాభారతము 
ఆదిపర్వము - సప్తమాశ్వాసము 


శ్రీ రాజరాజ! వీర । శ్రీరమణీరమ్య | గంధసింధుర హయ శి 
క్షారూఢిదక్ష | దక్ష మ । ఖారిదయాలబ్జ సుస్థిరైశ్వర్యపదా | 1 


ప్రతిపదార్థం: శ్రీరాజరాజ! వీర, శ్రీ, రమణీ, రమ్య! = వీరలక్ష్మి అనే కాంతకు మనోహరుడ వైనవాడా!; గంధ, సింధుర, 

హయ, శిక్షా+ఆరూఢి, దక్ష!= మదపుటేనుగులను, గుణ్బాలను శిక్షించటంలోను, ఎక్కటంలోను సమర్షుడ వైనవాడా! దక్ష, 

డై) a థ pa cy 

మఖ+అరి దయా, లబ, సుస్థిర+ఐశ్వర్య, పదా!= దక్షుడి యజ్ఞానికి శత్రు వైన శివుడిదయతో పొందబడిన శాశ్యతమైన ఐశ్వర్య 
kai థ oa = a — 


స్థానం - అనగా రాజ్యపదవి కలవాడా! 


తాత్సర్యం: ఓ రాజరాజనరేం(ద్రా! వీరలక్ష్మి అనే కాంతకు మనోహరుడ వైనవాడా! మదపుటేనుగులను, గుజ్టాలను 
శిక్షించటంలోను, అధిరోహించటంలోను సమర్గుడైనవాడా! దక్షయజ్ఞానికి శత్రు వైన శివునిదయతో పొందిన 
శాశ్వతరాజ్యపదవ కలవాడా! 


ధృష్టద్యున్ను ద్రౌపదుల యుత్సత్తి వృత్తాంతము (సం. 1-153-1) 


వ. అ క్శథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె; నట్లు పాండవులు విప్రవేషంబున నేకచక్రపురంబునందు 
వేదాధ్యయనంబు సేయుచు విప్రగృహంబున నున్న కొన్ని దినంబులకు నొక్కబ్రాహ్మణుండు ద్రుపదు పురంబున 
నుండి చనుదెంచి విశ్రమార్థి యైన, నాగ్భహస్థుండు వాని నభ్యాగతపూజల సంతుష్టుం జేసి యున్నంత(, 
గుంతీదేవి గొడుకులుం దాను నవ్విప్రు నతిప్రీతి నుపాసించి 'యయ్యా! మీర లెందుండి వచ్చితి? రే దేశంబులు 
రమ్యంబు? లెందుల రాజులు గుణవంతు? లని యడిగిని న వ్వి ప్రుం డి ట్లనియె. 2 


ప్రతిపదార్థం: ఆ+కథకుండు= మహాభారతకథను చెప్పే ఆ ఉ(గ్రశ్రవసుడు; శౌనక+ఆది, మహామునులకున్‌= శౌనకుడు 
మొదలైన మహర్షులకు; చెప్పెన్‌; అట్టు= ఆ విధంగా; పాండవులు; విప్ర వేషంబునన్‌= (బ్రాహ్మణవేషంతో; ఏకచ(క్రపురంబునందు; 
వేద+అధ్యయనంబు+చేయుచున్‌= వేదాన్ని గురుముఖంగా చదువుకొంటూ; విప్ర, గృహంబునన్‌= (బ్రాహ్మణుని ఇంట్లో; 
ఉన్నన్‌= ఉండగా; కొన్ని, దినంబులకున్‌; ఒక్క, (బ్రాహ్మణుండు; ద్రుపదు, పురంబుననుండి= (ద్రుపదుని పట్టణంనుండి; 
చనుదెంచి= వచ్చి; విశ్రమ+అర్థి, ఐనన్‌= విశ్రాంతిని కోరినవాడు కాగా; ఆ గృహస్ట్థుండు= పాండవులున్న ఆ యింటి 
యజమాని; వానిన్‌= ఆ బ్రాహ్మణుడిని; అభ్యాగత పూజలన్‌= అభ్యాగతులకు చేసే పూజలతో; సంతుష్టున్‌= తృప్తి పొందిన 


722 శ్రీమదాంధ్ర మహాభారతము 


వాడినిగా; చేసి, ఉన్నంతన్‌= ఉన్న అంతట; కొడుకులున్‌; తానున్‌; కుంతీదేవి; ఆ+విప్రున్‌= వచ్చి ఉన్న ఆ (బ్రాహ్మణుడిని; 
అతిప్రీతిన్‌= మిక్కిలి ప్రేమతో; ఉపాసించి= సేవించి; అయ్యా!;:= అయ్యా; మీరలు, ఎందుండి= మీ రెక్కడినుండి; వచ్చితిరి= 
వచ్చినారు; ఏ దేశంబులు; రమ్యంబులు= అందమైనవి; ఎందుల రాజులు= ఏ దేశాలలోని రాజులు; గుణవంతులు= 
మంచిగుణాలు కలవారు; అని; అడిగినన్‌= అడుగగా; ఆ+విప్రుండు= ఆ (బ్రాహ్మణుడు; ఇట్టు+-అనియెన్‌. 


తాత్సర్యం: మహాభారతకథను చెప్పుతున్న ఉ(గ్రశ్రవసుడు, శౌనకాది మహామునులకు - భీముడు బకాసురుడిని 
వధించేవరకు జరిగినకథను వివరించాడు. ఆ విధంగా పాండవులు బ్రాహ్మణవేషాలతో ఏకచ[క్రపురంలో వేదాధ్యయనం 
చేస్తూ ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఉండగా, కొన్ని రోజుల తర్వాత ఒక (బ్రాహ్మణుడు |ద్రుపదరాజు పట్టణంనుండి 
వచ్చి విశ్రాంతి కోరగా, పాండవు లున్న ఇంటియజమాని అతడిని అభ్యాగత పూజలతో తృప్తిపరచాడు. ఆ 
సమయంలో కుంతీదేవి - కొడుకులు, తాను ప్రీతితో ఆ బ్రాహ్మణుడిని సేవించి, అయ్యా! మీరు ఎక్కడినుంచి 
వచ్చారు? ఏ దేశాలు అందమైనవి? ఏ దేశాల రాజులు గుణవంతులు?' అని అడుగగా ఆ బ్రాహ్మణుడు ఇట్టా 
అన్నాడు. 
చ. సొలయక యెల్ల దేశములు( జూచితి; నందు బ్రసిద్దు లైన రా 

జుల సుచరిత్ర సంపదలు( జూచితి; నా ద్రుపదేశుదేశముం 

బొలుపున Soto దేశములు పోల్ప(గ నెవ్వియు లేవు; సద్గుణం 

బుల( బరు లెవ్వరున్‌ ద్రుపదు( Sot లేరు ధరాతలంబునన్‌. 3 
ప్రతిపదార్థం: సొలయక= అలసట చెందక; ఎల్ల, దేశములున్‌; చూచితిన్‌; అందున్‌, (ప్రసిద్దులు+ఐన= వాటిలో ముఖ్యులైన; 
రాజుల; సుచరిత్ర, సంపదలున్‌= మంచి నడవడి అనే సంపదలను; చూచితిన్‌; ధరాతలంబునన్‌= భూమిమీద; ఆ, |ద్రుపద+ఈశు, 
దేశమున్‌= ఆ ద్రుపదరాజుయొక్క దేశమును; పొలుపునన్‌= అందంలో; పోల్ప(గన్‌= పోల్చటానికి; ఒండు, దేశములు= ఇతర 
దేశాలు; ఎవ్వియున్‌, లేవు= ఏవీ లేవు; సద్గుణంబులన్‌= మంచిగుణాలలో; పరులు= ఇతరులు; ఎవ్వరున్‌= ఎవరూగానీీ; 
(ద్రుపదున్‌; పోల(గలేరు= సరిపోలేరు. 
తాత్సర్యం: అలసట చెందకుండా నేను అన్నిదేశాలను చూచాను. వాటిలో |ప్రసిద్దు లైన రాజుల మంచి నడవడి అనే 
సంపదలూ చూచాను. ఈ భూమిమీద అందంలో ఆ |(ద్రుపదరాజుదేశంతో పోల్చటానికి ఇతరదేశా లేవీ లేవు. 
సద్దుణాలలో ఇతరు లెవ్వరూ ఆ (ద్రుపదుడిని సరిపోలలేరు. 


వ. 'ఆ ద్రుపదుండు దన కూ(తు నగ్నికుండసముద్ధ్దవ యైనదాని నయోనిజ నగణ్యపుణ్యలావణ్యగుణసమన్విత 
ననురూపు( డైన రాజపుత్రునకు వివాహంబు సేయంగానక, స్వయంవరంబు రచియించుచున్నవా? డనినం, 
గుంతియు ధర్మ తనయుండును విస్మితులై 'యది యేమి కారణంబున నయోనిజ యయ్యె? నక్కన్య నెవ్విధంబున 
ద్రుపదుండు వడసె? దీని సవిస్తరంబుగా జెప్ప మనిన నవ్విప్రుండు వారల కి ట్లనియె. 4 

ప్రతిపదార్థం: ఆ, [ద్రుపదుండు; తన, కూ(తున్‌= తన పుత్రికను; అగ్ని, కుండ, సముద్భవ, ఐన, దానిన్‌= అగ్నిగుండం 


నుండి గొప్పగా జన్మించిన దానిని; అయోనిజన్‌= స్త్రీ గర్భంనుండి పుట్టని దానిని; అగణ్య, పుణ్య, లావణ్య, గుణ, 
సమన్వితన్‌= లెక్కించటానికి సాధ్యం కాని పుణ్యంతో, కాంతితో, గుణంతో కూడుకొన్నదానిని; అనురూపు(డు+ఐన= 


ఆదిపర్వము - సప్త్రమూశ్వాసము 723 
తగినవాడైన; రాజపు(త్రునకున్‌; వివాహంబు+చేయన్‌+కానక= పెళ్ళిచేయటం సాధ్యం కాక; స్వయంవరంబు; రచియించుచున్న 
వా(డు= రూపొందిస్తున్నాడు; అనినన్‌= అని ఆ (బ్రాహ్మణుడు చెప్పుగా; కుంతియున్‌; ధర్మతనయుండును= ధర్మరాజును; 
విస్మితులు+ఐ= ఆశ్చర్యపడినవాళ్ళయి; అది= (ద్రౌపది; ఏమి, కారణంబునన్‌= ఏకారణంచేత; అయోనిజ, అయ్యెన్‌= అయోనిజ 
అయినది; ఆ+కన్యన్‌; ఏ+విధంబునన్‌; (ద్రుపదుండు; పడసెన్‌= పొందినాడు; దీనిన్‌= ఈ వృత్తాంతాన్ని; సవిస్తరంబుగాన్‌= 
విపులంగా; చెప్పుము; అనినన్‌= అనిఅనగా; ఆ+విప్రండు= ఆ (బ్రాహ్మణుడు; వారలకున్‌; ఇట్టు+-అనియెన్‌. 
తాత్సర్యం: 'అగ్నిగుండంనుండి ఆవిర్భవించిందీ, మానవకాంతకు జన్మించనిదీ, అపార మైన పుణ్యంతో, కాంతితో, 
గుణంతో కూడుకొన్నదీ అయిన తన పుత్రిక (ద్రౌపదికి వివాహం చేయా లనుకొన్న [ద్రుపదునికి తగిన రాకుమారుడు 
దొరకలేదు; అందుకే ఆయన స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తున్నాడు అని ఆ (బ్రాహ్మణుడు చెప్పగా, కుంతీ 
ధర్మరాజులు ఆశ్చర్యపడి * ఆ (ద్రౌపది ఏ కారణంచేత మానవకాంతకు జన్మించని దైనది? ద్రుపదుడు ఆమెను 
ఏ విధంగా కూతురుగా పొందాడు? ఈ వృత్తాంతం విపులంగా చెప్పండి' అని అడుగగా, ఆ (బ్రాహ్మణుడు 
వాళ్ళతో ఇట్టా అన్నాడు. 


సీ. ఆది భరద్వాజు( డను ముని కలశంబు | నం దుద్దవించిన యనఘమూర్తి 
ద్రోణుండు మణి పృషతున కుద్ధవించిన | ద్రుపదుండు నొక్కటం దొడంగి యిష్ట 
సఖు లయి వేదముల్‌ సదివి, ధనుర్వేద | మగ్నివేశులతోడ నర్జి( గబిచి 
చని, ద్రుపదుండు పాంచాలభూములకు రా । జైన, భారద్వాజు( డతని కడకు. 


ఆ. నరిగి, వానిచేత నవమానితుం డయి I హస్తిపురికి వచ్చి, యఖిలకురుకు 
మారవరుల నెల్ల మానుగా శస్త్రకో । విదుల జేసి లోకవిదితయశు(డు. 5 


ప్రతిపదార్థం: ఆదిన్‌= మొదట; భరద్వాజు(డు, అను; ముని, కలశంబునందు= మునియొక్క కుండయందు; ఉద్భవించిన= 
పుట్టిన; అనఘమూర్తి= పాపరహితుడైనవాడు; |ద్రోణుండు; మణటి= మణియు; పృషతునకున్‌; ఉద్భవించిన= పుట్టిన; (ద్రుపదుండున్‌; 
ఒక్కటన్‌= ఒకచోట; తొడ(గ= పూనుకొని; ఇష్ట, సఖులు+అయి= (పియస్నేహితులై; వేదముల్‌, చదివి; ధనుర్వేదము= 
ధనుర్వేదాన్ని; అగ్నివేశులతోడన్‌= అగ్నివేశు డనే మునిదగ్గర; అర్థిన్‌= కోరి; కఖుచి= నేర్చుకొని; చని= వెళ్ళి; ఆ [ద్రుపదుండు; 
పాంచాల భూములకున్‌= పాంచాలదేశానికి; రాజు+ఐనన్‌= రాజు కాగా; భారద్యాజు(డు= భరద్వాజుని కుమారు డైన (ద్రోణుడు; 
అతని, కడకున్‌= ఆ [ద్రుపదుని దగ్గరకు; అరిగి= వెళ్ళి; వానిచేతన్‌; =అతనివల్ల; అవమానితుండు+ అయి= అవమానింపబడినవా 
డై; హస్తి, పురికిన్‌; వచ్చి; అఖిల, కురు, కుమార, వరులన్‌+ఎల్లన్‌= కురుకుమార Wo నందరిని; లోక, విదిత, యశు 
డు= ప్రపంచాని కంతటికి తెలియబడిన కీర్తికలవాడు - (ద్రోణుడు; మానుగాన్‌= ఒప్పుగా; శస్త్ర, కోవిదులన్‌= శస్త్ర విద్యలలో 
మిక్కిలి నేర్సరులనుగా; చేసెన్‌. 


తాత్సర్యం: భరద్వాజ మహర్షి కలశంనుండి పుట్టిన పుణ్యాత్ముడు ద్రోణుడు, పృషతుని పుత్రుడైన (ద్రుపదుడు- 
ఒకచోట ఉండి ప్రియ స్నేహితు లై, వేదాలను చదివారు. తరువాత ధనుర్వేదాన్ని అగ్నివేశుని దగ్గర అభ్యసించారు. 
(ద్రుపదుడు పాంచాలదేశానికి ప్రభువుకాగా, (ద్రోణుడు అతనిదగ్గరకు వెళ్ళి అవమానం పొందాడు. (ప్రపంచ (ప్రసిద్ద 
మైన కీర్తి గల ఆ (ద్రోణుడు హస్తినాపురానికి వచ్చి, కురుకుమారుల నందరినీ శస్త్రవిద్యలో ఎంతో నేర్పరులుగా 
తీర్చిదిద్దాడు. 


724 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు దనవలన విలువిద్య గబిచిన పాండవ కౌరవ కుమారులం జూచి ద్రోణుండు' నా కవమానంబు సేసిన య 
ప్పాంచాలు నోడించి పట్టికొని So; డిదియ నాకు గురుదక్షిణ యగు’ నని పంచిన, వల్లై యని యందటు నా 
ద్రుపదుపయిం బోయి, వానిచేత NYAI లయిన, నర్జునుండు ద్రుపదుతోడ మహాయుద్దంబుసేసి, వానిం 
బట్టికొని వచ్చి, ద్రోణున కొప్పించిన నతండును. 6 

ప్రతిపదార్థం: ఇట్లు, తనవలన; విలువిద్య; కజిచిన= నేర్చుకొన్న; పాండవ, కౌరవ, కుమారులన్‌= పాండుకుమారుల్ని, 

కౌరవుల్ని; చూచి, |ద్రోణుండు; నాకున్‌; అవమానంబు, చేసిన= అవమానం కలిగించిన; ఆ+పాంచాలున్‌= పాంచాల దేశ 
రాజైన (ద్రుపదుడిని; ఓడించి, పట్టికొని, తెండు= ఓడించిపట్టి తీసుకొనిరండు; ఇదియ; నాకున్‌; గురుదక్షిణ; అగున్‌= 
అవుతుంది; అని; పంచినన్‌= పంపగా; KB, అని= సరే అని; అందజున్‌= అందరూ; ఆ, |ద్రుపదు, పయిన్‌= ఆ (ద్రుపదుని 
మీదికి పోయి; వానిచేతన్‌, నిర్దితులు+అయినన్‌= అతనిచేత ఓడింపబడినవాళ్ళు కాగా; అర్జునుండు; (ద్రుపదుతోడన్‌= 

(ద్రుపదునితో; మహాయుద్దంబు; చేసి, వానిన్‌, పట్టికొని; వచ్చి; (ద్రోణునకున్‌; ఒప్పించినన్‌= అప్పగించగా; అతండును= ఆ 

(ద్రోణుడు. 

తాత్సర్యం: ఈ విధంగా తనవలన విద్య నేర్చుకొన్న కురు పాండవకుమారులను చూచి (ద్రోణుడు - 'నన్ను 

అవమానించిన |ద్రుపదుడిని ఓడించి, పట్టికొని రండి. ఇదే నాకు గురుదక్షిణ' అని పంపగా; సరే అని, అందరు 

ఆ (ద్రుపదునిమీదికి దండెత్తిపోయి ఓడిపోయారు. అర్జునుడు అతనితో మహాయుద్దం చేసి, అతడిని పట్టుకొని వచ్చి 

ewag అప్పగించాడు. అప్పుడు ఆ (ద్రోణుడు. 


విశేషం: కౌరవులుమా(త్రమే ముందు వెళ్లి, ఓడినట్లు పూర్వకథ. ఇక్కడ అర్జునుడు తప్ప తక్కినవా ళ్ళంతా ఓడిన ట్టున్నది. 


ఆ. ఉల్లసంబు లాడి యోడకు పొ మని । ద్రుపదు విడిచి పుచ్చె; ద్రోణుచేత 

నట్లు విడువ(బడి తదవమాన తప్పు(డై | పృషతనందనుండు పెద్ద యలిగి 7 
ప్రతిపదార్థం: ఉల్లసంబులు+ఆడి= దెప్పిపొడుపుమాటలు మాట్లాడి; ఓడకు= భయపడవద్దు; పొమ్ము=పో; అని, (ద్రుపదున్‌; 
విడిచి, పుచ్చెన్‌= విడిచిపెట్టాడు; పృషత, నందనుండు= పృషతునియొక్క కుమారుడు-[ద్రుపదుడు; (ద్రోణుచేతన్‌, అట్టు; 
విడుబడి= వదలిపెట్టబడి; తద్‌+అవమాన, తప్ప్తుడు?+ఐ= ఆ అవమానంచేత బాధింపబడినవా డై; పెద్ద, అలిగి= మిక్కిలి 
కోపించి. 
తాత్సర్యం: దెప్పి పొడుపుమాటలు మాట్లాడి, అవమానించి, భయపడవద్దు పొ మ్మని (దుపదుడిని విడిచిపెట్టాడు. 
ద్రుపదుడు ఆ విధంగా విడువబడి, ఆ అవమానంతో బాధపడి, మిక్కిలి కోపించి. 


వ. రణరంగంబున ద్రోణు వధియించునట్టి కొడుకును, నర్జునునకు దేవి యగునట్టి కూ(తునుం బడయుదు నని 
బ్రహ్మవిదు లయిన బ్రాహ్మణులనివాసంబులకుం జని, నిత్యంబును బ్రాహ్మణతోపాస్తి సేయుచు, నొక్కనా(డు 
గంగాకూలంబునందు వానప్రస్థవృత్తి నున్న యాజోపయాజు లనువారి నిద్దబి ననవరతవ్రతవ్యాసక్తులం 
గాశ్యపగోత్రులం గని వారికి నమస్కరించి, యందు గొండుక యయ్యును దపోమహిమ నెవ్వరికంటె( 
బెద్దయైన వాని నుపయాజు నుపాసించి యి ట్లనియె. 8 


ఆదిపర్వము - సప్తనాశ్యాసము 725 
ప్రతిపదార్థం: రణ, రంగంబునన్‌= యుద్దభూమిలో; [ద్రోణున్‌, వధియించునట్టి= (ద్రోణుడిని చంపునట్టి; కొడుకునున్‌; 
అర్జునునకున్‌; దేవి యగునట్టి; కూ(తునున్‌; పడయుదున్‌+అని= పొందుతాను అని, (బ్రహ్మ, విదులు+అయిన= (బ్రహ్మజ్ఞాన 
సంపన్నులైన, (బ్రాహ్మణుల, నివాసంబులకున్‌= (బ్రాహ్మణులుండే స్థలాలకు; చని= వెళ్ళి; నిత్యంబును= (ప్రతిదినము; 
బ్రాహ్మణ+ఉపాస్తి= (బ్రాహ్మణసేవ; చేయుచున్‌, ఒక్కనా(డు; గంగా, కూలంబునందున్‌= గంగాతీరంలో; వానప్రస్థ, వృత్తిన్‌= 
వానప్రస్థాశ్రమ జీవనంలో; ఉన్న; యాజ+ఉపయాజులు= యాజుడు, ఉపయాజుడు; అను, వారిన్‌= అనే వాళ్ళను; ఇద్దణున్‌= 
ఇరువురిని; అనవరత, (వ్రత, వ్యాసక్తులన్‌= సర్వదా నియమనిష్టల్లో మిక్కిలి ఆసక్తి గలవాళ్ళను; కాశ్యప, గో(త్రులన్‌= కాశ్యప 
గోత్రంవాళ్ళను; కని= చూచి; వారికిన్‌, నమస్కరించి; అందున్‌= వారిలో; కొండుక, అయ్యును= చిన్నవాడైనను; తపోమహిమన్‌= 
తపోమహిమచే; ఎవ్వరికంటెన్‌= ఇతరులందరికంటెపెద్ద, ఐన, వానిన్‌= గొప్పు వాడైన వానిని; ఉపయాజున్‌; ఉపాసించి= 
పూజించి; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: యుద్దరంగంలో |ద్రోణుడిని చంపగల పుత్రుడిని, అర్జునునికి భార్య కాగల పుత్రికను పొందా లని 
(ద్రుపదుడు (బ్రహ్మజ్ఞానసంపన్ను లైన బ్రాహ్మణు లున్న (ప్రదేశాలకు వెళ్ళి, ప్రతిదినం బ్రాహ్మణసేవ చేయసాగాడు. 
అతడు ఒకనాడు గంగాతీరంలో వానప్రస్థ ఆ(శ్రమజీవితం గడుపుతున్న యాజ, ఉపయాజు లనే ఇద్దరిని చూచాడు. 
వాళ్ళు కాశ్యపగోత్రులు; సర్వదా నియమనిష్టాచరణంలో మిక్కిలి ఆసక్తి కలవాళ్ళు. వాళ్ళకు నమస్కరించి, వాళ్ళలో 
చిన్నవాడైనా తపోమహిమలో అందరికంటె పెద్దవా డైన ఉపయాజిని పూజించి, ఇట్లా అన్నాడు. 


విశేషం: తనను ఓడించి పట్టి తెచ్చిన అర్జునునిపై TAS HO పెట్టుకోకుండా, అతని పరా(క్రమాన్ని మనసారా మెచ్చుకొన్న 
ద్రుపదుని సహృదయత, అంతటి వీరకిశోరుడిని తన అల్లుడిగా చేసికొనా లన్న తలంపు ప్రశంసింప దగినవే! ఆశ్చర్యకరమైనవే! 
చతుర్విధ - ఆశ్రమాలు: 1. (బ్రహ్మచర్యం, 2.గార్హస్థ్యం, 3. వానప్రస్థం, 4. సన్న్రాసం. 
క. మునినాథ! నాకు సత్సుత 1 జననం బగునట్టి క్రతువు సద్విధి( గావిం 

చిన గృతకృత్యు(డ నగుదుం; 1 గొను మిచ్చెద నీకు లక్ష గోధేనువులన్‌. 9 


ప్రతిపదార్థం: మునినాథ!= మునిశ్రేష్ట్రా; నాకున్‌; సత్‌+సుత, జననంబు+అగు= మంచి కుమారుడిని కలిగించే; (క్రతువున్‌= 
యజ్ఞాన్ని; సత్‌+ విధిన్‌= శాస్త్రంలో చెప్పిన పద్దతి (ప్రకారం; కావించినన్‌= జరిపిస్తే; కృత, కృత్యు(డన్‌= నెరవేరిన కోరిక 
కలవాడను; అగుదున్‌= అవుతాను; నీకున్‌; లక్ష, గో, ధేనువులన్‌= లక్ష ఆవులను, లేగలతో కూడిన పాడిఆవులను; ఇచ్చెదన్‌, 
కొనుము= ఇస్తాను, తీసికొనుము. 


తాత్సర్యం: ఓ మునిశ్రేష్టా! నాకు మంచి కుమారుడిని ప్రసాదించే యజ్ఞాన్ని జరిపిస్తే ధన్యుడ నౌతాను. నీకు లక్ష 
ఆవులను, లేగదూడలతో కూడిన పాడిఆవులను ఇస్తాను. తీసికొమ్ము. 


విశేషం: 'గోధేనువులన్‌' అనే చోట “ గో ధనచయమున్‌' అనే పాఠాంతరం ఉంది. గో శబ్దానికున్న నానార్జాలలో ఆవు, ఎద్దు 

అనేవి ప్రకృతానికి సంబంధించినవి. వాటిలోను ఆవు అనే అర్థమే ఎక్కువ ఉచితంగా ఉన్నది. ధేనువు అంటే లేగదూడకు 

పాలు కుడిపే ఆవు. 

వ. అనిన నుపయాజుం 'ే నిట్టి ఫలంబు నపేక్షింప; నెవ్వరేని ఫలార్టు లగుదు రందుల కే(గు' మనిన ద్రుపదుండు 
వెండియు వానిన యొక్క సంవత్సరం బారాధించిన నమ్మని వాని కి ట్లనియె. 10 


726 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; ఉపయాజుండు; ఏన్‌= నేను; ఇట్టి= ఈ విధమైన; ఫలంబున్‌= ఫలితాన్ని; అపేక్షింపన్‌= 
కోరుకొనను; ఎవ్వరు+ఏని= ఎవరైనా; ఫల+అర్జులు+అగుదురు= ఫలం కోరుకొనేవా రున్నట్టెతే; అందులకున్‌= అక్కడకు; 
ఏ(గుము= వెళ్ళుము; అనినన్‌= అనిచెప్పుగా; (ద్రుపదుండు; వెండియున్‌= మరల; వానిన్‌+అ= ఆ ఉపయాబినే; ఒక్క 
సంవత్సరంబు; ఆరాధించినన్‌= సేవించగా; ఆ+ముని= ఆ ఉపయాజి; వానికిన్‌= (ద్రుపదునికి; ఇట్లు+అనియెన్‌. 
తాత్సర్యం: అని (ద్రుపదుడు పల్కగా; ఉపయాజుడు 'నేను అట్లాంటి ఫలాన్ని ఆశించను. ఎవరైనా ప్రతిఫలం 
ఆశించేవా ళ్ళుంటే వెళ్లుము” అన్నాడు. (ద్రుపదుడు మళ్ళీ ఒక సంవత్సరం ఆ మునినే సేవించగా, అతడు 
(ద్రుపదునితో ఇట్టా అన్నాడు. 


విశేషం: కార్యార్థి ఎదుటివారితత్త్య్యం తెలిసికొనకుండా “ఉపకారం చేస్తే ప్రతిఫలం ఇస్తా' నని పలకటం అవివేకం. అల్బులు 
అందుకు సంతోషిస్తారేమో కాని, మహాత్ములు దాన్ని మెచ్చరు. అంతేకాక దాన్ని అవినయంగా, అవినీతిగా, అహంకారంగా 
కూడా పరిగణిస్తారు. 


తే. అనఘచరితు(డు మాయన్న వనములోన( 

జనుచు నొక్కనా( డొక్కపం డొనర( గాంచి 

కొనియె శుచి యగు శుచియు( గా దని యెటుంగ 

బడని భూమితలంబుపై( బడిన దాని. 11 
ప్రతిపదార్థం: అనఘ, చరితు(డు= పాపరహితమైన నడవడి కల వాడు; మా, అన్న (యాజుడు); వనములోన్‌= అడవియందు; 
చనుచున్‌= వెళ్ళుతూ; ఒక్కనా(డు; శుచి, అగు= శుభ్రమైనది; శుచియున్‌+కాదు= శుభ్రమైనది కాదు; అని= అని; 


ఎణుంగన్‌+పడని= తెలియని; భూమి, తలంబు, పైన్‌+ భూ(ప్రదేశంమీద; పడిన దానిన్‌= పడినదాన్ని; ఒక్క, పండు= ఒక 
పండును; ఒనరన్‌= ఒప్పుగ, కాంచి= చూచి; కొనియెన్‌= తీసికొన్నాడు. 


తాత్సర్యం: పాప రహితమైన నడవడి గల మా అన్న యాజుడు అడవిలో వెళ్తూ ఒకనాడు “ఇది శుభ్రమైనది, కాదు” 
అని తెలియని నేలమీద పడిన ఒక పండును చూచి, దాన్ని తీసికొన్నాడు. 


విశేషం: పై పద్యంలో మొదటిమూడు పాదాల్లో ప్రాసయతులే ఉన్నాయి. 


=. “ఫలార్థి యయినవా(డు తత్పలానుబంధంబు లయిన దోషంబులు పరికింపండు గావున నమ్మునివరుండు నీ 
కభిమతంబు సేయుం బొ” మ్మనిన ద్రుపదుం డరిగి, సంహితాధ్యయనాది పంచమహాయజ్ఞంబులు సేయుచు, 
శిలోంఛవృత్తి భెక్షసంపాదిత కుటుంబభారుం డై, ఘోరతపోవృత్తి నున్న యాజుం గని, నమస్కరించి 
యి ట్లనియె. 12 
ప్రతిపదార్థం: sote, అయినవాడు= ఫలాన్ని కోరుకొనేవాడు; తద్‌+ఫల+అనుబంధంబులు+అయిన= ఆ ఫలానికి 
సంబంధించినవైన; దోషంబులు; పరికింపండు= లెక్కపెట్టడు; కావునన్‌; ఆ+ముని, వరుండు= ఆ మునిశ్రేష్టుడు; నీకున్‌; 


అభిమతంబు= ఇష్టమైనది; చేయున్‌; చేస్తాడు; పొమ్ము+అనినన్‌= పో అని చెప్పగా; ద్రుపదుండు; అరిగి= వెళ్ళి; సంహితా+ 
అధ్యయన+ఆది= వేదాన్ని అధ్యయనం చేయటం మొదలైన; పంచ, మహాయజ్ఞంబులు; చేయుచున్‌; శిల+ఉంఛ, వృత్తి, Bi 


ఆదిపర్వము - సప్రనూశ్వాసము 727 


సంపాదిత, కుటుంబ, భారుండు+ఐ= పైరు కోసిన తరువాత మళ్ళయందు జారిపడిన వెన్ను గింజలు మొదలగు వాటిని 
ఏరికొనే జీవనోపాయంచేత, భిక్షా సంబంధంగా- అనగా బిచ్చమెత్తి సంపాదించబడిన దానిచేత, కుటుంబ భారాన్ని వహించిన 
వా డై; ఘోర, తపో, వృత్తిన్‌+ఉన్న= భయంకరమైన తపస్సు చేస్తున్న; యాజున్‌= యాజమునిని; కని= చూచి; నమస్కరించి; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఫలాన్ని కోరేవాడు దానికి సంబంధించిన దోషాలను లెక్కపెట్టడు. అందువలన ఆ మునిశ్రేష్ణుడు నీవు 
కోరిన దానిని చేస్తాడు, వెళ్ళుము” అని చెప్పగా, (ద్రుపదుడు యాజుని వద్దకు వెళ్ళాడు. అతడు వేదాధ్యయనం 
మొదలైన పంచమహాయజ్ఞాలు చేసేవాడు. పైరు కోసిన తర్వాత మళ్లలో జారిపడిన వెన్నులు, గింజలు మొదలైన 
వాటిని ఏరుకొనే జీవనోపాయంచేత, బిచ్చమెత్తి సంపాదించిన దానిచేత - కుటుంబభారాన్ని వహిస్తూ, భయంకరమైన 
తపస్సు చేస్తున్నాడు. అతడిని చూచి (ద్రుపదుడు నమస్కరించి ఇట్లా అన్నాడు. 


విశేషం: పంచమహాయజ్ఞాలు: (1) దేవయజ్ఞం (దేవతలతృప్తికొటుకు అగ్నిహోత్రంలో హవిస్సులు వేసి హోమం చేయటం), (2) 
పితృయజ్ఞం (పితృదేవతలతృప్తికొణుకు స్వధాకారంతో తర్పణం చేసి, (బ్రాహ్మణులకు భోజనం పెట్టటం), (3) భూతయజ్ఞం 
(వైశ్వదేవం చేసిన తర్వాత బహిర్దేశంలో భూతాలతృప్తికొణుకు బలి యివ్వటం), (4) మనుష్యయజ్ఞం (యధాశక్తిగా అతిథులకు 
అన్నం పెట్టటం) (5) (బహ్మయజ్ఞం (వేదాధ్యయనం - ఒక బుక్కును గాని, యజస్సును గాని, సామాన్ని గాని, శక్తి కొద్దీ 
నిత్యం అభ్యసించటం). 
క. మునినాథ! నాకు సత్సుత 1 జననం బగునట్టి క్రతువు సద్విధి గావిం 

చిన గృతకృత్యు(డ నగుదుం । గొను Dah నీకు లక్ష గో ధేనువులన్‌. 13 
ప్రతిపదార్థం: (ప్రతిపదార్హ, తాత్సర్యాలకొరకు తొమ్మిదవ పద్యం చూడండి). 
విశేషం: యాజుడు ఫలార్థి అని ముందే అతని తమ్ముడు చెప్పాడు. కనుక (ద్రుపదుడు “లక్ష గోధేనువులను ప్రతిఫలంగా 
ఇస్తాను అనటంలో తప్పు లేదు. నన్నయ 9వ పద్యాన్నే యథాతథంగా మరల వాడుకొన్నాడు. అంటే తమ్ముని దగ్గర 
ఒకమాట, అన్నదగ్గర మరొకమాట చెప్పకుండా తన ధ్యేయాన్ని యథాతథంగా తెలిపాడు-([ద్రుపదుడు అనటానికి నిదర్శనంగా 
తొమ్మిదవపద్యాన్ని ఇక్కడకూడా ఒక పలుకైనా తప్పకుండా అర్షిస్తూ తెలిపాడు. 
వ. అని WOW వెండియు నా ద్రుపదుండు యాజున కి ట్లనియె. 14 
ప్రతిపదార్థం: అని, ప్రార్డించి; వెండియున్‌= మరల; ఆ (ద్రుపదుండు; యాజునకున్‌, ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: అని వేడికొని మరల ఆ (ద్రుపదుడు యాజునితో ఈ విధంగా చెప్పాడు. 
క, భారతవంశాచార్యుడు । భారద్వాజుండు నా కపాయము సేసెన్‌ 

ఘోరాజి నతని SO | పారపరాక్రమసుపు A బడయ(గ వలయున్‌. 15 


ప్రతిపదార్థం: భారతవంశ+ఆచార్యు(డు=భరతునికి సంబంధించిన వంశానికి గురువు; భారద్యాజూండు= భరద్య్వాజునికి 
పుత్రు డైన ద్రోణుడు; నాకున్‌; అపాయము= కీడు; చేసెన్‌; అతనిన్‌; ఘోర+ఆజిన్‌= భయంకరమైన యుద్దంలో; ఓర్చు= 
ఓడించే; అపార, పరా(క్రమున్‌= అంతులేని పరా(క్రమం కలవాడిని; సుపు(త్రున్‌= మంచి కుమారుడిని; పడయయగవలయున్‌= 
పొందవలెను. 


728 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భరతవంశానికి గురువు, భరద్వాజునికి పుత్రుడు అయిన (ద్రోణుడు, నాకు హాని చేశాడు. అతడిని 
మహాయుద్దంలో ఓడించే మంచిపు(త్రుడిని పొందాలి. 


క షడరత్ని ధనుర్ద్ణరు( డె | య్యెడ నజితు(డు గాన వాని హీనుంగా( జే 
యుండు నాకు( జతుర్వర్గము | వడయుట యని పృషతసుతు(డు ప్రార్థించె మునిన్‌. 16 


ప్రతిపదార్థం: షట్‌+అరత్ని; ధనుస్‌+ధరుడు= చిటికెన వ్రేలు చాచిన ఆరు పిడిమూరల ధనుస్సును ధరించినవాడు, 
ద్రోణుడు; ఎయ్యెడన్‌= ఎక్కడ కూడ; అజితు(డు, కాన= జయించబడనివాడు కావున; వానిన్‌= BE; హీనుంగాన్‌= 
తక్కువైన వాడినిగా; చేయు(డు= చేసినచో; నాకున్‌= నాకు; చతుర్వర్గము= ధర్మార్థ కామమోక్షాలు; పడయుట= పొందుట; 
అని; పృషత, సుతు(డు= పృషతుని కుమారుడైన (ద్రుపదుడు; మునిన్‌= యాజుని; ప్రార్టించెన్‌. 


తాత్సర్యం: “ఆరుమూరల పొడవైన ధనుస్సును ధరించిన (ద్రోణుడు ఎక్కడకూడ జయింపబడనివాడు కనుక, 
అట్లాంటివాడిని తక్కువ చేస్తే, ధర్మార్థకామమోక్షాలైన నాలుగుపురుషార్ధాలు నేను పొందినట్లే అని (ద్రుపదుడు 
యాజుణ్లి ప్రార్థించాడు. 

(ac) థి 


విశేషం: 'అరత్ని' శబ్దానికి 'చిటికెన Beo చాచిన పిడి మూర మో చేయి” అని గుప్పార్థ ప్రకాశిక. 


వ. అ య్యాజుండును యాజకత్వంబున కొడంబడి 'నీ కోర్మికిం దగినయట్టి కొడుకునుం గూ(తురుం బుట్టుదు; 
రోడకుండు మని యజ్ఞోపకరణద్రవ్యంబులు సమకట్టికొని; యథావిధి నుపయాజుండు సహాయుండుగా 
సౌత్రామణి యయిన కోకిలాదేవి పత్నిగా ద్రుపదుం బుత్రకామేష్టి సేయించిన, నందు మంత్రాహుతులం దృష్తుం 
డయిన యగ్నిదేవుని వలన. 17 


ప్రతిపదార్థం: ఆ+యాజుండును; యాజకత్యంబునకు= యజ్ఞం చేయించే యాజ్ఞికుడిగా ఉండటానికి; ఒడంబడి= 
ఒప్పుకొని; నీ, కోర్కికిన్‌; తగిన, అట్టి; కొడుకున్‌; కూతురున్‌, పుట్టుదురు; ఓడకుండుము= భయపడవద్దు; అని= అనిపలికి; 
యజ-+ఉపకరణ, (ద్రవ్యంబులు= యజ్ఞసాధనములను, పదార్హములను; సమకటిికొని= సిద్దం చేసికొని; యథావిధిన్‌= శాస్త 
me = e] e అ = 
పద్దతి ప్రకారం; ఉపయాజుండు (తమ్ముడు) సహాయుండుగా; సౌ(త్రామణి, అయిన కోకిలాదేవి (ద్రుపదుని భార్య), పత్నిగా= 
యజ్ఞాది ధర్మ కార్య నిర్వహణల్లో భర్తను అనుసరించే భార్యగా; (ద్రుపదున్‌; పుత్రకామ+ఇష్టిన్‌= పుత్రులను కోరిచేసే యజ్ఞాన్ని; 
చేయించినన్‌; అందున్‌= ఆ యజ్ఞంలో; మం(త్ర+ఆహుతులన్‌= మం(త్రాలచేత, WOS హోమ।ద్రవ్యాలచేత; తృప్తండు= 
వ 
తృప్తిపొందినవాడు; అయిన; అగ్నిదేవువలనన్‌= అగ్నిదేవునివల్ల. 


తాత్సర్యం: ఆ యాజుడు యజ్ఞం చేయించే యాజ్ఞికుడిగా ఉండటానికి అంగీకరించి, 'నీ కోరికకు తగిన కొడుకు, 
కూతురు జన్మిస్తారు, భయపడవద్దు” అని - యజ్ఞసాధనాలను, పదార్థాలను సిద్దం చేసికొని, తమ్ముడు ఉపయాజుడు 
సహాయుడుగా, [ద్రుపదుని భార్య కోకిలాదేవి ధర్మపత్నిగా, (ద్రుపదునిచేత శాస్రోక్తంగా యజ్ఞం చేయించాడు. 
మం(త్రాలతో ఆహుతులుగా ్రేల్చిన పదార్థాలతో, తృప్తి పొందిన అగ్నిదేవునివలన. 


విశేషం: భార్య అనగా భరింపబడేది. జాయ సంతానాన్ని కూర్చేది. గృహిణి గృహాన్ని నిర్వహించేది. రాజులకు పెక్కుమంది 
భార్య లున్నా, యజ్ఞాలవంటి ధర్మకార్యాలలో భర్తను అనుసరించే వ్యక్తిని, పత్ని, ధర్మపత్ని అని వ్యవహరిస్తారు. పుత్రకామేష్టి 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 729 


పుత్రులను కోరి చేసే యజ్ఞం. పూర్వం దశరథ మహారాజు ఈ యజ్ఞం చేశాడు. యజ్ఞసమయంలో ధర్మపత్ని తప్పక 
యజమానితో ఉండితీరాలి. ఈ సందర్భంలో ద్రుపదుని భార్య పేరు (ప్రస్తావించటం గమనార్హం. ఇక్కడ కోకిలాదేవి అను 
పేరుకు ముందు 'సొత్రామణి అయిని అనే విశేషణం ఉన్నది. సౌత్రామణి అనగా తూర్పు అంటే తూర్పు దిక్కుకలదియై 
ఆమె యజ్ఞం చేసే సమయంలో కూర్చొని ఉన్న దని గ్రహించాలి. 


క, జ్వాలాభీలాంగు(డు కర । వాల బృహచ్చాపధరు(డు వరవర SO 

టాలంకారు(డు వహ్నియ | పోలె రథారూఢు( డొక్క పు త్ర్రు(డు పుట్టెన్‌. 18 
ప్రతిపదార్థం: జ్వాలా+ఆభీల+అంగుడు= అగ్నిజ్వాలవలె భయంకరమైన శరీరం కలవాడు; కరవాల, బృహత్‌+చాప, ధరు( 
డు= ఖడ్గాన్ని, పెద్ద ధనుస్సును ధరించినవాడు; వర, వర్మ, కిరీట+అలంకారు(డు= శ్రేష్టమైన కవచం, కిరీటం అలంకారంగా 
కలవాడు; రథ+ఆరూఢు(డు= రథాన్ని ఎక్కిఉన్నవాడు; వహ్నియ పోలెన్‌= అగ్నిహో(త్రునివలె; ఒక్క, పుత్రుడు; BIS. 
తాత్సర్యం: అగ్నిజ్వాలవలె భయంకరమైన శరీరం కలవాడు, PEN), పెద్ద ధనుస్సును ధరించినవాడు, (శ్రేష్టమైన 
కవచంతో కిరీటంతో అలంకరింపబడినవాడు; రథాన్ని అధిరోహించినవాడు అయిన ఒక పుత్రుడు అగ్నిహోత్రుని 
వలె ఉదయించాడు. 


విశేషం: అలం; ఉపమ. 


వ. మటియు 19 
తాత్సర్యం: ఇంకా. 
తరలము. 


కుల పవిత్ర, సితేతరోత్సలకోమలామలవర్ణ, యు 

త్పలసుగంధి, లసన్మహోత్పలపత్రనేత్ర, యరాళకుం 

తల విభాసిని, దివ్యతేజము( దాల్లి యొక్క కుమారి త 

జ్ఞులనకుండమునందు( బుట్టె బ్రసన్నమూర్తి ముదంబుతోన్‌. 20 


ప్రతిపదార్థం: కుల, పవిత్ర= వంశాన్ని పవిత్రం చేసేది; సిత+ఇతర+ఉత్సల; కోమల+అమల, వర్ల= తెల్లదికాని కలువవలె 
సుకుమారమూ స్వచ్చమూ అయిన రంగు కలది - అనగా నల్లకలువవంటి శరీరవర్లం కలది; ఉత్సల, సుగంధి= కలువవంటి 
సువాసన కలది; లసత్‌+మహా+ఉత్సల, ప[త్ర, నేత్ర = (ప్రకాశించే పెద్ద కలువ రేకులవంటి నేత్రాలు కలది; అరాళ, కుంతల, 
విభాసిని= వంకరలు తిరిగిన వెం[డ్రుకలతో వెలిగేది; దివ్య, తేజమున్‌= దివ్యకాంతిని; తాల్చి= ధరించి; ప్రసన్నమూర్తి= హాయిని 
గొలుపు ఆకారం కలది; ముదంబుతోన్‌= సంతోషంతో; ఒక్క, కుమారి= ఒక కన్య; తద్‌+జ్వలన, కుండము+అందున్‌= ఆ 
అగ్నికుండంలోనుండి; పుట్టెన్‌. 


తాత్సర్యం: వంశాన్ని పావనం చేసేది, నల్లకలువవంటి శరీరవర్లం కలది, కలువగంధంవంటి సుగంధం కలది, 
కళకళలాడే పెద్ద కలువరేకులవంటి కన్నులు కలది, వంకరలు తిరిగిన వెం[డ్రుకలతో వెలిగేది, దివ్య తేజస్సును 
ధరించింది; మనోహరమైన ఆకారం కలది అయిన ఒకకన్య సంతోషంతో ఆ అగ్నికుండంలో ఉదయించింది. 


730 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉపమ. నన్నయ తరల వృత్తాన్ని ఆది సభా పర్వాలలో (ప్రతి ఆశ్వాసంలోనూ కనీసం ఒకటి రచించాడు. 

ఆదిపర్వంలోని చతుర్ణ, పంచమ, అష్ట్రమాశ్వాసాలలో ఒక్కొక్కటి చొప్పున, మిగిలిన వాటిల్లో రెండు చొప్పున వాడాడు. 
థె [a] ౧ 

సభాపర్వంలో ప్రథమాశ్యాసంలో మూడు, ద్వితీయాశ్వాసంలో అయిదు వాడాడు. అరణ్యపర్వంలో ద్వితీయాశ్యాసంలో తప్ప 

ప్రథమ తృతీయాశ్వాసాలలో రెండేసి రచించాడు. నన్నయ అభిమాన విశేష వృత్తాలలో ఇది ఒకటి. లక్షణం ఇదివరలో 

చెప్పబడింది. (చూడు ఆది. 3-142) (సంపా.) తరలము లేదా తరళము అనగా ప్రకాశించేది. ఇచ్చట దివ్యతేజస్సు ధరించిన 

కన్య అగ్నికుండంలోనుండి ఆవిర్భవించింది కాబట్టి ఈ సందర్భంగా (ప్రస్తుత ఛందోవిశేషం ఎంతో జొచిత్యవంతం. 


వ. ఇట్లు పుట్టిన యక్మొడుకునకుం గూ6తునకు ధృష్టద్యుమ్నుండును గృష్టయు నను నామంబు లాకాశవాణి జన 
విదితంబుగా నుచ్చరించె; నట్లు ద్రుపదుండు లబ్దసంతానుం డయి, సంతసిల్లి యాజునకు యథోక్త దక్షిణ లిచ్చి, 
బ్రాహ్మణులం బూజించి, ధృష్టద్యుమ్ముని ధనుర్వేదపారగుం జేయించి యున్నంత, నక్కన్య యిపుడు 
వివాహసమయప్రాప్ర యయిన. 21 

ప్రతిపదార్థం: ఇటు; పుట్టిన; ఆ+కొడుకునకున్‌; కూ(తునకున్‌; ధృష్టద్యుమ్నుండును, కృష్ణయున్‌, అను, నామంబులు= 
ధృష్టద్యుమ్నుడు, కృష్ణ అను పేర్లు; ఆకాశవాణి; జన, విదితంబుగాన్‌= జనులకు తెలిసేటట్టుగా; ఉచ్చరించెన్‌= పలికెను; 
అట్టు= ఆ విధంగా; |(ద్రుపదుండు; లబ్ద, సంతానుండు+అయి= పొందిన సంతానం కలవాడై; సంతసిల్లి= సంతోషించి; 
యాజునకున్‌= యాజ మునికి; యథా+ఉక్త, దక్షిణలు= చెప్పిన ప్రకారం దక్షిణలు; ఇచ్చి; బ్రాహ్మణులన్‌; పూజించి; ధృష్టద్యుమ్నుని; 
ధనుర్వేద పారగున్‌= ధనుర్వేదము యొక్క ఆవలి ఒడ్డు చేరినవాడినిగా - అనగా ధనుర్వేదాన్ని పూర్తిగా నేర్చినవాడినిగా; 
చేయించి; ఉన్నంతన్‌= ఉన్నంతలో; ఆ+కన్య= ఆ కృష్ణ ఇపుడు; వివాహ, సమయ, (ప్రాప్త, అయినన్‌= వివాహసమయం 
సమీపించింది కాగా. 

తాత్సర్యం: ఈ విధంగా పుట్టిన కుమారునికి, కూతురికి - ధృష్టద్యుమ్నుడు, కృష్ణ అనే పేర్లను ప్రజ లందరికీ 

తెలిసీ విధంగా ఆకాశవాణి పలికింది. ఆ విధంగా [ద్రుపదుడు సంతానం పొంది, సంతోషించి, యాజునికి చెప్పిన 

ప్రకారం దక్షిణ లిచ్చి, బ్రాహ్మణులను పూజించాడు. ధృష్టద్యుమ్ముడిని ధనుర్వేదపారంగతుడిని చేయించాడు. 
ఇప్పుడు ఆ కన్యకు వివాహసమయం సమీపించగా; 

విశేషం: ధృష్టద్యుమ్నుడు= గొప్ప బలంకలవాడు; కృష్ణ= నల్లని శరీరం కలది. 


ద్రౌపదీవివాహ ప్రయత్నము (అమూలకము) 


ఉ. మానితు లైన పాండవకుమారులు( గుంతియు లక్కయింట ను 

గ్రానలదగ్గు లై రని ధరామరముఖ్యు లెటింగి చెప్పగా 

నా నరనాయకుండు విని యాతత శోకమహానలజ్వల 

న్మానసు( డయ్యె బంధుజనమంత్రిపురోహిత విప్రసన్నిధిన్‌. 22 
ప్రతిపదార్థం: మానితులు+ఐన= గౌరవింపబడినవా రైన; పాండవ కుమారులున్‌= పాండవులూ; కుంతియున్‌; లక్క, 


ఇంటన్‌= లక్కయింటిలో; ఉ(గ్ర+అనల, దగ్గులు+ఐరి+అని= భయంకరమైన అగ్నిచేత కాలిపోయా రని; బంధు, జన, మంత్రి, 
పురోహిత, విప్ర, సన్నిధిన్‌= బంధుజనులయొక్క, మం(తులయొక్క, పురోహితులయొక్క, (బ్రాహ్మణులయొక్క ఎదుట; 


ఆదిపర్వము - సప్తమాశ్య్వాసము 731 
ధరా+అమర ముఖ్యులు= (బ్రాహ్మణ్రేష్టులు; ఎణింగి= తెలిసికొని; చెప్పగాన్‌; ఆ, నర నాయకుండు= ఆ రాజు - (ద్రుపదుడు; 


విని, అతత, శోక, మహా+అనల, జ్వలత్‌+మానసు(డు+అయ్యెన్‌= మిక్కుటమైన దుఃఖ మనెడి గొప్ప అగ్నిచేత దహింప 
బడుతున్న మనస్సు కల వా డయ్యాడు. 


తాత్సర్యం: గొప్పవా ళ్ళయిన పాండవులు, కుంతి లక్కయింట్లో భయంకరమైన అగ్నికి ఆహుతి అయ్యా రని 
బంధువుల, మంత్రుల, పురోహితుల, (బ్రాహ్మణుల సమక్షంలో బ్రాహ్మణశ్రేష్ణులు చెప్పగా, విని (ద్రుపదుడు అధికదుః 
ఖ మనే SAYA దహింపబడుతున్న మనస్సు కలవా డయ్యాడు. 


విశేషం: అలం: రూపకం. జ్వలత్‌+మానసుడు= జ్వలన్మానసుడు - అనునాసికసంధి. 
వ. మలియును. 23 
తాత్సర్యం: అంతటితో ఆగక. 


సీ, “ఇంద్రసమానున కిందీవరశ్యామ 1 సుందరాంగున కింద్రనందనునకు 
Waa బ్రీతితో దీని నీ గాంచితి | నని యున్నచో విధాతృనకు నిట్లు 
పాడియే విఘ్న మాపాదింప; నమ్మహా 1 ధ్వరమున( బుట్టిన సరసిజాక్షి 
నే నెట్టు లొరులకు నీ నేర్తు' నని దుఃఖు | పరవశు[డయి యున్న ధరణిపతికి( 


ఆ. దత్చురోహితుండు దా నిట్టు లనియె 'న । ప్పాండవులనుగుటిచి బహువిధంబు 
లగు నిమిత్తములు నయంబున( జూచితి; । నెగ్గు లేదు; వారి కెల్ల OR. 24 


ప్రతిపదార్థం: ఇం(ద్ర, సమానునకున్‌= ఇంద్రునితో సమానమైనవానికి; ఇందీవర, శ్యామసుందర+అంగునకున్‌= నల్లకలువవలె 
నల్ల నై అందమైన శరీరం కలవానికి; gol, నందనునకున్‌= ఇంద్రుని కుమారు డైన అర్జునునికి; ప్రీతితోన్‌= (ప్రేమతో; 
దీనిన్‌= ఈ కుష్టను, దేవిగాన్‌= భార్యగా; ఈన్‌+కాంచితిన్‌= ఇవగలిగాను; అని, ఉనుచో= అని ఉండగా; విధాతానకున్‌= 
3 ఫీ A వై 9) 
(బ్రహ్మదేవునికి; ఇట్లు; విఘ్నము= చెణుపు; ఆపాదింపన్‌= కలిగించుట; పాడియే= న్యాయమా; ఆ+మహా+అధ్వరమునన్‌= es 
మహాయజ్ఞంలో; పుట్లిన; సరసిజ+అక్షిన్‌= సరస్సునుండి పుట్టిన పద్మమువంటి కన్నులు కలదానిని; ఏన్‌= నేను; ఎట్లుల= ఏ 
Sy [Ka] oa e [౫] 
విధంగా; ఒరులకున్‌= ఇతరులకు; ఈ, నేర్తును= ఇవ్వగలను; అని= అని తలచి; దుఃఖ, పరవశు(డు+అయి= దుఃఖానికి 
పూర్తిగా లొంగిపోయినవా డై- అనగా మిక్కిలి దుఃఖం పొందినవా డై; ఉన్న, ధరణి, పతికిన్‌= ఉండు భూపతికి - 
ద్రుపదరాజుకు; తద్‌+పురోహితుండు= అతని పురోహితుడు; తాన్‌= తాను; ఇట్లు+అనియెన్‌; ఆ+పాండవులను; గుణటిచి= 
గురించి; బహువిధంబులు+అగు= పెక్కు విధాలైన; నిమిత్రములు= శకునాలు; నయంబునన్‌= నేర్పుగా; చూచితిన్‌; వారికిన్‌= 
ఆ పాండవులకు; ఎగ్గు= కీడు; లేదు; ఎల్ల= అంతయు; లగ్గు= మేలు. 


తాత్సర్యం: “ఇంద్రునితో సమానుడు, నల్లకలువవలె నల్లని అందమైన శరీరం కలవాడు. ఇం(ద్రుని కుమారుడు 
అయిన అర్జునునికి ప్రేమతో కృష్ణను భార్యగా ఇవ్వా లని ఉండగా, (బ్రహ్మదేవుడు ఈ విధంగా చెరుపు చేయటం 
న్యాయమా? ఆ మహాయజ్ఞంలో పుట్టిన ద్రౌపదిని ఏ విధంగా ఇతరులకు ఇవ్వగలను? అని (ద్రుపదుడు దుఃఖంలో 
మునిగిపోయాడు. అప్పు డతని పురోహితుడు ఇట్లా అన్నాడు. 'ఆ పాండవులను గురించి అనేకవిధా లైన శుభశునాలను 
నిపుణంగా చూచాను. వారికి కీడు లేదు. అంతా మేలే”. 


732 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అర్జునుడు ఇందీవరశ్యాముడు. అగ్నినుండి పుట్టిన కృష్ణకూడ 'సితేతరోత్సల కోమలామలవర్ల' - (ఉత్సల, పత్రనేత, 
ఉత్సలసుగంధి కూడ). అర్షునునికొరకే [ద్రౌపది పుట్టింది కనుక ఇద్దరిలో ఈ రూపసామ్యం ఒక విశేషం. 


వ. “తొల్లి దేవేంద్రుండు గొండొకకాలం బద్భశ్యుం డై యుండిన, నతనిం గానక శచీదేవి శోకింపం బోయిన 
నుపశ్రుతిం జేసి బృహస్పతి దానికి దేవేంద్రాగమనంబు సెప్పె నని వేదంబుల వినంబడుం; గావున నేను నుపశ్రుతిం 
జూచితి; నిది దప్పదు; పాండవులు పరలోకగతులు గారు; పరమానందంబున నున్యవారు; వార లెందుండియు 
నిందులకు వత్తురు; నీవును సుచిత్తుండ వయి స్వయంవరం బిప్పురంబున ఘోషింపం బంపు; మిది 
కన్యాదానంబునందు రాజులకు శాస్త్రచోదితం' బనినం బురోహితువచనంబునంజేసి, యూటడి ద్రుపదుండు 
నేటికి డెబ్బ్దదియేనగు దివసంబునం బౌషమాసంబున శుక్లపక్షంబున నష్టమియు రోహిణినాడు స్వయంవరం 


బని ఘోషింపం బంచి. 25 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; దేవేం(ద్రుండు; కొండు+ఒక, కాలంబు= కొంత కాలం; అదృశళ్యుండు+ఐ= అగుపడనివా డై; 
ఉండినన్‌= ఉండగా; అతనిని= ఆ ఇం(ద్రుని; కానక= చూడక; శవీదేవి; శోకింపన్‌+పోయినన్‌= దుఃఖించపోగా; ఉప(శ్రుతిన్‌+చేసి= 
శుభాశుభ సూచకమైన ఇతరుల సంభాషణ ధ్వనిని వినటంచేత; బృహస్పతి; దానికిన్‌= ఆ శబీదేవికి; దేవేం(ద్ర+ఆగమనంబు= 
దేవేంద్రుని యొక్క రాకను; చెప్పెన్‌+అని= చెప్పాడు అని; వేదంబులన్‌= వేదాలలో; వినంబడున్‌= వినబడుతూ ఉంది; 
కావునన్‌= కాబట్టి; నేనున్‌= నేనుకూడా; ఉప(శ్రుతిన్‌; = ఆ ఉప(శ్రుతిని; చూచితిన్‌, ఇది; తప్పదు; పాండవులు; పరలోకగతులు, 
కారు= స్వర్గలోకానికి వెళ్ళినవారు కారు - అనగా మరణించలేదు; పరమ+ఆనందంబునన్‌= మిక్కిలి సంతోషంతో; ఉన్న, 
వారు; వారలు; ఎందు+ఉండియున్‌= ఎక్కడ ఉన్నా; ఇందులకున్‌= ఇక్కడికి; వత్తురు= వచ్చుదురు; నీవును; సు చిత్తుండవు+ 
అయి= కలతలేని మంచి మనస్సు కలవాడవై; స్వయంవరంబు= స్వయంవరాన్ని; ఈ+పురంబునన్‌= ఈ నగరంలో; 
ఘోషింపన్‌= చాటించటానికి; పంపుము= ఆజ్ఞాపించు; ఇది= ఈ స్వయంవరం; కన్యా, దానంబునందున్‌= కన్యాదానమున; 
రాజులకున్‌; శాస్త్ర, చోదితంబు= శాస్త్రంచేత చెప్పబడింది; అనినన్‌= అని అనగా; పురోహితు, వచనంబునన్‌+చేసి= పురోహితుని 
యొక్క మాటలతో; ఊఅడి= ఓదార్చునొంది; (ద్రుపదుండు; నే(టికిన్‌= ఈనాటికి; డెబ్బది, ఏను+అగు= డెబ్బది యైదవది 
అగు; దివసంబునన్‌= రోజున; పౌష, మాసంబునన్‌= పుష్యమాసంలో; శుక్ల, పక్షంబునన్‌, అష్టమియు= శుక్లపక్షం అష్టమితిథి; 
రోహిణినాడు= రోహిణీ నక్షత్ర మున్ననాడు; స్వయంవరంబు+అని; ఘోషింపన్‌= చాటించటానికి; పంచి= ఆజ్ఞాపించి. 


తాత్సర్యం: 'పూర్వం దేవేంద్రుడు కొంతకాలం కనబడకపోగా, శచీదేవి శోకించిం దనీ, శుభసూచకమైన ఇతరుల 
సంభాషణనుబట్టి బృహస్పతి ఆమెకు దేవేంద్రుని రాకనుగురించి చెప్పా డనీ వేదాలవలన తెలుస్తున్నది. కనుక 
నేనుకూడ అట్లాంటి శుభశకునాలే చూచాను. ఇది తప్పదు. పాండవులు మరణించలేదు. పరమానందంతో ఉన్నారు. 
వా శ్ళెక్కడున్నా ఇక్కడికి వస్తారు. నీవు నిర్మల మైన మనస్సుతో ఈ పట్టణంలో స్వయంవరాన్ని చాటించడానికి 
ఆజ్ఞాపించుము. స్వయంవరం కన్యాదానంలో రాజులకు శాస్త్రవిహితమే - -ఈ విధంగా చెప్పిన పురోహితునిమాటలతో 
ఊరటచెంది, (ద్రుపదుడు - ఈ నాటినుండి డెబ్బై ఐదవరోజు పుష్యమాస, శుక్ల పక్ష అష్టమి, రోహిణీనక్షత్రం 
ఉన్నరోజు స్వయంవరం జరుగుతుం దని చాటించటానికి ఆజ్ఞాపించాడు. 

విశేషం: కొన్ని ప్రతులలో 'అష్టమి'కి బదులు పంచమి అని ఉన్నది. ఉప(శ్రుతి అంటే ఒకరు మాట్లాడుతున్నప్పుడు 


అనుకోకుండా శుభాశుభసూచకమైన ఇతరుల సంభాషణ వినటం. ఇది శకునం. దీన్నిబట్టి భవిష్యత్తులో జరుగబోయే 
శుభాశుభాలను శకునశా(స్త్రం చెప్పేవాళ్లు చెప్పుతారు. 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 733 


క. _ఎవ్వరికిని మోపెట్టను । దివ్వను శక్యంబు గాని దృఢకార్ముకమున్‌ 
దవ్వై దివమునం దిరిగెడు | నవ్విలసత్మనకమత్స్వ్వ యంత్రము BOS. 26 
ప్రతిపదార్థం: ఎవ్వరికిని; మోపెట్టను= ఎక్కు పెట్టటానికి; తివ్వను= లాగటానికి; శక్యంబు+కాని= సాధ్యం కాని; దృఢ; 


కార్ముకమున్‌= బలమైన ధనుస్సును; దవ్వు+ఐ= దూరమై; దివమునన్‌= ఆకాశంలో; తిరిగెడు= తిరుగునట్టి; ఆ+విలసత్‌+కనక, 
మత్స్యయం(త్రమున్‌= ప్రకాశించే బంగారుచేపతో కూడిన యంత్రాన్ని; చేసెన్‌= రూపొందించాడు. 


తాత్సర్యం: ఎక్కు పెట్టటానికికాని, లాగటానికి కాని ఎవ్వరికీ సాధ్యంకాని ఒక బలమైన ధనుస్సునూ, దూరంగా 
ఆకాశంలో తిరిగే (ప్రకాశవంత మైన బంగారు మత్స్యయంత్రాన్నీ రూపొందించాడు. 


క. WOH NO రాజులెల్లను | బురుడున( గాంపిల్య నగరమున SONG రొం 

డొరులం గడవ(గ, నని భూ । సురువరు( డెలి(గించెం బృషతసుతుకథయెల్లన్‌. 27 
ప్రతిపదార్థం: ధరణిన్‌= భూమిమీద; కల= ఉన్న; రాజులు+ఎల్లన్‌= రాజులంతా; పురుడునన్‌= సమానంగా; కాంపిల్య 
నగరమునకు (ఇది (ద్రుపదుపురం); ఒండొరులన్‌+కడవ(గన్‌= ఒకరికంటె ముందుగా మరొకరు; అరిగెదరు= వెళ్ళుతారు; 


అని= ఆ(ప్రకారం, భూసుర, వరు(డు= బ్రాహ్మణ (శ్రేష్టుడు; పృషత, సుతు, కథ, ఎల్లన్‌= (ద్రుపదుడి కథ అంతా; ఎటి(గించెన్‌= 
చెప్పాడు. 


తాత్సర్యం: 'భూమిమీద ఉన్న రాజులంతా ఒకరికొకరు (ముందుగా వెళ్ళా లని) పోటీపడుతూ (ద్రుపదుని కాంపిల్య 
నగరానికి వెళ్లుతున్నా' రని ఆ |బ్రాహ్మణక్రేష్టుడు [ద్రుపదునికథ అంతా చెప్పాడు. 


వ. దాని విని పాండునందను లందులకుం బోవనున్న( గొడుకుల యభిప్రాయం బెటింగి కుంతీదేవి 
యి ట్లనియె. 28 


ప్రతిపదార్థం: దానిన్‌= ఆ వృత్తాంతమును; విని, పాండునందనులు= పాండుకుమారులు; అందులకున్‌= కాంపిల్యనగరానికి; 
పోవన్‌+ఉన్నన్‌= పోవలె నని ఉండగా; కొడుకుల; అభిప్రాయంబు; MONA; కుంతీదేవి; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: ఆ వృత్తాంతాన్ని విని పాండవులు కాంపిల్యనగరానికి పోవా లనే అభిప్రాయంతో ఉండగా; దానిని 
గ్రహించి కుంతీదేవి వాళ్ళతో ఈ విధంగా అనింది. 

సాండవులు సాంచాలపురంబునకు బయలుదేరుట. (సం. 1-156-2) 
క. Soko ముండితి | మొడ(బడి; యిం దెంతకాల మున్నను మన క 


య్యెడు లాభ మేమి? మలి యె । ప్పడు నుచితమె యొరుల యిండ్ల పొత్తున నుండన్‌. 29 


ప్రతిపదార్థం: కడున్‌= చాల; పెద్ద, కాలము= ఎక్కువ కాలం; ఒడ(బడి= ఇష్టపడి; ఉండితిమి= ఉంటిమి; ఇందు+ఎంతకాలము+ 
ఉన్నను= ఇక్కడ ఎంతకాలం ఉన్నా; మనకున్‌; అయ్యెడు= కలిగే; లాభము+ఏమి; మణి; ఎప్పుడున్‌; ఒరుల= ఇతరులు; ఇండ్ల 
పొత్తునన్‌= ఇండ్లల్లో; ఉండన్‌= ఉండటం; ఉచితమె= తగునా? 


734 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఏకచ(క్రపురంలోని ఈ (బ్రాహ్మణుని ఇంట్లో చాలా యెక్కువకాలం ఎట్లాగో ఉన్నాం. ఇక్కడ ఎంత 
కాల మున్నా మనకు కలిగే లాభ మే ముంది? అంతేకాక ఎప్పుడూ ఇతరుల యిండ్లలో కలిసి ఉండటం ఉచితం 


కాదు కదా! 


వ. దక్షిణపాంచాలంబు గరంబు రమ్యం బనియును, బాంచాలపతి పరమధార్మికుం డనియును వింటిమి; మణి 
యట్లుం గాక, 30 
ప్రతిపదార్థం: దక్షిణ, పాంచాలంబు= దక్షిణపాంచాలదేశం; కరంబు= మిక్కిలి; రమ్యంబు+అనియును= అందమైన దనీ, 


పాంచాల పతి= TOTO; పరమ, ధార్మికుండు+అనియును= మిక్కిలి ధర్మబుద్దికలవా డనీ; వింటిమి= విన్నాము; 
మటణీ= ఇక; అట్టున్‌+కాక= ఆ విధంగా కాకుండా; 


తాత్సర్యం: దక్షిణపాంచాలదేశం ఎంతో అందమైన దనీ, పాంచాలాన్ని పాలించే రాజు మిక్కిలి ధర్మబుద్ది కలవా 
డనిన్నీ విన్నాము; అంతేకాక. 


క, _అడుగకయు విప్రవరులకు | నడర(గ నద్దేశమున గృహస్తులు భక్తిం 

గుడువ(గ బెట్టుదు రెప్పుడు( । గడు హృద్యము లయిన మోదకంబులతోడన్‌. 31 
ప్రతిపదార్థం: ఆ+దేశమునన్‌= ఆ పాంచాలదేశంలో; గృహస్ట్థులు= ఇంటి యజమానులు; అడరంగన్‌= ఒప్పుగ; విప్ర, 
వరులకున్‌= బ్రాహ్మణ Wuk; అడుగకయు= అడుగకుండానే; భక్తిన్‌= భక్తితో; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; కడున్‌= మిక్కిలి; 
హృద్యములు+ అయిన= ఇంపైన; మోదకంబులతోడన్‌= కుడుములతో; కుడువగన్‌= తినటానికి (భోజనం); పెట్టుదురు. 


తాత్సర్యం: ఆ పాంచాలదేశంలో గృహస్థులు (బ్రాహ్మణ్రేష్టులకు అడుగకుండానే భక్తితో, మనోహరా లైన మోదకాలతో 
ఎప్పుడూ భోజనం పెడుతూ ఉంటారు. 


వ. 'అందులకుం బోవుది మనినం గొడుకులెల్ల వల్లె యని 'మీ పంచిన విధంబ చేయం గలవారి మని యొడంబడి 
తమయున్న యింటిబ్రాహ్మణునకుం జెప్పి DER. 32 
ప్రతిపదార్థం: అందులకున్‌= ఆ పాంచాలదేశానికి; పోవుదము+అనినన్‌= పోదాం అని అనగా; కొడుకులు+ఎల్ల= కొడుకులంతా; 


వల్లై అని= సరే అని; మీ, పంచిన, విధంబు+అ= మీరు ఆజ్ఞాపించినట్లే; చేయన్‌+కలవారము+అని= చేస్తాము అని; 
ఒడంబడి= సమ్మతించి; తమ, ఉన్న= తామున్న; ఇంటి= ఇంటి; (బ్రాహ్మణునకున్‌, చెప్పి; వీడ్కొని= సెలవు తీసికొని. 


తాత్సర్యం: పాంచాలపురానికి వెళ్లుదా మని కుంతి అనగానే కొడుకులంతా సరే అని 'మీరు చెప్పినట్లే చేస్తా' మని 
ఒప్పుకొని, తా మున్న యింటి బ్రాహ్మణునికి చెప్పి అతనిదగ్గర సెలవు తీసికొని. 


పాండవులు [ద్రుపదుపురంబున కరుగుచు వ్యాసమహర్షిం గనుట (సం. 1-157-1) 
చ. ఉరుసరసీవనంబులు మహోగ్రనగంబులు నేటులున్‌ సుదు 
స్తరవిపినంబులుం గడచి ధన్యులు పాండుకుమారకుల్‌ నిరం 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 735 


తరగతి నే(గుచుం గనిరి ధర్మసమేతు( బితామహుం దమో 

హరు హరిమూర్తి నార్తిహరు నాదిమునీంద్రు( బరాశరాత్మజున్‌. 33 
ప్రతిపదార్థం: ఉరు, సరసీవనంబులు= పెద్ద సరస్సుల సమూహాలు; మహా+ఉ(గ్ర, నగంబులున్‌= మిక్కిలి భయంకరా లైన 
పర్వతాలు; ఏణులున్‌= నదులు; సు, దుస్తర, విపినంబులున్‌= దాటటానికి చాలా కష్టమైన అడవులు; కడచి= దాటి; ధన్యులు= 
పుణ్యవంతులైన; పాండుకుమారకుల్‌= పాండురాజుకుమారులు; నిరంతర, గతిన్‌= ఎడతెగని ప్రయాణంతో; ఏ(గుచున్‌= 
వెళ్ళుతూ; ధర్మ, సమేతున్‌= ధర్మంతో కూడుకొన్నవాడిని - అనగా ధర్మాత్ముడిని; పితామహున్‌= తాతను; తమోహరున్‌= 
అజ్ఞానాన్ని తొలగించేవాడిని; హరిమూర్తిన్‌= విష్ణుస్వరూపుని; ఆర్తి, హరున్‌= దుఃఖాన్ని తొలగించే వాడిని; ఆది, మునీం(ద్రున్‌= 
తొలి ముని శ్రేష్టుడిని; పరాశర+ఆత్మజున్‌= పరాశరునియొక్క కుమారుడిని - వేదవ్యాసుడిని; కనిరి= చూచారు. 
తాత్సర్యం: పెద్ద సరస్సుల సమూహాలను, భయంకరా లైన పర్వతాలను, నదులను - దాటడానికి చాలా కష్టమైన 
అడవులను దాటి - పుణ్యాత్ములైన పాండవులు నిరంతరం ప్రయాణం చేస్తూ - ధర్మాత్ముడు, పితామహుడు, 
అజ్ఞానాన్ని తొలగించేవాడు, విష్ణుస్వరూపుడు, దుఃఖాన్ని హరించేవాడు, ఆదిమునీం[ద్రుడు, పరాశరపుత్రుడు అయిన 
వ్యాసమహర్షిని దర్శించారు. 

0 


వ. కని వినయమ్మున నమ్మునీంద్రునకు నందటు నమస్మారంబు సేసిన వారలం జూచి కరుణారస పూరితాంతః 
కరణుం డయి వ్యాసభట్టారకుం డి ట్లనియె. 34 
ప్రతిపదార్థం: కని= చూచి; వినయమ్మునన్‌; ఆ+మునీం(ద్రునకున్‌= ఆ వ్యాసమహార్షికి;: అందణు; నమస్కారంబు; చేసిన; 


వారలన్‌; చూచి; కరుణా, రస, పూరిత+అంతఃకరణుండు+అయి= దయారసంతో నిండిన మనస్సు కలవాడై; వ్యాసభట్టారకుండు; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: పాండవులు వ్యాసమహర్షిని చూచి వినయంతో ఆయనకు నమస్కరించగా; ఆ మునీంద్రుడు 
కరుణారసంతో నిండినహృదయంతో వాళ్ళను చూచి ఈ విధంగా అన్నాడు. 


క ధర్మసుతు( డున్న చోటను । ధర్మువునకు హాని గలదె ధారుణి; నైనన్‌ 

ధర్మువ తాత్ప్సర్యముగా । నిర్మలమతి నెగడునది వినీతాత్ముల రై. 35 
ప్రతిపదార్థం: ధర్మసుతు(డు= ధర్మరాజు; ఉన్న, చోటను= ఉండే ప్రదేశంలో; ధర్మువునకున్‌= ధర్మానికి; హానికలదె= హాని 
ఉంటుందా?; ధారుణిన్‌= భూమిమీద; అయినన్‌= అయినప్పటికి; ధర్మువు+అ= ధర్మమే; తాత్సర్యముగా= ముఖ్యసారాంశంగా; 
నిర్మలమతిన్‌= మాలిన్యం లేని మనస్సుతో; వినీత+ఆత్య్ములరు+ఐ= వినయవంతు లై; నెగడునది= నడచుకోండి. 
తాత్సర్యం: ధర్మరాజు ఉన్నచోట ధర్మానికి హాని ఉంటుందా? (ఉండ దని భావం). అయినప్పటికీ ధర్మమే 
ప్రధానంగా, నిర్మలమైన మనస్సుతో వినయవంతు లై మెలగండి. 


సీ, తా నొక్కమునికన్య దన కర్మవశమున(। బతి బదడయంగ నోపక యుపేత 
దౌర్భాగ్య యై ఘోరతప మొనరించిన | దానికి శివు(డు ప్రత్యక్షమయ్యు, 


736 శ్రీమదాంధ్ర మహాభారతము 


'వేడుము వరి మన్న SU బతిదాన | మని యేనుమాటు లయ్యబల NG; 
'నట్లేని నీకు దేహాంతరంబున( బతు । లగుదు రేవురు పరమార్థ మనియు 


ఆ. హరుడు కరుణ నిచ్చె; నది యిప్టు పాంచాల | పతికి గృష్ణ యనగ బంకజాక్షి 


యుద్ద్ధవిల్లి పెరుగుచున్నది; తత్స్వయం । వరము సేయుచున్నవా(డు నే(డు. 36 
ప్రతిపదార్థం: తాను; ఒక్క మునికన్య; తన, కర్మవశమునన్‌= తన పూర్వజన్మ కర్మవలన; పతిన్‌= భర్తను; పడయంగన్‌+ఓపక= 
పొందలేక; ఉపేత, దౌర్భాగ్య+ఐ= కూడుకొన్న దురదృష్టం కలదై - అనగా దురదృష్టవంతురాలై; ఘోర, తపము= కఠినమైన 
తపస్సు; ఒనరించినన్‌= చేయగా; దానికిన్‌= ఆమెకు; శివుడు; ప్రత్యక్షము+అయ్యు= అగుపించి; వరము, వేడుము, అన్నన్‌= 
వరాన్ని కోరుకో, అని అనగా; వేడ్కతోన్‌= సంతోషంతో; పతి, దానము+అని= భర్తను దానం చేయం డని; ఏను+మారులు= 
ఐదుసారులు; ఆ+అబల= ఆ కాంత; వే(డెన్‌= ప్రార్థించింది; అట్టు+ఏని= అట్టయితే; నీకున్‌, దేహాంతరంబునన్‌= మరొక 
దేహాన్ని పొందినపుడు - అనగా మరొక జన్మలో; ఏవురు= ఐదుగురు; పతులు అగుదురు= భర్తలు జౌతారు; పరమార్థము+ 
అనియు= సత్యము అని; హరు(డు= శివుడు; కరుణన్‌= దయతో; ఇచ్చెన్‌= వరం ఇచ్చాడు; అది= ఆ మునికన్య; ఇప్టు= 
ఇప్పుడు; పంకజ+అక్షి - పద్మాలవంటి కన్నులు కలది; కృష్ణ, అనయగన్‌= కృష్ణ అనే పేరుతో; పాంచాల, పతికిన్‌= పాంచాలరాజుకు; 
ఉద్భవిల్లీ= పుట్టి; పెరుగుచున్‌+ఉన్నది= పెరుగుతూ ఉన్నది; తద్‌+స్వయంవరము= ఆమెయొక్క స్వయంవరం; నేడు= ఈ 
రోజు; చేయుచున్‌+ఉన్నవా(డు= చేస్తున్నాడు లేదా (ప్రకటిస్తున్నాడు. 
తాత్సర్యం: ఒక మునికన్య తన పూర్వజన్మకర్మవశాత్తు భర్తను పొందలేక దురదృష్టవంతురా లై కఠోర మైన తపస్సు 
చేయగా, ఆమెకు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకో మన్నాడు. అప్పు డామె సంతోషంతో పతిదాన మి మ్మని 
ఐదుసార్లు అడిగింది. శివుడు దయతో - 'అట్లయితే నీకు మరుసటిజన్మలో భర్తలు ఐదుగురు అవుతారు, ఇది సత్య' 
మని వర మిచ్చాడు. ఆ కన్య ఇప్పుడు కృష్ణ అనే పేరుతో పాంచాలరాజు కూతురుగా పుట్టి పెరుగుతూ ఉన్నది. 
(ద్రుపదుడు ఆమె స్వయంవరాన్ని ఈ రోజు జరుపుతున్నాడు. 
విశేషం: హరుడు - ప్రళయకాలంలో సర్వాన్నీ హరించేవాడు, భక్తుల పీడను హరించేవాడు - శివుడు. 'చేయుచున్నవా(డు 
నేడు” అనేదానికి 'చేయుచున్నవా(డు వాడు” అనే పాంఠాంతరం ఉన్నది. 'నేడు' అనేదానికంటే ఇదే సముచితంగా కనపడుతున్నది. 
ఎందువలననంటే, పాండవులు ఈ మాట విన్న తరువాత కొన్నిరోజులు రా(త్రింబవళ్ళు ప్రయాణంచేసి (ద్రుపదుని నగరానికి 
వెళ్ళినట్లు చెప్పబడింది. 


వ. “మీరు ద్రుపదపురంబునకుం జక్క నరుగునది; యందు మీకు ల గ్ల్గగు' నని చెప్పి కృష్ణద్వైిపాయనుం డరిగిన( 
బాండునందనులు జననీసహితం బనవరతంబు రాత్రులుం బగళ్ళును బయనంబు వోవువా రొక్కనా( 
డర్భరాత్రంబున గంగయందు సోమశ్రవం బను తీర్థంబున స్పానార్భు లై, యర్దునుండు ప్రకాశార్థంబును 
రక్షణార్థంబునుంగా నొక్కకొటివి సేత బట్టుకొని ముందటిం బోవ, నందటు నరుగునెడ, నంగారపర్షు( డను 
గంధర్వుం డంగనాసహితంబు గంగకు నంతప్రాద్దు జలక్రీడార్థంబు వచ్చిన; వా డప్పాండవుల పాదధ్వని విని 
యలిగి, విల్లుగొని గుణధ్వనిం జేసి వారి కి ట్లనియె. 37 


ప్రతిపదార్థం: మీరు; |ద్రుపదు, పురంబునకున్‌= [ద్రుపదుని నగరానికి; చక్కన్‌= నేరుగా; అరుగునది= వెళ్ళండి; అందున్‌= 
అక్కడ; మీకున్‌; లగ్గు= మేలు; అగున్‌, అని, చెప్పి; కృష్ణద్వెపాయనుండు= వ్యాసుడు; అరిగినన్‌= వెళ్ళగా; పాండు, 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 737 


నందనులు= పాండుకుమారులు; జననీ, సహితంబు= తల్లితో కలిసి; అనవరతంబు= ఎడతెగకుండ; రా(త్రులున్‌, పగళ్ళును; 
పయనంబు, పోవువారు= ప్రయాణం చేసేవాళ్ళు; ఒక్కనా(డు; అర్హరాత్రంబునన్‌= నడిరేయిలో; గంగ, అందున్‌= గంగానదిలోని, 
సోమ(శ్రవంబు= సోమ్రవము అను పేరుగల తీర్థములో; స్నాన+అర్జులై= స్నానాన్ని చేయగోరిన వాళ్ళయి; అర్జునుండు; 
ప్రకాశ+అర్థంబును= వెలుగు కొరకూ; రక్షణ= అర్థంబునున్‌+కాన్‌= రక్షణ కొరకూ; ఒక్క; కొఖివి= మండుచున్న కొయ్య; 
చేతన్‌+పట్టుకొని; ముందణున్‌+పోవన్‌= ముందుకు పోగా; అందణున్‌= అందరూ; ఆరుగునెడన్‌= వెళ్ళుతూ ఉండగా; అంగార 
పర్గుుడు+అను; గంధర్వు(డు; అంగనా, సహితంబు= భార్యలతో గూడి; గంగకున్‌; అంతప్రొద్దు= అంతరాత్రి సమయంలో; 
జల(క్రీడా+అర్థంబు= జల క్రీడకొరకు; వచ్చినన్‌= రాగా; వా(డు; ఆ+పాండవుల, పాదధ్యని= కాళ్ళచప్పుడు; విని=ఆలకించి; 
అలిగి= కోపించి; విల్లు కొని= విల్లు తీసికొని; గుణధ్వని= అల్లైత్రాడు లాగినశబ్దం చేసి; వారికిన్‌= వాళ్ళకు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'మీరు (ద్రుపదపురానికి చక్కగా వెళ్ళండి. అక్కడ మీకు మేలు కలుగుతుంది” అని చెప్పి వ్యాసుడు 
వెళ్లగా - పాండవులు తల్లితోకూడి రాత్రింబగళ్లు ఎడతెగకుండా ప్రయాణం చేశారు. ఒకనాటి అర్హరా(త్రి గంగానదిలో 
- సోమ(్రవ మనే తీర్ణంలో - స్నానం చెయ్యా లని అనుకొన్నారు. అర్జునుడు వెలుగుకొరకూ, రక్షణకొరకూ ఒక 
కొరవిని చేత బట్టుకొని ముందుపోతూ ఉండగా; అందరూ అతనివెంట వెళ్తూ ఉన్నారు. అప్పుడు అంగారపర్గుడు 
అనే గంధర్వుడు తన భార్యలతో కూడి ఆ రాట్రివేళ జలక్రీడ: లాడటానికి గంగానదికి వచ్చాడు. ఆ పాండవుల 
పాదధ్వని విని, కోపించి ధనుస్సు చేతబట్టి, అల్లైత్రాటి శబ్దం చేసి, వాళ్ళతో ఇట్లా అన్నాడు. 


క. ఇల నర్దరాత్రమును, సం 1 ధ్యలు రెండును, భూత యక్ష దానవ గంధ 

ర్వులు గ్రుమ్మరియెడు ప్రొద్దులు; | BOLA నిం దవనిచరులు వెటితురు నడవన్‌. 38 
ప్రతిపదార్థం: ఇలన్‌= భూమిమీద; అర్హ, రాత్రమును= నడిరేయి; సంధ్యలు, రెండును= ఉదయం సాయంసంధ్యలు; భూత, 
యక్ష, దానవ, గంధర్వులు= భూతాలు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు; (క్రుమ్మరియెడు= తిరిగాడు; ప్రొద్దులు= వేళలు; 


వెలయయగన్‌= ఒప్పగా; ఇందున్‌= ఈ వేళలలో; అవని, చరులు= భూమిమీద నడిచేవారు - అనగా మానవులు; నడవన్‌, 
వెబతురు= తిరగటానికి భయపడతారు. 


తాత్సర్యం: ఈ భూమిమీద అర్హరాత్రిసమయంలో; ఉదయసాయంసంధ్యలలో భూతాలు, యక్షులు, రాక్షసులు, 
గంధర్వులు తిరుగుతూ ఉంటారు. కనుక ఆ వేళలలో మానవులు తిరగటానికి భయపడతారు. 


విశేషం: సంధ్య: రా(త్రింబవళ్ల సంధికాలం. ప్రాతస్సంధ్య: సూర్యోదయానికి ముందు మూడుఘడియలనుండి సూర్యోదయం 
వరకు గల కాలం. సాయంసంధ్య: సూర్యాస్తమయానికి ముందు మూడుఘడియల నుండి సూర్యాస్తమయంవరకు గల కాలం. 


అర్జును డంగారపర్గుని జయించుట (1-158-9) 

వ. “ఇ వ్వేళయందు( గ్రుమ్మరియెడువారి నెంత బలవంతుల నైనను రాజుల నయినను నిగ్రహెంతుము; నన్ను 
డాయకుం; డెడగలిగి పొం; డే నంగారపర్గుం డను గంధర్వుండ(, గుబేరుసఖుండ; నెప్పుడు నిందు 
విహరించుచుండుదు; న న్నె టుంగరె! యి వ్వనంబును గంగాతీరంబును నంగారవర్ణంబులు నా 
జగద్విదితంబులు; దీని మానవులు సొర నోడుదు' రనిన వాని కర్లునుం డి ట్లనియె. 39 


738 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఈ+వేళ+అందున్‌= ఈ సమయాలలో; (క్రుమ్మరియెడు, వారిన్‌= తిరిగేవాళ్ళని; ఎంత, బలవంతులన్‌+ఐనను; 
రాజులన్‌+అయినను; నిగ్రహింతుము= నిగ్రహించుదుము, పడత్రోయగలం; నన్నున్‌; డాయకుండు(డు= సమీపించకండి; 
ఎడ, గలిగి, పొండు= దూరంగా తొలగిపొండి; ఏన్‌= నేను; అంగాపర్గుండు; అను, గంధర్వుండన్‌; కుబేర, సఖుండన్‌= 
కుబేరునికి స్నేహితుడిని; ఎప్పుడున్‌; ఇందున్‌= ఇక్కడ; విహరించుచుందున్‌= విహరిస్తూ ఉంటాను; నన్నున్‌; ఎణుంగరె= 
తెలియరా?; ఈ, వనంబును= అ అడవీ; గంగాతీర్ణంబును; అంగారపర్లంబులునా= అంగారపర్గుడి వని; జగత్‌+విదితంబులు= 
ప్రపంచానికి తెలియబడినవి; దీనిన్‌;: మానవులు; చొరన్‌= (ప్రవేశించటానికి; ఓడుదురు= భయపడతారు; అనినన్‌= అని 
అనగా; వానికిన్‌= ఆ అంగారపర్గునికి; అర్జునుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈ సమయాలలో తిరిగేవాళ్ళు ఎంత బలవంతు లైనా, రాజు లైనా వాళ్ళను పడ[ద్రోయగలం; నా 
దగ్గరికి రాకండి; దూరంగా తొలగిపొండి. నేను అంగారపర్గు డనే గంధర్వుడిని. కుబేరుడి మి(త్రుడిని. ఎప్పుడూ 
ఇక్కడ విహరిస్తుంటాను. నన్ను గురించి తెలియదా? ఈ అడవి, గంగాతీరం అంగారపర్గుడి వని ప్రపంచ (ప్రసిద్ది 
పొందాయి. ఈ (ప్రాంతంలో (ప్రవేశించటానికి మానవులు భయపడతారు-అని పల్కగా, అతనితో అర్జునుడు ఇట్లా 
అన్నాడు. 
క నడురేయి సంధ్యలందును | నడవ(గ నోడుదు రశక్తనరు లొరులు; భయం 

పడుదుమె యే మెయ్యెడ నె | ప్పడు నడతుమ యధికశక్తి పురుషుల మగుటన్‌. 40 
ప్రతిపదార్థం: అశక్త నరులు= బలహీనులైన మానవులు; ఒరులు= ఇతరులు; నడురేయి= అర్హరా(త్రి; సంధ్యల+అందును= 
ఉభయసంధ్యలలో; నడవ(గన్‌= నడవటానికి; ఓడుదురు= జంకుతారు; ఏము= మేము; భయంపడుదుమె= భయపడుతామా?; 
అధిక, శక్తి, పురుషులము+అగుటన్‌= మిక్కిలి శక్తి కల మగవార మవటంచేత; ఏ+ఎడన్‌= ఎక్కడ నైనా; ఎప్పుడున్‌= ఎప్పుడైనా; 
నడతుము+అ= నడుస్తాము. 
తాత్సర్యం: బలహీనులైన ఇతరమానవులు అర్హరాత్రి, సంధ్యాసమయాలలో నడవటానికి భయపడతారు. మేము 
భయపడతామా? మహాశక్తి కల వీరులం కావటంచేత ఎక్కడైనా; ఎప్పుడైనా సంచరిస్తూ ఉంటాము. 


క అడవులు నేటులు నివి నీ। పడసిన యవి యట్టె; పుణ్య భాగీరథి యి 
ప్పడమి( గల జనుల కెల్లను । నెడపక సేవ్యంబ కాక యిది నీయదియే? 41 
ప్రతిపదార్థం: అడవులున్‌, NA, ఇవి, నీ, పడసిన, అవి, అట్టె= అరణ్యాలు, నదులు ఇవి నీవు సంపాదించినట్టివా ఏమి?; 


పుణ్య, భాగీరథి= పవిత్రమైన గంగ; ఈ+పుడమిన్‌= ఈ భూమియందు; కల= ఉన్న; జనులకు+ఎల్లను= జనులందరికీ; 
ఎడపక= ఎల్లప్పుడు; సేవ్యంబు+అ, కాక= సేవింప దగింది కాక; ఇది, నీ యదియే= ఇది నీకు మాత్రమే సంబంధించినదా? 


తాత్సర్యం: అడవులు, నదులు నీవు సంపాదించినవా ఏమి? పవిత్ర గంగానది భూమిమీది జను లందరికి తప్పక 
సేవింపదగిందే. ఇది నీదా? 


విశేషం: అడవులు, నదులు, పర్వతాలు, సము(ద్రాలు ఏ మానవుడూ భూమిమీదికి తెచ్చినవి కావు. అవి (ప్రకృతి ప్రసాదించినవి. 
అందరూ సమానంగా అనుభవించవలసినవి. ఇది ఈ నాటి సామ్యవాదానికి పునాది భావన. భగీరథుడి ప్రయత్నంచేత గంగ 
ఈ లోకానికి తీసికొనిరాబడింది కనుక దానికి భాగీరథి అని పేరు. 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 739 


(౫a 


హైమవతోత్తుంగ హేమశ్ళంగంబున 1 నుండి భూమికి వచ్చి యుదధి( గూడె 
గంగనా; మూ(డు దెటింగుల నదియు; మం । WASA నా సత్సథంబునందు 
సురసిద్ధముని వియచ్చర సేవ్య యయ్యె; న | య్యధమలోకంబునయందు భోగ 
వతి యన నొప్పె నునృతి; నిట్లు త్రిభువన | పావని యైన యిప్పరమమూర్తి( 


య 


ఆ. బార్వతీశమకుటబంధబంధురతరా 1 వాస గంగ నాడ వచ్చి నీవు 
వలవ దనిన నుడుగువారము గాము; నీ, విఘ్నృవచనములకు BEA మెట్లు? 42 


ప్రతిసదార్థం: హైమవత+ఉత్తుంగ, హేమ, శృంగంబున నుండి= హిమవత్సర్వతముయొక్క ఎత్తైన బంగారు శిఖరంనుండి; 
భూమికి వచ్చి; గంగనాన్‌= గంగ అను పేరుతో; ఉదధిన్‌= సము|ద్రమును; కూడెన్‌= కలిసెను; అదియు, మూడు; 
తెబింగులన్‌= మూడు మార్గాలలో; సత్‌+పథంబు+అందున్‌= నక్షత్ర మార్గంలో - అనగా ఆకాశంలో; మందాకినినాన్‌= 
మందాకిని అనే పేరుతో; సుర, సిద్ద, ముని, వియత్‌+చర, సేవ్య, అయ్యెన్‌= సురలు, సిద్దులు, మునులు మొదలైన ఆకాశ 
సంచారులకు సేవింపదగిందయ్యెను; అధమ, లోకంబునన్‌, అందున్‌= పాతాళలోకంలో; భోగవతి, అనన్‌= భోగవతి అనే 
పేరుతో; ఒప్పెన్‌= ఉన్నది; ఇట్లు; ఉన్నతిన్‌= గొప్పగ; త్రిభువన; పావని, ఐన= మూడులోకాలను పవిత్రం చేసే దైన; 
ఈ+పరమమూర్తి= ఈ పమిత్రమూర్తి; పార్వతీ+ ఈశ, మకుట, బంధ, బంధురతర+ఆవాస= పార్వతీపతి యైన శివుని 
జటాజూటంలో మిక్కిలి ఒప్పైన స్థానం గల దైన; గంగన్‌= గంగయందు; ఆడవచ్చి= స్నానం చేయవచ్చి; నీవు; వలవదు+అనినన్‌= 
వద్దనిన; ఉడుగువారము= మానుకొనేవారం; కాము= కాము; నీ, విఘ్న వచనములకున్‌= నీ ఆటంకపు మాటలకు; వెణతుము= 
వెబిచుదుము; ఎట్టు= ఎట్లా భయపడతాము? (భయపడ మని భావం) 


తాత్సర్యం: హిమాలయంలోని ఎత్తైన బంగారు శిఖరంనుండి భూమికి వచ్చి, గంగ అనే పేరుతో సముద్రంలో 
కలిసింది. అది మూడు మార్గాలలో సాగింది. ఆకాశమార్గంలో మందాకిని అనే పేరుతో దేవతలు, సిద్దులు, మునులు 
మొదలైన ఆకాశసంచారులకు సేవించదగింది అయింది. పాతాళ లోకంలో భోగవతి” అనే పేరుతో ఉంది. ఈ 
విధంగా మూడులోకాలను గొప్పగా పవిత్రం చేసే ఈ పుణ్యమూర్తి, శివునిజటాజూటంలో ఉచితస్థానం గలది - 
అయిన ఈ గంగలో స్నానం చేయటానికి వచ్చి, నీవు వ ద్దన్నంత మా(త్రాన మానుకొనే వాళ్ళం కాము. నీ 
అద్దుమాటలకు ఎట్లా భయపడతాము? 


వ. అనుచునిజ జననీ భ్రాతృ సహితుం డయి గంగాభిషేకార్థంబు చనుదెంచు న య్యర్దునునిపయి నంగారపర్దుం 
డతినిశిత సాయకంబు లేసిన, sawo డలిగి తనచేతికొటివి DOL యయ్యమ్య్ములు దన్నుం దా(కకుండం 
గాచి కొని వాని కి ట్లనియె. 43 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని అంటూ; నిజ, జననీ, (భ్రాతృ, సహితుండు+అయి= తన తల్లితో, తోబుట్టువులతో 
కూడినవాడై; గంగా+అభిషేక+అర్థంబు= గంగలో స్నానం చేయటంకొరకు; చనుదెంచు= వచ్చు; ఆ+అర్షునుని, పయిన్‌= ఆ 
అర్జునుని మీద; అంగారపర్గుండు; అతి, నిశిత, సాయకంబులు= మిక్కిలివాడియెన బాణాలను; ఏసినన్‌= ప్రయోగింపగా; 
అర్జునుండు= అర్జునుడు; అలిగి= కోపించి; తన, చేతి= తన చేతిలోని; కొజువి= BISA; విదిర్చి= విదిలించి; ఆ+అమ్ములు= 
ఆ బాణాలు; తన్నున్‌= తనను; తాయకకుండన్‌= తగలకుండా; కాచికొని= కాపాడుకొని; వానికిన్‌= ఆ అంగారపర్గునితో; 
ఇట్టు+అనియెన్‌. 


740 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అని పల్కుతూ, తన తల్లితో, అన్నదమ్ములతో గంగాసాన్నం చేయటానికి వస్తున్న ఆ అర్ష్జునునిమీద 
అంగారపర్గుడు మిక్కిలి వాడిబాణాలు వేయగా, అర్జునుడు కోపించి, తనచేతి కొరవి విదిల్చి, ఆ బాణాలు తనను 
తాకకుండా కాపాడుకొని, అతనితో ఇట్లా అన్నాడు. 


ఆ. వెడ(గ! యిట్టి పాటి వెబిపించుటలును మా । యలును నేమి సేయు నస్ర్రవిదుల( ; 
బెక్కులయ్యు నీ బిభీషికల్‌ నుటువులు | విరియునట్టు DOWI విరియు( జూవె. 44 


ప్రతిపదార్థం: వెడ(గ! = వెట్టివాడా!; ఇట్టి, పాటి= ఈ మా(త్రపు; వెజిపించుటలును= బెదరింపులు; మాయలును; అస్త్ర, 
విదులన్‌= అస్ర్రరహస్యాలు తెలిసినవాళ్ళను; ఏమి, చేయున్‌= ఏమి చేయగలవు; పెక్కులు+అయ్యున్‌; నీ బిభీషికల్‌= నీయొక్క 
బడాయి మాటలు; నుణువులు= నీటిపై నురుగులు; విరియునట్టులన్‌= చెదరిపోయేటట్టు; ఇందున్‌= ఇచ్చట; విరియున్‌= 
చెదరిపోతాయి; చూవె= చూడుము సుమా! 


తాత్సర్యం: వెణ్టివాడా! ఈ మా(త్రపు బెదిరింపులు, మాయలు అస్త్రవేత్తలను ఏమి చేయగలవు? నీ బెదిరింపులు 
ఎన్నైనా అవి నురుగులవలె చెదరినట్టు చెదరిపోతాయి, చూడుము. 


విశేషం: అలం: ఉపమ. 


సీ. అగ్నిదేవుండు బృహస్పతి కిచ్చె ము, 1 న్నత(డు భరద్వాజు GN DHAL 
ముని కిచ్చె నమ్మహాముని భార్గవున కిచ్చె। భార్గవుండును గుంభభవున కిచ్చె 
నమ్మహాత్ముండు నా కతిదయ నిచ్చె ని । య్యనలాస్ర్త్ర మని దాని నమ్మహోగ్ర 
గంధర్వుపై వైచె ఘను డింద్రసుతు( KO । దద్రథం బప్పడ దగ్గ మయిన, 


ఆ. నగ్మిదాహభీతి నంగారపర్గ్జుండు | బమ్మరిల్లి నేలంబడిన, వాని 
గొప్పు వట్టి bsa వచ్చె ధర్మజు | కడకు నింద్రసుతు(డు కడిమి మెటిసి. 45 


ప్రతిపదార్థం: ఈ+అనల+అస్రము= ఈ ఆగ్నేయాస్త్రం; అగ్నిదేవుండు; మున్ను= పూర్వం; బృహస్పతికి న్‌+ఇచ్చెన్‌; 
అతడు= ఆ బృహస్పతి; భరద్వాజు(డు, అన(గన్‌= భరద్వాజుూ డనే; పర(గు= _ ఒప్పునట్టి; మునికిన్‌+ఇచ్చెన్‌= మునికి 
ఇచ్చాడు; ఆ+మహాముని= ఆ మహర్షి; భాగ్గవునకున్‌= పరశురామునికి; ఇచ్చెన్‌= ఇచ్చాడు; భార్గవుండును= పరశురాముండును; 
కుంభ, భవునకున్‌= కుండనుండి పుట్టినవానికి-[ద్రోణునికి; ఇచ్చెన్‌; ఆ+మహాత్య్ముండును; నాకున్‌; అతి, దయన్‌ ఇచ్చెన్‌= 
మిక్కిలి దయతో ఇచ్చాడు; అని= అనుచు; దానిన్‌= ఆ ARA ఆ+మహా+ఉ(గ, గంధర్వు, పై = మహాభయంకరు డైన 
ఆ గంధర్వునిమీద; ఘను(డు= గొప్పవాడు; ఇం|ద్ర, సుతు(డు= ఇంద్రుని కుమారుడైన అర్జునుడు; వైచెన్‌= వేశాడు; అంతన్‌= 
అంతలో; తత్‌+ రథంబు= అతనియొక్క (అంగారుపర్గుడియొక్క) రథము; అప్పుడు+అ= అప్పటికప్పుడే; దగము+అయినన్‌= 
తగులబడినదికాగా; అగ్ని, దాహ; భీతిన్‌= నిప్పు కాల్పువలన భయంతో; అంగారపర్గుండు; బమ్మరిల్లి= దిమ్మతిరిగి; నేల, 
x) ౧ 
పడినన్‌= నేలపై పడగా; వానిన్‌= ఆ గంధర్వుని; కొప్పుపట్టి= జుట్టు పట్టి; ఇంద్ర, సుతు(డు= అర్జునుడు; కడిమి= పరాక్రమం, 
a (2) [౫] (2) జ 
మెజిసి=ప్రకాశించగా; ధర్మజు, కడకున్‌= ధర్మరాజు దగ్గరకు; ఈడ్చికొని; వచ్చెన్‌. 


ఆదిపర్వము = సప్రనూశ్వాసము 741 


తాత్సర్యం: ఈ ఆగ్నేయాస్రాన్ని పూర్వం అగ్నిదేవుడు బృహస్పతి కిచ్చాడు. అతడు భరద్వాజముని కిచ్చాడు. ఆ 
ముని పరశురామునికి, అతడు (ద్రోణునికి, ఆ మహాత్ముడు అతిదయతో నాకు ఇవ్వటం జరిగింది' అని మహావీరుడైన 
అర్జునుడు దానిని ఆ భయంకరు డైన గంధర్వునిమీద ప్రయోగించాడు. తత్‌క్షణమే అతని రథం దగ్గమైపోగా; 
నిప్పుకాల్పువల్ల కలిగిన భయంతో అతడు దిమ్మతిరిగి నేలమీద పడిపోయాడు. అర్జునుడు తన పరాక్రమం 
ప్రకాశించగా, అతడిని జుట్టుపట్టి ధర్మరాజు దగ్గరికి ఈడ్చుకొని వచ్చాడు. 


క వాని మనోవల్లభ కుం 1 భీనసి యనునది గరంబు భీతి 'నశేషో 
ర్వీనాథులార! దయ బతి 1 దానము నా కిండు మీకు ధర్మువు పెరు(గున్‌'. 46 


ప్రతిపదార్థం: వాని, మనో, వల్లభ= ఆ అంగారపర్గ్శుని ప్రాణేశ్వరి - భార్య; కుంభీనసి; అనునది= అనే పేరుకలది; కరంబు, 
భీతిన్‌= మిక్కిలి భయంతో; అశేష+ఉర్వీనాథులార!= సమస్త భూమికి (ప్రభువులారా!; దయన్‌= కరుణతో; పతిదానము= 
పతియొక్క దానం; నాకున్‌+ఇండు= నాకు (ప్రసాదించండి; మీకున్‌; ధర్మువు= ధర్మంపెరుణగున్‌. 


తాత్సర్యం: ఆ అంగారపర్గునిభార్య కుంభీనసి మిక్కిలిభయంతో - “ఈ సమస్తభూమికి ప్రభువులారా! దయతో 
నాకు పతిదానం చేయండి. మీకు ధర్మం పెరుగుతుంది”. 


విశేషం: అప్పటికి పాండవులు బ్రాహ్మణవేషాలలో ఉన్నారు. కుంభీనసి వాళ్ళను 'అశేషోర్వీనాథులారా!' అని సంభోధించటం 
ఆశ్చర్యకరంగా ఉన్నా - అంగారపర్గుడు పాండవులను ముందే గుర్తించినట్లు చెప్పాడు కదా. (చూ.ప.57, ప.58) అందువలన 
బ్రాహ్మణవేషధారులై వచ్చిన వాళ్ళు పాండవు లని కుంభీనసికి భర్త ముందే చెప్పాడేమో. అందువలననే ఆమె అట్లా అన్నదేమో. 
కాగా, కుంభీనసి (ప్రార్థనను మన్నించి 'గంధర్వా! కురువంశ (ప్రభువు ధర్మరాజు కరుణతో నిన్ను విడువు మన్నాడు. ఇక 
భయపడకు” మని కూడా అర్జునుడు అన్నాడు. 


క. అని యటిచుచున్నదానికి | ననఘు(డు గరుణించి పాండవాగ్రజుం దడయ్య 
ర్టును( జూచి “వీని విడువుము I యని నోడినవాని హీను నపగతశౌర్యున్‌'. 47 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; అజుచుచున్‌+ఉన్న= ఏడ్చుచున్న; దానికిన్‌= ఆ కుంభీనసికి; అనఘు(డు= పాపంలేనివాడు; 
పాండవ+అ(గజాడు= పాండవులందు ముందు పుట్టినవాడు - ధర్మరాజు; కరుణించి= దయతలచి; ఆ+అర్షునున్‌; చూచి; 
అనిన్‌= యుద్దంలో; ఓడినవాడిని; హీనున్‌= (క్రుంగిపోయినవాడిని; _అపగతశౌర్యున్‌= పోయిన శౌర్యం కలవాడిని; వీనిన్‌= 
ఈ అంగారపర్షుడిని; విడువుము+అ. 


తాత్సర్యం: అని ఆ(క్రోశిస్తున్న కుంభీనసిపట్ల పుణ్యాత్ముడు, పాండవాగ్రజాడు అయిన ధర్మరాజు దయతలచి, 
అర్జునుడిని చూచి, యుద్దంలో ఓడినవాడు, క్రుంగిపోయినవాడు, శౌర్యం కోల్ఫోయినవాడు అయిన ఈ అంగారపర్గుడిని 
విడిచిపెట్టుము. 


ఆ. అనిన నరు(డు వల్లె యని వాని కనియె TO 1 ధర్వ! నిన్ను గరుణ ధర్మరాజు 
కురుకులేశ్వరుం డశరణశరణ్యుండు । విడువ WOS నింక వెఐివకుండు'. 48 


742 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; నరుడు= అర్షునుడు; వల్లె, అని= సరే అని; వానికిన్‌ అనియెన్‌= అంగారపర్జునితో 
ఇట్లా అన్నాడు; గంధర్వు!; నిన్నున్‌; కురుకుల+ఈశృరుండు= కురువంశ (ప్రభువు; అ, శరణ, శరణ్యుండు= శరణులేనివారికి 
శరణు పొందతగినవాడు; ధర్మరాజు; కరుణన్‌= దయతో; విడువన్‌, పనిచెన్‌= వదిలిపెట్టుమని ఆజ్ఞాపించాడు; ఇంకన్‌; 
వెణవక= భయపడక; ఉండు. 


తాత్సర్యం: అని పల్కగా అర్జునుడు సరే అని అంగారపర్గునితో ఇట్లా అన్నాడు - “ఓ గంధర్వుడా! కురువంశ 
(ప్రభువు, శరణులేని వారికి శరణు పొందదగినవాడు అయిన ధర్మరాజు దయతో నిన్ను విడువటానికి ఆజ్ఞాపించాడు. 


వ. అని వాని నాశ్వాసించి విడిచిన నట్లు నిర్దితుండై యర్జునున కంగారుపర్గుం డి ట్లనియె. 49 


ప్రతిపదార్థం: అని, వానిన్‌; ఆశ్వాసించి= ఓదార్చి; విడిచినన్‌= విడిచిపెట్టగా; అట్టు= ఆ విధంగా; నిర్దితుండు+ఐ= 
ఓడింపబడినవా డై; అర్యునునకున్‌; అంగారపర్గుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని అంగారపర్గుడిని ఓదార్భి విడుదల చేయగా, ఓడిపోయిన అంగారపర్గుడు అర్జునునితో ఈ 
విధంగా అన్నాడు. 


అంగారపర్గుం డర్జునునితో సఖ్యము సేయుట (1-158-35) 


మ. అని నీచేత( బరాజితుండ నయి నా యంగారపర్ణత్వ మిం 

కను దాల్పన్‌ మది నంత నిస్త్రపు(డనే; గర్వం బడంగన్‌ రణం 

బున మున్చోడియు౯ బూర్వనామమున బెంపున్‌ గర్వముం దాల్లువా( 

డనఘా! సత్సభలందు మెచ్చ(బడునే హాసాస్పదీభూతు[ దై. 50 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!, ఓ అర్జునుడా!; అనిన్‌= యుద్దంలో; నీచేతన్‌; పరాజితుండన్‌+అయి= ఓడింపబడిన 
వాడి నై; నా, అంగారపర్లత్వము= అంగారపర్గ్శుడనే నా పేరును; ఇంకను; తాల్పన్‌= ధరించుటకు; మదిన్‌= మనస్సునందు; 
అంత నిస్త్రపు(డనే= అంతగా సిగ్గులేనివాడనా; గర్వంబు+అడంగన్‌= పాగరు అణగగా; రణంబునన్‌= యుద్దంలో; మున్ను; 


ఓఒడియున్‌= ఓడిపోయికూడా; పూర్వనామమునన్‌= మొదటిపేరుతో; పెంపున్‌= గొప్పతనాన్ని; గర్వమున్‌, తాల్చువా(డు= 
దర్పముతో ధరించువాడు; హాస+ఆస్పదీ, భూతు(డు+ఐ= ఎగతాళికి ఉనికి పట్టయినవా డై; సత్‌+సభల, అందున్‌= సజ్జనుల 


4 


బుఖలలి ; +» = ౦ఎబడతాడా, ONG DG] (౨ భాఎం౦. 
సభలలో; మెచ్చన్‌+పడునే= గౌరవింపబడ కీర్తింపబడతాడా! (పడ డని భావం.) 


తాత్సర్యం: పుణ్యాత్మా! అర్జునా! యుద్దంలో నీ చేతిలో ఓడిపోయి, ఇంకా అంగారపర్గు డనే పేరు ధరించటానికి 
నే నంత సిగ్గు లేనివాడినా? మొదట యుద్దంలో గర్వం అణగిపోయేవిధంగా ఓడిపోయికూడా = మొదటోరుతోనే 
గొప్పుతనాన్నీ, గర్వాన్ని పొందేవాడు సజ్జనుల సభలలో ఎగతాళికి గురౌతాడు కాని, మెప్పు పొందగలడా? 


వ. నీ యాగ్నేయాస్రంబున దగ్భ్ధరథుండ నయ్యును గంధర్వమాయ ననేక రత్నవిచిత్రం బైన రథంబు వడసి, యిది 
మొదలుగా( జిత్రరథుండ నయ్యెద; నీ పరాక్రమంబునకు మెచ్చితి; నీతోడి సఖ్యంబు నా కభిమతం బయిన 
యది; నా తపంబునం బడయంబడిన చాక్షుష యనువిడ్య నీ కిచ్చెద; దీనిం దొల్లి మనువువలన సోముండు 
పడసె; సోమునివలన గంధర్వపతి యయిన విశ్వావసుండు వడసె; నాతనివలన నేను బడసితి; నెవ్వండేని 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 743 


మూ(డులోకంబులుం జూడ నిచ్చగించు నాతండు దనయిచ్చకుం దగ నివ్విద్యపెంపున సర్వస్వంబును గంజూచు; 
నేము దీనన చేసికాదె మానవులకు విశేషుల మై వేల్పులచేత శాసింపంబడక జీవించెద; మిది కాపురుషప్రాప్తం 
భైఫలియింపదు; నీవు తాపత్యవంశవర్ద నుండవు; మహాపురుషుండవు; నీకు సఫలంబగు, నీదివ్యవిద్య( గొను 
మిచ్చెద; దీని గొనునప్పుడు షణ్మాసవ్రతంబు సేయవలయు; నీవు నాకు నాగ్నేయాస్ర్త్రం బిచ్చునది; మటి మహా 
జవసత్త్వ్వంబులు గామగమనంబులు నయిన గంధర్వహయంబుల మీ కేవురకుం Sen నూటేసి యిచ్చెద. 51 


ప్రతిపదార్థం: నీ, ఆగ్నేయ+అస్ర్రంబునన్‌; KK, రథుండను+అయ్యును= కాలిపోయిన రథం కలవాడనయినా; గంధర్వ, 
మాయన్‌= గంధర్వమాయచేత; అనేక, రత్న, విచిత్రంబు+ఐన= వివిధరత్నాలచేత ఆశ్చర్యకరమైన; రథంబు; పడసి= పొంది; 
ఇది, మొదలుగా= నేటినుండి; చిత్రరథుండన్‌= చిత్రరథుడు అనుపేరుగలవాడను; అయ్యెదన్‌= అవుతాను; నీ పరాక్రమంబునకు; 
మెచ్చితిన్‌; నీతోడి; సఖ్యంబు= స్నేహం; నాకున్‌; అభిమతంబు= ఇష్టము అయిన; అది= ఇష్టమైనది; నా తపంబునన్‌, 
పడయన్‌+పడిన= పాందబడిన; చాక్షుష అను, విద్య, నీకున్‌= చాక్షుషి అనుపేరుగల విద్యను నీకు ఇస్తున్నాను; దీనిన్‌; తొల్లి= 
పూర్వం; మనువువలన, సోముండు= చంద్రుడు; పడసెన్‌= పొందినాడు; సోముని వలన= చం(ద్రునివలన; గంధర్వ, పతి, 
అయిన= గంధర్వరాజైన; విశ్వావసుండు; పడసెన్‌= పొందినాడు; అతనివలన= ఆ విశ్వావసునివల్ల; నేను; పడసితిన్‌= పొందాను; 
ఎవ్వండేని; మూడు, లోకంబులున్‌, చూడన్‌= ఎవ్వరైనా ముల్లోకాలను చూచుటకు; ఇచ్చగించునో= కోరుకొనునో; అతండు; 
తన ఇచ్చకున్‌= తన కోరికకు; తగన్‌= తగినట్లు; ఈ+విద్య, పెంపునన్‌= ఈ విద్యయొక్క మహిమచేత; సర్వస్వంబునున్‌= 
మొత్తాన్నీ; చూచున్‌= చూస్తాడు; ఏము= మేము; దీనన, చేసి= దీనివలననే; కాదె= కదా!; మానవులకు; విశేషులము+ఐ= 
Gon, వేల్పుల చేత= దేవతలచేత; శాసింపన్‌+పడక= ఆజ్ఞాపించబడక; జీవించెదము= జీవిస్తాము; ఇది, కాపురుషు 
ప్రాప్తంబు+ఐ= చెడుమానవులచే పొందబడినచో; ఫలియింపదు= ఫలవంతం కాదు; నీవు, తాపత్య, వంశ, వర్హనుండవు= 
తపతికి సంబంధించిన వంశాన్ని పెంపుచేసేవాడవు; మహాపురుషుండవు; నీకున్‌, సఫలంబు+అగున్‌= నీకు ఫలముతో 
కూడినది అగును; ఈ దివ్య, విద్యన్‌; కొనుము= తీసికొనుము; ఇచ్చెదన్‌; దీనిన్‌; కొనునప్పుడు; షట్‌+మాస, (వ్రతంబు= ఆరు 
నెలల వ్రతం; చేయవలయు; నీవు; నాకున్‌; ఆగ్నేయ+అస్ర్రంబు; ఇచ్చునది; మణి= అంతేగాక; మహా, జవ, సత్ఫ్యంబులున్‌= 
మిక్కిలి వేగం, బలం కలవీ; కామ, గమనంబులున్‌= కోరినచోటికి వెళ్ళగలవీ; అయిన= అయినటికీ; గంధర్వ, హయంబులన్‌= 
గంధర్వ జాతిగుర్రాలను; మీకున్‌+ఏవురకున్‌= మీ అయిదుగురికి; Yen, నూణు+ఏసి= ఒక్కొక్కరికి వందవంతున; 
ఇచ్చెదన్‌= ఇస్తాను. 


తాత్సర్యం: నీ ఆగ్నేయాస్త్రంవలన దగ్గరథుడిని అయినప్పటికి, గంధర్వమహిమతో వివిధ రత్నాలచేత విచిత్రమైన 
రథాన్ని పొంది, ఇది మొదలు 'చిత్రరథుడు' అనే పేరు కలవాడ నౌతాను. నీ పరాక్రమానికి మెచ్చాను. నీతో స్నేహం 
చెయ్యా లని కోరుతున్నాను. నేను తపస్సుచేత సాధించిన చాక్షుషీవిద్యను నీ కిస్తాను. దీనిని పూర్వం మనువునుండి 
చంద్రుడు, అతడినుండి గంధర్వా జైన విశ్వావసుడు పొందారు. అతడినుండి నేను పొందాను. మూడులోకాలూ 
చూడగోరేవాడు తన కోరికకు తగినట్టు ఈ విద్యాప్రభావంచేత సర్వం చూడగలడు. మేము ఈ విద్యవలననే గదా 
మానవులకంటె శ్రేష్టుల మై, దేవతలచే ఆజ్ఞాపింపబడక జీవిస్తున్నాము. ఈ విద్య దుర్మార్గులకు లభిస్తే ఫలించదు. 
నీవు తపతికి సంబంధించిన వంశాన్ని వర్దిల్లజేసేవాడివి. నీ కిది సఫలమవుతుంది. ఈ విద్యను నీ కిస్తాను. 
తీసికొమ్ము. దీనిని (గ్రహించే సమయంలో ఆరు నెలలు (వ్రతం చేయాలి. నీవు నాకు ఆగ్నేయాస్రాన్ని ఇవ్వు. నేను 
ఇంకా మీ అయిదుగురికి మహావేగం, బలం గల గంధర్వజాతి గుర్రాలను ఒక్కొక్కరికి వంద ఇస్తాను. 


744 శ్రీమదాంధ్ర మహాభారతము 


(౫a 


వృత్తుపై గీర్వాణవిభు( డల్గి వజ్రింబు । వైచిన నది వాని వజ్ర కఠిన 

పటు మస్తకంబున( బడి పాతరయమున( | బదివ్రయ్యలైన( దద్దాగచయము 
క్రమమున బ్రాహ్మణ క్షత్ర DEWE | యందు వేదంబులు నాయుధములు 
హలము శుశ్రూాషయు నయ్యె వజ్రంబులు | వాహంబులందు జవంబు WONG 


తే. నట్టి జవమున నభిమతం బగుచు నున్న । యట్టి హయసమూహం బయ్యె నవనిపతుల 
so భువనముల్‌ రక్షించునపుడు సకల | సాధనములలో నుత్తమసాధనంబు. 52 


ప్రతిపదార్థం: వృతు, పై= వృత డనే రాక్షసుని మీద; గీర్వాణవిభుడు= దేవతలరాజు, దేవేం[ద్రుడు; అల్గి= కోపించి; 
వ(జ్రంబు= వ(జ్రాయుధం; వైచినన్‌= వేయగా; అది, వాని, Sla, కఠిన, పటు, మస్తకంబునన్‌= అది అతనియొక్క వ(జంవలె 
గట్టిదైన పెద్ద తలమీద; పడి, పాత, రయమునన్‌= పడిన వేగంచేత; అది= ఆ వజ్రాయుధం; పది, (వ్రయ్యలు+ఐనన్‌= 
పదిముక్కలు కాగా; తద్‌+భాగ, చయము= ఆ ముక్కల సమూహం, (క్రమమునన్‌= వరుసగా; బ్రాహ్మణ, క్షత్ర, విట్‌, శూద్రుల, 
అందున్‌= (బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య శూ(ద్రులలో; వేదంబులున్‌; ఆయుధములు; హలము= నాగలి; శుశ్రూషయున్‌= సేవయు; 
అయ్యెన్‌= అయినవి; వ(జ్రంబులు; వాహల్‌ం౦బు+అందు= గుర్రాలలో; జవంబు= వేగం; అయ్యెన్‌= అయినవి; అట్టి, 
జవమునన్‌= వేగంచేత; అభిమతంబు+అగుచున్‌+ఉన్న= ఇష్టమౌతున్న; అట్టి; హయ, సమూహము= గుర్రాల సమూహం; 
అవని, పతులకు= భూపతులకు- రాజులకు; అఖిల, భువనముల్‌= అన్ని లోకాలు; రక్షించునపుడు; సకల, సాధనములలోన్‌; 
ఉత్తమ, సాధనము, అయ్యెన్‌= అన్ని సాధనాలలో శ్రేష్టమైన సాధనం అయింది. 


తాత్సర్యం: వృతు డనే రాక్షసునిమీద దేవేంద్రుడు కోపించి వజ్రాయుధం వేయగా, అది వ(జ్రంవలె కఠినమైన 
అతని పెద్ద తల మీద పడి, పతనవేగంతో పది ముక్కలైంది. ఆ ముక్కల సమూహం వరుసగా (బ్రాహ్మణులలో 
వేదశక్తిగా, క్షత్రియులలో ఆయుధశక్తిగా; వైశ్యులలో నాగలిశక్తిగా; శూ(ద్రులలో సేవాశక్తిగా; గుర్రాలలో వేగంగా 
రూపొందింది. ఆ విధమైన వేగం కారణంగా రాజులకు ఇష్టమౌతున్న గుర్రాల సమూహం వాళ్ళ లోకా లన్నింటిని 
రక్షించటానికి ఉపయోగించే సాధనాలలో ఉత్తమసాధనం అయింది. 


వ. అనిన వాని Sawo డి ట్లనియె. 53 
తాత్సర్యం: అని అనగా, అంగారపరునితో అరునుడు ఈ విధంగా అన్నాడు. 
© bo 


ఆ. ఎంత మిత్రు లైన నెన్నండు నొరులచే I విద్యయును జయంబు విత్త్రచయము 
గొనయగ నొల్ల! నాకు గూర్తేని యనలాస్త్ర 1 మనఘ ! నీవు గొనుము హయము లిమ్ము. 54 


ప్రతిపదార్థం: ఎంత, మితులు+ఐనన్‌= ఎంత స్నేహితు లైనను; ఎన్నండున్‌= ఎన్నడైనను; ఒరులచే= ఇతరులచేత; 
విద్యయును= విద్యను; జయంబు= విజయాన్ని; విత్త, చయము= ధనసమూహం; కొన(గన్‌= తీసికొనుటకు; ఒల్లన్‌= 
ఇష్టపడను; నాకున్‌= నాకు; కూర్తు+ఏని= మిత్రుడ వైతే- ఈయ తలిస్తే; అనఘ!= పాపరహితుడా! అనల+అ స్రము= 
ఆగ్నేయాస్రం; నీవు, కొనుము= తీసికొనుము; హయములు= గుర్రాలు; ఇమ్ము= ఇవ్వవలసింది. 


ఆదిపర్వము - సప్తమాశ్యాసము 745 
తాత్సర్యం: ఎంత స్నేహితు లైనా ఇతరులనుండి విద్యను, విజయాన్ని, ధనసమూహాన్ని స్వీకరించటానికి ఎప్పుడూ 
నే నిష్టపడను. కాని, నీవు నాకు ఇవ్వదలచుకొంటే; ఓ పుణ్యాత్మా! ఈ ఆగ్నేయా స్రాన్ని తీసికొని, ఆ గుజ్టాలను 
ఇవ్వుము. 

వ. “DAL సఖ్యంబు( జేసిద; మటి మమ్ము బరమధార్మికులం బరమబ్రహ్మణ్యుల నేమి కారణంబున నుదరి BOS? 
తనిన గంధర్వుం డి ట్లనియె. 55 
ప్రతిపదార్థం: నీతోడన్‌; సఖ్యంబు= స్నేహం; చేసెదన్‌= చేస్తాను; మణీ= అయితే; మమ్మున్‌= మమ్మల్ని; పరమ, ధార్మికులను= 
మహాధర్మబుద్దికలవాళ్ళను; పరమ, (బ్రహ్మణ్యులన్‌= మిక్కిలిగా (బ్రాహ్మణహితం కోరేవాళ్ళను; ఏమి, కారణంబునన్‌= ఏ 
కారణంచేత; ఉదరి= అదిరించి; పలికితి(వి)= మాటాడితివి; అనినన్‌= అని అనగా; గంధర్వుండు; ఇట్టు+అనియెన్‌. 

జ 1 SA Ya 9, wa 
తాత్సర్యం: 'నీతో స్నేహం చేస్తాను. అయితే మిక్కిలిగా మేము (బ్రాహ్మణహితం కోరేవాళ్ళం. మహాధర్మబుద్ది 
కలవాళ్ళం. ఎందుచేత మమ్మల్ని అధిక్షేపించి మాట్లాడావు? అని (ప్రశ్నించగా గంధర్వుడు ఇట్లా అన్నాడు. 

క, విమలము లయి లోకత్రిత | యమున బ్రవర్తిల్లు మీ మహాగుణములు ని 

త్యము విందు నారదప్రము । ఖ మునీశ్వర సిద్దసాధ్య గణములవలనన్‌. 56 
ప్రతిపదార్థం: విమలములు+అయి= పవి(త్రాలై; లోక; (త్రితయమునన్‌= ముల్లోకాలలో; (ప్రవర్తిల్లు= నడుచు; మీ, మహా, 
గుణములు= మీ యొక్క గొప్పగుణాలు; నారద, (ప్రముఖ, ముని+ఈళశ్వర, సిద్ద, సాధ్య, గణములవలనన్‌= నారదుడు 
మొదలైన (ప్రసిద్ద మునీశ్వరుల, సిద్దుల, సాధ్యుల సమూహాలచేత; నిత్యము= (ప్రతిదినం; విందున్‌= వింటాను. 
తాత్సర్యం: పవిత్రా లై ముల్లోకాలలో వ్యాపించిన మీ గొప్ప గుణాలు నారదుడు మొదలైన మునీశ్యరులు, సిద్ద, 
సాధ్యసమూహాలు చెప్పగా ప్రతిదినం వింటూ ఉంటాను. 
క, మేరునగోత్తంసమహీ | భారధురంధరుల మిమ్ము బాండవుల గుణో 

దారుల ధీరుల నెటు(గని 1 వా రెవ్వరు( గలరె భరతవంశోత్తములన్‌. 57 
విశేషం: మేరు, నగ+ఉత్తంస, మహీ, భార, ధురంధరుల= మేరుపర్వతాన్ని సిగబంతిగా గల భూమండలభారాన్ని వహించిన; 


మిమ్మున్‌; పాండవులన్‌= పాండవుల్ని; గుణ+ఉదారులన్‌= గుణంచేత గొప్పవారైనవాళ్ళను; ధీరులన్‌= ధీరుల్ని; భరతవంశ+ 
ఉత్తములన్‌= భరతవంశ శ్రేష్టులను; ఎజు(గనివారు= తెలియనివాళ్ళు; ఎవ్వరున్‌+కలరె= ఎవరైనా ఉన్నారా? 


తాత్సర్యం : మేరుపర్ప్వతాన్ని సిగబంతిగా గల భూమండల భారాన్ని వహించినవాళ్ళు, సద్గుణాలచేత గొప్పవాళ్ళు, ధీరులు, 

భరతవంశశ్రేష్యులు అయిన మిమ్మల్ని - పాండవులను - తెలియని వా ళ్ళెవరైనా ఉన్నారా? 

వ. ఏను మిమ్ము నెఠింగియు, మీకు నగ్మిపరిగ్రహంబును, బ్రాహ్మణసంగ్రహంబును లేమింజేసి పరుసంబులు 
పలికితి; మతియును. 58 

ప్రతిపదార్థం: ఏను= నేను; మిమ్మున్‌, ఎటింగియు; మీకున్‌; అగ్ని, పరిగ్రహంబును= అగ్నిహోత్రస్వీకారం; (బ్రాహ్మణ, 

సం(గ్రహంబును= (బ్రాహ్మణుడిని గ్రహించటం; లేమిన్‌+చేసి= లేకుండటంవలన; పరుసంబులు= కరఠినాలైన మాటలు; పలికితిన్‌; 

మణియును= ఇంకా. 


746 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నాకు మీరు తెలిసినా, మీకు అగ్నిహోత్రం, (బ్రాహ్మణుడు లేనందువలన కఠినంగా మాట్లాడాను. 


అంతేకాక. 


ఉ. ఇంతుల గోష్టి నున్నయతం డెంత వివేకము గల్లెనేని య 

త్యంత మదాభిభూతు( డగు; ధర్మువు దప్ప; బ్రియం బెటుంగ( డే 

నెంత వివేకి నయ్యును సహింపక యింతుల యొద్ద బల్మితిన్‌; 

వింతయె? కాము శక్తి యుడివింప(గ శక్యమె యెట్టివారికిన్‌! 59 
ప్రతిపదార్థం: ఇంతుల, గోష్టిన్‌= ROS సల్జాపాలాడుతూ; ఉన్న; అతడు; ఎంత; వివేకము; కలిగెన్‌+ఏని; అత్యంత, 
మద+అభిభూతు(డు+అగున్‌= ఎంతో ఎక్కువైన మదంచేత తిరస్కరింపబడినవా డౌతాడు - అనగా మిక్కిలి దురభిమానంతో 
కూడుకొన్న వా డౌతాడు; ధర్మువు, తప్పున్‌= ధర్మాన్ని తప్పుతాడు; పియంబు+ఎబుంగ(డు= ప్రీతిగా మెలగటం తెలియడు; 
ఏన్‌= నేను; ఎంత, వివేకిన్‌+అయ్యును= వివేకం కలవాడ నైనా; సహింపక= ఓర్పులేక; ఇంతుల, ఒద్దన్‌= భార్యల ఎదుట; 
పల్కితిన్‌= ఆ విధంగా మాట్లాడాను; వింతయె?= ఇది ఆశ్చర్యమా?; కాము, శక్తి= మన్మధథునియొక్క శక్తిని; ఉడివింప(గన్‌= 
మాన్పించటం- అనగా లేకుండ చేయటం; ఎట్టివారికిన్‌; శక్యమె= సాధ్యమా? 
తాత్సర్యం: స్త్రీల గోష్టిలో ఉండేవాడు ఎంత వివేకి అయినా, అహంకారపూరితు డౌతాడు. ధర్మం తప్పి వ్యవహరిస్తాడు. 
ప్రియంగా వ్యవహరించలేడు. నేను వివేకంగలవాడినే అయినా నిగ్రహం కోల్పోయి, భార్యల యెదుట ఆ విధంగా 
మీతో మాట్లాడాను. ఇది అసహజం కాదు గదా! మన్మథుని శక్తిని అణచటం ఎంతవారికైనా సాధ్యమా? 


విశేషం: అలం: అర్థాంతరన్యాసం. (స్రీీయెదుట స్వాతిశయభావం పెంచుకొని ఇతరులతో వ్యవహరించటం పురుషసహజం. 


క సుర గరుడ విషోరగ య । క్ష రాక్షస పిశాచ, భూత గంధర్వులు నో 

పరు ధిక్కరింప బ్రాహ్మణ | పురస్కృతుల( బుణ్యమతుల భూతలపతులన్‌. 60 
ప్రతిపదార్థం: (బ్రాహ్మణ, పురస్కృతులన్‌= (బ్రాహ్మణుడిని ముందుంచుకొన్న వాళ్ళను; పుణ్య, మతులన్‌= పవిత్రమైన 
మనస్సుకల వాళ్ళను; భూతల, పతులన్‌= రాజులను; సుర, గరుడ, విష+ఉరగ, యక్ష, రాక్షస, పిశాచ, భూత, గంధర్వులు= 
దేవతలు, గరుడులు, నాగులు, యక్షులు, రాక్షసులు, పిశాచాలు, భూతాలు, గంధర్వులు; ధిక్కరింపన్‌= తిరస్కరించటానికి; 
ఓపరు= చాలరు. 
తాత్సర్యం: [బ్రాహ్మణుడిని ముందుంచుకొన్న పవిత్రహృదయులైన రాజులను - సురలు కాని, గరుడులు కాని, 
నాగులుకాని, యక్ష, రాక్షస పిశాచభూతగంధర్వులు కాని ధిక్కరించలేరు. 


అంగారపర్లు(డు సాండవులకు( బురోహితుని( బురస్కరింపుం డని చెప్పుట (సం.1-159-17) 


(౫a 


అనవద్యు వేదవేదాంగ విశారదు | జప హోమ యజ్ఞ ప్రశస్తు సత్య 

వచను విప్రోత్తము వర్గచతుష్టయ | సాధనసఖు సదాచారు సూరి 

సేవ్యు( బురోహితు జేసిన భూపతి | యేలు నుర్వీతలం బెల్ల; నిందు 
బరలోకమున బుణ్యపరుల లోకంబులు | వడయు; జయస్వర్గఫలము సూవె 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 747 


ఆ. రాజ్య; మదియు నుర్వరాసురవిరహితుC( | డయిన పతికి గేవలాభిజాత్య 

శౌర్యమహిమ( బడయ సమకూరునయ్య తా | పత్య! నిత్యసత్యభాషణుండ |. 61 
ప్రతిపదార్థం: తాపత్య= తపతికి సంబంధించిన వంశంవాడా!; నిత్య, సత్య, భాషణుండ= ఎల్లప్పుడు సత్యాన్ని మాటాడే 
వాడా!; అనవద్యున్‌= ఏ లోపమూ TIN; వేద, వేదాంగ, విశారదున్‌= వేదాలలో, వేదాంగాలలో- జ్యోతిషవ్యాకరణాది శాస్త్రాలలో 
విద్వాంసుడిని; జప, హోమ, యజ్ఞ్యప్రశస్తున్‌= జపంచేత, హోమంచేత, యజ్ఞంచేత (ప్రసిద్దుడైన వాడిని; విప్ర+ఉత్తమున్‌= 
బ్రాహ్మణ Wa, వర్గ, చతుష్టయ, సాధన, సఖున్‌= ధర్మార్థ కామమోక్షాలను సాధించటంలో మి(త్రుడైనవాడిని; సదాచారున్‌= 
మంచి నడవడి గలవాడిని; సూరి, సేవ్యున్‌= పండితులచేత సేవింపబడేవాడిని; పురోహితున్‌= పురోహితునిగా; చేసిన= 
చేసుకొన్న; భూపతి= రాజు; ఇందున్‌= ఈ లోకాన; êh, తలంబు+ఎల్లన్‌= భూమండలాన్నిఅంతా; ఏలున్‌= పాలిస్తాడు; 
పరలోకమునన్‌= పరలోకంలో; పుణ్యపరుల= పుణ్యాత్ముల; లోకంబులు; పడయున్‌= పొందుతాడు; రాజ్యము; జయ, స్వర్గ 
ఫలము= జయాన్నీ, స్వర్గాన్నీ, ఫలంగా గలిగినట్టిది; సూవె= సుమా; అదియున్‌= ఆ ఫలం; ఉర్వరా; సుర, విరహితు(డయిన 
పతికిన్‌= భూసురుడు - అనగా బ్రాహ్మణుడు లేనిరాజుకు; కేవల+ఆభిజాత్య, శౌర్య, మహిమన్‌= కేవలం వంశంయొక్క 
పరా(క్రమంయొక్క గొప్పతనంచేత; పడయన్‌, సమకూరున్‌+అయ్య= పొందటం సాధ్యమగునా? (సాధ్యం కాదని భావం) 


తాత్సర్యం: తపతికి సంబంధించినవంశంలో జన్మించినవాడా! నిత్యసత్యభాషీ! అర్జునా! ఏ లోపం లేనివాడిని, వేద 
వేదాంగాలలో పండితుడిని, జప, హోమయజ్ఞాలు చేయటంచేత ప్రసిద్దు డైనవాడిని, సత్యభాషిని, బ్రాహ్మణ శ్రేష్టుని, 
ధర్మార్థ కామమోక్ష సాధనలో మి(త్రుడిని, మంచినడవడిగలవాడిని పురోహితుడిగా చేసికొన్న రాజు, ఈ లోకంలో 
భూమండలమంతా పరిపాలిస్తాడు; పరలోకంలో పుణ్యగతులు పొందుతాడు; జయం,ం, స్వర్గం రాజ్యం వలన 
లభిస్తాయి. బ్రాహ్మణుడు లేకుండా రాజుకు కేవలం వంశపరా(క్రమాల గొప్పతనంచేతనే అటువంటి ఫలాన్ని 
పొందటం సాధ్యం కాదు. 

విశేషం: ఈ పద్యం రాజ్యవ్యవస్థలో పురోహితుని (ప్రాధాన్యాన్నీ, అతని యోగ్యతలను వివరిస్తుంది. అర్జునుణ్ణి తాపత్యుడనడానికి 

గల విశేషాలు ఇదే ఆశ్యాసంలో 67 పద్యంనుండీ ఉన్నాయి. చూడవచ్చు. 

వ. మీరు ధర్మానిలశక్రాశ్వినులవరంబునం బాండురాజునకుం గుంతీమాద్రులకుం బుట్టినవారలు ధర్మవిదులరు; 
వేదవేదాంగ ధనుర్వేదపారగుం డయిన భారద్వాజు శిష్యుల; రఖిలలోకహితులరుం గావునం బురోహిత 
రహితులరై యుండ దగదు. 62 

ప్రతిపదార్థం: మీరు; ధర్మ+అనిల, శక్ర+అశ్వినుల, వరంబునన్‌= యమధర్మరాజు, వాయుదేవుడు, దేవేంద్రుడు, అశ్వినీదేవతలు 

- వీరి వరంవలన; పాండురాజునకున్‌, కుంతీ, మా(ద్రులకున్‌, పుట్టినవారలు; ధర్మ, విదులరు= ధర్మం తెలిసినవాళ్ళు; వేద, 

వేద+అంగ, ధనుర్వేద, పారగుండు+అయిన= వేద వేదాంగ ధనుర్వేదాల యొక్క ఆవలి ఒడ్డు చేరినవాడైన - అనగా వేద 

వేదాంగ ధనుర్వేదాలను పూర్తిగా నేర్చినవాడైన; భారద్వాజు, శిష్యులరు= భరద్వాజుని కుమారుడైన [ద్రోణునియొక్క శిష్యులు; 
అఖిల, లోకహితులరున్‌= అన్ని లోకాల మేలు కోరేవాళ్ళున్నూ; కావునన్‌= కాబట్టి; పురోహితరహితులరు+ఐ= పురోహితుడు 

Bag; ఉండన్‌+తగదు= ఉండటం యోగ్యం కాదు. 

తాత్సర్యం: మీరు, యమ, వాయు, దేవేంద్ర, అశ్వినీదేవతల వరాలతో పాండురాజుకు, కుంతీమా(ద్రులకు 

జన్మించినవాళ్ళు. ధర్మం తెలిసినవాళ్ళు. వేదవేదాంగధనుర్వేదాలను పూర్తిగా తెలిసిన (ద్రోణాచార్యుని శిష్యులు. అన్ని 

లోకాలమేలు కోరేవాళ్ళు. అందుచేత పురోహితుడు లేకుండా ఉండటం తగదు. 


748 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: వేదాలు నాలుగు: బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం. వేదాంగాలు ఆరు; శిక్ష (కర్త-పాణిని), 
వ్యాకరణం (కర్త-పాణిని),) ఛందం (కర్త-పింగళముని), నిరుక్తం (కర్త-యాస్కుడు), జ్యోతిషం (కర్తలు-ఆదిత్యాదులు), కల్పం 
(కర్తలు-ఆశ్యలాయన, కాత్యాయన, ఆపస్తంబాదులు). ఉపవేదాలు నాలుగు : ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం, 
అర్లవేదం. 
థి 
ఆ. పాండుపుత్ర! నీవు బ్రహ్మచర్యస్థుండ | వగుట( జేసి మన్మధార్తు నన్ను 

నొడిచి తిందు రాత్రి యుద్దంబు సేసి; కా । మోపభోగనిరతు( డోటు SÊG? 63 
ప్రతిపదార్థం: పాండు, పుత్ర= పాండురాజుకుమారా!; నీవు, (బ్రహ్మచర్యస్థుండవు+అగుటన్‌+చేసి= (బ్రహ్మచర్య ఆశ్రమంలో 
ఉన్నవాడవు కనుక; ఇందున్‌= ఇక్కడ; రాత్రి, యుద్దంబు, చేసి; మన్మథ+ఆర్తున్‌= మన్మథునిచేత పీడితు డనైన; నన్నున్‌= 
నన్ను; ఒడిచితివి= ఓడించావు; కామ+ఉపభోగ, నిరతు(డు= కామసుఖానుభవాలలో మిక్కిలి ఆసక్తిగొన్నవాడు ఓటు, 
పడ(డ=. ఓడిపోడా? 
తాత్సర్యం: పాండుకుమారా! ఓ అర్షునా! నీవు (బ్రహ్మచర్యంలో ఉన్నవాడివి కావటంచేత మన్మథపీడితుడ నైన 
నన్ను ఇక్కడ రాత్రియుద్దం చేసి ఓడించావు. కామసుఖానుభవంలో నిమగ్నుడైనవాడు ఓడిపోడా? 


విశేషం: అలం : అర్థాంతరన్యాసం. 


వ. మటియు గామ ప్రవృత్తుం డయ్యును మహీపతి మహీసురవరపురస్సరుం డగు నేని యెల్ల యుద్దంబుల 
శత్రుల జయించు. 64 
ప్రతిపదార్థం: మతియున్‌= అంతేకాక; కామ(ప్రవృత్తుండు+అయ్యును= కామమునందు (ప్రవర్తిల్లేవాడైనా; మహీపతి= రాజు; 


మహీసుర, వర, పురస్‌+సరుండు+అగున్‌+ఏని= (బ్రాహ్మణశ్రేష్ణుని ముందుంచుకొన్నవా డైతే; ఎల్ల, యుద్దంబులన్‌= అన్ని 
యుద్దాలలో; శృత్రులన్‌, జయించున్‌= శత్రువుల్ని జయించగలుగుతాడు. 


తాత్సర్యం: అంతేకాక రాజు కామభోగాలలో (ప్రవర్తిల్లేవా డైనా, పురోహితుడిని ముందుంచుకొంటే, అన్ని యుద్దాలలో 
శతువులను జయించగలడు. 


ఉ. వేదము వేదియుం గలుగు విప్రవరేణ్యు( డగణ్యపుణ్య సం 

పాది పురోహితుం డయిన బాపము పొందునె భూపతిం బ్రతా 

పోదయ! కాన మీదగు గుగోన్నృతికిం దగ ధర్మతత్వ సం 

వేది బురస్మరింపు(డు పవిత్రచరిత్రు మహీసురోత్తమున్‌. 65 
ప్రతిపదార్థం: ప్రతాప+ఉదయ!= ఓ పరా(క్రమశాలీ! అర్జునా!; వేదము; వేదియున్‌= యజ్ఞవేదికయు; కలుగు; విప్ర, 
వరేణ్యు(డు= బ్రాహ్మణడ్రేష్ణుడు; అగణ్య, పుణ్య, సంపాది= లెక్కకు మిక్కిలియెన పుణ్యాలను సంపాదించినవాడు; పురోహితుండు+ 
అయినన్‌= పురోహితుడు అయితే; భూపతిన్‌= రాజును, పాపము; పొందునె= పాపం అంటునా; కాన= అందుచేత; 
మీది+అగు; గుణ+ఉన్నతికిన్‌= గుణాల గొప్పతనానికి; తగన్‌= తగినట్టు; ధర్మ, తత్త్వ, సంవేదిన్‌= ధర్మతత్యాన్ని బాగా 


ఆదిపర్వము - KAKEN 749 
తెలిసినవాడిని; పవిత్ర, చరిత్రున్‌= పుణ్య(ప్రవర్తన కలవాడిని; మహీ, సుర+ఉత్తమున్‌= (బ్రాహ్మణ శ్రేష్టుడిని; పురస్కరింపుండు= 
ముం దిడుకొనండి - అనగా పురోహితునిగా చేసుకోండి. 
తాత్సర్యం: పరా(క్రమశాలీ! ఓ అర్జునా! వేదం, యజ్ఞవేదిక కల బ్రాహ్మణ్రేష్టుడు, అత్యధిక పుణ్యాన్ని సంపాదించిన 
వాడు - పురోహితుడైతే, ఇక రాజుకు పాపం అంటుతుందా? అందుచేత మీ గుణాల గొప్పతనానికి తగినట్టు 
ధర్మతత్త్యాన్ని బాగా తెలిసినవాడు, పవిత్రమైన నడవడి కలవాడు అయిన బ్రాహ్మణ ్రేష్టుడిని మీ పురోహితునిగా 
చేసుకోండి. 
తే. అనిన వానికి నర్గునుం డనియె “మమ్ము | ననఘ! తాపత్యు లని పల్కి తతిముదమున 

నేము కౌంతేయులము మణి యెట్లు సెప్ప । మయ్య తపతి కపత్యుల మైన తెటి(గు'. 66 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; వానికిన్‌= ఆ అంగారపర్గునికి; అర్జునుండు; అనియెన్‌; అనఘ!= పాప రహితుడా! 
అతి ముదమునన్‌= మిక్కిలి సంతోషంతో; మమ్మున్‌, తాపత్యులు+అని= తపతిసంతతివా రని; పల్కితి(వి)= పలికితివి; 
ఏము= మేము; కౌంతేయులము= కుంతీపుత్రులం; తపతికిన్‌; అపత్యులము+ఐన= తపతికి సంతతివార మైన ; తెజుగు= 
విధం; మటి; ఎట్టు చెప్పుము+అయ్య= మరి ఏ విధంగానో తెలపండయ్యా! 
తాత్సర్యం: అని పల్కగా ఆ గంధర్వునితో అర్జునుడు ఇట్లా అన్నాడు. 'పుణ్యాత్మా! నీవు సంతోషంతో మమ్ముల్ని 
'తపతిసంతతివారు' అని పేర్కొన్నావు. మేము కుంతీపుత్రులం. మరి యే విధంగా మేము తపతి సంతతివార 
మయ్యామో తెలియచెప్పవలసింది'. 

తపతీసంవరణోపాఖ్యానము (సం. 1-160-3) 


వ. అనిన నర్జునునకు నంగారపర్గుం డి ట్లనియె. 67 
తాత్సర్యం: అని పలికిన అర్జునునితో అంగారపర్గుడు ఈ విధంగా అన్నాడు. 


సీ, ఆదిత్యునకు( బుత్రి యనఘ సావిత్రికిని | ననుజ యుత్తమలక్షణామలాంగి 
తపతి; యక్కన్య ధవళాయతేక్షణ । యౌవనసంప్రాప్త యైన, దాని 
జూచి యక్కన్యక సురుచిరగుణముల | కనుగుణుం దగు నిర్మలాభిజాత్యుC 
బతి నెవ్విధంబున( బడయుదునో యని | తలంచుచు నున్న యత్రపనుగులిచి 


ఆ. భక్తిం దపము సేసె wade డజామీఢనం | దను(డు భరతకులు(డు ధర్మవిదు(డు 
సర్వగుణయుతుండు సంవరణుం డను 1 వా(డు కృతజపోపవాసవిధుల. 68 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా- ఓ అర్జునా!; ఆదిత్యునకున్‌= సూర్యునికి; పుత్రి= కూతురు; సావిత్రికిన్‌; అనుజ= 
అనుసరించి జన్మించినది - అనగా చెల్లెలు; ఉత్తమ, లక్షణ+అమల+అంగి= (శ్రేష్టమైన లక్షణాలతో కూడిన నిర్మల మైన 
శరీరం కలది; తపతి; ఆ+కన్య = ఆ కన్యక; ధవళ+ఆయత+ఈక్షణ= తెల్లని విశాలములైన కన్నులు కలది; యౌవన, 
సంప్రాప్త, ఐన, దానిన్‌= యౌవనవతి అయినదానిని; చూచి; ఆ+కన్యక= ఆ తపతియొక్క; సురుచిర గుణములకున్‌= 


750 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఒప్పిదమైన గుణాలకు - అనగా మంచి గుణాలకు; అనుగుణుండు+అగు= తగినగుణాలు కలవా డైన; నిర్మల+ఆభిజాత్యున్‌= 
స్వచ్చమైన వంశం కలవాడిని; పతిన్‌= భర్తను; ఏ+విధంబునన్‌, పడయుదునో= ఏ విధంగా పొందుతానో; అని; 
తలయచున్‌+ఉన్న= ఆలోచిస్తున్న; ఆ+తపను గుటీచి= ఆ సూర్యుడినిగూర్చి; ప్రభుడు= రాజు; అజామీఢ, నందను(డు= 
అజామీఢుని యొక్క కుమారుడు; భరత, కులుడు= భరత వంశపువాడు; ధర్మ విదు(డు= ధర్మం తెలిసినవాడు, సర్వ, 
గుణయుతుండు= అన్ని మంచి గుణాలతో కూడుకొన్నవాడు అయిన; సంవరణుండు+అను, TI; కృత, జప+ఉపవాస, 
విధులన్‌= చేయబడిన జపం, ఉపవాసం, మొదలైన నియమాలచేత; భక్తిన్‌= భక్తితో; తపము; చేసెన్‌. 


తాత్సర్యం: సూర్యునికి కూతురు, సావిత్రికి చెల్లెలు, ఉత్తమ లక్షణాలు, నిర్మల శరీరం, తెల్లని నేత్రాలు కలది, 
యౌవనవతి అయిన తపతి అనే కన్యకను చూచి - ఆమెఉత్తమగుణాలకు తగినగుణాలుకలవాడు, మంచివంశం 
కలవాడు అయిన భర్తను ఏ విధంగా పొందుతానా అని సూర్యుడు ఆలోచిస్తుండగా - ఆ సూర్యుడినిగూర్చి - 
ప్రభువు అజామీఢుని పుత్రుడు, భరతవంశంవాడు, ధర్మం తెలిసినవాడు, సర్వసద్గుణాలతో కూడుకొన్నవాడు 
అయిన సంవరణుడు - జపం, ఉపవాసం, మొదలైన నియమాలతో భక్తితో తపస్సు చేశాడు. 


విశేషం: బుక్షకుని కుమారుని పేరుకూడా సంవరణుడే. 


చ. 'గగనమునందు నెందు నధికప్రభ నేను వెలుంగు నట్టు లి 
జ్ఞగతి( WOW వెలుగు సంవరణుండ మదీయపుత్తికిం 
దగుపతి; వీని SIH ముదంబున నీలలితాంగి' నంచు మా 
నుగ నెడ నిశ్చయించె దపనుండు దదీయతపః ప్రసన్ను(డై. 69 


ప్రతిపదార్థం: గగనమునందున్‌= ఆకాశంలో; ఎందున్‌= ఎక్కడైనా; ఏను= నేను; అధిక, ప్రభన్‌= మిక్కిలికాంతితో; వెలుంగు 
నట్టులు= (ప్రకాశిస్తూ ఉన్నట్లే; ఈ+జగతిన్‌= ఈ (ప్రపంచంలో; (ప్రసిద్దుడు+ఐ; వెలు(గు= ప్రకాశించే; సంవరణుండు+అ= 
సంవరణుడే; మదీయ, MBEN నా యొక్క పుత్రికకు; తగు, పతి= తగిన భర్త; ముదంబునన్‌= సంతోషంతో; ఈ, 
లలిత+అంగిన్‌= ఈ సుకుమారమైన శరీరం కలదానిని; వీనికిన్‌, ఇచ్చెదన్‌= ఇతనికి ఇస్తాను; అనుచున్‌= అంటూ; సూర్యుడు, 
తదీయ, తపఃస్‌+(ప్రసన్నుడు+ఐ= ఆ సంవరణునియొక్క తపస్సునకు సంతోషించినవాడై; మానుగన్‌= ఒప్పుగా; ఎడన్‌= 
హృదయంలో; నిశ్చయించెన్‌= నిర్లయించుకొన్నాడు. 


తాత్సర్యం: “ఆకాశంలో అధికకాంతితో నేను వెలుగుతున్నట్లే ఈ (ప్రపంచంలో సంవరణుడు సిద్దు డై 


అ 
వెలుగుతున్నాడు. కనుక ఇతడే నా పుత్రికకు తగిన భర్త. ఈ సుకుమారిని సంతోషంతో ఇతని కిస్తాను' అని 
సంవరణుని తపస్సుకు సంతోషించిన సూర్యుడు తనమనస్సులో చక్కగా నిశ్చయించుకొన్నాడు. 

వ. అంత నొక్కనా(డు సంవరణుండు మృగయావినోదార్థి యయి వనంబున( బరిభ్రమించి అధికక్షుత్సిపాసాపీడిత 

పతితతురంగుం ban యేకతంబ పాదచారి యై చని యొక్క పర్వతవనోద్దేశంబునందు. 70 
ప్రతిపదార్థం: అంతన్‌= అటుపై; ఒక్కనా(డు; సంవరణుండు; మృగయా, వినోద+అర్థి, అయి= వేటయొక్క వినోదంకొరకు; 
వనంబునన్‌= అడవిలో; పరి(భ్రమించి= తిరిగి; అధిక, క్షుత్‌+పిపాసా, పీడిత, పతిత, తురంగుండు+అయి= మిక్కిలి 


ఆకలిచేత, దప్పికచేత, పీడింపబడి పడిపోయిన గుజ్టం కలవాడై; ఏకతంబు+అ= ఒంటరిగా; పాదచారి+ఐ= కాలినడకతో; 
చని= వెళ్ళి; ఒక్క, పర్వత, వన+జఉత్‌+దేశంబునందు= ఒక పర్వతంయొక్క అరణ్యంలోని ఎత్తెన (ప్రదేశంలో. 


ఆదిపర్వము - సప్రనూశ్వాసము 751 


తాత్సర్యం: తర్వాత ఒకనాడు సంవరణుడు వేటకై అడవికి వెళ్ళాడు. తిరిగి తిరిగి అధికమైన ఆకలిదప్పులతో తన 
గుర్రం పడిపోగా, తాను ఒంటరిగా కాలినడకతో వెళ్ళి ఒక కొండ అడవిలోని ఎత్తెన ప్రదేశంలో. 


క, Sada నొక కన్య( గోమలి(। గనకప్రభ నిజ శరీరకాంతి నుపాంతం 

బున వృక్షలతావలి( గాం 1 చనమయముగ( జేయుచున్న చంద్రనిభాస్యన్‌. 71 
ప్రతిపదార్థం: ఒక, కన్యన్‌= ఒక వివాహంకాని అమ్మాయిని; కోమలిన్‌= సుకుమారిని; కనక, (ప్రభ,నిజ, శరీర కాంతిన్‌= 
బంగారు కాంతితో సమానమైన తన శరీరకాంతిచేత; ఉపాంతంబునన్‌= సమీపంలోని; వృక్ష లతా+ఆవలిన్‌= చెట్ల తీవల 


సమూహాన్ని; కాంచన మయముగన్‌= బంగారుమయంగా చేయుచున్న; చేస్తున్న; చంద్ర, నిభ+ఆస్యన్‌= చంద్రునితో సమానమైన 
ముఖం కలిగిన దానిని; కనియెన్‌= చూచాడు. 


తాత్సర్యం: సుకుమారి, బంగారుకాంతివంటి తన శరీరకాంతితో ప్రక్క నున్న చెట్లను, తీవలను బంగారుమయం 
చేస్తున్నట్టిది, చం|ద్రునివంటి అందమైన ముఖంకలది అయిన ఒకకన్యను చూశాడు. 


విశేషం: అలం: ఉపమ, తద్గుణం. 


సంవరణుండు తసపతింజాూచి మోహించుట (సం. 1-160-25) 
వ. కని యనిమిషలోచనుం డయి మనంబున ని ట్లని వితర్మించె. 72 
ప్రతిపదార్థం: కని= చూచి; అనిమిష లోచనుండు+అయి= రెప్పవాల్చని కన్నులు కలవాడై; మనంబునన్‌= మనస్సునందు; 


ఇట్టు+అని= ఈ విధంగా; వితర్కించెన్‌= ఊహించాడు. 


తాత్సర్యం: చూచి కనురెప్పపాటుకూడా లేని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ మనస్సులో ఈ విధంగా భావించాడు. 


సీ. త్రిభువనలక్ష్మి యేతెంచి యేకాంత మి 1 ట్లేలొకో యున్నది యివ్వనమున, 
గగనమణిప్రభ గగనంబునం దుండి | యవనీతల ప్రాప్త మయ్యె నొక్కొ 
శంభుండు లావణ్యసద్గుణసముదాయ | మింద యిమ్ముగ సంగ్రహించె నొక్కొ 
దీని యంగములయ బొందిన యివ్విభూషణ । శ్రీ యేమి పుణ్యంబు జేసి నొక్కొ 


ఆ. యమరకన్యయొక్కొ యక్షకన్యక యొక్కొ । సిద్దకన్య యొక్కొ శ్రీసమృద్ది 
సర్వలక్షణ ప్రశస్తాంగి యిది దివ్య । కన్య యగు ననంతకాంతిపేర్తి, 73 


ప్రతిపదార్థం: (త్రిభువన లక్ష్మి= మూడులోకాలలక్ష్మి; ఏతెంచి= వచ్చి; ఏకాంతము= ఒంటరిగా; ఈ వనమునన్‌= ఈ 
అడవిలో; ఇట్టు+ఏల+ఒకో= ఈ విధంగా ఎందుకు; ఉన్నది= ఉన్నదో; గగనమణిప్రభ= సూర్యునియొక్కకాంతి; 
గగనంబు+అందున్‌+ఉండి= ఆకాశంనుండి; అవనీతల, (ప్రాప్తము+అయ్యెన్‌+ఒక్కొ= భూతలంమీదికి వచ్చినదా! శంభుండు= 
(బ్రహ్మదేవుడు; లావణ్య, సద్గుణ, సముదాయము= సౌందర్యం యొక్క మంచిగుణాల సమూహం; ఇందు+అ= దీని యందే; 
ఇమ్ముగన్‌= ఒప్పుగ; సంగ్రహించెన్‌, ఒక్కొ= కూర్చినాడా; దీని= ఈ కన్యకయొక్క; అంగంబులన్‌= అవయవాలను; 
ఈ+విభూషణ, శ్రీ= ఈ అలంకారాల శోభ; ఏమి, పుణ్యంబున్‌= ఏ పుణ్యాన్ని; చేసెన్‌+ఒక్కొ= చేసిందో కదా!; అమర, కన్య, 


752 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఒక్కూ= దేవతాకన్యయా!; యక్ష, కన్యక+ఒక్కొ= యక్ష కన్యయా; సిద్ద కన్య+ఒక్కొ = సిద్ద కన్యయా; శ్రీ సమృద్ది, సర్వ, 
లక్షణ |ప్రశస్త+అంగి= శోభచే నిండి, అన్ని శుభలక్షణాలచేత (ప్రశంసింప తగిన శరీరం కలది; అనంత కాంతి పేర్మిన్‌= అంతం 
లేని కాంతియొక్క అతిశయంచేత; ఇది, దివ్య, కన్య, అగున్‌= ఈమె దివ్యకన్యయే అవుతుంది. 


తాత్సర్యం: (త్రిలోకలక్ష్మి ఒంటరిగా ఈ వనంలో ఈ విధంగా ఎందు కున్నదో! సూర్యకాంతి ఆకాశంనుండి 
భూమిమీదికి అవతరించిందో! (బ్రహ్మదేవుడు సౌందర్య సద్గుణాల సముదాయాన్ని ఈమెలోనే సమకూర్చాడేమో! 
ఈమె అవయవాలను పొందిన ఈ అలంకారాల శోభ యేపుణ్యం చేసిందో! ఈమె దేవకన్యో, యక్షకన్యో, సిద్దకన్యో, 
శోభాసమృద్దితో, అపారమైన కాంతితో, సకలశుభలక్షణాలతో (ప్రశంసింప దగిన శరీరం గల ఈమె ఒక దివ్యకన్వే 
అయి ఉంటుంది. 


విశేషం: అలం: SBY, సంవరణుని హృదయంలో అభిలాష జనించటానికి కారణ మైన తపతినిగురించి ఉత్రేక్షలో వర్ణించిన 
ఈ పద్యరచనలోని మాధుర్య మనే శబ్దగుణం రసపోషకం. (సంపా.) శంభు శబ్దం శివుడు, విష్ణువు, (బ్రహ్మ అని మువ్వురకు 
వర్తిస్తుంది. కాని ఈ పద్యంలో “బ్రహ్మ అనే అర్థంలోనే (గ్రహించడమైనది. 
చ. నెటికురులున్‌ విలోలసితనేత్రయుగంబును నొప్పలొల్ము వా 

తెటియును దీని యాననముతెల్వి కరంబు మనోహరంబు; నా 

GÊNAH యంతనుండి సతి నిట్టిలతాలలితాంగి జూచి యే 

నెటు(గ; సురేంద్రకన్యకలు నిట్టిరె రూపవిలాససంపదన్‌. 74 


ప్రతిపదార్థం: నెణీ, కురులున్‌= అందమైన జుట్టు; విలోల, సిత, నేత్ర యుగంబునున్‌= చలిస్తున్న తెల్లని కన్నుల జంట; 
ఒప్పులు+ఒల్కు, వా తెజయును= అందాలు చిందే పెదవీ; దీని, ఆననము, తెల్పి= దీని ముఖకాంతి; కరంబు= మిక్కిలి; 
మనోహరంబు= మనస్సును దోచుకొనునట్టిది; నా ఎటిగిన, అంత నుండి= నేను పుట్టి బుద్ది ఎటీగినప్పటి నుండి; ఇట్టి; 
లతా, లలిత+అంగిన్‌= ఇటువంటి తీగవలె సుకుమారమైన శరీరం కల దానిని; సతిన్‌= కాంతను; ఏన్‌= నేను; చూచి, ఎటు 
గన్‌= చూచి ఎరుగుట లేదు అనగా చూడలేదు; రూప, విలాస, సంపదన్‌= అందంయొక్క శృంగార కళా విశేషం యొక్క 
ఆధిక్యంలో; సుర+ఇం|ద్ర, కన్యకలున్‌= దేవేం(ద్రునియొక్క కన్యకలైనా; ఇట్టిరే= ఇట్టివారా? 


తాత్సర్యం: ఈమె అందమైన కేశపాశం, చలించే తెల్లని కన్నుల జంట, ఒప్పు లొలికే పెదవి, ముఖకాంతి ఎంతో 
మనోహరంగా ఉన్నాయి. నేను పుట్టి బుద్ది యెటిగిననాటినుండి - తీవవలె ఇంత సుకుమారమైన KO చూడలేదు. 
అందంలో శృంగారకళావిశేషంలో దేవతాకన్యకలలో నైనా ఇట్టాంటివా ళ్ళున్నారా? 


విశేషం: అలం: ఉదాత్తం. ఈ పద్యంలోకూడ అభిలాషను ధ్వనింపచేసే మాధుర్యగుణం పోషింపబడింది. (సంపా.) 


వ. అని వితర్మించుచు మదనకర్మ్శశమార్గణలక్షీభూతచేతస్ముం డయి తదీయగుణమయపాశబద్దుండునుం బోలె 
గదలనేరక తన్నివేశితచేతనుండునుంబోలె( ద న్నెటుంగక తద్రూపామృతపానంబున ననిమిషత్వంబునం 
బొందిన తన నయనంబుల దానియంద నిలిపి సంవరణుం డక్కన్యక కి ట్లనియె. 75 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 753 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారం; వితర్కించుచున్‌= ఊహిస్తూ; మదన, కర్కశ, మార్గ; లక్షీభూత, చేతస్కుండు+అయి= 
DHENGAH, కరకైన బాణాలకు గురిచేయబడిన మనస్సు కలవాడై; తదీయగుణమయ, పాశబద్దుండునున్‌+పోలెన్‌= 
దానియొక్క గుణాలనెడి (త్రాళ్ళచేత కట్టివేయబడినవానివలె; కదలనేరక= చలింపక; తద్‌+నివేశిత, చేతనుండునున్‌+పోలెన్‌= 
దానియందు ఉంచబడిన చైతన్యం కలవానివలె; తన్ను+ఎజుంగక= తన్ను తాను మరచి; తద్‌+రూప+అమృత, పానంబునన్‌= 
దానియొక్క రూపమనెడి అమృతాన్ని (త్రాగటంచేత; అనిమిషత్వంబునన్‌= రెప్పపాటు లేమిని అనగా దేవతాత్వమును; 
పాందిన; తన, నయనంబులన్‌= తన కన్నులను; దాని; అందు+అ= ఆ తపతియందే; నిలిపి, సంవరణుండు; ఆ+కన్యకకున్‌; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని ఊహిస్తూ తనమనస్సు మన్మథబాణాలకు గురికాగా, సంవరణుడు ఆమె గుణా లనే త్రాళ్ళతో 
కట్టివేయ బడ్డవానివలె కదలలేక, తన చైతన్యా న్నంతా ఆమెలో ఉంచినట్టు తనను తాను మరచి ఆమెరూప మనే 
అమృతాన్ని (త్రాగడంచేత రెప్పపాటు లేనికళ్ళను ఆమెవైపే నిలిపి, ఆ కన్యతో ఇట్లా అన్నాడు. 


విశేషం: అలం: రూపకం. చక్షుప్రీతి అనే మన్మథావస్థ. 


ఆ. meni జెప్ప మబల | యెవ్వరి దాన; వి । ట్లేల యున్నదాన వేకతంబ; 

క్రూర వన మృగములు గ్రుమ్మరుచున్న యీ | విజన విషమ శైల విపిన భూమి. 76 
ప్రతిపదార్థం: అబల!= ఓ కాంత!; ఎవ్వరిదానవు= ఎవరికి సంబంధించినదానివి; ఎజుగన్‌+చెప్పుము; (క్రూర, వన, 
మృగములు, (క్రుమ్మరుచు+ఉన్న= క్రూరమైన అడవిమృగాలు తిరుగుతున్న; ఈ, విజన, విషమ, శైల, విపిన, భూమిన్‌= ఈ 


మనుష్యులులేని ఎగుడుదిగుడు పర్వతారణ్య (ప్రదేశంలో; ఇట్టు= ఈవిధంగా; ఏల= ఎందుకు; ఏకతంబు+అ= ఒంటరిగా; 
ఉన్నదానవు= ఉన్నావు. 


తాత్సర్యం: ఓ కాంతా! నీ వెవరో వివరంగా చెప్పుము. (క్రూరమైన అడవిమృగాలు తిరుగుతున్న ఈ ప్రాంతంలో 
మనుష్యులు లేని ఎగుడుదిగుడు పర్వతారణ్య(ప్రదేశంలో ఈ విధంగా ఒంటరిగా ఎందు కున్నావు? 


క అని పలుకుచున్న నృపనం | దనునకు మటుమాట యీక తామరసనిభా 
నన మేఘమధ్యసౌదా | మనివోలె నడంగె దృష్టిమార్గము గడవన్‌. 77 


ప్రతిపదార్థం: అని, పలుకుచు, ఉన్న; నృప, నందనునకు= రాజకుమారునికి; మణుమాట= సమాధానం; ఈక=ఇవ్వకుండా; 
తామరస, నిభ+ఆనన= పద్మవంటి ముఖం కల ఆ తపతి; మేఘ, మధ్య, సౌదామని, పోలెన్‌= మేఘాలమధ్య మెరపు తీగవలె; 
దృష్టిమాగ్గము= చూపు (ప్రసరించే (త్రోవ; కడవన్‌= దాటి; అడంగెన్‌= మాయమయింది. 


తాత్సర్యం: అని మాట్లాడుతున్న రాజకుమారునికి బదులు చెప్పకుండా పద్మంవంటి ముఖం కల ఆ తపతి 
మేఘాలమధ్య మెరపుతీగవలె కంటికి కన్పించకుండా మాయమైపోయింది. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఇట్లద్భశ్యం బయిన యక్కన్యకం గానక మానవపతి మానరహితుం KOL మహీతలంబు పయిం బడి 
ప్రలాపించు చున్న, నాతని నభినవయౌవనవిభ్రమోద్డాసితు నంగజాకారుం జూచి తపతి తానును 


754 శ్రీమదాంధ్ర మహాభారతము 


మదనబాణబాధిత యై, తన రూపంబు జూపి మధురవచనంబుల ని ట్లేల మోహగతుండ BOL? తని పలికిన, 
దానికి సంవరణుం డి ట్లనియె. 78 


ప్రతిపదార్థం: ఇట్లు+అదృశ్యంబు+అయిన= ఈ విధంగా అగుపడకుండ పోయిన; ఆ+కన్యకన్‌= ఆ కన్నెను; కానక 
కనజాలక; మానవపతి= రాజు (సంవరణుడు); మానరహితుండు+అయి= అభిమానాన్ని కోల్పోయినవాడై; మహీతలంబు+ 
పయిన్‌+పడి= నేలమీదపడి; (ప్రలాపించుచున్నన్‌= ఏడ్చుచుండగా; ఆతనిన్‌= ఆ సంవరణుడిని; అభినవ యౌవన NGT 
ఉద్భాసితున్‌= సరిక్రొత్త యౌవన విలాసంచేత లెస్సగా (ప్రకాశించేవాడిని; అంగజ+ఆకారున్‌= మన్మధథునివంటి ఆకారం కల 
వాడిని; చూచి; తపతి; తానును; మదన బాణ బాధిత, ఐ= మన్మథ బాణాలచేత బాధింపబడినదై; తన, రూపంబున్‌, చూపి= 
తన రూపాన్ని చూపి; మధుర, వచనంబులన్‌= తీయని మాటలతో; ఇట్లు+ఏల= ఈ విధంగా ఎందుకు; మోహ, గతుండవు= 
మోహాన్ని పొందినవాడవు; అయితి(వి)= అయితివి; అని పలికినన్‌= అని పలుకగా; దానికిన్‌= ఆ తపతికి; సంవరణుండు= 
సంవరణుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈ విధంగా ఆమె అదృశ్యమై పోగా, సంవరణుడు ఆమెను కనుగొనలేక అభిమానాన్ని కోల్పోయి, 
నేలమీద పడి దుఃఖించాడు. నవయౌవనవిలాసంతో [ప్రకాశించేవాడు, మన్మథాకారుడు అయిన అతడిని చూచి తపతి 
తానుకూడ మన్మథబాణాలచేత బాధింపబడిం దై, అతనియెదుట నిలిచి, తీయనిమాటలతో “ ఈ విధంగా 


ఎందుకు మోహం పొందావు?” అని అడుగగా ఆమెతో సంవరణుడు ఇట్లా అన్నాడు. 
చ. ధరణి నతిప్రతాపబలదర్చములన్‌ విన నేన పెద్ద; నె 

వ్వరికిని మున్‌ భయంపడనివా(డ; భయార్తు(డ నైతి నిప్పు; పం 

కరుహదళాయతాక్రి! దయ గావుము నన్ను; భవన్నిమిత్త దు 

BISO పంచబాణహతి( బంచత( బొందకయుండునట్లుగన్‌. 79 
ప్రతిపదార్థం: వినన్‌= వినగా; ధరణిన్‌= భూమిమీద; అతి, ప్రతాప, బల, దర్పములన్‌= గొప్ప పరా(క్రమంచేత, బలంచేత, 
గర్వం చేత; నేను+అ, పెద్దన్‌= నేనే పెద్దను; మున్‌= ఇదివరకు; ఎవ్వరికిని; భయంపడనివా(డన్‌= ఎవ్వరికీ భయపడనివాడిని; 
ఇప్పుడు= ఇప్పుడు; భయ+ఆర్తు(డన్‌+ఐతిన్‌= భయంచేత దుఃఖాన్ని పొందినవాడ నైనాను; పంకరుహ, దళ+ఆయత+లక్షి= 
పద్మప[త్రాలవంటి విశాలా లయిన కన్నులు కలదానా; భవత్‌+నిమిత్త; దుర్భరతర, పంచబాణ, హతిన్‌= నీ కారణంగా భరింప 
సాధ్యం కాని మన్మథుని యొక్క దెబ్బచే; పంచతన్‌= మరణాన్ని; పొందక; ఉండునట్లుగన్‌= ఉండే విధంగా; దయన్‌= 
దయతో; కావుము= కాపాడుము. 
తాత్సర్యం: గొప్పబలగర్వపరా(క్రమాలలో ఈ భూమిమీద నేనే గొప్పవాడిని. ఇంతవరకు ఎవ్వరికీ భయపడనివాడిని; 
కాని ఇప్పుడు భయంతో బాధితుడ నయ్యాను. ఓ పద్మాక్షీ! నీ కారణంగా భరింపరాని మన్మథునిదెబ్బతో మరణం 
పొందకుండ, దయతో నన్ను రక్షింపుము. 


వ. Wan గాంధర్వవివాహంబున వరియింపు' మనిన సంవరణునకు( దపతి యి ట్లనియె. 80 


ప్రతిపదార్థం: నన్నున్‌= నన్ను; గాంధర్వ వివాహంబునన్‌= గాంధర్వ వివాహ పద్దతిలో; వరియింపుము= కోరి పెండ్డాడు; 
అనినన్‌= అని అడుగగా; సంవరణునకున్‌= సంవరణునికి; తపతి=తపతి; ఇట్ల్టు= ఈ విధంగా; అనియె= అన్నది. 


ఆదిపర్వము - సప్రనూశ్వాసము 755 


తాత్సర్యం: 'నన్ను గాంధర్వవివాహపద్దతిలో పెండ్లి చేసికొను మని అడుగగా; సంవరుణునితో తపతి ఈ విధంగా 
పలికింది. 


విశేషం: గాంధర్వ వివాహాలు: వధూవరులు పరస్పరం ప్రేమించుకొని పెద్దలతో అవసరం లేకుండా రహస్యంగా, అమం(త్రకంగా 
చేసికొనే వివాహం. వివాహాలు ఎనిమిది విధాలు. (1) (బ్రాహ్మం (2) దైవం (3) ఆర్షం (4) ప్రాజాపత్యం (5) రాక్షసం (6) 
ఆసురం (7) గాంధర్వం (8) పైశాచం (వివరాలకు చూడు. ఆది.4.55) 


క, డభువనైకదీపకుం డగు । సవితృనకు( Bare; మటియు సావిత్రికి నే 

నవరజ, నవినయవర్ణిత; నవనీశ్వర! వినుము తపతి యను సురకన్యన్‌. 81 
ప్రతిపదార్థం: అవని+ఈశ్వర= భూపతీ! సంవరణ మహారాజా!; వినుము; ఏన్‌= నేను; భువన+ఏక, దీపకుండు, అగు= 
లోకాన్ని అంతటిని వెలిగించేవా డైన; సవితృనకున్‌= సూర్యునికి; తనూజన్‌= కూతురిని; మణీయు; సావి(త్రికిన్‌= సావిత్రికి; 


అవరజన్‌= తోబుట్టువును- చెల్లెలిని; అవినయ, వర్జితన్‌= అవినయంచేత విడువబడినదానిని - అనగా గర్వంలేనిదానిని; 
తపతి అను; సురకన్యన్‌= దేవకన్యను. 


తాత్సర్యం: ఓ రాజా! విను. లోకాన్ని వెలిగించే సూర్యునికూతురిని. సావిత్రికి చెల్లెలిని. గర్వం లేనిదానిని. తపతి 
అనే పేరుగల దేవకన్యను. 


వ. “నాయందు నీకుం బ్రియంబు గలదేని మదీయ జనకు నడుగుము; న న్నిచ్చు; నింతులకు స్వాతంత్ర్యంబు లేమి నీ 
వెటుంగుదువు గాదె! కావున ననవరతజపనియమప్రణిపాతంబుల నాదిత్యు నారాధింపు' మని చెప్పి తపతి 
యాదిత్యమండలంబున SON; నంత సంవరణుండు మూర్ణాగతుం డయి పడియున్న నాతని యమాత్యుండు 
వచ్చి శీతలపరిషేచనంబు సేసిన మూర్చదేఖి యమ్మహీపతి మహాభక్తి నప్పర్వతంబున నుండి సూర్యు 
నారాధించుచు. 82 

ప్రతిపదార్థం: నాయందున్‌= నాపై; నీకున్‌; ప్రియంబు= (పేమ; కలదు+ఏనిన్‌= ఉన్నచో; మదీయ, జనకున్‌= నాయొక్క 
తండ్రిని; అడుగుము; నన్నున్‌+ఇచ్చున్‌= నన్ను నీ కిచ్చి వివాహం చేస్తాడు; ఇంతులకున్‌; స్వాతం(త్ర్యంబు, లేమి= స్వేచ్చలేకుండుట; 
నీవు; ఎఖుంగుదువుకాదె= తెలియుదువు కదా; కావునన్‌= కాబట్టి; అనవరత, జప, నియమ, (ప్రణిపాతంబులన్‌= ఎడతెగని 
జపాలచేత, నియమాలచేత, నమస్కారాలచేత; ఆదిత్యునిన్‌= సూర్యుడిని; ఆరాధింపుము= సేవింపుము; అని, చెప్పి; తపతి; 
ఆదిత్య, మండలమునకున్‌= సూర్యమండలానికి; అరిగెన్‌= వెళ్ళింది; అంతన్‌= తరువాత; సంవరణుండు; మూర్చా, గతుండు+ 
అయి= మూర్భ్చపోయినవాడై; పడియున్నన్‌, ఆతని= ఆ సంవరణునియొక్క; అమాత్యుండు= మంత్రి; వచ్చి; శీతల, 
పరిషేచనంబు, చేసినన్‌= చల్లని నీళ్ళు చల్లగా; మూర్చ, తేరి= మూర్భనుండి తేరుకొని; ఆ+మహీపతి= ఆ రాజు (సంవరణుడు); 
మహా భక్తిన్‌= మిక్కిలి భక్తితో; ఆ+పర్వతంబునన్‌= ఆ కొండమీద; ఉండి= నివసించి; సూర్యున్‌= సూర్యుణ్ణి; 
ఆరాధించుచున్‌=సేవిస్తూ. 

తాత్సర్యం: 'నాపై నీకు (పేమ ఉంటే, మా తండ్రిని అడుగుము; న న్నిస్తాడు. (స్త్రీలకు స్వాతం(త్ర్యం లే దని నీకు 

తెలుసుకదా! కనుక నిరంతరజపాలతో, నియమాలతో, నమస్కారాలతో సూర్యుడిని ఆరాధించుము” అని పలికి 

తపతి సూర్యమండలానికి వెళ్ళిపోయింది. తరువాత సంవరణుడు మూర్భపడి ఉండగా, అతనిమం(త్రి వచ్చి చల్లని 
నీటితో మూర్భతేర్చాడు. ఆ మహారాజు ఆ పర్వతంమీదనే ఉండి, మహాభక్తితో సూర్యుడిని ఆరాధించాడు. 


756 శ్రీమదాంధ్ర మహాభారతము 
వసిష్టుడు తపతిని గొనితెచ్చి సంనరణునకు వివాహంబు సేయించుట (సం.1-162-12) 


చ. ప్రతిహత రాగ కోపభయు( బంకరుహప్రభవప్రభావు దూ 

రితదురితున్‌ మునీశ్వరవరిష్టు వసిష్టమహామునిం బురో 

హెతు నతిభక్తితో( దల(చె; నిష్ట మెటింగి వసిష్ణుడున్‌ సమా 

హెతమతి నే(గుదెంచి కనియెం బ్రభు సంవరణుం బ్రియంబునన్‌. 83 
ప్రతిపదార్థం: ప్రతిహత, రాగ, కోప, భయున్‌= నిరోధింపబడిన రాగం, కోపం, భయం కలవాడూ; పంకరుహ, (ప్రభవ, 
(ప్రభావున్‌= పద్మంనుండి పుట్టిన (బ్రహ్మదేవునివంటి మహిమ కలవాడూ; దూరిత దురితున్‌= దూరం చేయబడిన పాపం 
కలవాడూ - అనగా ఏ పాపమూ చేయనివాడూ; ముని+ ఈశ్వర, వరిష్ణున్‌= మునిశ్రేషులలో ఉత్తముడైనవాడూ; అయిన; వసిష్ట, 
మహామునిన్‌= వసిష్ట మహర్షిని; పురోహితున్‌= తన పురోహితునిగా; అతి, భక్తితోన్‌= మిక్కిలి భక్తితో; తలణెన్‌= స్మరించాడు; 
ఇష్టము+ఎటింగి= అతని కోరికను తెలిసికొని; వసిష్టుడున్‌= వసిష్టుడుకూడా; సమాహిత, మతిన్‌= (ప్రసన్నమైన మనస్సుతో; 
ఏ(గుదెంచి= వచ్చి; WADA; సంవరణున్‌= సంవరణుడిని; (ప్రియంబునన్‌= (ప్రేమతో; కనియెన్‌= చూచాడు. 
తాత్సర్యం: రాగం, కోపం,భయం లేనివాడు (బ్రహ్మదేవునితో సమానమైన ప్రభావం గలవాడు, పాపరహితుడు, 
మునిశ్వరశ్రేష్ణుడు, తమ పురోహితుడు అయిన వసిష్థమహామునిని సంవరణుడు మిక్కిలి భక్తితో స్మరించాడు. 
అతని కోరికను తెలిసికొని, ఆ మహాముని (ప్రసన్నమైన మనసుతో వచ్చి, ఆ ప్రభువును ప్రేమతో దర్శించాడు. 


వ. ఇట్లు దలంచిన పండ్రెం డగు దివసంబునకు వచ్చి వసిష్ణుం డవిరతవ్రతోపవాసకృ్ళశీభూతశరీరుం డయి యున్న 
సంవరణుం జూచి యాతండు తపనసుత యయిన తపతియందు బద్దానురాగుం డగుట తన యోగ దృష్టి నెటింగి. 

84 

ప్రతిపదార్థం: gèn; తలంచిన= స్మరించిన; పం[డైెండు+అగు= పన్నెండవది అయిన; దివసంబునకున్‌= రోజునకు; వచ్చి; 
వసిష్టుండు; అవిరత, (వ్రత+ఉపవాస, కృశీభూత, శరీరుండు+అయి= ఎడతెగని (వ్రతోపవాసాలచేత బక్కచిక్కిన దేహం 
కలవాడై; ఉన్న, సంవరణున్‌= ఉండే సంవరుణ్ణి; చూచి; ఆతండు= ఆ సంవరణుడు; తపన, సుత, అయిన= సూర్యుని కూతు 


రైన; తపతి అందున్‌ = తపతిపై; బద్ద+అనురాగుండు+అగుటన్‌= కట్టివేయబడిన (పేమ కలవా డగుటను; తన, యోగద్నృష్టిన్‌= 
తన యోగదృష్టితో; ఎటింగి= తెలిసికొని. 


తాత్సర్యం: ఈ విధంగా సంవరణుడు తలచుకొన్న పన్నెండవ రోజున వసిష్టుడు వచ్చి, ఎడతెగని వ్రతోపవాసాలతో 
కృశించి ఉన్న అతడిని చూచి, అతడు సూర్యపుత్రిక అయిన తపతిపై గాఢమైన (ప్రేమ కలిగి ఉన్నా డని తన యోగ 
దృష్టితో తెలిసికొని. 
చ. జగదభివంద్యు( డాక్షణమ సమ్మతి సంవరణ ప్రయోజనం 

బొగి నొనరింపగా నయుతయోజనముల్‌ చని లోకలోచనుం 

డగు దిననాథు నాతతసహస్రకరుం గని సంస్తుతించె న 

త్యగణితవేదమంత్రముల నమ్మునినాథు( డతిప్రియంబునన్‌. 85 


ఆదిపర్వము = సప్రమూశ్వాసము 757 


ప్రతిపదార్థం: జగత్‌+అభివంద్యుడు= లోకంచేత నమస్కరింపదగినవాడు - వసిష్టుడు; ఆ, క్షణము+అ= అప్పటికప్పుడే; 
సమ్మతిన్‌= అంగీకారంతో; సంవరణ ప్రయోజనంబు= సంవరణునియొక్క పని; ఒగిన్‌= (క్రమంగా; ఒనరింప(గాన్‌= చేయటానికి; 
అయుత; యోజనముల్‌= పదివేల ఆమడలదూరం; చని= వెళ్ళి; లోక, లోచనుండు+అగు= లోకాలకు క్షన్నైనవాడగు; దిన, 
నాథున్‌= పగటికి ప్రభు వైనవాడిని; ఆతత, సహ(స్రకరున్‌= విస్తారమైన వేయికిరణాలు కలవాడిని; కని= చూచి; ఆ+మునినాధథుC 
డు= ఆ మునిశ్రేష్టుడైన, వసిష్టుడు; అతి+(ప్రియంబునన్‌= మిక్కిలి (పీతితో; అతి+అగణిత, వేదమం(త్రములన్‌= లెక్కలేనన్ని 
వేదమం(త్రాలతో; సంస్తుతించెన్‌= స్తోత్రం చేశాడు. 


తాత్సర్యం: జగత్ఫూజ్యాడైన వసిష్టమహాముని అప్పటి కప్పుడే సంవరణునికోర్కె తీర్చటానికి అంగీకరించి పదివేల 
ఆమడలు పయనించి, లోకాలకు కన్నెనవాడు, పగటికి (ప్రభువు, విస్తారమైన వేయికిరణాలు కలవాడు అయిన 
సూర్యుడిని చూచి మిక్కిలి ప్రీతితో అనేకవేదమంత్రాలతో స్తోత్రం చేశాడు. 


వ. సూర్యుండును వసిష్టమహాముని నతిగౌరవంబున సంభావించి 'భవదాగమన ప్రయోజనంబు Wa మనిన వసిష్టుం 
డి ట్లనియె. 86 

ప్రతిపదార్థం: సూర్యుండును= సూర్యుడుకూడ; వసిష్టమహామునిన్‌= వసిష్టమహర్షిని; అతి, గౌరవంబునన్‌= మిక్కిలిగౌరవంతో; 

సంభావించి= పూజించి; భవత్‌+ఆగమన, ప్రయోజనంబు= మీరు వచ్చిన పని; చెప్పుము+అనినన్‌= చెప్పండి అనగా; 

వసిష్టుండు= వసిష్టుడు; ఇట్టు+అనియెన్‌. 

తాత్సర్యం: సూర్యుడుకూడ వసిష్టమహర్షిని మిక్కిలి మర్యాదతో పూజించి మీ రాకకు కారణ మేమి? చెప్పం” డని 

వసిష్టుణ్ణి అడిగాడు. అపుడు వసిష్టుడు ఈ విధంగా అన్నాడు. 


(౫g 


“'అలఘుండు పారవకులశేఖరుండు సం 1 వరణు( డన్వా( డనవరత కీర్తి 
విదితుండు ధర్మార్థవిదు(డు నీ పుత్తికి 1 నగణిత గుణముల దగు వరుండు 
గావున నతనికి దేవిగా దపతి నీ | వలయు గూ(తుల( గన్నఫలము దగిన 
వరులకు సద్ధర్మచరితుల SC గాన్స 1 కాదె!' నావుడు సూర్యు డాదరించి 


ఆ. SO రాజవంశకరు(డు సంవరణుండ | యనుగుణుండు దీని” కని కరంబు 
గారవమున నిచ్చి యా బుషితోడ( బు । BOT దపతి( గురుకులాంచితునకు. 87 


ప్రతిపదార్థం: అలఘుండు= తక్కువవాడు కానివాడు - అనగా గొప్పవాడు; పౌరవ, కులశేఖరుండు= పూరువుయొక్క 
వంశానికి శిరోభూషణమైనవాడు; సంవరణుండు; అన్‌+వా(డు= అనేవాడు; అనవరత; కీర్తి విదితుండు= ఎల్లప్పుడు కీర్తిచేత 
తెలియబడిన వాడు - అనగా కీర్తిచేత (ప్రసిద్దుడు; ధర్మ+అర్థ, విదుడు= ధర్మార్థాలను తెలిసినవాడు; నీ పు్రికిన్‌= 
నీకుమార్తెకు; అగణిత, గుణములన్‌= లెక్కలేనన్ని సుగుణాలచేత; తగు, వరుండు= తగిన భర్త; కావునన్‌; తపతిన్‌; అతనికిన్‌, 
దేవికాన్‌= అతనికి భార్యగా; ఈవలయున్‌= ఇయ్యవలసింది; కూతులన్‌= కుమార్తెల్ని; కన్న= కనినందులకు; ఫలము= 
ఫలితము; తగిన, వరులకున్‌= యోగ్యులైనవరులకు; సత్‌+ధర్మ, చరితులకున్‌= చక్కని ధర్మంతో కూడిన నడవడి కలవారికి; 
ఈన్‌+కాన్సు+అ కాదె= ఇవ్వగలగటమే కదా!; నావుడు= అని అనగా; సూర్యుడు; ఆదరించి; దీనికిన్‌= ఈ తపతికి; వరు 
డు= భర్త (కోరదగినవాడు); రాజవంశకరు(డు= సంతానంవలన చం|(ద్రవంశాన్ని నిలిసీవాడు; సంవరణుండు+అ= సంవరణుడే; 


758 శ్రీమదాంధ్ర మహాభారతము 


అనుగుణుండు= తగిన గుణాలు కలవాడు; అని= అని తలచి; కరంబు= మిక్కిలి; గౌరవమునన్‌= (ప్రేమతో; తపతిన్‌; కురు, 
కుల+అంచితునకున్‌= కురుకులంచేత పూజింపబడేవానికి; ఇచ్చి; ఆ బుషితోడన్‌= ఆ బుషివెంట; పుత్తెంచెన్‌= పంపాడు. 


తాత్సర్యం: 'గొప్పవాడు, పూరువుయొక్క వంశానికి శిరోభూషణమైనవాడు, ఎల్లప్పుడు కీర్తిచేత ప్రసిద్దుడు, ధర్మార్థాలు 
తెలిసినవాడు అయిన సంవరణుడు అనేకసద్గుణాలచేత నీపుత్రికకు తగినవరుడు. కనుక అతనికి భార్యగా తపతిని 
ఇవ్వాలి. కుమార్తెలను కన్నందుకు ఫలం -ధర్మబద్దమైన నడవడిగల తగినవరులకు ఇవ్వగలగటమే కదా! అని 
పల్కగా, సూర్యుడు వసిష్టునిమాట ఆదరించి, 'చం[ద్రవంశాన్ని నిలిపేవాడైన సంవరణుడే ఈమెకు తగిన వరు డని 
- మిక్కిలిపీతితో, కురుకులంచేత పూజింపబడే అతనికి తపతి నిచ్చి ఆ బుషివెంట సాగనంపాడు. 


వ. ఇ ట్లొక్కనిమిషంబున మున్నూటయటువదినాలుగు యోజనంబులు పటిచు నాదిత్యురథంబుతో నశ్రమంబున 
నరిగి, తపనదత్త యయిన తపతిం దోడ్మొని వచ్చి, వసిష్ణుండు విధివంతంబుగా సంవరణునకుం దపతి వివాహంబు 
సేయించెం గావున మహాత్ము లయిన పురోహితులం బడసిన రాజుల కభీష్టంబు లయిన శుభంబు లగుట నిశ్చయం; 
బిట్లు సంవరణుండు దపతి వివాహంబయి. 88 


ప్రతిపదార్థం: ఇట్టు+ ఒక్క, నిమిషంబునన్‌; మున్నూట అరువది నాలుగు యోజనంబులు; పజిచు= పరుగెత్తు; ఆదిత్యు 
రథంబుతోన్‌= సూర్యునియొక్క రథంతో; అ(శ్రమంబునన్‌= (శ్రమలేకుండా; అరిగి= వెళ్ళి; తపన, దత్త, అయిన= సూర్యునిచే 
ఇవ్వబడినదైన; తపతిన్‌; తోడ్కొనివచ్చి= తీసికొనివచ్చి; వసిష్టుండు; విధివంతంబుగాన్‌= శాస్త్రపద్దతిగా; సంవరణునకున్‌, 
తపతిన్‌, వివాహంబు; చేయించెన్‌, కావునన్‌; మహత్‌+ఆత్ములు+ఐన= మహనీయులైన; పురోహితులన్‌; పడసిన= పొందిన; 
రాజులకున్‌; అభీష్టంబులు+అయిన= కోరబడినవైన; శుభంబులు+అగుట; నిశ్ళ్చయంబు; ఇట్లు; సంవరణుండు; తపతిన్‌; 


వివాహంబు+అయి= moh నసికొని. 


తాత్సర్యం: ఈ విధంగా, నిముషానికి మూడువందల అరవైనాలుగు ఆమడలు SENG, సూర్యుని రథంతోపాటు 
శ్రమలేకుండ వెళ్ళి, అత డిచ్చిన తపతిని తనవెంట తీసికొనివచ్చి, వసిష్టుడు శా(స్రోక్తంగా తపతీసంవరణులకు 
వివాహం జరిపించాడు. అందుచేత మహాత్ములైన పురోహితులను పొందినరాజులకు కోరుకొన్న శుభాలు కలగటం 
నిశ్చయం. ఈ విధంగా సంవరణుడు తపతిని వివాహం చేసికొని. 


క. 6 తరుణియందు( జేతో | జాత సుఖప్రీతి( దగిలి శెలాటవులన్‌ 
వీతన్ఫపకార్యధర్మ | వ్రాతుం డయి పదియురెండువర్షము WOSE. 89 


ప్రతిపదార్థం: ఆ, తరుణియందున్‌= ఆ కాంతయందు; చేతోజాత; సుఖ(ప్రీతిన్‌= మన్మథ సుఖప్రీతితో; తగిలి= తగులుకొని, 
ఆసక్తి కలిగి; వీత, నృపకార్య ధర్మవాతుండు+అయి= వదలిన రాచకార్య ధర్మసమూహం కలవాడై; శైల+అటవులన్‌= 
కొండలందు, అడవులందు; పదియు, రెండు, వర్షములు= పండ్రెండేండ్డు; ఉండెన్‌. 


తాత్సర్యం: మన్మథసుఖ ప్రీతితో ఆ తపతితోనే కాపురం చేస్తూ, రాచకార్యాలను, ధర్మాలను వదలి పన్నెండేళ్ళు 
కొండలలో, అడవులలో ఉండిపోయాడు. 


ఆదిపర్వము = సప్రమూశ్వాసము 759 


వ. 'దానంజేసి మహీతలంబున కనావృష్టి యయిన నెటింగి వసిష్ణుండు శాంతికపాొష్టికవిధు లొనరించి, సంవరణుం 
దోడ్క్మొని హస్తినాపురంబున కరిగిన నఖిలప్రజకు ననురాగం బయ్యె; ననావృష్టి దోషంబునుం బాసె; నంత 
సంవరణునకు( దపతికిం దాపత్యుండై వంశకరుండు కురుండు పుట్టె, నది మొదలుగా మీరును దాపత్యుల రయితి' 
రని గంధర్వుండు చెప్పిన నర్జునుండు వెండియు ని ట్లనియె. 90 


ప్రతిపదార్థం: దానన్‌+చేసి= అందువలన; మహీ, తలంబునకున్‌= భూమండలానికి; అనావృష్టి, అయినన్‌= వానలేమి 
ఏర్పడగా; ఎటీంగి= తెలిసికొని; వసిష్టుండు; శాంతి, పౌష్టిక, విధులు= శాంతికములు, పౌష్టికములు అయిన వేదకర్మలను; 
ఒనరించి= చేసి; సంవరణున్‌= సంవరణుని; తోడ్కొని= తీసికొని; హస్తినాపురంబునకున్‌= హస్తినాపురానికి; అరిగినన్‌= వెళ్ళగా; 
అఖిల= సమస్త; (ప్రజకున్‌= జనులకు; అనురాగంబు+అయ్యెన్‌= ప్రీతికలిగింది; అనావృష్టి, దోషంబునున్‌= వానలేమి లోపంకూడ; 
పాసెన్‌= తొలగింది; అంతన్‌= అటు; సంవరణునకున్‌, తపతికిన్‌; తాపత్యుండు+ఐ= తపతి కుమారు డై; వంశకరుండు= 
సంతానం వలన వంశాన్ని నిలిపేవాడేకాక వంశానికి పేరు తెచ్చేవాడు; కురుండు= కురువు; పుట్టెన్‌; అది, మొదలుగాన్‌= 
ఆనాటి నుండి; మీరును; తాపత్యులరు= తపతి సంతానమైనవారు; అయితిరి; అని, = ఆ విధంగా; గంధర్వుండు; చెప్పినన్‌= 
చెప్పగా; అర్షునుండు; వెండియున్‌, మరలా; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'దానివలన భూమండలంలో అనావృష్టి ఏర్పడగా, అది తెలిసికొని వసిష్టుడు శాంతిక, పౌష్టిక, వైదిక 
క్రియలు చేసి, సంవరణుడిని తనవెంట పిలిచికొని హస్తినాపురానికి వెళ్ళాడు. ప్రజలంతా ఆనందించారు. అనావృష్టి 
తొలగింది. తరువాత సంవరణుడిని తనవెంట పిలిచికొని హస్తినాపురానికి వెళ్ళాడు. ప్రజ లంతా ఆనందించారు. 
అనావృష్టి తొలగింది. తరువాత సంవరణునికి, తపతికి వంశకర్త అయిన కురుడు పుట్టాడు. అప్పటినుండి మీరు 
కూడా తాపత్యు లయ్యారు, అని గంధర్వుడు చెప్పగా, అర్జునుడు మరల ఇట్లా అన్నాడు. 


విశేషం: 'హిమకరు(దొట్టి పూరుభరతేశకురుప్రభుపాండుభూపతుల్‌ | క్రమమున వంశకర్త లన(గా మహినొప్పిని (1.14) 
చంద్ర వంశంలోని వంశకర్తల చరిత్రలు పాండవుల చరిత్రకంటె ముందు చెప్పటం మహాభారతంలో కాలక్రమంలో చెప్పే 
కథాకథనశిల్సం. భరతుని తరువాత కురుమహారాజు జననం చెప్పి ఉండవలసింది. కాని, అంగారపర్గునికథలో పాండవులు 
- కౌరవు లనేకాదు, తాపత్యులు అనికూడా వాళ్ళు పిలువబడతా రనే అంశం చెప్పువలసివచ్చినప్పుడు కురుజన్మవృత్తాంతం 
చెప్పటం జరిగింది. ఇది కార్యకారణసంబద్దమైన కథాకథనపద్దతి. చంద్రవంశంలోని రాజులను వంశకర్తలపేర్లతో (అంటే వారి 
సంతాన మని) పిలిచే పద్దతి ఉన్నది. అంటే - పాండవులనుకూడా పౌరవు లనీ, భారతు లనీ, కౌరవు లనీ పిలుస్తారు. 
ఇంతేకాక - వంశకర్తల భార్యల పేర్లతో (వారిసంతాన మని) పిలిచే సంప్రదాయంకూడా ఉన్నది. అటువంటి విశిష్ట గౌరవం 
ఇద్దరు ముగ్గురికిమా(త్రమే దక్కింది. అందులో ముఖ్యులు, తపతి, కుంతి, సత్యవతి. పాండవులను 'తాపత్యు'లని అంగారపర్గుడు 
కావా లనే పేర్కొన్నాడు. తీగలాగితే డొంకంతా కదలినట్టు 'మేము తాపత్యుల మె ట్ల్టయ్యాం?' అన్న (ప్రశ్ళతో తపతీసంవరణోపా 
ఖ్యానం అంతా చెప్పాడు అయితే ఈ కథ వంశకథమా(త్రమే కాదు; మరేవంశకర్తజీవితంలోనూ కనపడని పురోహిత 
మాహాత్యాాన్ని చెప్పేకథ. సంవరణమహారాజువలె పాండవులుకూడా పురోహితపురస్సరులై ఉండా లని అంగారపర్గునిహితబోధ. 
పురోహితునివలన హితం కలిగిన వంశకర్తకథ విన్న తరువాత, ఆ పురోహితుడైన వసిష్టునిమహత్యాన్నిగురించి అర్జునుడు 
తెలిసికొనగోరటం సహజం. ఒక కథలోనుండి మరొక కథ సహజంగా ఉద్భవించే కథాకథన Boyo ఇది. నన్నయగారి 
ప్రసన్నకథాకవితార్థయుక్తికి అత్యంత సహజంగా ఆవిష్కరించిన కథార్థాలు ఈ ఘట్టంలోనే ఉన్నాయి. 


760 శ్రీమదాంధ్ర మహాభారతము 


క, నుతముగ WOO భూ । పతులకు నాద్యులకు( బుణ్యభాగులకు( బురో 

హితు( డయిన వసిష్ట మహా! త్మత( జెప్పము విన(గ వలతు మది WTS. 91 
ప్రతిపదార్థం: నుతముగన్‌= కొనియాడదగినట్టుగా; అస్మత్‌+కుల, భూపతులకున్‌= నా (మా) యొక్క వంశమందలి 
రాజులకు; ఆద్యులకున్‌= మొదటివారలకు; పుణ్యభాగులకున్‌= పుణ్యదంపతులకు; పురోహితు(డు+అయిన= పురోహితుడు 
అయిన; వసిష్ట= వసిష్టునియొక్క; మహా+ఆత్మతన్‌= మహిమను; మదిన్‌= మనస్సునందు; ఏర్పడ(గన్‌= చెప్పుము; విన 
గన్‌+వలతున్‌= వినటానికి, కోరుకొంటాను. 
తాత్సర్యం: మా వంశంలో మొదటివారు, పుణ్యాత్ములు అయిన ప్రభువులకు పురోహితుడుగా (ప్రశంస లందుకొన్న 
వసిష్టులవారిమహిమను మనసుకు వచ్చే విధంగా స్పష్టంగా వినా లని ఉన్నది; తెలియజేయండి. 


వ. అనిన గంధర్వుం డి ట్లనియె. 92 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అడుగగా; గంధర్వుండు= అంగారపర్గు డనే గంధర్వరాజు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 


తాత్సర్యం: అని అనగా గంధర్వుడైన అంగారపర్గ్షుడు ఈ విధంగా అన్నాడు. 


క, ధృతి నెవ్వని నేని పురో I హితుగా( బుణ్యమున( బడసి యిక్ష్వాకుకులో 
దితు లైన పతులు రాజ్యో - నృతి నొప్పం జేసి రుర్వి నానాక్రతువుల్‌. 93 
ప్రతిపదార్థం: ఇక్ష్వాకు, కుల+ఉదితులు+అయిన= ఇక్ష్వాకువంశంలో జన్మించిన; పతులు= రాజులు; ధృతిన్‌= సంతోషంతో; 


ఎవ్వనిన్‌+ఏని= ఎవరినైతే; పురోహితు(గాన్‌= పురోహితునిగా; పుణ్యమునన్‌= పుణ్యంచేత; పడసి= పొంది; ఉర్పిన్‌= భూమిమీద; 
రాజ్య+ఉన్నతిన్‌= రాజ్యముయొక్క గొప్పతనం; ఒప్పన్‌= (ప్రకాశింపగా; నానా, (క్రతువుల్‌= అనేకవిధా లైన యజ్ఞాలు; చేసిరి. 


తాత్సర్యం: ఇక్ష్వాకువంశరాజులు పుణ్యవశంచేత ఎవరిని పురోహితునిగా పొంది, రాజ్యగౌరవం (ప్రకాశించగా, 
భూమిమీద పెక్కువిధా లైన యజ్ఞాలు చేశారో. 


క, బలమటి కామక్రోధం | బులు రెండు జయింప(బడి తపోవీర్య బలం 

awe జేసి చేయునవి ని । చ్చలు నెవ్వనియేని పాద సంవాహంబుల్‌. 94 
ప్రతిపదార్థం: నిచ్చలున్‌= ఎల్లప్పుడు; ఎవ్వని+ఏని= ఎవరియొక్క; పాద, సంవాహంబుల్‌= పాదాలు ఒత్తుటలు; బలము+అటీ= 
బలం నశించి; కామ, (క్రోధంబులు= కామము, (క్రోధము; రెండు= రెండూ; జయింపన్‌+పడి= జయింపబడి; తపోవీర్య 
బలంబులన్‌+చేసి= తపముయొక్క (ప్రభవాతిశయంవలన; చేయునని. 
తాత్సర్యం: ఎల్లప్పుడు ఎవరి పాద సంవాహనం చేస్తే కామ(క్రోధాలు రెండూ బలహీనాలై జయింపబడి, తపస్సు 
యొక్క (ప్రభావాతిశయాలచేత చేసే పను లౌతాయో. 


విశేషం: తపళ్ళక్తియొక్క బలంచేత, కామ(క్రోధాలు బలహీనమై జయింపబడి నిత్యం ఎవ్వరి పాదసంవాహాలను చేస్తాయో - 
అంటే ఎవరికి అధీనాలు అవుతాయో అనికూడా చెప్పవచ్చును. 


ఆదిపర్వము - సప్త్రమూశ్వాసము 761 


“శమహీను( డైన విశ్వామిత్రు చేసిన | యపకారమున( జేసి యాత్మసుతులు 
యమసదనంబున కరిగిన, వారల । దనతపోవీర్యసత్త్వముల DOL 
గ్రమ్మఖింప(గ శక్తి కలిగియు, వేల న | య్యంబుధి గడవనియట్ల శాంతు( 
డయి యెవ్వ(డేని కృతాంతకు( గడవంగ | నొల్లండ, యట్టి యత్యుగ్రతేజు( 


(౫a 


ఆ. డగు వసిష్టముని మహాత్మత( జెప్ప నా । యలవియయ్య'! యనిన నవ్వసిష్ట 
గాధిసుతుల కేమికారణంబున నిట్టి । వైర మయ్యె నెటు(గ వలతు దీని. 95 


ప్రతిపదార్థం: శమ, హీను(డు+ఐన= శాంతం లేనివాడైన; విశ్వామి(త్రు, చేసిన= విశ్వామిత్రుడు చేసిన; అపకారమునన్‌+చేసి= 
అపకారంవలన; ఆత్మసుతులు = తన కుమారులు; యమ, సదనంబునకున్‌=యముని ఇంటికి; అరిగినన్‌= వెళ్ళగా; 
వారలన్‌= వాళ్ళను; తన, తపోవీర్య, సత్ఫ్యముల, పేర్మిన్‌= తనతపస్సుయొక్క (ప్రభావబలాల అతిశయంతో; (క్రమ్మణింప(గన్‌= 
మరలించటానికి; శక్తి కలిగియున్‌= బలము ఉండియు; వేలన్‌= చెలియలికట్టను; ఆ+అంబుధి= ఆ సముద్రం; కడవని, 
అట్టు+అ= దాటనివిధంగానే; శాంతు(డు+అయి= శాంతం కలవాడై; ఎవ్వు(డు+ఏని= ఎవరైనా; కృత+అంతకున్‌= 
యమధర్మరాజును; కడవంగన్‌= దాటివెళ్ళడానికి; ఒల్లండు+అ= ఇష్టపడడో; అట్టి; SOTEN, తేజుడు= అటువంటి మిక్కిలి 
భయంకరమైన తేజస్సు కలవాడు; అగు, వసిష్థముని; మహత్‌+ఆత్మతన్‌=మహానుభావతను; చెప్పన్‌= చెప్పటానికి; నా, అలవి, 
అయ్య!= నాకు సాధ్య మౌతుందటయ్యా!; అనినన్‌= అని అనగా; ఆ+వసిష్ట్థ, గాధిసుతులకున్‌= ఆ వసిష్టవిశ్యామి(త్రులకు; 
ఏమి, కారణంబునన్‌= ఎందువల్ల; ఇట్టి, వైరము+అయ్యెన్‌= శత్రుత్వం కలిగిందో; దీనిన్‌= దీనిని; ఎటు(గన్‌ వలతున్‌= 
తెలిసికొనగోరుతున్నాను. 


తాత్సర్యం: 'శాంతస్వభావం లేని విశ్వామిత్రుడు చేసిన అపకారంవలన, తనకుమారులు యమలోకానికి వెళ్లగా, 
వాళ్ళను తనతపః(ప్రభావంతో మరలించటానికి సమర్ధు డై ఉండికూడ, చెలియలికట్టను సముద్రం దాటనట్లే 
శాంతుడై, యమధర్మరాజును అతి(క్రమించటానికి ఎవరు ఇష్టపడలేదో - అట్లాంటి మహాభయంకరమైన తేజస్సు కల 
వసిష్థమహాముని మహిమను చెప్పటం నా తరమా? అని గంధర్వుడు పల్కగా ఆ వసిష్ట విశ్వామిత్రులకు ఏ 
కారణంచేత ఇటువంటివైరం ఏర్పడిందో వినగోరుతున్నాను'. 


విశేషం: అలం: ఉపమ. 
అంగారసరు(డు అర్హునునకు వసిష్టుమహిను చెప్పుట (సం.1-165-2) 
ac) జ 

వ. చెప్పమని యర్జునుం డడిగిన గంధర్వుం డి ట్లని చెప్పె దొల్లి కన్యాకుబ్దంబున గాధిపు త్రుండు విశ్వామిత్రుం 
డనురాజు నిరమిత్రంబుగా ధాత్రి నేలుచు, నొక్కనా(డు మృగయార్థం బరిగి, యపారబలసమేతుం డయి 
ఘోరారణ్యంబున గ్రుమ్మరి, వడంబడి కడు డస్సి వసిష్ణునాశ్రమం బాశ్రయించిన, నమ్మునివరుండు విశ్వామిత్రు 
నతిప్రీతిం బూజించి, వానికిని వానిసేనకు నభిమతంబు లైన యాహారంబులు గురియ నందిని యను తన 
హోమధేనువుంబంచిన నదియు. 96 


762 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: చెప్పుము+అని; అర్జునుండు; అడిగినన్‌; గంధర్వుండు= అంగారపర్గ్గుడు; ఇట్టు+అని; చెప్పెన్‌; తొల్లి= 
పూర్వం; కన్యాకుబ్బ్దంబునన్‌= కన్యాకుబ్బంలో; గాధిపుత్రుండు= గాధియొక్క కుమారుడు; విశ్వామిత్రుండు+అను; రాజూ; 
నిర్‌+అమిత్రంబుగాన్‌= శత్రువులు లేకుండ; ధా(త్రిన్‌= భూమిని; ఏలుచున్‌= పాలిస్తూ; ఒక్కనా(డు; మృగయా+అర్థంబు= 
వేటకొరకు; అరిగి= వెళ్ళి; అపార, బల, సమేతుండు+అయి= అంతులేని సైన్యంతో కూడినవాడై; ఘోర+అరణ్యంబునన్‌= 
భయంకరమైన అడవియందు; (క్రుమ్మరి= తిరిగి; వడన్‌+పడి= తాపం పొంది; కడున్‌, డస్సి= మిక్కిలి అలసి; వసిష్టు+ఆ(శ్రమంబు= 
వసిష్టునియొక్క ఆ(శ్రమాన్ని; ఆశ్రయించినన్‌= (విశ్రాంతికొరకు) చేరగా; ఆ+ముని, వరుండు= ఆ మునిశ్రేష్టుడు; విశ్వామి(త్రున్‌= 
విశ్వామిత్రుని; అతి, (ప్రీతిన్‌= మిక్కిలి (ప్రేమతో; పూజించి; వానికిని = అతనికి; వాని, సేనకున్‌= అతని సైన్యానికి; 
అభిమతంబులు+ఐన= ఇష్టములైన; ఆహారంబులు= భోజనాలు; కురియన్‌= వర్షించుటకై; నందిని; అను, హోమ, ధేనువున్‌; 
పంచినన్‌= ఆజ్ఞాపించగా; అదియున్‌= ఆ ధేనువు. 


తాత్సర్యం: చెప్పవలసిం దని అర్జునుడు అడుగగా, గంధర్వుడు ఈ విధంగా చెప్పాడు. పూర్వం కన్యాకుబ్బ్దంలో 
గాధికుమారుడు, విశ్వామి(త్రుడు అనే రాజు, శత్రువులు లేకుండా భూమిని పరిపాలించాడు. అతడు ఒకనాడు వేట 
కొరకు అపారమైన సైన్యంతో వెళ్ళి, భయంకరమైన అరణ్యంలో తిరిగి, తాపం పొంది, మిక్కిలి అలసి, విశ్రాంతికొరకు 
వసిష్టుని ఆ(శ్రమం చేరాడు. ఆ మునిశ్రేష్టుడు విశ్వామిత్రుడిని మిక్కిలి ప్రేమతో పూజించి, అతనికీ, అతనిసేనకూఇష్ట 
మైన ఆహారపదార్థాలు సమృద్దిగా అందజేయటానికి 'నందిని' అనే తన హోమధేనువును ఆజ్ఞాపించాడు. అప్పు డది. 


క, ఘృతనదులును, నోదన ప । ర్వతములు, దధి కుల్యములు, నవారిత రసపూ 
రిత బహువిధోపదంశో | న్నత పుంజంబులును దత్‌క్షూంబున( గురిసెన్‌. 97 


ప్రతిపదార్థం: ఘృత, నదులునున్‌= నేతి నదులూ; ఓదన పర్వతములు= అన్నపు కొండలూ; దధి కుల్యములున్‌= పెరుగు 
కాలువలూ; అవారిత, రసపూరిత, బహువిధ, ఉపదంశ+ఉన్నత, పుంజములును= ఆపుటకు సాధ్యం కాని రసంతో నిండిన 
అనేకవిధాలైన ఊరుగాయలయొక్క గొప్పరాసులూ; తద్‌+క్షణంబునన్‌= ఆ క్షణంలోనే; కురిసెన్‌= కురిపించింది. 


తాత్సర్యం: నేతినదులను, అన్నపు కొండలను, పెరుగుకాల్వలను, ఎడతెరపి లేని రసంతో నిండిన అనేక విధాలైన 
గొప్ప ఊరుగాయల రాసులను అప్పటి కప్పుడే వర్షించింది. 
వ. ఇట్లు చతుర్విధాహారంబుల నందటిం దృష్తులం జేసె యున్న యా నందినిం జూచి విశ్వామిత్రుండు విస్మితుం డయి 


యాత్మగతంబున. 98 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; చతుర్విధ+ఆహారంబులన్‌= నాలుగురకాలైన ఆహారపదార్థాలతో; అందజణిన్‌= అందరినీ; 
తృప్తలన్‌+చేసి= సంతృప్తి కలిగించి; ఉన్న+ఆ; నందినిన్‌= ఆ నందినీ ధేనువును; చూచి; విశ్వామిత్రుండు; విస్మితుండు+అయి= 
ఆశ్చర్యపడినవాడై; ఆత్మ, గతంబునన్‌= తన మనస్సులో. 


తాత్సర్యం: ఈ విధంగా భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యా లనే నాలుగువిధాలైన ఆహారపదార్థాలతో అందరినీ తృస్తిపరచి 
ఉన్న ఆ నందినీధేనువును చూచి, విశ్వామిత్రుడు ఆశ్చర్యపడి, తన మనస్సులో. 


ఆదిపర్వము - సప్రనూశ్వాసము 763 


మధ్యాక్కర. 

మృదురోమములును, శంకునిభకర్ణముల్‌, మెత్తని వలు(ద 

పొదుగును, నిడుదఛన్నులును గుటుచలై పొలుచు కొమ్ములును, 

సదమలశరదిందుశంఖనిభ మైన చాయయు( గలుగు 

మొద విది నిధి చేరినట్లు చేరె DADOS బుణ్యమున. 99 
ప్రతిపదార్థం: మృదురోమములును= మృదువైన వెండ్రుకలూ; శంకు, నిభ, కర్లముల్‌= బాణాగ్రాలతో సమానమైన చెవులూ; 
మెత్తని, వలుద, పొదుగును= మెత్తని పెద్దదియెన పొదుగును; నిడుద, చన్నులును= పొడవైన చన్నులూ; కుఖచలు+ఐ= 
పొట్టివై; పొలుచు= ఒప్పు; కొమ్ములును= కొమ్ములూ; సత్‌+అమల, శరద్‌+ఇందు, శంఖ, నిభము+ఐన= నిర్మలమైన 


శరత్కాల చంద్రునితో, శంఖంతో సమానమైన; చాయయున్‌= రంగును; కలుగు=కలిగిన; మొదవు= పాడి ఆవు; ఇది; నిధి= 
ధనపు పాతర; చేరినట్టు= చేరిన విధంగా; పుణ్యమునన్‌= పుణ్యంచేత; ఈ+మునికిన్‌= ఈ వసిష్టమహామునికి; చేరెన్‌. 


తాత్సర్యం: మెత్తని వెండ్రుకలు, బాణా(గ్రాలవంటి చెవులు, మెత్తని పెద్దపాదుగు, పొడవైన చన్నులు, ఒప్పిదమయిన 
పొట్టి కొమ్ములు; నిర్మలమైన శరత్కాల చం(ద్రునితో; శంఖంతో సమానమైన రంగు కల ఈ పాడిఆవు పెన్నిధి 
చేరినట్లు పుణ్యంవలన ఈ వసిష్టమహామునిని చేరింది. 


విశేషం: అలం: ఉపమ. చంద్రునిలో మచ్చ ఉంటుంది. హోమధేనువు నందిని రంగు ఏ మాత్రం మచ్చలేని తెలుపు - అని 
తెలపటానికి సదమలశరదిందుశంఖనిభమైన చాయ అనటం జరిగింది. నన్నయ ఈ ఆశ్యాసంలో అయిదు మధ్యాక్కరలను 
వాడాడు. అందులో ఇది మొదటిది. ఆదిపర్వంలో ఎక్కువ సంఖ్యలో మధ్యాక్కరలు వాడిన ఆశ్వాసం ఇదే. (సంపా.) 


వ. అని పెద్దయుం బ్రొద్దు చింతించి తత్‌పరిగ్రహకుతూహలహృదయుం డయి విశ్వామిత్రుండు 
వసిష్టున కి ట్లనియె. 100 
ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; పెద్దయున్‌+ప్రొద్దు= చాలాసేపు; చింతించి= ఆలోచించి; తద్‌+పరిగ్రహ, కుతూహల, 


హృదయుండు+అయి= దానిని తీసికొనటంలో ఉబలాటపడే హృదయం కలవాడై; విశ్వామి(త్రుండు; వసిష్టునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని చాలాసేపు ఆలోచించి ఆ ఆవును తీసికొనాలనే ఉబలాటపడే హృదయంతో విశ్వామిత్రుడు 
వసిష్టునితో ఈ ఏధంగా అన్నాడు. 


తే. దీనికంటెను నొప్పెడి వాని నొక్క। లక్ష మొదవుల నిచ్చెద నక్షయముగ 
రాజ్యమయిన నిచ్చెద జగత్పూజ్య! నాకు । నిమ్ము నీ హోమధేనువు నెమ్మితోడ. 101 
ప్రతిపదార్థం: జగత్‌+పూజ్య!= లోకంచేత పూజింపదగినవాడా!; దీని కంటెను; ఒస్పెడి, వానిన్‌= బాగున్నవాటిని; ఒక్క లక్ష, 


మొదవులన్‌= పాడి ఆవులను; అక్షయముగన్‌= తరుగకుండ; ఇచ్చెదన్‌; రాజ్యము+అయినన్‌; ఇచ్చెదన్‌; నాకున్‌; నీ, హోమధేనువు; 
నెమ్మితోడన్‌= ప్రీతితో; ఇమ్ము= నీ యొక్క హోమధేనువును ఇష్టంతో -ఈయవలసింది. 


764 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ప్రపంచంచేత పూజలు పొందదగిన ఓ వసిష్థమహర్షీ! దీనికంటె బాగున్న ఒక లక్షపాడిఆవులను 
తరుగులేకుండా నీ కిస్తాను. రాజ్యమైనా ఇస్తాను. ప్రీతితో నీ హోమధేనువును నా కిమ్ము. 


చ. అనిన వసిష్ణు( డి ట్లనియె; 'నంత ధనంబును నట్టి రాజ్యముం 
గొననగు నయ్య యిచ్జిడిపికుణ్టికి? నీ కిది యేల? యేను దీ 
నన పితృ్ళదేవతాతిథిజనంబుల( దృహ్తుల( జేయుచుండుదున్‌; 
జననుత! దీని బ్రోచుటయ చాలు దపస్వుల కేల సంపదల్‌?' 102 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; వసిష్టుడు; ఇట్టు+అనియెన్‌; ఈ+చిడిపి, కుట్టికిన్‌= ఈ చిన్న ఆవునకు; అంత, 
ధనంబునున్‌= అంత అధికధనాన్ని; అట్టి; రాజ్యమున్‌; కొనన్‌+అగునయ్య= తీసికొనవచ్చునా; నీకున్‌; ఇది; ఏల?= ఇది 
ఎందుకు; ఏను; దీనన్‌+అ= నేను ఈ ఆవుచేతనే; పితృదేవతా+అతిథి, జనంబులన్‌= పితృదేవతలను, అతిథులను; 
తృప్తులను= తృప్తి పొందినవారిగా; చేయుచున్‌+ఉండుదున్‌= చేస్తూ ఉంటాను; జన, నుత!= జనులచే పొగడబడువాడా!; 
దీనిన్‌= ఈ ధేనువును; ప్రోచుటయు+అ= కాపాడుటయే; చాలున్‌= రక్షించుకొంటేనే చాలు; తపస్సులకున్‌= బుషులకు; 


సంపదల్‌; ఏల? 


తాత్సర్యం: పై విధంగా విశ్వామిత్రుడు పలుకగా, వసిష్టుడు ఇట్లా అన్నాడు - ఈ చిన్ని ఆవుకై అంత ఎక్కువ 
ధనాన్ని, అంత గొప్పరాజ్యాన్ని తీసికొనవచ్చునా? ఇది నీకు ఎందుకు? నేను దీనిచేత పితృదేవతలను, అతిథి 
జనులను తృప్తిపరుస్తూ ఉంటాను. ప్రజలచేత పొగడబడే ఓ విశ్వామి(త్రా! ఈ ఆవును ఒక్కదానిని కాపాడుకొంటే 


చాలు; బుషులకు సంపద లెందుకు? 
విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


వ. “దీని నొరున కీ(గా' దనిన నలిగి విశ్వామిత్రుండు 'నేను క్షత్తియుండ నిగ్రహానుగ్రహసమర్గుండ, నీవు బ్రాహ్మణుండవు 
శాంతుండ; వేమి సేయ నోపుదు? దీనికి లక్షమొదవుల dawai నొల్లవ యిమ్మొదవు నవశ్యంబును బలిమి నైనం 
బరిగ్రూంతు' నని నందినిం బట్టికొన( బంచినం బలుకక వసిష్ణుండు చూచుచుందె. 103 


ప్రతిపదార్థం: దీనిని= ఈ ఆవును; ఒరునకున్‌= ఇతరునికి; ఈన్‌+కాదు= ఇచ్చుటకు వీలేకాదు; అనినన్‌=అని చెప్పగా; 
అలిగి= కోపించి; విశ్వామిత్రుండు; నేను; క్షత్రియుండన్‌; నిగ్రహ+అనుగ్రహ, సమర్ధుండన్‌= శిక్షించుటకు, దయచూపుటకు 
శక్తి కలవాడను; నీవు; (బ్రాహ్మణుండవు; శాంతుండవు= శాంత గుణం కలవాడవు; ఏమి; చేయన్‌+ఓపుదు= ఏమి, చేయగలవు; 
దీనికిన్‌= ఈ ఆవుకు; లక్ష మొదవులన్‌= ఒక లక్ష పాడి ఆవులను; ఈన్‌+పోయినన్‌= ఇవ్వబోగా; ఒల్లవు+అ= ఇష్టపడ వైతివి; 
ఈ+మొదవున్‌= ఈ పాడిఆవును, ఈ నందినీ ధేనువును; అవశ్యంబును= తప్పక; బలిమిన్‌+ఐనన్‌= బలవంతంగా నైనాసరే; 
పరిగ్రహింతున్‌= తీసికొని పోతాను; అని= అని అంటూ; నందినిన్‌= నందినిని; పట్టికొనన్‌= పట్టుకొనటానికి; పంచినన్‌= 
ఆజ్ఞాపించగా; పలుకక= మారుమాటాడకుండా; వసిష్టుండు; చూచుచున్‌+ఉండెన్‌= చూస్తూ ఉండిపోయాడు. 


తాత్సర్యం: 'దీనిని మరొకరికి ఇవ్వటానికి ఏలు కాదు” అనగా విశ్వామిత్రుడు కోపించి, 'నేను క్షత్రియుడను. 
శిక్షించటానికి; దయచూపటానికి సమర్గుడను. నీవు బ్రాహ్మణుడవు. శాంతుడవు. ఏమి చేయగలవు? దీనికి బదులుగా 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 765 


లక్షపాడిఆవులను ఇవ్వబోతే వద్దన్నావు. ఈ ఆవును బలాత్కారంగా నైనా తప్పక (గ్రహిస్తాను' అని నందినిని 
పట్టుకొనేందుకు ఆజ్ఞాపించగా, వసిష్టుడు మారు మాటాడక చూస్తూ ఉండిపోయాడు. 


(2) a 


ఆ. పరులవలన బాధ పొరయకుండ(గ సాధు । జనుల ధనము గాచు జనవిభుండు 
కరుణ తప్పి తాన హరియించువా( డగు | నేని సాధులోక మేమి సేయు?. 104 


ప్రతిపదార్థం: పరులవలనన్‌= ఇతరులవలన; బాధ; పొరయక+ఉండ(న్‌= కలుగకుండ; సాధుజనుల, ధనము= మంచివారి 
ధనాన్ని; కాచు= కాపాడు; జనవిభుండు= రాజు; కరుణ, తప్పి= దయలేక; తాను+అ= తానే; హరియించువా(డు అగున్‌+ఏని= 
అపహరించే వాడైతే; సాధు, లోకము= సాధువుల సమూహం; ఏమి, చేయున్‌= ఏమి చేయగలుగుతుంది. 
తాత్సర్యం: ఇతరులవలన బాధ కలుగకుండ, సాధుజనుల ధనాన్ని కాపాడవలసిన (ప్రభువే దయ తప్పి, తాను 
అపహరించేవా డైతే; సాధు జనులసమూహం ఏం చేయగలదు? 
వ. ఇట్లు విశ్వామిత్రుండు వసిష్ణు హోమధేనువుం బట్టికొన( బంచిన పట్టీక జనులవలని కశాదండతాడనంబులం 
బీడింపం యటిచుచు వసిష్టునొద్దకు వచ్చి యి ట్లనియె. 105 
ప్రతిపదార్థం: ఇట్టు. విశ్వామిత్రుండు; వసిష్ట, హోమధేనువున్‌= వసిష్టుని హోమధేనువును; పట్టికొనన్‌= పట్టుకొనుటకు; 
పంచినన్‌= పంపగా; WOS ఆ ధేనువు; పట్టు+ఈక= పట్టుపడక; జనులవలని= సైనికులవలన; కశా, దండ, తాడనంబులన్‌= 
కొరడాల యొక్క, కజ్ణలయొక్క దెబ్బలతో; పీడింపన్‌+పడి= బాధింపబడి; అబిచుచున్‌= అరుస్తూ; వసిష్టు+ఒద్దకు= వసిష్టుని 
దగ్గరకు; వచ్చి, ఇట్టు+అనియెన్‌. 
Us ౧ 
తాత్సర్యం: ఈ విధంగా విశ్వామి(త్రుడు, వసిష్టుని హోమధేనువును పట్టకొనేందుకు తన సైనికులను పంపగా, అది 
పట్టువడక, వాళ్ళ కొరడాల, కర్రల దెబ్బలచేత బాధింపబడి అరుస్తూ వసిష్టుని దగ్గరికి వచ్చి ఇట్లా పలికింది. 
క “నన్నేల యుపేక్షించితి? రిన్నరుల కధర్మపరుల కిచ్చితిరే? వి 
ద్వన్నాథ! యిదియు WAH? | యన్నను విని పలుకకుండె నమ్ముని యంతన్‌. 106 
ప్రతిపదార్థం: విద్వత్‌+నాథ!= పండితులకు ప్రభువైనవాడా - ఓ వసిష్టా!; నన్నున్‌+ఏల= న న్నెందుకు; ఉపేక్షించితిరి= నా 
సంగతి ఎందుకు పట్టించు కొనకుండ అశ్రద్దతో ఉన్నారు; అధర్మపరులకున్‌= అధర్మమే (ప్రధానంగా కలవాళ్ళకు; ఈ+-నరులకున్‌= 
ఈ (ప్రజలకు; ఇచ్చితిరి+ఏ; ఇచ్చినారా!; ఇదియు= ఇది; ధర్మువు+ఎ= ధర్మమా; అన్నను= అని నందిని అనగా; విని; 
ఆ+ముని= ఆ వసిష్ట మహాముని; పలుకక+ఉండెన్‌= మాటాడకుండా ఉన్నాడు; అంతన్‌= తరువాత. 
తాత్సర్యం: పండితులకు (ప్రభు వైన ఓ వసిష్థమహామునీ! మీరు న న్నెందుకు విడిచారు? అధర్మపరులైన ఈ 
నరులకు ఎందు కిచ్చారు? ఇది ధర్మమా? అని పల్కగా, ఆ ముని మౌనంగానే ఉండిపోయాడు. తరువాత. 
వ. తదీయాభిప్రాయం బెటింగి నందినియు౯ దనవత్సంబు( బట్టికొన వచ్చిన జనుల కలిగి చిందటిరే(గి నిదాఘ 
సమయమధ్యందినదినకరమూర్తియుం బోలె wod; యయి, యంగవిక్షేపంబున నంగారవృష్టిం గురియుచు, 
వాలంబున శబరులను, శకృన్మూత్రంబుల శక యవన పుండ్ర పుళింద BOS సింహకళులను, ఫేనంబున దరదబర్దరు 
లను బుట్టించిన. 107 


766 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తదీయ+అభిప్రాయంబు= అతని యొక్క అభిప్రాయాన్ని; ఎతింగి= తెలిసికొని; నందినియున్‌= నందినికూడా; 
తన వత్సంబున్‌= తన దూడను; పట్టికొనన్‌= పట్టుకొనుటకై; వచ్చిన= వచ్చిన; జనులకున్‌= జనానికి; అలిగి= కోపించి; 
చిందజిరేగి= ఆవేశంతో చెలరేగి; నిదాఘ, సమయ, మధ్యందిన, దినకరమూర్తియున్‌+పోలెన్‌= వేసవికాలంలోని మధ్యాహ్న 
సూర్యుని ఆకారం వలె; దుర్శిరీక్ష్య+అయి= చూడ సాధ్యం గాని దై; అంగ, విక్లేపంబునన్‌= దేహాన్ని విదిలించటంచేత; 


Ga 


అంగారవృష్టిన్‌= నిప్పుల వానను; కురియుచున్‌= కురిపిస్తూ; వాలంబునన్‌= తోకనుండి; శబరులను; శకృత్‌+మూ(త్రంబులన్‌= 
పేడనుండి, పంచితంనుండి; శక, యవన, YO, పుళింద, IH, సింహళులను; ఫేనంబునన్‌= నురుగునుండి; దరద, 
బర్భరులను; పుట్టించినన్‌= పుట్టించగా. 


తాత్సర్యం: వసిష్టుని అభిప్రాయాన్ని తెలిసికొని నందినికూడ, తన దూడను పట్టుకొనటానికి వచ్చిన జనులను 
చూచి, కోపించి ఆవేశంతో చెలరేగి, వేసవికాలంలోని మధ్యాహ్నసూర్యునివలె తేరిపార చూడరానిదై, దేహాన్ని విదిల్చి, 
నిప్తులవాన కురిపిస్తూ తోకనుండి శబరులను, మలమూ।త్రాలనుండి శక, యవన, పుండ్ర, పుళింద, సింహళులను, 
నురుగునుండి దరద బర్భరులను పుట్టించగా. 


క. నలి రే(గి కడగి తద్దల | ములు విశ్వామిత్రు సైన్యముల కేనుమడుం 

గులు పెరిగి మూ(డుయోజన ।ములు వాటి(గ నెగిచె నొక్కమొగి( బ్రతిబలమున్‌. 108 
ప్రతిపదార్థం: నలిరేగ= విజృంభించి; SAS పూని; తత్‌+బలములు= ఆ సైన్యములు - శబర, శక, యవన, పుండ్ర, 
పుళింద, (ద్రవిళ సింహళ సైన్యములు; విశ్వామి(త్రు, సైన్యములకు= విశ్వామిత్రునియొక్క సేనలకు; ఏను, మడుంగులు= 
అయిదురెట్టు; పెరిగి; ప్రతిబలమున్‌= శత్రుసైన్యాన్ని - అనగా విశ్వామిత్రుని సైన్యాన్ని; ఒక్క మొగిన్‌= ఒక్క పూనికతో; 
మూడు, యోజనముల్‌= మూడు ఆమడలు; పాజిగన్‌= పరుగెత్తేటట్టు; ఎగిచెన్‌= తరిమెను. 
తాత్సర్యం: నందినినుండి పుట్టిన ఆ సైన్యాలు చెలరేగి, విశ్వామిత్రుని సైన్యాలకంటె అయిదురెట్టు అధికమై, 
శత్రుసైన్యాన్ని ఒక్కజాపున మూడామడలు పరు7త్తే విధంగా తరిమివేశాయి. 


వ. అట్టి బ్రహ్మతేజోజనితం బయిన ప్రభావంబు( జూచి విశ్వామిత్రుండు విలక్షముఖుం డై, క్షాత్రబలంబు నిందించి, 


ర ఆశి 


యెల్ల బలంబులకు మిక్కిలి తపోబలంబ యని. 109 
ప్రతిపదార్థం: అట్టి, (బ్రహ్మతేజస్‌+జనితంబు+అయిన= (బ్రాహ్మణుని తేజస్సునుండి పుట్టిన దైన; (ప్రభావంబున్‌= మహిమను; 
చూచి; విశ్వామిత్రుండు; విలక్ష, ముఖుండు+ఐ= సిగ్గుపడిన ముఖం కలవా డై; క్షాత్ర, బలంబు= క్షత్రియబలాన్ని; నిందించి; 
ఎల్ల, బలంబులకున్‌= అన్ని బలాలకు; మిక్కిలి= ఎక్కువైనది; తపస్‌+బలంబు+అ= తపోబలమే; అని. 
తాత్సర్యం: అట్టి బ్రాహ్మణ తేజస్సునుండి పుట్టిన మహిమను చూచి, విశ్వామి(త్రుడు సిగ్గుపడి, క్షత్రియబలాన్ని 
నిందించి, అన్ని బలాలకంటె ఎక్కువైనది తపోబలమే అని. 

చ. పొలుపగు రాజ్యసంపదుపభోగములెల్ల ద్భణంబుగా మదిం 

దలణి DAK డై విడిచి, దారుణశైలవనాతరంబులన్‌ 

వెలయ( దపంబు సేసి, గుణవిశ్రుతు(డై పడసెన్‌ మహాతపో 

బలమున సర్వసంపదలు బ్రహ్మబుషిత్వము దివ్యశక్తియున్‌. 110 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 767 
ప్రతిపదార్థం: సాలుపు+అగు= స్థిరమైన; రాజ్య, సంపద్‌+ఉపభోగములు= రాజ్యసందవలని భోగానుభవాలు; ఎల్లన్‌= అన్నింటిని; 
తృణంబుగాన్‌= ఒక్క గడ్డపరకగా; మదిన్‌; తలి; విరక్తుడు+ఐ= వైరాగ్యభావం పొందినవా డై; విడిచి= వదలిపెట్టి; దారుణ, 
శైల, వన+ అంతరంబులన్‌= భయంకరమైన కొండల, అడవుల మధ్య; వెలయన్‌= ఒప్పునట్టు; తపంబు; చేసి; గుణ, 
విశ్రుతుడు+ఐ= గుణాలచే (ప్రసిద్దుడై; మహా, తపస్‌+బలమునన్‌= గొప్ప తప శృక్తిచేత; సర్వ, సంపదలు; (బ్రహ్మ బుషిత్వము= 
(బ్రహ్మర్షి అగుటను; దివ్య, శక్తియున్‌= దేవతాసంబంధమైన మహిమను; పడసెన్‌= పొందెను. 


తాత్సర్యం: స్థిరమైన రాజ్యసంపదతో అనుభవించే భోగా లన్నింటిని గడ్డిపరకగా భావించి, విరక్తి చెంది, వాటిన 
న్నింటిని విడిచి, భయంకరమైన కొండలు, అడవుల మధ్యకు వెళ్ళి, గొప్పతపస్సు చేసి, సద్గుణాలతో ప్రసిద్దు డై 
తపోమహిమవలన సర్వసంపదలను, (బ్రహ్మర్షిత్వాన్ని, దివ్యశక్తిని పొందాడు. 


వ. ఆవిశ్వామిత్రుం డిక్ష్వాకు కుల సంభవు డైన కల్మాషపాదుం డను రాజునకు యాజకత్వం బపేక్షించి తత్పురోహితుం 
డైన వసిష్టుతో బద్ధవైరుం డయి, తదపకారంబు రోయుచున్నంత, నొక్కనా(డు కల్మాషపాదుండు వేట పోయి, 
రమ్యారణ్య భ్రమణ ఖీన్నుం డయి, విశ్రమార్థంబు వసిష్టాశ్రమంబునకుం జనువా(డు దన కభిముఖుం డయి వచ్చువాని 
వసిష్టు పు త్రుం బుత్రశతాగ్రజు నధికతపశ్యక్తియుక్తు శక్తియనుమహామునిం గని, తెరువు దొలంగు మని 
రాజాభిమానంబున మెచ్చక పలికిన, నమ్మునివరుం డి ట్లనియె. 111 


ప్రతిపదార్థం: ఆ, విశ్వామిత్రుండు, ఇక్ష్వాకు, కుల, సంభవుండు+అయిన= ఇక్ష్వాకువంశంలో, జన్మించినవా డైన; కల్మాష 
పాదుండు+అను, రాజునకు; యాజకత్య్వంబు= యజ్ఞం చేయించే వా డగుటను; అపేక్షించి= కోరి; తద్‌+పురోహితుండు= 
అతని యొక్క పురోహితుడు; అయిన, వసిష్టుతో; బద్దవైరుండు+ఐ= కట్టుబడిన వైరం గలవా డై - అనగా మనస్సున 
తీవ్రంగా నిలిచిన పగ కలవా డై; తద్‌+అపకారంబు= ఆ వసిష్ట్రనికి కీడును; రోయుచున్‌= వెదకుతూ; ఉన్నంతన్‌= ఉండగా; 
ఒక్కనా(డు; కల్మాషపాదుండు; వేట పోయి; రమ్య+అరణ్య, భ్రమణ, ఖిన్నుండు+అయి= అందమైన అడవులలో తిరగటంచేత 
బడలిక నొందిన వాడై; విశ్రమ+అర్హంబు= వి(శ్రాంతికొరకు; వసిష్ట-ఆ(శ్రమంబునకున్‌= వసిష్టునియొక్కఆ(శ్రమానికి; చను 
వా(డు= వెళ్లేవాడు; తనకు+అభిముఖుండు+అయి= తనకు ఎదురై; వచ్చు, వానిన్‌= వస్తున్న వాడిని; వసిష్టు, పు(త్రున్‌= 
వసిష్టుని కుమారుణ్ణి; పుత్ర, శత+అ(గ్రజున్‌= పుత్రులు నూణుగురియందు పెద్దవాడిని; అధిక, తపస్‌+శక్తి, యుక్తున్‌= మిక్కిలి 
తపోబలంతో కూడుకొన్నవాడిని; శక్తి అను; మహా, మునిన్‌; కని= చూచి; తెరువు= మార్గం; తొలంగుము+అని; తప్పుకొమ్మని; 
రాజ+ అభిమానమునన్‌= రాజుననేగర్వంతో; మెచ్చక= లక్ష్యపెట్టక; పలికినన్‌= పలుకగా; ఆ+ముని వరుండు= ఆ మునిశ్రేష్టుడు 
(శక్తి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఆ విశ్వామిత్రుడు ఇక్షాకువంశంలో జన్మించిన కల్మాషపాదు డనే రాజుకు యాజకుడు కావా లని 
కోరి, అతని పురోహితుడైన వసిష్టునితో తీవ్రవైరం కలవాడై, అతనికి అపకారం చెయ్యా లని ఆలోచిస్తుండగా, 
ఒకనాడు కల్మాషపాదుడు వేటకు పోయి, అందమైన అడవులలో తిరిగి, ఆ అలసట తీర్చుకోవటానికి వసిష్టుని 
ఆధ్రమానికి వెళ్తూ తనకు ఎదురుగా వస్తున్న వసిష్థపుత్రుడిని చూచాడు. అతడు నూరుమందిపుత్రులలో పెద్దవాడు; 
అధికతపశ్ళక్తి కలవాడు; శక్తి అను పేరు గలవాడు, మహాముని. అతడిని చూచి కల్మాషపాదుడు రాజుననేగర్వంతో 
త్రోవనుండి తప్పుకొ మ్మని అతడిని లక్ష్యపెట్టకుండా పలికాడు. అప్పుడు ఆ మునిశ్రేష్టుడు (శక్తి) ఇట్లా అన్నాడు. 


768 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. ఎట్టి రాజులును మహీసురోత్తము లెదు | రరుగుదెంచు నప్పు డధికభక్తి 
దెరలి ప్రియము వలికి తెరువిత్త్తు రిట్టిద । ధర్ము; వీవు దీని దల(ప వెట్టు? 112 


ప్రతిపదార్థం: ఎట్టి రాజులును= ఎంతటి రాజులైనా; మహీసుర+ఉత్తములు= (బ్రాహ్మణోత్తములు; ఎదురు+అరుగు 
దెంచునప్పుడు= ఎదురుగా వచ్చునపుడు; అధికభక్తిన్‌= మిక్కిలి భక్తితో; తెరలి= తొలగి; ప్రియము= ఇంపైన మాటను; పలికి; 
తెరువు= మార్గము; ఇత్తురు (ఇచ్చుదురు) = ఇస్తారు; ఇట్టిది+అ, ధర్మువు= ఇదే ధర్మం; నీవు; దీనిన్‌= ఈ ధర్మాన్ని; తలం 
పవు+ఎట్టు= ఎందుచేత దీనిని ఆలోచించవు. 


తాత్సర్యం: ఎంత గొప్పరాజులైనా (బ్రాహ్మణు లెదురుగా వచ్చినప్పుడు, మిక్కిలిభక్తితో తాము ప్రక్కకు తొలగి, 
ప్రియంగా మాటాడి, దారి యిస్తారు. ఇది ధర్మం. దీన్నిగురించి నీ వెందుకు ఆలోచించటం లేదు? 


శక్రిమహాముని కల్మాషసాదుని శపియించుట (సం.1-166-7) 


వ. “ఏను ధర్మపథంబున నున్నవా(డ; నేల తొలంగుదు'? ననిన నలిగి కల్మాషపాదుండు దనచేతి కశకోలనమ్మునీంద్రుని 
వ్రేసిన నవమానితుం డయి కోపారుణితనయనంబుల నతనిం జూచి 'నీవు రాక్షసభావంబున నకారణంబ నాకు 
నికారంబు సేసితి కావున రాక్షసుండ వయి మనుష్యపిశితం బశనంబుగా నుండు’ మని శాపం బిచ్చినం గల్మాప 
డమ్మహామునివరు వసిష్టతనయుంగా నెటింగి 'నాకు శాపవ్యపాయంబు ప్రసాదింప వలయు” నని ప్రార్థించుచున్న 
నచ్లోటికి విశ్వామిత్రుండు వచ్చి వారలు దన్నెటుంగకుండ నంతర్శితుం డయి కల్మాషపాదు నంతర్గతుం డయి యుండ, 
నొక్కరక్కసుం గింకరుం డను వానిం బంచిన వాడు విశ్వామిత్రునాదేశంబునను, శక్తిశాపంబుననుం జేసి 
కల్మాషపాదునంతరాత నావేశించి యున్నంత. 113 


ప్రతిపదార్థం: ఏను= నేను; ధర్మ, పథంబునన్‌= ధర్మమార్గంలో; ఉన్న, వా(డన్‌= ఉన్నాను; ఏల= ఎందుకు; తొలంగుదున్‌= 
తొలగుతాను; అనినన్‌= అని అనగా; అలిగి= కోపించి, అవమానింపబడినవాడై; కోప+అరుణిత, నయనంబులన్‌= కోపంచేత 
NYAN చేయబడిన కన్నులతో; అతనిన్‌= ఆ రాజును; చూచి; నీవు, రాక్షస భావంబునన్‌= నీవు రాక్షస బుద్దిచేత; 
అకారణంబు+అ= కారణం లేకుండానే; నాకున్‌; నికారంబు= అవమానం; చేసితి(వి)= చేసితివి; కావునన్‌= కాబట్టి; రాక్షసుండవు+ 
అయి; మనుష్య, పిశితంబు= మానవ మాంసం; అశనంబుగాన్‌= ఆహారంగా; ఉండుము+అని; శాపంబు; ఇచ్చినన్‌; 
కల్మాషపాదుండు; ఆ+మహా, మునివరున్‌= ఆ మహర్షి శ్రేష్టుని; వసిష్ట, తనయున్‌+కాన్‌= వసిష్టునియొక్క కుమారునిగా; 
ఎటీంగి= తెలిసికొని; నాకున్‌, శాప, వ్యపాయంబు= శాపముయొక్క తొలగింపును; (ప్రసాదింపవలయున్‌+అని= దయతో 
ఇవ్వవలసిం దని; (ప్రార్థించుచున్నన్‌= వేడుకొంటూ ఉండగా; ఆ+చోటికిన్‌= ఆచోటికి; విశ్వామిత్రుండు; వచ్చి; వారలు; 
తన్నున్‌+ఎణుంగకుండన్‌= తనను తెలియకుండా; అంతర్హితుండు+అయి= చాటున నున్నవా డై; కల్మాషపాదున్‌; 
అంతర్గతుండు+అయి= కల్మాషపాదుని లోపల చేరి; ఉండన్‌= ఉండుటకు; ఒక్క, రక్కసున్‌= ఒక్క రాక్షసుడిని; 
కింకరు(డు; అను, వానిన్‌; పంచినన్‌= ఆజ్ఞాపించగా; వాడు= ఆ కింకరుడు; విశ్వామిత్రు+ఆదేశంబునను= విశ్వామి(త్రుని 
ఆజ్ఞచేత; శక్తి, శాపంబుననున్‌+చేసి= శక్తియొక్క శాపంవలన; కల్మాషపాదు+అంతరాత్మన్‌= కల్మాషపాదునియొక్క మనస్సును; 
ఆవేశించి= (ప్రవేశించి; ఉన్న+అంతన్‌= ఉండిన అనంతరం. 


ఆదిపర్వము - సప్రనూశ్వాసము 769 


తాత్సర్యం: 'నేను ధర్మమార్గంలో ఉన్నాను. ఎందుకు తొలగుతాను' అని పల్కగా కోపించి కల్మాషపాదుడు తన 
చేతికొరడాకర్రతో ఆ మునీశ్వరుడిని కొట్టాడు. ఆ విధంగా అవమానింపబడిన ఆ ముని, కోపంతో ఎరుపెక్కిన 
కళ్ళతో అతడిని చూచి నీవు రాక్షసబుద్దితో అకారణంగా నన్ను అవమానించావు. కనుక రాక్షసుడ వై నరమాంసం 
ఆహారంగా జీవించు” మని శాపమిచ్చాడు. అప్పుడు కల్మాషపాదుడు అతణ్ణి వసిష్టుని కుమారునిగా గుర్తించి 
'శాపవిమోచనం (ప్రసాదించండి అని (ప్రార్థిస్తూ ఉండగా - విశ్వామిత్రుడు అక్కడికి వచ్చి, కనబడకుండ దాగి 
కల్మాషపాదుని మనస్సులో చేరవలసిం దని కింకరు డనే రాక్షసుడిని ఆజ్ఞాపించాడు. వాడు విశ్వామి(త్రుని ఆజ్ఞతో 
శక్తిశాపంతో కల్మాషపాదుని అంతరాత్మలో (ప్రవేశించాడు. ఆ పరిస్థితిలో. 


తే. రాక్షసావిష్టు( డైనప్టు రాజ్యలీల 1 విడిచి త న్నెటుంగక, తదావేశరహితు( 

డైన యప్పుడు రాచకార్యంబులందు | బద్ధబుద్ధి యై కల్మాషపాదు( డుం. 114 
ప్రతిపదార్థం: కల్మాషసాదు(డు; రాక్షస+ఆవిష్టుడు= రాక్షసునిచేత ఆవేశింపబడినవాడు; అయినస్టు= అయిన సందర్భంలో; 
రాజ్యలీలన్‌= రాజ్యవిలాసాలను; విడిచి; తన్నున్‌+ఎణుంగక= తనను తాను తెలియక; తద్‌+ఆవేశ, రహితు(డు+అయిన, 
అప్పుడు= ఆ రాక్షసుడు ఆవేశించనప్పుడు; రాచకార్యంబులందు; బద్ద, బుద్ది+ఐ= కట్టుబడిన బుద్దికలవాడై; ఉండెన్‌. 
తాత్సర్యం: కల్మాషపాదుడు - రాక్షసుడు త న్నావేశించినప్పుడు రాజ్యవ్యవహారాలు ఎచారించక తనను తాను 
మరచి, ఆవేశించనప్పుడు రాజ్యవ్యవహారాలు చూస్తూ ఉండేవాడు. 


వ. ఆ కల్మాషపాదు నొక్కనా( డొక్కబ్రాహ్మణుం దధిక క్షుధార్తుం డయి వచ్చి సమాంసంబయిన భోజనం బడిగిన నిచ్చి, 
పోయిన వా( డంతఃపురంబున నుండి మటిచి యర్దరాత్రంబునప్పడు దలంచికొని తన బానసంబు వానిం బిలిచి 
“యే నొక్కబ్రాహ్మణునకుం గుడువ నిచ్చి వచ్చి మజిచియుండితిం; జెచ్చెర నవ్విప్రనకు మాంసంబుతో( గుడువంబెట్టు' 
మని పంచిన, వా(డు నింతప్రొద్దు మాంసంబు వడయనేర ననిన నప్పు డారాజు రాక్షసాధిష్టితుం డగుటం చేసి 
“మనుష్యమాంసంబుతో నయినం గుడువం బెట్టు మనిన సూపకారుండు వధ్యస్థానంబునకు( జని మనుష్య 
మాంసంబు దెచ్చి యిమ్ముగా వండి పెట్టిన, నవ్విప్రండు దన దివ్యర్భష్టిం జూచి దాని మానవమాంసంగా నెటింగి 
కడు నలిగి. 115 


ప్రతిపదార్థం: e, కల్మాషపాదున్‌= ఆ కల్మాషపాదుణ్లి; ఒక్కనా(డు; ఒక్క, |బ్రాహ్మణుండు; అధిక= మిక్కిలి; 
క్షుధా+ఆర్తుండు+అయి= ఆకలిచేత పీడింపబడిన వాడై; వచ్చి= అరుదెంచి; సమాంసంబు+అయిన= మాంసంతో కూడిన; 
భోజనంబు; అడిగినన్‌= అడుగగా; ఇచ్చి= పెట్టుతా నని మాట ఇచ్చి; పోయినన్‌= పోగా; వాడు= అతడు-ఆరాజు; అంతః 
పురంబునన్‌= అంతఃపురంలోనే ఉండి; SD; అర్హ, రాత్రంబు= సగం రాత్రిలో; తలంచికొని= గుర్తుచేసికొని; బానసంబు, 
వానికిన్‌= తన వంటవాణ్ణి; పిలిచి; ఏన్‌= నేను; ఒక్క (బ్రాహ్మణునకున్‌= ఒక (బ్రాహ్మణునికి; కుడువన్‌= తినుటకు; ఇచ్చి, 
వచ్చి= మాట ఇచ్చి వచ్చి; మబచి+ఉండితిన్‌= మరచిపోయాను; చెరన్‌+చెరన్‌= వెంటనే; ఆ+విప్రునకున్‌= ఆ (బ్రాహ్మణునికి; 
మాంసంబుతోన్‌; కుడువన్‌+పెట్టుము+అని= భుబించుటకై పెట్టు అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; వా(డున్‌= అతడును; ఇంత 
ప్రొద్దు= ఇంత రా(త్రిపూట; మాంసంబు= మాంసాన్ని; పడయ, నేరన్‌= పొందలేను; అనినన్‌= అని అనగా; అప్పుడు, ఆ 
రాజు= ఆ సమయంలో ఆ రాజు; రాక్షస+అధిష్టితుండు=రాక్షసునిచేత ఆవేశింపబడినవాడు; అగుటన్‌+చేసి= అయినందువల్ల; 


770 శ్రీమదాంధ్ర మహాభారతము 


మనుష్య, మాంసంబుతోన్‌+అయినన్‌= నరమాంసంతోనైనా సరే; కుడువన్‌; పెట్టుము; అనినన్‌= అనగా; సూపకారుండు= 
వంటవాడు; వధ్యస్థానంబునకున్‌= చంపునట్టి స్థలానికి; చని= వెళ్ళి; మనుష్య, మాంసంబు = మానవ మాంసాన్ని; తెచ్చి= 
తీసికొనివచ్చి; ఇమ్ముగాన్‌= ఇంపుగా; వండిపెట్టినన్‌= వండిపెట్టగా; ఆ+విప్రుండు= ఆ (బ్రాహ్మణుడు; తన, దివ్య, దృష్టిన్‌= 
తన దివ్యదృష్టితో; దానిన్‌, మానవ, మాంసంబుగాన్‌= దానిని నరమాంసంగా; ఎటీంగి= తెలిసికొని; కడున్‌=మిక్కిలి; అలిగి= 
కోపించి. 


తాత్సర్యం: ఒకనాడు ఆ కల్మాషపాదుని దగ్గరకు ఒక (బ్రాహ్మణుడు మిక్కిలి ఆకలితో బాధపడుతూ వచ్చాడు. 
మాంసాహారం కావా లని అడిగాడు. అతడు సరే అని మాట ఇచ్చి అంతఃపురానికి వెళ్ళి మరచిపోయాడు. GO 
సమయంలో గుర్తుకు వచ్చి, వంటవాడిని పిలిచి, 'నే నొక బ్రాహ్మణునికి భోజనం పెడతా నని చెప్పి వచ్చి మరచి 
పోయాను. వెంటనే అతనికి మాంసంతో భోజనం పెట్టు' మని ఆజ్ఞాపించాడు. వాడు ఆ BONO పూట మాంసాన్ని 
సంపాదించ లే నని అన్నాడు. అప్పు డారాజు రాక్షసునిచేత ఆవేశింపబడినవాడు కావటంచేత 'నరమాంసంతో నైనా 
అతనికి భోజనం పెట్టు' మని పల్కగా, ఆ వంటవాడు వధ్యస్థానానికి వెళ్ళి మనుష్యమాంసం తెచ్చి, రుచిగా 
వండిపెట్టాడు. ఆ (బ్రాహ్మణుడు దివ్యదృష్టితో అది మానవమాంసం అని తెలిసికొని, మిక్కిలి కోపించి, 


క, తివిరి యభోజ్యం బగు మా। నవ మాంసముతోడ భోజనము పెట్టినవా( 

డవు నీవు మనుష్యాదు(డ | వవు' మని వా? డిచ్చె శాప మన్నరపతికిన్‌. 116 
ప్రతిపదార్థం: తివిరి= పూని; అభోజ్యంబు+అగు= తినగూడని దైన; మానవ, మాంసముతోడన్‌; భోజనము, పెట్టినవాయడవు; 
స్త్‌ మనుష్యాదు(డవు+అగుము+అని= మనుష్యమాంసం తినేవాడి వగు మని - అనగా రాక్షసుడవు కమ్మని; ఆ+నరపతికిన్‌= 
ఆ రాజుకు; వాడు= ఆ (బ్రాహ్మణుడు; శాపము; ఇచ్చెన్‌. 
తాత్సర్యం: 'తినగూడని నరమాంసంతో నాకు భోజనం పెట్టావు. నీవు మనుష్యమాంసం తినే రాక్షసుడవు అగుదువు 
గాక! అని ఆ (బ్రాహ్మణుడు రాజైన కల్మాషపాదుడిని శపించాడు. 


వ. ఇట్లు బ్రాహ్మణ శాపంబునం గల్మాషపాదుండు మానుష భావంబు విడిచి, రాక్షసుం డై శక్తి యొద్దకు వచ్చి నీ 
కారణంబున నిట్టి శాపవ్యాపారంబు సంభవించె; దీని ఫలంబు ముందటి నీవ యనుభవింపు' మని శక్తి నపగత 
ప్రాణుం జేసి, విశ్వామిత్రుచేత( బ్రచోదితుం డయి పదంపడి వసిష్టపుత్రుల నందటి వధియించిన. 117 

ప్రతిపదార్థం: ఇట్లు; బ్రాహ్మణ, శాపంబునన్‌= (బ్రాహ్మణ శాపంచేత; కల్మాషపాదుండు; మానుష భావంబు= మనుష్యత్వమును; 
విడిచి; రాక్షసుండు+ఐ; శక్తి, ఒద్దకున్‌; వచ్చి; నీ కారణంబునన్‌= నీ కారణంచేత; ఇట్టి, శాప, వ్యాపారంబు= ఇటువంటి శాపం 
కలిగేపని; సంభవించెన్‌= ఏర్పడింది; దీని, ఫలంబు= దీని ఫలితం; ముందణు= ముందుగానే; నీవు+అ= నీవే; అనుభవింపుము; 
అని= అని; శక్తిన్‌= శక్తిమహామునిని; అపగత, ప్రాణున్‌+చేసి= పోయిన ప్రాణం కలవాడినిగా చేసి అనగా చంపి; విశ్వామిత్రుచేతన్‌; 
ప్రచోదితుండు+అయి= విశ్వామి(త్రునిచే పురికొల్పబడినవాడై; పదంపడి= పిమ్మట; వసిష్ట, పుత్రులన్‌= వసిష్టని కుమారుల్ని; 
అందజన్‌= అందరినీ; వధియించినన్‌= చంపగా. 

తాత్సర్యం: ఈ విధంగా బ్రాహ్మణశాపంచేత కల్మాషపాదుడు మనుష్యుత్వాన్ని విడిచి, రాక్షసుడైన శక్తి మహాముని 

దగ్గరికి వచ్చి 'నీ కారణంగా ఈ శాపవ్యవహారం ఏర్పడింది. దీనిఫలం నీవే మొదట అనుభవించు” మని అతడిని 

చంపేశాడు. తరువాత విశ్వామిత్రుని ప్రేరణతో వసిష్టునిపుత్రు లందరినీ వధించాడు. 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 771 
పుత్రశోకమున వసిష్టుడు ఆత్మహత్యకుబ్రయత్నించుట (సం.1-166-40) 


తే. సుతుల రాక్షసనిహతుల( జూచి పరమ | యోగధరు( డయ్యు( బుత్ర వియోగశోక 
భరము en వసిష్ణుం డపారభూరి 1 ధరణిభరము నగేంద్రుండు దాల్జునట్లు. 118 


ప్రతిపదార్థం: రాక్షస, నిహతులన్‌= రాక్షసునిచేత చంపబడినవాళ్ళను; సుతులన్‌= పుత్రులను; చూచి; వసిష్టుండు; పరమ, 
యోగ, ధరు(డు+అయ్యున్‌= ఉత్తమమైన యోగశక్తిని ధరించేవాడే అయినా; అపార, భూరి, ధరణి, భరమున్‌= అంతులేని 
గొప్ప భూభారాన్ని; నగ+ఇం|(ద్రు(డు= పర్వతాలకు రాజైన హిమవంతుడు; తాల్చునట్టు= ధరించునట్లు; పుత్ర వియోగ, Ss, 
భరమున్‌= కొడుకుల ఎడబాటువలన కలిగిన దుఃఖంయొక్కభారాన్ని; తాల్ఫెన్‌= ధరించాడు. 


తాత్సర్యం: వసిష్టుడు గొప్ప యోగశక్తి కలవాడే అయినా - రాక్షసునిచేత చచ్చిన తనకొడుకులను చూచి, పర్వత 
రాజైన హిమవంతుడు అంతులేని గొప్పభూభారాన్ని ధరించినట్లు పుత్రుల ఎడబాటువలన కలిగిన దుఃఖభారాన్ని 


వహించాడు. 


విశేషం: అలం: ఉపమ. 'నగేం[ద్రుండు' అనే చోట 'ధరణి' భర మురగేం[ద్రుండు' అని పెక్కు (ప్రతులలో; 'ధరణి భరము 
నాగేంద్రుండు' అని కొన్ని ప్రతులలో పాఠాంతరా లున్నాయి. ఉరగేం[ద్రుడు, నాగేంద్రుడు అంటే ఆదిశేషుడు. అతడు 
భూభారం వహించేవాడే. పర్వతానికి 'ధరణీ ధరం” అనే పేరుంది. గనుక నగేం(ద్రు డైన హిమవంతుడుకూడ భూభారం 
వహించేవాడే! 


చ. అమిత వివృద్ద శోక వివశాత్మకు( డై మది నాత్మఘాతదో 
షమును దలంప కెంతయు విషాదమునన్‌ బలవద్దవాగ్ని మ 
ధ్యము వడి( జొచ్చినన్‌ బృహదుదగ్రశిఖానల మాక్షణంబ యు 
ష్టము చెడి శీత మయ్యె మునినాథున కుగ్రతపంబుపెంపునన్‌. 119 


ప్రతిపదార్థం: అమిత, వివృద్ద, శోక, వివశ+ఆత్మకుడు+ఐ= మిక్కిలి ఎక్కువైన దుఃఖంచేత పరవశమైన మనస్సు కలవా 
డై; మదిన్‌= మనస్సునందు; ఆత్మ, ఘాత, దోషమును= ఆత్మహత్య అనే పాపాన్ని; తలంపక= ఆలోచింపక; ఎంతయున్‌= 
మిక్కిలి; విషాదమునన్‌= దుఃఖంచేత; బలవత్‌+దవ+అగ్ని, మధ్యము= అధికమైన కార్చిచ్చునడుమ; వడిన్‌= వేగమే; చొచ్చినన్‌= 
ప్రవేశించగా; బృహత్‌+ఉద(గ్ర, శిఖా+అనలము= పెద్ద భయంకరమైన మంటలు కల అగ్ని; మునినాథునకున్‌= మునిశ్రేష్టు డైన 
™ వసిష్టునకు; ఉ(గ, తపంబు, సెంపునన్‌= గొప్ప తపస్సుయొక్క అతిశయంచేత; ఆ క్షణంబు+అ= అప్పటికప్పుడే; ఉష్ణ్రము= 
వేడి; చెడి=పోయి; శీతము= చల్లనిది; అయ్యెన్‌= అయింది. 


తాత్సర్యం: మిక్కిలి ఎక్కువైన దుఃఖంతో మనస్సు స్వాధీనం తప్పి, ఆత్మహత్య పాప మని కూడ భావించక, 
అమిత మైన బాధతో పెద్ద కార్చిచ్చులోకి వడిగా ప్రవేశించాడు. అయితే, మునిశ్రేష్టు డైన ఆ వసిష్టుని తపోమహిమచేత 
ఆ కార్చిచ్చు వేడిని కోల్ఫోయి చల్లబడింది. 


విశేషం: కోకభావ తీవ్రతచేత వసిష్టుడు ఆత్మహత్య చేసికొనటానికి చేసే ప్రయత్నాలను అయిదింటిని - పంచప్రాణాలు 
తీసికొనే యత్నాలకు వ్యంజకాలుగా - నన్నయ రచించాడు. ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క ప్రయత్నం ఒక్కొక్క ఘటనగా 


772 శ్రీమదాంధ్ర మహాభారతము 


రాణిస్తుంది. ఘటనాచిత్రణంలో శ్లేష అనే గుణం శోభిస్తుంది. బహుపదాలు ఏకపదవద్భావం పొందే మసృణ మైన రచనను 
శ్రేష మని అంటారు. (ప్రసాదంకంటె విలక్షణంగా ఉండే ఇటువంటి రచనను 119 నుండి 123 పద్యంవరకు శ్రేషగుణసుందరంగా 
రచించి, సంఘటనౌచిత్యాన్ని పాటించాడు - నన్నయ. (సంపా.) 


ఉ. పంబిన శోక భారమునం( బ్రాణ విమోక్షము( గోరి కంఠ దే 

శంబున రాయి గట్టికొని సన్మునినాథు(డు నిశ్చితాత్యు[డై 

యంబుధి( జొచ్చినం గడు భయంపడి వార్టి లసత్తరంగ హ 

స్తంబుల నెత్తిపట్టె నుచితస్థితి( దీరము( జేర నమ్మునిన్‌. 120 
ప్రతిపదార్థం: పంబిన= మిక్కుటమైన; శోకభారమునన్‌= దుఃఖంయొక్క బరువుచేత; సత్‌+ముని, నాథు(డు= గొప్ప 
మునిశ్రేష్టు డైన ఆ వసిష్టుడు; నిశ్చిత+ఆత్ము(డు+ఐ= నిర్ణయించుకొన్న మనస్సు కలవాడై; ప్రాణ, విమోక్షమున్‌= (ప్రాణమును 
వదలుటను; కోరి= కోరుకొని; కంఠదేశంబునన్‌= మెడలో; రాయి, కట్టికొని= రాతిని కట్టుకొని; అంబుధిన్‌= సముద్రంలో; 
చొచ్చినన్‌= (ప్రవేశింపగా; వార్డి= సము(ద్రం; కడున్‌= మిక్కిలి; భయంపడి; ఆ+మునిన్‌= ఆ వసిష్టుని; ఉచిత, YOS 
తగినట్టుగ; తీరమున్‌= గట్టును; చేరన్‌= చేరునట్లుగ; లసత్‌, తరంగ, హస్తంబులన్‌= (ప్రకాశిస్తున్న అలలుఅనెడి చేతులతో; 
ఎత్తి పట్టెన్‌=ఎత్తి పట్టింది. 
తాత్సర్యం: మిక్కుటమైన దుఃఖభారంతో మునిశ్రేష్ణుడైన వసిష్టుడు ఎలాగైనా ప్రాణం విడువా లని నిశ్చయించుకొని, 
మెడకు రాయికట్టుకొని సముద్రంలో దూకగా - ఆ సముద్రుడే భయపడి, ప్రకాశించే తన అల లనే చేతులతో 
ఎత్తిపట్టి తగువిధంగా ఆయనను ఒడ్డుకు చేర్చాడు. 


విశేషం: అలం: రూపకం. 


చ. సుతశతవర్ణితాశ్రమము చూడగ నోపక మేరుపర్వతో 
న్నతపృథుశ్ళంగ మెక్కిపడినన్‌, మునివల్లభుదేహబంధ మ 
క్షత మయి తూలసంచయనికాశత నొప్పె; ననంత సంతత 
వ్రతనియమప్రభావు లగువారల( బొందునె దేహదుఃఖుముల్‌. 121 


ప్రతిపదార్థం: సుత, శత, వర్ణిత+ఆశ్రమము= కొడుకులు నూటుమందిచేత విడువబడిన ఆశ్రమాన్ని; చూడన్‌+కన్‌+ఓపక= 
చూడటానికి ఇష్టపడక; మేరుపర్వత+ఉన్నత, పృథు, శృంగము+ఎక్కి= మేరుపర్వతపు ఎత్తైన విశాలశిఖరాన్ని ఎక్కి; పడినన్‌= 
పడగా; మునివల్లభు, దేహబంధము= మునినాథు డైన వసిష్టుని శరీరముయొక్క కూర్పు; అక్షతము+అయి= గాయం కానిది 
అయి; తూల, సంచయ, నికాశతన్‌= దూదిమూటయొక్క సమానత్వంతో; ఒప్పెన్‌= (ప్రకాశించింది; అనంత, సంతత, (ప్రత, 
నియమ, (ప్రభావులు+అగు= అంతులేని ఎడతెగని వ్రతనియమాలయొక్క (ప్రభావం కలవాళ్ళయిన; వారలన్‌= వాళ్లను; దేహ, 
దుఃఖముల్‌= శరీర సంబంధ మైన దుఃఖాలు; పొందునె= కలుగుతాయా? (కలుగవు అనిభావం). 


తాత్సర్యం: నూరుమంది కొడుకులు మరణించటంతో శూన్యమైన తనఆ(శ్రమాన్ని చూడలేక మునిశ్రేష్టు డైన 
వసిష్టుడు మేరుపర్వతపు ఎత్తెన శిఖరం ఎక్కి (క్రిందికి దూకగా, అతనిదేహం దూదిమూటవలె గాయపడలేదు. 
ఎల్లప్పుడు అంతులేని వ్రతనియమాల(ప్రభావం కలవాళ్ళను దేహకష్టాలు దరిచేరవుకదా! 


ఆదిపర్వము = సస్తమాశ్వాసను 773 
విశేషం: అలం : అర్థాంతరన్యాసం, ఉపమ. 


మధ్యాక్కర. 

వదలక WOO యగుచు మునినాథవరు(డు దా నొక్క 

నది నుదగ్రగాహవతి( బ్రవేశించినను ముని నంట 

నది యోడి శతవిధంబులC బరిద్రుతయయి స్థలం బయిన 

నది యాదిగాగ శతద్రునామ యై యన్నది యొప్పె. 122 
ప్రతిపదార్థం: వదలక= విడిచిపెట్టక; మరణ+అర్థి= చావును కోరినవాడు; అగుచున్‌= అవుతూ; మునినాథ, వరు(డు= 
మునిశ్రేష్ణులలో ఉత్తముడు; తాన్‌= తాను; ఉద(గ్ర, గ్రాహవతిన్‌= మిక్కిలి భయంకరమైన మొసళ్ళు కలదానిని; ఒక్క, నదిన్‌= 
ఒక్క నదిలో; ప్రవేశించినను= (ప్రవేశించినప్పటికీ; అది= ఆ నది; మునిన్‌= వసిష్టుని; అంటన్‌= తాకుటకు; ఓడి= భయపడి; 
శతవిధంబులన్‌= నూణుమార్లాల; పరిద్రుత; అయి= YONG; స్థలంబు+అయినన్‌= మెరక కాగా; ఆదికాణగన్‌= అది 
మొదలుగా; ఆ+నది; శత(ద్రు, నామ+ఐ= శత(ద్రువు అనే పేరు కలదై; ఒప్పెన్‌= (ప్రసిద్ధికెక్కింది. 
తాత్సర్యం: మునిశ్రేష్టులలో ఉత్తముడైన వసిష్టుడు మరణించా లన్న కోరికను ఇంకా వదలకుండా మహా భయంకరమైన 
మొస ళ్ళున్న ఒకనదిలో ప్రవేశించాడు. ఆ నది ఆయనను తాకటానికి భయపడి, నూరు మార్గాలలో ప్రవహించి 
మెరక అయిపోయింది. అప్పటినుండి ఆ నది శతద్రువు అనే పేరుతో ప్రసిద్ది చెందింది. 


మధ్యాక్కర. 
ఘనపాశముల( జేసి యెల్ల యంగముల్‌ గలయ బంధించి 
కొని యొక్కనది జొచ్చి ముని(గినను వంత గూరి యనృదియు( 
దన దివ్యశక్తి నప్పాశముల విడిచి తన్మునినాథు( 
బనుగొన( దీరంబు చేర బెట్టి విపాశనా GA. 123 
ప్రతిపదార్థం: ఘన, పాశములన్‌+చేసి= గొప్ప త్రాళ్ళచేత; ఎల్ల అంగముల్‌= అన్ని అవయవాలను; కలయన్‌= ఒకటిగా చేర్చి; 
బంధించికొని= కట్టివేసికొని; ఒక్కనదిన్‌; చొచ్చి= (ప్రవేశించి; ముని(గినన్‌= మునుగగా; ఆ+నదియున్‌= ఆ నదిగూడ; 
వంతన్‌+కూరి= దుఃఖాన్ని పొంది; తన దివ్య, శక్తిన్‌= తనయొక్క ఆశ్చర్యకరమైన శక్తిచేత; ఆ+పాశములన్‌= ఆ (త్రాళ్ళను; 
విడిచి= విడిపించి; తద్‌+మునినాథున్‌= ఆ మునిశ్రేష్టుడిని; పనుగొనన్‌= చక్కనగునట్టు; తీరంబు, చేరన్‌= ఒడ్డు చేరునట్టు; 
పెట్టి= చేసి; విపాశ నాన్‌= విపాశ (పాశములు లేనిది) అనే పేరుతో; పరగాన్‌= ఒప్పింది. 
తాత్సర్యం: వసిష్టుడు పెద్దత్రాళ్ళతో తన అవయవా అన్నిటినీ ఒకటిగా చేర్చి కట్టుకొని ఒక నదిలో మునిగాడు. 
(©) ల 
ఆ నదికూడ మిక్కిలి దుఃఖించి తన దివ్యశక్తితో అతనికట్టను విప్పి, ఒడ్డుచేర్చి తాను 'విపాశ' అనే పేరుతో (ప్రసిద్ది 
=> ౧ w ai 
చెందింది. 
వ. ఇట్లు పెక్కువిధంబుల నాత్మపరిత్యాగంబునందు( గృతనిశ్చయుం డయ్యును నప్రాప్తమరణుం KOL వసిష్టుండు 
నిజాశ్రమంబునకు వచ్చువా(డు దన పిటుంద వచ్చు కోడలి నద్భశ్యంతి యను దాని శక్తిభార్య నప్పు డెటింగి, దాని 
యుదరంబుననుండి షడంగాలంకృత వేదధ్వని గరంబు మధురం బై వీతెంచిన విని విస్మితుం డయి. 124 


774 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్లు; పెక్కు విధంబులన్‌=ఎన్నో రకాలుగా; ఆత్మ; పరిత్యాగంబునందున్‌= దేహాన్ని విడుచుటయందు; కృత, 
నిశ్చయుండు= చేయబడిన నిశ్చయం కలవాడు; అయ్యును= అయినప్పటికీ; అ(ప్రాప్త; మరణుండు+అయి= పొందబడని 
చావుకలవా డై; వసిష్టుండు= వసిష్టుడు; నిజఆ(శ్రమంబునకున్‌= తనయొక్క ఆ(శ్రమానికి; వచ్చువా(డు= వచ్చునటువంటివాడు; 
తన పిణుందన్‌= తన వెనుక; వచ్చు= వస్తూ ఉన్న; కోడలిన్‌; అదృశ్యంతి అనుదానిన్‌ = అదృశ్యంతి అను పేరుగల ఆమెను; 
శక్తి భార్యన్‌= శక్తి మహామునియొక్క భార్యను; అప్పుడు; ఎటింగి= చూచి; దాని= ఆమెయొక్క; ఉదరంబుననుండి= 
కడుపులో నుండి; షడంగ+అలంకృత వేద, ధ్వని= ఆరు అంగములచేత అలంకరింపబడిన వేదంయొక్క ఉచ్చారణ ధ్వని; 
కరంబు= మిక్కిలి; మధురంబు+ఐ= వినసొంపై; వీతెంచినన్‌= రాగా; విని; విస్మితుండు+అయి= ఆళశ్చర్యపడినవాడై. 


తాత్సర్యం: ఈ విధంగా వసిష్టుడు ఆత్మహత్య చేసికొనా లని పెక్కుమార్లాలలో దృఢంగా ప్రయత్నించినా, 
మరణం పొందలేక తన ఆశ్రమానికి తిరిగివస్తూ, తన వెనుకనే వస్తున్న తన కోడలిని గమనించాడు. ఆమె శక్తి 


మహాముని భార్య. ఆమె పేరు అదృశ్యంతి. ఆమె గర్భంనుండి షడంగాలతో అలంకృతమైన వేద ధ్వని మిక్కిలి 
మనోహరంగా వినిపించసాగింది. దానిని విని వసిష్టుడు ఆశ్చర్యపడి. 


విశేషం: షడంగాలు: అను[ద్రుతం, (ద్రుతం, లఘువు, గురువు, పతం, కాకపాదం. 


తే. శక్తి చదువును బోలె సువ్యక్త మగుచు | వీనులకు నిది యమృతోపమాన మయ్యె 

వేదనాదంబు; దీని పుగ్యోదరమున | నున్నవా(డు సుతుండు విద్వన్నుతుండు. 125 
ప్రతిపదార్థం: శక్తి చదువును+సోలె= శక్తిమహాముని చదువువలె; సువ్యక్తము= మిక్కిలి స్పష్టమైనది; అగుచున్‌= అవుతూ; 
ఇది, వేద, నాదంబు= ఇది వేద ధ్వని; వీనులకున్‌= చెవులకు; అమృత+ఉపమానము+అయ్యెన్‌= అమృతమువంటి దయింది; 
దీనిన్‌= ఈ అదృశ్యంతి యొక్క; పుణ్య+ఉదరమునన్‌= పవిత్రమైన గర్భంలో; విద్వత్‌+నుతుండు= విద్వాంసులచేత 
పొగడబడువాడు; సుతుండు= కుమారుడు; ఉన్నవాడు= ఉన్నాడు. 
తాత్సర్యం: శక్తిమహాముని చదివినట్లు మిక్కిలి స్పష్టమై -ఈ వేదనాదం చెవులకు అమృతంవలె వినిపిస్తున్నది. ఈమె 
పుణ్యగర్భంలో విద్వాంసులచేత పొగడబడే కుమారుడు ఉన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. ఈ తేటగీతిలో నాల్లుపాదాల్లోనూ ప్రాసయతి గలదు. 


వ. “అనవరత వేదాధ్యయనశీలుం డయిన శక్తిచదువు వినుచుం బండ్రెండే(డులు గర్లంబునుండి సకల వేదంబులు 
ధరియించినవా( డీ పొత్రుముఖంబు చూచి యేను గృతార్థుండ నగుదు' నని వసిష్ణుండు మరణ వ్యవసాయ 
నివృత్తుం డై నిజాశ్రమంబున నుండునంత; నొక్కనా(డు రాక్షసరూపధరుం డై రోద్రాకారంబున వచ్చు కల్మాషపాదుం 
జూచి యద్భృశ్యంతి వెబిచిన దాని నోడుకుండు మని మునివరుండు హుంకారంబున రాక్షసు వారించి, వానిపయి 
మంత్రపూతంబు లైన కమండలుజలంబు లొలికిన, 126 

ప్రతిపదార్థం: అనవరత, వేద+అధ్యయన, శీలుండు+అయిన= ఎల్లప్పుడు వేదాలను పరఠించటమే స్వభావంగా గలవాడైన; 


శక్తి చదువు= శక్తి మహామునియొక్క చదువు; వినుచున్‌= వింటూ; పం(డైెండు+ఏడులున్‌= పన్నెండు సంవత్సరాలు; 
గర్భంబునుండి= కడుపులో ఉండి; సకల, వేదంబులు= అన్ని వేదాలు; ధరియించినవా(డు= నేర్చిన అతడు; ఈ; పా(త్రు, 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 775 
ముఖంబున్‌= ఈ మనుమడి యొక్క ముఖాన్ని; చూచి; ఏను= నేను; కృతార్థుండను= తీరిన కోరికకలవాడను; అగుదున్‌+అని= 
అవుతా నని; వసిష్టుండు; మరణ, వ్యవసాయ, నివృత్తుండు+ఐ= చావుకొరకు చేసే ప్రయత్నంనుండి వెనుదిరిగినవా డై - 


అనగా ఆత్మహత్యా ప్రయత్నాన్ని మాని; నిజ+ఆ(శ్రమంబునన్‌= తన ఆశ్రమంలో; ఉండునంతన్‌= ఉండగా; ఒక్కనా(డు= 
ఒకరోజు; రాక్షస, రూప, ధరుండు+ఐ= రాక్షస రూపాన్ని ధరించినవా డై; రౌ(ద్ర+ఆకారంబునన్‌= భయంకరమైన రూపంతో; 


వచ్చు= వస్తూన్న; కల్మాషపాదున్‌; చూచి; అదృశ్యంతి (వసిష్టుడి కోడలు); వెణచిన= భయపడిన; దానిన్‌= ఆమెను; ఓడక+ 
ఉండుము+అని= భయపడకుండు మని; మునివరుండు= మునిక్రేషు డైన వసిష్టుడు; హుంకారంబున్‌= హుం అనే పెద్ద 
ధ్వనితో; రాక్షసున్‌= రక్కసుని; వారించి= ఆపి; వానిపై; మం(త్ర, పూతంబులు+ఐన= మం|త్రాలచేత SAAT; కమండలు, 
జలంబులు= కమండలంలోని నీళ్ళు; ఒలికినన్‌= చల్లగా. 


తాత్సర్యం: 'ఎల్లప్పుడు వేదాలు చదవటమే స్వభావంగా శక్తియొక్కచదువు వింటూ పన్నెండుసంవత్సరాలు గర్భంలో 
ఉండి అన్నివేదాలు నేర్చుకొన్న ఈ మనుమడిముఖం చూచి, నేను కృతార్గుడ TS అని వసిష్టుడు 
ఆత్మహత్యాప్రయత్నం మాని, తన ఆశ్రమంలో ఉండిపోయాడు. ఒకనాడు కల్మాషపాదుడు రాక్షస రూపాన్ని ధరించి 
రాగా అతడిని చూచి అదృశ్యంతి భయపడింది. వసిష్టుడు ఆమెను భయపడ వద్దని చెప్పి, తన హుంకారంతో ఆ 
రాక్షసుడిని నిలిపి, మంత్రపూతమైన కమండలుజలాన్ని అతనిపై చల్లాడు. 


వసిష్ణునవలన( గల్మాషపాదుండు శాపవిముక్తి జెందుట (సం.1-168-5) 


క. భూపాలకుండు బ్రాహ్మణ | శాపంబున( బదియురెండుసంవత్సరముల్‌ 
పాపమతి నుండి రాక్షస । రూపము చెడి యపుడు మనుజరూపముC( దాల్లెన్‌. 127 


a 


ప్రతిపదార్థం: భూపాలకుండు= రాజైన కల్మాషపాదుడు; (బ్రాహ్మణ, శాపంబునన్‌= (బ్రాహ్మణశాపంచేత; పదియు, రెండు, 
సంవత్సరముల్‌= పం[డ్రెండేళ్ళు; పాప, మతిన్‌= పాపబుద్దితో; ఉండి= ధరించి; అప్పుడు, రాక్షస, రూపము; చెడి= కోల్పోయి; 
మనుజ, రూపమున్‌; TOYA. 


తాత్సర్యం: కల్మాషసాదమహారాజు (బ్రాహ్మణశాపంవలన పన్నెండేళ్లు పాపబుదితో ఉండి, అప్పుడు రాక్షస రూపాన్ని 
lap] GG) (Ss) 
వదలి, మానవరూపాన్ని పొందాడు. 


వ. ఇట్లు శాపవిముక్తుం డై కల్మాషపాదుండు వసిష్టునకు నమస్కరించి ముకుళితకరకమలు( డై “మునీంద్రా! నీ 
ప్రసాదంబున శాపంబువలనం బాసి కృతార్టుండ నయితి” ననిన వానికి వసిష్టుం డిట్లనియె. 128 


ప్రతిపదార్థం: ఇట్టు; శాప, విముక్తుండు+అయి= శాపంచేత విముక్తి పొందినవాడై; కల్మాషపాదుండు; వసిష్టనకున్‌, నమస్కరించి; 
ముకుళిత, కర, కమలుండు+ఐ= మోడ్సుగా చేయబడిన కమలాలవంటి చేతులు కలవాడై; ముని+ఇం(ద్రా!= మునిశ్రేష్టా!; నీ, 
ప్రసాదంబునన్‌= నీ దయచేత; శాపంబువలనన్‌= శాపంనుండి; పాసి= విముక్తినొంది; కృత+అర్జుండను= నెరవేరిన కోరిక 
కలవాడను; అయితిన్‌= అయినాను; అనినన్‌= అని చెప్పగా; వానికిన్‌= ఆ కల్మాషపాదునికి; వసిష్టుండు; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈ విధంగా శాపవిముక్తి పొంది కల్మాషపాదుడు వసిష్టునికి నమస్కరించి చేతులు జోడించి “మునిశ్రేష్టా! 
నీ దయవలన శాపవిముక్తి పొంది కృతార్దుడ నయ్యాను’ అని పల్కగా, అతనితో వసిష్టుడు ఇట్టా అన్నాడు. 


776 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. గుణముల నొప్పి బ్రాహ్మణులకుం గడుభక్తుడ వై సమస్త ధా 

రుణి ప్రజ గూర్చ(గా విగతరోషు(డ వై సుఖ ముండు మింక బ్రా 

హ్మణుల కవజ్ఞసేయక శమంబును చేకొను; మింద్రు(డైన బ్రా 

హ్మణుల కవజ్ఞ్జసేసి యవమానము( బొందు బ్రతాపహీను(ై. 129 
ప్రతిపదార్థం: గుణములన్‌= మంచిగుణాలచేత; ఒప్పి= (ప్రకాశించి; (బ్రాహ్మణులకున్‌; కడున్‌= మిక్కిలి; భక్తుడవు+ఐ; 
సమస్త; ధారుణి, ప్రజ= మొత్తం భూమియందలి (ప్రజలు; కూర్చ(గా= ప్రేమింపగా; విగత, రోషు(డవు+ఐ= పోయిన కోపం 
కలవాడ వై; సుఖము+ఉండుము= సుఖంగా ఉండుము; ఇంకన్‌= ఇకమీదట; (బ్రాహ్మణులకున్‌; అవజ్ఞ= అవమానం; చేయక= 
కలిగించకుండా; శమంబును= శాంతిని; చేకొనుము= పొందుము; ఇం|ద్రుడు+ఐనన్‌= ఇంద్రుడు అయినప్పటికీ; (బ్రాహ్మణులకున్‌; 
అవజ్ఞ= అవమానం; చేసి; ప్రతాప; హీను(డు+ఐ= పరా(క్రమాన్ని కోల్ఫోయినవా డై; అవమానమున్‌, పొందున్‌= అవమానాన్ని 
పొందుతాడు. 
తాత్సర్యం: మంచిగుణాలతో (బాహ్మణభక్తుడ వై; భూమిమీద (ప్రజ లందరికీ ఇష్టుడ వై, కోపం లేకుండా, సుఖంగా 
జీవించుము. (బ్రాహ్మణులను అవమానించక శాంతిని పొందుము. (బ్రాహ్మణులకు అవమానం చేస్తే ఇం|ద్రుడైనా 
పరా(క్రమహీనుడై అవమానం పొందగలడు. 


విశేషం: అలం : అర్థాంతరన్యాసం. 


నన్నయకు “ధారుణి” (భూమి అని అర్థం) పదప్రయోగం చాలా ఇష్టం. ఈ పద్యం రెండవపాదంలో “ధా/రుణి....రోషు” 

అని యతి స్థానములో 'ధారుణి'లోని “రు” వచ్చి-ఈ రూపాన్ని స్ట్థిరపరచింది. 

వ. అని కటిపిన నట్లచేయుదు నని యమ్మహీపతి వసిష్ణుం దోడ్మొని, యయోధ్యాపురంబున కరిగి, సకల 
ప్రజానురాగ కరుం డయి యమ్మునివరు నతిభక్తిం బూజించుచు(, దొల్లి రాక్షసుం డయి మదయంతీ సహెతంబు 
వనంబునం గ్రుమ్మరియెడి కాలం బొక్క బ్రాహ్మణ మిథునంబు బుతుకాలప్రవృత్తి నున్నం గని యా కంటి 
పెలుచన నందు బ్రాహ్మణుం బట్టికొని భక్షించిన, నతిదుఃఖీత యై యాబ్రాహ్మణభార్య పరమ పతివ్రత యాంగిరసి 
యనునది పురుషవియోగంబునం బుత్తార్థంబయిన నిజప్రయత్నంబు విఫలం బగుటకు శోకించి, 
'వనితాసంభోగంబున నీవును నా పురుషునట్లు పంచత్వంబునుం బొందు' మని శాపం బిచ్చి వసిష్టువలన 
నీకు( బుత్రలాభం బగు నని చెప్పి, యగ్నిప్రవేశంబు DOWO, బదంపడి దీని నంతయు మదయంతివలన 
నెటింగినవా( డై, తనకు( బుత్రోత్సాదన సామర్థ్యంబు లేమిం దలంచి కల్మాషపాదుండు పుత్తార్థి యయి వసిష్ణున 
8 ట్లనియె. 130 

ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; కపినన్‌= బోధించగా; అట్టు+అ; చేయుదున్‌+అని; ఆ+మహీ, పతి= ఆ రాజు 

(కల్మాషపాదుడు); వసిష్టన్‌ తోడ్కొని= వెంటపెట్టుకొని; అయోధ్యాపురంబునకున్‌; అరిగి= వెళ్ళి; సకల, (ప్రజా+అనురాగ, 


కరుండు+అయి= అందరు (ప్రజలకు (ప్రేమను, కలిగించువా డై; ఆ+ముని, వరున్‌= ఆ మునిశ్రేష్టుడైన వసిష్టుడిని; అతి 
భక్తిన్‌= మిక్కిలి భక్తితో సేవిస్తూ; పూజించుచున్‌; తొల్లి= పూర్వం; రాక్షసుండు+అయి; మదయంతీ, సహితంబు= మదయంతితో 
=> = => ౧ oa 


ఆదిపర్వము - సప్తమాశ్య్వాసము 777 
కూడి; వనంబునన్‌= అడవియందు; (క్రుమ్మరియెడి= తిరిగెడి; కాలంబు= కాలంలో; ఒక్క; (బ్రాహ్మణ, మిథునంబు= 
బ్రాహ్మణ దంపతుల జంట; బుతుకాల, (ప్రవృత్తిన్‌= కామకేళియందు; ఉన్నన్‌= ఉండగా; కని=చూచి; ఆ(కంటి, పెలుచనన్‌= 
ఆకలియొక్క అతిశయంచేత; అందున్‌= ఆ జంటలో; (బ్రాహ్మణున్‌= (బ్రాహ్మణుని; పట్టికొని, భక్షించినన్‌= తినగా; ఆ 
బ్రాహ్మణ భార్య= ™ (బ్రాహ్మణుని ఇల్లాలు; పరమ, పతివ్రత= మహాపతివ్రత; ఆంగిరసి అనునది= ఆంగిరసి అను ఆమె; 
అతి, దుఃఖిత+ఐ= మిక్కిలి దుఃఖించిన దై; పురుష వియోగంబునన్‌= భర్తను కోల్పోవటంచేత; పుత్ర+అర్థంబు+అయిన= 
పుత్రుని కొరకైన; నిజ, ప్రయత్నంబు= తన యొక్క (ప్రయత్నం; విఫలంబు+అగుటన్‌= ఫలము లేని దగుటకు; శోకించి= 
దుఃఖించి; వనితా, సంభోగంబునన్‌= (స్త్రీతో రమించేటప్పుడు; నీవును= నీవు కూడా; నా, పురుషున్‌+అట్ట= నా భర్తవలె; 
పంచత్వంబునున్‌= మరణమును; పొందుము+అని; శాపంబు+ఇచ్చి; వసిష్టునివలనన్‌; నీకున్‌; పుత్ర, లాభంబు; అగున్‌+అని= 
చెప్పి; అగ్ని, ప్రవేశంబు= నిప్పులో దూకుట; చేసినన్‌= చేయగా; పదంపడి= పిమ్మట; దీనిన్‌+అంతయున్‌= ఈ జరిగినదాని 
నంతయు; మదయంతివలనన్‌= తనభార్య యైన మదయంతివలన; ఎటింగినవాడై= తెలిసిన వాడై; తనకున్‌; పుత్ర+ఉత్సాదన, 
సామర్థ్యంబు లేమిన్‌= కొడుకును పుట్టించే శక్తి లేకుండుటను; తలంచి; కల్మాష పాదుండు; MEH, అయి= పుత్రుడిని 
కోరినవాడై; వసిష్టునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని వసిష్టుడు బోధింపగా, ఆ విధంగానే చేస్తా నని ఆ రాజు వసిష్టుడిని వెంటబెట్టుకొని అయోధ్యా 
నగరానికి వెళ్లి, ప్రజలందరికి ఇష్టు డై ఆ ముని శ్రేష్టుణ్ణి అతిభక్తితో పూజించసాగాడు. పూర్వం తాను రాక్షనుడై, 
తనభార్య మదయంతితో కూడి అడవిలో తిరిగేకాలంలో ఒక (బ్రాహ్మణదంపతులజంట కామకేళిలో ఉండటం 
చూచి, అధికమైన ఆకలితో (బ్రాహ్మణుడిని పట్టుకొని భక్షింపగా, అతనిభార్య పరమపతి(వ్రత 'ఆంగిరసి” మిక్కిలి 
దుఃఖించి, భర్తను కోల్ళోవటంవలన కొడుకు పుట్టా లన్న తనకోరిక విఫలమైన దని శోకించి, “స్రీతో రమించినప్పుడు 
నీవుకూడా నా భర్తవలె అకాలమరణం పొందుతావు’ అని శపించి, 'వసిష్టునివలన నీకు పుత్రలాభం కలుగుతుంది” 
అని చెప్పి, అగ్నిప్రవేశం చేసింది. తరువాత ఈ విషయమంతా మదయంతి ద్వారా తెలిసికొని, తనకు పుత్రులను 
పొందే యోగ్యత లే దని ఆలోచించి, కల్మాషపాదుడు పుత్రుణ్ణి కోరినవాడై వసిష్టునితో ఇట్టా అన్నాడు. 


వసిష్టప్రసాదంబున( గల్మాషపాదు(డు పుత్రవంతు(డగుట (సం.1-168-11) 
క,  మనుకుల పవిత్రు( బుత్తకు | నినసన్నిభు | నాకు బడయు; మే నట్లయినన్‌ 


మునినాథ! నీ ప్రసాదం | బున బితరులవలన బుణవిముక్తు(డ నగుదున్‌. 131 


ప్రతిపదార్థం: మను, కుల, పవిత్రున్‌= మనువువంశాన్ని పరిశుద్దం చేసేవాడిని; పుత్రకున్‌= చక్కటి కుమారుడిని; ఇన, 
సన్నిభున్‌= సూర్యుడితో సమానమైనవాడిని; నాకున్‌; పడయుము= పొందుము; ఏను= నేను; అట్లు!అయినన్‌= ఆ విధంగా 
అయితే కానీ; మునినాథ!= ఓ మునిశ్రేష్టా!; నీ ప్రసాదంబునన్‌= నీదయచేత; పితరులవలనన్‌= పితృదేవతలవలన; బుణ, 
విముక్తు(డన్‌= అప్పునుండి విడువబడినవాడను; అగుదున్‌= TP. 


తాత్సర్యం: ఓ వసిష్టమహర్షీ! మనువువంశాన్ని పవిత్రంచేసేవాడు, సూర్యునితో సమానమైనవాడు అయిన సుపుత్రుడిని 
నాకు కలిగించుము. నేను ఆ విధంగా నీదయతో పితృదేవతల బుణంనుండి విముక్తుడ నౌతాను. 


వ. అని తన భార్యయైన మదయంతి యనుదానిని బుతుమతి సమర్పించిన, నదియు వసిష్టుప్రసాదంబున 
గర్టిణి యయి పండ్రెండే(డులు IYO మోచి వేసరి, యొక్క యశ్మశకలంబున నుదరభేదనంబు( జేసిన నశ్మకుం 


778 శ్రీమదాంధ్ర మహాభారతము 


డను రాజర్షి పుట్టె, నట యద్భశ్యంతికిం బరాశరుం డుదయించి వసిష్ట నిర్మిత జాతకర్మాదికుండయి పెరు 
గుచు నొక్క నా(డు రాక్షసభక్షణంబునం దనజనకు పంచత్వంబు దల్లివలన విని కోపదహనదందహ్యమాన 
హృదయుం డయి 'తపోమహత్వంబున నఖిలలోకసంహారంబు సేయుదు' నని యున్న మనుమని వారించి 
వసిష్టుం డి ట్లనియె. 132 


ప్రతిపదార్థం: అని= ఆ(ప్రకారం; తన భార్య, ఐన, మదయంతి అను దానిని= మదయంతి అనే పేరుగల ఆమెను; బుతు 
మతిన్‌= రజస్వల యైన దానిని; సమర్సించినన్‌= ఈయగా; అదియు= ఆమెయు; వసిష్ట, (ప్రసాదంబునన్‌= వసిష్టుని 
దయచేత; గర్భిణి; అయి; పం[డ్రెండు+ఏ(డులు= పం(డైెండు సంవత్సరాలు; గర్భంబు, మోచి= గర్భాన్ని మోసి; వేసరి= 
విసుగుచెంది; ఒక్క; అశ్మ, శకలంబునన్‌= రాతిముక్కచేత; ఉదర భేదనంబునున్‌= కడుపు చీల్బుటను; చేసినన్‌= చేయగా; 
అశ్మకుండు, అను, రాజర్షి; పుట్టెన్‌= పుట్టాడు; అట; అదృశ్యంతికిన్‌= అదృశ్యంతికి; పరాశరుండు; ఉదయించి= పుట్టి; వసిష్ట 
నిర్మిత, జాతకర్మ+ఆదికుండు+అయి= వసిష్టునిచేత చేయబడిన జాతకర్మం మొదలైనవి కలవాడై; పెరుగు; ఒక్కనా( 
డు; రాక్షస, భక్షణంబునన్‌= రాక్షసుడు తినటంచేత; తన, జనకు, పంచత్వంబు= తనతం(డ్రియొక్క మరణం; తల్లివలన; 
విని; కోప, దహన, దందహ్యమాన హృదయుండు+అయి= కోప మనే అగ్నిచేత మిక్కిలిగా కాల్పబడుతున్న మనస్సు 
కలవా డై; తపస్‌+మహత్త్యంబునన్‌= తపస్సు యొక్క మహిమచేత; అఖిల, లోక, సంహారంబునన్‌= అన్ని లోకాలను చంపటం; 
చేయుదును=చేస్తాను; అని (కోపంతో) ఉండే; మనుమని, వారించి= Mee ఆపి; వసిష్టుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని, రజస్వల అయిన తన భార్య మదయంతిని వసిష్టునికి సమర్పించగా ఆమె అతని అనుగ్రహంతో 
గర్భిణి అయి, పన్నెండేళ్ళు గర్భం మోసి విసిగి, ఒక రాతిముక్కతో కడుపు చీల్చుకొనగా, అశ్మకుడు అనే Tg 
జన్మించాడు. అక్కడ అదృశ్యంతికి (శక్తి భార్యకు) పరాశరుడు జన్మించాడు. అతనికి వసిష్టుడు జాతకర్మాదులు 
జరిపించాడు. అతడు పెరుగుతూ 'రాక్షసుడు భక్షించటంచేత తనతండ్రి మరణించా డని ఒకనాడు తల్లి ద్వారా 
తెలిసికొని, కోపాగ్నితో మండుతున్న హృదయం కలవాడై తన తపోమహిమతో అఖిలలోకాలను నాశనం చేస్తా నని 
పూనుకొనగా అతడిని ఆపి, వసిష్టమహాముని ఇట్లా అన్నాడు. 


సీ. వినవయ్య! కృతవీర్యు( డను జనపతి దొల్లి । భృగు వంశ యాజ్యు( డై పెక్కుక్రతువు 
లొనరించి, యగణిత ధనదానముల వారి । దృ్భృప్తుల( గావించి దివికి జనిన, 
నతనివంశమున వా రతిధనలుబ్బులై | కృత్యవీర్యు ధనమెల్ల( గ్లప్తి సేసి 
కొని డాచియున్న వా రని భార్గవుల నెల్ల । బలికిన భార్గవుల్‌ భయము వొంది. 


తే. కొంద టిర్హము వారిక కూర్తి యిచ్చి; 1 రవనిసురవంశ్యులకు నిచ్చి రందు6 గొంద, 
థ = b) wW 
టివ్వరికి నీక తమ తమ యిండ్ల 28 1 కొని సుఖం బుండి రధము లై కొంద అందు. 133 


ప్రతిపదార్థం: వినవయ్య!= అయ్యా! విను; కృతవీర్యు(డు; అను, జన, పతి= అనెడి రాజు; తొల్లి= పూర్వం; భృగు, వంశ, 
యాజ్యూ(డు+ఐ= భృగువంశం వారిని యాజ్యాలుగా - అనగా యజ్ఞం చేయించే యాజ్ఞికులుగా కలవా డై; (క్రతువులు= అనేక 
యజ్ఞాలు; ఒనరించి= చేసి; అగణిత, ధన, దానములన్‌= లెక్కలేనన్ని ధనదానాలచేత; వారిన్‌= వాళ్ళను; తృప్తులన్‌+కావించి= 
తృస్తినొందిన వారినిగా చేసి; దివికిన్‌= స్వర్గానికి; చనినన్‌= వెళ్ళగా; అతని, వంశము, వారు; అతి ధనలుబ్దులు+ఐ= మిక్కిలిగా 


ఆదిపర్వము - సప్త్రమూశ్వాసము 779 


ధనమునందు ఆశకలవారై; కృతవీర్యు, ధనము+ఎల్లన్‌= కృతవీరునియొక్క ధనాన్ని అంతా; క్షప్తి, చేసికొని= ఏర్పాటు చేసికొని; 
PE, ఉన్నవారు= దాచుకొని ఉన్నారు; అని= అని; భాగ్గవులన్‌+ఎల్లన్‌= భృగువంశం వారి నందరిని ఉద్దేశించి; పలికినన్‌= 
పలుకగా; భార్గవుల్‌= ఆ భృగువంశ (బ్రాహ్మణులు; భయము, పొంది; కొందరు; అర్థము= ధనాన్ని; వారికి+అ= వారికే; కూర్చి= 
ఒకటిగా చేర్చి; ఇచ్చిరి= ఇచ్చారు; అందున్‌= వారిలో; కొందజణు= కొంతమంది; అవని, సుర, వంశ్యులకున్‌= (బ్రాహ్మణ 
వంశాన పుట్టిన వారికి; ఇచ్చిరి; అందు, కొందణు= అందులో మరికొంతమంది; ఎవ్వరికిన్‌= ఎవ్వరికికూడా; ఈక= ఇవ్వక; 
అధములు+ఐ= నీచులై; తమతమ, ఇండ్లన్‌; పాతికొని, సుఖంబు+ఉండిరి= తమ తమ ఇళ్ళలో పాతిపెట్టుకొని సుఖంగా 


ఉన్నారు. 


తాత్సర్యం: వినవయ్యా! పూర్వం కృత ఏరు డనే రాజు భృగువంశ బ్రాహ్మణులను యాజ్ఞికులుగా పొంది, పెక్కు 
యాగాలు చేసి, లెక్కలేనన్ని ధనదానాలచే వాళ్ళను తృప్తిపరచి స్వర్గానికి వెళ్ళాడు. అతనివంశంవాళ్ళు ధన లోభంతో 
'కృతవీరుని ధనాన్నంతా భృగువంశ బ్రాహ్మణులు సంగ్రహించి దాచుకొని ఉన్నారు' అని పలుకగా, ఆ (బ్రాహ్మణులు 
కొందరు భయపడి తమ దగ్గర ఉన్న ధనాన్ని ఒకచోట చేర్చి వాళ్ళకే ఇచ్చారు. మరికొందరు తమధనాన్ని వేర్వేరు 
బ్రాహ్మణవంశాలవాళ్ళకు ఇచ్చారు. ఇంక కొందరు తమ ఇళ్లలో పాతిపెట్టుకొన్నారు. 


వ. అంతనా క్షత్రియు లొక్క భార్గవుని యిల్లు గ్రొచ్చి యనంతం బయిన యర్థంబు గని యలిగి, రాజధన వంచకులై 
రని భార్గవుల నెల్ల నిగ్రహోంచి, గర్భంబుల నున్న యర్థకులు మొదలుగా వధించిన, BAT భార్గవుల భార్యలెల్ల 
హెమవంతంబునకుం బాటిన; నం దొక్క భృగుపత్ని భయంపడి, తన యూరుదేశంబున గర్భంబు ధరియించిన, 
నెటింగి క్షత్రియులు దాని భేదింప సమకట్టి వచ్చిన నంతకు ముందటి. 134 


ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత; ఆ క్షత్రియులు= ఆ రాజులు; ఒక్క, భార్గవుని, gaya ఒక భృగువంశ (బ్రాహ్మణుని 
ఇల్లు; (క్రొచ్చి= (త్రవ్వి; అనంతంబు+అయిన= అంతం లేనిదైన అనగా అత్యధిక మైన, అర్థంబున్‌= ధనాన్ని; కని= చూచి; 
అలిగి= కోపించి; రాజ, ధనవంచకులు+ఐరి+అని= రాజుయొక్క ధనాన్ని అపహరించిన వాళ్ళు అయ్యా రని; భార్గవులన్‌+ఎల్లన్‌= 
భృగువంశ (బ్రాహ్మణుల నంతా; నిగ్రహించి= పడద్రోసి; గర్భంబులన్‌+ఉన్న= కడుపు లో ఉన్న; అర్భకులు= బాలురు; 
మొదలుగా; వధియించినన్‌= చంపగా; వెఅచి= భయపడి; భార్గవుల; భార్యలు+ఎల్లన్‌= భార్గవుల, భార్యలందరు; హిమవంతంబు 
నకున్‌= హిమాలయ పర్వతానికి; పాటీనన్‌= పరుగెత్తగా; అందు+ఒక్క= వారిలో ఒక్క; భృగుపత్ని= భృగువంశపు బ్రాహ్మణుని 
భార్య, భయంపడి; తన; ఊరు, దేశంబునన్‌= తొడయందు; గర్భంబు= గర్భాన్ని; ధరియించినన్‌= ధరింపగా; ఎటింగి= 
తెలిసికొని; క్షత్రియులు= రాజులు; దానిన్‌= దానిని; భేదింపన్‌= YEYEN; సమకట్టి= పూనుకొని; వచ్చినన్‌= రాగా; అంతకు 
ముందజణ= అంతకంటె మునుపు. 


తాత్సర్యం: తర్వాత ఆ క్షత్రియులు ఒక భృగువంశ బ్రాహ్మణుని ఇల్లు (త్రవ్వి అత్యధికమైన ధనం చూచి, కోపించి, 
రాజధనం వంచనతో (గ్రహించా రని ఆ భృగువంశ బ్రాహ్మణుల నందరినీ పడ[ద్రోసి, కడుపులలో ఉన్న బాలురు 
మొదలుగా అందరినీ చంపగా, వాళ్ళభార్యలంతా భయపడి హిమాలయానికి పరుగెత్తారు. వాళ్ళలో ఒక 
(బ్రాహ్మణునిభార్య తనతొడలో గర్భాన్ని ధరించగా, క్షత్రియులు అది తెలిసికొని దానినికూడ ఏచ్చిన్నం చేయా అని 
రాగా, అంతకు ముందే. 


780 శ్రీమదాంధ్ర మహాభారతము 
భార్గవుండైన బొర్వునిజననము (సం.1-169-20) 


క.  భువనోపప్లవసమయో । ద్దవ భానునిభప్రభావిభాసితు( డయి భా 
ర్గవు( డూరుదేశమున ను । ద్దవించె మహి వెలుగుచుండ( బ్రభ నౌర్వు( KOS. 135 


ప్రతిపదార్థం: భువన+ఉపస్టవ, సమయ+ఉద్భవ, భాను, నిభ, ప్రభా, విభాసితు(డు+అయి= లోకాలయొక్క ప్రళయకాలమందు 
పుట్టిన సూర్యునితో సమానమైన కాంతిచేత ప్రకాశించేవా డై; భార్గవుడు= భృగువంశంవాడు; ఊరు, దేశమునన్‌= తొడయందు; 
జొర్వు(డు+అనన్‌= బౌర్వు డనే పేరుతో; (ప్రభన్‌= కాంతితో; మహిన్‌= భూమిమీద; వెలు(గుచుండన్‌= ప్రకాశించేటట్టుగా; 
ఉద్భవించెన్‌= పుట్టెను. 


తాత్సర్యం: ప్రళయకాలసూర్యునివంటి కాంతితో భృగువంశంవాడు తొడనుండి పుట్టి TE డనే పేరుతో లోక 
ప్రసిద్దు డయ్యాడు. 
మ. అమితౌజుం డగు వాని( జూచి కృతవీర్యామ్నాయజ క్షత్రియా 

ధములెల్లన్‌ హతడద్భృష్టు లై కృపణతం దత్సర్వతారణ్యదే 

శములం గ్రుమ్మరుచుండి రంధు లయి; నిశ్శంకం బ్రతిక్రూరక 

ర్మములం దుద్యతు లైన వారికి నశర్మప్రాప్తి గాకుండునే. 136 
ప్రతిపదార్థం: అమిత+ఓజుండు+అగు= మిక్కిలి తేజస్సు కలవాడైన; వానిన్‌= ఆ TEKO చూచి; కృతవీర్య+ఆమ్నాయజ, 
క్షత్రియ+అధములు+ఎల్లన్‌= కృతవీర్యుని వంశంలో పుట్టిన నీచులైన క్షత్రియులంతా; హత, దృష్టులు+ఐ= కొట్టబడిన 
చూపులు కలవాళ్ళయి అనగా నాశమైన దృష్టి కలవాళ్ళయి; అంధులు+అయి= గ్రుడ్డివాళ్ళయి; కృపణతన్‌= దీనత్వంతో; 
తద్‌+పర్వత, అరణ్య, దేశములన్‌= ఆ కొండలయొక్క, అడవులయొక్క (ప్రదేశాలలో; (క్రుమ్మరుచుండిరి= తిరుగుతూ 
ఉన్నారు; నిశ్శంకంబు= జంకులేకుండ; అతి, (క్రూర, కర్మములందు= మిక్కిలి దుర్మార్గపు పనులలో; ఉద్యతులు+ఐన; 


వారికిన్‌= ప్రయత్నం కలవాళ్ళకి; అశర్మ(ప్రాప్తి= సంతోషం కానిదానిని పొందటం - అనగా దుఃఖాన్ని పొందటం; కాకుండునే= 
జరుగకుండునా. 


తాత్సర్యం: అమితమైన తేజస్సు కల ఆ బౌర్వుడిని చూచిన వెంటనే కృతవిర్యుని వంశంలో పుట్టిన క్షత్రియాధము 
లంతా దృష్టి కోల్పోయి, గగ్రుడ్డివా Yan దైన్యంతో ఆ పర్వతారణ్య(ప్రదేశాలలో తిరుగుతూ ఉండిపోయారు. జంకు 
లేకుండ పరమదుర్మార్గపుపనులు చేయటానికి ప్రయత్నించేవాళ్ళకు దుఃఖం ప్రాప్తించకుండా ఉంటుందా? 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


వ. అట్లాక్షత్రియు లందటు నంధు లై భృగుపత్ని యొద్దకు వచ్చి, మాకు డదృష్టెదానంబు( బ్రసాదింపవలయు నని వేడిన 

నది వారల కి ట్లనియె. 137 
ప్రతిపదార్థం: అట్టు; ఆ క్షత్రియులు; అందజణున్‌; అంధు లై= గ్రుడ్డివాళ్ళయి; భృగుపత్ని= భృగువు భార్య; వద్దకు= దగ్గరకు; 
వచ్చి= చనుదెంచి; మాకున్‌; దృష్టి= చూపు; దానంబున్‌= ఇచ్చుట; (ప్రసాదింపవలయును; అని= అని; వే(డినన్‌= (ప్రార్థింపగా; 
అది, వారలకున్‌= ఆమె వాళ్లతో; ఇట్లు+అనియెన్‌. 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 781 


తాత్సర్యం: ఆ విధంగా ఆ క్షత్రియులంతా గ్రుడ్డవాళ్ళయి భృగుభార్యవద్దకు వచ్చి 'మాకు చూపు మరల 
ప్రసాదించు” మని వేడుకోగా ఆమె వాళ్ళతో ఇట్లా అన్నది. 


మధ్యాక్కర. 
ఏను మీ దృష్టులు గొన్నదాన గా; నిక్కుమారుండు 
భానుతేజుండు Dek దనగురులు పరిభూతు లయిన 
దానికి నలిగి మీ పాపబుద్ధికి( దగ నిట్లు సేసె; 
వీని మే రెటు(గరె భార్గవకులము వెలి(గించువాని. 138 


ప్రతిపదార్థం: ఏను= నేను; మీ, దృష్ట్ణులు= మీ చూపులను; కొన్న, దానన్‌= తీసికొన్న దానను - అనగా మీకు లేకుండ 
చేసిన దానను; కాన్‌= కాను; ఈ+కుమారుండు; భాను, తేజుండు= సూర్యునితో సమానమైన తేజస్సుకలవాడు; మీచేన్‌= 
మీ చేత; తన, గురులు= తన తండ్రి తాతలు; పరిభూతులు= అవమానింపబడినవాళ్ళు; అయిన, దానికిన్‌= అయినందుకు; 
అలిగి= కోపించి; మీ, పాప, బుద్దికిన్‌= మీ యొక్క పాపచింతనకు; తగన్‌= తగినట్టు; ఇట్టు; చేసెన్‌; భార్గవ, కులము; 30 
గించువాని; వీని, మీరు+ఎఖుయగరే= ఇతనిని మీరు ఎరుగరా? 


తాత్సర్యం: మీ చూపులను నేను పోగొట్టలేదు. ఈ కుమారుడు సూర్యసమానమైన తేజస్సు కలవాడు. తన 
తం|డ్రితాతలను మీరు అవమానించా రని కోపించి, మీ పాపబుద్దికి తగినట్లు ఇట్లా చేశాడు. భార్గవకులాన్ని 
(ప్రకాశింపజేసే వీడిని మే రెరుగరా? 


వ. 'ఇక్కుమారుండు నూటు సంవత్సరములు నా యూరు గర్ణంబున నుండి సకల వేదవేదాంగంబులు నేర్చినవా(డు, 
మహాతపోనిధి; మీకుం గరుణించు నితనిం బ్రార్థింపుం', డనిన, నాక్షత్రియులు నతిభక్తులై యౌర్వుం బ్రార్థించి 
తత్పసాదంబున దృష్టులు వడసి చని; రంత నౌర్వుండు దన పితృబంధుజనులెల్ల నొక్కటం బరలోక గతు లగుటకు 
దుఃఖించి, సకలలోక ప్రలయార్ధంబుగా ఘోరతపంబు సేయందొడంగిన. 139 


ప్రతిపదార్థం: ఈ+కుమారుండు; నూణు, సంవత్సరములు; నా, ఊరు గర్భంబునన్‌= నా తొడయందు; ఉండి= నివసించి; 
సకల, వేద, వేద+అంగంబులు= అన్ని వేదములు, వేద వేదాంగములు; నేర్చినవా(డు= అభ్యసించినవాడు; మహా, తపోనిధి= 
గొప్ప తపస్సునకు స్థానమైనవాడు; మీకున్‌= మిమ్ము; కరుణించున్‌= కరుణిస్తాడు; ఇతనిన్‌= వఏనిని; (ప్రార్థింపుండు= 
ప్రార్థించండి; అనినన్‌= అనగా; ఆ క్షత్రియులున్‌= ఆ క్షత్రియులు; అతి, భక్తులు+ఐ= మిక్కిలి భక్తికలవారై; జౌర్వున్‌, 
ప్రార్థించి= TEKA ప్రార్థించి (వేడుకొని); తత్‌+(ప్రసాదంబునన్‌= అతనియొక్క దయచేత; దృష్టులు= చూపులు; పడసి= 
పొంది; చనిరి= వెళ్ళారు; అంతన్‌= అటుపై; జౌర్వుండు= TEN; తన, పితృ బంధుజనులు+ఎల్లన్‌= తన తండ్రులు, 
బంధువులు అందరు; ఒక్కటన్‌= ఒక్కటిగా, ఒక్కసారిగా; పరలోక, గతులు+అగుటకున్‌= మరొకలోకానికి వెళ్లినవారగుటకు; 
- అనగా మరణించినందుకు; దుఃఖించి; సకలలోక; ప్రలయ+అర్థంబుగాన్‌= అన్ని లోకాల నాశనంకొరకు; ఘోర తపంబు= 
భయంకరమైన తపస్సు; చేయన్‌+ తొడంగినన్‌= చేయటానికి పూనుకొనగా. 


తాత్సర్యం: “ఈ కుమారుడు వందసంవత్సరాలు నా ఊరువులో ఉండి వేదవేదాంగా లన్నిటిని నేర్చాడు; మహాతపోనిధి. 
ఇతడిని ప్రార్థించండి. మిమ్ములను కరుణిస్తాడు అని పల్కగా, ఆ క్షత్రియులు మిక్కిలి భక్తి కలవాళ్ళయి బొర్వుని 


782 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రార్థించి, అతని దయతో తిరిగి దృష్టిని పొంది వెళ్ళిపోయారు. తర్వాత బౌర్వుడు తన తండ్రులు, బంధువులు 
అందరు ఒక్కసారిగా మరణించినందుకు దుఃఖించి, లోకాలన్నింటిని నాశనం చేసేందుకు భయంకరమైన తపస్సు 
చేయ పూనుకొన్నాడు. 


చ. అతని తపంబు WORO జరాచరసంబభ్బతమైన విష్టప 

త్రితయము భీతి బొందిన, ధృతిం బితృలోకనివాసు లైన త 

త్వితృవరు లెల్ల వచ్చి కడు( బ్రీతి నపాక్ళత గర్వు నౌర్వు న 

ప్రతిమతపోవిభాసి( గని WOO తద్దయు శాంతచిత్తులై, 140 
ప్రతిపదార్థం: అతని, తపంబు, పెంపునన్‌= ఆ TEKI తపస్సుయొక్క అధిక్యంచేత; చర+అచర, సంభృతము+అయిన= 
కదలిక కలవాటితో, కదలికలేని వాటితో నిండిన; విష్టప, త్రతయము= లోకాలు మూడు; భీతిన్‌= భయాన్ని; పొందినన్‌= 
పొందగా; ధృతిన్‌= సంతోషంతో; పితృలోక, నివాసులు+ఐన= పితృలోకంలో ఉన్నవాళ్ళయిన; తద్‌+పిత్స, వరులు+ఎల్లన్‌= 
అతనియొక్క ఉత్తములైన తం(డ్రులంతా; వచ్చి; కడున్‌= మిక్కిలి; ప్రీతిన్‌= (ప్రేమతో; అపాకృత, గర్వున్‌= తొలగింపబడిన 
NO కలవాడిని; అ(ప్రతిమ, తపస్‌+విభాసిన్‌= సాటిలేని తపస్సుచే (ప్రకాశించేవాడిని; జౌర్వున్‌= TEK; కని= చూచి; 
తద్దయున్‌= మిక్కిలి; శాంతచిత్తులు+ఐ= శాంతంతో కూడిన మనస్సుకలవాళ్ళయి; పలికిరి. 
తాత్సర్యం: ఆ TEKA తీవ్రతపస్సుకు చరాచరాలతో కూడిన ముల్లోకాలు భీతిచెందగా, పితృలోకవాసులైన అతని 
తాతతండ్రులంతా సంతోషంతో వచ్చి మిక్కిలి ప్రేమతో - గర్వం లేనివాడు, సాటిలేని తపస్సుతో (ప్రకాశించేవాడు 
అయిన జొర్వుడిని చూచి మిక్కిలి శాంతచిత్తులై ఈ విధంగా పలికారు. 


పితృదేవతలు బౌర్వుని శాంతచిత్తునిం జేయుట (సం.1-170-14) 


వ. 'అయ్యా!నీ తపో మహత్తంబు( జూచి లోకంబు లెల్ల భయంపడియెడు; లోకానుగ్రహంబుగా నీరోషంబు విడువుము; 
మే మసమర్దుల మై క్షత్రియులచేత వధియింపం బడిన వారము గాము; ధనలుబ్దుల మయి ధనంబు దాచినవారము 
గాము; ధనము BODHO గుబేరుండు దాన మాకు( దెచ్చి యిచ్చుం; దపోమహత్వంబున మాకు నాయువు 
గడుంబెద్దయైన నిర్వేదించి మనుష్యలోకంబున నుండ నొల్లక యాత్మఘాతంబునం బుణ్యలోకంబులు లేమిం జేసి 
దానిం బరిహరించి యా క్షత్రియులతో వైరం బమర్థికొని తన్నిమిత్తంబున దేహంబులు విడిచితిమి; భార్గవులతేజంబు 
నొరులు పరిభవింప నోపుదురె? కావున నీవు దీనికింగా సర్వజనోప్రదవంబు సేయవల; దిది మా కభీష్టం' బనిన 
నౌర్వుండు వారల కి ట్లనియె. 141 

ప్రతిపదార్థం: అయ్యా; నీ, తపస్‌+మహత్త్యంబున్‌= నీ తపస్సుయొక్క గొప్పతనాన్ని; చూచి; లోకంబులు+ఎల్లన్‌; భయంపడియెడు; 

లోక+అనుగ్రహంబుగా= లోకాలకు మేలు కలిగేటట్లుగా; నీ, రోషంబు= నీ కోపాన్ని; విడువుము; మేము= అందరము; 
అసమర్గులము+ఐ= శక్తిలేని వారమై; క్షత్రియులచేత; _వధియింపన్‌+పడిన, వారము కాము= చంపబడినవాళ్ళం కాము; ధన, 


లుబ్బులము+అయి= ధనమునందు మిక్కిలి ఆశ కలవాళ్ళ మై; ధనంబు= ధనాన్ని; దాచిన వారము కాము= దాచిపెట్టిన వాళ్లం 
కాము; ధనము; వలసినన్‌= అవసరమైతే; కుబేరుండు; తాన్‌+అ= తానే; మాకున్‌; తెచ్చి ఇచ్చున్‌; తపస్‌+మహత్తంబునన్‌= 


ఆదిపర్వము - సస్తమాశ్వాసము 783 
తపస్సుయొక్క మహిమచేత; మాకున్‌= మాకు; ఆయువు= ఆయుష్యం; కడున్‌= మిక్కిలి; పెద్ద, ఐనన్‌= ఎక్కువ కాగా; 
నిర్వేదించి= విరక్తి చెంది; మనుష్య లోకంబునన్‌= మానవలోకంలో; ఉండన్‌= ఉండటానికి; ఒల్లక= ఇష్టపడక; ఆత్మ, 
ఘాతంబునన్‌= ఆత్మహత్యవలన; పుణ్యలోకంబులు; లేమిన్‌+చేసి= లేకుండటంవలన; దానిన్‌= ఆత్మహత్యను; పరిహరించి= 
వదలి; ఆ, క్షత్రియులతో; వైరంబు; అమర్శికొని= ఏర్పాటు చేసికొని; తద్‌+నిమిత్తంబునన్‌= ఆ కారణంగా; దేహంబులు, 
విడిచితిమి; భార్గ్షవుల= భృగువంశం బ్రాహ్మణులయొక్క; తేజంబున్‌= కాంతిని, పరా(క్రమాన్ని; ఒరులు= ఇతరులు; పరిభవింపన్‌+ 
ఓపుదురే= అవమానింపగలరా; కావునన్‌; నీవు; దీనికిన్‌+కా= దీనికొరకని; సర్వ, జన+ఉప(ద్రవంబు= అందరు (ప్రజలకు హాని; 
చేయ, వలదు= చేయవద్దు; ఇది; మాకు; అభీష్టంబు= కోరిక; అనినన్‌= అని చెప్పగా; TEKO; వారలకున్‌= వాళ్లకు; 
ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: 'నాయనా! నీ తపోమహిమ చూచి లోకా లన్నీ భయపడుతున్నాయి. లోకాలకు మేలు కలిగే విధంగా 
నీ కోపాన్ని వదలిపెట్టుము. మేము అసమర్ధుల మై క్షత్రియులచేత వధింపబడ లేదు. ధనంమీది పేరాసతో ధనాన్ని 
దాచలేదు. మాకు ధనం అవసరమైతే, కుబేరుడు తానే తెచ్చి యిస్తాడు. తపోమహిమతో మాకు ఆయుష్యం 
మిక్కిలియెక్కువ కాగా విరక్తి చెంది, మానవలోకంలో ఉండటానికి ఇష్టం లేక, ఆత్మహత్య చేసికొంటే పుణ్యలోకాలు 
రావని, దాన్ని వదలి, ఆ క్షత్రియులతో వైరం తెచ్చుకొన్నాం. ఆ కారణంగా దేహాలు విడిచాం. భృగువంశ బ్రాహ్మణులు 
తేజస్సును ఇతరులు పరాభవించగలరా? కనుక దీనికై నీవు ప్రజలందరికీ హాని చేయవద్దు. ఇది మా కోరికి అని 
పల్కగా TENG వాళ్ళతో ఇట్లా అన్నాడు. 
మత్తకోకిలము. 

మానితం బగు నా తపోమహిమం ద్రిలోక పరాభవం 

బేను జేయ బూని చేసితి నిట్టి దొక్క ప్రతిజ్ఞ మున్‌, 

a 

దీని నెట్టులు గ్రమ్మణింతు మదీయ భాషిత మెన్నడు 

న్నేని మోఘము గాదు దిగరణీరవీందు లెటుంగగన్‌. 142 
ప్రతిపదార్థం: మానితంబు+అగు= పూజింపబడినదయిన; నా, తపోమహిమన్‌ = నా తపస్సుయొక్క గొప్పతనంచేత; 
ఏను=నేను; (త్రిలోక, పరాభవంబున్‌= ముల్లోకాల నాశనాన్ని; చేయయగన్‌= చేయటానికి; పూని= (ప్రయత్నించి; పూర్వము; 
ఇట్టిది= ఇటువంటిదైన, ఒక్క, |ప్రతిజ్ఞ= ఒక్క (ప్రతిన; చేసితిన్‌= చేశాను; దీనిన్‌= దీన్ని; ఎట్టులు= ఏ విధంగా; (క్రమ్మరింతున్‌= 


మరలిస్తాను; దిక్‌+ధరణీ, రవి+ఇందులు= దిక్కులు, భూమి, సూర్యుడు, చంద్రుడు; ఎజుంగయగన్‌= తెలియగా; మదీయ, 
భాషితము= నాదైన మాట; ఎన్న(డున్‌+ఏని= ఎన్నడైనా; మోఘము= వ్యర్ణం; కాదు= కాజాలదు. 


తాత్సర్యం: (ప్రశస్తమైన నా తపోమహిమతో ముల్లోకాలను నాశనం చేస్తా నని పూర్వం నే నొక (ప్రతిజ్ఞ చేశాను. దీనిని 
ఏ విధంగా మరలిస్తాను. దిక్కులు, భూమి, సూర్యచంద్రులు సాక్షులుగా నా మాట ఎన్నడూ వ్యర్థం కాదు. 
విశేషం: జౌర్వుడు తన (ప్రతిజ్ఞ వ్యర్థం కాదు అని చెప్పే సందర్భంలో |ప్రతిజ్ఞాపాలన తప్ప దని నిర్జారించాడు. అట్టి నిర్జారణ 
వాక్యం ఏ స్వరంలో ఏ విధంగా (ప్రకటించాలో ప్రస్తుత పద్యగతిలో ప్రతీయమానమైంది. 
క. మతి మటిచి యనిస్తీర్ణ | ప్రతిజ్ఞ డగు వాని కోపపటుదహన మని 

935 మయి వడి నరణి సము । ల్థిత దహనమపోలె నాత్మదేహము AS. 143 


784 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మతిన్‌= మనస్సునందు; మఅచి; అనిస్తీర్ల (ప్రతిజ్ఞుడు= దాటబడని ప్రతిజ్ఞ కలవాడు; అగు, వాని, కోప, పటు, 
దహనము= అయిన వ్యక్తియొక్క కోపం అనెడి గొప్ప అగ్ని; అనిర్ణతము+అయి= బయటికి వెలువడని దై; అరణి, సమ్‌+ఉల్టిత, 
దహనము+అ పోలెన్‌= అరణియందు పుట్టిన నిప్పువలె, వడిన్‌= వేగమే; ఆత్మదేహమున్‌= తన శరీరాన్ని; ఏర్ఫున్‌= కాల్చ్బును. 


తాత్సర్యం: మరచిపోయి తన (ప్రతిజ్ఞను నేరవేర్చుకొననివాడి కోపాగ్ని వెలుపలికి రానిదై, అరణిలో పుట్టిన అగ్నివలె 
వెంటనే అతనిశరీరాన్ని కాల్చివేస్తుంది. 
విశేషం: అలం: ఉపమ. 
క, అలయక నిమిత్తజంబగు | నలుకను క్షమియించి శాంతు( డగు పురుషుం డి 

మ్ముల రక్షింప(గ నోపునె | పొలుపుగ ధర్మార్థకామములు సమములుగన్‌. 144 
ప్రతిపదార్థం: అలయక= (శ్రమపడక; నిమిత్తజంబు+అగు, అలుకను= కారణంవలన పుట్టిన దైవ కోపాన్ని; క్షమించి= ఓర్చి; 
శాంతు(డు+అగు= శాంతం కలవాడైన; పురుషుండు= మానవుడు; పొలుపుగా= చక్కగా; ధర్మ+అర్హ, కామములు= ధర్మం, 
అర్థం, కామం అనే పురుషార్థాలు; సమములుగన్‌= సమానాలుగా; ఇమ్ములన్‌= తగినట్టుగా; రక్షింపయగన్‌+ఓపునె= రక్షింప 
కలుగునా. 
తాత్సర్యం: ఒక కారణంవలన కలిగిన కోపాన్ని తీర్చుకొనటానికి శ్రమపడక, సహించి శాంతు డైన మానవుడు 
ధర్మార్థకామాలను చక్కగా, సమానంగా రక్షించగలడా? 


తే. పాపు లై క్షత్రియాధముల్‌ భార్గవులకు | నట్లు హింస గావించు నా డార్తనాద 

మూరుగర్ణగతుండనై యుండి వినిన 1 నాడ కోప మసహ్యమై నన్ను బొందె. 145 
ప్రతిపదార్థం: పాపులు+ఐ= దుర్మార్గు లై; క్షత్రియ+అధముల్‌= నీచు లైన క్షత్రియులు; భార్గవులకున్‌= భృగువంశ 
బ్రాహ్మణులకు; అట్టు; హింస, కావించునా(డు= ఆ విధంగా హింస చేసే రోజు, ఆర్తనాదము= దుఃఖధ్వని; ఊరు, గర్భ, 
గతుండను+ఐ= తొడలోపల ఉన్నవాడనై; ఉండి= వసించి; వినిన, నా(డు+అ= వినిన రోజే; కోపము; అసహ్యము+ఐ= 
ఓర్వరాని దై; నన్నున్‌; పొందెన్‌. 
తాత్సర్యం: దుర్మార్ల్గులై, నీచు లైన క్షత్రియులు - భృగువంశ బ్రాహ్మణులను ఆ ఏధంగా హింసిస్తున్నవాడే, వాళ్ళ 
దుఃఖధ్య్వనిని నేను తొడలోపల ఉండి విన్నప్పుడే నాకు సహించరాని కోపం కలిగింది. 
తే. ఎటుక గలండేని మటి శక్తు( డేని యన్యు I లన్యులకు హింస గావించునపుడు దాని 

బూని వారింపకున్న నప్పురుషు( డేయగు | హింస చేసినవారల యేయగుగతికి. 146 
ప్రతిపదార్థం: ఎటుక=జ్ఞానం; కల(డు+ఏని= ఉన్నవాడైతే; అన్యులు= ఇతరులు; అన్యులకున్‌= ఇతరులకు; హింస, 


కావించు, నపుడు; దానిన్‌= ఆ హింసను; పూని= ప్రయత్నించి; వారింపక+ఉన్నన్‌= ఆపకున్నట్లయితే; ఆ+పురుషు(డు; హింస, 
చేసిన వారల; ఏయగు గతికిన్‌= వెళ్ళే మార్గానికి (చోటుకి) (నరకానికి అని భావం). 


తాత్సర్యం: జ్ఞానవంతుడు, సమర్ధుడు అయినవాడు - ఒకరు మరొకరిని హింసించే సమయంలో ప్రయత్నించి ఆ 
హింసను నివారించకుంటే, అతడుకూడ ఆ హింస చేసినవాళ్ళగతినే (నరకాన్నే) పొందుతాడు. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 785 
విశేషం: నన్నయ రుచిరార్హసూక్తి, 


వ. కావున లోకంబులయందు సామర్థ్వ్యంబు గలిగి పాప ప్రతిషేధంబు సేయని వారల నుద్దేశించి యలిగితి; నేనును 
మీ వచనంబతిక్రమింప నోడుదు; నఖిలలోకదహనోద్యతం బయిన నా కోపదహనంబు నిగ్భృహీతం బయిన నన్ను 
దహించు; నేమి సేయు వాడ? మీరు సర్వలోకహితులరు; నాకును లోకంబులకును హితం బగునట్లుగా 
నుపదేశింపు డనిన నౌర్వునకుం బితరు లి ట్లనిరి. 147 

ప్రతిపదార్థం: కావునన్‌; లోకంబుల అందున్‌= లోకాలలో; సామర్థ్యంబు; కలిగి; పాప, ప్రతిషేధంబు= పాపాన్ని ఆపటాన్ని; 
చేయని వారలన్‌= చేయనివాళ్లను; ఉద్దేశించి; అలిగితిని= కోపించాను; ఏనును= నేనుకూడ; మీ, వచనంబు= మీ మాట; 
అతి(క్రమింపన్‌= దాటుటకు; ఓడుదును= భయపడతాను; అఖిల, లోక, దహన+ఉద్యతంబు+అయిన= అన్ని లోకాలను 
కాల్చటానికి పూనుకొన్న; నా, కోప, దహనంబు= నా కోప మనే నిప్పు; నిగృహీతంబు+అయినన్‌= నివారింపబడిన దైతే; 
నన్ను+అ= నన్నే; దహించున్‌= కాల్చ్బును; ఏమి, చేయువా(డన్‌= నేనేమి చేయాలి; మీరు; సర్వలోక, హితులరు= అన్ని 
లోకాలకు మేలు కోరేవారు; నాకును, లోకంబులకును, హితంబు+అగునట్టుగాన్‌= నాకూ, లోకాలకూ మేలు కలిగేటట్లుగా; 
ఉపదేశింపు(డు; అనినన్‌= అని అడుగగా; జొర్వునకున్‌= జొర్వునికి; పితరులు= పితృదేవతలు; ఇట్టు+అనిరి. 


తాత్సర్యం: 'అందుచేత లోకాలలో - సామర్థ్యం ఉండి, పాపాన్ని ఆపటానికి ప్రయత్నంచేయనివాళ్ళను ఉద్దేశించి 
కోపం వహించాను. నేను మీ మాట దాటటానికి భయపడతాను. లోకాలన్నింటిని దహించటానికి పూనుకొన్న నా 
కోపాగ్నిని ఆపితే, అది నన్నే దహిస్తుంది. ఇప్పు డేం చేయాలి? నాకూ, ఈ లోకాలకూ మేలు కలిగే విధంగా 
ఉపదేశించండి” అని పల్కగా బొర్వునితో పితృదేవతలు ఇట్లా అన్నారు. 


ఆ. జలములంద యుండు సర్వలోకంబులు | గాన నీ మహోగ్ర కలుష Wa, 
జలధిలోన విడిచి సత్యప్రతిజ్ఞుండ | వగుము; జలధి జలము నది దహించు. 148 


ప్రతిపదార్థం: సర్వ, లోకంబులు= అన్ని లోకాలు; జలములు+అంద= నీటియందే; ఉండున్‌= ఉంటాయి; కాన= కనుక; 
నీ మహా+ఉ(గ్ర, కలుషనహ్నిన్‌= నీయొక్క మిక్కిలి భయంకరమైన కోప మనే అగ్నిని; జలధిలోనన్‌= సముద్రంలో; విడిచి; 
సత్య, (ప్రతిజ్ఞుఃడవు= సత్యమైన (ప్రతిజ్ఞ కలవాడవు; అగుము= కావలసింది; ఆ కోపాగ్ని; జలధి, జలమున్‌= సముద్రపు నీటిని; 
దహించున్‌= కాల్చుతుంది. 


తాత్సర్యం: అన్నిలోకాలూ నీటిలోనే ఉంటాయి. కనుక మహాభయంకరమైన నీ కోపాగ్నిని సముద్రంలో విడిచిపెట్టి; 
నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో. అది సముద్రంలోని నీటిని దహిస్తుంది. 


వ. “అనిన నౌర్వుండు పితృదేవతాదేశంబున( దన కోపానలంబు సముద్రంబులో వైచిన, నది యౌర్వానలంబు నా 
నశ్వముఖంబున నబ్ధిజలంబుల( ద్రావుచుండు; నిది వేదంబులయందు వినంబడియెడుకథ గావున నీవును 
నౌర్వునట్ల ధర్మవిదుండవు భువనపరిభావి యైన యీ క్రోధంబు విడువు' మనిన వసిష్ణు వచనంబునం బరాశరుండు 
గోపం బుపసంహరించి, రాక్షసవినాశార్థంబుగా సత్త్రయాగంబు సేయం గడంగిన. 149 


786 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అని తెలుపగా; బౌర్వుండు; పితృదేవతా+ఆదేశంబునన్‌= పితృదేవతలయొక్క ఆజ్ఞచేత; తన, 
కోప+అనలంబు= కోపమనే అగ్నిని; సముద్రంలో= సాగరంలో; వైచినన్‌= విసరివేయగా; అది= అదే; బౌర్వ+అనలంబు, నాన్‌= 
జొర్వాగ్ని అనే పేరుతో; అశ్యముఖంబునన్‌= గుర్రపుముఖంతో; అద్ది, జలంబులన్‌= సము(ద్రపు నీటిని; (త్రావుచున్‌+ఉండున్‌= 
త్రాగుతూ ఉన్నది; ఇది, వేదంబులన్‌ అందు= ఇది వేదాలలో; వినంబడియెడు= వినిపించెడి; కథ= కథ; కావునన్‌= కాబట్టి; 
నీవును= నీవు కూడా; TUK, అట్ల= బొర్వునివలె; ధర్మ, విదుండవు= ధర్మాన్ని తెలిసినవాడవు; భువన, పరిభావి,ఐన= 
లోకములను నశళింపచేసేది ఐన; ఈ, (క్రోధంబున్‌= ఈ కోపాన్ని; విడువుము+అనిన= వదలిపెట్టు అని పలికినట్టి; వసిష్టు, 
వచనంబునన్‌= వసిష్టునిమాట(ప్రకారం; పరాశరుండు; కోపంబు= కోపాన్ని; ఉపసంహరించి= మరలించి; రాక్షస, వినాశ+ 
అర్థంబుగాన్‌= రాక్షసులచావుకొరకు; సత్రయాగంబు= స(త్రయాగాన్ని; చేయన్‌= చేయటానికి; కడంగినన్‌= పూనుకొనగా. 


తాత్సర్యం: అని పల్కగా జౌర్వుడు పితృదేవతల ఆజ్ఞ ప్రకారం తన కోపాగ్నిని సముద్రంలో వేయగా, అది 
జౌర్యాగ్ని అనే పేరుతో గుర్రపుముఖంతో సము(ద్రపునీటిని (త్రాగుతూ ఉంటుంది. ఇది వేదాలలో వినిపించే కథ. 
నీవుకూడా జొర్వునివలె ధర్మం తెలిసినవాడవు కనుక లోకాలను నశింపజేసే ఈ కోపాన్ని విడిచిపెట్టుము' అని 
పల్కగా, వసిష్టునిమాట (ప్రకారం పరాశరుడు కోపాన్ని ఉపసంహరించి, రాక్షసవినాశంకొరకు సత్రయాగం చేయా 
లని పూనుకొన్నాడు. 


పరాశరుడు రాక్షసవినాశార్థంబు సత్రయాగంబు సేయుట (సం.1-172-2) 


తే. శక్తి రాక్షసనిహతు( డై చనిన శోక | దహనహతు( డై వసిష్టుండు దాని దల(చి 
కడు బ్రశాంతాతు' డయ్యు రాక్షసవినాశ | మొలసి మనుమని వారింపకుండె నంత. 150 


ప్రతిపదార్థం: శక్తి= శక్తిమహాముని; రాక్షస, నిహతు(డు+ఐ= రాక్షసునిచేత చంపబడినవాడై; చనినన్‌= చనిపోగా; వసిష్టుండు, 
ప్రశాంత+ఆత్య్ము(డు+అయ్యున్‌= శాంతమైన మనస్సు కలవాడే అయినా; దానిన్‌= దానిని; తల(చి= తలచుకొని; శోక, దహన, 
హతు(డు+ఐ= శోక మనే అగ్నిచేత మనస్సు చెడినవాడై; రాక్షస, వినాశము= రాక్షసులయొక్క చావు; ఒలసి= కాంక్షించి; 
మనుమనిన్‌= మనుమడైన పరాశరుణ్ణి; వారింపక= ఆపక; ఉండెన్‌; అంతన్‌= అటుపై. 
తాత్సర్యం: శక్తి మహాముని రాక్షసనిహతు డై గతింపగా, వసిష్టుడు శాంతమైన మనస్సు కలవాడే అయినప్పటికీ, 
దానిని తలచుకొని దుఃఖాగ్నితో మనస్సు చెడినవాడై; తన మనుమ డైన పరాశరుడు రాక్షసవినాశనార్థం చేసే 
యాగప్రయతాన్ని నివారించలేదు. 
క, ఘోరాకారులు కృతహా | హారవులు సబాలవృద్దు లయి పడిరి WOS 

చారులు రాక్షసులు ముని 1 ప్రారబ్ధాధ్వరసమిద్ధపావకశిఖలన్‌. 151 
ప్రతిపదార్థం: ఘోర+ఆకారులు= భయంకరమైన రూపం కలవాళ్ళు; కృత, హాహా, రవులు= చేయబడిన హాహా అనేధ్వని 
కలవాళ్ళు; దుర్‌+ఆచారులు= చెడుప్రవర్తన కలవాళ్ళు; రాక్షసులు, స, బాల, వృద్దులు+అయి= బాలురతో, ముసలి వాం[డ్రతో 
కూడినవాళ్లయి; ముని, (ప్ర+ఆరబ్ద+అధ్వర, సమిద్ద, పావక, శిఖలన్‌= పరాశరమునిచేత గొప్పగా ప్రారంభింపబడిన యజ్ఞమునందలి 
మండుతున్న అగ్నిజ్వాలలలో; పడిరి. 
తాత్సర్యం: దుర్మార్గులైన రాక్షసులు, భయంకరమైన హాహాకారాలతో, బాలురతో, వృద్దులతో సహా పరాశరుడు 
ప్రారంభించిన యాగంలో - మండుతున్న అగ్నిజ్వాలలలో పడిపోయారు. 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 787 


వ. ఇట్లు పరాశరుండు గావించు సత్త్రయాగంబున నైన రాక్షసుకులప్రకయంబు( జూచి పులస్యపులహక్రతువులు 

మహామునిసంఘంబులతో వసిష్టాశ్రమంబునకు వచ్చి. 152 
ప్రతిపదార్థం: ఇట్టు, పరాశరుండు; కావించు= చేయు; సత్ర, యాగంబునన్‌+ఐన= సత్రయాగంలో జరిగిన; రాక్షస, కుల, 
ప్రళయంబున్‌= రాక్షసవంశ నాశనాన్ని; చూచి, పులస్త్య= పులస్తుడు; పులహ= పులహుడు; (క్రతువులు= (క్రతువు లనేవాళ్ళు; 
మహాముని, సంఘంబులతోన్‌= మహామునుల సమూహాలతో; వసిష్ట+-ఆ(శ్రమంబునకున్‌= వసిష్టుని ఆశ్రమానికి; వచ్చి. 
తాత్సర్యం: ఈ విధంగా పరాశరుడు చేసే సృత్రయాగంలో జరిగిన రాక్షసనాశనాన్ని చూచి - పులస్త్యుడు, పులహుడు, 
క్రతువు మహర్షులసమూహంతో వసిష్టాశ్రమానికి వచ్చి. 


విశేషం: పులస్తుడు, పులహుడు, (క్రతువు - (బ్రహ్మమానసపుత్రులు. 


క అగ్నిహతి( జేసి మానవ । భుగ్నివహము మరణబాధ( బొందించుచు మూ 

డగ్నులయొద్దను నాలవ | యగ్నియనన్‌ వెలుగుచున్న యమ్మునినాథున్‌. 153 
ప్రతిపదార్థం: అగ్ని, హతిన్‌+చేసి= అగ్నిలో పడటంచేత; మానవ, భుక్‌+నివహము= మానవులను తినే రాక్షసుల సమూహాన్ని; 
మరణబాధన్‌= చావుకు సంబంధించిన దుఃఖాన్ని; పొందించుచున్‌= కలిగిస్తూ; మూడు, అగ్నుల ఒద్దను= మూడు విధాలైన 
అగ్నుల దగ్గర; నాలవ, అగ్ని అనన్‌= నాల్గవ అగ్నియో అన్నట్టుగా; వెలు(గుచు+ఉన్న= (ప్రకాశిస్తున్న; ఆ+ముని నాథున్‌= ఆ 
మునిశ్రేష్ణుడైన పరాశరుడిని. 
తాత్సర్యం: మానవులు భక్షించే రాక్షససమూహాన్ని అగ్నిలో పడేటట్టు చేయటంద్యారా వాళ్ళకు మరణబాధ కలిగిస్తూ, 
మూడగ్నులదగ్గర నాల్గ్లవఅగ్నివలె ఉన్న ఆ మునిశ్రేష్టుడిని. 
విశేషం: అలం: ఉత్రేక్ష. త్రేతాగ్నులు - ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్యం - ఇవి మూడు యజ్ఞవేదికి క్రమంగా తూర్పు, 
దక్షిణం, పడమర - ఈ దిక్కులలో ఉంటాయి. 
క పరమతపోనిలయు దినే । శ్వరదీప్తిసహస్రతేజు శాక్తేయు( బరా 

శరు( గని యందటు' బ్రార్థిం | WO రాక్షసమారణంబు సేయకు మనుచున్‌. 154 
ప్రతిపదార్థం: పరమ, తపస్‌+నిలయున్‌= గొప్ప తపస్సుకు ఉనికిపట్టయినవాడిని; దిన+-ఈశ్వర, దీప్తి, సహస్ర, తేజున్‌= పగటి 
ప్రభువైన సూర్యునికాంతికి వేయిరెట్టుకాంతి కలవాడిని - అనగా వేయిమందిసూర్యులవలె (ప్రకాశించేవాణ్ణి; శాక్తేయున్‌= శక్తి 
మహామునియొక్క పుత్రుని; పరాశరున్‌; కని= చూచి; అందణున్‌= మునులుఅంతా; రాక్షస, మారణంబున్‌= రాక్షసులను 
చంపటాన్ని; చేయకుము= చేయవద్దు; అనుచున్‌; ప్రార్థించిరి. 
తాత్సర్యం: మహాతపస్సంపన్నుడు, వెయ్యిమంది సూర్యుల కాంతితో (ప్రకాశించేవాడు, శక్తిమహాముని కుమారుడు 
అయిన పరాశరుడిని చూచి, రాక్షససంహారం మానండని అందరు ప్రార్థించారు. 
వ. 'పరాశరుండును బులస్మాదిమహాముని ప్రార్థితుం డై రాక్షససత్రయాగం బుపసంహరించి, తన్నియోగంబున 

నయ్యగ్ని హిమవదుత్తరపార్శంబున వైచిన, నదియును బర్వంబుల నందు వృక్షలతా గుల్మ శిలాభక్షణంబు 


788 శ్రీమదాంధ్ర మహాభారతము 


సేయుచుండె' నని యిట్లు గంధర్వుండు తాపత్యవసిష్టార్వోపాఖ్యానంబు చెప్పిన విని యర్జునుండు వాని కి 
ట్లనియె. 155 


ప్రతిపదార్థం: పరాశరుండును, పులస్త్య+ఆది, మహాముని, (ప్రార్ణితుండు+ఐ= పులస్త్యుడు మొదలైన మహామునులచేత 
ప్రార్థింపబడినవా డై; రాక్షస, స(త్రయాగంబు= రాక్షసస(త్రయాగాన్ని; ఉపసంహరించి= ఆపి; తద్‌+నియోగంబునన్‌= వారి 
ఆజ్ఞచేత; ఆ+అగ్ని; హిమవత్‌+ఉత్తర, పార్ట్వంబునన్‌= హిమాలయపర్వతంయొక్క ఉత్తరపు (ప్రక్క; వైచినన్‌= వేయగా; 
అదియును= అ ఆగ్నియు; పర్వంబుల, అందున్‌= పర్వదినాలలో, ఆ ఉత్తరపు ప్రక్కన; వృక్ష లతా, గుల్మ, శిలా, భక్షణంబు= 
చెట్లను, తీవలను, పొదలను, రాళ్ళను తినుటను; చేయుచు+ఉండెన్‌= చేస్తూ ఉండింది; అని= అని; gew; గంధర్వుండు; 
తాపత్య వసిష్ట+దౌర్వ+ఉపాఖ్యానంబు= తాపత్యులయొక్క వసిస్థునియొక్క, జౌర్వునియొక్క కథను; చెప్పినన్‌= చెప్పగా; 
విని=ఆలకించి; అర్జునుండు= అర్జునుడు; వానికిన్‌; ఇట్టు+అనియెన్‌. 

తాత్సర్యం: 'పరాశరుడుకూడ - పులస్త్యుడు మొదలైన మహామునులు ప్రార్థించగా రాక్షసవినాశనంకొరకు చేసే ఆ 
సత్రయాగాన్ని ఆపి, ఆ మునుల ఆజ్ఞతో ఆ యాగాగ్నిని హిమాలయోనికి ఉత్తరంవైపు వేయగా, అది పర్వదినాలలో 
చెట్లను, తీగలను, పొదలను, శిలలను భక్షిస్తూ ఉండింది” అని గంధర్వుడు తాపత్య - వసిష్ట - జొర్వుల కథను 
చెప్పగా విని, అర్జునుడు అతనితో ఇట్టా అన్నాడు. 


ఉ. మాకు నతిప్రియుండవు సమస్తవిదుండవు చెప్పమయ్య! యీ 

లోకములోని వర్తనములుం దగువారి నెటుంగు; దెవ్వనిం 

బ్రాకటధర్శతత్త్వవిదు బ్రాహ్మణముఖ్యు( బురోహితుండుగా 

జేకొనువార? మట్టి బుధసేవితు( గాన(గ మాకు నెం దగున్‌? 156 
ప్రతిపదార్థం: మాకున్‌, అతి, (ప్రియుండవు= మిక్కిలి ఇష్టమైనవాడవు; సమస్త, విదుండవు= అన్నీ తెలిసినవాడవు; 
చెప్తుము+అయ్య= అయ్యా! వివరించు; ఈ లోకములోని, వర్తనములున్‌= ఈ లోకమందలి నడవడులను; తగువారిన్‌= 
తగినవారిని; ఎణుంగుదు= తెలియుదువు; ఎవ్వనిన్‌= ఎవ్వరిని; ప్రాకట, ధర్మ, తత్త్యవిదున్‌= ప్రసిద్దంగా ధర్మతత్యాన్ని తెలిసిన 
వాడిని; బ్రాహ్మణ; ముఖ్యున్‌= (బ్రాహ్మణులలో (శ్రేష్ట డైనవాడిని; పురోహితుండు, కాన్‌= పురోహితు డయ్యేటట్లు; చేకొనువారము= 
(గహించగలవారం; అట్టి= అటువంటి; బుధ, సేవితున్‌= పండితులచే పూజింపబడేవాడిని; మాకున్‌; కాన(గన్‌= చూచుటకు; 
ఎందు+అగున్‌= ఎచ్చట జరుగుతుంది? 


తాత్సర్యం: మాకు మిక్కిలి ఇష్టమైనవాడవు, అన్నింటిని తెలిసినవాడవు, అంతేకాదు ఈ లోకవ్యవహారాలను, తగిన 
వ్యక్తులను తెలిసినవాడవు. ధర్మతత్త్యం బాగా తెలిసినవాడు, (బ్రాహ్మణ్రేష్ణుడు అయిన ఏవ్యక్తిని పురోహితునిగా 
మేము స్వీకరించాలో, పండితులచే పూజింపబడే అట్టివ్యక్తి మాకు ఎక్కడ లభిస్తాడో తెల్పకోరుతాను. 


వ. అనిన గంధర్వుండు పెద్దయుంబ్రొద్దు విచారించి 'యిచ్లోటికిం గుబింగట నుత్కచం బను పుణ్యతీర్థంబునం దపంబు 
సేయుచున్నవాని ధౌమ్యుం డను బ్రాహ్మణుని బురోహితుగా? బ్రార్థింపుం; డమ్మహాత్సుండు మీకు బురోహితుం 
డైన సర్వార్థసిద్ది యగు’ ననిన సంతసిల్లి వానికి నాగ్నేయాస్ర్రంబు విధ్యుక్తంబుగా నిచ్చి మాకు నీ యిచ్చిన హయంయబుల 


ఆదిపర్వము - సప్రనూశ్వాసము 789 


నీయంద సంగ్రహించి యుండుము; ప్రయోజనంబు గలనా(డు గొనిపోయెది మని గంధర్వు వీడ్కొని పాండవులు 
భాగీరథి నుత్తరించి యుత్మచం బను పుణ్యతీర్థంబున కరిగి యందు. 157 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అడుగగా; గంధర్వుండు; పెద్దయున్‌+(ప్రొద్దు= చాలాసేపు; విచారించి= ఆలోచించి; ఈ+చోటికిన్‌= 
ఇచ్చటికి; కుఖుంగటన్‌= సమీపాన; ఉత్కచంబు; అను, పుణ్య, తీర్థంబునన్‌= అను పుణ్యతీర్ణంలో; తపంబు; చేయుచు; 
ఉన్నవాని; ధౌమ్యుండు; అను; (బ్రాహ్మణునిన్‌; పురోహితున్‌+కాన్‌= పురోహితు డయ్యేటట్టుగా; (ప్రార్థింపుండు= ప్రార్థించండి; 
ఆ+మహాత్ముండు= ఆ మహనీయుడు; మీకున్‌, పురోహితుండు+ఐనన్‌= పురోహితుడైతే; సర్వ+అర్థ, సిద్ది= అన్ని ప్రయోజనాలు 
సమకూరటం; అగున్‌= జరుగును; అనినన్‌= అని తెల్పగా; సంతసిల్లి; వానికిన్‌= అతనికి; ఆగ్నేయ+అ స్ర్రంబు; = ఆగ్నేయాస్రాన్ని; 
విధి+ఉక్తంబుగాన్‌= నియమం (ప్రకారం; ఇచ్చి; మాకున్‌; నీ ఇచ్చిన, హయంబులన్‌= నీవు ఒసగిన గుర్రాలను; నీ; అందు+అ= 
నీ దగ్గరే; సంగ్రహించి= దాచి; ఉండుము= ఉంచు; ప్రయోజనంబు, కలనా(డు= అవసరమేర్పడిన రోజు; కొని పోయెదము= 
తీసికొనిపోతాము; అని, గంధర్వున్‌= ఆవిధంగా గంధర్వుణ్ణి; వీడ్కొని; పాండవులు; భాగీరథిన్‌= గంగను; ఉత్తరించి= దాటి; 
ఉత్కచంబు, అను, పుణ్యతీర్ణంబునకున్‌; అరిగి= వెళ్ళి, అందున్‌= అక్కడ. 


తాత్సర్యం: అని పల్కగా, గంధర్వుడు చాలాసేపు ఆలోచించి “ఇక్కడికి సమీపంలో ఉత్కచం అనే పుణ్యతీర్ణం 
ఉన్నది. అక్కడ తపస్సు చేసికొంటున్న ధౌమ్యుడనే బ్రాహ్మణుడిని పురోహితునిగా ప్రార్థించండి. ఆ మహాత్ముడు 
మీకు పురోహితుడైతే అన్ని ప్రయోజనాలు సిద్దిస్తా'యని తెల్పగా, సంతోషించి, అతనికి ఆగ్నేయాస్రాన్ని యథావిధిగా 
ఇచ్చి, 'మాకు నీ విచ్చిన గుణ్టాలను నీ దగ్గరే ఉంచుము. అవసరమైనప్పుడు తీసికొంటాము' అని ఆ గంధర్వుడిని 
వీడ్కొని, పాండవులు గంగానదిని దాటి, ఉత్కచ మనే పుణ్యతీర్థానికి వెళ్ళి, అక్కడ. 
పాండవులు ధౌమ్యుని( బురోహితుశగా వరియించుట (సం.1-174-6) 

ఉ. వీత సమస్త దోషు( డయి వేడ్క దపం బొనరించుచున్న వి 

భఖ్యాతు( బురోహితప్రవరుగా వరియించిరి భక్తితో జగ 

త్పూతచరిత్రు సాధుజనపూజితు TOH ధౌమ్యు దేవల 

బ్రాతృ్ఫవరున్‌ మహాత్ము హెితభాషణు భూసురవంశభూషణున్‌. 158 
ప్రతిపదార్థం: వీత, సమస్త, దోషు(డు+అయి= పోయిన ఎల్లపాపాలు కలవాడై; వేడ్కన్‌= కుతూహలంతో, తపంబు; 
ఒనరించుచున్‌+ఉన్న= చేస్తూఉన్న; విఖ్యాతున్‌= (ప్రసిద్దుడిని; జగత్‌+పూత, చరిత్రున్‌= లోకాలలో పవిత్రమైన నడవడి 
కలవాడిని; సాధుజన, పూజితున్‌= NGONE పూజింపబడినవాడిని; ధార్మికున్‌= ధర్మం చేసేవాడిని; మహాత్మున్‌= మహాత్ముడైన 
వాడిని; హిత, భాషణు=ఉపకారం చేసేమాటలుకలవాడిని; భూసుర, వంశ, భూషణున్‌= (బ్రాహ్మణవంశానికి అలంకారమైనవాడిని; 
దేవల, (భ్రాతృ, వరున్‌= దేవలుని తోబుట్టువులలో ్రేష్ణుడైనవాడిని; ధౌమ్యున్‌= ధౌమ్యుని; పురోహిత, (ప్రవరున్‌+కాన్‌= 
పురోహిత Gyam, భక్తితోన్‌; వరియించిరి= కోరారు. 
తాత్సర్యం: పాపరహితుడు, కుతూహలంతో తపస్సు చేస్తున్నవాడు, (ప్రసిద్దుడు, లోకంలో పవిత్రమైనచరిత్ర కలవాడు, 
సజ్ఞనులచేత పూజింపబడేవాడు, ధార్మికుడు, మహాత్ముడు, మేలు కలిగించే మాటలు పలికేవాడు, (బ్రాహ్మణవంశానికి 
అలంకారమైనవాడు, దేవలుని తోబుట్టువులలో (్రేష్ణుడు అయినధౌమ్యుడిని తమకు పురోహితక్రేష్టునిగా పాండవులు 
స్వీకరించారు. 


790 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ధౌమ్యుండును వారి నతిప్రీతిం బూజించి పురోహితత్వంబుం బరిగ్రహించె; నట్లు తేజోరూపబుద్దివిభవంబుల 
బృహస్పతిసద్భశుం డై వేదవేదాంగవిదుం డైన ధౌమ్యుం బురోహితుంగా( బడసి, పాండునందను లశేష 
మహీరాజ్యంబు వడసినంతియ సంతసిల్లి, తత్మృతస్వస్త (యను లయి, జననీ సహితంబు దక్షిణ పాంచాలం 
బున కరుగువారు ముందటి ద్రుపదుపురంబునకు( బోయెడు బ్రాహ్మణులం గని 'మీ రెందులకుం బోయెది? 
రని యడిగిన వా రి ట్లనిరి. 159 


ప్రతిపదార్థం: ధౌమ్యుండును; వారిన్‌= ఆ పాండవుల్ని; అతి, పీతిన్‌= మిక్కిలి (ప్రేమతో; పూజించి, పురోహితత్వంబున్‌; 
పరిగ్రహించెన్‌= చేకొని, (గ్రహించాడు; అట్టు తేజస్‌, రూప, బుద్ది, విభవంబులన్‌= తేజస్సుచేతను, రూపంచేతను, బుద్దిచేతను, 
గొప్పతనంచేతను; బృహస్పతి, సదృతుండు+ఐ= బృహస్పతితో సమాన మైనవాడై; వేద, వేద+అంగ, విదుండు+ఐన= వేదాలను, 
వేదాంగాలను తెలిసినవాడైన; ధౌమ్యున్‌= ధౌమ్యుణ్ణి; పురోహితున్‌+కాన్‌= పురోహితునిగా; పడసి= పొంది; పాండునందనులు= 
పాండవులు; అశేష మహీ, రాజ్యంబున్‌= మొత్తం భూమిమీద అధికారాన్నిఅంతయు; పడసిన, అంతియ= పొందినంతగా; 
సంతసిల్లి; తత్‌+కృత, స్వస్తి+అయనులు+అయి= అతనిచేత చేయబడిన ఆశీర్వాదం కలవా Wawi జననీ, సహితంబు= 
తల్లితో కలిసి; దక్షిణ, పాంచాలంబునకున్‌, అరుగువారు= దక్షిణ పాంచాలదేశాలకు వెళ్ళే వాళ్ళు; ముందర= ముందుగా; 
(ద్రుపదు, పురంబునకున్‌ = (ద్రుపదుని నగరానికి; పోయెడు= పోయే; (బ్రాహ్మణులన్‌+కని= (బ్రాహ్మణులను చూచి; మీరు; 
ఎందులకున్‌= ఎక్కడికి; పోయెదరు+అని= పోతూజఉన్నారని; అడిగినన్‌= అడుగగా; వారు, ఇట్లు+అనిరి. 


తాత్సర్యం: ధౌమ్యుడుకూడా వాళ్ళను మిక్కిలి ప్రేమతో పూజించి, పురోహితత్వాన్ని స్వీకరించాడు. ఆ విధంగా 
తేజస్సుచేత, రూపంచేత, బుద్దిచేత, గొప్పతనంచేత, బృహస్పతితో సమానుడై, వేదవేదాంగాలను పూర్తిగా తెలిసిన 
ధౌమ్యుడిని పురోహితునిగా పొంది, పాండవులు సమస్తభూమండలరాజ్ఞ్యాన్ని పొందినంతగా సంతోషించి, ధౌమ్యుని 
ఆశీర్వచనం పొంది, తల్లితోకూడ దక్షిణపాంచాలదేశానికి వెళ్ళుతూ, తమకు ముందు (ద్రుపదుని నగరానికి వెళ్లే 
బ్రాహ్మణులను చూచి, 'మీ రెక్కడికి వెళ్ళుతున్నారు' అని అడుగగా, వా రిట్లా అన్నారు. 


సీ, యజ్ఞసేన ప్రభు యజ్ఞమహావేది( | గవచశరాసనఖడ్గబాణ 
రథయుక్తు( డై మహారథు(డు ధృష్టద్యుమ్ను( 1 డన నుదయించిన, నతనితోడ 
నొక్కటం బుట్టిన యక్కన్యకను గృష్ణ । నసితోత్సల శ్యామలామలాంగి 
మెటుపునుం బోలెను వటిలు నుత్సలగంధి | బంధుర తను సౌరభంబు గలుగు 


ఆ. దాని ద్రుపదరాజుతనయ( దదీయ స్వ | యంవరోత్సవంబు నపుడు చూడ 
గనినవారు దృష్టు గనిన ఫలం బెల్ల(। గనినవారు పరమకౌతుకమున. 160 


ప్రతిపదార్థం: యజ్ఞసేన, ప్రభు, యజ్ఞమహావేదిన్‌= ద్రుపదమహారాజుాయొక్క యజ్ఞమునందలి గొప్పవేదియందు; కవచ, శర+ 
ఆసన, ఖడ్గ, బాణ, రథ, యుక్తు(డు+ఐ= కవచంతో, ధనుస్సుతో; ఖడ్గంతో, బాణాలతో, రథంతో కూడినవాడై; మహా 
రథు(డు; ధృష్టద్యుమ్ను(డు; అనన్‌= అనగా; ఉదయించినన్‌= పుట్టగా; అతనితోడన్‌; ఒక్కటన్‌= ఏకకాలంలో; పుట్టిన = 
ఉదయించిన; ఆ+కన్యకను= ఆ కన్నెను; కృష్ణన్‌= కృష్ణ అను పేరు కలదానిని, అసిత+ఉత్సల, శ్యామల+అమల+అంగిన్‌= 
నల్లకలువవలె నల్లని నిర్మల మైన దేహం కలదానిని; మెటుపునున్‌+పోలెను= మెణిపువలె; వజలు= (ప్రకాశించే; ఉత్సల, 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 791 


గంధిన్‌= కలువ పూవు వాసనవంటి వాసనకలదానిని; బంధుర, తను, సౌరభంబు, కలుగు, దానిన్‌= గాఢమైన మేని సువాసన 
కలదానిని; (ద్రుపదరాజు తనయన్‌= ద్రుపదరాజుాయొక్క పు(త్రికను; తదీయ, స్వయంవర+ఉత్సవంబు, అపుడు= ఆమె 
స్వయంవరంయొక్క ఉత్సవమునందు; పరమ, కౌతుకమునన్‌= మిక్కిలి ఆసక్తితో; చూడన్‌+కనిన, వారు= చూడగలిగిన 
వారు; దృష్టు కనిన= కన్నులను (చూపులను) పొందిన; ఫలంబు+ఎల్లన్‌= ఫలితాన్ని అంతా; కనిన, వారు= పొందినవారు. 


తాత్సర్యం: (దుపదమహారాజుయజ్ఞవేదికనుండి కవచంతో, ధనుస్సుతో, ఖడ్గంతో, బాణాలతో, రథంతో మహారథుడైన 
ధృష్టద్యుమ్నుడు ఉద్భవించాడు. అతనితోపాటు ‘కృష్ణ అనే పేరు కల కూతురుకూడ జన్మించింది. ఆమె నల్లకలువలవలె 
నల్లని నిర్మలమైన దేహంకలది. మెణుపుతీగవలె (ప్రకాశిస్తూ, నల్లకలువగంధంవంటి మనోహరమైన శరీరసుగంధం 
కలది. కనుక అటువంటి ఆ ద్రౌపదిని మిక్కిలి కుతూహలంతో స్వయంవరోత్సవ సమయంలో చూడగలిగినవాళ్ళే 
కన్నులున్న ఫలం పొందినవారు. 


విశేషం: అలం: ఉపమ. మహారథుడు: - పదకొండువేలమంది విలుకాం[డ్రతో యుద్దంచేయగల యోధుడు. మరొకవిధంగా 
= 'తనను, సారధిని, గుర్రాలను కాపాడుకొంటూ పోరాడే యోధుడు మహారధథుడు' అని కొందరు అంటారు. 


వ. 09 మహోత్సవంబు చూడ ద్రుపదు పురంబునకుం బోయెద; మందులకు నుత్సవ దర్శనోత్సుకు లై దర్శనీయులుం 
దరుణులును నపారభూరిదక్షిణయజ్ఞకరులును ననేకశ స్రాస్ర్రవిదులును నయిన నానాదేశాధిపతులు DOSEN 
జనుదెంతు; రనంతధనంబును బ్రాహ్మణులకు వా రిత్తు; Bi) మీరును వారిం జూడ వచ్చెదరేని యొక్కటం 
బోదము రండు. 161 


ప్రతిపదార్థం: అట్టి, మహా+ఉత్సవంబున్‌= గొప్ప ఉత్సవాన్ని; చూడన్‌= చూచుటకై; (ద్రుపదుపురంబునకున్‌= (ద్రుపదుని 
నగరానికి; పోయెదము= పోతూఉన్నాము; అందులకున్‌; ఉత్సవ, దర్భన+ఉత్సుకులు+ఐ= స్వయంవరోత్సవాన్ని చూచుటయందు 
ఉత్సాహం కలిగినవాళ్ళూ; దర్శనీయులున్‌= చూడదగినవాళ్ళూ; తరుణులునున్‌= యౌవనంలో ఉన్నవాళ్ళూ; అపార, భూరి, 
దక్షిణ, యజ్ఞకరులునున్‌= అంతులేని అధికమైన దక్షిణలతో యజ్ఞాలు చేసేవాళ్ళూ; అనేక శస్త్ర్ర+అస్ర, విదులునున్‌= పెక్కు, 
మం(త్రరహిత, మం(త్రసహిత బాణవిద్యలు తెలిసినవాళ్ళూ; అయిన; నానా, దేశ4అధిపతులున్‌= వివిధ దేశాలరాజులు; 
ఇంతకున్‌= ఇప్పటికే; చనుదెంతురు= వచ్చిఉంటారు; అనంత, ధనంబును= అంతులేని డబ్బును; (బ్రాహ్మణులకు; వారు+ఇత్తురు= 
వారు ఇస్తారు; అట్టె; మీరునున్‌= అట్లే మీరుకూడా; వారిన్‌= వాళ్ళను; చూడన్‌ వచ్చెదరు+ఏని= చూచుటకు వచ్చేవారయితే; 
ఒక్కటన్‌= ఒకటిగా; కలిసి, పోదము, రండు= కలసిపోదాం రండి. 


తాత్సర్యం: అటువంటి స్వయంవరమహోత్సవాన్ని చూడటానికి [ద్రుపదునినగరానికి మేము వెళ్తున్నాము. ఆ 
ఉత్సవం చూడాలన్న కుతూహలంతో చూడముచ్చటైనవాళ్ళు, యౌవనంలో ఉన్నవాళ్ళు, అంతులేని గొప్ప దక్షిణలతో 
యజ్ఞాలుచేసినవాళ్ళు, అనేకశస్రాస్రాలు తెలిసినవాళ్ళు అయిన వివిధదేశాల రాజులు ఈ పాటికి అక్కడికి వచ్చిఉంటారు. 
వాళ్ళు (బ్రాహ్మణులకు అపారమైన ధనాన్ని ఇస్తారట. మీరుకూడ వాళ్ళను చూడడానికి వచ్చేట్టయితే, కలిసిపోదాం 
రండి. 


క మీయందీ కృష్ణు నుదం। సాయతభుజు( జూచి తాన హర్షముతోడం 
దోయజముఖి వరియించును 1 మా యెటి(గినకార్య మిది సమంజసబుద్దిన్‌. 162 


792 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మీ+అందున్‌= మీలో; ఈ కృష్ణున్‌= ఈ నల్లని వాడిని; ఉత్‌+అంస+ఆయత, భుజున్‌= గొప్ప భుజశిఖరాలు 
కల నిడుపైన బాహువులు కల వాడిని; చూచి; తోజయ, ముఖి= నీటినుండి పుట్టిన పద్మాలవంటి ముఖం కలది - (ద్రౌపది; 
తాను+అ= తనంతట తానే; వరియించును= కోరుకుంటుంది; ఇది, సమంజస; బుద్దిన్‌= ఇది మిక్కిలి ఒప్పుతున్న బుద్దితో, 
మా, DAS, కార్యము= మాకు తెలిసిన కార్యం. 


తాత్సర్యం: మీలో నల్లనివాడు, గొప్ప భుజశిఖరాలతో కూడిన నిడుపైన చేతులు కలవాడు అయిన ఇతడిని చూచి, 
(ద్రౌపది తనంతట తానే వరిస్తుంది. ఇది మా మనస్సుకు తోచిన సమంజసమైన కార్యం. 


విశేషం: విప్రుల మాటలలో ఉప(శ్రుతివంటి శుభశకునం భావికథార్థాన్ని ధ్వనింపచేస్తున్నది. (ఉప(శ్రుతినిగురించి చూడు. ఆది. 
7.24.25) 


వ. అని మాటలాడుచు వచ్చు బ్రాహ్మణులతోడ( బాండవులు ద్రుపదుపురంబున కరుగు వా రెదుర. 163 
ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారం; మాటలాడుచు; వచ్చు=వచ్చే; (బ్రాహ్మణులతో= (బ్రాహ్మణులలో; పాండవులు= 
పాండుకుమారులు;  ద్రుపదు, పురంబునకున్‌= (ద్రుపదు నగరానికి; అరుగువారు= వెళ్ళేవాళ్ళు; ఎదురన్‌= ఎదుట. 
తాత్సర్యం: అని మాట్లాడుకొంటూ వచ్చే (బ్రాహ్మణులతో కలిసి పాండవులు |ద్రుపదునిపట్టణానికి వెళ్ళుతూ 
ఎదుట. 
క, కృష్ణమృగాజినధరు( దరు । గోష్టద్యుతితేజు( బంకజోద్ధ్దవసద్భశుం 

గృష్టద్వైెపాయను గత । తృష్టామయు' గాంచి రరుగుదెంచు మహాతున్‌. 164 
ప్రతిపదార్థం: కృష్ణ మృగ+అజిన, ధరున్‌= నల్లని జింకతోలు వస్ర్రంగా కట్టుకొన్నవాడిని; తరుణ+ఉప్ణ, ద్యుతి, తేజున్‌= 
మధ్యాహ్న సూర్యునివంటి కాంతి కలవాడిని; పంకజ+ఉద్భవ, సదృశున్‌= పద్మమునుండి పుట్టిన బ్రహ్మతో సమానుడైనవాడిని; 
గత, తృష్ణా మయున్‌= పోయిన ఆశ కల వాడిని; అరుగుదెంచు= వస్తున్న; మహాత్మున్‌= మహానుభావుడిని; కృష్ణద్వై పాయనున్‌= 
వేదవ్యాసుడిని; కాంచిరి= చూచిరి. 
తాత్సర్యం: నల్లచి జింకచర్మం ధరించినవాడు, మధ్యాహ్న సూర్యునివంటి కాంతికలవాడు, పద్మంనుండి పుట్టిన 
(బ్రహ్మదేవునితో సమానమైనవాడు అయిన వేదవ్యాసుడు, తమకు ఎదురు వస్తుండగా పాండవులు ఏ ఆశాలేని ఆ 
మహానుభావుడిని చూచారు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. కని వినయమ్మున న మ్మునీంద్రునకు నందటు నమస్కరించి కృతాంజలు లై యున్న వారికి హృదయానందంబుగా 
సత్యవతీనందనుం డాగామి శుభంబు లావేదించి చనిన(; బాండవులును గతిపయ దినంబులకు ద్రుపదుపురంబు 
సొచ్చి నాలుగు సముద్రంబులుం బోలె ఘూర్తిల్లి మోౌయుచుం బురంబు నాలుగుదిక్కుల విడిసియున్న నానాదేశాగత 

NI tom 
మహీనాథుల DHODHOOWIHOWOL జూచుచుం జని, యొక్కకుంభకారగ్భహంబున విడిసి, త మ్మెవ్వరు 
నెటుంగకుండ బ్రాహ్మణవృత్తి నుండు నంత(, బాంచాలపతి పార్గునకు( గూ(తు నీ సమకట్టి పాండవుల 
నన్వేషించి యెందునుం గానక, 165 


ఆదిపర్వము - సప్రనూశ్వాసము 793 


ప్రతిపదార్థం: కని= చూచి; వినయమ్మునన్‌; ఆ+మునిం(ద్రునకున్‌= ఆ మునిశ్రేష్టుడైన వేదవ్యాసునకు; అందరున్‌; నమస్కరించి; 
కృత+అంజలులు+ఐ= చేతులు జోడించిన వాళ్ళయి; ఉన్నన్‌= ఉండగా; వారికిన్‌= ఆ పాండవులకు; హృదయ+ ఆనందంబుగాన్‌= 
మనస్సుకు సంతోషం కలిగేటట్టు; సత్యవతీ, నందనుండు= సత్యవతియొక్క కుమారుడు, వ్యాసుడు; ఆగామి, శుభంబులు= 
రానున్న శుభాలను; ఆవేదించి= తెలిపి; చనినన్‌= వెళ్ళగా; పాండవులును; కతిపయ, దినంబులకున్‌= కొన్ని రోజులకు; 
ద్రుపదుపురంబు= (ద్రుపదు నగరాన్ని; చొచ్చి= (ప్రవేశించి; నాలుగు, సముద్రంబులున్‌+పోలెన్‌= నాలుగు సము(ద్రాలవలె; 
ఘూర్లిల్లి= కలతనొంది; యోయుచున్‌= శబ్దిస్తూ, ఘోషిస్తూ; పురంబు, నాలుగు దిక్కులన్‌= ఊరికి నాలుగు దిక్కులలో; విడిసి, 
ఉన్న= విడిది చేసి ఉన్న; నానా, దేశ+ఆగత, మహీనాథుల= వివిధ దేశాలనుండి వచ్చిన రాజులయొక్క; బహువిధ, 
స్కంధావారంబులన్‌= అనేక విధాలైన సైన్యం విడిదిచేసిన చోట్లను; చూచుచున్‌= చూస్తూ; చని= వెళ్ళి; ఒక్క, కుంభకార 
గృహంబునన్‌= ఒక కుమ్మరిఇంటియందు; విడిసి= విడిది చేసి; తమ్ము+ఎవ్వరున్‌= తమను ఎవ్వరుకూడ; ఎణుంగ కుండ= 
తెలియకుండ; (బ్రాహ్మణ, వృత్తిన్‌= (బ్రాహ్మణ వృత్తిలో; ఉండునంతన్‌= ఉన్న సమయంలో; పాంచాలపతి= పాంచాలదేశపురాజు 
- (ద్రుపదుడు; పార్టునకున్‌= అర్జునునకు; కూ(తున్‌= పుత్రికను; ఈన్‌= ఇచ్చుటకు; సమకట్టి=పూనుకొని; పాండవులన్‌= 
పాండవుల్ని; అన్వేషించి= వెదకి; ఎందునన్‌= ఎక్కడ కూడ; కానక= చూడక. 


తాత్సర్యం: చూచి, వినయంతో ఆ వేదవ్యాసునికి అందరు నమస్కరించి, చేతులు జోడించి, నిలువగా - వాళ్ళకు 
సంతోషం కలిగే విధంగా ఆ సత్యవతీనందనుడైన వ్యాసుడు రానున్న శుభాలను గురించి తెలిపి వెళ్ళాడు. తర్వాత 
పాండవులు కొద్దిరోజులలో (ద్రుపదుని నగరానికి చేరి, నగరం నాలుగుదిక్కుల నాలుగు సముద్రాలవలె ఘూర్హిస్తూ, 
వివిధ దేశాలనుండి వచ్చిన రాజులబహువిధసైన్యాలు విడిదిచేసిన స్థావరాలను చూస్తూ, నగరంలో (ప్రవేశించి, ఒక 
కుమ్మరిఇంట్లో విడిది చేసి, ఎవరూ గుర్తించకుండా (బ్రాహ్మణవృత్తిలో ఉన్నారు. పాంచాలరాజు అర్జునునికి తన 
కుమార్తె నివా లని ప్రయత్నించి, పాండవులకొరకు వెదకి, వాళ్ళను ఎక్కడా కనుగొనలేక, 


విశేషం: అలం: ఉపమ. 
ద్రౌపదీస్వయంవరము (సం.1-176-11) 
సీ, వైహాయసం బైన వరమత్స్యయంత్రంబు । ని వ్విల్లు మోపెట్టి యెవ్వ( డేను 
శరముల నేయు నశ్రమమున నత(డ నా । తనయకు వరు డగు ధర్మయుక్తి 


నని చాట బంచిన నా ఘీోషణము విని । యుర్వీశులెల్ల నొండొరుల( గడవ( 
గడువేడ్క( దొడి పూసి కట్టి విభూతితో | దమతమచిహ్నముల్‌ దనరి యెటుక 


ఆ. పడగ వేటువేటి పన్ని భూతలము గ్ర। కదల సైన్యపాదఘట్టనమున( 
బొలుచు ద్రుపదరాజపుత్తీస్వయంవర 1 రంగమునకు( జనిరి రమణతోడ. 166 


ప్రతిపదార్థం: వైహాయసంబు+ఐన= ఆకాశంలో ఉన్నట్టిదైన; వర, మత్స్యయం(త్రంబున్‌= (శ్రేష్టమైన మత్స్యయం్రాన్ని; 
(=) ఎ Do Ga 

ఈ+విల్లు= ఈ ధనుస్సును; మోపెట్టి= ఎక్కుపెట్టి; ఎవ్వ(డున్‌; ఏను, శరములన్‌= ఐదు బాణాలతో; అ(శ్రమమునన్‌= (శ్రమ 

పడకుండా - అనగా సులభంగా; ఏయున్‌= కొట్టునో; అత(డు+అ= అతడే; నా, తనయకున్‌= నా కూతురికి; ధర్మయుక్తిన్‌= 

ధర్మంతోడి కూడికతో అనగా ధర్మబద్దంగా; వరు(డు= మగడు; అగున్‌= అవుతాడు; అని, చాటన్‌, పంచినన్‌= చాటింపువేయండని 

ఆబ్ఞాపించగా; ఆఘోషణము= ఆ చాటింపు; విని; ఉర్సీ+ఈశులు= భూపతులు, రాజులు; ఎల్లన్‌= అందరు; ఒండొరులన్‌= 


794 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఒకరి నొకరు; కడవన్‌= మీరునట్టుు;: కడున్‌= మిక్కిలి; వేడ్కన్‌= సంతోషంతో; తొడి= సొమ్ములు ధరించి (తొడుగుకొని); 
పూసి= మైపూతలు పూసి; కట్టి= (మంచి) వస్త్రాలు కట్టి; విభూతితోన్‌= సంపదతో; తమ తమ చిహ్నముల్‌= తమ తమ 
గుర్తులతో (ధ్వజములు మొదలుగునవి) తనరి= ఒప్పి; ఎణుకపడ(గన్‌= తెలిసేటట్టు: వేణువేణు+అ= విడివిడిగా, పన్ని= 
సిద్దపడి; సైన్య, పాద, ఘట్టనమునన్‌= సైన్యాలయొక్క కాలిత్రొాక్కుడుచేత; భూతలము= భూమి; (క్రక్కదల (కదల+కదల)= 
మిక్కిలి చలింపగా; పొలుచు= ఒప్పునట్టి; ద్రుపదరాజు పుత్రీ, స్వయంవర, రంగమునకున్‌= ద్రౌపదియొక్క స్వయంవర 
స్థానానికి; రమణతోడన్‌= (ప్రీతిగా; చనిరి= వెళ్ళారు. 


తాత్సర్యం: ఆకాశంలో కట్టిన మత్స్యయంటత్రాన్ని ఈ విల్లు ఎక్కుపెట్టి ఐదు బాణాలతో ఎవడు పడగొడతాడో 
[A] Ca © 

అతడే ధర్మ(ప్రకారం నా పుత్రికకు భర్త అవుతాడు” అని (ద్రుపదుడు చాటింపు వేయగా, ఆ చాటింపు విని 

రాజులంతా ఒకరికంటె ముందు మరొకరు ఎంతో సంతోషంగా ఆభరణాలు ధరించి, మైపూతలు పూసికొని, మంచి 

వస్ర్తాలు కట్టుకొని, ఐశ్యర్యంతో తమ తమ ధ్వజాలు మొదలైన చిహ్నాలు స్పష్టంగా కనబడే విధంగా సిద్దమై, సైన్యాల 

కాళ్లతాకిడికి భూతలం కంపించగా, (ద్రౌపదీస్వయంవరమండపానికి ప్రీతితో వెళ్ళారు. 


వ. అదియును బురంబు పూర్వోత్తరదిగ్ధాగంబునం జందనోదకసంసిక్త సమీకృతస్థలం బయి, యగాధోన్నత 
పరిఖాప్రాకారంబులను విశాలద్వారతోరణంబులను గైలాసశైలవిలాసాపహాసిభాసురగగనతలోల్లేఖిశిఖర 
రమ్యహర్యతలంబులను బహుప్రకారంబు లైన సారువులనుం జేసి యొప్పుచున్న నందు యధథాస్థానంబుల 
నానాదేశాధిపతుల నుండంబంచి ద్రుపదుండు వారల నెల్లం బూజించె; బరమబ్రహ్మణ్యు లగు బ్రాహ్మణులతోడం 
గలసియున్న పాండవులును బ్రాహ్మణసమూహంబులో నుండి పాంచాలరాజు సమృద్ధ్దినిం జూచి 
సంతసిల్లి రంత. 167 


ప్రతిపదార్థం: అదియును= ఆ ద్రౌపదీ స్వయంవరరంగం; పురంబు, పూర్వ+ఉత్తర దిక్‌+భాగంబునన్‌= పట్టణంయొక్క 
ఈశాన్య దిక్కున ఉన్న (ప్రదేశంలో; చందన+ఉదక, సంసిక్త, సమీకృత, స్థలంబు+అయి= మంచి గంధపు నీటిచే తడుపబడి 
చదరంగా చేయబడిన స్థలం కలదై; అగాధ+ఉన్నత, పరిఖా, ప్రాకారంబులను= లోతైన అగడ్తలతో, ఎత్తైన ప్రహరులతో; 
విశాల, ద్వార, తోరణంబులను= పెద్దవైన వెలుపలి వాకిళ్ళతో, తోరణాలతో; కైలాస, శైల, విలాస+అపహాసి, భాసుర, 
గగనతల+జఉల్లేఖి, శిఖర, రమ్య, హర్య్య, తలంబులను= కైలాసపర్వతంయొక్క చక్కదనాన్ని ఎగతాళి చేసేటట్లు (ప్రకాశిస్తూ 
ఆకాశపదేశాన్ని తాకుతున్న కొనలచేత అందమైన మేడల (ప్రదేశాలతో; సారువులనున్‌ చేసి= మంచెలతో; ఒప్పుచున్నన్‌= 
వెలుగుతుండగా; అందున్‌= అక్కడ; యథా, స్థానంబుల= ఆయా(్రదేశాలలో; నానా, దేశ+అధిపతులన్‌= వివిధ దేశాల 
రాజులను; ఉండన్‌+పంచి= ఉండునట్టుగా నియమించి; ద్రుపదుండు; వారలన్‌+ఎల్లన్‌, పూజించెన్‌; పరమ, (బ్రహ్మణ్యులు+అగు= 
మిక్కిలిగ (బ్రాహ్మణత్వము కలిగియున్న వాళ్ళయిన; |బ్రాహ్మణులతోడన్‌= (బ్రాహ్మణులతో; కలిసి, ఉన్న, పాండవులును; 
బ్రాహ్మణ సమూహంబులోన్‌; ఉండి; పాంచాలరాజు, సమృద్దినిన్‌= (ద్రుపదునియొక్క గొప్పఐశ్యర్యాన్ని; చూచి; సంతసిల్లిరి; 
అంతన్‌. 


తాత్సర్యం: ఆ ద్రౌపదీ స్వయంవరరంగం నగరానికి ఈశాన్యదిక్కున, మంచిగంధపునీటితో తడుపబడి చదరంగా 
చేయబడిన స్థలం కలదై, లోతైన అగడ్తలతో, ఎత్తెన (ప్రాకారాలతో, విశాలా లైన ద్వారాలతో, వెలుపలి వాకిళ్లతో, 
కైలాస పర్వత సౌందర్యాన్ని ఎగతాళిచేసే విధంగా ప్రకాశిస్తూ ఆకాశా న్నంటే శిఖరాలు కల అందమైన సౌధ 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 795 


ప్రదేశాలతో, అనేకవిధా లైన మంచెలతో అమరి ఉండగా, అందులో వివిధదేశాల రాజులకు ఆయా (ప్రదేశాలలో విడిది 
కల్పించి, (ద్రుపదుడు వా ళృందరిని పూజించాడు. ఉత్తమ(బ్రాహ్మణులతో కలిసి ఉన్న పాండవులు, ఆ 
బ్రాహ్మణసమూహంలో ఉంటూనే, పాంచాలరాజు ఐశ్వర్యాతిశయాన్ని చూచి, సంతోషించారు. తరువాత. 


సీ. ధవళవిభూషణ దామానులేపనా । మలినాంగి సితపుప్పమాల చేత 
గొని పుప్పసాయకు కుసుమేతరం బైన 1 యాటిగు సాయకం బన(గ జనులు 
ధవళాక్షి రంగమధ్యంబున( దనుమఢ్య । దా నొప్పి పాంచాలతనయ యున్న 
భూసురప్రవరుల పుణ్యాహఘోషంబు । విలసిల్లె నాశీర్వివృద్ధితోడ 


ఆ. ద్రుపదపతి పురోహితుండును గృతపరి | స్తరణు( డై BAWAH డగ్ని 
ముఖము సేసి వేల్వ మొనసి వివాహోప | కరణ వస్తుచయము గాచియుందడె. 168 


ప్రతిపదార్థం: ధవళ, విభూషణ, దామ+అనులేపన+అమలిన+అంగి= తెల్లని ఆభరణాలను. మాలలను, మైపూతను కల 
నిర్మల మైన దేహం కలది; ధవళ+అక్షి= తెల్లని కన్నులు కలది; తను, మధ్య= సన్నని నడుం కలది; పాంచాల, తనయ= 
పాంచాల రాజు కూతురు అయిన ద్రౌపది; సిత, పుష్పమాల= తెల్లని పూలదండను; చేతన్‌+కొని= చేతిలో ధరించి; జనులు= 
ప్రజలు; పుష్ప, సాయకు, కుసుమ+ఇతరంబు+ఐన= పూవులను బాణాలుగా గల మన్మథునియొక్క పూవులకంటె ఇతరమైన; 
ఆణు+అగు, సాయకంబు+అనయగన్‌= ఆరవ బాణమా అని అనగా; రంగమధ్యంబునన్‌= స్వయంవరరంగమధ్యంలో; తాన్‌= 
తాను; ఒప్పి= ప్రకాశించి; ఉన్నన్‌= ఉండగా; భూసుర, (ప్రవరుల, పుణ్యాహఘోషంబు= బ్రాహ్మణ శ్రేషులయొక్క పుణ్యాహము 
అనే ధ్వని; ఆశీస్‌+వివృద్దితోడన్‌= ఆశీర్వాదాల అతిశయంతో; విలసిల్లెన్‌= ఒప్పెను; ప్రయోగ దక్షుఃడు= వైదికకర్మలు 
చేయించటంలో సమర్ధుడు; (ద్రుపద పురోహితుండును= [ద్రుపదుని యొక్క పురోహితుడుకూడ; కృత, పరిస్తరణు(డు+ఐ= 
చేయబడిన పరిస్తరణం కలవాడై- అనగా అగ్నిచుట్టును దర్భల సమూహాన్ని అలంకరించి నవాడ్డై; అగ్నిముఖము= అగ్నియొక్క 
హోమారంభం; చేసి= కావించి; వివాహ+ఉపకరణ, వస్తు చయము= పెండ్లికి సాధనాలైన వస్తువుల సమూహాన్ని; వేల్వన్‌= 
హోమం చేయటానికి; మొనసి= పూని; కాచి, ఉండెన్‌= వేచిఉన్నాడు. 


తాత్సర్యం: పాంచాలరాజతనయ (ద్రౌపది - అందమైన సన్ననినడుముతో, తెల్లని కళ్ళతో, అలంకరించుకొన్న తెల్లని 

ఆభరణాలతో, పూలదండతో, మైపూతతో, నిర్మలదేహకాంతితో, తెల్లటి పూదండ ఒకటి చేత ధరించి (ప్రజలంతా 

తనను చూచి “ఈమె మన్మధునిఅయిదుపూలబాణాలకంటే వేరైన ఆరవపూబాణమా అని అనుకొంటుండగా - 

స్వయంవర రంగమధ్యంలో నిలిచి ఉన్నది. బ్రాహ్మణ (్రేష్టుల పుణ్యాహధ్యని, ఆశీర్వచనాలు అతిశయిల్లాయి. వైదిక 

కర్మలు చేయించటంలో చాలా సమర్ధుడైన ద్రుపదపురోహితుడు అగ్నిచుట్టూ దర్భలు అలంకరించి, హోమారంభంచేసి, 

వివాహానికి తగిన వస్తుసమూహంతో హోమం చేయటానికి సిద్దంగా వేచి ఉన్నాడు. 

విశేషం: అలం: ఉత్రేక్ష, 

వ. అట్టి యవసరంబున బోరన మాయు జనులయులివును వాదిత్రనాదంబును వారించి ధృష్టద్యుమ్నుండు మూ 
గినరాజలోకంబు నెల్లం జూచి యగ్నిసమీ పంబున గంధపుష్పధూపదీపార్ణితం బైన విల్లును నమ్ములను వైహాయసం 
బైన లక్ష్యంబును వారలకుం జూపె యి ట్లనియె. 169 


796 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అట్టి, అవసరంబునన్‌= అట్టి సమయంలో; బోరన, మోయు= హోరుమని మోగే; జనుల, ఉలివును= జనులు 

మాటాడుకొనే మాటల సవ్వడిని; వాదిత్రనాదంబును= వాద్యాల ధ్వనిని; వారించి= ఆపి; ధృష్టద్యుమ్నుండు; KAPAN 
౧ (౫) 

కూడిఉన్న; రాజ, లోకంబున్‌+ఎల్లన్‌= రాజుల సమూహాన్నంతా; చూచి; అగ్ని, సమీపంబునన్‌, అగ్నిహోత్రం దగ్గర; గంధ, పుష్ప, 

ధూప, దీప+అర్భ్బితంబు+అయిన= గంధంచేత, పూవులచేత, ధూపంచేత, దీపంచేత, పూజింపబడిన దైన; విలును= ధనుస్సును; 

అమ్ములను= బాణాలను; వైహాయసంబు+ఐన= ఆకాశాన ఉన్నట్టి దైన; లక్ష్యంబును= గురితున మత్స్యయం(త్రాన్ని; 

వారలకున్‌, చూపి= వాళ్లకు చూపించి; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: ఆ సమయంలో హోరు మనే (ప్రజలధ్వనినీ, వాద్యాలధ్య్వనినీ ఆపి, ధృష్టద్యుమ్నుడు అక్కడ చేరిన రాజ 
సమూహా న్నంతా చూచి, అగ్నిహోత్రం దగ్గర గంధపుష్పధూపదీపాలతో పూజింపబడిన ధనుస్సును, బాణాలను, 
ఆకాశంలో ఉన్న మత్స్యయంతత్రాన్ని వాళ్ళకు చూపి, ఈ విధంగా పలికాడు. 


తరువోజ. 

ఈ విల్లు మోపెట్టి యేను బాణముల । నీ యంత్రమత్స్యంబు నేసినవా(డ 

భావజప్రతిము( డిబ్లాలకు( దగిన | పతి; యిది WODHA బడసిన విద్య; 

22 > 

గావున మీ O4) గావింపు( డిదియ | ఘనతర కార్ముక కౌశలోన్నతియు 

లావును గలవారలకు నవసరము | లలితయశంబు( గల్యాణంబు' బడయ. 170 
ప్రతిపదార్థం: ఈ, విల్లు= ఈ ధనుస్సును; మోపెట్టి= ఎక్కుపెట్టి; ఏను, బాణములన్‌= ఐదుబాణాలచేత; ఈ యంత్ర, 
మత్స్యంబున్‌= ఈ యం(త్రంలోని చేపను; ఏసిన, వా(డు+అ= కొట్టినవాడే; భావజ, ప్రతిము(డు= మన్మథుని పోలినవాడు; 
ఈ, బాలకున్‌= ఈ కన్యకు - (ద్రౌపదికి; తగిన, పతి= తగిన మగడు; ఇది= ఈ మత్స్యయం(త్రం; ముని, శక్తిన్‌= బుషి 
యొక్క శక్తి చేత; పడసిన= పొందిన; విద్య; కావునన్‌; మీరు; ఇప్టు= ఇప్పుడు; కావింపుడు= ప్రయత్నింపుడు; ఘనతర, కార్ముక, 
కౌశల+ ఉన్నతియున్‌= మిక్కిలి గొప్పదైన ధనుస్సునందలి నైపుణ్యంయొక్క అతిశయాన్ని; లావును= బలమును; కలవారలకున్‌= 
కలిగినవారికి; ఇదియు+అ= ఇదే; లలిత, యశంబున్‌= చక్కని కీర్తిని; కల్యాణంబున్‌= శుభాన్ని, వివాహాన్ని; పడయన్‌= 
పొందటానికి; అవసరము= (తగిన) సమయం. 


తాత్సర్యం: ఈ విల్లును ఎక్కుపెట్టి, ఐదు బాణాలతో ఈ యం(త్రంలోని మత్శాన్ని కొట్టినవాడే ఈ కన్యకు తగిన 
మన్మథసమాను డైన భర్త. ఈ మత్స్య్యయం(త్రం మునిశక్తితో పొందినవిద్య. కనుక ఇప్పుడు మీరు ప్రయత్నించండి. 
విలువిద్యలో గొప్పసామర్థ్యం, బలం కలవాళ్ళు చక్కనికీర్తిని, కల్యాణాన్ని పొందటానికి ఇదే సరైన సమయం. 


వ. అని ధృష్టద్యుమ్నుండు మూ?గిన రాజపుత్తులకు నెల్ల sewot జెప్పి, ద్రుపదరాజపుత్రిం జూచి 'యఖిలజలధి 
వేలావలయవలయిత మహీతలంబునం గల రాజనందను లెల్ల నీస్వయంవరంబునకు వచ్చినవారు; వీరలం 
జూడు' మని దుర్యోధనదుశ్ళాసనదుర్ముఖప్రముఖు లయిన ధృతరాష్ట్రనందనుల నూర్వురం, దత్సమీపంబున 
నున్న కర్ణాశ్వత్థామ సోమదత్త భూరిశ్రవశ్రుతసేనాదులను, బుత్రభ్రాతృసమేతు లయి యున్న శల్య విరాట 
జరాసంధ గాంధారపతులను, నక్రూర సారణ సాత్యకి సాంబ సంకర్షణ ప్రద్యుమ్న కృష్ణ కృతవ ర్మానిరుద్ధ 
యుయుధాన ప్రముఖులైన యదువృష్టి భోజాంధకవరులను, సుమిత్ర సుకుమార సుశర్మ సుదక్షిణ సుషేణ 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 797 


సేనాబిందు చంద్రసేన సముద్రసే నౌశీనర చేకితాన శిశుపాల శ్రేశిమ జ్ఞనమేజయ జయద్రథ బృహద్రథ సత్యవ్రత 
చిత్రాంగద శుభాంగద భగీరథ భగదత్త పొండ్రకవాసుదేవ వత్సరాజ ప్రభ్బతు లయిన నానాదేశాధీశులను వేదధ్వని 
సనాథం బై యొప్పచున్న బ్రాహ్మణసమూహంబునుం జూపి. 171 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారం; ధృష్టద్యుమ్నుండు; మూగన= చేరిన; రాజు, పు(త్రులకున్‌+ఎల్లన్‌= రాజకుమారు లందరికీ; 
ఎజుంగన్‌+చెప్పి= తెలియునట్టుచెప్పి; (ద్రుపదరాజ, పు(త్రిన్‌+చూచి= (ద్రౌపదిని చూచి; అఖిల, జలధి, వేలా; వలయ, వలయిత, 
మహీతలంబునన్‌+కల= అన్ని సముద్రాల చెలియలికట్టలు అనే వలయంచేత చుట్టబడిన భూ(ప్రదేశంలో; కల= ఉన్న; రాజు, 
నందనులు+ఎల్లన్‌= రాజకుమారులందరు; నీ, స్వయం వరమునకు ; వచ్చినవారు= వచ్చారు; వీరలన్‌= వీళ్లను, చూడుము+అని; 
దుర్యోధన, దుశ్శాసన, దుర్ముఖ, ప్రముఖులు+అయిన= దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుర్శ్ముఖుడు మొదలైన; ధృతరాష్ట్ర, 
నందనులన్‌= ధృతరాష్ట్రుని కుమారుల; నూర్వురన్‌= నూరుమందినీ; తద్‌+సమీపంబునన్‌= అక్కడికి దగ్గరగా నున్న; 
కర్ల+ అశ్వత్థామ, సోమదత్త, భూరి(శ్రస్‌, (శ్రుతసేన, ఆదులను= కరుడు, AKE, సోమదత్తుడు, భూరిశ్రవుడు, శ్రుతనుడు, 
మొదలగువారినీ; పుత్ర, భ్రాతృ సమేతులు+అయి ఉన్న= కొడుకులతో, తోబుట్టువులతో కూడిఉన్న; శల్య, విరాట, జరాసంధ, 
గాంధార పతులనున్‌; AKE, సారణ, సాత్యకి, సాంబ, సంకర్షణ, ప్రద్యుమ్న, కృష్ణ కృతవర్మ+-అనిరుద్ద, యుయుధాన; 
ప్రముఖులు+అయిన= మొదలైన; యదు, Sya, భోజ+అంధక, వరులను= యదు, Sya భోజ, అంధక వంశ శ్రేష్టులనూూ; 
సుమిత్ర, సుకుమార, సుశర్మ, సుదక్షిణ, సుషేణ, సేనాబిందు, చం[ద్రసేన, సముద్రసేన, TENG, చేకితాన, శిశుపాల, శ్రేణి 
మత్‌+జనమేజయ, జయ॥ద్రథ, బృహద(్ర, సత్య(వ్రత, చిత్రాంగద, శుభాంగద, భగీరథ, భగదత్త, పౌం[డ్రకవాసుదేవ, వత్సరాజ, 
ప్రభృతులు+అయిన= మొదలగు వారైన; నానా, దేశ+అధీశులను= వివిధదేశాల రాజులనూ; వేద, ధ్వని సనాథంబు+ఐ= వేద 
ధ్వనులతో కూడినదై; ఒప్పుచున్న= (ప్రకాశిస్తున్న; (బ్రాహ్మణ, _సమూహంబునున్‌= (బ్రాహ్మణులయొక్క సమూహాన్నీ; చూపి. 
తాత్సర్యం: అని ధృష్టద్యుమ్నుడు అక్కడ చేరిన రాజపుత్రుల కందరికీ తెలియజెప్పాడు. (ద్రౌపదిని చూచి “సమస్త 
భూమండలంలో కల రాజకుమారులంతా నీ స్వయంవరానికి వచ్చారు. వీళ్ళను చూడు” మని దుర్యోధనుడు, 
దుళ్ళాసనుడు మొదలైన ధృతరాష్ట్రకుమారులు నూరుగురినీ - ఆ సమీపంలో ఉన్న కరుడు, అశ్య్వత్తామ, 
సోమదత్తాదులనూ, కొడుకులతో సోదరులతో కూడి ఉన్న శల్య, విరాటాదులనూ - అక్రూరుడు, సారణుడు, సాత్యకి 
మొదలైన యదు వృష్ణి భోజ అంధక వంశ (్రేష్ణులనూ - సుమి(త్రుడు, సుకుమారుడు మొదలైన వివిధ దేశాల 
రాజులనూ, వేదధ్య్వనితో (ప్రకాశిస్తున్న |బ్రాహ్మణసమూహాన్నీ చూపి. 


గమనిక: ఇందలి పేర్ల వరుస మొత్తము వచనభాగాన్ని చదివి (గహింప ప్రార్థన. 


విశేషం: స్వయంవరం - క్షత్రియకన్యలు-వివిధదేశాలనుండి వచ్చి చేరిన రాజకుమారుల సభలో, స్వయంగా తనకు ఇష్టమైన 

వరుణ్లి వరించే ఉత్సవం. ఇక్కడ బాలుడైన అనిరుద్దుడూ, వృద్దుడైన సోమదత్తుడూ స్వయంవరానికి వచ్చిన వాళ్లలో ఉన్నారు. 
రం = అ థై క ౧ 

మూలంలోనూ ఇట్లే ఉంది. వచ్చినవాళ్లందరూ వరించడానికే కాదు-చూడడానికీ, ఆశీర్వదించడానికీ వచ్చినవాళ్లూ ఉంటారు. 


బలరామకృష్ణులూ ఇలా వచ్చినవాళ్లే! 
రాజపుత్రులు నుత్యయంత్రమును భేదింపయబోయి భంగపడుట. (సం -177-22) 


ఆ. “ఇందు లక్ష్య sasi దేసి నాతని వరి 1 యింపు నెమ్మితోడ నిందువదన! 
యనిన రాజపుత్తు లవ్విల్లు మోపెట్టి | యేయ( గడి కదలి రెల్లవారు. 172 


798 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇందు, వదన= చం(ద్రునివంటిముఖం కలదానా!; ఇందున్‌= వీరందరిలో; లక్ష్యము= గురి అయిన 
మత్స్యయంటత్రాన్ని; ఎవ్వ(డు; ఏసెన్‌= కొట్టాడో; అతనిన్‌= వానిని; నెమ్మితోడన్‌= (ప్రేమతో; వరియింపు= వరింపుము; అనినన్‌= 
అనిపలుకగా; రాజ, పుత్రులు; ఎల్లవారు=అందరు, ఆ+విల్లు= ఆ ధనుస్సును; మోపెట్టి= ఎక్కుపెట్టి; ఏయన్‌= కొట్టటానికి; 

sab (30) ౧ [e [e] (2) 
కడ(గ్గ= పూనుకొని; కదలిరి= ముందుకు సాగారు. 


తాత్సర్యం: 'చం(ద్రునివంటి ముఖం కల ఓద్రౌపదీ! వీరిలో మత్యయంత్రాన్ని కొట్టినవాడిని ప్రేమతో వరించుము” 
అని పల్కగా రాజకుమారు లంతా ఆ విల్లు ఎక్కుపెట్టి కొట్టటానికి పూనుకొని కదిలారు. 


సీ, అమ్మహోత్సవము నెయ్యమ్మున( జూడంగ( । దివిరి యేతెంచిన దివిజ ఖచర 
గరుడ గంధర్వ కిన్నరుల విమానముల్‌ | విలసిల్లై నంబరతలమునందు( 
బణవవీణావేణురణితానుసార మై । రసగీతరవ మెల్ల దెసల SO; 
బోరన వివిధతూర్యారవంబులు మహా | వననిధిధ్వానంబు ననుకరించె; 


ఆ. దివ్యమాల్యములయు దివ్యానులేపన | ములయు సౌరభంబు వెలయ WO 
రంగమధ్యజనులకుం గడు తనుపుగా? జేరి వీచె దివ్య మారుతంబు. 173 


ప్రతిపదార్థం: ఆ+మహోత్సవమున్‌= ఆ గొప్ప ఉత్సవాన్ని; నెయ్యమ్మునన్‌= (ప్రీతితో; చూడంగన్‌; తివిరి= కోరి; ఏతెంచిన= 
(విచ్చేసిన) వచ్చిన; దివిజ, ఖచర, గరుడ, గంధర్వ, కిన్నరుల విమానముల్‌; అంబరతలంబునందున్‌= ఆకాశ (ప్రదేశంలో; 
విలసిల్లెన్‌= (ప్రకాశించాయి; పణవ, వీణా, వేణు, రణిత+అనుసారము+ఐ= మద్దెలల, వీణల, పిల్లనగ్రోవుల ధ్వనిని అనుసరించిన 
దై; రస, గీత, రవము= ఆనందాన్ని కలిగించే సంగీతధ్వని; ఎల్ల దెసలన్‌= అన్నిదిక్కుల; ఎసలాన్‌= వ్యాపించెను; బోరన; వివిధ 
తూర్య+ఆరవంబు= బోరు మని అనేక విధాలైన వాద్యాల ధ్వనులు; మహా, వన, నిధి ధ్యానంబున్‌= మహాసము(ద్రముయొక్క 
ధ్వనిని; అనుకరించెన్‌= పోలెను; దివ్య, మాల్యములయు= మంచిపూలదండలయొక్క; దివ్య+అనులేపనములయు = 
మంచిపూతలయొక్క - అనగా గంధం మొదలైన మైపూత[ద్రవ్యాలయొక్క; సౌరభంబు= సువాసన; వెలయన్‌= ఒప్పగా; 
తాల్చి= ధరించి; రంగ, మధ్య, జనులకున్‌= స్వయంవరరంగమధ్యంలో ఉన్న జనులకు; కడున్‌= మిక్కిలి; తనుపుగాన్‌= 
తృప్తిగా; దివ్య, మారుతంబు= మంచి గాలి; వీచెన్‌= వీచింది. 


తాత్సర్యం: దేవతలు, ఆకాశసంచారులు, గరుడులు, గంధర్వులు, కిన్నరులు ఆ (ద్రౌపదీ స్వయంవరమహోత్సవాన్ని 
చూడగోరి ప్రీతితో రాగా, వాళ్ళవిమానాలు ఆకాశంలో (ప్రకాశించాయి. మద్దెలల, వీణల, పిల్లన(గ్రోవుల ధ్వనిని 
అనుసరిస్తూ రసమయసంగీతధ్వని అన్నిదిక్కుల వ్యాపించింది. అనేకవిధాలైన వాద్యాల ధ్వనులహోరు మహాసముద్ర 
ధ్వనినిపోలి ఉండింది. మంచిపూదండలు, గంధంవంటి మంచిమైపూతలు మొదలైనవవాటి సువాసనతో కూడిన 
మంచిగాలి, స్వయంవరరంగమధ్యంలో ఉన్న జనులకు తృప్తి కలిగేవిధంగా వీచింది. 


విశేషం: అలం: ఉపమ. 


చ. అవిరళభస్మమధ్యమున నగ్నికణంబుల పోలె బ్రాహ్మణ 
ప్రవరులలోన నేర్పడక పాండవు లేవురు నున్న: జూచి యా 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 799 


దవ వృషభుండు కృష్ణు[డు ముదంబున వారి నెటింగి, పార్టు డీ 
యువతి బరిగ్ర్హాంచు ననియుం దల(చెన్‌ హృదయంబులోపలన్‌. 174 


ప్రతిపదార్థం: అవిరళ, భస్మ, మధ్యమునన్‌= దట్టమైన బూడిద నడుమ; అగ్ని కణంబుల, పోలెన్‌= నిప్పు ముక్కలవలై; 
బ్రాహ్మణ, (ప్రవరులలోనన్‌= (బ్రాహ్మణక్రేష్ణులలో; పాండవులు+ఏవురున్‌= పాండవు లైదుగురూ; ఏర్పడక= తెలియరాక; 
ఉన్నన్‌= ఉండగా; చూచి; యాదవ, వృషభుండు= యాదవులలో ్రేష్టుడు-కృష్ణుడు; ముదంబునన్‌= సంతోషంతో; వారిన్‌= 
వాళ్ళను; ఎటింగి= తెలిసికొని; పార్టుడు= అర్జునుడు; ఈ, యువతిన్‌= ఈ కన్యను - (ద్రౌపదిని; పరిగ్రహించున్‌= చేపట్టును; 
అనియున్‌, హృదయంబులోపలన్‌, తలణెన్‌= అని కూడ హృదయంలో అనుకొన్నాడు. 


తాత్సర్యం: దట్టమైన బూడిద నడుమ నిప్పు కణాలవలె (బ్రాహ్మణ po మధ్య పాండవులైదుగురూ స్పష్టంగా 
తెలియరాకుండా ఉండటం చూచి, ఆ యాదవ శ్రేష్టుడైన శ్రీకృష్ణుడు సంతోషంతో వాళ్ళను గుర్తించి, అర్జునుడు 
ఈ ద్రౌపదిని చేపట్టగల డనికూడ మనస్సులో అనుకొన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. సత్త్వగుణ (ప్రధానులు, పవిత్రులు అయిన బ్రాహ్మణడ్రేష్ణుల సమూహాన్ని భస్మంతో, సత్త్యరజోగుణ 
ప్రధానులు-( బ్రాహ్మణ వేషాలతో (బ్రాహ్మణులమధ్యలో ఉన్న పాండవులను అగ్నికణాలతో పోల్చటం అర్థవంతంగా మనోహరంగా 
ఉన్నది. పాండవులను నివురుకప్పిన నిప్పుకణాలుగా వర్ణించటం రుచిరార్హసూక్తిమత్య్వం. (బ్రాహ్మణవేషాలు తొలగి నిజరూపాలు 
వెలువడే సమయం వచ్చిం దని రంగమధ్యంలోని గాలి ధ్వనిస్తున్నది. నివురుకప్పిన నిప్పులను సైతం గుర్తింపగలిగిన శ్రీకృష్ణుని 
దివ్య(ప్రతిభ ఇందులో గమ్యమానం. “ఏర్పడక పాండవు లేవురు నున్నన్‌ - చూచి” అన్నప్పుడు ఉండగా చూచి, అనిన్నీ, 
ఉన్నప్పటికీ గమనింప కలిగి (తెలిసికొని చూచి) అనిన్నీ చెప్పుకొనేటట్లు రచించటం నన్నయ సూక్తి ప్రయోగనై పుణ్యం. 
శ్రీకృష్ణాదులు మత్య్యయం(త్ర భేదనంలో పాల్గొనకపోవటానికి కారణం ధ్వనిమయం చేసి కథను ప్రసన్నం చేశాడు నన్నయ. 
(సంపా.) 


వ. అంత నా రాజనందనులు ద్రుపదరాజనందనం జూచి కందర్పబాణబాధితు లయి తమ్మును దమ సామర్థ్యము 

నెబుంగక యర్థిత్వంబున నవ్విల్లు adhe బోయి. 175 
ప్రతిపదార్థం: అంతన్‌= అనంతరం; ఆ రాజనందనులు= ఆ రాజకుమారులు, (ద్రుపదరాజనందనన్‌= (ద్రుపదరాజుయొక్క 
కూతురైన (ద్రౌపదిని; చూచి; కందర్స, బాణ, బాధితులు+అయి= మన్మథునిబాణాలచేత బాధింపబడినవాళ్ళయి; తమ్మునున్‌= 


తమను; తమ సామర్థ్యమ్మును; ఎతుంగక= తెలియక; అర్థిత్వంబునన్‌= ఆశచేత; ఆ+విల్టు= ఆ ధనుస్సును; మోపొట్టన్‌+పోయి= 
ఎక్కు పెట్టపోయి. 


తాత్సర్యం: తరువాత ఆ రాజకుమారులు [ద్రౌపదిని చూచి మన్మధథబాణపీడితులై తమను, తమ పరా(క్రమాన్ని 


అంచనా వేసుకోలేక ఆశతో ఆ విల్లును ఎక్కు పెట్టటానికి పోయి. 


క. వడి నౌడు గటచి, వలకేల్‌ । నిడుచన గనయమున( బెనయి, 09, బలం బే 
ర్పడ విల్లు వంపనోపక | యుడిగిరి నృపసుతులు గొంద టొయ్యన లజ్జన్‌. 176 


ప్రతిపదార్థం: నృప, సుతులు= రాజపుత్రులు; కొందరు; వడిన్‌= వేగమే; బొడు, కఖచి= పెదవిని పళ్ళతో బిగబట్టి; వలకేల్‌= 
కుడిచేతిని; నిడుచన= పొడవగునట్టు; గనయమునన్‌= వింటికొప్పునందు; పెనణచి= చుట్టి; నీల్గి= ఒళ్ళువిరుచుకొని; బలంబు= 


800 శ్రీమదాంధ్ర మహాభారతము 

శక్తి; ఏర్పడన్‌= బైటపడగా; విల్లు= ధనుస్సు; వంపన్‌+ఓపక= వంచలేక; ఒయ్యనన్‌= తిన్నగా; లజ్ఞన్‌= సిగ్గుచేత; ఉడిగిరి= 
ప్రయత్నాన్ని మానుకొన్నారు. 

తాత్సర్యం: రాజకుమారులు కొందరు వేగంగా తమ పెదవిని పళ్ళతో బిగబట్టి, కుడిచేతిని చాచి, వింటికొప్పును 
పట్టి, 99 తమబలం బైటపడగా, ఆ వింటిని వంచలేక సిగ్గుపడి ఆ ప్రయత్నం మెల్లగా మానుకొన్నారు. 


క, బలవంతుల బలమటిగా | మలువక మప్రాన్మానిపాట మాయాధను వి 
మ్ములం జేసిన మోపెట్టంగం । గొలందియె యని డాయ రైరి కొందటు దానిన్‌. 177 


ప్రతిపదార్థం: కొందరు; బలవంతులు; బలము; అట(గాన్‌= నశించేటట్టు; మలువక= వంపక; (మ్రాన్‌+మ్రాని పాట= 
మ్రాకులలో పెద్ద (మ్రాకువలె; మాయా, ధనువు= మాయా ధనుస్సును; ఇమ్ములన్‌= చక్కగా; చేసినన్‌= చేసినచో; మోపెట్ట 
గన్‌= ఎక్కు పెట్టుటకు; కొలదియె= సాధ్యమా; అని= తలంచి; దానిన్‌= ఆ ధనుస్సును; డాయరు+అయిరి= దగ్గరకే పోక 

bahi A A A 
పోయారు. 


తాత్సర్యం: 'బలవంతుల బలం అణగేవిధంగా దానిని వంచకి వమ్రానులలో పెద్దమ్రానువలె ఉన్న ఈ మాయా 
ధనుస్సును ఈ విధంగా చేస్తే ఎవరు ఎక్కు పెట్టగలరు? అని కొందరు రాకుమారులు దాని దగ్గరకే పోలేదు. 


మ. “ఇది యెట్లున్‌ సమకూర దెవ్వరికి; ము న్నీ విల్లు మోపెట్ట( బో 
లదు; మోపెట్టియు నంతరిక్షమున నా లక్ష్యంబు భేదింపగా 
నది బ్రహ్మాదుల కైన నిం దలవిగా' దంచున్‌ విచారించి ని 
ర్నుదు లై కొందటు రాజు లే(గిరి నిజక్షామార్గముల్‌ చూచుచున్‌. 178 


ప్రతిపదార్థం: ఇది= ఈ ద్రౌపది; ఎట్లున్‌= ఏ విధంగా కూడ; ఎవ్వరికీ= ఎవరికీ; సమకూరదు= లభించదు; మున్ను= 
ముందు; ఈ, విల్లు; మోపెట్టన్‌= ఎక్కు పెట్టటానికి; పోలదు= సాధ్యంకాదు; మోపెట్టియున్‌= ఎక్కు పెట్టినప్పటికి; అంతరిక్షము నన్‌= 

ka [A] (2) [A] [A] oa 
ఆకాశంలో; ఆ, లక్ష్యంబున్‌= ఆ గురిని - మత్స్య్యయంత్రాన్ని; భేదింప(గాన్‌= కొట్టటం; అది= అనేది; (బ్రహ్మ+ఆదులకు+ఐనన్‌= 
(బ్రహ్మ మొదలైన వాళ్ళకు కూడ; ఇందున్‌= ఇక్కడ; అలవి, కాదు= సాధ్యం కాదు; అంచున్‌= అని అంటూ; విచారించి= 
ఆలోచించి; కొందణు, రాజులు; నిర్మదులు+ఐ= మదంలేనివాళ్ళయి; నిజ, gp మార్గముల్‌= తమ భూముల త్రోవలు - 
అనగా తమ ఊరి(త్రోవలు; చూచుచున్‌; ఏణగిరి= వెళ్ళిరి. 


తాత్సర్యం: 'ఈ ద్రౌపది యే విధంగాకూడా ఎవ్వరికీ లభించదు. మొదట ఈ విల్లు ఎక్కు పెట్టటమే సాధ్యం కాదు. 
ఎక్కుపెట్టినా, ఆకాశంలోని ఆ మత్స్యయం(త్రాన్ని భేదించటం (బ్రహ్మాదులకైనా అలవికాదు' అని ఆలోచించి, 
కొందరు రాజులు గర్వం వదలి, తమడఊొరిదారి పట్టారు. 


విశేషం: భూవలయంలో ఉన్న రాజులంతా మూగిన సభ అది. చాలమంది విల్లును ఎత్తే శక్తిలేక ఓటుపడ్డారు. వాళ్ళంతా 

ఆ విల్లెత్తటం, ఆపైన మత్స్య్యయం్రాన్ని భేదించటం సాధ్యమయ్యే పని కా దనీ, (ద్రౌైపదిస్వ్యయంవరం సఫలం కా దనీ భావించి, 

తమ తమ దేశాలకు తిరిగిపోయారు. ఈ వర్లనం మత్స్యయంత్రాన్ని భేదించే అర్జునునీ. అర్జునుని సామర్థ్యాతిశయాన్నీ 
థె. జ జ 

మరింత ప్రకాశింపచేసేదిగా ఉన్నది. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 801 
అర్జునుడు మత్యయంత్రంబు( దెగ నేయుట (సం.1-179-4) 


వ. ఇట్లు రాజపుత్తు లవ్విల్లు మోపెట్ట నోపక నివృత్తు లయిరి; మటి యదు వృష్టి భోజాంధకులు కృష్ణానుమతంబున సజ్య 


కర్మంబునం దనారంభు లయి మిన్నకుండి; రంత శిశుపాల జరాసంధ శల్యకర్ణులు WOH లై తమ తమ లావులు 
మెటిసి క్రమంబున నలువురు మాష యవముద్గరోమమాత్రంబులు దక్క గొనయం బెక్కించియు మోపెట్ట 
నశక్యంబయిన నుక్కుసెడి స్రుక్కిన; వారలం జూచి యగ్రజు ననుమతంబున విప్రసభ వెలువడి విజయుండు 
ధనుస్సమీపంబున కరిగిన, నాతని యుత్సాహంబున కచ్చెరువడి కొందటు బ్రాహ్మణులు దమలో ని ట్లనిరి.179 


ప్రతిపదార్థం: ఇట్లు; రాజపుత్రులు; tes ఆ ధనుస్సును; మోపెట్టన్‌+ఓపక= ఎక్కుపెట్టలేక; నివృత్తులు+ఐరి= 
a ౧ => ౧ లు లు > 
వెనుదిరిగి పోయారు; మటీ= ఇక; యదు, వృష్టి; భోజ+అంధకులు= యాదవులు, వృష్టులు, భోజులు, అంధకులు; 
కృష్ణ+అనుమతంబునన్‌= కృష్ణుని అభిప్రాయాన్ని అనుసరించి; సజ్య, కర్మంబునందు= విల్లు ఎక్కు పెట్టే పనియందు; 
అనారంభులు+ఐ= ఆరంభం చేయని వా ళృ్ళయి - అనగా ప్రయత్నం చేయనివాళ్ళయి; మిన్నక+ఉండిరి= ఊరకున్నారు; 
అంతన్‌= అటుపై; శిశుపాల, జరాసంధ; శల్య, కర్ణులు; దర్శితులు+ఐ= గర్వంతో కూడుకొన్నవారై; తమ తమ లావులు= 
తమతమ బలాలు; మెబిసి= (ప్రకటించి; |క్రమంబునన్‌= వరుసగా; నలువురు; మాష యవ, ముధ్గ, రోమ, మా(త్రంబులు= 
మినుపగింజ, యవగింజ, పెసరగింజ, వెం(డ్రుక అంత మా(త్రములు; తక్క= తక్కువగా, (మిగులునట్టుగా); గొనయంబు= 
అల్లైత్రాటిని; ఎక్కించియు; మోపెట్టన్‌= ఎక్కు పెట్టుటకు; అశక్యంబు+అయినన్‌= సాధ్యం కాకపోగా; ఉక్కు, చెడి= బలం లేక; 
La (2) (5) 

స్రుక్కినన్‌= సోలగా; వారలన్‌= వాళ్ళను; చూచి, అ(గ్రజు, అనుమతంబునన్‌= అన్న యైన ధర్మరాజుయొక్క సమ్మతిచేత; 
విప్రసభ= బ్రాహ్మణుల సభనుండి; వెలువడి= బయలుదేరి; విజయుండు= అర్జునుడు; ధనుస్‌+సమీపంబునకు= విల్లు 
దగ్గరకు; అరిగినన్‌= వెళ్లగా; అతని ఉత్సాహంబునకున్‌; అచ్చెరువు, పడి= ఆశ్చర్యపడి; కొందరు, (బ్రాహ్మణులు; తమలోన్‌; 
genteni. 


తాత్సర్యం: ఈ విధంగా రాజకుమారులు ఆ ధనుస్సులు ఎక్కుపెట్టలేక వెనుదిరిగి పోయారు. Sya, 
భోజాంధకులు శ్రీకృష్ణుని అభిప్రాయాన్ని అనుసరించి ధనుస్సును ఎక్కు పెట్టే ప్రయత్నమే చేయలేదు. శిశుపాల, 
జరాసంధ, శల్య, కర్ణులు గర్ప్వితులై తమ తమ బలాలు వెల్లడి కాగా - క్రమంగా ANON, యవగింజ, 
పెసరగింజ, వెం(డ్రుక - అంతమాత్రం తక్కువగా అల్లైత్రాటిని ఎక్కించి కూడ, ఆ ధనుస్సును ఎక్కుపెట్టలేక బలం 
చెడి సోలిపోయారు. వాళ్ళను చూచి అర్జునుడు తన అన్న ధర్మరాజు అనుమతిని పొంది, |బ్రాహ్మణసభ నుండి 
వెలువడి ధనుస్సు దగ్గరికి వెళ్లగా, అతని ఉత్సాహానికి ఆశ్చర్యపడి కొందరు బ్రాహ్మణులు తమలో ఇట్టా 
మాట్లాడుకొన్నారు. 
౧ 


విశేషం: అలం: క్రమము. మత్యయం(త్రం భేదించలేని రాజులను నన్నయ నాల్లు విధాలుగా వర్గీకరించి వర్ణించాడు. 1. విల్లు 
IN IN ea ౧ 

నెత్తటానికి ప్రయత్నించి విఫలు లైనవారు. 2. విల్లు నెత్తటం, మత్స్య్యయం(త్రం కొట్టటం సాధ్యం కా దని భావించి పోటీ 

మానుకొని ఇండ్లకు పోయినవారు. 3. ఆ పోటీలో పాల్గొనా లని వచ్చి పోటీలో పాల్గొనక నిర్తిప్తులుగా ఉండిపోయినవారు. 4. 

పోటీలో పాల్గొన్నా అల్లైత్రాటిని ఎక్కించేవరకు వచ్చి కొద్దిలో తప్పినవారు. ఈ TOTO రాజకుమారులందరి (ప్రయత్నాలు 

IN ౧ [en] AN. AN 
ముగిసిన తరువాత (బ్రాహ్మణవర్గంలో నుండి విజయుడు లేచి విల్లును సమీపించాడు. అర్జునుడిని ఈ సమయంలో 
'విజయుడు' అని పేర్కొనటం (అతని విజయాన్ని సూచిస్తూ ఎంతో ఉచితంగా ఉన్నది. 


802 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. ఇ మ్మనుజేంద్రనందను లహీనబలుల్‌ దృఢదీర్హ బాహువీ 

ర్యమ్ములవార లోపర శరాసనకర్మమునం ; దయుక్త ద 

ర్పమ్మున నిప్టు నవ్వు పటుపన్‌ సమకట్టై నితండు విప్రవం 

శమ్మునవారినెల్ల దనశక్తి యెబుంగక WOHE డై. 180 
ప్రతిపదార్థం: -ఈ+మనుజ+ఇం(ద్ర, నందనులు= ఈ రాజక్రేష్ణుల కుమారులు; దృఢ, దీర్భ, బాహు, వీర్యమ్ముల వారలు= 
దృఢథాలై పొడవైన బాహువుల పరా(క్రమాలు గలవారు; అహీన, బలుల్‌= తక్కువగాని బలం కలవారు; శర+ఆసన, కర్మమునందు= 
ధనుస్సు యొక్క పనియందు అనగా ధనుస్సును ఎక్కుపెట్టి మత్స్య్యయం(త్రాన్ని కొట్టేపనిలో; ఓపరు+అ= చేతగాని వా 
రైరికదా; ఇప్పుడు, ఇతండు; అయుక్త, దర్పమ్మునన్‌= తగని గర్వంచేత; తన శక్తి; ఎణుంగక= తెలియక; దుర్విదగ్గు(డు+ఐ= 
అవివేకి అయి; విప్ర, వంశంబునన్‌, వారిన్‌+ఎల్లన్‌= (బ్రాహ్మణవంశంలోని వారినందరిని; నవ్వుపణుపన్‌= నవ్వుల పాలయ్యేటట్లు 
చేయటానికి; సమకట్టెన్‌= పూనుకొన్నాడు. 
తాత్సర్యం: ఈ మహారాజకుమారులు దృఢాలైనవి, పొడవైనవి అగు బాహువుల పరా(క్రమంలో ఏమాత్రం తక్కువ 
కాని బలంకలవాళ్ళు. వాళ్ళే ఈ విల్లును ఎక్కుపెట్టి కొట్టలేక పోయారు. ఇప్పు డితడు అనుచిత మైన గర్వంతో, 

Lg) (2 ka Tana 

తనశక్తి యెంతో తెలుసుకోలేక, అవివేకి అయి బ్రాహ్మణవంశంవాళ్ళనంతా నవ్వులపాలు చేయటానికి పూనుకొన్నాడు. 


క. అనువారు, నందు( గొందటు | 'ఘను( డీత(డు; DOSO MAS విద్యం 
దనరిన వా౭డయి దీనికి | మొనసెంగా; Sang bên మొనయం గలదే! 181 
ప్రతిపదార్థం: అనువారున్‌= అని KOS; అందున్‌= వారిలో; కొందలు; ఈతడు; ఘనుడు; కార్ముక విద్యన్‌= 


విలువిద్యలో; వీరికంటెన్‌; తనరినవా(డు+ఐ= ఒప్పినవా డై; దీనికిన్‌= ఈ పనికి, మొనసెన్‌+కాక= పూనుకొన్నాడు కాని; 
అన్యు(డు= ఇతరుడు; ఇట్లు; మొనయన్‌+కల(డు+ఏ= పూనుకొనగలడా. 


తాత్సర్యం: అని పలుకుతూ ఉండగా; అందులో కొందరు “ఇతడు గొప్పవాడు. వీళ్ళకంటె విలువిద్యలో నేర్పు 
కలవా డై ఈ పనికి పూనుకొన్నాడుకాని సామాన్యుడు ఈ విధంగా పూనుకొనగలడా?' 


మ. అమితోత్సాహు(డు dg, బాహుపరిఘుం డత్యంతతేజస్వి స 

ద్విమలాచారు(డు విప్రభక్తిపరు( డీ విప్రుండు విప్రప్రసా 

KC La La b 9 

దమునన్‌ విప్రుల కెల్ల సంతసముగా( దత్మర్మసంసిద్ధి ను 

త్తము(డై పొందెడు మంచు నుండిరి దయన్‌ ధాత్రీసురుల్‌ ప్రీతు లై. 182 
ప్రతిపదార్థం: అమిత+ఉత్సాహు(డు= అపరిమితమైన ఉత్సాహం కలవాడు; దీర్గ; బాహు, పరిఘుండు= పొడవైన ఇనుప 
గుదియలవంటి బాహువులు కలవాడు; అత్యంత, తేజస్వి= మిక్కిలి తేజస్సు కలవాడు; సత్‌+విమల, ఆచారు(డు= శ్రేష్టమూ; 
నిర్మలమూ అయిన నడవడి కలవాడు; విప్ర, భక్తిపరు(డు= (బ్రాహ్మణభక్తి ప్రధానంగా కలవాడు; ఈ, విప్రుండు= ఈ 
బ్రాహ్మణుడు; విప్ర, ప్రసాదమునన్‌= (బ్రాహ్మణుల అనుగ్రహంవలన; విప్రులకున్‌+ఎల్లన్‌= (బ్రాహ్మణులందరికి; సంతసముగాన్‌= 
సంతోషమయ్యేటట్టు; తద్‌+కర్మ; సంసిద్దిన్‌= ఆ కార్యంయొక్క నెణువేరుటను; ఉత్తము(డు+ఐ; పొందెడుము= పొందుగాక; 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 803 


అంచున్‌= అని పలుకుతూ; ధాత్రీ, సురుల్‌= (బ్రాహ్మణులు; ప్రీతులు+ఐ= సంతోషించినవా ళ్ళయి; దయన్‌= దయతో; 
ఉండిరి= ఉన్నారు. 


తాత్సర్యం: అపరిమితమైన ఉత్సాహం కలవాడు, దీర్భమైన ఇనుపగుదియలవంటి బాహువులు కలవాడు, మిక్కిలి 
తేజస్సు కలవాడు, (శ్రేష్టము, నిర్మలము అయిన నడవడి కలవాడు, బ్రాహ్మణభక్తి కలవాడు అయిన ఈ బ్రాహ్మణుడు 
- బ్రాహ్మణుల అను(గ్రహంచేత బ్రాహ్మణులందరికి సంతోషం కలిగేవిధంగా కార్యసిద్ది పొందుగాక! అని బ్రాహ్మణులు 
సంతోషించినవాళ్ళయి అర్షునునిపట్ట్ల దయతో ఉన్నారు. 


విశేషం: అర్జునుడు ధనువుదగ్గరికి పోతున్న సమయంలో (బ్రాహ్మణవర్గంవాళ్ళు అతడినిగురించి భావించిన పద్దతులను 
మూడురకాలుగా ఒక క్రమంలో చిత్రించటం నన్నయ కథాకథనశిల్పం. ఒకరకంవాళ్ళు భయస్స్టులు. మహాపరా(క్రమవంతు లైన 
రాకుమారులే ఎక్కు పెట్టలేని విల్చును చేపట్టి మత్స్య్యయంట్రాన్ని కొట్టటానికి యత్నించి విఫలుడై (బ్రాహ్మణవర్గాన్ని నవ్వులపాలు 
చేయటానికి పూనుకొన్నా డని వాళ్ళు భావించారు. రెండవ రకంవాళ్ళు వివేచనపరులు. రాకుమారులకంటె బలవంతుడై 
ఉండబట్టే ప్రయత్నిస్తున్నా డని భావించారు. మూడవ రకంవాళ్ళు విజ్ఞులు. విజయుని రూపతేజోబలాదులను గణించి, 
విజయం తథ్యమని నిశ్ళ్చయించినవారు. ఈ |(బ్రాహ్మణవర్గాలవారి వ్యాఖ్యలు అర్జునుని సామర్థ్యాన్ని, విజయాన్ని (ప్రకాశింపచేసే 
వస్తుధ్వని విశేషాలు. క్షత్రియులు మాట్లాడకుండా ఉండటంకూడా ఇందులో ఒక విశేషమే. (బ్రాహ్మణహృదయం బయటపడినట్టుగా 
క్షత్రియహృదయం బయటపడదు. బహుశః కొందరు క్షత్రియులు ఆశ్చర్యచకితులై అర్జునునివైపు అలా చూస్తూ ఉన్నారేమో 
- ఇతడు ఏం చేస్తాడో చూద్దా మని. మరికొందరు అతని ప్రయత్నాన్ని ఉపేక్షించి ఊరకున్నారేమో! మొత్తానికి క్షత్రియులు 
మాట్లాడలేదు. 


వ. అంత న య్యర్దునుండు న వ్వింటిసమీపంబునకు వచ్చి గురువులం దలంచి నమస్మారంబు సేసి, ధనువునకు( 
బ్రదక్షిణంబుC జేసి మొక్కి దాని నెత్తికొని పూర్వపరిచితం బైనవిల్లు మోపెట్టిన ట్లశ్రమంబున మోపెట్టి, జను 
లాశ్చర్యంబునుం బొందుచుండ, నే నమ్ముల న మృత్స్యయంత్రంబు నాక్షణంబ యురుల నేసినం జూచి బ్రాహ్మణ 
క్షత్రియ ప్రముఖు లయిన జనులెల్ల విస్మితు లయి. 183 


ప్రతిపదార్థం: అంతన్‌= అటుపై; ఆ+అర్జునుండున్‌= ఆ అర్జునుడుకూడా; ఆ+వింటి= ఆ ధనుస్సుయొక్క; సమీపంబునకున్‌= 
దగ్గరకు; వచ్చి; గురువులన్‌; తలంచి; నమస్కారంబు, చేసి; ధనువునకున్‌= ధనుస్సుకు; (ప్రదక్షిణంబున్‌ చేసి= చుట్టుతిరిగి; 
మొక్కి; దానిన్‌, ఎత్తికొని= ఆ వింటిని ఎత్తుకొని; పూర్వ, పరిచితంబు+ఐన= ఇంతకు ముందే అలవాటుపడిన; విల్లు= 
ధనుస్సు; మోపెట్టిన+అట్టు= ఎక్కు పెట్టినట్లు; అ(శ్రమంబునన్‌= (శమలేకుండా, సులభంగా; మోపెట్టి= ఎక్కుపెట్టి; జనులు, 
ఆశ్చర్యంబునున్‌, పొందుచుండన్‌= ఆశ్చర్యాన్ని పొందగా; ఏను+అమ్ములన్‌= ఐదుబాణాలచేత; ఆ+మత్స్య యం(త్రంబున్‌= 
ఆ మత్స్యయంత్రాన్ని; ఆ, క్షణంబు+అ= ఆ క్షణమే; ఉరులన్‌= పడేటట్టు; ఏసినన్‌= కొట్టగా; చూచి; బ్రాహ్మణ, క్షత్రియ, 
ప్రముఖులు+ఐన= (బ్రాహ్మణులు, క్షత్రియులతో ముఖ్యులైన; జనులు+ఎల్టన్‌= ప్రజలు అందరూ; విస్మితులు+అయి= 
ఆశ్చర్యపడిన వాళ్ళయి. 

తాత్సర్యం: తరువాత అర్జునుడు ఆ ధనుస్సు దగ్గరికి వచ్చి, గురువులను స్మరించుకొని నమస్కారం చేసి, 
ధనుస్సుకు |ప్రదక్షిణనమస్కారాలు చేసి, దాన్ని ఎత్తుకొని, అలవా టైన ధనుస్సును సంధించినట్టు సులభంగా 
సంధించి, ప్రజలంతా ఆశ్చర్యపడుతుండగా, ఐదు బాణాలతో ఆ మత్స్యయంట్రాన్ని ఒక్క క్షణంలోనే పడగొట్టాడు. 
అది చూచి (బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలైన జనులంతా ఆశ్చర్యపరవశు లయ్యారు. 


804 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అర్జునుడు విల్లును ఎక్కుపెట్టటానికి ముందు గురువులను స్మరించి నమస్కరించటం, విల్లుకు (ప్రదక్షిణం చేసి 
మొక్కటం - అనేవి ధనుర్వేదవిద్యను పవిత్రభావంతో ఉపాసించే మేటివీరుని లక్షణం. గర్వ్పితులైనవారికి విల్లు వశం కాలేదు. 
మత్స్య్యయం(త్రం ఒక బుషి కల్పించిన విద్య అని ధృష్టద్యుమ్నుడు చెప్పనే చెప్పాడు. విద్యను గౌరవించటం విద్వాంసునికే 
తెలుసు అని అర్జునునిపాత్రను చిత్రించటం - ఇక్కడ విశేషం. విద్య వినయవంతులకే (ప్రసన్నమౌతుం దనే సత్యంకూడ 
ఇక్కడ స్పష్టమౌతున్నది. మత్యృయం(త్రభేదనంవంటి మహత్తరవిషయాన్ని నన్నయ చిన్నవచనంలో చెప్పి ముగించాడు. అర్జునుని 
ప్రశంసించిన వాక్యాలను వృత్తాలలో నిబంధించాడు. మత్స్య్యయం(త్రం కొట్టిన అర్జునునికి అది ఒక గొప్ప (ప్రదర్శనం కాదు. 
కాని, ఆ సభలో ఉన్నవాళ్ళ కంతా అది ఒక అద్భుతం. అవలీలగా (ప్రదర్శితమైన జగదేకవీరుడైన అర్జునుని వీరరసాన్ని 
వచనంలోనూ, దానినుండి పుట్టిన అద్భుతాన్ని పద్యాలలోనూ రచించటం నన్నయగారి సార్థక ఛందఃప్రయోగశిల్బం. 


చ. ఫలపవనాంబుభోజన శుభవ్రతవృత్తుల( జేసి చూడ దు 

go లయ్యు బ్రాహ్మణు లపారతపోబలసంపదన్‌ మహా 

బలయుతు; లట్టి వారలకు భవ్యుల కెందు నసాధ్య మెద్దియుం 

గలదె? చరాచరాఖీలజగంబులయ బెద్దల కారె సద్ద్విజుల్‌. 184 
ప్రతిపదార్థం: (బ్రాహ్మణులు; ఫల, పవన+అంబు, భోజన, శుభ, (వ్రత, వృత్తులన్‌+చేసి= పండ్లు, గాలి, నీరు భక్షించటంచేత, 
పుణ్యాలయిన వ్రతాలను చేయటంచేత; చూడన్‌= చూడటానికి; gyo తనులు+అయ్యున్‌= బలహీనమైన శరీరం కలవారు 
అయినప్పటికీ; అపార, తపస్‌+బల, సంపదన్‌= అమితమైన తపోబలంయొక్క అతిశయంచేత; మహా, బల, యుతులు= గొప్ప 
బలంతో కూడినవారు; అట్టి, వారలకు; భవ్యులకున్‌= మహనీయులకు; ఎందున్‌, అసాధ్యము= ఎచ్చటను సాధ్యం కానిది; 


ఎద్దియున్‌, కలదె= ఏదైనా ఉన్నదా?; సత్‌+ద్విజుల్‌= ఉత్తములైన (బ్రాహ్మణులు; చర+అచర+అఖిల, జగంబులన్‌= కదలునవి, 
కదలనివి అయిన అన్ని లోకాలలో; పెద్దలు+అ, కారె= పెద్దలే కదా. 


తాత్సర్యం: (బ్రాహ్మణులు ఫలాలను, గాలిని, నీటిని భక్షించటంచేత, పుణ్యవ్రతాలు చేయటంచేత; చూడటానికి 
బలహీనమైన దేహంకలవా Wawan, అపారతపోబలసంపదచేత వాళ్ళు మహాబలవంతులు. అటువంటి మహనీయులకు 
ఎక్కడా అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తచరాచరలోకాలలో స(ద్రాహ్మణులే గొప్పవాళ్ళుగదా! 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


క నిమిషాంతరమున ని ట్ల। శ్రమమున మర్వ్యులకు నేయ సమకూరునె యు 

త్తము( డీత(డు బ్రాహ్మణ రూ | పమున సురేశ్వరు(డొ హరు(డొ భాను(డొ గుహు(డో! 185 
ప్రతిపదార్థం: నిమిష+అంతరమునన్‌= క్షణం లోపల; ఇట్లు; అ(శ్రమమునన్‌= అనాయాసంగా; మర్త్యులకున్‌= మానవులకు; 
ఏయన్‌= మత్స్యయం(త్రాన్ని పడవేయటం; సమకూరునె= సాధ్యమౌతుందా; ఈత(డు, ఉత్తము(డు; (బ్రాహ్మణ రూపమునన్‌= 
బ్రాహ్మణ రూపంలో ఉన్న; సుర+ఈశ్ళరు(డొ= దేవేం(ద్రుడో; హరు(డొ= శివుడో; భాను(డొ= సూర్యుడో; గుహు(డో= 
కుమారస్వామియో. 
తాత్సర్యం: క్షణకాలంలోపలనే ఈ విధంగా అనాయాసంగా మత్స్యయంత్రాన్ని కొట్టటం మానవులకు 
సాధ్యమౌతుందా? ఉత్తము డైన ఇతడు బ్రాహ్మణరూపంలో ఉన్న దేవేం(ద్రుడో! శివుడో! సూర్యుడో! కుమారస్వామియో! 


ఆదిపర్వము = సస్తమాశ్వాసను 805 
విశేషం: అలం: ఉత్రేక్ష ఉల్లేఖం. 


క అని ధరణి నుండి పొగడెడు । జనుల నిరంతరరవంబు, జలధరమార్గం 
బున నుండి పొగడు దివ్యుల । యనవరతరవంబు నొక్క డయి కడు నొప్పెన్‌. 186 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారం; ధరణిన్‌+ఉండి= భూమిమీద ఉండి; పొగడెడు, జనుల, నిరంతర, రవంబు= పొగడునట్టి 
మనుష్యులయొక్క ఎడతెగని శబ్దం; జలధర, మార్గంబున నుండి = మేఘమార్గము - అనగా ఆకాశమాగ్గమునుండి; పొగడు, 
దివ్యుల అనవరత, రవంబున్‌ = పొగడునటువంటి దేవతలయొక్క ఎడతెగనిశబ్దం; ఒక్క(డు+అయి= ఒకటి అయి; కడున్‌= 
మిక్కిలి; ఒప్పెన్‌= అనువుగా అమరాయి. 


తాత్సర్యం: అని భూమిమీద ఉండి పొగడే జనుల ఎడతెగని ధ్వని, ఆకాశంనుండి పొగడే దేవతల ఎడతెగని ధ్వని 
కలిసి మిక్కిలి అనువుగా అమరాయి. 


విశేషం: ఇటు నేలమీదనుండి పొగడే జనాల సవ్వడి, అటు ఆకాశంనుండి పొగడే దేవతల సవ్వడి సమంగా ఏర్పడి అర్జునుని 
(ప్రశంస భూనభోంతరాళాలలో వ్యాపించిం దని భావనామయంగా వర్ణించాడు నన్నయ. ఈ పద్యరచనానిర్దారణంలోని సమత 
అనే గుణం ఈ వస్తుగుణాన్ని రమణీయంగా పోషిస్తున్నది. అద్భుతం ఆశ్చర్యభావంయొక్క ఉత్కటదశ. అది వాచికంగా 
వ్యక్తమైన మూడుదశలను మూడుపద్యాలలో నన్నయ చిత్రంచటం గమనార్హం. రాబోయే పద్యంలో చేష్టాత్మకమైన ఆశ్చర్యాన్ని 
వర్లించటం శిల్పం. (సంపా.) 


క. WON సురదుందుభిస్వన | ములు ముదమున భూసురోత్తములు పయిపుట్టం 

బులు వీచివీచి GAYO | వెలయయగ నరుమీ(ద( WAYA గురిసెన్‌, 187 
ప్రతిపదార్థం: సుర, దుందుభి, స్వనములు= దేవతలయొక్కభేరులధ్వనులు; చెలగౌన్‌= మోగాయి; భూసుర+ఉత్తముల్‌= 
బ్రాహ్మణ (శ్రేషులు; ముదమునన్‌= సంతోషంతో; పయి, పుట్టంబులు= మీది వస్రాలు - అనగా ఉత్తరీయాలు; వీచి, వీచి, 
ఆర్భిరి= మిక్కిలి ఏీచుతూ అరచారు; వెలయ(గన్‌= ఒప్పగా; నరుమీ(దన్‌= అర్జునుని మీద; పుష్పవృష్టియున్‌= పూలవానకూడ; 
కురిసెన్‌. 
తాత్సర్యం: అప్పుడు దేవతల భేరీధ్వనులు మోగాయి. (బాహ్మణోత్తములు తమ ఉత్తరీయాలను పదే పదే 
వీచుతూ పెద్దగా కేకలు వేశారు. అర్జునునిమీద పూలవాన అందంగా కురిసింది. 


విశేషం: అంతమందిలో తమవాడు గెలిచా డని ఆనందాతిశయంతో బ్రాహ్మణులు ఉత్తరీయాలను పదేపదే వీచుతూ పెద్దగా 
కేకలు వేయటం ఎంతో సహజంగా, నాటకదృశళశ్యంగా కళ్ళకు కట్టిన ట్లున్నది. 
(2) kap 


వ. అ య్యవసరంబున ధర్మనందనుండు నకుల సహదేవానుగమ్యమానుం డయి నిజనివాసంబునకుం జనియె; నిట 
ధృష్టద్యుమ్న సహితుం డయి యజ్ఞసేనుండు మహాసేనతో నర్జునునకు సహాయుండుగా నరిగె; నంత. 188 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; ధర్మనందనుండు; నకుల, సహదేవ+అనుగమ్యమానుండు+అయి= 
నకుల, సహదేవులచే వెంబడింప బడినవాడై; నిజ, నివాసంబునకున్‌= తన ఇంటికి; చనియెన్‌= వెళ్ళాడు; ఇట; ధృష్టద్యుమ్న, 


806 శ్రీమదాంధ్ర మహాభారతము 
సహితుండు+ అయి= ధృష్టద్యుమ్నునితో కూడి; యజ్ఞసేనుండు= (ద్రుపదుడు; మహా, సేనతోన్‌= గొప్ప సైన్యంతో; అర్జునునకున్‌= 
అర్జునునికి; సహాయుండుగాన్‌= సహకరించువాడై; అరిగెన్‌= వెళ్ళాడు; అంతన్‌= అప్పుడు. 
తాత్సర్యం: ఆ సమయంలో ధర్మరాజు నకులసహదేవులు వెంటరాగా తమ యింటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ 
ధృష్టద్యుమ్నునితో కూడి (ద్రుపదుడు గొప్పుసేనతో అర్జునునికి సహాయుడుగా వెళ్ళాడు. అప్పుడు. 
ద్రౌపది యర్షునుని వరించుట (సం. 1-179-22) 
ధరణీశ నందనుల్‌ ద నృతిప్రీతితో జూచుచు నుండంగ సుందరాంగి 
తోయజదకనేత్ర ద్రుపదరాజాత్మజ | కమనీయ గజరాజగమనలీలC 
జనుదెంచి సురరాజసన్నిభు నభినవ 1 యౌవనోద్దాసితు నసితరత్న 
రుచిరాంగు నంగజరూపు ధనంజయు(। దనచేతి సితపుష్పదామకమున( 


e 


ఆ. బొల(తి ముదముతోడ( బూజించె; SON త్సవము( జూచి దాని D కపుడు 
కౌరవేంద్రు( డాదిగా' గల భూపతు । లెల్ల నలిగి కలయు నేపు రేగి. 189 


ప్రతిపదార్థం: ధరణి+ఈశ, నందనుల్‌= రాజకుమారులు; తన్నున్‌; అతి, BOS, చూచుచున్‌, ఉండంగన్‌ = మిక్కిలి 
ప్రీతితో చూస్తూ ఉండగా; సుందర+అంగి= అందమైన శరీరం కలది; Sade, దళ, నేత్ర= తామర రేకులవంటి కన్నులు 
కలది; (ద్రుపదరాజ+ఆత్మజ= (ద్రుపదరాజుయొక్క కూతురు-(ద్రౌపది; కమనీయ, గజరాజ, గమన, లీలన్‌= మనోహరమైన 
ఏనుగు శ్రేష్టముయొక్క నడకవంటి విలాసంతో; చనుదెంచి= వచ్చి; సురరాజ, సన్నిభున్‌= దేవేంద్రునితో సమానుడైనవాడిని; 
అభినవ, యౌవన+ఉద్భాసితున్‌= (క్రొత్త యౌవనంచే (ప్రకాశించే కాంతికల దేహం కలవాడిని; అంగజ, రూపున్‌= మన్మథుని 
వంటి రూపం కలవాడిని; ధనంజయున్‌= అర్జునుడిని; తన, చేతి, సిత, పుష్ప, దామకమునన్‌= తనచేతిలో ఉన్న తెల్లని 
పూదండచేత; పొల(తి= ఆ కాంత; ముదముతోడన్‌= సంతోషంతో; పూజించెన్‌; అట్టి, ఉత్సవమున్‌, చూచి; సైయపక= ఓర్ప్వక; 
అపుడు; కౌరవ+ఇం(ద్రుడు= దుర్యోధనుడు; ఆదికాన్‌+కల= మొదలుగా కల; భూపతులు= రాజులు; ఎల్లన్‌= అందరు; 
అలిగి= కోపించి; కలయన్‌= అంతటను; ఏపురేగి= విజృంభించి. 


తాత్సర్యం: రాజకుమారులంతా తనను మిక్కిలి ప్రీతితో చూస్తూ ఉండగా - అందమైనశరీరం కలది, 
తామరరేకులవంటి కన్నులు కలది అయిన (ద్రౌపది, మనోహర మైన మదపుటేనుగునడకవంటి నడకతో విలాసంగా 
వచ్చి - దేవేం(ద్రునితో సమానమైనవాడు, నూత్నయౌవనంతో (ప్రకాశించేవాడు, ఇం[ద్రనీలంవంటి కాంతిగల దేహం 
కలవాడు; మన్మథునివంటి రూపం కలవాడు అయిన అర్షునుడిని తనచేతితెల్లని పూలదండతో పూజించింది. 
అటువంటి ఉత్సవాన్ని చూచి ఓర్వలేక, అప్పుడు దుర్యోధనుడు మొదలైనరాజులంతా కోపించి అంతటా విజృంభించారు. 


నిశేషం: రాజకుమారులంతా (ద్రౌపది యొక్క అందమైన ఆకారాన్నీ, తామరరేకులవంటి కన్నులనూ, మదేభగమనంవంటి 
నడకహొయలనూ కన్నార్పకుండా చూచారు. అంతటి సౌందర్యరాశి అర్జునునికి అంకితమైపోతున్నదే అని వారి అసూయ. 
ఆమె సౌందర్యం, దాని ఫలితం తరువాతి పద్యంలో నన్నయ చెప్పబోతున్నాడు. దానికి హేతువును కల్పించుకొన్నా డిక్కడ. 
ఇది ప్రసన్న కథాకలితార్థయుక్తి. రాజకుమారులంతా (ద్రౌపదిని చూస్తుండగా, ఆమెమా(త్రం అర్షునుడినే ఏకాగ్రతతో చూస్తున్నది. 
అతడు మొదట దేవేంద్రునితో సమానుడైనవాడుగా కనిపించాడట! ఈ 'సురరాజసన్నిభుడు' అనే విశేషణం రమణీయార్థవ్యంజకం. 


ఆదిపర్వము - సప్రనూశ్వాసము 807 


వస్తుధ్వని పోషకం. అర్జునుడు ఇం|ద్రునివరంవలన పుట్టినవా డన్నది ఒక అర్థం, రాబోయే కథలో పంచేం|ద్రోపాఖ్యానంలో 
చెప్పబోయే కథార్థాలలో ఇం(ద్రత్వభావనం పరిత ఇక్కడ అనుసంధించుకొనవలసివస్తుంది. పూర్వాపర కావ్యార్థభావనవలన 
అర్జునుడుగా ఉన్న ఇంద్రుడు నిజానికి అయిదురూపాలకు (ప్రతినిధి. అందువలననే అంతగా ఆసక్తితో చూస్తున్న (ద్రౌపదియందు 
అర్జునుని మనసు మన్మథాయత్రమైనట్లు నన్నయ వర్ణించాడు. ఇది కథాకథనశిల్పరహస్యం. 213వ పద్యంలో ఈ రహస్యం 
గమనింపవచ్చును. ఇం(ద్రత్వమే కాక యౌవనం, కాంతి, రూపం అనే గుణాలను ద్రౌపది అర్జునునిలో చూచి అతనిమెడలో 
దరిడవేసింది, “కన్యా వరయతే రూపంి. (సంపా.) 
మత్తకోకిలము. 

ఏల రా బనిచెన్‌ మహీశుల నెల్ల జుట్టమపోలె ము 

న్నేల సత్మృతి( జేసి నిందటి? కిమ్మహారథు లుండగా 

నేల కన్యక నిచ్చె విప్రన కిందు నే(డు శరుండు పాం 

లె గజ 

చాలు డిప్పడ వీని నిర్ణతసత్త్వు( జేయుద మాజిలోన్‌. 190 
పతిపదార్థం: మహీ+ఈశులన్‌+ఎల్లన్‌= రాజులందరిని; ఏల, రాన్‌+పనిచెన్‌= ఎందుకు రపించాడు? చుట్టము, పోలెన్‌= 
e a ౧ న లు 
చుట్టంవలె; మున్ను= ముందు; ఇందజకున్‌= ఇంతమందికి; ఏల, సత్కృతిన్‌= ఎందుకు సమ్మానం; చేసెన్‌= చేశాడు; 
ఈ+మహారథులు+ ఉండ(గాన్‌= ఇంతమంది మహావీరు లుండగా; నేడు; ఏల= ఎందుకు; ఇందున్‌= ఇచ్చట; విప్రునకున్‌= 
బ్రాహ్మణునికి; కన్యకన్‌; ఇచ్చెన్‌; పాంచాలు(డు= ద్రుపదుడు; శరుండు= మోసగాడు; ఇప్పుడు+అ= ఇప్పటి కిప్పుడే; వీనిన్‌= 
ఈ (ద్రుపదుడిని; ఆజిలోన్‌= యుద్దంలో; నిగ్గత, సత్తున్‌= కోల్పోయిన బలం కలవాణ్ణిగా; చేయుదము= చేస్తాము. 
తాత్సర్యం: రాజు లందరినీ ఎందుకు రప్పించాడు? చుట్టంవలె ఇందరికి ముందుగా ఎందుకు సమ్మానం చేశాడు? 
ఈ మహావీరులంతా ఉండగా ఈనాడు ఇక్కడ ఒక (బ్రాహ్మణుడికి కన్యకను ఎందు కిచ్చాడు? [ద్రుపదుడు 
మోసగాడు. ఇప్పుడే యుద్దంలో ఇతని బలాన్ని అణచివేద్దాం. 
విశేషం: ద్రౌపదీస్వయంవరానికి విచ్చేసి పరాభూతులైన భూపతుల కోపాగ్ని ఈ పద్యంలో ప్రకటితం. చిన్న చిన్న వాక్యాలలో 
ఎక్కడికక్కడ ఆగిపోయే ఈ వాక్యాలనుబట్టి వారి కోపతాపాలు పూర్తిగా నిర్వీర్యము లని సూచన. 
క, తన విద్య పేర్మి నృపనం 1 దన బడసెను విపు డితని తప్పే? కడుదు 

ర్జును( డీ ద్రుపదు(డు నృపతుల | ననయంబున మెచ్చ డయ్యె నతిగర్వితు(డై. 191 

ప్రతిపదార్థం: మిప్రడు= బ్రాహ్మణుడు; తన, విద్య, పేర్మిన్‌= తన విద్యయొక్క గొప్పతనంచేత; నృప, నందనన్‌= రాజు 
కూతురైన (ద్రౌపదిని; పడసెను= పొందాడు; ఇతని తప్పు+ఏ= ఇతని త ప్పేమున్నది; ఈ (ద్రుపదుడు; దుర్దను(డు= 
దుర్మార్గుడు; అతి గర్పితు(డు+ఐ= మిక్కిలి గర్పించినవాడై; నృపతులన్‌= రాజులను; అనయంబునన్‌= అవినీతితో; మెచ్చ 
డు+అయ్యెన్‌= మెచ్చని వాడు అయ్యాడు. 
తాత్సర్యం: ఈ (బ్రాహ్మణుడు తన విద్యాబలంతో (ద్రౌపదిని పొందాడు. ఇతని తప్పు ఏ మున్నది? (ద్రుపదుడు 
దుర్మార్గుడు. అతడు అతిగర్వంతో రాజులను ఏమాత్రం లెక్క పెట్టలేదు. 


వ. 'ఏమిదోషంబు సేసియు బ్రాహ్మణుండు వధ్యుండు గా(డు; మన రాజ్యంబును నర్థంబును బ్రాహ్మణార్థంబ; కావున 
న వ్విప్రుతోడి దేమి? యని ద్రుపదుపయి నెత్తుదెంచిన, ద్రుపదుండును కడుభీతుం డై బ్రాహ్మణుల మటువు Doa; 


808 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిట్లు శరణాగతుం డయిన ద్రుపదు నోడకుండు మని బ్రాహ్మణులు దమ తమ దండాజినంబు లెత్తికొని 
ప్రతిబలంబులపయి వీచుచున్నంత, వారలం జూచి నగుచు నర్జునుం డి ట్లనియె. 192 


ప్రతిపదార్థం: ఏమి, దోషంబు, చేసియు; (బ్రాహ్మణుండు; వధ్యుండు= చంపదగినవాడు; కా(డు; మన, రాజ్యంబునున్‌; 
అర్థంబును= సంపదయు; (బ్రాహ్మణ+అర్థంబు+అ= (బ్రాహ్మణుల కొరకే; కావునన్‌, ఆ+విప్రుతోడిది+ఏమి= ఆ (బ్రాహ్మణునితో 
మన కేమి; అని= అని తలచి; (ద్రుపదు పయిన్‌= (ద్రుపదునిమీద; ఎత్తుదెంచినన్‌= దండెత్తి రాగా; [ద్రుపదుండును; కడున్‌= 
మిక్కిలి; భీతుండు+ఐ= భయపడినవాడై; (బ్రాహ్మణుల, మణువు= (బ్రాహ్మణులచాటున; చొచ్చెన్‌= చేరెను; gê; శరణ+ 
ఆగతుండు+అయిన= శరణుకోరి వచ్చిన; (ద్రుపదున్‌= (ద్రుపదుని; ఓడకుండుము+అని= భయపడ వద్దని; (బ్రాహ్మణులు; 
తమతమ, దండ+అజినంబులు= చేతికట్టలను, (యోగదండములు మొదలైనవి) జింకచర్మములను; ఎత్తికొని; (ప్రతిబలం 
బుపయిన్‌= శత్రుసేనలమీద; వీచుచున్‌; ఉన్నంతన్‌= వీచుచుండగా; వారలన్‌+చూచి= వాళ్ళను కనుగొని; నగుచున్‌= 
నవ్వుతూ; అర్జునుండు; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: ఏ తప్పుచేసినా బ్రాహ్మణుడు చంపదగినవాడు కాదు. మనరాజ్యం, సంపద (బ్రాహ్మణులకొరకే. కనుక 
ఈ బ్రాహ్మణునితో మన కేమి పని?’ అని (ద్రుపదుడిమీదికి దండెత్తి రాగా, అతడు మిక్కిలి భయపడి, బ్రాహ్మణుల 
చాటున చేరాడు. ఈ విధంగా శరణుకోరివచ్చిన (ద్రుపదునికి అభయమిచ్చి (బ్రాహ్మణులు తమ తమ దండాలను, 
బింక చర్మాలను ఎత్తుకొని శత్రుసేనలమీద వీచుతుండగా వారిని చూచి నవ్వుతూ అర్జునుడు ఇట్టా అన్నాడు. 


విశేషం: దుర్యోధనుడి దురహంకారం, కులాహంకారం, కుత్సితనీతి, అధర్మ(ప్రవృత్తి ఈ సన్నివేశంలో బైటపడ్డాయి. 
మత్స్య్యయం(త్రం కొట్టిన (బ్రాహ్మణుడు అవధ్యుడు కాబట్ట అతడిని వదలిపెట్టటం న్యాయం అన్నాడు. క్షత్రియు లుండగా 
(బ్రాహ్మణుడికి అవకాశం కలిగించి రాజకులానికి అవమానం కలిగించిన (ద్రుపదుడిపై ఆ(గహించాడు. పూర్వాపరాలను గాని, 
స్వపరసామర్థ్యాలను గాని ఆలోచించని దుర్విదగ్దుడు దుర్యోధనుడు. కన్యను గెలుచుకొన్నవాడు రాజలోకం తిరగబడితే 
వారిని జయించి తన యోగ్యతను నిరూపించుకోవటం స్వయంవరరాజధర్మం. దుర్యోధనుడు సమర్ధుడైతే (బ్రాహ్మణుడి 
(అర్జునుడి)తో తలపడాలి. ఆ ధర్మం అతడు పాటించలేదు. (ద్రుపదుడు (బ్రాహ్మణుల నాశ్రయించటం సందర్శ్భోచితం. 
అర్జునుడు తన యోగ్యతను నిరూపించుకొనా లని వీరసూచనంకూడా అది. అర్జునుడు దానిని పసికట్టాడు. (బ్రాహ్మణులు 
దండాలతో విజృంభిస్తే వారిని వారించాడు. భీముడితో కలిసి రంగంలో నిలువబడి తనయోగ్యతను నిరూపించుకొనే 
ప్రయత్నంచేయటానికి పూర్వరంగం కలిగించాడు దుర్యోధనుడు. స్వయంవరసభలోకూడ దుర్యోధనుడు తన వర్గంతో కూడి, 
ప్రతినాయకప్రవృత్తిని ప్రదర్శించటం వస్తుధ్య్వనికి పరోక్షపోషకం. (సంపా.) 


క. 540 మదీయాస్ర్త్రము లని | యెడు పటుమంత్రముల నిప్పు డీ నృపురిపుల 

న్మడి(ది విషాహుల దర్పం 1 బుడిగించెద దొల(గి చూచుచుండు(డు మీరల్‌, 193 
ప్రతిపదార్థం: కడ(గ= పూని; మదీయ+అస్రములు= నా బాణాలు; అనియెడు= అనెడి; పటు, మం(త్రములన్‌= గొప్ప 
మం(త్రాలచేత; ఇప్పుడు; ఈ, నృపు, రిపులు+అన్‌= ఈ రాజాయొక్క శత్రువులనెడి - అనగా (ద్రుపదుడి శత్రువులు అనే; 
కడి(ది విష+అహుల, దర్పంబు= పెద్ద విషసర్బాల గర్వాన్ని; ఉడిగించెదన్‌= అణచెదను; మీరల్‌= మీరు; తొల(గి= (ప్రక్కకు 
తొలగి; చూచుచు+ ఉండు(డు =చూస్తూ ఉండండి. 
తాత్సర్యం: పూనుకొని, నా అస్తా లనే గొప్పమం(త్రాలతో ఇప్పు డీ [ద్రుపదునిశృత్రువు లనే పెద్దవిషసర్సాల గర్వం 
అణచివేస్తాను. మీరు (ప్రక్కకు తొలగి చూస్తూ ఉండండి. 


ఆదిపర్వము = సప్రమూశ్వాసము 809 


విశేషం: అలం: రూపకం. అలంకారవస్తుధ్వనికి పోషణం కావటానికి ఈ పద్యం రమణీయోదాహరణం. దుర్యోధనాదులు 
దుష్ట్రసర్సాలు. అవి కాటువేయటానికి పూనుకొన్నాయి. అవి కాటువేయకుండా మంతత్రగానివలె వాటిని నిర్వీర్యం చేస్తా నని 
సూచించాడు అర్జునుడు. “ప్రతివీరులను చంపకుండా భంగపాటుకు గురిచేస్తాను చూడండి” అని వస్తుధ్వని. విషసర్బోపమానం 
దుర్యోధనాదుల కుటిలస్వభావానికీ, క్రూరత్వానికీ వ్యంజకం. 


అర్జునుండు కర్లునితో యుద్దంబు సేసి జయించుట (సం.1-181-3) 


వ. అని తానును భీమసేనుండును గడ(గి రిపుబలంబుపయి నపరిమితశరంబు లేసి; భీమసేనుండు నొక్క వృక్షంబు 
వెటికికొని దండ హస్తుం డయిన దండధరుండునుంబోలె నర్జునునకు సహాయుం డయి నిలిచె; నంత న య్యిద్దణి 
మహా సంరంభంబు( జూచి విస్మితు( డై కృష్ణుండు బలదేవుని కి ట్లనియె. 194 

ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారం; తానును, భీమసేనుండును; KAS పూనుకొని; రిపు, బలంబుపయిన్‌= శృత్రుసైన్యంమీద; 
అపరిమిత, శరంబులు= లెక్కలేనన్ని బాణాలు, ఏసెన్‌= వేశాడు; భీమసేనుండున్‌= భీమసేనుడుకూడా; ఒక్క, వృక్షంబు= 
ఒక చెట్టును; పెటీకి= పెరికి; దండ, హస్తుండు+అయిన= దండమును చేతియందు కలవా డైన; దండధరుండునున్‌+పోలెన్‌= 
యమధర్మరాజువలె; అర్జునునకున్‌= అర్జునునికి; సహాయుండు+అయి= సహకరించేవాడై; నిలిచెన్‌= నిలిచాడు; అంతన్‌= 
అటుపై; ఆ+ఇద్దణ, మహా, సంరంభంబున్‌= ఆ ఇరువురి గొప్పవిజృంభణాన్ని; చూచి; కృష్ణుండు; విస్మీతుడు+ఐ= 
ఆశ్చర్యపడినవాడై; బలదేవునకున్‌= బలరామునకు; ఇట్టు+-అనియెన్‌. 

తాత్సర్యం: అర్జునుడు ఆ విధంగా పల్కి, తానూ భీమసేనుడూ పూనుకొని శత్రుసైన్యంమీద లెక్కలేనన్ని బాణాలు 

వేశాడు. భీమసేనుడు ఒక పద్దచెట్టును పెకలించుకొని, దండాయుధాన్ని ధరించిన యమధర్మరాజువలె అర్జునునికి 

సహాయుడుగా నిలిచాడు. అప్పుడు వా ళ్ళిద్దరి మహావిజృంభణం చూచి కృష్ణుడు ఆశ్చర్యపడి బలరామునితో ఇట్లా 
అన్నాడు. 

సీ, “తాలాభ మగు విల్లు దాల్చి విరోధుల | నెగచుచున్నవా( డింద్రతనయు(; 
డాతని కెలన మహావృక్షహస్తు(డై 1 యున్న వీరుండు వృకోదరుండు; 
యంత్రంబు నరు( డేసి నప్పుడు పోయిన | యగ్గౌరవర్షుండు యమతనూజు(। 
డాతనితోడన యరిగిన యిరువురు( । గవల వా రర్శప్రకాశ తేజు” 


ఆ. లనిన 'లకృయింట నగ్నిదాహంబున । నెట్లు బ్రదికి రొక్కొ! యిమ్మహాతు; 
లెట్టి పుణ్యదినమొ యేవుర( జూచితి । మనుచు సంతసిల్లై హలధరుండు. 195 


ప్రతిపదార్థం: తాల+ఆభము= తాటిచెట్టు వంటిది; అగు= అయిన, daga ధనుస్సు; Oya ధరించి; విరోధులన్‌= 
శత్రువులను, ఎగచుచున్‌= తోలుచు; ఉన్నవా(డు; ఇంద్ర, తనయు(డు= ఇం॥ద్రుని కుమారుడైన అర్హునుడు; అతని, కెలనన్‌= 
అతనికి (ప్రక్క; మహా, వృక్ష హస్తుడు+ఐ= గొప్ప చెట్టును చేత కలవాడై; ఉన్న= ఉండే; వీరుండు; వృకోదరుండు= భీముడు; 
యం(త్రంబున్‌= మత్స్య్యయం(త్రమును; నరు(డు= అర్హునుడు; ఏసిన+అప్పుడు= కొట్టినప్పుడు; పోయిన, ఆ, గౌర, వర్లుండు= 
జ అ ea 
తెల్లని వన్నై కల అతడు; యమ, తనూజు(డు= యముని పుత్రుడైన ధర్మరాజు; అతని తోడన= అతని వెంట; అరిగిన= 
వెళ్ళిన; ఇరువురున్‌= ఇద్దరును; కవలవారు= నకుల సహదేవులు; అర్క, (ప్రకాశతేజులు= సూర్యకాంతివంటి తేజన్సు 


810 శ్రీమదాంధ్ర మహాభారతము 


కలవాళ్ళు; అనినన్‌= అని పల్కగా; లక్క, ఇంటన్‌= లక్క ఇంటిలో; అగ్ని దాహంబునన్‌= నిప్పు మంటనుండి; ఈ 
మహాత్ములు; ఎట్టు; (బ్రదికిరి+ఒక్కొ; ఎట్టి, పుణ్యదినమొ= ఎటువంటి పవిత్రమైన రోజో; ఏవురన్‌= ఐదుగురిని; చూచితిమి; 
అనుచున్‌= అనుకొంటూ; హలధరుండు= నాగలిని ధరించినవాడు - బలరాముడు; సంతసిల్లెన్‌= సంతోషించాడు. 
తాత్సర్యం: 'తాటిచెట్టువంటి పెద్దవిల్లు ధరించి, శత్రువులను తరుముతున్నవాడు అర్డునుడు. అతని ప్రక్కనే 
గొప్పవృక్షాన్ని చే పట్టి ఉన్నవీరుడు భీముడు. అర్జునుడు మత్స్య్యయంతత్రాన్ని పడగొట్టగానే సభనుండి వెళ్లిపోయిన 
తెల్లనివన్నైగలఅతడు-ధర్మరాజు. అతనివెంట వెళ్ళిన సూర్యసమానతేజు లిద్దరు నకులసహదేవులు' అని శ్రీకృష్ణుడు 
చెప్పగా 'లక్కయింటిలో నిప్పుమంటనుండి వీ రెట్లా (బ్రతికారో! ఈ ఐదుగురుని చూచాము. ఇది ఎంత సుదినం! 
అని బలరాముడు సంతోషించాడు. 


విశేషం: వృకోదరుడు - వృకము=తోడేలు; తోడేలు కడుపువంటి కడుపు గలవాడు - భీముడు. 

వ. అంత. 196 
ప్రతిపదార్థం: అంతన్‌= అంతలో. 

తాత్సర్యం: అప్పుడు. 


క. DAN సూడ(గం గర్జు(డు 1 WAE దా౭కెను; Keng డనిల నందను' WISE 

సరభసమున, విస్మయ మం । దిరి ధరణీదేవమనుజదేవప్రవరుల్‌. 197 
ప్రతిపదార్థం: కురుపతి= దుర్యోధనుడు; చూడ(గన్‌= చూస్తూఉండగా; కర్ణుడు; నరున్‌= అర్జునుని; తాశెను= ఎదుర్కొనెను; 
సరభసమునన్‌= వేగిరపాటుతో కూడినట్టుగ; శల్యు(డు; అనిల, నందనున్‌= వాయుదేవుని కుమారుడైన భీముని; తాశెన్‌= 
ఎదుర్కొన్నాడు; ధరణీ, దేవ, మనుజ, దేవ (ప్రవరుల్‌= (బ్రాహ్మణశ్రేషులు, మానవశ్రేష్టులు దేవతా (్రేష్టులు; విస్మయము+అందిరి= 
ఆశ్చర్యాన్ని పొందారు. 


తాత్సర్యం: కురుపతి అయిన దుర్యోధనుడు చూస్తూ ఉండగా కర్గుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. వెంటనే 
వేగంగా శల్యుడు భీముడిని ఎదుర్కొన్నాడు. అది చూచి బ్రాహ్మణ, మానవ, దేవతా శ్రేష్టులు ఆశ్చర్యపడ్డారు. 


శా. కర్టుండున్‌ విజయుండు నొండొరుల జుల్కం దా(కి; చాపంబు లా 

కర్ణాంతం బగుచుండ(ా( దిగిచి యుగ్రక్రోధులై యేసి; రా 

పూర్ణంబయ్యె( దదీయ బాణతతి నంభోభ్బత్సథం బెల్ల; నా 

స్తీర్ణం బయ్యె ధరిత్రి యెల్ల; నవిసెన్‌ DKK మెల్లన్‌ వడిన్‌. 198 
ప్రతిపదార్థం: KOH, విజయుండున్‌= కర్గుడును, అర్జునుడును; ఒండొరులన్‌= ఒకరినొకరు; చుల్కన్‌= సులభంగా; 
తా(కి= ఎదుర్కొని; చాపంబులు= ధనుస్సులను; ఆకర్ల+అంతంబు= చెవికొనవరకు పోవునవి; అగుచున్‌+ఉండ(గాన్‌= 


అవుతూ ఉండగా; తిగిచి= లాగి; ఉ(గ్ర, (క్రోధులు+ఐ= భయంకరమైన కోపం కలవాళ్ళయి; ఏసిరి= బాణాలను వేశారు; తదీయ, 
బాణతతిన్‌= వారియొక్క బాణాల సమూహంచేత; వడిన్‌= వెంటనే; అంభో, భృత్‌+పథంబు+ఎల్లన్‌= నీటిని ధరించిన 


ఆదిపర్వము - సప్త్రమూశ్వాసము 811 


మేఘాలయొక్క మార్గమంతా - అనగా ఆకాశమంతా; ఆపూర్ల్ణంబు= నిండినది; అయ్యెన్‌= అయింది; ధరిత్రి, ఎల్లన్‌= భూమి 
అంతా; ఆస్తీర్లంబు+అయ్యెన్‌= పరచబడింది అయింది; దిక్‌+చక్రము= దిక్కుల సమూహం; ఎల్లన్‌= అంతయు; వడిన్‌= 
వేగంగా; అవిసెన్‌= పగిలెను. 


తాత్సర్యం: కర్ణార్టునులు ఒకరినొకరు సులభంగా ఎదుర్కొని, ధనుస్సులను ఆకర్ణాంతం లాగి, భయంకరమైన 
కోపంతో పరస్సరం బాణప్రయోగం చేసికొన్నారు. వాళ్లబాణాలసమూహంతో భూమీ, ఆకాశం నిండిపోయాయి. 
దిక్కులు పగిలిపోయాయి. 


క, వీరు(దగు నరుని యేయు న । పార శరావలుల నడుమ వారింపంగా 
నేరక యే టుడిగి మహా 1 శూరు(డు రాధేయు( డింద్రజున కి ట్లనియెన్‌. 199 
ప్రతిపదార్థం: ఏరు(డు+అగు; నరుని; ఏయు, అపార, శర+ఆవళులన్‌= అర్జునునియొక్క వేయునటువంటి అనంతాలైన 


బాణాల సమూహాలను; నడుమన్‌= మధ్యలో; వారింప(గన్‌= ఆపటానికి; నేరక= చేతకాక; మహాశూరు(డు; రాధేయు(డు= 
కరుడు; ఏటు+ఉడిగి= బాణాలు వేయటం మాని; ఇం|ద్రజునకున్‌= అర్జునునకు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: వీరు డైన అర్ష్జునుడు వేసే అంతులేని బాణపరంపరను నడుమ అడ్డుకొనలేక, మహాశూరుడైన కర్గుడు 
బాణప్రయోగం మాని ఇం(ద్రకుమారు డైన అర్జునునితో ఇట్టా అన్నాడు. 
= = agi 


విశేషం: నరుని యేయు - నరునియొక్క ఏయు - అనగా, నరుడు ఏయు. ఇక్కడ (ప్రథమకు పష్టి వచ్చింది. 


క. నా యెదుర( జక్కనై యని | సేయగ భార్గవునకును శచీవరునకు( గౌం 

తేయు( డగు విజయునకు( గా 1 కాయతభుజశక్తి నొరుల కలవియె ధరణిన్‌. 200 
ప్రతిపదార్థం: నా, ఎదురన్‌= నా సమక్షంలో; చక్కన+ఐ= చక్కగా నిలబడి; అని= యుద్దం; చేయయగన్‌= చేయటానికి; 
భార్గవునకును= పరశురామునికి; శచీవరునకున్‌= శచీదేవి భర్తయెన దేవేం(ద్రునికి; కౌంతేయు(డు+అగు= కుంతికొడుకు 


అయిన; విజయునకున్‌= అర్షునునికి; కాక= తప్ప; ఆయత, భుజ, శక్తిన్‌= అధికమైన భుజబలంచేత; ధరణిన్‌= భూమియందు; 
ఒరులకున్‌= ఇతరులకు; అలవియె= సాధ్యమా!; (కా దని భావం.) 


తాత్సర్యం: నా యెదుట చక్కగా నిలిచి, యుద్దంచేయటానికి పరశురామునికి, దేవేం(ద్రునికి, కుంతి కొడుకైన 
అర్జునునికి మాత్రమే సాధ్యమవుతుంది. కాని, గొప్పభుజశక్తితో న న్నెదుర్కొనటానికి ఈ భూమిమీద ఇతరులకు 
సాధ్యమవుతుందా? 


క నీ వప్రాకృతబలు(డవు; । నీ విక్రమమునకు విల్లునేర్పునకు మహీ 


దేవకులోత్తమ | మెచ్చితి; 1 నావుడు( బార్జుండు గర్జునకు ని ట్లనియెన్‌. 201 


ప్రతిపదార్థం: నీవు+అ ప్రాకృత, బలు(డవు= నీవు సామాన్యంకాని బలం కలవాడవు; మహీదేవ, కుల+ఉత్తమ= బ్రాహ్మణ 
కులంలో శ్రేష్టుడా; నీ విక్రమునకున్‌= నీ పరాక్రమానికి; విల్లు; నేర్సునకున్‌= విలువిద్యానైపుణ్యానికి; మెచ్చితిన్‌; నావుడున్‌= 
అని అనగా; పార్టుండు= అర్జునుడు; కర్గునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


812 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఓ (బ్రాహ్మణశ్రేష్టా! నీవు అసాధారణమైన బలం కలిగి ఉన్నావు. నీ పరాక్రమానికి, విలువిద్యా 
నైపుణ్యానికి మెచ్చాను” అని పల్కగా అర్జునుడు కర్షునితో ఇట్టా అన్నాడు. 


మధా్యాక్కర. 
ఏను నీ చెప్పిన వారిలోపల నెవ్వ(డ( గాను; 
గాని నే సర్వశస్తాస్రవిద్యలం గడు బ్రసిద్దుండ; 
భూనుత బ్రహ్మతేజో9_ ధికు(డ; నిన్ను( బోరిలో Ss 
గా నున్న వీరుండ; నొండు దక్కి SIS చక్క నిలుము. 202 


ప్రతిపదార్థం: ఏను= నేను; నీ, చెప్పిన, వారిలోపలన్‌= నీయొక్క చెప్పినవారియందు - అనగా నీవు చెప్పినవారిలో; 
ఎవ్వ(డన్‌ కాను;= ఎవరినీకాను; కాని= అయితే; నే= నేను; సర్వ, శస్త్ర+అస్త్ర, విద్యలన్‌= అన్ని శస్రాస్త్రవిద్యలందు; కడున్‌= 
మిక్కిలి; (ప్రసిద్దుండన్‌= (ప్రముఖుడిని; భూనుత, (బ్రహ్మతేజస్‌+అధికు(డన్‌= భూమియందు పొగడబడిన (బ్రహ్మతేజస్సుచేత 
గొప్పవాడను; నిన్నున్‌= నిన్ను; పోరిలోన్‌= యుద్దంలో; ఓర్వన్‌+కాన్‌+ఉన్న= ఓడించటానికి సిద్దంగా ఉన్న; వీరుండన్‌= వీరుణ్ణి; 
ఒండు= ఇతరములు; తక్కి= విడిచి; లోయగక= వెనుదీయక; చక్క, నిలుము= గట్టిగ ఎదురుగా నిలబడుము. 


తాత్సర్యం: నేను నీవు చెప్పినవాళ్ళలో ఎవ్వడినీ కాను. కాని అన్ని శస్ర్రాస్త్ర విద్యలలో మిక్కిలి ప్రసిద్దుడిని. లోకం 
కొనియాడే (బ్రహ్మతేజస్సుతో గొప్పవాడిని. నిన్ను యుద్దంలో ఓడించటానికి సిద్దంగా ఉన్న వీరుడిని. తక్కిన 
మాటలు కట్టిపెట్టి గట్టిగా నిలబడు. 


విశేషం: 'కాని నే” - అనే దానికి బదులు 'కానీని అని అర్జునుడు KÊN సంబోధించినట్లు కొన్ని ప్రతులలో ఉన్న పాఠం 
సరైందిగా తోచదు. కన్యాపు(త్రుడు కానీనుడు, కర్ణుడు కన్యాపు(త్రుడే అయినా అప్పటి కావిషయం అర్జునుడికి తెలియదు. 
అందుచేత SÈN 'కానీన' అని సంబోధించటం అసంబద్దం. “కాని, నే' అనే (ప్రస్తుతపాఠమే అన్నివిధాల ఉత్తమమైనది. 


మరొక విశేషం: “ఏను నీ చెప్పినవారిలోపల నెవ్వడణగాను' అని నిశ్చయార్థంలో అంటే సందర్భోచితంగా అర్జునుడు 
మాట్లాడి నట్లవుతుందే కాని, అబద్దం పలికినదోషం కలుగుతుంది. అందువలన నానారుచిరార్థ సూక్తి నిపుణుడైన నన్నయ 
ఆవాక్యాన్ని (ప్రశ్నార్థకంగా, కాకువులో ఉచ్చరించటానికి వీలుగా కూడా నిబంధించాడు. అప్పుడు SIE చెప్పినవారిలో 
అర్జునుడు ఎవ్వడు కాడు? అందరూ అవుతాడు - ముగ్గురు కలిసినా వారితో సమాను డౌతాడు అనే అర్థచమత్కారం 
ఏర్పడుతుంది. “కాని, నే సర్వశస్రాస్త్రవిద్యల( గడు (బ్రసిద్దుండి - అనే అర్జునునివాక్యంలో - “కాని, నేను పైన నీవు చెప్పిన 
అందరియొక్క శస్ర్రాస్త్రవిద్యలలో ఎంతో (ప్రసిద్దిపొందాను' అనే అర్థం కాకువులోనే సిద్దిస్తుంది. అసత్యదోషం నివారితమవుతుంది. 
నిన్ను బోరిలో నోర్వ(గ నున్న వీరుండన్‌' అని పలికినప్పుడు “నిన్ను యుద్దంలో ఓడించటానికే ఇంకా (బ్రతికి ఉన్నాను, 
అదే నా జీవిత లక్ష్యం” అని అర్జునుడు వ్యంగ్యంగా చెప్పినట్టు భావించటానికి వీలుంది. మధ్యాక్కర మాటనేర్సరితనానికి 
జ (| 

వాడటం ఛందళ్శిల్పం. అర్జునుడు తన ఉనికిని గూఢంగా నిబంధించి వాజ్మయ నైపుణ్యాన్ని ప్రదర్శించినట్లు చిత్రించాడు 
నన్నయ. (సంపా.) 


వ. అనిన విని కర్లుండు బ్రహ్మతేజం బజేయం బని విజయుతోడియుద్దం బొల్లక క్రమ్మథియె; మటిశల్య భీమసేనులు 
ణు 6 A 
పెనంగి మల్లయుద్ధంబు సేయునెడ భీముండు భీమబలంబునం బట్టుకొని శల్యుం BK, వైచిన. 203 


ఆదిపర్వము - సప్రనూశ్వాసము 813 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అర్జునుడు పలుకగా; విని, కర్ణుండు; (బ్రహ్మతేజంబు; అజేయంబు= జయింప సాధ్యంకానిది; 
అని; విజయుతోడి= అర్జునునితో; యుద్దంబు+ఒల్లక= యుద్దం చేయటానికి ఇష్టపడక; (క్రమ్మణియెన్‌= వెనుదిరిగాడు; మటి= 
పిమ్మట; శల్య, భీమసేనులు= శల్యుడు, భీముడు; పెనంగి= కలియబడి; మల్లయుద్దంబున్‌; చేయు, ఎడ= చేసేటప్పుడు; 
భీముండు; భీమ, బలంబునన్‌= భయంకరమైన బలంచేత; శల్యున్‌= శల్యుని; పట్టుకొని= బిగియపట్టి; (త్రెళ్ళవైచినన్‌= 
పడవేయగా. 


తాత్సర్యం: అని అర్జునుడు పల్కగా, కర్షుడు విని (బాహ్మణతేజస్సును జయించటం సాధ్య కా దని, అర్జునునితో 
యుద్దం చేయటానికి ఇష్టపడక వెనుదిరిగి వెళ్ళాడు. శల్యభీమసేనులు కలియబడి మల్లయుద్దం చేశారు. అప్పుడు 
భీముడు భయంకరమైన బలంతో శల్యుడిని పట్టుకొని పడవేశాడు. 


ఆ. సెల్లు( డట్లు నేల ద్రెళ్ళి చెచ్చెర లేచి । యొడలు దుడిచికొనుచు నొయ్య( జనియె; 
వాని జూచి నగుచు మానుగా విప్రులు 1 భూరిసత్త్వు భీము బొగడి రంత. 204 
ప్రతిపదార్థం: సెల్లుడు= శల్యుడు; అట్టు; నేలన్‌= భూమిమీద; (త్రెళ్ళి= పడి; చెరన్‌+చెరన్‌= బిరబిరా; లేచి; ఒడలు= దేహాన్ని; 


తుడిచి కొనుచున్‌; ఒయ్యన్‌= తిన్నగా; చనియెన్‌= వెళ్ళాడు; వానిన్‌= ఆ శల్యుణ్ణి; చూచి; విప్రులు= బ్రాహ్మణులు; నగుచున్‌= 
నవ్వుతూ; మానుగాన్‌= ఒప్పుగా; భూరి, సతు, భీమున్‌= గొప్ప బలవంతుడైన భీముడిని; అంతన్‌= అప్పుడు; పొగడిరి. 


తాత్సర్యం: శల్యు డా విధంగా నేలపై పడి వెంటనే లేచి, శరీరం తుడుచుకొంటూ, తిన్నగా వెళ్ళిపోయాడు. అతడిని 
చూచి బ్రాహ్మణులు నవ్వుతూ మహాబలవంతు డైన భీముడిని గొప్పగా (ప్రశంసించారు. 


ఆ. పరశురాము( డొండె హరు( డొండె నరు( డొండె । గాక యొరులు గలరె Si) నోర్వ! 
బలిమి భీము డొండె బలదేవు( డొండెం గా। కొరులు నరులు Seng Ss గలరె! 205 


ప్రతిపదార్థం: పరశురాము(డు; ఒండె= కాని; హరు(డు= శివుడు; ఒండె= కాని; నరు(డు= అర్జునుడు; ఒండె= కాని; కాక= 
తప్ప; కర్లున్‌+ఓర్వన్‌= NGA ఓడించటానికి; ఒరులు= ఇతరులు; కలరె= ఉన్నారా; బలిమిన్‌= బలంచేత; భీము(డు; ఒండె= 
కాని; బలదేవుడు= బలరాముడు; ఒండెన్‌= కాని; కాక= తప్ప; ఒరులు= ఇతరులు; నరులు= మానవులు; శల్యున్‌+ఓర్వన్‌, 
కలరె= శల్యుడిని ఓడించగలరా! (లే రని భావం) 


తాత్సర్యం: పరశురాముడో, శివుడో, అర్షునుడో కాక ఇతరులు SÈN ఓడించగలరా? బలంలో భీముడో, 
బలరాముడో కాక తక్కినమానవులు శల్యుడిని ఓడించగలరా? 


వ. “వీరెవ్వరో యెం దుండుదురో యెటుంగవలయు' నని దుర్యోధనాదు లయిన రాజపుత్త్తు లెల్ల విస్మితు లయి 
SS? en 
యున్న వారలం జూచి కృష్ణుం డి ట్లనియె. 206 


ప్రతిపదార్థం: ఏరు; ఎవ్వరో= వఏరెవరో; ఎందు+ఉండుదురో= ఎక్కడ ఉంటారో; ఎణుంగవలయున్‌= తెలిసికోవాలి; అని= 
అని తలంచి; దుర్యోధన+ఆదులు+అయిన= దుర్యోధనుడు మొదలైన; రాజ, పుత్రులు+ఎల్లన్‌= రాజకుమారులంతా; 
విస్మితులు+అయి= ఆశ్చర్యపడినవారై; ఉన్నన్‌= ఉండగా; వారలన్‌, చూచి; కృష్ణుండు; ఇట్టు+అనియెన్‌. 


814 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'ఏ ళ్ళవరో, ఎక్కడ ఉంటారో తెలిసికొనాలి' అని దుర్యోధనుడు మొదలైన రాకుమారు లంతా 
ఆశ్చర్యంతో ఉండగా, వాళ్ళను చూచి కృష్ణుడు ఈవిధంగా అన్నాడు. 


చ. పరులకు దుష్కరంబయిన భాసుర కార్యము సేసి, తత్వయం 

వరమున DIAM బడసె వారిరుహాయత నేత్రం గృష్ట నీ 

ధరణిసురాన్వయోత్తము(డు ధర్మవిధిం; జెపుడయ్య యింక నె 

వ్వరికిని జన్నె వీని ననవద్యపరాక్రము నాక్రమింప(గన్‌. 207 
ప్రతిపదార్థం: పరులకున్‌= ఇతరులకు (శత్రువులకు అని దుర్యోధనపరమైన చమత్కారార్జం); దుష్కరంబు+అయిన= 
చేయటానికి అలవి గానిదైన; భాసుర, కార్యము= గొప్పపని; చేసి; ఈ, ధరణి, సుర+అన్వయ+ఉత్తము(డు= ఈ (బ్రాహ్మణ 
వంశమందలి శ్రేష్టుడు; తద్‌+స్వయంవరంబునన్‌= ఆ స్వయంవరంలో; వారిరుహ+ఆయత, నేేత్రన్‌= పద్మాలవంటి విశాలాలైన 
కన్నులు కలదానిని; కృష్ణన్‌= (ద్రౌపదిని; ధర్మవిధిన్‌= ధర్మం(ప్రకారం; పత్నిన్‌+కాన్‌= భార్యగా; పడసెన్‌= పొందాడు; ఇంకన్‌= 
మరి; వీనిన్‌= ఇతనిని; అనవద్య, పరా(క్రమున్‌= సాటిలేని పరాక్రమం కలవాడిని; ఆ(క్రమింపన్‌+కన్‌= జయించటానికి; 
ఎవ్వరికిన్‌= ఎవ్వరికైనా; చన్నె= సాధ్యమా; చెపుడు++అయ్య!= చెప్పండయ్యా! 
తాత్సర్యం: ఇతరులు చేయటానికి సాధ్యం కాని గొప్పపని చేసి ఈ (బ్రాహ్మణశ్రేషుడు ఆ స్వయంవరంలో 
పద్మాలవంటి కన్నులు కల (ద్రౌపదిని ధర్మమార్గంలో భార్యగా పొందాడు. ఈ సాటిలేని పరా(క్రమశాలిని జయించటం 
ఇక ఎవరికి సాధ్యమో చెప్పండి. 


విశేషం: మహాభారతంలో శ్రీకృష్ణుడు పాఠకులకు మొట్టమొదట కనిపించేది ఈ ఘట్టంలోనే. ఆయన మహనీయవ్యక్తిత్యం, 
సర్వజ్ఞత, చతురత అద్దంలోవలె మొదట అగుపించేదికూడ ఈ ఘట్టంలోనే. శ్రీకృష్ణుడు- బ్రాహ్మణవేషాల్లో (బ్రాహ్మణులమధ్య 
కూర్చున్న పాండవులను మొదట కనిపెట్టాడు. (ద్రౌపదిని గెలుచుకొనగల అర్జునుని ధనుర్విద్యాకెశలాన్ని కూడా దర్శించాడు. 
ఎంతో దూరదృష్టితో యదు, వృష్ణి భోజ, అంధక వంశాల వీరులు పోటీలో పాల్గొనకుండా తప్పించాడు. పాండవులందరిని 
బలరామునికి పరిచయంబేశాడు. అసూయాద్వేషాలతో పాండవుల ఉనికిపట్టు కనిసెట్టా లని ఆరాటపడే దుర్యోధనాది 
రాకుమారులందరి ప్రయత్నాన్ని విరమింపజేశాడు. అర్జునుని సామర్థ్యాన్ని అతిచతురంగా TON, అన్యుల అసమర్హతను 
అవహేళన చేశాడు. కథాకథనశిల్పం ఆ మహాసభలో శ్రీకృష్ణుని పురుషోత్తమత్య్వాన్ని అద్భుతంగా ధ్వనింపజేసింది. 


వ. 'వలవ దుడుగుం, డని వారించిన; నట్లు కృష్ణుచేత నివారితులయి రాజపుత్తులు దమతమదేశంబులకుం జని; 
రంత భీమార్జునులు బ్రాహ్మణపరివృతు లయి ద్రుపదరాజపుత్తిం దోడ్కొని వచ్చునంత. 208 

ప్రతిపదార్థం: వలవదు= వద్దు; ఉడుగుండు= మానుడు; అని; వారించినన్‌= ఆపగా; అట్టు, కృష్ణుచేత; నివారితులు+అయి= 

ఆపబడినవా ళ్ళయి; రాజపుత్రులు, తమతమ, దేశంబులకున్‌=వారివారిదేశాలకు పోయారు; అంతన్‌= అటుపై; భీమ+అర్జునులు= 

భీముడు, అర్జునుడు; బ్రాహ్మణ, పరివృతులు+అయి= (బ్రాహ్మణులచేత చుట్టబడినవాళ్ళయి; (ద్రుపదరాజ పు(త్రిన్‌= (ద్రౌపదిని; 

తోడ్కొని= తీసికొని; వచ్చునంతన్‌= వచ్చుచుండగా; (వస్తూ ఉన్న సమయంలో) 

తాత్సర్యం: 'వద్దు. వా ళ్ళెవరో తెలుసుకొనే ప్రయత్నం మానండి” అని శ్రీకృష్ణుడు ఆ రాకుమారు లందరిని ఆపగా, 

(థా) to 
వాళ్ళు తమ తమ దేశాలకు తిరిగి వెళ్ళారు. అప్పుడు భీమార్జునులు (బ్రాహ్మణులు చుట్టూ గుమిగూడి రాగా 
ద్రౌపదిని తమతో తీసుకొని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు. 


ఆదిపర్వము - సప్రనూశ్వాసము 815 


(౫a 


“ఉత్సవ సందర్శనోత్సుకు లై పోయి । కడు( బెద్ద ప్రొ ద్దయ్యెం గొడుకు లేల 
మసలిరొ? కౌరవుల్‌ విసువక వైరంబు । గావించు పాపస్వభావు; లెటి(గి 
క్రందున( జంపిరో? యందుల కేవురు । లీలతో నొక్కట నేల యరిగి? 
రవ్యయుం డయిన వేదవ్యాసువచనంబు 1 నిక్శంబుగాకుండు నొక్కొ? వేల్పు 


ఆ. లార! భూసురేశులార! మీ శరణంబ | కాని యొండుగతియు( గాన; నాకు 
శరణ మగుడు; సుతుల( గరుణతో రక్షింపు? | Karane WOS వగచి వనరుచుందె. 209 


ప్రతిపదార్థం: ఉత్సవ, సందర్భన+ఉత్సుకులు+ఐ= స్వయంవరోత్సవాన్ని చూడగోరినవాళ్ళయి; కొడుకులు; పోయి; కడున్‌= 
మిక్కిలి; పెద్ద, (ప్రొద్దు= ఎక్కువసేపు; అయ్యెన్‌= అయింది; ఏల= ఎందుచేత; మసలిరొ= ఆలస్యం చేశారో; విసువక= విసుగు 
లేకుండ, వైరంబు= పగను; కావించు= పూను; పాపస్వభావులు= దుర్మార్గపుబుద్దికలవాళ్ళు; కౌరవుల్‌; ఎతిగి= తెలిసికొని; 
క్రందునన్‌= సందడిలో; చంపిరో= చంపినారా!; అందులకున్‌= అక్కడకు; ఏవురు= ఐదుగురు; లీలతోన్‌= విలానంగా; 
ఒక్కటన్‌= ఒక్కటిగా; ఏల= ఎందుచేత; అరిగిరి= వెళ్ళారు; అవ్యయుండు+అయిన= నాశము లేనివా డైన; వేదవ్యాసు, 
వచనంబు= వేదవ్యాసునిమాట; నిక్కంబు= నిజము; కాక+ఉండున్‌+ఒక్కొ= కాకుండునా?; వేల్పులార= దేవతలార; 
భూసుర+ఈశులార= |బ్రాహ్మణోత్తములారా; మీ, శరణంబు= మీశరణము; కాని= తప్ప; ఒండు= వేరొక; గతియున్‌= 
మార్గమును; కానన్‌= చూడలేదు; నాకున్‌= నాకు; శరణము+అగు(డు= దిక్కుకండి; సుతులన్‌= కొడుకులను; కరుణతోన్‌= 
దయతో; రక్షింపుడు= కాపాడండి; అనుచున్‌= అని అంటూ; కుంతి; వగచి= విచారించి; వనరుచున్‌+ఉండెన్‌= ఏడుస్తూ 
ఉండెను (ఉండింది.) 


తాత్సర్యం: “కొడుకులు స్వయంవరోత్సవాన్ని చూడబోయి చాలా సేపైనది. ఇంకాతిరిగి రాక యెందుకు ఆలస్యం 
చేశారో? విసుగులేని వైరం పూనిన పాపస్వభావు లైన కౌరవులు వీరిని గుర్తించి ఆ సందడిలో చంపేశారేమో? 
విలాసంగా అక్కడికి ఐదుగురు ఒకేసారి యెందుకు వెళ్ళారు? అవ్యయుడైన వేదవ్యాసుని మాట సత్యం కాకుండా 
ఉంటుందా? దేవతలారా! (బ్రాహ్మణోత్తములారా! మీరే నాకు దిక్కు. వేరే మార్గమేదీ లేదు. నన్ను రక్షించండి. నా 
కుమారులను దయతో కాపాడండి” అని కుంతి విచారించి, దుఃఖిస్తూ ఉండింది. 


విశేషం: చిన్నప్పటినుంచి దుర్యోధనాదులు భీమాదులపై పగబూని ఉన్నారు. ఒక్కొక్కరిని (ముందుగా భీముడిని) చంపేయత్నం 
చేసి విఫలు లయ్యారు. ఆ తరువాత పాండవులందరినీ ఒక్కుమ్మడిగా చంపా ON యత్నించి లాక్షాగృహాన్ని కల్పించారు. 
అందువలన కౌరవులు విసుగులేని వైరం సాగించేవా WA కుంతి పేర్కొన్నది. పాండవులంతా ఒక్కసారి ఒక్కచోట దొరికితే 
కౌరవులు చంపేస్తారేమో అనే భయం ఈ ఘట్టంలో కుంతికి కలగటం సహజం. దేవతలనూ, (బ్రాహ్మణులనూ శరణు 
కోరింది. శరణుకోరినవారిని రక్షించటం వారి ధర్మ మనే భక్తివిశాసాలు కల తల్లి ఆమె. 


అర్జునుండు ద్రౌపదిం దెచ్చి తల్లికి నివేదించుట (సం.1-182-1) 


వ. అట్టి యవసరంబున( దల్లియొద్దకు ధర్మరాజును గవలవారు మున్న వచ్చియున్న, దదనంతరంబ భీమార్జునులు 
ద్రౌపదీసహితు లయి చనుదెంచి మొక్కి “మే మొక్క భిక్ష దెచ్చితి' మని తల్లికి నివేదించిన, Sewo యెప్పటి యట్ల 


816 శ్రీమదాంధ్ర మహాభారతము 


కా వగచి కుంతీదేవి సంతసిల్లి దాని 'మీ రేవురు నుపయోగింపు? డని కొడుకుల నియోగించి, భువన త్రయ రాజ్య 
లక్షియుం బోలె నున్న యక్కన్నియం జూచి లజ్ఞించి, యధర్షభీత యయి ధర్మతనయున కి ట్లనియె. _210 


ప్రతిపదార్థం: అట్టి; అవసరంబునన్‌= సమయాన; తల్లి, ఒద్దకున్‌= తల్లీ దగ్గరకు; ధర్మరాజును; కవలవారున్‌= నకుల 
సహదేవులును; మున్న, వచ్చి= ముందుగానే వచ్చి; ఉన్నన్‌= ఉండగా; తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత; భీమ+అర్డ్జునులు= 
భీముడు, అర్జునుడు; (ద్రౌపదీ, సహితులు+అయి= (ద్రౌపదితో కూడుకొన్నవాళ్లై; చనుదెంచి= వచ్చి; మొక్కి; మేము+ఒక్క; 
జ C32] 
భిక్ష; తెచ్చితిమి+అని; తల్లికి; నివేదించినన్‌= తెలుపగా; ఎణుంగక= తెలియక; ఎప్పటి, అట్ట, కా= ఎప్పటివలె అయినట్టు; 
వగచి= తలచి; కుంతీదేవి; సంతసిల్లి; దానిన్‌; మీరు; ఏవురు= ఐదుగురును; ఉపయోగింపు(డు= వినియోగించుకొనండి, 
అనుభవించండి; అని= అని అంటూ; కొడుకులన్‌; నియోగించి= నియమించి; భువన, (త్రయ, రాజ్య, లక్ష్మియున్‌, పోలెన్‌= 
లోకములు మూడింటియొక్క రాజ్య లక్ష్మివలె; ఉన్న= ఉన్నట్టి; ఆ+కన్నియన్‌= ఆకన్నెను; చూచి= కనుగొని; లజ్జించి= 
©) జ 
సిగ్గుపడి; అధర్మ భీత+అయి= అధర్మానికి భయపడిన దై; ధర్మతనయునకున్‌= ధర్మనందనునితో; ఇట్టు+అనియెన్‌. 


a 


తాత్సర్యం: అటువంటి సమయంలో ధర్మరాజు, నకులసహదేవులు తల్లి దగ్గరికి ముందుగానే వచ్చి ఉండగా, 
తర్వాత భీమార్జునులు ద్రౌపదితో కూడా వచ్చి నమస్కరించి 'మే మొక భిక్ష తెచ్చాము” అని తల్లికి నివేదించారు. 
ఆమె ఆ భిక్షనుగూర్భి తెలియక ఎప్పటివంటిదానిగానే భావించి, సంతసించి, 'దానిని మీ రైదుగురు ఉపయోగించుకొండి' 
అని కొడుకులను ఆజ్ఞాపించింది. అయితే, ముల్లోకాల రాజ్యలక్ష్మివలె ఉన్న ఆ కన్యను (ద్రౌపదిని) చూచి, సిగ్గుపడి, 

Sy ౧ IN 
అధర్మానికి భయపడి ధర్మరాజుతో ఇట్టా పలికింది. 


సీ, “ఈ తన్విందోడ్మొని నీ తమ్ము లిరువురు | ప్రీతి నేతెంచి 'యీ భిక్ష యెప్ప( 
గొను' మని నాకు జెప్పినను 'నేవురు నుప 1 యోగింపు? డంటి; నాయుక్తి దొల్లి 
GODHA మెన్నండు( గా దనఘ! మీ రెప్పుడు | మద్వచనాతిక్రమంబు సేయ; 
రిది లోకమున లేని యది; యేమి సేయంగ | నగు? నని చింతాకులాత్మ యైన 


తే. 69 నూరారి, వాసవతనయు( జూచి । “పార్ట! నీచేత బడయంగం బడిన దీని 
నగ్ని సన్నిధిం బాణిగ్రహణంబు నీవ 1 చేయు' మన ధర్మజునకును జిష్టు( డనియె. 211 


ప్రతిపదార్థం: ఈ, తన్విన్‌= ఈ కాంతను; తొడ్కొని= తీసికొని; నీ తమ్ములు= నీ తమ్ముళ్లు; ఇరువురు= ఇద్దరూ; (ప్రీతిన్‌= 
సంతోషంతో; ఏతెంచి= వచ్చి; ఈ, భిక్ష ఈ భిక్షను; ఒప్పన్‌= ఒప్పుగా; కొనుము+అని= (గ్రహింపు మని; నాకున్‌; చెప్పినను= 
చెప్పగా; ఏవురున్‌= ఐదుగురును; ఉపయోగింపుడు= ఉపయోగించుకొండి; అంటిన్‌= అని అన్నాను; నా, ఉక్తి= నా మాట; 
తొల్లి= పూర్వం; ఎన్నండును= ఎప్పుడుకూడా; అనృతము= అబద్దం; కాదు= కాలేదు; అనఘ= పాపరహితుడా! - ఓ 
ధర్మరాజా!; మీరు; ఎప్పుడు= ఏనాడుకూడా; మద్‌+వచన+అతి(క్రమంబు= నామాట దాటుటను; చేయరు; ఇది= ఈ పద్దతి; 
లోకాన, లేని, అది= లోకంలో లేనిది; ఏమి చేయంగన్‌+అగున్‌= ఏమి చేయగలం; అని= అంటూ; చింతా+ఆకుల+ఆత్మ+ఐనన్‌= 
చింతచేత కలత నొందిన మనస్సు కలది కాగా; తల్లిన్‌; ఊరార్భి= ఓదార్భి; వాసవ, తనయున్‌= దేవేం(ద్రుని కుమారుడైన 
అర్జునుడిని; చూచి; పార్టా!= అర్జునా; నీచేతన్‌= నీచేత; పడయంగన్‌+పడిన= పొందబడిన; దీనిన్‌= ఈ (స్త్రీని; అగ్ని, సన్నిధిన్‌= 
అగ్ని ఎదుట; నీవు+అ= నీవే; పాణిిగ్రహణంబు, చేయుము= పెళ్ళాడుము; అనన్‌= అని అనగా; ధర్మజునకును; జిష్ణుడు= 
అర్జునుడు; అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


ఆదిపర్వము = సప్రనూశ్వాసము 817 


తాత్సర్యం: 'ఈ కాంతను తోడ్కొని నీ తమ్ము లిద్దరు సంతోషంతో వచ్చి ఈ భిక్ష గ్రహించు మని నాతో చెప్పగా, 
'మీ రైదుగురు ఉపయోగించుకొండి' అని అన్నాను. నా మాట ఇంతవరకు ఎన్నడు అసత్యం కాలేదు. ధర్మజా! మీ 
రెప్పుడు నా మాట జవదాటరు. కాని, ఇది లోకవిరుద్దం. ఏం చేద్దాం' అని చింతతో కలతచెందిన తల్లిని ఓదార్చి, 
అర్జునుని వైపు చూచి “అర్జునా! నీవు సంపాదించిన ఈమెను అగ్నిసన్నిధిలో నీవే వివాహం చేసికొమ్ము' అని పల్కగా 
ధర్మజునితో అర్జునుడు ఇట్లా అన్నాడు. 


వ. Dawe డుండ( గొండుక వానికి వివాహం బగుట ధర్మ విరుద్ధంబు గావున దీని నగ్రమహిషి(గా( బరిగ్రహంపుము; 
మా నలువుర యనుమతంబును DOH యనుచున్న యవసరంబున విధిప్రేరణవశంబున. 212 


ప్రతిపదార్థం: పెద్దవాడు; ఉండన్‌= ఉండగా; కొండుకవానికిన్‌= చిన్నవానికి; వివాహంబు+అగుట= పెండ్లి అగుట; ధర్మ 
విరుద్దంబు= ధర్మానికి విరుద్దం; కావున= కాబట్టి; దీనిన్‌= ఈమెను; అ(గ్ర, మహిషిన్‌, కాన్‌= పెద్దభార్యగా; పరిగ్రహింపుము; 
మా నలువుర, అనుమతంబునున్‌= మా నలుగురి సమ్మతికూడా; ఇట్టిది+అ= ఇదే; అనుచున్‌+ఉన్న= అనుకుంటూ ఉండే; 
అవసరంబునన్‌= సమయాన; విధి, (ప్రేరణ, వశంబునన్‌= విధిపేరణచేత. 


తాత్సర్యం: “పెద్దవాడు ఉండగా చిన్నవాడికి పెళ్లికావటం ధర్మవిరుద్దం. అందుచేత ఈమెను పెద్దభార్యగా 
పరిగ్రహింపుము. మా నలువురికి సమ్మత మైనదికూడ ఇదే”! అని అంటున్న సమయంలో విధి ప్రేరణతో. 


ఉ. ఆ లలితాంగియందు హృదయంబులు దృష్టులు నిల్పి పాండుభూ 
పాల తనూజపంచకము పంచశరాహతి( బొందె SEN 
బాలిక( దొల్లి యేవురకు భామినిగా సృృజియించి యున్న య 
య్యాలరి బ్రహ్మ WAN పరమార్ధముగా కది యేల యొం డగున్‌. 213 


ప్రతిపదార్థం: ఆ, లలిత+అంగి, అందు= ఆ అందమైనశరీరం కల (ద్రౌపదియందు; హృదయంబులు= మనస్సులు; 

దృష్టులు= చూపులు; నిల్సి= SO), నెలకొనజేసి; పాండుభూపాల, తనూజ, పంచకము= పాండురాజు కొడుకు లైదుగురి 

సమూహం; పంచ, శర+ఆహతిన్‌= ఐదుబాణాలు కలవాడైన మన్మధథునియొక్క దెబ్బను; పొందెన్‌= పొందాడు; ఒక్కతన్‌, 

బాలికన్‌= ఒక కన్యకను; తొల్లి= పూర్వం; ఏవురకున్‌= ఐదుగురికి; భామినిన్‌+కాన్‌= భార్యగా; సృజియించి= సృష్టించి; ఉన్న= 

ఉండే; ఆ+అలరి, (బ్రహ్మ చెయైి= ఆ తుంటరిఅయిన (బహ్మయొక్కచేష్ట అయినది; పరమ+అరము= సత్యము కాక; ఒండు= 
[e] [a] > 

ఇతరం; ఏల, అగున్‌= ఎందుకు బౌతుంది? 


తాత్సర్యం: ఆ అందమైనశరీరం కల ద్రౌపదిమీద పాండురాజు కుమారు లైదుగురు తమ మనస్సులను, చూపులను 
నిల్సి, మన్మథబాధ పొందారు. ఒక కన్యకను ఐదుగురికి భార్యగా భావించి, ముందే సృష్టించి ఉన్న తుంటరి 
(బహ్మచేసినపని సత్యంకాక, వేరొక విధంగా ఎలా అవుతుంది? 


విశేషం: పాండుభూపాల తనూజ “పంచకం - అన (ప్రయోగంలో సమాహారమైన “పంచకం” అనే శబ్దానికి వ్యంగ్యార్థస్ఫూర్తి 
ఉన్నది. ద్రౌపదిపట్ల పాండవులకు ఉండే ఏకతాభావాని కిది సూచన. పంచేం(ద్రోపాఖ్యానంలో చెప్పబడబోయే ఏకైకతత్యాని కిది 
ధ్వని. ద్రైపదియందు పాండవులు అయిదుగురు ఒక్కసారి మన్మధథభావం పొరదా రని చెప్పటం సాభిప్రాయం. ఆపైన 


818 శ్రీమదాంధ్ర మహాభారతము 


ద్రౌపదికూడ పాండవులందరియందు అనురక్తురా లౌతుంది. ఇది చిత్రమైన సన్నివేశం. భార్యాభర్తలనడుమ ఉదయించే 
రతిభావం, అనురాగం, జననాంతరసౌహృదరూపం కాని తాత్కాలికం కా దని ఇందులో ధ్వనింపబడింది. అంతేకాదు - 
మత్స్యయం(త్రం భేదించిన తరువాత (ద్రౌపది మన్మధునివంటి అర్జునుని మెడను కల్యాణమాలతో అలంకరించినట్ల్టు కవి 
చెప్పినా వారిరువురి మనస్సులలో మారవికారం కలిగినట్లు చెప్పక, ఇక్కడ అందరికీ ఒకేసారి మన్మథభావం ఉదయ మైన 
దని వర్గించడం నన్నయ కథాకథనశిల్పం. (సంపా.) 

వ. ఇట్లు పాంచాలియందు బద్ధానురాగు లయియున్న తమ యేవుర యభిప్రాయం బెటింగి వేద వ్యాస వచనంబులుం 


దలంచి ధర్మతనయుండు దమ్ముల కి ట్లనియె. 214 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పాంచాలి, అందున్‌= (ద్రౌపదియందు; బద్ద+అనురాగులు+అయి= తగులుకొన్న 
ప్రేమకలవా Yan; ఉన్న= ఉన్నటువంటి; తమ, ఏవుర తమ ఐదుగురి; అభిప్రాయంబు; ఎణింగి= తెలిసికొని; వేదవ్యాస, 
వచనంబులున్‌= వేదవ్యాసుని వాక్కులు కూడా; తలంచి= తలచుకొని; ధర్మతనయుండు= ధర్మరాజు; తమ్ములకున్‌= 
సోదరులతో; ఇట్టు+అనియెన్‌. 


తాత్సృర్యం: ఈ విధంగా (ద్రౌైపదియందు అనురక్తు లై ఉన్న తమ అయిదుగురి అభిప్రాయం తెలిసికొని, 
వేదవ్యాసునిమాటలు తలచి, ధర్మరాజు తమ్ములతో ఈ విధంగా అన్నాడు. 


క, గురువచనస్థితి మన కే। గురకును నిది పత్నిగా దగుం గావున ని 
త్తరుణిని బరిగ్రహంతము | తిరముగ; గురువచన మొండుదెటి( గేల యగున్‌. 215 


ప్రతిపదార్థం: గురు, వచన, స్థితి= పెద్దవారియొక్కమాట ఉండటంచేత; మనకు+ఏగురకునున్‌= మన ఐదుగురికి; ఇది= 
ఈ ద్రౌపది; పత్ని= భార్య; కాన్‌, తగున్‌= కాదగును; కావునన్‌= కాబట్టి; ఈ+తరుణినిన్‌= ఈ కాంతను; తిరముగా= 
స్థిరంగా; పరిగహంతము= పరిగ్రహించుదము-పెండ్లాడుదాం; గురు, వచనము= పెద్దవారిమాట; ఒండు, తెణుగు= వేరు 
విధంగా; ఏల, అగున్‌= ఎందుకు అవుతుంది. 


తాత్సర్యం: పెద్దల మాట (ప్రకారం మన ఐదుగురికి ఈమె భార్య కాదగును. కనుక ఈమెను నిశితంగా TO 
వివాహం చేసుకొందాము. పెద్దలమాట వ్యర్థం కాదుగదా! 


వ. అని పలుకుచున్న యవసరంబున. 216 
ప్రతిపదార్థం: అని= ఆప్రకారంగా; పలుకుచు+ఉన్న= మాటాడుతూఉండే; అవసరంబునన్‌= సమయంలో. 
తాత్సర్యం: అని అంటున్న సమయంలో. 

శ్రీకృష్ణ బలరాములు ధర్మరాజాదుల(జూడవచ్చుట (సం.1-183-2) 


శా. రాజకత్మీర్తులు వచ్చి కాంచి రనఘుల్‌ రాముండు గృష్టుండు న 
య్యాజామీఢు నజాతశత్రు నృపలోకారాధ్యు నుద్యద్గుణ 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 819 
భ్రాజిష్టుం దమ మేనయత్త కొడుకున్‌ బాలార్మతుల్యోజ్ఞ్వల 
Sen భ్రాతృ చతుష్కమధ్యగతు( గౌంతేయాగ్రజున్‌ ధర్మజున్‌. 217 


ప్రతిపదార్థం: రాజత్‌+కీర్తులు= (ప్రకాశిస్తున్న కీర్తికలవాళ్ళు; అనఘుల్‌= పాపం లేనివాళ్ళు: రాముండు= బలరాముడు; 
కృష్ణుండున్‌; వచ్చి; ఆ+అజామీఢున్‌= ప్రసిద్దమయిన అజామీఢునివంశంలో పుట్టినవాడిని; అజాతశ్నత్రున్‌= పుట్టబడని శత్రువులు 
కలవాడిని; నృప, లోక+ఆరాధ్యున్‌= రాజసమూహంచేత సేవింపదగినవాడిని; ఉద్యత్‌+గుణ, (భ్రాజిష్ట్యున్‌= ఉన్నత మైన 
గుణాలచేత |ప్రకాశించేవాడిని; తమ, మేనయత్త= తన మేనత్త; కొడుకున్‌= కుమారుణ్ణి; బాల+అర్క, తుల్య+ఉత్‌+జ్వలత్‌+తేజున్‌= 
బాలసూర్యునితో సమానంగా (ప్రకాశిస్తున్న తేజస్సు కలవాడిని; భ్రాతృ, చతుష్క, మధ్య, గతున్‌= తమ్ములు నలుగురిమధ్య 
ఉన్నవాడిని; కౌంతేయ+అ(గ్రజున్‌= కుంతికొడుకులలో పెద్దవాడిని; ధర్మరాజున్‌; కాంచిరి= చూచారు. 


తాత్సర్యం: ప్రకాశిస్తున్న కీర్తి కలవాళ్ళు, పాపంలేనివాళ్ళు అయిన బలరామకృష్ణులు వచ్చి - అజామీఢుని వంశంలో 
పుట్టినవాడు, శత్రువులు లేనివాడు, రాజసమూహం సేవింప తగినవాడు, ఉన్నతగుణాలతో వెలిగేవాడు, తమ 
మేనత్తకొడుకు, బాలసూర్యునితో సమానమైన ఉజ్ఞ్యలతేజస్సు కలవాడు, తమ్ములు నలుగురిమధ్యలో ఉన్నవాడు, 
కుంతికొడుకులలో పెద్దవాడు అయిన ధర్మజుడిని చూచారు. 


విశేషం: మహాభారతంలో ఇది శ్రీకృష్ణపాండవుల ప్రథమసమావేశం. నన్నయగారి వస్తుధ్వని BOS ఇది ఉత్తమ ఉదాహరణం. 
ఇది ఒక అపూర్వ (ప్రథమ సమావేశం. శ్రీకృష్ణుడు పాండవులను చూచా డని వర్లించలేదు నన్నయ. నలుగురు తమ్ముల 
నడుమనున్న ధర్మరాజును చూచినట్లు వర్లించాడు. అంతేకాదు (బ్రాహ్మణ వేషధారిగా కాక 'నృపలోకారాధ్యుడి'గా దర్శించినట్లు 
వర్ణించటం సాభిప్రాయం. శ్రీకృష్ణకృపాకటాక్షాలతో ధర్మజుడు రాజసూయాగాదులు నిర్వహించి సకల రాజలోక పూజితుడౌతా 
డని వస్తుధ్వని. 'బాలార్కతుల్యోజ్ఞ్యలత్తేజు' డనటం మరొక విశేషం. ఇక్కడినుండి ధర్మరాజు జీవితంలో ఉజ్ఞుల అధ్యాయం 
మొదలౌతున్న దని భావం. ముందుపద్యం (213)లో పాండవ పంచకం అనే సమాసం వ్యక్తులుగా వా రైదుగురైనా తత్త్యంలో 
ఒకరే అని ధ్వనింపజేస్తున్నది. అందువలననే నాయికగా (ద్రౌపది ఒక్కతే. మహాభారతంలో నాయకులు పాండవులు, అందులోనూ 
ప్రధానుడు ధర్మరాజు. భీమాదులు అనునాయకులు. అనునాయకు లంటే స్వీయ ప్రయోజనం లేకుండా (ప్రధాననాయకకార్యమే 
తమ కార్యాలుగా భావించే అద్వె తచి త్తవృత్తులు కలవారు. శ్రీకృష్ణుడు పాండవులకు దైవంవంటి మి(తుడు, గురువు, బంధువు. 
అందువలన మహాభారతంలో కృష్ణుడు ఉపనాయకుడు. స్వీయ ప్రయోజనంతోపాటు నాయక (ప్రయోజనాన్ని కూడా సాధించి 
పెట్టేవాడు ఉపనాయకుడు. ఒక్కొక్కసారి నాయకునికంటె ఉపనాయకుడు మహిమాన్వితుడు కావచ్చును. ఇటువంటి సందర్భమే 
ధర్మరాజుకు సిద్దించింది. దానివలన ధర్మరాజు ఉభయారసిద్ది అయ్యాడు. శ్రీకృష్ణుడు, పాండవులు, (ద్రౌపది, కుంతి - అనే 
పాత్రలు పాండవపక్షంలో ఇక ముందుకథలో (ప్రధానపా(త్రలు నిర్వహించబోతున్నారన్న అర్థాన్ని ధ్వనిమయం చేశాడు నన్నయ. 
(సంపా.) 


వ. కని త 80009 యతిస్నేహంబున నయ్యుధిష్టిరునకుం గుంతీదేవికి మొక్కి భీమార్హుననకుల 
సహదేవులం గౌంగిలించుకొని, పరమసమ్మదరసపూరితహృదయు లై యున్న వారల కుశలం బడిగి ధర్మరా 
జి ట్లనియె. 218 
ప్రతిపదార్థం: కని= చూచి; తమ్ము+ఎణీంగించి= తమను పరిచయం చేసికొని; అతి, స్నేహంబునన్‌= మిక్కిలి (ప్రేమతో; 


ఆ యుధిష్టిరునకున్‌= ఆ ధర్మరాజుకు; కుంతీదేవికిన్‌, (మొక్కి; భీమ+అర్జున, నకుల, సహదేవులన్‌= భీముని, అర్జునుని 
నకులుని సహదేవుని; కౌయణిలించుకొని; పరమ, సమ్మద, రస, పూరిత, హృదయులు+ఐ= మిక్కిలి ఆనంద మనే రసంచేత 


820 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిండిన హృదయాలు కలవాళ్ళయి; ఉన్నన్‌= ఉండగా; వారల= వారియొక్క; కుశలంబు= క్షేమం; అడిగి; ధర్మరాజు; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: చూచి, తమను పరిచయం చేసికొని మిక్కిలిపేమతో ధర్మజునికి, కుంతీదేవికి నమస్కరించి, 
భీమార్జుననకులసహదేవులను కౌగలించుకొని పరమానందంతో నిండిన హృదయాలతో ఉండగా, వాళ్ళను కుశల 
మడిగి ధర్మరాజు ఇట్టా అన్నాడు. 


క, kade గౌరవులకు( గడు । దవ్వయి మట్‌ విప్రవేషణారుల మయి మ 
మ్మెవ్వరు నెటుంగకుండ(గ । నివ్విధమున నున్న నెట్టు లెటింగితి రీరల్‌, 219 


ప్రతిపదార్థం: ఒవ్వమిన్‌= విరోధంచేత; కౌరవులకున్‌; కడున్‌= మిక్కిలి; దవ్వు+అయి= దూరమై; మణి= ఇంకా; విప్ర, వేష, 
ధారులము+అయి= (బ్రాహ్మణవేషాలను ధరించినవాళ్ళమై; మమ్ము+ఎవ్వరున్‌= మమ్మల్నీ ఎవరుకూడా; ఎబఖుంగక; ఉండ 
గన్‌= తెలియకుండగ; -ఈ, విధమునన్‌= ఈ విధంగా; ఉన్నన్‌= ఉండగా; ఈరల్‌+మీరు; ఎట్టులు= ఏవిధంగా; ఎటి(గితిరి= 
గుర్తించినారు? 


తాత్సర్యం: విరోధంతో కౌరవులకు మేము దూరమై, బ్రాహ్మణ వేషాలు ధరించి, మమ్మల్ని ఎవ్వరూ గుర్తించకుండ 
ఈ విధంగా ఉంటే, మీ Bèn తెలిసికొన్నారు? 


వ. అనిన నగుచు వాసుదేవుం డి ట్లనియె. 220 


ప్రతిపదార్థం: అనినన్‌= అని ధర్మరాజు అనగా; నగుచున్‌= నవ్వుతూ; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని ధర్మరాజు అనగా శ్రీకృష్ణుడు నవ్వుతూ ఈ విధంగా అన్నాడు. 


ఉ. అంబుజమిత్రు డంబుదచయాంతరితుం డగుడుం దదీయ తే 
జంబు జగజ్జ్ఞనంబులకు శక్యమె కప్ప(గ; మీరు గూఢభా 
వంబున నున్న మీదగు నవారితతేజము భూజనప్రసి 
ద్దం బగు గాక; దాని బిహితంబుగ నెవ్వరు జేయనేర్తురే. 221 


ప్రతిపదార్థం: అంబుజ, మిత్రుడు= నీటినుండి పుట్టిన పద్మాలకు స్నేహితు డైన సూర్యుడు; అంబుద, చయ, అంతరితుండు= 
మేఘ సమూహంచేత కప్పబడినవాడు; అగుడున్‌= కాగా; తదీయ, తేజంబు= అతనియొక్క తేజస్సు; జగత్‌+జనంబులకున్‌= 
లోకంలోని మానవులకు; కప్ప(గన్‌= అగుపడకుండ చేయుట; శక్యమే= సాధ్యమా; మీరు; గూఢ భావంబునన్‌= రహస్య మైన 
విధంగా; ఉన్నన్‌= ఉండగా; మీది+అగున్‌= మీకు సంబంధించినదగు; ; అవారిత, తేజము= అడ్డగింప సాధ్యం కాని తేజస్సు; 
భూ, జన, (ప్రసిద్దంబు= భూమి యందలి జనులకు తెలిసినదే; అగున్‌= జౌనుకదా!; కాక, దానిన్‌= ఆ తేజస్సును; 
పిహితంబుగన్‌= కప్పబడిన దానినిగా; ఎవ్వరున్‌= ఎవరైనను; చేయ, నేర్తురే= చేయగలరా! 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 821 


తాత్సర్యం: సూర్యుడిని మేఘసమూహం కప్పినా అతనితేజస్సును లోకంలోని జనులకు కనిపించకుండ చేయటం 
సాధ్యమా? అట్లాగే మీరు రహస్యంగా మారువేషంలో ఉన్నా, అడ్డగించ సాధ్యం కాని మ్స తేజస్సు లోకంలోని 
ప్రజలకు |ప్రసిద్దమే. దానిని అగుపడకుండ ఎవ్వరు చేయగలరు? 


విశేషం: అలం: దృష్టాంతం. పాండవులు ఎన్నో కష్టా లనుభవించి, చివరకు గొప్పగా (ద్రౌపదిని గెల్బుకొని మహానందంతో 
ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు మొదటిసారిగా కలిసి చేసిన ఈ (ప్రశంస, వారి ఆనందాన్ని అంతకు అంత పెంచటమే గాక 
వారి హృదయాలను గట్టిగా తనవశం చేసుకోగలదు. 


పాండవుల వంశాదికము నెణతింగి ర మ్మని ద్రుపదుండు ధృష్టద్యుమ్నుం బనుచుట (సం.1-184-3) 


వ. 'సకలరాజసమక్షంబున నిట్టి యతిమానుషం బయిన యద్దుతకర్మం బర్జునునక కా కన్యులకు( జేయ శక్యంబె? 
యని యెతింగితిమి; మీపరాక్రమంబ మిమ్ము నెటింగించె; నధర్మనిరతు లగు ధృతరాష్ట్రదుర్యోధనులు సేసిన 
లాక్షాగారదాహప్రయోగంబువలన విముక్తుల రయితి; రింక మీకు ల గ్గుగు' నని చెప్పి బలదేవసహితుం KAL 
వాసుదేవుం డరిగిన; నిట ద్రుపదుండు దనకూ(తునకు వరుం డైన వా( BALES యేవంశంబునవా౮డో వాని 
చరితం బెట్టిదో యెటింగి రమ్మని ధృష్టద్యుమ్ముం బనిచిన, నతండు భీమార్జున ద్రౌపదుల పిటుందన వచ్చి త న్నొజు 
లెబుంగకుండ నక్కుంభకారగ్ళ్భహంబున నుండి యంత వృత్తాంతంబు నెటింగిపోయి ద్రుపదున కి ట్లనియె.222 


ప్రతిపదార్థం: సకల, రాజ సమక్షంబునన్‌= అందరు రాజుల ఎదుట; ఇట్టి; అతిమానుషంబు+ఐన= మానవులకు సాధ్యంకాని 
దైన; అద్భుత, కర్మంబు= ఆశ్చర్యకరమైన పని; అర్జునునకు+అ+కాక= అర్జునునకు తప్ప; అన్యులకున్‌= ఇతరులకు; చేయ; 
శక్యంబె= సాధ్యమా; అని= అని; ఎటీింగితిమి= తెలిసికొంటిమి; మీ, పరా(క్రమంబు+అ=మీ పరా(క్రమమే; మిమ్మున్‌+ 
ఎటీంగించెన్‌= తెలియజేసింది; అధర్మ, నిరతులు+అగు= అధర్మంలో ఇష్టంకలవాళ్ళయిన; ధృతరాష్ట్ర, దుర్యోధనులు= 
ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు; చేసిన; లాక్షా+అగార, దాహ, ప్రయోగంబువలనన్‌= లక్కయింటిని తగులబెట్టే ప్రయత్నంనుండి; 
విముక్తులరు+అయితిరి= తప్పించుకొన్నవా ళ్ళయితిరి; ఇంకన్‌= ఇకపై; మీకు; లగ్గు= మేలు; అగున్‌= అవుతుంది; అని; చెప్పి; 
బలదేవ, సహితుండు+అయి= బలరామునితో కూడి; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; అరిగినన్‌= వెళ్లగా; ఇట; (ద్రుపదుండు= 
ద్రుపదమహారాజు; తన, కూ(తునకు= తన కుమార్తెకు; వరుండు+ఐన, వా(డు= భర్త అయిన, అతడు; ఎవ్వడో= ఎవరో; 
ఏ వంశంబున వా(డో= ఏ వంశంలోని అతడో; వాని చరితంబు= అతని చరిత్ర; ఎట్టిదో= ఎటువంటిదో; ఎణింగి= 
తెలుసుకొని; రమ్ము+అని; ధృష్టద్యుమ్నున్‌= ధృష్టద్యుమ్నుని; పనిచినన్‌= పంపగా; అతండు; ఆ ధృష్టద్యుమ్నుడు; భీమ+అర్జున, 
ద్రౌపదుల; పిఖుందన్‌+అ= భీముడు అర్జునుడు (ద్రౌపది వెనుకనే; వచ్చి; తన్నున్‌= తనను; ఒరులు= ఇతరులు; 
ఎణుంగక+ఉండన్‌= తెలియకుండ; ఆ+కుంభకార, గృహంబునన్‌= ఆ కుండలు చేసేవాని ఇంట్లో; ఉండి= విశ్రమించి; అంత, 
వృత్తాంతంబున్‌= విషయము అంతా; ఎజీంగి= తెలిసికొని; పోయి; (ద్రుపదునకున్‌; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: “అందరు రాజులముందు మానవులకు అసాధ్యమైన ఇటువంటి అద్భుతకార్యం చేయటం అర్షునునికి 
కాక ఇతరులకు సాధ్యమా? అని తెలిసికొన్నాము. మీ పరా(క్రమమే మిమ్మల్ని తెలియపరచింది. అధర్మంలో ఆసక్తి 
కలవా ళ్ళయిన ధృతరాష్ట్ర దుర్యోధనులు చేసిన లాక్షాగృహ దహనంనుండి తప్పించుకొన్నారు. ఇక మీకు మేలు 
కలుగుతుంది” అని చెప్పి బలరామునితోగూడి శ్రీకృష్ణుడు వెళ్లిపోయాడు. ఇక్కడ [ద్రుపదుడు తన పు(త్రికకు భర్త 


822 శ్రీమదాంధ్ర మహాభారతము 


అయినవాడు ఎవ్వడో? ఏ వంశంవాడో; అతనిచరిత్ర ఎటువంటిదో? తెలిసికొని ర మ్మని ధృష్టద్యుమ్ముడిని పంపాడు. 
అతడు భీమార్షునద్రౌపదుల వెనుకనే వచ్చి, ఇతరులు తనను చూడకుండ, ఆ కుమ్మరివాని యింట్లో ఉండి, 
వృత్తాంతమంతా (గ్రహించి వెళ్లి (ద్రుపదునితో ఈ విధంగా చెప్పాడు. 


సీ. అ య్యిద్దటును గృష్ట్ణన ట్లొప్ప( దోడ్మొని । చని యొక్క ముదుసలి సాని కపుడు 
మొక్కి యక్కన్యను మొక్కించి మటియొక్క । గౌరవర్షుడు పంప గడశతోడ 
నలువురు భూసురనాథగ్భహంబుల । కరిగి భైక్షము దెచ్చి యంతగూడు 
నొగిన యయ్యవ్వకు నొప్పించియున్న న । య్యవ్వయు ద్రౌపది నర్థి( బిలిచి 


ఆ. బలివిధానములకు బ్రాహ్మణాతిథులకు | నన్నకాంక్షు లైన యధ్వగులకు 
నగ్రమిందు( బుచ్చి యయ్యగ్రశేషంబు' 1 జెలువ రెండు పాళ్ళు సేయు మొనర, 223 


ప్రతిపదార్థం: ఆ+ఇద్దబును; కృష్ణన్‌= (ద్రౌపదిని; అట్టు ఒప్పన్‌= తగు విధంగా; తోడ్కొని; చని; ఒక్క, ముదుసలి, సానికి= 
ఒక ముసలి అవ్వకు; అపుడు= ఆ సందర్భంలో; మొక్కి; ఆ+కన్యను= ఆ కన్నెను; యొక్కించి= నమస్కరింపజేసి; మటి= 
పిదప; ఒక్క= ఇంకొక; గౌరవర్గుడు= తెల్లని వన్నెగలవాడు-ధర్మరాజు; పంపన్‌= ఆజ్ఞాపింపగా; కడ(కతోడన్‌= ప్రయత్నంతో; 
నలువురు= నలుగురు; భూసుర, నాథ, గృహంబులకున్‌= బ్రాహ్మణ శ్రేష్టుల ఇండ్లకు; అరిగి= వెళ్ళి; భైక్షము= భిక్షాసమూహం; 
తెచ్చి= తీసికొనివచ్చి; అంత, కూడున్‌= అంత అన్నమును; ఒగిన్‌= (క్రమముగ; ఆ+అవ్వకున్‌; ఒప్పించి= అప్పగించి; ఉన్నన్‌= 
ఉండగా; ఆ+అవ్వయున్‌= ఆ అవ్వకూడా; (ద్రౌపదిన్‌; అర్థిన్‌= ప్రీతితో; పిలిచి; చెలువ= సుందరీ; బలివిధానములకు= బలులు 
వేయుటకు; బ్రాహ్మణ+అతిథులకున్‌= (బ్రాహ్మణులైన అతిథులకు; అన్న, కాంక్షులు+ఐన= అన్నమును కోరేవా ళృ్ళయిన; 
అధ్వగులకున్‌= బాటసారులకు; ఇందున్‌= దీనిలో; అ(గ్రము= అధికభాగం; పుచ్చి= (గ్రహించి; ఆ+అగ్రశేషంబున్‌= అ(గ్రభాగం 
పోగా మిగిలిన దానిని; రెండు, పాళ్ళు; ఒనరన్‌= ఒప్పగ; చేయుము. 


తాత్సర్యం: 'ఆ యిద్దరు (భీమార్జునులు) (ద్రౌపదిని ఆ విధంగా తమవెంట పిలిచికొని పోయి, ఒక ముసలి అవ్వకు 
నమస్కరించారు. ఆ కన్యచేతకూడా యొక్కించారు. ధర్మరాజు ఆజ్ఞాపించగా పూనికతో తక్కిన నలుగురు, 
(బ్రాహ్మణ శ్రేష్టుల గృహాలకు వెళ్లి, భిక్షాసమూహాన్ని తెచ్చి, ఆ ఆహారాన్షంతా ఆ అవ్వకు అప్పగించారు. ఆ అవ్వ 
ద్రౌపదిని ఆప్యాయంగా పిలిచి, 'సుందరీ! ఇందులో అ(గ్రభాగం బలివిధానాలకు, (బ్రాహ్మణాతిథులకు, అన్నం కోరి 
వచ్చే బాటసారులకు వేరుగా ఉంచి, మిగిలినదాన్ని రెండు భాగాలు చేయు” మని చెప్పింది. 


విశేషం: భిక్షాన్నంలో కూడా అన్యులకు అ(గ్రభాగం సమర్పించే ఆర్షసంప్రదాయం అమోఘం. కోడలుగా ఇంట్లో అడుగుబెట్టిన 
ద్రౌపదికి అత్తగారైన కుంతి తనయింటి ఆచారవ్యవహారాలను, సంస్కృతి విశేషాలను తెలియజెప్పి, వాటి బాధ్యతలను ఆమెకు 
అనుభవ మయ్యేటట్టు బోధించటం ఉత్తమగృహస్థాశ్రమధర్మం. అత్తాకోడళ్ళు ఒక వంశంలో సాగే అవిచ్చిన్న సంప్రదాయాన్ని 
పోషించే ధర్మకర్త లనే భారతీయసం(ప్రదాయంకూడా ఇందులో రమణీయంగా చి(త్రించబడింది. 


క, _ వెడ[దయురంబును నన్నువ । కడుపును దృఢకరినతనువు( గల యాతని కిం 
దడర నొకపాలు వెట్టుము | వడి; నాగాయుతబలంబువా( డత డబలా! 224 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 823 
ప్రతిపదార్థం: అబలా= ఓకాంతా!; వెడద, ఉరంబునున్‌= విశాలమైన రొమ్మును; అన్నువ కడుపును= సన్నని కడుపును; 
దృఢ, కఠిన, తనువున్‌= దృఢమైన కఠినమైన దేహమును; కల= కలిగిన; అతనికిన్‌= అతనికి; ఇందున్‌+అడరన్‌= ఇందులో 
ఒప్పుగా; ఒక, పాలు= ఒక భాగం; వడి= వేగమే; పెట్టుము; అతడు= ఆ వ్యక్తి; నాగ+అయుత; బలంబువాడు= పదివేల 
ఏనుగుల బలం కలవాడు. 


తాత్సర్యం: ఓ కాంతా! విశాలమైన రొమ్ము, సన్నని కడుపు, దృఢము కఠినము అయిన దేహం కల అతనికి 
వెంటనే ఒకభాగం ఆహారం పెట్టుము. అతడు పదివేల యేనుగుల బలం కలవాడు. 


విశేషం: “అమ్మ కడుపు చూస్తుంది. ఆలు వీపు చూస్తుంది' అని సామెత. అంటే ఊరినుండి వచ్చినబిడ్డలకయే ఆకలిని 
ముందుగా గమనించి అన్నంపెట్టి ఆనందపెట్టేది తల్లి. ఊరినుండి ఏమి సంపాదించి తెచ్చాడో ముందుగా మగని వీపుమీది 
మూటను గమనించేది భార్య అని దీనిభావం. ఇల్లాలుగా బాధ్యతలు నిర్వహించటంలో (ద్రౌపది తల్లిమనసుకూడా పెంచుకొన్న 
దని చెప్పటం ఇందులో ధ్వని. బిడ్డలు పెక్కుమంది ఉన్నప్పుడు తల్లి వివేకవతి అయి వారివారి అవసరాలను గుర్తించి ఆహారం 
పెట్టటం ధర్మం. భీమునికి భిక్షలో సగం పెట్టటానికి హేతువునుకూడా కుంతి చెప్పింది. అది పక్షపాతం కా దని తెలియచెప్పింది. 
పాండవులకు భీమునిబలమే పెద్దరక్ష అని వస్తుధ్వని. (సంపా.) 


వ. “మటియు రెండగుపా లన్నలువురకుం బెట్టి తద్దుక్తశేషం బేనును నీవు నుపయోగింతి మని పంచిన; గృష్టయు 
నయ్యవ్వ పంచినరూపున నందటికుం గుడువం బెట్టి, తానును గుడిచి, దర్భపూరులు DHO యందటికు Sense 
శయనమ్ము లిమ్ముగా రచియించి, వానిపయి వారల కృష్ణాజినంబులు DO సుఖశయను లై యున్న వారి 
పాదంబులకు నుపధానభూత యై శయనించి. 225 


ప్రతిపదార్థం: మణియున్‌= ఇంకా; రెండు+అగు, పాలు= రెండవ భాగం; ఆ నలువురకున్‌= ఆ నలుగురికి; పెట్టి; 
తద్‌+భుక్త, శేషంబు= వారిచే తినబడగా మిగిలిన దానిని; ఏనును= నేనూ; నీవున్‌= నీవూ; ఉపయోగింతము= ఉపయోగిద్దాం; 
అని= అంటూ; పంచినన్‌= ఆజ్ఞాపించగా; కృష్ణయున్‌= (ద్రౌపదియు; ఆ+అవ్వ; పంచిన= ఆజ్ఞాపించిన; రూపునన్‌= తీరున; 
అందరకున్‌= అందరికీ; కుడువన్‌+పెట్టి= తినటానికి పెట్టి; తానును, కుడిచి; దర్భపూరులు= దర్భపోచలు; విద్రిచి= విదిలించి; 
అందణుకున్‌= అందరికీ; వేణువేణు+అ= విడివిడిగా; శయనమ్ములు= పడకలు; ఇమ్ముగా= (ప్రీతిగా; రచియించి= ఏర్పాటు 
చేసి; వాని, పయి= వాటిమీద; వారల, కృష్ణ+అబినంబులు= వాళ్ళవైన జింకచర్మాలు; పిచి; సుఖశయనులు+ఐ= సుఖంగా 
పడుకొన్నవా ళ్ళయి; ఉన్నన్‌= ఉండగా; వారి, పాదంబులకున్‌= వారికాళ్లకు; ఉపధాన, భూత+ఐ= దిండువంటి దై; శయనించి= 
పడుకొని. 


తాత్సర్యం: 'రెండవభాగం అన్నం ఆ నలుగురికి పెట్టి, వాళ్ళు తినగా మిగిలిన దానిని నేనూ, నీవూ ఉపయోగిద్దా' 

మని ఆజ్ఞాపించగా (ద్రౌపది ఆమె చెప్పినట్లే అందరికీ అన్నం పెట్టి, తానూ తిన్నది. దర్భగడ్డిపోచలు విదిలించి, 
Sy ౧M (2) Go 

అందరికీ వేరువేరుగా పడకలు ప్రీతితో వేసి, వాటిమీద జింకచర్మాలు పరచింది. వాళ్ళు సుఖంగా పడుకొన్న తర్వాత 

వాళ్ళపాదాలకు దిండువలె తాను పడుకొన్నది. 


ఆ. Kel దర్జపూరి పఅిపులు; భిక్షాన్న । మశన; మట్టివారి నతిముదమున 
నాదరించె( బ్రీతి; ONGKO 1 యయ్యు నేవగింపదయ్యె¢ NA 226 


824 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: కజకు, దర్భపూరి, పజిపులు= కఠినమైన దర్భగడ్డి పణుపులు; భిక్షా+అన్నము= బిచ్చమెత్తుకొని తెచ్చిన 

అన్నం; అశనము= ఆహారం; అట్టివారిన్‌= అటువంటి వాళ్లను; కృష్ణ= (ద్రౌపది; ఆది, గర్భ+ఈశ్యరి= మొదటినుండి - 
ల ౧ ac] 

గర్భంలో ఉన్నప్పటినుండి సంపద కలది; అయ్యున్‌= అయినను; అతి, ముదమునన్‌= మిక్కిలి సంతోషంతో; (ప్రీతిన్‌= 

ద్రేమతో; ఆదరించెన్‌; ఏవగింపదు+అయ్యెన్‌= అసహ్యపడదయ్యెను. 


తాత్సర్యం: దర్భగడ్డి పరుపులు; భిక్షాన్నం ఆహారం - వీటిని ఆగర్భశ్రీమంతురా లైనా (ద్రౌపది మిక్కిలి సంతోషంతో, 
ప్రేమతో ఆదరించింది కాని, ఏవగించుకొనలేదు. 


క, కడవసములు( గోలలు గ । ప్పడములు వీరలధనంబు పరికింప(గ నె 
క్కడి దేశికు లని వగవక | మడవక తనుమధ్య నిండుమనమున WOSE. 227 


ప్రతిపదార్థం: కడవసములున్‌= జింకచర్మాలూ; కోలలున్‌= దండాలూ; కప్పడములు= చినిగిన గుడ్డలూ; వీరల, ధనంబు= 
వీళ్ల ధనం; పరికింప(గన్‌= ఆలోచించగా; ఎక్కడి, దేశికులు= ఎక్కడి పెద్దలు - అనగా ఏమి భర్తలు; అని= అని తలచి; 
వగవక= దుఃఖించక; మడవక= ఏవగించక; తనుముధ్య= సన్నని నడుము కల ద్రౌపది; నిండుమనమునన్‌, ఉండెన్‌= 
నిండుమనస్సుతో ఉన్నది. 


తాత్సర్యం: బజింకచర్మాలు, దండాలు, చినిగిన గుడ్డలు - వీళ్ళ ధనాలు. ఆలోచిస్తే వీ ళ్ళేం భర్తలు? అని 
దుఃఖించక, అసహ్యపడక ద్రౌపది నిండుమనస్సుతో ఉన్నది. 


సీ, “అంత నయ్యేవురు నయ్యయికథ లొప్ప(। జెప్పచు మటి రధసింధురాశ్వ 
విషయంబులును, సమవిషమ మహావ్యూహ 1 నిర్ణేదనోపాయనిపుణవిధులు, 
నాయుధవిగ్యారహస్య ప్రయుక్తులు( | బలికిరి; పలికినబాస( జూడ 
నత్యుత్తమక్షత్రియాన్వయు లగుదురు; 1 చరిత జూడ(గ విప్రజాతు లగుదు; 


ఆ. రెటుగరాదు వారి; నీ రెండు జాతుల | వార కాని, కారు వైశ్య శూద్ర 
హీనజాతు' లనిన నెంతయు సంతస । WONG బృషతపుత్తు( డాత్మలోన. 228 


ప్రతిపదార్థం: అంతన్‌= ఆ సమయంలో; ఆ+ఏవురున్‌= ఆ ఐదుగురు; అయ్యయి, కథలు= ఆయా కథలు; ఒప్పన్‌= 
తగు ఏధంగా; చెప్పుచున్‌= చెప్పుకొంటూ; మణీ; రథ, సింధుర+అశ్య విషయంబులును= రథముల, ఏనుగుల, గుర్రాల 
సంగతులూ; సమ, విషమ, మహావ్యూహ, నిర్భేదన+ఉపాయ, నిపుణ, విధులున్‌= సమములు, విషమములు అయిన మహాయుద్ద 
వ్యూహాలను భేదించునట్టి ఉపాయాలయొక్క నిపుణ మైన పద్దతులూ; ఆయుధ, విద్యా, రహస్య, (ప్రయుక్తులున్‌= 
ఆయుధవిద్యయందలి రహస్య (ప్రయోగాలూ; పలికిరి; పలికిన, బాసన్‌= మాటాడిన మాటతీరును; చూడన్‌= పరిశీలింపగా; 
అత్యుత్తమ, క్షత్రియ+అన్న్వయులు= మిక్కిలి శ్రేష్టమయిన రాజవంశం కలవాళ్ళు; అగుదురు= అవుతారు; చరితన్‌= నడతను; 
చూడయగన్‌= గమనింపగా; విప్ర, జాతులు= (బ్రాహ్మణజాతికలవారు; అగుదురు= అవుతారు; వారిన్‌= వారలను; DEN 
గరాదు= తెలియటం సాధ్యపడదు; ఈరెండు జాతులవారు+అ= ఈ రెండుజాతులకు చెందినవారే; కాని; వెశ్య, శూద్ర, హీన, 
జాతులు, కారు; అనినన్‌= అని అనగా; పృషత; పుత్రుడు= పృషతుని కుమారు డైన (ద్రుపదుడు; ఆత్మలోనన్‌= మనస్సులో; 
ఎంతయున్‌= ఎంతో; సంతసము, అందెన్‌= సంతోషాన్ని పొందాడు. 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 825 


తాత్సర్యం: అప్పుడు ఆ ఐదుగురు ఆ యా కథలు చెప్పుకొంటూ రథాలు, ఏనుగులు, గుర్రాలు - వీటికి 
సంబంధించిన విషయాలు, సమవిషమాలైన మహాయుద్దవ్యూహాలను భేదించే ఉపాయాలలో నిపుణమైన పద్దతులు, 
ఆయుధాల రహస్య(ప్రయోగాలు మాట్లాడుకొన్నారు. మాటాడిన మాటలు చూస్తే, వాళ్ళు మిక్కిలి (శ్రేష్టమైన 
రాజవంశంవాళ్ళుగా ఉన్నారు. ప్రవర్తన చూస్తే (బ్రాహ్మణజాతివా ళృనిపిస్తుంది. వా DO స్పష్టంగా తెలిసికొనటం 
సాధ్యపడదు. కాని, వాళ్ళు ఈ రెండుజాతులవాళ్ళే! వెశ్య, శూద్ర, హీనజాతులవాళ్ళుమా(త్రం కాదు' అని తెల్పగా, 
(ద్రుపదుడు మనస్సులో మిక్కిలి ఆనందం పొందాడు. 


విశేషం: (ద్రౌపదికి స్వయంవరం (ప్రకటించిన (ద్రుపదుడు ఆశించింది ఒకటి - అయింది ఇంకొకటి. అర్జునుడు లేదా ఏ 
రాకుమారుడో మత్స్యయంత్రాన్ని భేదించి (ద్రౌపదిని చేపట్టగల డని ఆశిస్తే - ఒక (బ్రాహ్మణుడు దాన్ని కొట్టాడు; ఆమెను 
చేపట్టాడు. ఒక మహారాజ పుత్రి పేద (బ్రాహ్మణుని వెంట జీవితం పంచుకొనటానికి వెళ్ళింది. ఎంత చిత్రమైన మలుపు! 
సహజంగానే ఏ తల్లిదం(డ్రులైనా తమ పిల్ల వెళ్ళినచోట ఎలా ఉందో - అల్లుడు ఏలాంటివాడో - తెలిసికొనటానికి పరోక్షంగా 
లేదా ప్రత్యక్ష్యంగా ప్రయత్నిస్తారు. అటువంటప్పుడు ముక్కూ మొగం తెలియని ఒక (బ్రాహ్మణుని వెంట ఎక్కడికో వెళ్ళిన 
తన కూతురి స్థితిగతులు తెలిసికొనా లని (ద్రుపదుడు తహతహలాడటంలో ఆశ్చర్యమేముంది? అందుకే ఆ మహారాజు 
మొదట కొడుకును పంపాడు. పిల్లనిచ్చినవాళ్ళు తమను పరిశీలిస్తున్నా రని తెలిస్తే అత్తింటివాళ్ళు (గ్రహించే అవకాశం ఉన్నది. 
అందుకే ధృష్టద్యుమ్నుడు రహస్యంగా విషయం సేకరించి వచ్చాడు. మాటలు చూస్తే వాళ్ళు రాకుమారు లని, ప్రవర్తన చూస్తే 
బ్రాహ్మణు లని, ఇతర జాతుల వాళ్ళు ఏ మాత్రం కా రని చెప్పాడు. అంతమా(త్రాన తం(డ్రి ఉత్కంఠ ఆగుతుందా? వా 
ళ్ళెవరో వివరంగా తెలియాలికదా. అందుకే (ద్రుపదుడు మళ్ళీ తన పురోహితుడిని పంపాడు. మహాభారతంలో చిత్రమైన 
మలుపులతో సహజమనోహరంగా సాగిన కథాకథన మిది. 


వ. వెండియు వారల నిమ్ముగా నెటుంగవే(డి తనపురోహితుం బుత్తెంచినం, బురోహితుండును బ్రాహ్మణ 

సమూహంబుతోడ వచ్చి పాండవులం గని ధర్మరాజు నియోగంబున భీమసేనుచేత నర్చ్రాదివిధుల నర్ణితుం డయి 

యి ట్లనియె. 229 
ప్రతిపదార్థం: వెండియున్‌= మణియు; వారలన్‌= వాళ్లను; ఇమ్ముగాన్‌= చక్కగా; ఎజుంగన్‌= తెలియుటకై; వే(డి= (ప్రార్థించి, 
తన పురోహితున్‌; పుత్తెంచినన్‌= పంపగా; పురోహితుండును= పురోహితుడుకూడా; బ్రాహ్మణ, సమూహంబుతోడన్‌= బ్రాహ్మణ 
సమూహంతో; వచ్చి= వచ్చి; పాండవులన్‌; కని= చూచి; ధర్మరాజు= ధర్మరాజుయొక్క; నియోగంబునన్‌= ఆజ్ఞచే; భీమసేనుచేతన్‌; 
అర్థ్య+ఆది, విధులన్‌= అర్భ్యం మొదలైన పూజాపద్దతులచేత; అర్బితుండు+అయి= పూజింపబడినవా డై; ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: ఇంకా వాళ్ళవిషయం చక్కగా తెలిసికొని ర మ్మని తన పురోహితుడిని ప్రార్థించి, పంపగా, అతడు 
బ్రాహ్మణసమూహంతో వచ్చి పాండవులను చూచి - ధర్మరాజు ఆజ్ఞాపించగా భీమేనుడు ఇచ్చిన అర్భ్యాది పూజలు 
అందుకొని, ఇట్లా అన్నాడు. 


ఉ. మీ కులగోత్ర నామములు మిమ్మును నెమ్మి నెటుంగవే(డి చిం 
తాకులు డైనవా(డు ద్రుపదాధిపుః డాతనికిం బ్రియంబుగా 
నా కెటి(గింపు( డింతయు; ఘనంబుగ నద్దుతయంత్ర మత్స్యమున్‌ 
వీకున నట్టు లేసిన సువిక్రము నాతడు గోరు జూడంగన్‌, 230 


826 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మీ, కుల గోత్ర, నామములన్‌= మీయొక్క కులం గో(త్రం Ng; మిమ్ములన్‌= మిమ్మల్ని; నెమ్మిన్‌= (ప్రీతితో; 
ఎఖుంగన్‌= తెలియుటకై; వేడి= కుతూహలపడి; దుపద+అధిపు(డు= (ద్రుపద మహారాజు; చింతా+ఆకులు(డు+ఐన వా(డు= 
చింతచేత కలతచెందినవాడైనాడు; అతనికిన్‌; ప్రియంబుగాన్‌= ANA ఇంతయున్‌= అంతా; నాకున్‌+ఎటి(గింపుడు; ఘనంబుగన్‌= 
గొప్పగా; అద్భుత, యం(త్ర మత్స్యమున్‌= ఆశ్చర్యకరమైన మత్స్యయం(త్రాన్ని; వీకునన్‌= పరా(క్రమంతో; అట్టుల= ఆ విధంగా; 
ఏసిన= కొట్టిన; సువి(క్రమున్‌= మంచిపరాక్రమం కల వాడిని; ఆతడు, WEKA, కోరున్‌= ఆతడు చూచుటకై కోరుతూ 
ఉన్నాడు. 


తాత్సర్యం: మీ కులం, గోత్రం, 9, మిమ్మల్న్షిగురించి ప్రీతితో తెలిసికొనా లని (ద్రుపదమహారాజు చింతిస్తున్నాడు. 


ఆయనకు సంతోషం కలిగే విధంగా అంతా నాకు తెలియజేయండి. ఆశ్చర్యకరమైన ఆ మత్స్య్యయంత్రాన్ని తన 
పరాక్రమంతో ఆ విధంగా పడగొట్టిన మహావీరుడిని అతడు చూడగోరుతున్నాడు. 


వ. అనిన విని నగుచు ధర్మతనయుండు ద్రుపద పురోహితున కి ట్లనియె. 231 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; నగుచున్‌= నవ్వుతూ; ధర్మతనయు(డు= ధర్మరాజు; (ద్రుపద, పురోహితునకున్‌; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అనగా విని నవ్వుతూ ధర్మరాజు (దుపదపురోహితునితో ఈ విధంగా అన్నాడు. 


క, ఇవ్వైహాయసలక్ష్యం । బివ్విలు మోపెట్టి నెట్టనేసిన వీరుం 

డివ్వనితకు వరు డగు నని । నెవ్వగ మీ రాజు చులక నియమము DOS. 232 
ప్రతిపదార్థం: ఈ+వైహాయస, లక్ష్యంబు= ఈ ఆకాశమందలి KN; ఈ+విలున్‌= ఈ ధనుస్సును; మోపెట్టి= ఎక్కుపెట్టి; 
నెట్టన్‌= (క్రమముగ; ఏసిన= కొట్టిన; వీరుండు; ఈ+వనితకు= ఈ (ద్రౌపదికి; వరుడు= మగడు; అగున్‌= అవుతాడు; అని; 
నెవ్వగన్‌= నిండైన ఆలోచనతో; మీ, రాజు; చులక, నియమము= సులువైన ఏర్పాటు; చేసెన్‌. 
తాత్సర్యం: 'ఈ ఆకాశ మత్స్య్యయంట్రాన్ని, ఈ విల్లు ఎక్కుపెట్టి కొట్టినవీరుడు ఈ వనితకు భర్త అవుతాడు'- 
అని మీ (ద్రుపదమహారాజు ఎంతో ఆలోచించి సులువైన నియమం చేశాడు. 


తే. అతని నియమించి నట్లు యయ్యంత్ర మేసి 1 owa డిక్కన్య( బడసె నుర్వీశు లొద్ద; 
నేల మమ్ము దా SOMA? నెఠి(గి యేమి | సేయువాC డింక మీ పతి సెప్పమయ్య! 233 


ప్రతిపదార్థం: అతని, నియమించిన +అట్టుల+అ= అతనియొక్క నియమించినట్టుగ = అనగా అతడు చెప్పినట్లు; 
ఆ+యం(త్రము; ఏసి= పడగొట్టి; ఈత(డు; ఊర్సీ+ఈశుల+ఒద్దన్‌= రాజుల ఎదుట; ఈ+కన్యన్‌; పడసెన్‌= పొందాడు; మీ, 
పతి= మీ రాజు; ఏల= ఎందుకు; మమ్మున్‌= మమ్మల్ని; తాన్‌= తాను; ఎటిగౌడున్‌= తెలియగోరుతున్నాడు; ఇంకన్‌= ఇకపై; 
DAS తెలిసికొని; ఏమి, చేయువా(డు= ఏమి చేయగలవాడు; చెప్పుము+అయ్య. 


తాత్సర్యం: అతడు చెప్పినట్లే ఆ మత్స్యయంటత్రాన్ని పడగొట్టి ఇత డీ కన్యను రాజు లందరి సమక్షంలో పొందాడు. 
ఇక మీ రాజు మమ్మల్ని తెలిసికొనటం యెందుకు? తెలిసికొని ఏం చేస్తాడు? చెప్పండి. 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 827 


క, _బలహీను( డైన వానికి 1 నలవియె? మోపెట్టి తివియ న క్మార్ముకముం; 
గులహీనున కకృ్ళతాస్తున । కలవియె? యా లక్ష్యమేయ? నశ్రమలీలన్‌. 234 


ప్రతిపదార్థం: బలహీను(డు+ఐన, వానికిన్‌ = బలము లేనివానికి; ఆ+కార్యుకము= ఆ విల్లును; మోపెట్టి= ఎక్కుపెట్టి; 
తివియన్‌= లాగుట; అలవియె= శక్యమా; కులహీనునకున్‌= కులంతక్కువవానికి; అకృత+అస్రునకున్‌= నేర్వబడని అస్త్రములు 
కలవానికి - అంటే అస్ర్రవిద్య తెలియనివానికి; ఆ, లక్ష్యము = ఆ గుటీని; అశ్రమలీలన్‌= (శ్రమలేని విలాసంతో; ఏయన్‌= 
కొట్టటం; అలవియే= సాధ్యమా! 


తాత్సర్యం: ఆ విల్లును ఎక్కుపెట్టి లాగటం బలహీను డైనవానికి సాధ్యమౌతుందా? కులహీనుడికి, అస్త్ర విద్య 
నేర్వనివాడికి ఆ లక్ష్యాన్ని (మత్స్యయం(త్రాన్ని) అనాయాసంగా కొట్టటం సాధ్య మౌతుందా? 


పాండవులు ద్రుపదమహారాజు గృహంబునకు( బోవుట (సం.1-185-25) 


వ. “మీ రాజు మనోరథంబు సఫలం బయ్యె వగవ WO? యనిన ధర్మరాజుపలుకు విని పురోహితుండు వోయి 
ద్రుపదున కెటింగించిన; ద్రుపదుండు ధృష్టద్యుమ్నుం జూచి 'చాతుర్వర్థ్యోచితంబు లయిన రథంబులు గొనిపోయి 
వారల దోడ్మొని రమ్మని పంచిన వా(డును నాక్షణంబ పాండవుల పాలికి వచ్చి 'యీరథంబు లెక్కి మారాజునొద్దకు 
రంి' డనిన( బాండవులు రాజయోగ్యంబు లయి రత్నాంచితంబు లయిన కాంచన రథంబు లెక్కి కుంతీదేవిని, 
ద్రౌపదిని నొక్కరథం బెక్కించి తోడ్కొని ధృష్టద్యుమ్నుతో ద్రుపదరాజనివేశంబున కరుగుదెంచునంత ద్రుపదుండును 
వారల కనేకవిధంబు లైన వస్తువు లతిప్రీతిం బుత్తెంచినం బరార్థ్యంబు లైన యొండువస్తువుల( బరిగ్రహింపక 
సాంగ్రామికంబు లైన యసిచర్మకార్ముకబాణతూణీరరథవరూథ వాజివారణ నివహంబుల( బరిగ్రహించి 


తనయొద్దకు వచ్చువారి. 235 


ప్రతిపదార్థం: మీ, రాజు; మనోరథంబు= కోరిక; సఫలంబు+అయ్యెన్‌= సఫలం అయింది; వగవన్‌+ఏల= చింతించటం 
ఎందుకు; అనినన్‌= అనిఅనగా; ధర్మరాజు పలుకు; విని; పురోహితుండు; పోయి; (ద్రుపదునకున్‌; ఎణింగించినన్‌= తెలుపగా; 
ద్రుపదుండు= (ద్రుపదుడు; ధృష్టద్యుమ్నున్‌= ధృష్టద్యుమ్నుడిని; చూచి= కాంచి; చాతుర్వర్ల్య+ఉచి తంబులు= నాలుగుజాతులవారికి 
తగినవి; అయిన= అయినటువంటి; రథంబులు; కొనిపోయి= BRATA; వారలన్‌= వాళ్లను; తోడ్కొని= తీసికొని; 
రమ్ము+అని= రమ్ము అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; వా(డునున్‌= ఆ ధృష్టద్యుమ్నుడుకూడా; ఆ, క్షణంబు+అ= ఆ క్షణమే; 
పాండవుల, పాలికిన్‌= పాండవుల దగ్గరకు; వచ్చి; ఈ, రథంబులు+ఎక్కి; మా, రాజు, ఒద్దకు; రండు; అనినన్‌; పాండవులు; 
రాజ యోగ్యంబులు+అయి= రాజులకు తగిన వై; రత్న+అంచితంబులు+అయిన= రత్నములచేత ఒప్పుచున్న వైన; కాంచన, 
రథంబులు= బంగారు తేరులు; ఎక్కి; కుంతీదేవిని; ద్రౌపదిని; ఒక్క, రథంబు= ఒక్క తేరుపై; ఎక్కించి= ఎక్కునట్టు చేసి; 
తోడ్కొని= తీసికొనివచ్చి; ధృష్టద్యుమ్నుతో; (ద్రుపదరాజ= (ద్రుపదరాజునియొక్క; నివేశంబునకున్‌= (ద్రుపదమహారాజుయొక్క 
నివాసానికి; అరుగుదెంచున్‌+అంత= వస్తుండగా; (ద్రుపదుండును= (ద్రుపద మహారాజుకూడ; వారలకున్‌= వాళ్లకు; అనేక, 
విధంబులు+ఐన= అనేకరకాలైన; వస్తువులు= కానుకలైన పదార్థాలు; అతి, ప్రీతిన్‌= అమితమైన సంతోషంతో; పుత్తెంచినన్‌= 
పంపగా; పరార్థ్యంబులు+ఐన= శశ్రేష్థము లైన; ఒండు, వస్తువులన్‌= ఇతర వస్తువులను; పరి(గ్రహింపక=తీసుకొ నక; 
సాం(గ్రామికంబులు+ఐన= యుద్దానికి సంబంధించిన వైన; అసి, చర్మ, కార్ముక, బాణ, తూణీర, రథ, వరూధ, వాజి, వారణ, 
నివహంబులన్‌= కత్తులయొక్క, డాలులయొక్క, విండ్డయొక్క, బాణాలయొక్క, అమ్ములపొదులయొక్క, రథాలయొక్క, 


828 శ్రీమదాంధ్ర మహాభారతము 


రథములమీది కప్పులయొక్క, గుర్రాలయొక్క, ఏనుగులయొక్క సమూహాలను; పరిగ్రహించి=తీసికొని; తన ఒద్దకు= తన 
దగ్గరకు; వచ్చువారిన్‌= వస్తూ ఉన్న పాండవులను. 


తాత్సర్యం: 'మీ రాజుకోరిక సఫలమైనది. విచారించటం ఎందుకు? అని ధర్మరాజు పల్కగా విని, పురోహితుడు 
వెళ్ళి ద్రుపదునికి తెలియజేశాడు. అతడు ధృష్టద్యుమ్నుడిని చూచి, 'నాలుగుజాతులవాళ్ళకు ఉచితా లైన రథాలను 
తీసికొనివెళ్ళి, వాళ్ళను తోడ్కొని రమ్మని ఆజ్ఞాపించాడు. అతడు తత్‌క్షణమే పాండవులదగ్గరకి వెళ్ళి; “ఈ రథా 
లెక్కి మా రాజు దగ్గరికి రండి' అని పల్కగా, వాళ్ళు రత్నాలు పొదిగినవి, రాజులకు తగినవి అయిన బంగారు 
రథాలెక్కి కుంతీదేవిని, (ద్రౌపదిని ఒక రథంలో కూర్చోబెట్టి తోడ్కొని ధృష్టద్యుమ్నునితో గూడి ద్రుపదమహారాజు 
ఇంటికి వచ్చారు. అప్పుడు [ద్రుపదుడు వాళ్ళకు అనేకవిధాలైన వస్తువులను మిక్కిలి (ప్రేమతో పంపాడు. వాటిలో 
శ్రేష్టాలైన ఇతర వస్తువులను పరిగ్రహించక, యుద్దసంబంధాలైన కత్తులు, డాలులు, ధనుస్సులు, బాణాలు, అమ్ముల 
పొదులు, రథాలు, రథంమీదికప్పులు, గుర్రాలు, ఏనుగులు - వీటి సమూహాలను మా(త్రమే స్వీకరించారు. ఈ 
విధంగా స్వీకరించి తనదగ్గరకు వస్తున్న పాండవులను. 


విశేషం: ధర్మరాజు గంభీరుడు; వాగ్మి; కార్యచతురుడు అని ఈ ఘట్టం నిరూపిస్తున్నది. తననుగురించి సాటివాడైన 
ద్రుపదరాజుకే చెప్పుతాడు కాని ఇతరులకు చెప్పని ఆత్మాభిమాని. 'మీరాజు పెద్దగా ఆలోచించి ఈ చిన్న నియమాన్ని పెట్టా' 
డని తన బౌన్నత్యాన్ని తెలిపాడు. నియమమే ముఖ్య మన్నాడు. కాని (ద్రుపదుడు ఇతర వివరాలను (ప్రకటించలేదుకదా. 
నియమం (ప్రకారం (ద్రౌపదిని గెలుచుకొన్న తరువాత వివరాలను గురించి విచారించి దుఃఖించటం ఎందుకని పలికి వివేకాన్ని 
ప్రదర్శించాడు. అంతటి బలపరా(క్రమాలను (ప్రదర్శించినవాళ్ళు సామాన్యులు కా రని తెలిసికొనటం సులభమేకదా? అని 
విజ్ఞత ప్రదర్శించాడు. చివరకు ముక్తాయింపుగా “మీ రాజుమనోరథం సఫలం అయ్యింది. ఇంకా చింతించడం దేనికి”? అని 
అన్నాడు. ఈ వాక్యం ధర్మరాజు నైపుణ్యాన్ని (ప్రదర్శిస్తున్నది. పైకి చూస్తే అనుకొన్నట్ల్టుగా మత్స్య్యయం(త్రం భేదించి కన్యను 
వివాహమాడ గలిగిన వరుడు దొరికాడు. (ద్రుపదునికోరిక తీరిం దని భావం. లో నారసి చూస్తే “అర్షునునికే (ద్రౌపది నిద్దా 
మని (ద్రుపదుని మనోరథంకదా! అది తీరింది. ఇంకా విచారమెందుకు? అని రమణీయార్థం. ఈ రెండర్భాలలో ధర్మజుని 
అంతరార్థాన్ని తెలుసుకుందా మని (ద్రుపదుడు రథాలను పంపాడు. వివిధ వస్తువులను కానుకలుగా పంపాడు. ధర్మజుడు 
తాము (బ్రాహ్మణులం కా మని, సుక్షత్రియుల మని తమ చర్యలద్వారా వ్యక్తం చేశాడు. వస్తుధ్వని సహజంగా పండిన 
కథాశిల్పక్షేత్రం ఈ ఘట్టం. (సంపా.) 


సీ. అజినోత్తరీయుల EWO బ్రహ్మ । తేజుల సముదితాదిత్యసముల 
నాజానులంబి మహాబాహుపరిఘుల | నత్యున్నతాంసుల నతివిశాల 
DHO నవిరళవ్యాయామ ధృడ కరి 1 నాంగుల వృషభాక్షు లయిన వారి 
బాండుకుమారుల భరతవంశేశుల( । జూచి WPA, సుహృదమాత్య 


ఆ. బంధుజనులతోడ( బరమవిద్వన్మహీ | సురగణంబుతోడ సోమకుండు 
గరము సంతసిల్లె ఘనుల నత్యుత్తమ । క్షత్రవంశవరులC గా నెటింగి. 236 


ప్రతిపదార్థం: అజిన+ఉత్తరీయులన్‌= బింకచర్మం పైగుడ్డగా కలవాళ్ళను; అతి, సంభృత, (బ్రహ్మ, తేజులన్‌= మిక్కిలిగా 
భరించబడిన (బ్రహ్మతేజస్సు కలవాళ్ళను; సముదిత+ఆదిత్య, సములన్‌= ఉదయించిన సూర్యుడితో సమానమైనవాళ్ళను; 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 829 


ఆజాను, WON, మహాబాహు; పరిఘులన్‌= మోకాలివరకు ద్రేలాడుతున్న ఇనుపగుదియలవంటి పెద్దబాహువులు కలవాళ్ళను; 
అతి+ఉన్నత+అంసులన్‌= మిక్కిలి ఎత్తైన భుజశిఖరాలు కలవాళ్ళను; అతి, విశాల, వక్షులన్‌= మిక్కిలి వెడ ల్పయిన 
రొమ్ములు కల వాళ్ళను; అవిరళ, వ్యాయామ, దృఢ, కఠిన+అంగులన్‌= ఎడతెగని వ్యాయామంచేత గట్టిపడి కఠినా లైన 
అవయవాలు కలవాళ్ళను; వృషభ+అక్షులు+అయిన, వారిన్‌= ఆబోతు కన్నులవంటి కన్నులు కలవాళ్ళను; భరత వంశ+-ఈశులన్‌= 
భరతవంశరాజులను; ఘనులన్‌= గొప్పవాళ్ళను; పాండు, కుమారులన్‌= పాండవులను; చూచి= కనుగొని; సోమకుండు= 
ద్రుపదుడు; అతి+ఉత్తమ, క్షత్ర, వంశ, వరులన్‌+కాన్‌= మిక్కిలి (శ్రేష్టమైన క్షత్రియవంశమందు పుట్టిన శ్రేష్ణులుగా; ఎటింగి= 
తెలిసికొని; సుత, భ్రాతృ, సుహృత్‌+అమాత్య, బంధుజనుల తోడన్‌= కొడుకులతో; తమ్ములతో, స్నేహితులతో, మంత్రులతో, 
బంధువులతో; పరమ, విద్వత్‌+మహీసుర, గణంబుతోడ= గొప్పవిద్వాంసు లైన (బ్రాహ్మణసమూహంతో; కరము= మిక్కిలి; 
సంతసిల్లెన్‌= సంతోషించాడు. 


తాత్సర్యం: బింకచర్మం ఉత్తరీయంగా కలవాళ్ళు, అత్యధికమైన [బ్రహ్మతేజస్సు కలవాళ్ళు, ఉదయించిన సూర్యుడితో 
సమానులైనవాళ్ళు, మోకాలివరకు (వ్రేలాడే ఇనుపగడియలవంటిచేతులు కలవాళ్ళు; మిక్కిలి ఎత్తెన భుజశిఖరాలు 
కలవాళ్ళు, అతివిశాలమైన వక్షస్థలం కలవాళ్ళు, ఎడతెగని వ్యాయామంతో గట్టిపడి, కఠినమైన అవయవాలు కలవాళ్ళు, 
ఆబోతుకన్నులవంటికన్నులు కలవాళ్ళు, భరతవంశరాజులు, ఘనులు అయిన పాండుకుమారులను చూచి, వాళ్ళు 
అత్యుత్తమక్షత్రియవంశశ్రేష్టు లని తెలిసికొని - పుత్రులతో, తమ్ములతో, మిత్రులతో, మంత్రులతో, బంధువులతో, 
మహావిద్యాంసులైన (బ్రాహ్మణసమూహాలతో కలిసి ద్రుపదుడు మిక్కిలి సంతోషించాడు. 

విశేషం: ఆబోతుకన్నులు గుం[డంగా-ఎర్రగా అందంగా ఉంటాయి. పాండవులకన్నులు అంత పౌరుషవంతంగా, అందంగా 

ఉన్నాయి. 

వ. 'మటియుం దనయొద్దకు వచ్చి యశంకితు లయి క్షత్రియోచితంబు లైన మహార్ణాసనంబుల నున్నవారల 
రాజపుత్తులంగా నెఖింగియు, సంశయాపనోదనపరుండై ధర్మతనయునకు ద్రుపదుం డి ట్లనియె 'నయ్యా! మీరు 
క్షత్రియులరో బ్రాహ్మణులరో మాయావు లయి క్రుమ్మరుచున్న మంత్రసెద్దులరో కాక కృష్ణాపరిగ్రహణార్థంబు దివంబున 
నుండి వచ్చిన దివ్యులరో యెబుంగము; మాకు సందేహం బయి యున్నయది; మీ కలరూ పెటింగి కాని యిక్కన్య 
వివాహంబు DADI మనిన ద్రుపదునకు ధర్మతనయుం డి ట్లనియె. 237 


ప్రతిపదార్థం: మణజియున్‌= ఇంకనూ; తన, ఒద్దకు వచ్చి= తన కడకు వచ్చి; అశంకితులు+అయి= జంకులేనివాళ్ళయి; 
క్షత్రియ+ఉచితంబులు+ఐన= రాజులకు తగినవైన; మహా+అర్ష+ఆసనంబులన్‌= ఉత్తమా లైన ఆసనములందు; ఉన్న= 
ఉండేవాళ్ళను; రాజపు(త్రులన్‌, కాన్‌= రాజకుమారులుగా; ఎజింగియు= తెలిసికొనియు; సంశయ+అపనోదన, పరుండు+ఐ= 
సందేహాన్ని తీర్చుకొనటమే (ప్రధానంగా కలవా డై; ధర్మ, తనయునకున్‌= ధర్మరాజునకు; (ద్రుపదుండు; ఇట్టు+అనియెన్‌; 
అయ్యా; మీరు= తమరు; క్షత్రియులరో= రాజులో; బ్రాహ్మణులరో= (బ్రాహ్మణులో; మాయావులు+అయి= మాయచేయువా 
Yoni (క్రుమ్మరుచున్న= తిరుగుచున్న; మం(త్ర, సిద్దులరో = మంత్రసిద్ధి కలవారో; కాక; కృష్ణా పరిగ్రహణ+అర్థంబు= 
కృష్ణను (ద్రౌపది) పెండ్లాడటం కొరకు; దివంబున నుండి= స్వర్గం నుండి; వచ్చిన= విచ్చేసిన; దివ్యులరో= దేవతలో; 
ఎణుంగము; మాకున్‌= మాకు; సందేహంబు+అయి+ఉన్న+అది= సంశయం కలిగి ఉన్నది; అది; మీ, కలరూపు= మీ 
నిజరూపం; ఎటింగి= (గ్రహించి; కాని= తప్ప; వివాహంబు= పెండ్లి; చేయనేరము= చేయజాలము; అనిన= అని అనగా; 
(ద్రుపదునకున్‌= (ద్రుపదమహారాజుకు; ధర్మతనయుండు= ధర్మజుడు; ఇట్టు+అనియెన్‌. 


830 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అంతేకాక, తన దగ్గరికి వచ్చి జంకులేక క్షత్రియులకు తగిన ఉన్నతాసనాలపై కూర్చొన్న పాండవులను- 
రాజపుత్రులుగా తెలిసికొన్నప్పటికి, సందేహం తీర్చుకొనా లని (ద్రుపదుడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు - “అయ్యా! 
మీరు క్షత్రియులో? బ్రాహ్మణులో? మాయావు లై తిరుగుతున్న మం(త్రసిద్దులో? లేక ద్రౌపదిని వివాహ మాడటానికి 
దేవలోకంనుండి దిగివచ్చిన దేవతలో? తెలియడంలేదు. మాకు సందేహంగా ఉన్నది. మీ నిజస్థితి తెలిసికొని కాని 
ఈ కన్యకు వివాహం చేయలేము” అని (ద్రుపదుడు పల్కగా అతనితో ధర్మరాజు ఇట్లా అన్నాడు. 


$. క్షత్రియులము, పాండుప్రియ | పుత్తుల; మే నగ్రజుండ, భూనుతులు మరు 
త్పుత్రారునయము లమల చ । రిత్రులు నలువురును వీ రరిందము లెందున్‌. 238 


ప్రతిపదార్థం: క్షత్రియులము, పాండు, ప్రియపుత్రులము= క్షత్రియులము, పాండురాజాయొక్క ప్రియమైన కుమారులం; 
ఏన్‌= నేను; అ(గ్రజాండు+అ= ముందుపుట్టినవాడను; భూ, నుతులు= భూమియందు కొనియాడబడినవాళ్ళు; మరుత్‌+ 
DEH, యములు= వాయుపు(త్రుడైన భీముడు, అర్జునుడు, కవ లైన నకులసహదేవులు; వీరు; నలువురును; అమల, 
చరిత్రులు= నిర్మలమైన నడవడి కలవాళ్ళు; ఎందున్‌= ఎక్కడైన; అరిందములు= శత్రువులను జయించేవాళ్ళు. 


తాత్సర్యం: మేము క్షత్రియులం. పాండురాజు ప్రియపుత్రులం. నేను పెద్దవాడను. లోకంకొనియాడే భీమార్జున 
నకులసహదేవు లైన వీళ్ళు నలుగురు నిర్మలమైన నడవడి కలవాళ్ళు. ఎక్కడైనా శత్రువులను జయించగలవాళ్ళు. 


వ. “వీరు కుంతీమహాదేవు' లని తన్నునుం దమ్ములనుం దల్లిని నెజింగించిన, ద్రుపదుం డతిహర్షరసావేశపరవశుం 
డయి పెద్దయుం బ్రొద్దునకు( దెలిసి, యానందజలభరితనయనుం డగుచు 'నా పుణ్యంబున లాక్షాగ్భృహదాహం 
బువలన విముక్తుల రయితి' రని సంతసిల్లి తద్ద్భృత్తాంతం బంతయు ధర్మతనయునివలన విని, ధృతరాష్ట్ర 
దుర్యోధనుల నిందించి, సామప్రియభాషణంబుల నభీష్టసత్మారంబులను వారిం బూజించి, యొక్కనా(డు 
పుత్తమిత్రామాత్య బాంధవబ్రాహ్మణపరివృతుం డయి ద్రుపదుండు సుఖాసీను లయి యున్న పాండవుల కి ట్లనియె. 

239 


ప్రతిపదార్థం: ఏరు, కుంతీమహాదేవులు= కుంతీమహాదేవిగారు; అని= అని; తన్నునున్‌= తనను; తమ్ములనున్‌= తమ్ముళ్లను; 
తల్లినిన్‌= తల్లిని; ఎణీంగించినన్‌= తెలుపగా; (ద్రుపదుండు; అతి, హర్ష రస+ఆవేశ, పరవశుండు+అయి= మిక్కిలి ఆనంద 
రసముయొక్క కూడికచే మైమరచినవాడై; పెద్దయున్‌+(ప్రొద్దునకున్‌, తెలిసి; ఆనంద, జల, భరిత, నయనుండు+అగుచున్‌= 
సంతోషంచేత కలిగిన కన్నీటితో నిండిన కన్నులు కలవాడౌతూూ; నా, పుణ్యంబునన్‌= నా అదృష్టంవలన; లాక్షా, గృహ, 
దాహంబువలనన్‌= లక్కఇంటి నిప్పునుండి; విముక్తులరు= బయటపడినవారు; అయితిరి= అయినారు; అని=అని; సంతసిల్లి= 
సంతోషించి; తద్‌+వృత్తాంతంబు= ఆ కథను; అంతయున్‌= అంతా; ధర్మతనయునివలనన్‌= ధర్మరాజువల్ల; విని; ధృతరాష్ట్రుని, 
దుర్యోధనుల= ధృతరాష్ట్ర, దుర్యోధనుని; నిందించి= తూలనాడి; సామ, ప్రియ భాషణంబులన్‌= మంచిఇష్టమైన మాటలతో; 
అభీష్ట సత్కారంబులను= మిక్కిలి ప్రియాలైన సమ్మానాలచేత; వారిన్‌, పూజించి; ఒక్కనా(డు= ఒకనాడు; పుత్ర, మిత్ర+అమాత్య, 
బాంధవ, (బ్రాహ్మణ, పరివృతుండు+అయి= పుత్రులతో, మిత్రులతో, మంత్రులతో, బంధువులతో, బ్రాహ్మణులతో చుట్టబడినవాడై; 
ద్రుపదుండు= ద్రుపదమహారాజు; సుఖ+ఆసీనులు+అయి= సుఖంగా కూర్చున్న వాళ్ళయి; ఉన్నన్‌= ఉండగా; పాండవులకున్‌; 
ఇట్టు+అనియెన్‌. 


ఆదిపర్వము - సప్రనూశ్వాసము 831 


తాత్సర్యం: ఏరు కుంతీమహాదేవులు’ అని తనను, తమ్ములను, తల్లిని తెలియజేయగా - [ద్రుపదుడు - అత్యధిక 
సంతోష రసావేశంలో మైమరచి, చాలాసేపటికి తేరుకుని, ఆనందబాష్పాలతో నిండిన కళ్ళతో 'నా పుణ్యం వలన 
లాక్షాగృహదహనంనుండి మీరు తప్పించుకొన్నారు' అని సంతోషించి, ఆ కథనంతా ధర్మరాజువలన విని, 
ధృతరాష్ట్రదుర్యోధనులను నిందించి, ఇంపైన మాటలతో, ఇష్టమైనసమ్మానాలతో వాళ్ళను పూజించాడు. తరువాత 
ఒకరోజు పుత్రులతో, మిత్రులతో, మంత్రులతో, బంధువులతో, బ్రాహ్మణులతో కూడి (ద్రుపదుడు సుఖాసీను లై 
ఉన్న పాండవులతో ఇట్లా అన్నాడు. 


క, _ సుత్రామపుత్తు డభిజన । పాత్రుండు, విచిత్ర వీర్యుపాత్తు(డు, శుభ చా 
రిత్రుం డీ విజయు(డు మ । త్పుత్రికి వరు( డయ్యె నెట్టి పుగ్యోదయమో! 240 


ప్రతిపదార్థం: సుత్రామ, పుత్రుడు= ఇంద్రునియొక్క కుమారుడు; అభిజన, పా(త్రుండు= వంశానికి తగినవాడు; విచిత్రవీర్యు, 
పౌత్రుండు= విచిత్రవీర్యుని మనుమడు; శుభ, చారిిత్రుండు= మంచి నడవడి కలవాడు; ఈ, విజయు(డు= ఈ అర్జునుడు; 
మత్‌+పు త్రికి= నా యొక్క కూతురికి; వరు(డు+అయ్యెన్‌= భర్త అయ్యాడు; ఎట్టి, పుణ్య+ఉదయమో= ఎంతటి పుణ్యముయొక్క 
అతిశయమో. 


తాత్సర్యం: ఇం(ద్రునికుమారుడు, జన్మించిన వంశానికి తగినవాడు, విచిత్రవీర్యుని మనుమడు, మంచినడవడి 
కలవాడు అయిన ఈ అర్జునుడు నాకుమార్తెకు భర్త అయ్యాడు. నా భాగ్య మేమన గలను? 


వ. ‘స్వయంవర లబ్ద యయిన యి క్కన్యక నర్జునుండు ధర్ష్మవిధిం బాణిగ్రహణంబు సేయువా? డనిన ద్రుపదునకు 
ధర్మతనయుం డి ట్లనియె; 'నది యె? ట్లేను వివాహం బైన బదంపడి భీమసేనుండు వివాహం బయిన మణి 
యర్జునుండు వివాహం బగుగాక! ముంద రర్జునునకు( బాణిగ్రహణంబు సేయ నె ట్లగు?' ననిన ద్రుపదుండు 
ధర్మతనయున కి ట్లనియె. 241 


ప్రతిపదార్థం: స్వయంవర, లబ్ద+అయిన= స్వయంవరమునందు పొందబడిన దైన; ఈ+కన్యకన్‌; అర్జునుండు; ధర్మవిధిన్‌= 
ధర్మప్రకారంగా; పాణిగ్రహణంబు, చేయువా(డు= పెండ్లిచేసికొంటాడు; అనినన్‌= అని అనగా; (ద్రుపదునకున్‌= (ద్రుపదునితో; 
ధర్మతనయుండు; ఇట్టు+ అనియెన్‌; అది, ఎట్టు= అది ఏ విధంగా!; ఏను= నేను; వివాహంబు+ఐనన్‌= పెళ్ళి చేసుకొంటే; 
పదంపడి= తరువాత; భీమసేనుండు; వివాహంబు+అయిన= వివాహం కాగా; మణీ= అటుపై; అర్జునుండు; వివాహంబు+ 
అగున్‌+కాక; పెండ్లాడతాడు కాని; ముందర= ముందుగా; అర్జునునకున్‌= అర్జునునికి; పాణి గ్రహణంబు= పెండ్లి; చేయన్‌= 
చేయుట; ఎట్టు+అగున్‌= ఏ విధంగా అవుతుంది; అనినన్‌= అని అనగా; (ద్రుపదుండు; ధర్మతనయునకున్‌= ధర్మరాజుతో; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'స్వ్యయంవరంలో లభించిన ఈ కన్యకను అర్జునుడు ధర్మపద్దతిలో వివాహం చేసికొంటాడు' అని 
(ద్రుపదుడు పల్కగా; ధర్మరాజు ఇట్లా అన్నాడు * అదెలా ఏలవుతుంది? నేను పెళ్లాడిన తర్వాత భీమసేనుడు 
పెళ్లాడతాడు. తరువాత అర్ష్జునుడు. ముందుగానే అర్జునుడు పెళ్లాడటం ఎట్టా జరుగుతుంది? అనగా [ద్రుపదుడు 
ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 


832 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. “అట్ల యగునేని యిక్కన్య నభిమతముగ | వసుమతీనాథ | నీవ వివాహ మగుము; 
ధర్మమార్గ మెవ్వరికిని దప్ప నగునె?' । యనిన నాతని కనియె ధర్మాత్మజుండు. 242 
ప్రతిపదార్థం: అట్టు+అ= ఆ విధంగానే; అగున్‌=ఏని= అయ్యే పక్షంలో; -ఈ+కన్యన్‌= ఈ కన్నెను; వసుమతీనాథ= ఓ 
రాజా; నీవు+అ= నీవే; అభిమతముగన్‌= ఇష్టముగా; వివాహము+అగుము= పెండ్లిచేసుకో; ధర్మ, మార్గము= ధర్మమార్గాన్ని; 
ఎవ్వరికిన్‌= ఎవ్వరికైనను; తప్పన్‌+అగునె= తప్పవచ్చునా; అనినన్‌= అని అనగా; ధర్మ+ఆత్మజుండు= ధర్మరాజు; అతనికిన్‌, 
అనియెన్‌= ఆ ([ద్రుపదునితో ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: 'అట్లయితే ఓ రాజా! నీ ఇష్టప్రకారం ఈ కన్యను నీవే వివాహం చేసికొమ్ము. ధర్మమార్గం ఎవరూ 
తప్పురాదు కదా! అని (ద్రుపదుడు చెప్పగా, ధర్మరాజు అతనితో ఇట్లా అన్నాడు. 
వ. “ఏన కా, దిక్కన్యక నే మేవురము వివాహం బయ్యెద; WERE, నియోగం బిట్టిద; యది మాకు నలంఘనీయం' 
బనిన విని విస్మితుం డై ద్రుపదుం డి ట్లనియె. 243 
ప్రతిపదార్థం: ఏను+అ= నేనొక్కడినే; కాదు= కాదు; ఈ+కన్యకన్‌= ఈ కన్నెను; ఏము= మేము; ఏవురము= ఐదుగురం; 
వివాహంబు+అయ్యెదము= Bob చేసుకొంటాము; అస్మద్‌+మాతృ, నియోగంబు+ఇట్టిది+అ= మాతల్లి ఆజ్ఞ ఇట్టిదై ఉన్నది; 


అది= ఆ ఆజ్ఞ; మాకున్‌= మాకు; అలంఘనీయంబు= దాటరానిది; అనినన్‌= అని తెల్పగా; విని= ఆలకించి; విస్మితుండు+ఐ= 
ఆశ్చర్యపడినవా డై; (ద్రుపదుండు; ఇట్టు+-అనియెన్‌. 


తాత్సర్యం: 'నేనే కాదు. ఈ కన్యను మే మైదుగురం వివాహం చేసికొంటాము. ఇదే మా తల్లి ఆజ్ఞ. అది మాకు 
దాటరానిది” అనగా విని (ద్రుపదుడు ఆశ్చర్యపడి ఇట్లా అన్నాడు. 
La 


క ఒక్కపురుషునకు భార్యలు । DHO డ్రగు టెందు( గలదు; పెక్ళంద్రకు నా 

లొక్కత యగు టే యుగముల | నెక్కథలను వినియు SEWA మెవ్వరివలనన్‌. 244 
ప్రతిపదార్థం: ఒక్క, పురుషునకున్‌; భార్యలు; పెక్కం(డ్రు= అనేకులు; అగుట= కావటం; ఎందున్‌= ఎక్కడ; కలదు= 
ఉన్నది; పెక్కండ్రకున్‌= పలువురికి; ఆలు= భార్య, ఒక్కతి+అ= ఒక్కతయే; అగుట= కావటం; ఏయుగములన్‌, ఏ+కథలను, 
ఎవ్వరి వలనన్‌, వినియున్‌, ఎఖుంగము= ఏ యుగాలలో, ఏ కథలలో, ఎవరివల్ల వినికూడా తెలియము, 
తాత్సర్యం: ఒక్కమగవానికి పెక్కుమంది భార్య లుండటం ఎక్కడైనా ఉన్నది. కాని పెక్కుమంది మగవాళ్ళకి 
ఒక్కతే భార్యకావటం ఏ యుగాలలోను, ఏ కథలలోను, ఎవ్వరివలనా విని ఎరుగం. 


వ. “నీవు లౌకిక వైదిక ధర్మస్వరూప విదుండవు ధర్మాత్మజుండవు; నీ పలుకులు ధర్మవిరుద్దంబులు నా నోడుదు; మయినను 
లోకంబున నిది యశ్రుతపూర్వంబు; దీని నింక నీవును నేనును గుంతీదేవియును ధృష్టద్యుమ్నుండును విచారించి 


యెల్లి నిశ్చయింతి' మని. 245 


ప్రతిపదార్థం: నీవు; లౌకిక, వైదిక, ధర్మ, స్వరూప, విదుండవు= లోకసంబంధమైన, వేదసంబంధమైన, ధర్వస్వరూపాన్ని 
తెలిసిన వాడవు; ధర్మ+ఆత్మజాండవు= ధర్మదేవతయొక్క కుమారుడవు; నీ పలుకులు; ధర్మ, విరుద్దంబులు= ధర్మానికి 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 833 


వ్యతిరేకమైనవి; నాన్‌= అని అనటానికి; ఓడుదుము= భయపడతాము; అయినను; లోకంబునన్‌= లోకంలో; ఇది, AD, 
పూర్వంబు= మున్నెన్నడు వినబడనట్టిది; దీనిన్‌= దీన్ని; ఇంక= ఇంకనూ; నీవును= నీవు; నేనును= నేను; కుంతీదేవియును= 
కుంతీదేవి; ధృష్టద్యుమ్నుండును; విచారించి= ఆలోచించి; ఎల్లి= రెపు; నిశ్చయించుదము= నిర్లయిద్దాం; అని. 
తాత్సర్యం: 'నీవు లోక సంబంధమైన, వేదసంబంధమైన ధర్మస్వరూపం తెలిసినవాడవు, ధర్ముని కుమారుడవు. 
నీ మాటలు ధర్మవిరుద్దా లని అనటానికి వెనుకాడుతాము. అయినా ఇది లోకంలో ముం దెన్నడు విననట్టిది. దీనిని 
గురించి నీవు, నేను, కుంతీదేవి, ధృష్టద్యుమ్నుడు మరింత ఆలోచించి రేపు నిర్ల్ణయిద్దాం' అని. 


వ్యాసమహాముని ద్రుపదునియొద్దకు వచ్చుట (సం.1-186-38) 


ఉ. ఈహితకార్యసెద్ది యిది యెట్లొకొ తా సమకూరు నంచు సం 

దేహము బొంది సోమక యుధిష్టిరు లున్న, దదీయధర్మసం 

దేహనివృత్తిపొంటె( జనుదెంచె బరాశరసూను[( WS 

జోహృతసూర్యతేజు( డగుచున్‌ దిశలెల్ల వెలుంగుచుండ(న్‌. 246 
ప్రతిపదార్థం: ఈహిత, కార్యసిద్ది= కోరుకొన్న కార్యం నెజువేరటం; ఇది; ఎట్టు+ఒకొ= ఇది ఏ విధంగా; తా= తాను; 
సమకూరున్‌= నెజివేరుతుంది; అనుచున్‌; సందేహమున్‌; పొంది; సోమక, యుధిష్థిరులు= (ద్రుపద, ధర్మజులు; ఉన్నన్‌= 
ఉండగా; తదీయ, ధర్మ,సందేహ, నివృత్తిపొంటెన్‌= వాళ్ళయొక్క ధర్మసందేహాన్ని నివారించటంకొరకు; పరాశర, సూను(డు= 
పరాశరుని కుమారు డైన వ్యాసుడు; ఆత్మ, తేజోహృత, సూర్యతేజుడు= తన తేజస్సుచేత _అణచబడిన సూర్యతేజస్సు 
కలవాడు; అగుచున్‌= అవుతూ; దిశలు+ఎల్లన్‌, వెలుంగుచుండణగన్‌= దిక్కులు అన్నీ వెలుగుతూ ఉండగా; చనుదెంచెన్‌= 
వచ్చాడు. 
తాత్సర్యం: కోరుకొన్న కార్యం నెరవేరటం ఎట్టా అని (ద్రుపద ధర్మజులు సందేహపడుతూ ఉండగా, వాళ్ళ ధర్మ 
సందేహాన్ని నివారించటానికై వ్యాసమహాముని - సూర్యతేజస్సును అణచే తన తేజస్సుతో దిక్కులన్నీ వెలుగుతుండగా 
అక్కడికి వచ్చాడు. 


విశేషం: అలం: ఉపమ. Ten - అనే అర్థంలో నన్నయనా డున్న 'పొంటెన్‌' అనే చతుర్జీవిభక్తిప్రత్యయం ఈనాటి 
తెలుగుభాషలో లేదు. 


వ. ఇట్లు వచ్చిన కృష్ణద్వైపాయనునకు( గుంతీదేవియు( బాండవులును బాంచాలుండు నతిభక్తి మైక్కియమ్మహామునిం 
గాంచనమణిమయోచ్చాసనంబున నునిచి యక్యపాద్యాదివిధులం బూజించి యున్న వారల కుశలం బడిగి హత 
మధురసత్యసంభాషణామృతరసప్రవాహసందోహంబున నందటం బరమానందహృదయులం జేసియున్న 
యమ్మనీంద్రునకు ముకుళతకరకమలుండయి ద్రుపదుం డి ట్లనియె. 247 

ప్రతిపదార్థం: ఇట్టు; వచ్చిన; కృష్ణద్వైపాయనునకున్‌= వ్యాసునికి; కుంతీదేవియున్‌; పాండవులును; పాంచాలుండున్‌= 


ద్రుపదుడును; అతి=మిక్కిలి; భక్తిన్‌= భక్తితో; (యొక్కి; ఆ+మహామునిన్‌= ఆమహర్షిని; కాంచన, మణిమయ+ ఉచ్చ+ 
ఆసనంబునన్‌= బంగారుతో, మణులతో చేయబడిన ఎత్తెన ఆసనంమీద; ఉనిచి= కూర్చుండబెట్టి; అర్థ్య, పాద్య+ఆది, 


834 శ్రీమదాంధ్ర మహాభారతము 


విధులన్‌= అర్థ్యం, పాద్యం మొదలైన పూజాపద్దతులచేత; పూజించి= సేవించి; ఉన్నన్‌= ఉండగా; వారల= వాళ్ల; కుశలంబు= 
క్షేమాన్ని; అడిగి= అడిగి; హిత, మధుర, సత్య, సంభాషణ+అమృత, రస, (ప్రవాహ, సందోహంబునన్‌= మేలు చేయునది, 
మనస్సుకు హాయి కొలుపునది, సత్యమైనది అయిన సంభాషణ మనెడి అమృతరస (ప్రవాహాల సమూహాలచేత; అందటన్‌= 
అందరినీ; పరఠమ+ఆనంద, హృదయులన్‌= మిక్కిలి ఆనందించిన మనస్సులు కలవాళ్ళనుగా; చేసి= కావించి; ఉన్న= ఉండు; 
ఆ+మునీం|ద్రునకున్‌= ఆ మునిశ్రేష్టునికి; ముకుళిత, కర, కమలుండు+అయి= ముడిచిన కమలములవంటి చేతులు కలవాడై; 
ద్రుపదుండు= (ద్రుపదమహారాజు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈ విధంగా వచ్చిన వేదవ్యాసునికి కుంతీదేవి, పాండవులు, [ద్రుపదుడు మిక్కిలి భక్తితో నమస్కరించారు. 
బంగారుతో, మణులతో చేసిన ఎత్తైన ఆసనంమీద ఆ మహామునిని కూర్చుండబెట్టారు. అర్థ్యపాద్యాదు లిచ్చి 
పూజించారు. ఆ మహాముని వాళ్ళను కుశల మడిగి, మనస్సుకు హాయి కలిగించే, సత్య సంభాషణ అనే 
అమృతరససమూహంలో అందరు పరమానందహృదయు లయ్యేటట్లు చేశాడు. అప్పుడు (ద్రుపదుడు తనకరకమలాలను 
జోడించి నమస్కరిస్తూ ఇట్లా అన్నాడు. 


క తన పలుకు లోక మెల్లను 1 గొనియాడ(గ దగిన లోకగురు( డీ యమనం 

దను డే మేవురమును నీ | తనుమధ్య వివాహ మయ్యెదము నని WOSE. 248 
ప్రతిపదార్థం: తన పలుకు= తనమాట; లోకము+ఎల్లను= లోకం అంతా; కొనియాడ(గన్‌= మెచ్చుటకు; తగిన= యోగ్యుడైన; 
లోకగురు(డు= లోకానికి ఆచార్యుడు; ఈ, యమనందను(డు= ఈ ధర్మరాజు; ఏము= మేము; ఏవురమును= ఐదుగురమును; 


ఈ, తనుమధ్యన్‌= ఈ సన్నని నడుము కల దానిని - (ద్రౌపదిని; వివాహము= పెండ్లి; అయ్యెదము= చేసుకుంటాము; అని, 
పలికెన్‌. 


తాత్సర్యం: లోకమంతా మెచ్చుకొనదగిన మాట కలవాడు, లోకగురుడు అయిన ఈ ధర్మరాజు 'మే మైదుగురమూ 
ఈ [ద్రౌపదిని వివాహం చేసికొంటాము” అని అన్నాడు. 


క. మీ రెటు(గనట్టి లోకా । చారము గలదయ్య? తొల్లి చన్న మహాత్ముల్‌ 
దీరమతు లిట్లు సేసిన 1 వా రెవ్వరు( గలరె యాప్తవచనానుమతిన్‌. 249 


ప్రతిపదార్థం: మీరు; dew అట్టి= తెలియనటువంటి; లోక+ఆచారము కలదయ్య?;= లోకాచారం ఉన్నదా? తొల్లి= 
పూర్వం; చన్న= గతించిన; మహాత్ముల్‌= పెద్దలు; ధీర, మతులు= గొప్పుబుద్ది కలవారు; ఆప్త, వచన+అనుమతిన్‌= పెద్దల 
మాట సమ్మతిచేత; ఇట్టు= ఈ విధంగా; చేసినవారు; ఎవ్వరున్‌= ఎవరైనా; కలరె?= ఉన్నారా! 


తాత్సర్యం: మీకు తెలియని లోకాచారం లేదు. పూర్వం గతించిన మహాత్ములు, ధీరమతులు ఎవరైనా పెద్దల 
సమ్మతితో ఇట్లా చేసినవారు ఉన్నారా? 


క, విమలమతి యన్యులకు విష । యమె ధర్మాధర్మనిర్ణయము సేయగ ది 
వ్యమునీంద్ర । దీని సువిచా | రము సేయుము ధర్మసంకరము గాకుండన్‌. 250 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 835 
ప్రతిపదార్థం: దివ్య, ముని+ఇం|ద్ర=మునీంద్రా; విమలమతి= నిర్మలమైన బుద్ది కలవాడా!; ధర్మ+అధర్మ, నిర్లయము= 
ధర్మా ధర్మములను గూర్భిన నిర్ణయం; చేయగన్‌= చేయటానికి; అన్యులకున్‌= ఇతరులకు; విషయమె= సాధ్యమా?; ధర్మ, 
సంకరము= ఇది ధర్మం, ఇది కాదు అని తెలియని సంకటస్థితి; కాక, ఉండన్‌= ఏర్పడకుండ ఉండేటట్లు; దీనిన్‌= దీన్ని; 
సువిచారము= చక్కని విమర్శ; చేయుము. 


తాత్సర్యం: దివ్యమునీంద్రా! నిర్మలమైన బుద్ది కలవాడా! ధర్మాధర్మనిర్ల్ణయం చేయటం ఇతరు లెవ్వరికీ సాధ్యం 
కాదు. ధర్మసంకరం ఏర్పడకుండా మీరే దీనిని ఆలోచించండి. 


విశేషం: (ద్రుపదుడు వ్యాసునితో ఇట్లా అనటం ధర్మరాజు ధార్మికతను శంకించి కాదు, చిన్నచూపు చూచీ కాదు, విచిత్రము, 
అసహజము, అ(శ్రుతపూర్వము అయిన ఆచారాన్ని జీర్ణించుకోలేక. ధర్మరాజు ధార్మికతను ముందే మనసారా అంగీకరించాడు 
(ద్రుపదుడు. (చూ.ప.245) కాని ధర్మరాజు చెప్పేది జప ఆడపిల్ల తం(డ్రి అయినా అన్నివిధాల ఆలోచించి, మనః స్ఫూర్తిగా 
చేయవలసిన పని. అంతేకాదు - ధార్శ్మికదృష్టితో చూస్తే, ఇది సామాన్యమైన విషయం కాదు. లోకధర్మానికి, వ్యక్తి ధర్మానికి 
ఏర్పడిన సంఘర్షణ. అందువలన ఈ విషయంలో సువిచారం చాలా అవసరం. అందుకే (ద్రుపదుడు ధర్మజుని ధార్మికతమీద 
ఎంతగౌరవం ఉన్నా త్వరపడి నిర్ణయం తీసికొనక, నీవూ, నేనూ, కుంతీదేవీ, ధృష్టద్యుమ్నుడూ విచారించి రేపు నిర్లయిద్దాం' 
అన్నాడు. ఇంతలో అర్థించకుండానే విజ్ఞానసంపద్విఖ్యాతుడు, సంయమి(ప్రకరసంభావ్యానుభావుడు వేదవ్యాస మహామునీం(ద్రుడు 
వచ్చాడు. [ద్రుపదుడు తన మనస్సును ఊగిసలాడించే అనుమానాన్ని ఆయన ముందుంచాడు. అంతే. 


వ. అనిన నా ద్రుపదునకు( గృష్టద్వైెపాయను సమక్షంబున ధర్మజుం డి ట్లనియె. 251 


ప్రతిసదార్థం: అనినన్‌= అనగా; ఆ, (ద్రుపదునకున్‌= ఆ (ద్రుపదునికి; కృష్ణద్వెపాయను, సమక్షంబునన్‌= వ్యాసుని ఎదుట; 
ధర్మజుండు= ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని అనగా ఆ |(ద్రుపదునితో వ్యాసునిఎదుట ధర్మరాజు ఈ విధంగా పలికాడు. 


చ. నగియును బొంకునందు వచనంబు, నధర్మువునందు( జిత్తముం 
దగులదు నాకు నెన్నడును; ధర్ము వవశ్యము; నట్ల కావునన్‌ 
వగవక మాకు నేవురకు వారిజలోచన( ng నీ( దగుం 
దగ దను నీ విచారములు దక్కి వివాహ మొనర్చు మొప్ప(గన్‌. 252 


ప్రతిపదార్థం: నగియును= నవ్వులాట కైనా; బొంకునందు= అసత్యమునందు; వచనంబున్‌= మాటా; అధర్మువు నందున్‌= 
అధర్మమునందు; చిత్తమున్‌= మనస్సు; నాకున్‌= నాకు; ఎన్నడును= ఎప్పుడుకానీ; తగులదు= తగులుకోదు; అవశ్యమున్‌= 
తప్పక; ధర్మువు= ధర్మము; అట్టు+అ= అట్టే; కావునన్‌; వగవక= విచారించక; మాకున్‌: ఏవురకున్‌= ఐదుగురకు; వారిజ, 
లోచనన్‌= పద్మముల వంటి కన్నులు కలదానిని; కృష్ణన్‌= (ద్రౌపదిని; ఈన్‌+తగున్‌= ఈయతగును; తగదు+అను= 
ఈయతగదు అనే; నీ, విచారములు= నీ ఆలోచనలు; తక్కి= మాని; ఒప్పుగన్‌= చక్కగా; వివాహము+ ఒనర్పుము= పెండ్లి 
చేయుము. 


తాత్సర్యం: నవ్వులాటకైనా నా మాట అసత్యంలో, నా మనస్సు అధర్మంలో ఎన్నడూ తగులుకొనదు. ధర్మం ఆ 
విధంగానే ఉన్నది. అందువలన పద్మాలవంటి కన్నులు కల ద్రౌపదిని ఇవ్వదగును, ఇవ్వకూడదు” అని ఆలోచించడం 
మానుకొని, బాధపడకుండా, మా ఐదుగురికి ఇచ్చి వివాహం జరిపించుము. 


836 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. మటియుందొల్లి గౌతమి యయిన జటిల యను బుషికూ(తురు తపఃసప్రభావంబున నేడ్వురు బుషులకు నొక్కతియ 
భార్య యయ్యె ననియును, దాక్షాయణి యను మునికన్యక యేకనామంబున( బ్రచేతను లనంబర(గిన పదుండ్రకు 
నొక్శతియ భార్యయయ్యె ననియును గథల వినంబడు; మణి యట్లుం గాక. 253 

ప్రతిపదార్థం: మణియున్‌= ఇంకా; తొల్లి= పూర్వం, గౌతమి+అయిన= గౌతముని వంశంలో పుట్టిన దైన; జటిల; అను; 

బుషి, కూ(తురు= బుషి కుమార్తె; తపస్‌+(ప్రభావంబునన్‌= తపస్సు యొక్క (ప్రభావంచేత; ఏడ్వురు= ఏడుగురు; బుషులకున్‌; 
ఒక్కతియ= ఒక్కతె; భార్య, అయ్యెన్‌= భార్య అయింది; అనియును; దాక్షాయణి, అను= దాక్షాయణి అనే; మునికన్యక= 
మునికన్య; ఏక, నామంబునన్‌= ఒకే పేరున; (ప్రచేతసులు; అనన్‌= అనగా; పర(గిన= ఒప్పిన; పదుం[డ్రకున్‌= పదిమందికి; 


ఒక్కతియ= ఒక్కతె; భార్య= భార్య; అయ్యెన్‌+అనియును= భార్య అయింది అనికూడా; కథలన్‌= కథలలో; వినంబడున్‌= 
వినబడుతూ ఉంది; మణీ; అట్టున్‌+కాక= ఇక ఆ విధంగానే కాక. 


తాత్సర్యం: అంతేగాక పూర్వం గౌతమునివంశంలో పుట్టిన జటిల అనే బుషికూతురు తన తపఃప్రభావం చేత 
ఏడుగురు బుషులకు ఒక్కతే భార్య అయిం దనీ, దాక్షాయణి అనే మునికన్యక ఒకే పేరుతో (ప్రచేతసు లనబడే 
పదిమందికీ భార్య అయిం దనీ కథలలో వినబడుతూ ఉన్నది. అంతేకాక ఇంకా. 


విశేషం: గౌతమి యయిన జటిల యను బుషి కూతురు” అనే దానికి బదులు 'గౌతముం డయిన జటిలుం డను బుషి 
కూతురు” అని కొన్ని ప్రతులలో పాఠాంతరం ఉన్నది. 


ఆ. 'గురులలోన( బరమగురువు దల్లియ; యట్టి 1 తల్లి వచనమును, విధాతృకృతము 

నన్యథాకరింప నలవియే? యనిన నం 1 దొటికు నిట్టు లనియె ద్రుపదవిభు(డు. 254 
ప్రతిపదార్థం: గురులలోనన్‌= గురువులలో; తల్లి+అ= తల్లియే; పరమ, గురువు= శ్రేష్టమైన గురువు; అట్టి= అటువంటి; 
తల్లి, వచనమును= తల్లిమాటను; విధాతృ, కృతమున్‌= (బ్రహ్మదేవునిచేత చేయబడినదానిని; అన్యధథాకరింపన్‌= వేరుగా 
చేయటం; అలవియే= సాధ్యమా?; అనినన్‌; (ద్రుపద విభు(డు= (ద్రుపదరాజు; అందొణుకున్‌= అందరికి; ఇట్టులు+అనియెన్‌. 
తాత్సర్యం: గురువులలో తల్లి ఉత్తమగురువు. అటువంటి తల్లిమాటను, (బ్రహ్మ చేసిన పనిని మార్పుచేయటం 
సాధ్యమా? అని ధర్మజుడు పల్కగా, అందరితో |ద్రుపదరాజు ఇట్లా అన్నాడు. 


విశేషం: యువకుడైన ధర్మరాజు - వయోవృద్దు, జ్ఞానవృద్దు, మహాతపస్వి, అన్నింటిని మించి తమ గ్రేయోభిలాషి అయిన 
వ్యాసుని ముందు తన మాటను తాను సమర్థించుకొన్నాడు. తాను చెప్పిన దానికి కొన్ని ఉదాహరణలుకూడా చూపాడు. 
వ. 'ధర్మసూక్షత నిర్ణయింప మన కశక్యంబు; త్రిలోకవంద్యుండు త్రికాలప్రవర్తనవిజ్ఞాననిధి యీ కృష్ణద్వైపాయ 
నుండు విచారించి యెద్ది యాన By నదియ యిప్పడు కర్తవ్యం” బనిన విని యమ్మునివరుండు ద్రుపదున 
8 ట్లనియె. 255 


ప్రతిపదార్థం: ధర్మ, సూక్ష్మత= ధర్మంలోని రహస్యాన్ని; నిర్లయింపన్‌= నిర్ణయించడానికి; మనకున్‌; అశక్యంబు= అసాధ్యం; 
DE, వందుఃండు= మూడులోకాలచే నమస). రింప తగినవాడు; (తికాల, (పవరన, విజ్ఞాన నిధి= మూడులోకాలలో (వవరిలే 
ke A b k (ప్రవర్త 5 (దవ్రవర్తిల్ల 


ఆదిపర్వము - సస్తమాశ్వాసను 837 
విజ్ఞానానికి నిధి అయినవాడు; ఈ, కృష్ణద్విపాయనుండు= ఈ వేదవ్యాసుడే; విచారించి= ఆలోచించి; ఎద్ది= ఏది; ఆనతి+ఇచ్చెన్‌= 


ఆజ్ఞాపిస్తాడో; అదియ= అదే; ఇప్పుడు= ఇపుడు; కర్తవ్యంబు= చేయదగినది; అనినన్‌= అని అనగా; విని; ఆ+మునివరుండు= 
ఆ మునిశ్రేషుడు - వ్యాసుడు; (ద్రుపదునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'ధర్మసూక్ష్మాన్ని నిర్ణయించటం మనకు సాధ్యం కాదు. ముల్లోకాలచే నమస్కరింప దగినవాడు, 

మూడులోకాల్లో (ప్రవర్తిల్లే విజ్ఞానానికి నిధి అయిన ఈ వేదవ్యాసుడు ఆలోచించి ఏది ఆజ్ఞాపిస్తే, అదే ఇప్పుడు 
ap] 6 a Gy 

చేయదగింది' అని పల్కగా విని, ఆ మునిశ్రేష్టుడు (ద్రుపదునితో ఇట్లా అన్నాడు. 


విశేషం: సంశయ(గస్తుడైన [ద్రుపదుడు ఒకవైపు, నిశ్చితధర్మబుద్ది అయిన ధర్మరాజు మరొకవైపు తమతమ వాదాలను 
పేర్కొన్న తరువాత, [ద్రుపదుడు నిర్లయాధికారాన్ని వ్యాసమహామునికి అప్పగించాడు. ఇక వ్యాసుడు చెప్పిందే ధర్మం,తీర్పు. 


సీ. 'ధర్మతత్తజ్ఞు( డీ ధర్మతనూజుండు | ధర్మమార్గం బేల తప్ప(బలుకు? 
దేవతామూర్తి యిద్దేవి మాధవి యేల | తా నెటుంగక యనృతంబు పలుకు? 
వీరల పలుకులు వేల్పుల మతమును । నొక్కండ కావున నొండు దక్కి 
యీ యేవురకు( గూ(తు నిచ్చి వివాహంబు(। గావింపు; మటీ దీని కల తెబింగు. 


ఆ. వినగ నిష్టమేని విను “మని ద్రుపదు చే! యూంది యింటిలోని కొనర నరిగి. 
తాను నతడు నేకతమ యుండి, వాని కం 1 తయును జెప్ప(దొడ(గె ధర్మవిదు(డు. 256 


ప్రతిపదార్థం: ధర్మ, తత్తజ్ఞ(డు= ధర్మతత్త్యమును తెలిసినవాడు; ఈ, ధర్మతనూజాండు= ఈ ధర్మరాజు; ఏల=ఎందుకు; 
ధర్మమార్గంబు; తప్పన్‌= తప్పునట్టుగా; పలుకున్‌= మాటాడుతాడు; దేవతా, మూర్తి= దేవతామూర్తి అయిన; మాధవి= కుంతి; 
ఏల= ఎందుకు; తాన్‌= తాను; ఎజుంగక= తెలియక; అనృతంబు= అసత్యం; పలుకున్‌= మాట్లాడుతుంది; వీరల, పలుకులు; 
వేల్పుల, మతమునన్‌= దేవతల అభిప్రాయం కూడ; ఒక్కండు+అ= ఒకటే; కావునన్‌; ఒండు= ఇతర విచారము; తక్కి= 
మాని; ఈ, ఏవురకున్‌= ఈ ఐదుగురుకి; కూతున్‌+ఇచ్చి; వివాహంబున్‌, కావింపు= పెండ్లి చేయవలసింది; మణి= ఇక; దీని= 
దీనియొక్క; కలతెణంగు= యథార్థము; వినగన్‌= వినటానికి; ఇష్టము+ఏని= ఇష్టమైతే; వినుము+అని= విను అని; (ద్రుపదు, 
చేయి= [ద్రుపదునియొక్క చేతిని; ఊంది= పట్టుకొని; ఇంటిలోనికి; ఒనరన్‌= ఒప్పుగా; అరిగి= వెళ్ళి; తానున్‌= తాను 
(వ్యాసుడు); అత(డున్‌= అతడు అనగా (ద్రుపదుడు; ఏకతము+అ= ఒంటరిగా; ఉండి; వానికిన్‌, అంతయును= ఆ 
ద్రుపదునికి అంతా; ధర్మవిదుడు= ధర్మము నెటింగిన వ్యాసుడు; చెప్పన్‌+తొడగాౌన్‌= చెప్పటానికి (ప్రారంభించాడు. 


తాత్సర్యం: “ఈ ధర్మరాజు ధర్మతత్త్యం తెలిసినవాడు. ధర్మమార్గం తప్పి ఎందుకు మాట్లాడుతాడు? దేవతామూర్తి 
అయిన ఈ కుంతీదేవి తెలియక ఎందుకు అసత్యం పలుకుతుంది? వీళ్ళమాటలు, దేవతల అభిప్రాయం ఒక్కటే. 
అందువలన వేరే ఆలోచన మాని, ఈ ఐదుగురికి నీ కుమార్తె నిచ్చి వివాహం చెయ్యి. దీని యథార్థస్థితి వినటం 
నీ కిష్టమైతే వినుము” అని (ద్రుపదుని చేయి పట్టుకొని ఇంటిలోపలికి పిలిచికొని వెళ్ళి, ధర్మం” తెలిసిన వ్యాసుడు 
ఏకాంతంగా అతనికి విషయమంతా చెప్పు నారంభించాడు. 


విశేషం: కుంతీధర్మజుల అభిప్రాయాలూ, దేవతల అభిప్రాయాలూ ఒకటే అని వేదవ్యాసుడు చెప్పాడు. లౌకికు లైన వీళ్ళు 
మాటలలో దేవతల సంకల్పాలు ఎట్టా (ప్రతిఫలిస్తున్నాయో వివరించటమే వ్యాసుడు చేయవలసిన పని. అది దేవరహస్యం. 


838 శ్రీమదాంధ్ర మహాభారతము 


అందువలననే ఆ ఏకాంతసంభాషణ, ఆ దివ్యదృష్టిప్రసాదం. వీటి అవసరం లేకుండానే విషయాన్ని (గ్రహించిన దార్భనికుడు 
ధర్మజుడు. (ప్రత్యక్ష ప్రమాణంతో అనుమానం తీర్చుకొన్నవాడు (ద్రుపదుడు. మాధవి= కుంతి; యదువంశంలో మధుడనేవాడు 
ఒక (ప్రసిద్దుడు. అతని వంశంలో జన్మించింది కనుక కుంతికి మాధవి అనే పేరు వచ్చింది. 


ద్రుపదునకు వేదవ్యాసుండు ఇంద్రసేనయను పతివ్రతకథ సెప్పుట (సం.1-100-60) 


వ. ఇది తొల్లి నాలాయని యైన యింద్రసేన యనంబర(గిన పరమ పతివ్రత; మౌద్దల్యుం డను మహామునికి భార్య 
యయి, కర్మవశంబున నమ్మునిం గుష్టవ్యాధిబాధితత్వగస్టిభూతకష్టశరీరు వయోనవృద్దు వలిపలితధరు 
దుర్గంధవదను దుఃఖజీవు నతికోపను విశీర్యమాణనఖత్వచుం బరమభక్తి నారాధించి తదుచ్చిష్టంబు కుడుచుచున్న 
నొక్కనాండు. 257 


ప్రతిపదార్థం: ఇది= ఈమె; తొల్లి= పూర్వం; నాలాయని+ఐన; నలునికుమార్తెఐన; ఇంద్రసేన; అనన్‌= అనుపేరుతో; పరం 
గిన= ఒప్పిన; పరమ, పతివత= మహా పతివ్రత; మౌద్గల్యుండు+అను; మహా, మునికి; భార్య; అయి; కర్మవశంబునన్‌= 
చేసినకర్మ కారణంగా; కుష్ట్ర వ్యాధి, బాధిత, Etan, భూత, కష్ట, శరీరున్‌= కుష్టరోగంచేత బాధింపబడిన దై చర్మం 
ఎముకలు మా(త్రమే అయి బాధతో కూడిన శరీరం కలవాడిని; వయోవృద్దున్‌= వయస్సుచేత వృద్దుడైనవాడిని; వలి, 
పలితధరున్‌= కడుపుమీద ముడుతలు కల వాడిని, నెబిసిన వెం(డ్రుకలను ధరించినవాడిని; దుర్గంధ, వదనున్‌= చెడువాసనతో 
కూడుకొన్న ముఖం కలవాడిని; దుఃఖజీవున్‌= దుఃఖంతో జీవించేవాడిని; అతి, కోపనున్‌= మిక్కిలి కోపం కలవాడిని; 
విశీర్యమాణ, నఖ, త్వచున్‌= ఊడిపోతున్న గోళ్ళు, చర్మం కలవాడిని; ఆ+మునిన్‌= అగు ఆ మునిని; పరమ, భక్తిన్‌= మిక్కిలి 
భక్తితో; ఆరాధించి= సేవించి; తత్‌+ ఉచ్చిష్టంబు= అతని ఎంగిలి-అనగా అతడు తినగా మిగిలింది; కుడుచుచున్‌= తింటూ; 
ఉన్నన్‌= ఉండగా; ఒక్కనా(డు= ఒకరోజు. 


తాత్సర్యం: ఈమె పూర్వం నలుని కుమార్తెఐన ఇంద్రసేన అనే పరమపతివ్రత. ఈమె మౌద్గల్యుడు అనే 
మహామునికి భార్య అయింది. అతడు ముసలివాడు; కుష్టరోగ పీడితుడై చర్మం ఎముకలు మా(త్రమే మిగిలినవాడు. 
బాధతో కూడిన శరీరం కలవాడు. కడుపుమీద చర్మపుముడుతలు కలవాడు, నెరసిన వెండ్రుకలు ఉన్నవాడు. 
దుర్వాసనతో కూడినముఖం కలవాడు. దుఃఖంతో జీవించేవాడు, మిక్కిలికోపం కలవాడు, ఊడిపోతున్న గోళ్లు 
చర్మం కలవాడు, అటువంటి ఆ మునిని ఆమె కర్మవశంతో, పరమభక్తితో సేవించింది. ఒకనాడు అతడు తిని 
విడిచినయెంగిలిఅన్నం తింటూ ఉండగా-ఒకరోజు 


విశేషం: ఈ నాలాయన్యుపాఖ్యానం భండార్కర్‌ (ప్రతి, నీలకంఠప్రతి, వావిళ్ల (ప్రతి మొదలైన సంస్కృతభారత(ప్రతులలో 
మూల(గంథ భాగంలో లేదు. నీలకంఠీయవ్యాఖ్యలో మాత్రం దీనిప్రశంస ఉన్నది. అందులో దీనికి 'నారాయణ్యుపాఖ్యానం' 
అనే పేరు కనిపిస్తున్నది. 
తే. కుడుచునెడ వాని పెనువ్రేలు కూటిలోన(। WON పడియున్న వ్రేల్‌ DI తోయజాక్షి 

యేవగింపక యుచ్చిష్ట DINO 1 దగిలి కుడుచుచున్నంత నత్తరుణి( జూచి. 258 


ప్రతిపదార్థం: కుడుచు, ఎడన్‌= తినునప్పుడు; వాని= ఆ మునియొక్క; పెను, Bawa పెద్దత్రేలు; కూటిలోన్‌= అన్నములో; 
తునిసి= తునిగి; పడి, ఉన్నన్‌= పడిఉండగా; తోయజాక్షి= నీటినుండి పుట్టిన కమలాలవంటి కన్నులు కల ఆ ఇంద్రసేన; 


ఆదిపర్వము - సప్రనూశ్వాసము 839 


త్రేల్‌= WON పుచ్చి= తీసివేసి; ఏవగింపక= అసహ్యపడకుండ; ఉచ్చిష్టము= ఎంగిలి అన్నాన్ని; ఇష్ట, లీలన్‌= ఇష్టమైన పద్దతిగా, 
సంతోషంగా; తగిలి= ఆసక్తితో; కుడుచుచున్‌= తినుచు; ఉన్నంతన్‌= ఉన్నప్పుడు; ఆ+తరుణిన్‌= ఆ కాంతను; చూచి. 


తాత్సర్యం: తింటూ ఉండగా, అతని బొటన॥కేలు తునిగి అన్నంలో పడి ఉండటం చూచి, పద్మాలవంటి కన్నులు 
కల ఆ ఇంద్రసేన ఆ ROY తీసివేసి, అసహ్యపడక ఆ ఎంగిలి అన్నాన్ని మిక్కిలి ప్రీతితో తినసాగింది. అప్పు 
డామెను చూచి. 


వ. దానిదయిన పతిభక్తి గుణంబునకు మెచ్చి మౌద్గల్యుండు ప్రసన్నుం డయి 'నీ కెద్ది యిష్టంబు వే(డు DAH ననిన నది 
యి ట్లనియె; 'మునీంద్రా! నాకుం గామోపభోగేచ్ధ పెద్ద గలదు; నీవునుం దపశ్శక్తి( గామరూప ధరుండ వయి యీ 
బీభత్సంబగు రూపం బుడిగి, మనోహరం బయిన రూపంబునం బంచధా విభక్తుండవయి నన్ను రమియించి 
కామభోగంబులం దనుపు' మనిన దాని కిష్టంబైనవిధంబున నేను దేహంబులు దాల్లి మర్త్య దేవలోకంబులయందు 
బ్రహ్మర్షిదేవర్షిపూజితుం డై సూర్యరథం బెక్కి చని యాకాశగంగాజలంబుల నాఫ్లుతదేహుం డయి శీతాంశునంశు 
జాలంబుల వసియించి మేరుకైలాసంబులయందు( ర్రీడించుచు ననేకస్థానంబుల ననేక సహస్రవర్షంబులు 
నాలాయని యైన యింద్రసేన నుపభోగించి తృప్తుం డై, మౌద్దల్యుండు దాని విడిచి ఘోరతపంబు సేసి బ్రహ్మమయుం 
డై బ్రహ్మలోకంబునకు( జనిన; నది కామభోగములందు( దనియక కాలవశంబున శరీరము విడిచి కాశిరా జను 
రాజర్షికిం బుట్టి పెరుగుచుం గన్యాత్వమునం బెద్దకాలం బుండి తన దౌర్జాగ్యమునకు నిర్వేదించి, పతిం గోరి పశుపతి 
నుద్దేశించి యుగ్రతపంబు సేయుచున్నంత. 259 


ప్రతిపదార్థం: దానిది+అయిన= ఆమెకు సంబంధించినదైన; పతిభక్తి, గుణంబునకున్‌= పతిభక్తి గుణానికి; మెచ్చి= 
కొనియాడి; మౌద్గల్యుండు; ప్రసన్నుండు+అయి= దయతలచినవా డై; నీకున్‌; ఎద్ది, ఇష్టంబో= ఏది ఇష్టమో; వేడుము= కోరుకో; 
ఇచ్చెదన్‌= ఇస్తాను; అనినన్‌= అని అనగా; అది; ఇట్లు+అనియెన్‌; ముని+ఇం(ద్ర= మునిశ్రేష్టా; నాకున్‌= నాకు; కామ+ఉపభోగ+ 
ఇచ్చ= కామాన్ని అనునభవించటంలో కోరిక; పెద్ద, కలదు= మిక్కిలి ఉన్నది; నీవునున్‌= నీవుకూడా; తపఃస్‌+శక్తిన్‌, కామరూప, 
ధరుండవు+అయి= ఇష్టమైన రూపాన్ని ధరించినవాడవై; ఈ, బీభత్సంబు+అగు= ఈ అసహ్యమైన; రూపంబు= రూపాన్ని; 
ఉడిగి= మాని; మనోహరంబు+అయిన, రూపంబునన్‌= అందమైన రూపంలో; పంచధా, విభక్తుండవు+అయి= ఐదు విధాలుగా 
విభాగం పొందిన వాడవై; నన్నున్‌; రమియించి; కామ భోగంబులన్‌; తనుపుము= తృప్తిపాందింపుము; అనినన్‌= అనిఅనగా; 
ఆ+ముని; దానికిన్‌, ఇష్టంబు+ఐన= ఆమెకు ఇష్టమైన; విధంబునన్‌= విధంగా; ఏను= ఐదు; దేహంబులు= శరీరాలు; తాల్ఫి= 
ధరించి; మర్త్య, దేవ, లోకంబుల, అందున్‌= మనుష్యలోకంలో; దేవలోకంలో; (బ్రహ్మర్షి దేవర్షి పూజితుండు+ఐ= (బ్రహ్మర్శులచేత, 
దేవర్శులచేత పూజింపబడినవాడై; సూర్య, రథంబు+ఎక్కి= సూర్యుని రథంఎక్కి; చని= వెళ్ళి; ఆకాశ, గంగా, జలంబులన్‌= 
ఆకాశగంగలోని నీళ్లతో; ఆప్పుతదేహుండు+అయి= తడిసిన శరీరం కలిగినవాడయి అంటే స్నానం చేసినవాడయి; శీత+అంశున్‌+ 
అంశు, జాలంబుల= చల్లని కిరణాల గల చంద్రుని కిరణ సమూహాలలో; వసియించి= నివసించి; మేరు, కైలాసంబుల, 
అందున్‌= మేరువులో, కైలాసంలో; (క్రీడించుచున్‌= (క్రీడిస్తూ; అనేక, స్థానంబులన్‌= అనేక (ప్రదేశాలలో; అనేక, సహస్ర, 
వర్షంబులు= ఎన్నో, వేల సంవత్సరాలు; నాలాయని, ఐన ఇం|ద్రసేనన్‌= నాలాయని అగు ఇం(ద్రసీనను; ఉపభోగించి= 
అనుభవించి; తృప్తుండు+ఐ= తృప్తి పొందినవా డై; మౌద్గల్యుండు, దాని; విడిచి= ఆమెను వదలి; ఘోర, తపంబు; చేసి= 
కఠోర తపస్సు గావించి; (బ్రహ్మమయుండు+ఐ= (బ్రహ్మత్యాన్ని పొందినవాడై; (బ్రహ్మ, లోకంబునకున్‌; చనినన్‌= వెళ్ళగా; అది= 
ఇంద్రసేన; కామభోగంబులన్‌= ఇష్టభోగాలతో; తనియక= తృప్తిపొందక; కాలవశంబునన్‌= కాలవశాన; శరీరంబు= దేహము; 


840 శ్రీమదాంధ్ర మహాభారతము 


విడిచి; కాశిరాజు+అను; రాజ+బుుషికిన్‌= రాజర్షికి; పుట్టి; పెరుగుచున్‌= పెరుగుతూ; కన్యాత్వమునన్‌= కన్యగానే; పెద్దకాలంబు= 
చాలాకాలం; ఉండి; తన, దౌర్భాగ్యంబునకున్‌= తన యొక్క దురదృష్టానికి; నిర్వేదించి= నిరాశచెంది; పతిన్‌= భర్తను; కోరి; 
పశుపతిని, ఉద్దేశించి= శివుని గూర్చి; ఉ(గ్ర, తపంబు= భయంకరమైన తపస్సు; చేయుచున్‌+ఉన్నంతన్‌= చేస్తూఉండగా. 


తాత్సర్యం: ఆమెపతిభక్తి గుణానికి మెచ్చి మౌద్గల్యుడు దయతో 'ీ కేది ఇష్టమో కోరుకో. ఇస్తాను” అన్నాడు. ఆమె 
'మునింధద్రా! నాకు కామాన్ని అనుభవించాలన్న కోరిక మిక్కిలిగా ఉన్నది. నీవు తపశ్శక్తితో కోరిన రూపాన్ని ధరించి, 
ఈ అసహ్యమైన రూపాన్ని వదలి, మనోహరమైన రూపంతో ఐదు విభాగాలుగా విభాగం పొంది నాతో రమించు. 
కామభోగాలతో నన్ను తృప్తి పరచుము” అని కోరగా ఆ మహాముని ఆమెకు ఇష్టమైన విధంగా ఐదు దేహాలు 
ధరించాడు. మానవలోకంలో, దేవలోకంలో (బ్రహ్మర్షులు, దేవర్శులు తనను పూజబించగా, సూర్యరథాన్ని ఎక్కి, 
ఆకాశగంగలో స్నానం చేసి, చం(ద్రునికిరణసమూహంలో నివసించి, మేరుకైలాసపర్వతాలలో క్రీడిస్తూ ఎన్నో చోట్ల 
వేల సంవత్సరాలు నాలాయని అయిన ఇం(ద్రసేనను అనుభవించి తృప్తిపడ్డాడు. తరువాత ఆమెను విడిచి, గొప్పతపస్సు 
చేసి బ్రహ్మత్వాన్ని పొంది, (బ్రహ్మలోకానికి వెళ్ళాడు. కాని ఆమె ఆ కామభోగాలతో తృప్తిపడక కాలవశాన శరీరం 
వదలి, కాశిరాజు అనే రాజర్షికి పుత్రికగా జన్మించింది. కన్యగానే చాలాకాలం ఉండి, తనదౌర్భాగ్యానికి బాధపడి, 
భర్తకొరకు శివుణ్ణిగూర్చి భయంకరమైన తపస్సుచేస్తుండగా. 


తే. దానికడకు( బ్రత్యేకంబ ధర్మవాయు | వాసవాశ్వినుల్‌ ప్రీతు లై వచ్చి దాని 

నాత్మ దేహాంశజులకు దేహాంతరమున( । బత్నిగా గోరి రధికసౌభాగ్యయుుక్తి, 260 
ప్రతిపదార్థం: దాని, కడకున్‌= దానిదగ్గరకు; (ప్రత్యేకంబు+అ= వేరువేరుగా; ధర్మ, వాయు, వాసవ+ఆశ్వినుల్‌= యముడును, 
వాయువును, ఇం|ద్రుడును, అశ్వినీదేవతలును; ప్రీతులు+ఐ= సంతోషంపొందినవాళ్ళయి; వచ్చి; దానిన్‌= ఆమెను; ఆత్మ, 
దేహ+అంశజులకున్‌= తమదేహాలయొక్క అంశాలవలన పుట్టినవాళ్ళకు; దేహాంతరమునన్‌= మరొకజన్మలో; అధిక, సౌభాగ్య, 
యుక్తిన్‌= ఎక్కువ అందముయొక్క పొందికచేత; పత్నిన్‌+కాన్‌= భార్య అయ్యేటట్టు; కోరిరి= కోరారు. 
తాత్సర్యం: ఆమెదగ్గరకు యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినీదేవతలు సంతోషంతో వేర్వేరుగా వచ్చి, 
జన్మాంతరంలో తమ తమఅంశలతో పుట్టినవాళ్ళకు అధికసౌందర్యంతో ఆమె భార్య కావా లని కోరారు. 


వ. అదియును గొండొకకాలంబు జలానిలాహార యై, కొండొకకాలంబు నిరాహార యై, కొండొకకాలం బేకపాదంబున 
నిల్లి, కొండొకకాలంబు పంచాగ్నిమధ్యంబున నుండి యత్యుగ్రతపంబు సేసిన నీశ్వరుండు DOWO డయి వరంబు 
వేడు మనిన, నక్కన్యక 'నాకు బతిదానంబు( బ్రసాదింపు' మని యర్థిత్వంబున నేనుమాటులు వే(డినం గరుణించి 
యీశ్వరుండు 'నీకు దేహాంతరంబున నేవురుపతు లగుదు' రనిన నది యి ట్లనియె. 261 

ప్రతిపదార్థం: అదియును= ఆ ఇం(ద్రసేనయు; కొండొకకాలంబు= కాంతకాలం; జల+అనిల+ఆహార+ఐ= నీటిని, గాలిని, 

ఆహారంగా కలదై; కొండొకకాలంబు= కాంతకాలం; నిరాహార+ఐ= ఆహారం లేనిదై; కొండొకకాలంబు= కాంతకాలం; ఏక, 
పాదంబునన్‌= ఒకే పాదంతో; నిల్చి; కొండొకకాలంబు; పంచ+అగ్ని, మధ్యంబునన్‌= అయిదు అగ్నులనడుమ; ఉండి; 


SOTEN, తపంబు= మిక్కిలి భయంకరమైన తపస్సు; చేసినన్‌= చేయగా; ఈశ్వరుండు= పరమేశ్వరుడు; ప్రసన్నుండు+అయి= 
ప్రత్యక్ష మైనవాడై; వరంబు= వరం; వేడుము+అనినన్‌= కోరుకో అనగా; ఆ+కన్యక; నాకున్‌; పతిదానంబు= పతిదానాన్ని; 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 841 


ప్రసాదింపుము+అని= ఇమ్ము అని; అర్థిత్వంబునన్‌= కోరికచేత; ఏను, మాణులు= ఐదుసార్గు; వే(డినన్‌= ప్రార్థింపగా; 
కరుణించి= దయ తలచి; ఈశ్వరుండు; నీకున్‌, దేహ+అంతరంబునన్‌= నీకు మరొకదేహమునందు - అనగా మరుసటిజన్మలో; 
ఏవురు= ఐదుగురు; పతులు= భర్తలు; అగుదురు= అవుతారు; అనినన్‌= అనగా; అది= ఆమె; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: తరువాత ఆమె కొంతకాలం నీరు, గాలి ఆహారంగా, కొంతకాలం ఆహారమే లేకుండా, కొంతకాలం 
ఒకేపాదంమీద నిల్చి, కొంతకాలం ఐదుఅగ్నులమధ్యలో ఉండి, మహాభయంకరమైన తపస్సు చేసింది. ఈశ్వరుడు 
ప్రత్యక్షమై వరం కోరు కొ మ్మనగా, ఆ కన్యక 'నాకు పతిదానం ఇ' మ్మని ప్రబలమైన కోరికతో ఐదుసార్లు 
అడిగింది. ఈశ్వరుడు కరుణించి 'నీకు మరొకజన్మలో ఐదుగురు భర్తలౌతా' రని అనగా - ఆమె ఇట్టా అన్నది. 


ఆ. సతికి నొక్కరుండ పతిగాక యెందును | బతులు పలువు రవుట కతల గలదె? 

లోకనాథ! యిట్టి లోకవిరుద్దంపు | వరము వడయ నమరవరద! యొల్ల. 262 
ప్రతిపదార్థం: సతికిన్‌= (స్ర్తీకి; ఒక్కరుండు+అ= ఒక్కడే; పతి= భర్త; కాక; ఎందును= ఎచ్చటనైన; పతులు= భర్తలు; 
పలువురు= అనేకులు; అవుట= కావటం; కతలన్‌= కథలందు; కలదె= ఉన్నదా? లోకనాథ!= లోకాలకు ప్రభువైనవాడా; అమర, 


వరద= దేవతలకు వరము లిచ్చేవాడా! ఓ పరమేశ్వరా; ఇట్టి; లోకవిరుద్దంపు= లోకానికి విరుద్దమైన; వరము= కోరిక; పడయన్‌= 
పొందటానికి; ఒల్లన్‌= ఇష్టపడను. 
౧ [ak] 


వ. అనిన దానికి రుద్రుం డి ట్లనియె. 263 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; దానికిన్‌= ఆ ఇం[ద్రసేనకు; రు(ద్రుండు= శివుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 


తాత్సర్యం: అనగా ఆమెతో ఈశ్వరుడు ఈ విధంగా అన్నాడు. 


క నావచనంబున నీ క। య్యేవురు పతులందు ధర్ము వెడపకయుండుం 
గావున నిట్టి వరం బిం 1 దీవరదకళనేత్ర! యిచ్చితిని దయతోన్‌. 264 


ప్రతిపదార్థం: నా, వచనంబునన్‌= నా మాటచేత; నీకున్‌; ఆ+ఏవురు, పతులందున్‌= ఆ ఐదుగురు భర్తలందును; 
ధర్కువు= ధర్మం; ఎడపక= తొలగక; ఉండున్‌= ఉంటుంది; కావునన్‌; ఇందీవర, దళ, నేేత్ర= నల్లకలువరేకులవంటి కన్నులు 
కలదానా!; ఇట్టి వరంబున్‌; దయతోడన్‌; ఇచ్చితిని. 


తాత్సర్యం: నల్లకలువరేకులవంటి కన్నులు కల ఓ కన్యకా! నా మాటవలన నీకు ఆ ఐదుగురుభర్తలలో ధర్మం 
తప్పకుండ ఉంటుంది. అందువల్లనే దయతో నేను నీ కీ వర మిచ్చాను. 


వ, “అనిన నది యట్లేని నయ్యేవురుపతులయందును బ్రత్యేకసంగమంబునను నాకు గౌమారంబును బతిశుశ్రూషా 
సిద్దియు( గామభోగేచ్చయు సౌభాగ్యంబునుం బ్రసాదింప వలయు” ననిన రుద్రుండు దాని కోరిన వరంబు లెల్ల 
నిచ్చి, గంగాతీరంబున నున్న యింద్రు నాయొద్దకుం దోడ్మొని ర మ్మని పంచిన వల్లె యని. 265 


842 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌, = అని అనగా; అది= ఆమె; అట్టు+ఏని= అట్టయినచో; ఆ ఏవురు= ఐదుగురు; పతుల, 
అందును= భర్తలందును; (ప్రత్యేక, సంగమంబునను= ఒక్కొక్కరితోడి కలయికయందును; నాకున్‌= నాకు; కౌమారంబునున్‌= 
కన్యాత్వమును; పతి, శుశ్రూషా, సిద్దియున్‌= పతిసేవాభాగ్యము; కామ, భోగ+ఇచ్చయు= కామాన్ని అనుభవించేకోరి క; 
సౌభాగ్యంబునున్‌= ముత్తెదువతనము; (ప్రసాదింపవలయున్‌= అను(గ్రహింపవలయును; అనినన్‌= అని అనగా; రు(ద్రుండు= 
శివుడు; దాని, కోరిన, వరంబులు+ఎల్లన్‌= ఆమె (యొక్క) కోరిన వరాలన్నింటిని; ఇచ్చి, గంగా, తీరంబునన్‌; ఉన్న; 
ఇంద్రున్‌= ఇంద్రుణ్ణి; నా+ఒద్దకున్‌; తోడ్కొని; రమ్ము+అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; వల్లై అని= సరే అని, 


తాత్సర్యం: అని పల్కగా ఆమె 'అట్లైతే, ఆ అయిదుగురు భర్తలలో ఒక్కొక్కరితో కలయిక ఉన్నప్పటికి నాకు 
కన్యాత్వం, పతిసేవాభాగ్యం, కామాన్ని అనుభవించా లనే కోరిక, ముత్తెదువతనం అనుగ్రహించ వలసిం'దని కోరగా, 
శివుడు ఆమె కోరినవరాలన్నీ ఇచ్చి, గంగాతీరంలో ఉన్న ఇం॥ద్రుడిని నాదగ్గరికి తోడ్కొని రమ్మని పంపాడు. ఆమె 
సరే అని. 


క, _ దక్షాధ్వరమధథనునకు( బ్ర 1 దక్షిణపూర్వముగ మొక్కి తదయక చని ప 

Ga సహస్రచక్షు( బ్ర తీక్షించుచు నుండె సురనదీతీరమునన్‌. 266 
ప్రతిపదార్థం: పద్మ+ఈక్షణ= పద్మాలవంటికన్నులు కలది - ఆ కాశీరాజుకూతురు; దక్ష+-అధ్వర, మథనునకున్‌= దక్షయజ్ఞాన్ని 
చెడగొట్టిన శివునికి; ప్రదక్షిణ, పూర్వముగన్‌= ముందుగా ప్రదక్షిణం చేసి; మొక్కి; తడయక= ఆలస్యం చేయక; చని= వెళ్ళి; 
సురనదీ, తీరమునన్‌= గంగానది ఒడ్డున; సహస్ర, చక్షున్‌= వేయికన్నులు కలవాడైన ఇం(ద్రునికొరకు; (ప్రతీక్షించుచున్‌= 
ఎదురు చూస్తూ; ఉందడెన్‌. 


తాత్సర్యం: పద్మాలవంటి కన్నులు కల ఆ కాశీరాజుకూతురు శివునికి (ప్రదక్షిణం చేసి, నమస్కరించి వెంటనే 
గంగాతీరానికి వెళ్ళి, ఇంద్రునిరాకకై యెదురుచూస్తూ ఉండింది. 


ద్రుపదునకు వ్యాసుండు పంచేంద్రోసాఖ్యానంబు సెప్పుట (సం.1-189-1) 
వ. అట వైవస్వతుండును నైమిశార్యణంబున సత్తయాగదీక్షితుం డయి ప్రాణిహింస సేయకుండుటం చేసి మానవు 
లప్రాప్తమరణు లయి వర్తించుచున్న దాని సహింపనోపక యింద్రాదిదేవతలందటు బ్రహ్మపాలికిం జని 'భట్టారకా! 
మర్యు లమర్యు లయి వర్తిల్లువా రయిన వారికిని మాకును విశేషం బెద్ది? యని దుఃఖించిన నయ్యమరుల 


కమరజ్వేష్ణుం డి ట్లనియె. 267 


ప్రతిపదార్థం: అట= అచ్చట; వైవస్వతుండును= యముడును; నైమిశ+అరణ్యంబునన్‌= నైమిశారణ్యంలో; స|త్రయాగ 
దీక్షితుండు+అయి= స(త్రయాగంలో దీక్షపూనినవాడై; (ప్రాణి హింస= (ప్రాణులను చంపటం; చేయక+ఉండుటన్‌+చేసి = 
చేయకుండుటం చేత; మానవులు; అ(ప్రాప్త, మరణులు+అయి= పొందబడని చావుకలవా ళృ్ళయి - అనగా చావులేనివాళ్ళయి; 
వర్తించుచున్‌+ఉన్నన్‌= వర్తిస్తూ ఉండగా; దానిన్‌= దానిని; సహింపన్‌+ఓపక= ఓర్చుకొనలేక; ఇం|ద్ర+ఆది, దేవతలు+అందరు= 
ఇంద్రుడు మొదలైన దేవతలంతా; (బ్రహ్మపాలికిన్‌= (బ్రహ్మ దగ్గరకు; చని= వెళ్ళి; భట్టారకా= ఓమహామునీ!; మర్త్యులు= 
చావుకలవాళ్ళు - మనుష్యులు; అమర్త్యులు+అయి= చావులేని వాళ్ళయి; వర్తిల్లువారు+ఐనన్‌= జీవించే వా ళృయితే; వారికిని; 
మాకును; విశేషంబు= భేదం; ఎద్ది= ఏది; అని; దుఃఖించినన్‌= దుఃఖించగా; ఆ+అమరులకున్‌= ఆ దేవతలకు; అమర, 
జ్వేష్ణుండు= దేవతలందరిలో పెద్దవాడైన (బ్రహ్మ; ఇట్ల్టు+అనియెన్‌. 


ఆదిపర్వము - సప్రనూశ్వాసము 843 


తాత్సర్యం: అక్కడ యముడు నైమిశారణ్యంలో సత్రయాగదీక్షవహించి, ప్రాణిహింస మానివేయటంవలన మానవులు 
మరణం లేనివాళ్ళయి జీవించసాగారు. దానిని ఓర్వలేక ఇంద్రుడు మొదలైన దేవతలంతా (బ్రహ్మదేవునిదగ్గరికి 
వెళ్ళి, మహామునీ! మృతి చెందే మానవులు మృతిలేనివాళ్ళయి జీవిస్తే, వాళ్ళకూ మాకూ భేద మేమిటి?” అని దుః 
ఖించగా వాళ్ళతో (బ్రహ్మ ఇట్లా అన్నాడు. 


క. ఎంతకు గృతకార్యుం దగు | నంతకు( డీ రంతకును భయం బందక ని 
శ్రింతమున WOW డాతం | డంతము నొందించు( దొంటియట్టుల నరులన్‌. 268 


ప్రతిపదార్థం: అంతకు(డు= యముడు; ఎంతకున్‌= ఎప్పటికి; కృత, కార్యుండు= చేయబడిన స(త్రయాగకార్యం కలవాడు; 
అగున్‌= అగునో; ఈరు= మీరు; అంతకును= అంతవరకు; భయంబు+అందక; నిశ్చింతమునన్‌= చింతలేనివిధంగా; 
ఉండు(డు; ఆతండు= ఆ యముడు; తొంటి; అట్టులు+అ= మునుపటివలెనే; నరులన్‌= మానవుల్ని; అంతమున్‌+ఒందించున్‌= 
చంపును. 


తాత్సర్యం: యమునిసత్రయాగం ఎప్పటికి పూర్తి అవుతుందో అప్పటివరకు మీరు భయపడకుండా నిశ్సింతగా 
ఉండండి. అతడు మునుపటివలెనే మానవులను అంత మొందిస్తాడు. 


క. 6 వైవస్వతు వీర్యము । మీ వీర్యము దాల్లి సూర్యమితతేజులు దా 

రేవు రుదయింతు రాతని 1 కావించు విధానమునకు గారణ మగుచున్‌. 269 
ప్రతిపదార్థం: ఆ, వైవస్వతు, వీర్యము= ఆ యమునియొక్క తేజస్సును; మీ, వీర్యమును= మీ తేజస్సును; iya ధరించి; 
సూర్య, మిత, తేజులు= సూర్యుని అంతటి తేజస్సు కలవాళ్ళు; తారు= తాము; ఏవురు= ఐదుగురు; అతని, కావించు, 
విధానమునకున్‌= ఆ యముడు చేసీ పనికి; కారణము+అగుచున్‌= కారణం అవుతూ; ఉదయింతురు= పుట్టుతారు. 


తాత్సర్యం: ఆ యమునితేజస్సు, మీతేజస్సు ధరించి, సూర్యునంతటితేజస్సు కలవాళ్ళు అయిదుగురు, యముడు 
చేసేపనికి సాధనంగా జన్మిస్తారు. 


వ. అనిన నమరపతి పురోగము లయిన యమరు లెల్ల నమరాపగాసమీపంబునకుం జనునప్పడు, తత్సలిలమధ్యంబున 
నొక్కకన్యక యేడ్డుచున్న దానికన్నీక్ళు కనకకమలంబు లయినం జూచి వేల్పులుం దానును విస్మయం బంది, 
యింద్రు( డక్కన్యకయొద్దకుం జని 'యేద్దెద వెందుల దాన? వని యడిగిన నది యింద్రున కి ట్లనియె. 270 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (బ్రహ్మదేవుడు పలుకగా; అమరపతి, పురోగములు+అయిన= దేవేంద్రుడు ముందు నడచువాడుగా 
కలవాళ్ళయిన; అమరులు+ఎల్లన్‌= దేవతలంతా; అమర+ఆపగా, సమీపంబునకున్‌= దేవనది యైన గంగానదిదగ్గరకు; 
చనునప్పుడు= వెళ్ళునప్పుడు; తత్‌+సలిల, మధ్యంబునన్‌= ఆ నీళ్ళనడుమ; ఒక్క; కన్య; ఏడ్చుచున్‌+ఉన్నన్‌; దాని, కన్నీళ్ళు= 
ఆమె కన్నీరు; కనక, కమలంబులు+అయినన్‌= బంగారుతామరలు కాగా; చూచి= కనుగొని; వేల్పులున్‌= దేవతలును; 
తానును= తాను; విస్మయంబు+అంది= ఆశ్చర్యపడి; ఇంద్రుడు; ఆ+కన్యక, ఒద్దకున్‌= ఆ కన్యదగ్గరకు; చని= వెళ్ళి; 
ఏడ్ఫెదవు= ఏడుస్తూ ఉన్నావు; ఎందులదానవు= ఎక్కడిదానవు; అని, అడిగినన్‌= అని అడుగగా; అది= ఆమె; ఇం(ద్రునకున్‌; 
ఇట్టు+అనియెన్‌. 


844 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అని (బ్రహ్మదేవుడు పల్కగా, దేవతలంతా వెనుదిరిగి, దేవేంద్రుడు ముందు నడువగా గంగానది 
దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో ఆ నీటిమధ్యలో ఒకకన్య యేడుస్తుండగా, ఆమెకన్నీళ్లు బంగారుతామరలు 
కావటంచూచి, దేవతలూ, ఇం(ద్రుడూ ఆశ్చర్యపడ్డారు. ఆకన్యదగ్గరికి వెళ్ళి “ఎందుకు ఏడుస్తున్నావు? ఏ (ప్రదేశానికి 
చెందినదానవు?' అని అడుగగా ఆమె ఇంద్రునితో ఇట్టా పలికింది. 


ఆ. “నాదు రోదనంబు, నన్ను నెటుంగయగ | వలతయేని యమరవల్లభుండ! 

నా పిఖుంద రమ్ము నావుడు నప్ప డ । వ్వనితపజ్జ WON వాసవుండు. 271 
ప్రతిపదార్థం: నాదు, రోదనంబున్‌= నా ఏడ్సును; నన్నున్‌; ఎజణుంగగన్‌= తెలిసికొనటానికి; వలతు+అ, ఏని= కోరుదువేని; 
అమర, వల్లభుండ!= దేవతల రాజైన ఓ దేవేం(ద్రా!; నా పిఖుందన్‌= నా వెంట రమ్ము; నావుడున్‌= అని అనగా; వాసవుండు= 
దేవేంద్రుడు; అప్పుడు; ఆ+వనిత, పజ్జన్‌= ఆ కన్యవెంబడి; అరిగెన్‌= వెళ్ళాడు. 
తాత్సర్యం: దేవేంద్రా! నా దుఃఖాన్నిగురించి, నన్నుగురించి తెలిసికొనా లనుకుంటే, నావెంట రమ్ము!” అని ఆ 
కన్య చెప్పగా దేవేం[ద్రుడు ఆమెను అనుసరించి వెళ్లాడు. 


వ. ఇట్లక్కన్యక పిటుంద నరుగువా(డు ముందటి హమవదచలకందరారచితరత్పవేదికాతలంబున సింహాసనాసీనుం 
డయి తరుణరూపంబున నొక్ళతరుణితో జూదం బాడుచున్న యాదిదేవుం గని తరుణుండ కా వగచి సురపతి కరం 
బలిగి యి ట్లనియె. 272 

ప్రతిపదార్థం: ఇట్లు; ఆ+కన్యక పిణుందన్‌= ఆ కన్య వెంట; అరుగువా(డు= వెళ్తూన్న దేవేంద్రుడు; ముందజణ= ఎదుట; 

హిమవత్‌+అచల, కందరా, రచిత, రత్న, వేదికా, తలంబునన్‌= హిమాలయపర్వతముయొక్క గుహయందు రూపొందించబడిన 
రత్నపుటరుగుమీద; సింహాసన+ఆసీనుండు+అయి= సింహాసనంమీద కూర్చున్నవాడై; తరుణ, రూపంబునన్‌= యౌవనంలో 
ఉన్న వాని రూపమున; ఒక్క+తరుణితోన్‌= యౌవనంలో ఉన్న ఒక కాంతతో; జూదంబు+ఆడుచున్‌+ఉన్న= జూదం 


ఆడుతూ ఉండే; ఆదిదేవున్‌= శివుడిని; కని= చూచి; తరుణుండు+అకా= యౌవనంలో ఉన్నవాడు అని; వగచి= తలచి; సుర, 
పతి= దేవేంద్రుడు; కరంబు= మిక్కిలి; అలిగి= కోపించి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా ఆ కన్యకవెంట వెళ్తూ దేవేంద్రుడు - ఎదుట హిమాలయపర్వతగుహలో నిర్మించబడిన 
రత్నపుటరుగుమీద సింహాసనంపై కూర్చొని యువకునిరూపంలో ఒక యువతితో జూదమాడుతున్న పరమేశ్వరుడిని 
చూచి, అతడిని సాధారణయువకుడు అని భావించి, దేవేంద్రుడు మిక్కిలి కోపించి ఇట్లా అన్నాడు. 


మ. అమితస్థావరజంగమం బయిన బ్రహ్మాండంబు దా నింతయున్‌ 
మమతాగోచర మీ త్రిలోకములు నస్మద్ధాహువజ్రానుపా 
ల్యము ; లే నింద్రు(డ; నిట్టి న న్నుజిక లీలన్‌ జూదమాడంగ ను 
త్రమసింహాసన మెక్క నీకు జనునే దర్పించి నాముందటన్‌. 273 


ప్రతిపదార్థం: అమిత, స్థావర, జంగమంబు+అయిన= అంతులేని స్థావరాలు (కదలిక లేనివి); జంగమాలు (కదలిక కలవి) 
కలదైన; (బ్రహ్మాండంబు= (బ్రహ్మాండము; తాన్‌= తాను; ఇంతయున్‌= అంతా; మమతా గోచరము= నాదిగా అగుపించునట్టి; 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 845 
ఈ, (త్రిలోకములున్‌= ఈమూడులోకాలూ; అస్మత్‌+బాహు, వ(జ+ఆనుపాల్యములు= నా చేతిలోని వజ్రాయుధంచేత 
పాలించదగినవి; ఏన్‌= నేను; ఇం|ద్రు(డన్‌= ఇంద్రుణ్ణి; ఇట్టి= ఇటువంటి; నన్నున్‌= నన్ను; ఉబిక= లెక్కపెట్టక; దర్ప్సించి= 
NGGON; నా, ముందటన్‌= నా ఎదుట; ఉత్తమ, సింహాసనము; ఎక్కన్‌= ఎక్కటానికి; లీలన్‌= విలాసంగా; జూదము+ఆడంగన్‌= 
జూదమాడటానికి; నీకున్‌+చనునే= నీకు తగునా! 


తాత్సర్యం: అంతులేని స్థావరజంగమాలతో నిండిన ఈ (బ్రహ్మాండమంతా నాది. ఈ మూడులోకాలు నా చేతి 
వజ్రాయుధంతో పాలించబడుతూ ఉన్నాయి. నేను దేవేంద్రుడిని. ఇటువంటి నన్ను లెక్కపెట్టక, గర్వించి నా 
యెదుట విలాసంగా జూదమాడటం, పెద్దసింహాసన మెక్కటం నీకు తగునా? 


వ. అనిన రుద్రుం డలిగి రౌద్రాకారంబున వానిం జూచి 'మదీయ క్రీణారసభంగంబు( జేసిన యిద్దుర్మదుం బట్టి తె మని 
య క్కన్యకం బంచిన నప్పుడు దానికరస్పర్శనంబున విచేష్టితుం డయి మహీతలంబుపయిం బడిన యయ్యింద్రునకు 
రుద్రుం డి ట్లనియె. 274 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; రు[ద్రుండు= శివుడు; అలిగి= కోపించి; రౌద్ర+ఆకారంబునన్‌= భయంకరమైన 
రూపంతో; వానిన్‌= ఆ దేవేం(ద్రుడిని; చూచి; మదీయ, (క్రీడా, రస, భంగంబున్‌= నా యొక్క ఆటయందలి ఆనందానికి 
ఆటంకం; చేసిన= కలిగించిన; ఈ+దుర్మదున్‌= ఈ పొగరుబోతును; పట్టితెమ్ము+అని= పట్టి తీసుకొని రా అని; ఆ+కన్యకన్‌= 
ఆ కన్యను; పంచినన్‌= పంపగా; అప్పుడు; దాని, కర, స్పర్శనంబునన్‌= ఆమెచేతితాకిడిచేత; విచేష్టింతుడు+అయి= చేష్టలు 
కోల్ఫోయినవా డై; మహీతలంబు, పయిన్‌= నేలమీద; పడిన= పడిపోయిన; ఆ+ఇం(ద్రునకున్‌; రు(ద్రుండు= పరమేశ్వరుడు; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని దేవేంద్రుడు పల్కగా శివుడు కోపించి, భయంకరమైన ఆకారంతో అతణ్ణి చూచి 'నా ఆటలోని 
ఆనందాన్ని ఆటంకపరచిన ఈ పొగరుబోతును పట్టి తె'మ్మని ఆ కన్యను పంపగా, అప్పు డామె YONG 
చేష్టలు లేనివాడై నేలమీద పడిన ఇంద్రునితో శివుడు ఇట్టా అన్నాడు. 


క “గర్వించి పలికి తగు, నీ 1 గర్వము భుజవీర్యమును బ్రకాశంబుగ నీ 

పర్వతవివరము BO వి । గుర్వింపుము చూతి' మనిన గోత్రభిదుండున్‌. 275 
ప్రతిపదార్థం: గర్వించి= దర్శించి -పొగరుగలిగి; పలికితి= పలికితివి; అగున్‌= అట్టే అగుగాక; నీ, గర్వము; భుజ, 
వీర్యమును= బాహుబలమును; (ప్రకాశంబుగన్‌= వెల్లడి అయ్యేటట్టు; ఈ పర్వత, వివరము= ఈ పర్వతంయొక్క రం(ధ్రం; 


తెర్చి= తెరచి; విగుర్వింపుము= విరువుము; చూతము= చూస్తాము; అనినన్‌= అని పలుకగా; గోతభిదుండున్‌= 
పర్వతాలయొక్కరెక్కలను విరిచిన దేవేం|ద్రుడు. 


తాత్సర్యం: గర్వంతో మాట్లాడావు. 9 గర్వం, బాహుబలం వెల్లడి అయ్యేటట్టు ఈ పర్వతరంధ్రాన్ని తెరచి, 
విరువుము చూద్దాం” అని శివుడు పల్కగా, దేవేంద్రుడు. 


విశేషం: “వివరము” అనే పదానికి బదులు కొన్నిప్రతులలో ఉన్న శిఖరము” అనే పాంఠాంతరం మేల్తర మనిపిస్తుంది. 'తెర్చి' 
అనే దానికి Boy అనే పాంఠాంతరం ఉంది. వివరాన్ని విరవటం కంటె శిఖరాన్ని విరవటం సమంజసం. “శిఖరం బెత్తి 


846 శ్రీమదాంధ్ర మహాభారతము 


విగుర్వింపుము” అనే పాఠం అన్నిటికంటె స్పష్టార్థాన్ని కలిగివున్నది. కాని శివు డున్నది గుహలో కనుక ఇక్కడ ‘వివరము అనే 
పాఠాన్నే (గహించటం జరిగింది. 


సీ, హరువచనమున నా గిరిరాజవివరంబు | గరములC బట్టి చెచ్చెర దినేశ 
చండమయూఖముల్‌ రెండు విధంబు లై 1 యుండంగ BO యాఖండలుండు 
దనయట్టివారల ఘనశరీరుల నందు | నలువుర నన్యుల వెలయ[ జూచి, 
'యే నిట్టు లేలొకో యేనుప్రకారంబు | లయితి నిం? దనుచు విస్మయము' బొంది 


ఆ. యున్న( జూచి హరు(డు గ్రన్న నయ్యింద్రుల | నేవురను మహానుభావ WOH 
మనుజయోని( బుట్టు డని పంచె గీర్వాణ 1 హితము సేయుపొంటె మతిం దలంచి. 276 


ప్రతిపదార్థం: హరు, వచనమునన్‌= శివునియొక్క మాటచేత; ఆ, గిరి, రాజ, వివరంబు= ఆ పర్వత శ్రేష్టంయొక్క 
రంధ్రమును; కరములన్‌+పట్టి= చేతులతో పట్టుకొని; చెరన్‌+చెరన్‌ = వేగమే; దిన+ ఈశ, చండ, మయూఖముల్‌= సూర్యునియొక్క 
వేడికిరణాలు; రెండు; విధంబులు+ఐ= రెండు పాయలై; ఉండంగన్‌= ఉండగా; తెర్చి= తెరచి; ఆఖండలుండు= దేవేంద్రుడు; 
తన అట్టి, వారలన్‌; ఘన, శరీరులన్‌= గొప్ప శరీరాలు కలవారిని; నలువురన్‌= నలుగురిని; అన్యులన్‌= ఇతరులను; 
అందున్‌= ఆ రంధ్రమునందు; వెలయన్‌= మెరయగా; చూచి; ఏను= నేను; ఇట్టులన్‌; ఏల+ఒకో= ఎందుచేతనో; ఏను, 
ప్రకారంబులు= అయిదువిధాలు; ఇందున్‌= ఇచ్చట; అయితిన్‌= అయినాను; అనుచున్‌; విస్మయమున్‌= ఆశ్చర్యాన్ని; పొంది= 
పొంది; ఉన్నన్‌= ఉండగా; చూచి= కనుగొని; హరు(డు= శివుడు; (క్రన్నన్‌= వెంటనే; ఆ+ఇం|ద్రులన్‌, ఏవురను= ఆ ఇం(ద్రులను 
ఐదుగురను; మహా+అనుభావము= గొప్ప వ్యక్తిత్వము; MAS అతిశయించగా; మనుజ, యోనిన్‌= మానవ(స్తీయందు 
పుట్టుడు; అని; గీర్వాణ, హితము= దేవతలకు మేలు; చేయు, పొంటెన్‌= చేయుటకొరకు; మతిన్‌= బుద్దియందు; తలంచి= 


భావించి; పంచెన్‌= ఆజ్ఞాపించాడు. 


తాత్సర్యం: శివుని మాటప్రకారం దేవేంద్రుడు ఆ పర్వతరంధ్రాన్ని రెండుచేతులతో పట్టుకొని సూర్యుని కిరణాలు 
రెండుపాయలైనట్లుగా తెరచి, ఆ రంధ్రంలో తనవలె గొప్పశరీరంకలవాళ్ళు మరో నలుగురు వెలుగుతుండటం 
చూచి, నే నెందుకు అయిదువిధాలుగా అయ్యా" నని ఆశ్చర్యపడగా, శివుడు వెంటనే ఆ ఇ(ందులైదుగురిని దేవతల 
మేలు కోరి, 'మానవగస్తీయందు మహానుభావులుగా జన్మించండి' అని ఆజ్ఞాపించాడు. 


వ. “వారలు ధర్మానిలశక్రాశ్వినులు దమకు నాధారకర్తలుగా ధర్మజభీమార్ల్డుననకులసహదేవు EWONG బుట్టిరి; 
కమలభవప్రముఖనిఖిలసురగణప్రార్థితుం డయి నారాయణుసితాసితకేశద్వయంబు బలదేవవాసుదేవు లై 
దేవహితార్థం బుద్ధవించిన, నందు వాసుదేవుండు వారలకు గార్యసహాయం డయ్యె; నయ్యింద్రుల కేవురకును 
నేకపత్నిగా' దపంబుసేసి శ్రీమూర్తి యయిన యాజ్ఞసేని యజ్ఞవేదిం బుట్టె; నమ్మవేని వీరల పూర్వదేహంబుల( 
జూడు' మని కృష్ణద్వైపాయనుండు ద్రుపదునకు దివ్యదృష్టి యిచ్చి చూపిన. 277 

ప్రతిపదార్థం: వారలు= వాళ్ళు ధర్మ+అనిల, శక్ర+అశ్వినులు= యముడు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్వినీదేవతలు; 


తమకున్‌, ఆధారకర్తలుగా; ధర్మజ, భీమ+అర్షున, నకుల, సహదేవులు; అనన్‌+కాన్‌= అనే పేర్లతో; పుట్టిరి; కమలభవ, (ప్రముఖ, 
నిఖిల, సురగణ, (ప్రార్థితుండు+అయి= పద్మంనుండి జన్మించిన (బ్రహ్మ మొదలైన అందరు దేవతల సమూహంచేత 


ఆదిపర్వము - సప్రమూశ్వాసము 847 


ప్రార్థింపబడినవాడై; నారాయణు, సిత+అసిత, కేశ ద్వయంబు= విష్ణుమూర్తి యొక్క తెల్లని, నల్లని వెం(డ్రుకల జంట; 
బలదేవ, వాసుదేవులు+ఐ= బలరామశ్రీ కృష్ణు లై; దేవహిత+అర్థంబు= దేవతలమేలుకొరకు; ఉద్భవించెన్‌= పుట్టగా; అందున్‌= 
వారిలో; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; వారలకున్‌= వారికి; కార్య సహాయుండు= కార్యాలందు సాయం చేసేవాడు; అయ్యెన్‌= 
అయినాడు; ఆ+ఇం|ద్రులకు; ఏవురకున్‌= ఆ ఇం|ద్రులైన ఐదుగురికి; ఏకపత్నిగాన్‌= ఒకే భార్యగా; తపంబు; చేసి, శ్రీమూర్తి, 
అయిన= లక్ష్మీదేవి ఆకారమైన; యాజ్ఞసేని= (ద్రౌపది; యజ్ఞవేదిన్‌= యజ్ఞ వేదికలో ; పుట్టెన్‌= జన్మించింది; నమ్మవు+ఏని= 
నమ్మకున్నచో; వీరల, పూర్వ, దేహంబులన్‌= వీళ్ల ముందటి శరీరాలు; చూడుము+అని; కృష్ణద్వైపాయనుండు= వ్యాసుడు; 
ద్రుపదునకున్‌= (ద్రుపదునికి; దివ్య, దృష్టి, ఇచ్చి, చూపి= దివ్యదృష్టి ప్రసాదించి చూపి. 
తాత్సర్యం: ఆ అయిదుగురు ఇం(ద్రులు యముడు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్వినీదేవతలు ఆధార కర్తలుగా 
ధర్మజ భీమార్జున నకులసహదేవులు అనే పేర్లతో జన్మించారు. [బ్రహ్మాదిదేవత లంతా ప్రార్థింపగా విష్ణుమూర్తి 
యొక్క తెల్లని నల్లని వెండ్రుకల జంట, దేవతల మేలుకొరకు బలరామకృష్ణులుగా అవతరించారు. వారిలో 
శ్రీకృష్ణుడు ఆ అయిదుగురికి వాళ్ళపనులలో సాయంచేసేవా డయ్యాడు. ఆ అయిదుగురు ఇం(ద్రులకు ఒకే భార్యగా 
తపస్సుచేసి లక్ష్మీస్వరూపురాలైన యాజ్ఞసేని (ద్రౌపది) యజ్ఞవేదిలో జన్మించింది. నీకు నమ్మకం లేకుంటే వీళ్ళ 
పూర్వదేహాలు చూడు” అని వ్యాసుడు (దుపదునికి దివ్యదృష్టి నిచ్చి చూపాడు. 

ఉ. చారు మణి ప్రభా పటల జాల విచిత్ర కిరీట మాలికా 
భారములన్‌ సముడ్యదినపావక వర్లములన్‌ సువర్ణకే 

ta ta 

యూర విభూషణావళుల నొప్పుచునున్న తదీయదేహముల్‌ 

ధీరుడు సూచె( దాళసమదీర్హత( బొల్టినవాని నేనిటిన్‌. 278 
ప్రతిపదార్థం: చారు, మణి, ప్రభా, పటల, జాల విచిత్ర, కిరీట, మాలికా, భారములన్‌= అందమైన రత్నాలకాంతి సమూహాల 
వలలచే మిక్కిలి చిత్రమైన రంగులు కల కిరీటాలయొక్క, దండలయొక్క బరువులచేత; సముద్యత్‌+ఇన, పావక, వర్లములన్‌= 
లెస్ఫగా (ప్రకాశించే సూర్యునియొక్క, అగ్నియొక్క రూపాలచేత; సువర్ల కేయూర, విభూషణ+ఆవళులన్‌= బంగారు సందె 
కడియంవంటి ఆభరణసమూహాలచేత; ఒప్పుచున్‌+ఉన్న= (ప్రకాశిస్తూ ఉండే; తదీయ, దేహముల్‌= వారియొక్క శరీరాలు; తాళ, 
సమ, దీర్భతన్‌= తాటిచెట్టుతో సమానమైన పొడవుతో; TOYS, వానిన్‌= ఒప్పిన వాటిని; ఏనిటిన్‌= ఐదింటిని; ధీరు(డు= 
ధైర్యశాలి, (ద్రుపదుడు; చూచెన్‌. 

తాత్సర్యం: అందమైనరత్నకాంతిసమూహాలవలలచే మిక్కిలిచిత్రమైనరంగులు కల కిరీటాల, దండల భారాలతో, 

లెస్పగా ప్రకాశించే సూర్యునివంటి, అగ్నివంటిరూపాలతో, బంగారు సందెకడియాలవంటి ఆభరణాలతో ఒప్పుతూ, 

తాటిచెట్టంత పొడవైన వాళ్ళ దేహా లైదింటిని (ద్రుపదుడు చూచాడు. 

వ. మటియు సకలలావణ్యమూర్తి యై వారల కేవురకు( AM దపంబు సేసిన యక్కన్యకపూర్వదేహంబును జూచి 
విస్మితుం డయి హర్షించి యున్న ద్రుపదునకు వెండియుం గృష్టద్వైపాయనుం డి ట్లనియె। ‘దొల్లి DHOWO డను 
రాజర్షికొడుకు లనంతబలపరాక్రములు సాల్వేయ శూరసేన శ్రుతసేన బిందుసారాతిసారు లను వా రేవురుం బరస్పర 
స్నేహవినయంబుల నతిప్రసిద్దు లయి పెరు(గుచు నౌశీనరపతి కన్యక నజిత యను దాని స్వయం వరంబున( 


బడసి వివాహం బయి. 279 


848 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మణీయున్‌; సకల, లావణ్య, మూర్తి+ఐ= సమస్తసౌందర్యంయొక్క స్వరూపమై; వారలకున్‌; ఏవురకున్‌= 
ఐదుగురకు; పత్ని, కాన్‌= భార్య అగుటకు; తపంబు, చేసి,= తపస్సు కావించి; ఆ+కన్యక, పూర్వ, దేహంబును= ఆ 
కన్యకయొక్క (తొలుతటి ఇం(ద్రోన, ఇప్పటి కృష్ణ) మొదటిశరీరాన్ని; చూచి; విస్మితుండు+అయి= ఆశ్చర్యపడినవా డై; 
హర్షించి= సంతోషించి; ఉన్న= ఉండు; (ద్రుపదునకున్‌; వెండియున్‌= మరల; కృష్ణద్వెపాయనుండు= వ్యాసుడు; ఇట్టు+అనియెన్‌; 
తొల్లి= పూర్వం; నితంతుండు+అను= నితంతుడు అనే పేరుగల; రాజర్షి= రాజర్షియొక్క; కొడుకులు; అనంత, బల, 
పరా(క్రములు= అంతులేని బలం, పరాక్రమం కలవారు; సాల్ఫ్వేయ= Kan, (శ్రుతసేన, బిందుసార+అతిసారులు; అనువారు; 
ఏవురున్‌= ఐదుగురును; పరస్పర, స్నేహ, వినయంబులన్‌= ఒకరిమీద మరొకరికి కల (ప్రేమ; వినయాలతో; అతి, (ప్రసిద్దులు; 
అయి, పెరు(గుచు; జౌశీనరపతి= బౌశీనరపతి యొక్క; కన్యకన్‌= కన్యను; అజిత; అను, దానిన్‌= అనుదానిని; 


స్వయంవరంబునన్‌; పడసి= పొంది; వివాహంబు+అయి= పెండ్లాడి. 


తాత్సర్యం: అంతేగాక, సమస్త సౌందర్యం రూపుదాల్ఫిం దై, ఆ అయిదుగురికి భార్య కావటానికి తపస్సు చేసిన 
ఆ కన్యయొక్కమొదటిదేహాన్ని చూచి ఆశ్చర్యపడి, సంతోషించి ఉన్న(ద్రుపదునితో మరల వ్యాసుడు ఇట్టా అన్నాడు. 
“పూర్వం నితంతు డనే రాజర్షికుమారులు సాల్వేయ, శూరసేన, (శ్రుతసేన, బిందుసార, అతిసారు లైదుగురు 
అంతులేని బలపరా(క్రమాలు కలవాళ్ళు. వాళ్ళు పరస్సరం పమ, వినయం కలిగి మహా(ప్రసిద్దు లై పెరుగుతూ 
జౌశీనరపతిపుత్రికను స్వయంవరంలో పొంది వివాహమాడారు. 


విశేషం: 'నితంతుడు' అనే పేరుకు బదులు కొన్ని ప్రతులలో సితతంతుడు, శిలావంతుడు అనే పేర్టు ఉన్నాయి. అట్లే 
బిందుసారుడికి బదులుగా తిందుసారుడు, అతిసారునికి బదులుగా అ॥ద్రిసారుడు అనే పాఠాలు శ్రీ పి.పి.యస్‌.శా(స్తి గారి 
సంస్కృత భారతప్రతిలో ఉన్నాయి. 
క కాంతి విశేష విలాసా | నంతశ్రీ( దనరు నజితయం దనఘులు నై 

తంతువు లేవురు( బడసిరి | సంతానము వేటువేటి సత్ముల WOS. 280 
ప్రతిపదార్థం: కాంతి, విశేష విలాస+అనంత శ్రీన్‌= అధికకాంతియొక్క విలాసంయొక్క అంతులేని సంపదతో; తనరు= 
ఒప్పు; అజిత, అందున్‌= ఆ అజితలో; అనఘులు= పాపరహితులైన వాళ్ళు; వైతంతువులు= నితంతుని కుమారులు; 
ఏవురున్‌= ఐదుగురును; సత్‌+కులము= మంచివంశం; ఎస(గన్‌= వృద్దిపొందగా; వేణు వేణు+అ= విడివిడిగా; సంతానము; 
పడసిరి= పొందారు. 
తాత్సర్యం: అధికకాంతి, విలాసాలు - అనే అంతులేని సంపదతో ప్రకాశంతో ఆ అబితయందు, పుణ్యాత్ములైన 
నితంతునికుమారు లైదుగురు మంచివంశం వృద్ది పొందేటట్లు విడివిడిగా సంతానాన్ని పొందారు. 


వ. “'తొల్లింటి మహాత్ములయందును నిట్టి చరితంబులు గలవుం గావున బాండవుల కేవురకు ద్రౌపదిం గ్రమంబునC 
బాణిగ్రహంబు సేయింపు; మిది మన చేసినయది గాదు; దైవాధిష్టితం' బని ద్రుపదు నొడంబటిచి కుంతియు, 
బాండవులు నున్న చోటికి ద్రుపద సహితుం డయి కృష్ణద్వైపాయనుండు వచ్చి యుధిష్టిరున కి ట్లనియె. 281 


ప్రతిపదార్థం: తొల్లింటి= పూర్వపు; మహా+ఆత్ముల అందునున్‌= మహాత్ముల యందుకూడా; ఇట్టి; చరితంబులు; కలవు; 
కావునన్‌; పాండవులకున్‌; ఏవురకున్‌= ఐదుగురికి; (ద్రౌపదిన్‌= (ద్రౌపదిని; (క్రమంబునన్‌= వరుసగా; పాణి, (గహణంబు= 


ఆదిపర్వము = సప్రనూశ్వాసము 849 


వివాహం; చేయింపుము= జరిపించు; ఇది, మన, చేసిన, అది= ఇది మనం చేసింది; కాదు; దైవ+అధిష్టితంబు= దైవము 
నాశ్రయించింది - అనగా దేవునిచేత చేయబడింది; అని= అని; (ద్రుపదున్‌= (ద్రుపదుణ్ణి; ఒడంబజచి= ఒప్పించి; కుంతియున్‌; 
పాండవులున్‌, ఉన్న; చోటికిన్‌; (ద్రుపద, సహితుండు+అయి= [ద్రుపదునితో _కూడినవాడై; కృష్ణద్వెపాయనుండు= వ్యాసుడు; 
వచ్చి; యుధిష్టిరునకున్‌= ధర్మరాజుతో; ఇట్లు+అనియెన్‌. 

తాత్సర్యం: 'పూర్వపుమహాత్ములలోకూడ ఇటువంటిచరిత్ర లున్నాయి. అందువలన పాండవు లైదుగురికి (ద్రౌపది 
నిచ్చి వరుసగా వివాహం జరిపించుము. ఇది మనం చేసింది కాదు. దైవనిర్లయం” అని |(ద్రుపదుడిని ఒప్పించి 
వ్యాసుడు అతనితోకూడ కుంతీపాండవు లున్నచోటికి వెల్లి, ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 


ద్రౌపదీవివాహమహోత్సవము (1-190-5) 


ఆ. నేడు పుణ్యదినము నెమ్మితో రోహిణీ | యుక్తు+ డయి శశాంకు( డున్నవా(డు; 
మంత్రవంతముగ గ్రమంబున నేవురు(। బెండ్లియగు(డు కృష్ణం బ్రీతితోడ. 282 

ప్రతిపదార్థం: నేడు= ఈ దినం; పుణ్య, దినము; నెమ్మితో= (ప్రేమతో; శశాంకు(డు= కుందేలును గుర్తుగా కల చంద్రుడు; 

రోహిణీ; యుక్తుడు+అయి= రోహిణీ నక్షత్రంతో కూడి; _ఉన్నవా(డు= ఉన్నాడు; మం(త్రవంతముగన్‌= మంత్రాలతో; 
ఏవురున్‌= ఐదుగురూ; (పీతితోడన్‌= సంతోషంతో; కృష్ణన్‌= (ద్రౌపదిని; |క్రమంబుగన్‌= వరుసగా; పెండ్డి, అగుడు= పెండ్లి 
చేసికొనండి. 

తాత్సర్యం: ఈ రోజు పుణ్యదినం. చంద్రుడు (ప్రేమతో రోహిణీనక్షత్రాన్ని కూడి ఉన్నాడు. మంత్రయుక్తంగా మీ 

రైదుగురు సంతోషంగా ద్రౌపదిని వివాహం చేసికొనండి. 

విశేషం: వ్యాసమహర్షి |ద్రుపదరాజుకు (ద్రౌపదీపాండవుల పుట్టుక వెనుక ఉన్న దివ్యరహస్యాలు తెలియచెప్పాడు. వాటిని 

దర్శించటానికి అవసరమైన దివ్యదృష్టిని అనుగ్రహించాడు. ఇదివరలో కూడ ఇటువంటిది ఉన్న దని ఒక ఉదాహరణ ఇచ్చాడు. 

ఆ కన్యాదాత మనస్సును ఆవరించిన అనుమానతిమిరాన్ని పూర్తిగా తొలగించాడు. గతం న శోచామి కృతం స్మరామి” 

అన్నట్టు కర్తవ్యాన్ని నిర్ణయించాడు. [ద్రౌపదీ వివాహానికి ఆటంకమే లేని రాచబాట వేశాడు. ధర్మజుని తీర్చే వ్యాసుని 

తీర్చుకావటం, ధర్మజుని స్థాయి మరో మెట్టు ఈ ఘట్టంలో పెరగటం విశేషం. 

వ. అని నిశ్చయించి పంచినం బాంచాలపతియును గరం బనురాగంబున( బురం బష్టశోభనంబు సేయించి, 
సమారబ్ద్ధవివాహమహోత్సవుం డయ్యె; నంత నిరంతర క్రముకకదళీస్తంభ శుంభత్సంభ్బృత నవామ్రాశ్వత్ణ పల్లవ 
మాలాలంకృత ద్వారతోరణంబులను, జందనోదక సంస్తిక ప్రాంగణ రంగవల్లీ కృత కర్పూరమౌక్తిక ప్రకరంబులను, 
గౌతుకోత్సవమంగకళశ్ళంగార వారాంగనా ప్రవర్యమాన స్వనియోగక్భత్యంబులను, నుత్సవ సందర్భ్శనాగతానేకరాజన్య 
సుహృద్ధాంధవబ్రాహ్మణ సంకులంబుననుం జేసె యొప్పుచున్న ద్రుపదరాజ మందిరంబునం బూర్యోత్తర దిగ్జాగయున 
విచిత్రనేత్ర వితత వితాన ముక్త మౌక్తిక కుసుమ మాలాలంబనాభిరామంబును, సమీచీన చీనాంశుక విరచితస్తంభ 
వేష్టనంబును, బ్రత్యగ్ర పల్లవ శాల్యక్షతాంచిత కాంచన పూర్ణ కలశోపశోభితంబును, లాజాజ్య సంపూర్ణ సౌవర్ణ 
పాత్ర నవసౌరభ బహువిధపుష్ప సమిత్ముశాశ్మశమ్యాభిరమ్యంబును, నవగోమయ శ్యామ మరకత మణి ప్రభాపటల 


850 శ్రీమదాంధ్ర మహాభారతము 


విలిప్త హిరణ్మయవేదీమధ్యసమిద్దాగ్నికుండమండితంబును, సర్వాలంకారసుందరంబును నయిన వివాహ 
మంటపంబునకుం జని నిజ పురోహితుం డయిన ధౌమ్యుం డాదిగా ననేకవిద్వన్మహీసుర నివహంబుతో 
గరం బొప్పి. 283 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారం; నిశ్చయించి; పంచినన్‌= ఆజ్ఞాపించగా; పాంచాల, పతియును= [ద్రుపదుడును; కరంబు= 
మిక్కిలి; అనురాగంబునన్‌= (ప్రీతితో; పురంబున్‌= నగరాన్ని; అష్టశోభనంబు= ఎనిమిదివిధాల మంగళాలంకారం; చేయించి; 
సమారబ్ద, వివాహ, మహా+ఉత్సవుండు= చక్కగా ఆరంభింపబడిన వివాహమహోత్సవం కలవాడు; అయ్యెన్‌= అయ్యాడు; 
అంత= అప్పుడు; నిరంతర, (క్రముక, కదళీస్తంభ, శుంభత్‌+సంభృత, నవ+ఆ(మ+అశృత్డ, పల్లవ, మాలా+అలంకృత, 
ద్వారతోరణంబులను= ఎడతెగని పోకల అరటుల స్తంభాలందు (ప్రకాశిస్తూ నిండుగా భరింపబడిన (క్రొత్త మామిడి, రావి 
చివుళ్ళ దండనల చేత అలంకరింపబడిన లోపలి వెలుపలి ద్యారాలచేత; చందన+ఉదక, సంసిక్త, (ప్రాంగణ, రంగవల్లీకృత, 
కర్ఫూర మౌక్తిక ప్రకరంబులను= మంచి గంధపు నీటిచేత చక్కగా తడుపబడిన ముంగిళ్ళయందు ముగ్గులుగా చేయబడిన 
పచ్చకర్ఫూరాలయొక్క, ముత్యాలయొక్క సమూహాలచేత; కెతుక+ఉత్సవ, మంగళ, శృంగార, TON, ప్రవర్త్య్వమాన, 
స్వనియోగ, కృత్యంబులను= వివాహ మహోత్సవంకొరకైన మంగళాలంకారాలు కల వేశ్యలచే చేయబడుతున్న, తమకు నియ 
మింపబడిన పనులచేత; ఉత్సవ, సందర్భన+ఆగత+అనేక, రాజన్య, సుహృత్‌+బాంధవ, (బ్రాహ్మణ, సంకులంబునున్‌+చేసి= 
వివాహమహోత్సవాన్ని చూడటానికి వచ్చిన పెక్కుమంది రాజులతో, మిత్రులతో, బంధువులతో, బ్రాహ్మణులతో (క్రిక్కిరియటంచేత; 
ఒప్పుచు+ఉన్న; (ద్రుపదరాజు, మందిరంబునన్‌= (ద్రుపదరాజుయొక్క ఇంటిముందు; పూర్వ+ఉత్తర, దిక్‌+భాగంబునన్‌= 
ఈశాన్యదిక్కునందు; విచిత్ర, నేత్ర, వితత, వితాన, ముక్త, మౌక్తిక, కుసుమ, మాలా+ఆలంబన+అభిరామంబును= రంగురంగుల 
వస్రాలయొక్క విశాలాలైన మేల్కట్లనుండి (క్రిందికి విడువబడిన ముత్యాలయొక్క పూలయొక్క దండలు వ్రేలాడటంచేత 
మనోహరమైనదీ; సమీచీన, చీన+అంశుక, విరచిత, స్తంభ, వేష్టనంబును= చక్కని పట్టువ(స్రాలచేత కల్పించబడిన స్తంభపు 
చుట్టు కలదీ; (ప్రత్య(గ్ర, పల్లవ, శాలి+అక్షత+అంచిత, కాంచన, పూర్ణ, కలశ+ఉపశోభితంబును= (క్రొత్త చిగుళ్ళచేత, వరి 
అక్షతలచేత ఒప్పుచున్న బంగారు పూర్ల్ణకలశాలచేత (ప్రకాశిస్తున్నదీ; లాజ+ఆజ్య, సంపూర్ణ, సౌవర్ల, పాత్ర, నవ, సౌరభ, 
బహువిధ, పుష్ప, సమిత్‌, కుశ+అశ్మ, శమ్యా, అభిరమ్యంబును= పేలాలతో, నేతితో నిండిన బంగారు పా(త్రలచేత, (క్రొత్త 
వాసనలతో, దర్భలచేత, సన్నెకల్లుచేత, యజ్ఞపా(త్రలచేత మనోహర మైనదీ; నవ, గోమయ, శ్యామ, మరకత, మణి, ప్రభా, 
పటల, విలిప్త, హిరణ్మయ, వేదీ, మధ్య, సమిద్ద+అగ్ని కుండ, మండితంబును= (క్రొత్త ఆవుపేడవలె నల్లనిమరకతమణుల 
కాంతిసమూహంచేత అలుకబడిన బంగారుపెండ్లిఅరుగునడుమ మండుతున్న హోమగుండంచేత అలంకరింపబడినదీ; సర్హ్వ+ 
అలంకార, సుందరంబును= అన్ని అలంకారాలచేత అందమైనదీ అయిన, వివాహ మంటపంబునకున్‌; చని= వెళ్ళి; 
పురోహితుండు+అయిన= తనయొక్కపురోహితు డైన; ధౌమ్యుండు+అది, కాన్‌+అనేక, విద్వత్‌+మహీసుర, నివహంబుతోన్‌= 
ధౌమ్యుడు మొదలైన పెక్కుమంది పండితులగు (బ్రాహ్మణసమూహంతో; కరంబు= మిక్కిలి; ఒప్పి= (ప్రకాశించి. 

తాత్సర్యం: అని నిర్ణయించి వ్యాసమహర్షి ఆజ్ఞాపించగా, (ద్రుపదరాజుకూడ మిక్కిలి ప్రీతితో పురానికి ఎనిమిది, 
విధా లైన మంగళాలంకారాలు చేయించి, వివాహమహోత్సవాన్ని చక్కగా ప్రారంభించాడు. అప్పుడు ఎడతెగని పోక, 
అరటిస్తంభాలతో, నిండుగా ధరించిన (క్రొత్తమామిడి, రావిచివుళ్లదండలతో అలంకరించబడిన లోపలి వెలుపలి 
ద్వారాలతోను, మంచిగంధపునీటితో చక్కగా తడుపబడిన ముంగిళ్లలో ముగ్గులుగా చేయబడిన పచ్చకర్పూరాల, 
ముత్యాల సమూహాలతో, వివాహమహోత్సవంకొరకు కావించుకొన్న మంగళాలంకారాలు కల వేశ్యలు చేస్తున్న 
నియమితకార్యాలతో, వివాహమహోత్సవం చూడవచ్చిన పెక్కుమందిరాజులతో, మిత్రులతో, బంధువులతో, 
బ్రాహ్మణులతో కిక్కిరిసి శోభిల్లుతున్న (ద్రుపదునిఇంటిలో - ఈశాన్యదిక్కున రంగు రంగులవ(స్రాలతో నిర్మించబడిన 


ఆదిపర్వము - సప్రనూశ్వాసము 851 


విశాలమైన మేల్కట్లనుండి (క్రిందికి విడువబడిన ముత్యాల పూలదండలు వ్రేలాడటంచేత మనోహర మైనదీ, చక్కని 
పట్టువస్త్రాలతో కల్పింపబడిన స్తంభపుచుట్టు కలదీ, (క్రొత్తచివుళ్లతో, బియ్యపు అక్షతలతో ఒప్పుతున్న 
బంగారుపూర్ల్ణకలశాలతో |ప్రకాశిస్తున్నదీ, పేలాలతో నేతితో నిండిన బంగారుపా(త్రలతో, (క్రొత్త వాసనలతో కూడిన 
పెక్కువిధా లైన పువ్వులతో సమిధలతో, దర్భలతో, సన్నెకల్టుతో, యజ్ఞపాత్రలతో మనోహర మైనదీ, అప్పుడే పెట్టిన 
ఆవుపేడవలె నల్లనిమరకతమణుల కాంతిసమూహంతో అలుకబడిన బంగారు వివాహవేదికనడుమ మండుతున్న 
హోమకుండంచేత అలంకరింపబడినదీ, అన్ని అలంకారాలతో అందమైనదీ అయిన కల్యాణమంటపానికి వెళ్లి తమ 
పురోహితుడైన ధౌమ్యుడు మొదలైన పెక్కుమంది పండిత |బ్రాహ్మణసమూహంతో మిక్కిలి ఒప్పి. 


సీ. అనఘులు కృతమంగకళాభిషేకులు, ధృత 1 సముచిత వేష ప్రశస్త రత్న 
భూషణుల్‌, కౌరవపుంగవు లేవురు । నేతెంచి ; రంత బూర్డేందువదన 
యధికవిదగ్ధ పుణ్యాంగనా విరచిత | లలిత ప్రసాధనాలంకృతాంగి 
కమలాక్షి కమనీయకాంతాసహసంబు | తో జనుదెంచె నాద్రుపదతనయ; 


ఆ. భూరి భూసురేంద్ర పుణ్యాహరవమును । మంగళ ప్రగీత మధురరవము 
వివిధతూర్యవేణు వీణారవంబును । విస్తరిల్లై దిశల విభవయుక్తి, 284 


ప్రతిపదార్థం: అనఘులు= పాపంలేనివారు; కృత, మంగళ+అభిషేకులు= చేయబడిన మంగళస్నానం కలవారు; ధృత, 
సముచిత, వేష, (ప్రశస్త, రత్న, భూషణుల్‌= ధరించబడిన తగినవేషాలు, |ప్రసిద్దా లైన రత్నాభరణాలు కలవారు; కౌరవ, 
పుంగవులు= కురు వంశంలో పుట్టినవారిలో శ్రేష్టులైన పాండవులు; ఏవురున్‌= ఐదుగురు; ఏతెంచిరి= వచ్చారు; అంతన్‌= 
అప్పుడు; పూర్ల్ణ+ఇందు, వదన= నిండు చం|ద్రునివంటి ముఖం కలది, అధిక, =, పుణ్యాంగనా, విరచిత, లలిత, 
ప్రసాధన+అలంకృత+అంగి= మిక్కిలి నేర్చరు లైన ముత్తెదువులచేత కూర్చబడిన అంద మైన అలంకారాలచేత అలంకరించబడిన 
అవయవాలు కలది; కమల+అక్షి= కమలాలవంటి కన్నులు కలది; ఆ, (ద్రుపద, తనయ= ఆ (ద్రౌపది; కమనీయ, కాంతా, 
సహ(స్రంబుతోన్‌= అందమైన (స్ర్తీలు వేయిమందితో; చనుదెంచెన్‌= వచ్చెను; భూరి, భూసుర+ఇం॥ద్ర, పుణ్యాహధ్వని= బ్రాహ్మణ [శ్రేష్టుల 
పుణ్యాహవచనాల అధికమైన ధ్వని; మంగళ, (ప్రగీత, మధుర, రవము= మంగళగానాలయొక్క మధురమైన ధ్వని; వివిధ, 
తూర్య, వేణు, వీణా, రవంబును= వివిధాలైన వాద్యాలయొక్క, పిల్లన(గోవులయొక్క, వఏణలయొక్క ధ్వని; విభవ, యుక్తిన్‌= 
వైభవంతో; దిశలన్‌=దిక్కులలో; విస్తరిల్లెన్‌= వ్యాపించాయి. 


తాత్సర్యం: పుణ్యాత్ములు, మంగళస్నానం చేసినవాళ్ళు, తగినవేషం, (ప్రసిద్దమైన రత్నాభరణాలు ధరించినవాళ్ళు, 
కురువంశ్రేష్ణులు అయిన పాండవులు అయిదుగురు వచ్చారు. అప్పుడు నిండుచం(ద్రుని ముఖంవంటి ముఖం 
కలది, మిక్కిలినేర్సరులైన ముత్రెదువులచేత అలంకరించబడిన అవయవాలు కలది, కమలాలవంటి కన్నులు కలది 
అయిన (ద్రౌపది అందమైన (స్ర్తీలు వేయిమందితో కలిసి వచ్చింది. పెక్కుమంది (బ్రాహ్మణశ్రేష్ణుల పుణ్యాహధ్యని, 
మంగళగీతాల మధురధ్వని, పిల్లన గోవుల, వీణల వివిధవాద్యాలధ్వని - మహావైభవంతో దిక్కులకు వ్యాపించాయి. 


క, డవితత ప్రదక్షిశావ । ర్తితదీప్త శిఖానలమున ధృతి Ya బురో 
హితు( డగు ధౌమ్యు(డు బుధ స । మృతు(డు వివాహప్రయుక్త మంత్రాహుతులన్‌. 285 


852 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: బుధ, సమ్మతు(డు= పండితులకు ఇష్టమైనవాడు; పురోహితు(డు; అగు; ధౌమ్యు(డు; వివాహ; (ప్రయుక్త, 
మం(త్ర+ ఆహుతులన్‌= పెండ్లికొరకు చేయవలసిన మం(త్రపూర్వకా లైన ఆహుతులను; ధృతిన్‌= సంతోషంతో; వితత, 
ప్రదక్షిణ+ఆవర్తిత, దీప్త, శిఖా+అనలమునన్‌= విస్తరిల్లి ప్రదక్షిణంగా చుట్టు తిరిగిన వై మండు మంటలు కల అగ్నియందు; 
వేల్చెన్‌= దహనమయ్యేటట్టు చేశాడు. 


తాత్సర్యం: పండితులకు ఇష్టమైనవాడు, పురోహితుడు అయిన ధౌమ్యుడు వివాహసమయంలో చేయవలసిన 
మం(త్రపూర్వకాలైన ఆహుతులను - విస్తరిల్లి ప్రదక్షిణంగా చుట్టు తిరిగి మండే మంటలున్న అగ్నిహోత్రంలో దహన 
మయ్యేటట్టు వేశాడు. 


విశేషం: వేదధర్మోద్దరణ మహాభారతరచనాలక్ష్యాలలో ప్రధానమైనది కనుక వైదికాంశాలు, వేదోక్త (క్రియాకలాపాలు కథలో 
ఎక్కడ వచ్చినా నన్నయ విశేషించి (ప్రవర్తిస్తాడు. వేదోక్తంగా సాగిన (ద్రౌపదీపాండవుల వివాహవైభవవిపులవర్లన అట్లాంటిదే. 


వ. ఇట్లు వేలి ముందటి ధర్మపుత్రునకు ద్రుపదరాజపుత్తిం బాణిగ్రహణంబు సేయించి, తొల్లి యేవురకు వివాహంబు 
సేయునప్పడు కన్యాత్వంబు దూషితంబు గాకుండ నీశ్వరువరంబునం గౌమారంబు వడసిన యక్కన్యకం గ్రమంబున 


భీమార్జున నకుల సహదేవులకుం బాణిగ్రహణంబు సేయించిన. 286 
ప్రతిపదార్థం: gê; వేల్చి= ఆహుతులువేసి; ధర్మపు(త్రునకున్‌; (ద్రుపదరాజు; పు(త్రిన్‌= ద్రౌపదిని; పాణిగ్రహణంబు= 
వివాహం; చేయించి; తొల్లి= పూర్వం; ఏవురకున్‌= ఐదుగురకు; వివాహంబు, చేయునప్పుడు; కన్యాత్వంబు= కన్నెరికం; 
దూషితంబు, కాకుండన్‌= చెడకుండ; ఈశ్వరు, వరంబునన్‌= ఈశ్వరుని వరముచే; కౌమారంబు= కన్యాత్వం; పడసిన= 
పొందిన; ఆ+కన్యకన్‌= ఆ కన్యను; (క్రమంబునన్‌ =(క్రమంగా; భీమ+అర్డున, నకుల, సహదేవులకున్‌; పాణి గ్రహణంబు= 


వివాహం; చేయించినన్‌= కావింపగా. 


తాత్సర్యం: ఈ విధంగా ఆహుతులువేసి, మొదట ధర్మజునికి (ద్రౌపది నిచ్చి వివాహం చేయించాడు. అయిదుగురిని 
వివాహం చేసికొన్నా కన్యాత్వం చెడకుండ ఈశ్యరునివలన పూర్వం వరంపొందినద్రౌపది మళ్ళీ కన్యాత్వం పొందగా, 
ఆమెను వరుసగా భీమార్షుననకులసహదేవుల కిచ్చి వివాహం చేయించాడు. అప్పుడు. 


తే. జనుల ఆశీరవంబును జదలC దివురు । దేవ దుందుభినాదంబు దివ్యగంధ 
మందగంధవహామోదమానకుసుమ । వృష్టియును మహాముదముతో విస్తరిల్లె. 287 


ప్రతిపదార్థం: జనుల, ఆశీరవంబును= జనులయొక్క ఆశీర్వాదధ్వని; చదలన్‌= ఆకాశమున; తివురు= మోగునట్టి; దేవ, 
దుందుభి, నాదంబు= దేవతల యొక్క భేరులయొక్క ధ్వని; దివ్య, గంధ, మంద, గంధవహ+ఆమోదమాన, కుసుమ, 
వృష్టియును= మంచివాసన కల మెల్లని MOS పరిమళిస్తున్న పూలవాన; మహా, ముదముతోన్‌= మిక్కిలి సంతోషంతో; 


విస్తరిల్లైన్‌= అతిశయించాయి. 


తాత్సర్యం: జనుల ఆశీర్వాద ధ్వని, ఆకాశంలో (మోగే దేవతల భేరుల ధ్వని, మంచివాసన కల మందమారుతంతో 
పరిమళించే పూలవాసన మిక్కిలిసంతోషంతో అతిశయించాయి. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 853 
వ. అని వైశంపాయనుండు జనమేజయునకుం జెప్పె నని. 288 
ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; వైశంపాయనుండు; జనమేజయునకున్‌= జనమేజయునికి; చెప్పెన్‌, అని= చెప్పాడని. 
తాత్సర్యం: అని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పా డని. 


ఆశ్వాసాంతము 

క.  విద్యావిలాస | పార్థివ । విద్యాధర ! నిఖిలరాజవిద్యానిధి ! శీ 
తద్యుతి విశదయశః ప్రస 1 రద్యోతిత సర్వలోక! రాజమహేంద్రా! 289 
ప్రతిపదార్థం: విద్యా, విలాస= విద్యలచేత (ప్రకాశించేవాడా!; పార్థివ, విద్యాధర=రాజులలో విద్యాధరుడైన జీమూతవాహనుని 
వంటివాడా! - అనగా మహాదాతా అని భావం; నిఖిల, రాజవిద్యా, నిధి= అన్ని రాజవిద్యలకు నిధియెనవాడా!; శీత, ద్యుతి, 


విశద, యశస్‌, (ప్రసర, ద్యోతిత, సర్వలోక= చల్లనికాంతి కల చం(ద్రునివలె తెల్లనికీర్తియొక్క వ్యాప్తిచేత ప్రకాశింప చేయబడిన 


అన్ని లోకాలు కలవాడా!; రాజమహేం[ద్రా= ఓ రాజరాజ నరేం(ద్రా! 


తాత్సర్యం: విద్యలలో ప్రకాశించేవాడా! రాజులలో విద్యాధరుడైన జీమూతవాహనునివంటివాడా! అన్ని రాజవిద్యలకు 
నిధివైనవాడా! చంద్రునివలె తెల్లని కీర్తియొక్క TAS అన్నిలోకాలను (ప్రకాశింప చేసినవాడా! ఓ రాజరాజు 
నరేం(ద్రా! 


స్వాగతము. 

రాజరాజ | గుణరాజిత | రాజ । తేజ! రాజకులదీప | విశిష్టాం 

భోజమిత్ర! నృపపూజిత పాదాం | భోజ! భూవినుత! పుణ్యవరేణ్యా! 290 
ప్రతిపదార్థం: రాజరాజ!= రాజరాజుఅనే పేరుగలవాడా!; గుణ; రాబిత= మంచి గుణాలచేత (ప్రకాశించేవాడా!; రాజత్‌+తేజ= 
ప్రకాశించే పరాక్రమం కలవాడా!; రాజ, కుల, దీప= రాజవంశంలో దీపమువంటివాడా!; విశిష్టఅంభోజు, మిత్ర= సదాచార 


సంపన్నులు అనే కమలాలకు సూర్యుడి వంటివాడా!; నృప, పూజిత, పాద+అంభోజ= రాజులచేత పూజింపబడిన పద్మాలవంటి 
పాదాలు కలవాడా!; భూ, వినుత= లోకంచేత కొనియాడబడేవాడా!; పుణ్య, వరేణ్యా= పుణ్యాత్ములలో ఢ్రేష్టుడా! 


తాత్సర్యం: రాజరాజ! మంచిగుణాలతో (ప్రకాశించేవాడా! (ప్రకాశించేపరాక్రమం కలవాడా! రాజవంశంలో దీపం 
వంటివాడా! సదాచారసంపన్నులు అనే కమలాలకు సూర్యునివంటివాడా! రాజుల పూజలందుకొన్న పాదపద్మాలు 
కలవాడా! లోకప్రశంసలు పొందినవాడా! పుణ్యాతులలో (శ్రేష్టుడా! 


విశేషం: ఈ వృత్తంలోని ప్రతిపాదంలో వరుసగా ర, న, భ, గగ అనే గణా లుంటాయి. 7వ అక్షరం యతిమై(త్రి స్థానం. 


గద్యము. 
ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్ట ప్రణీతం బైన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబున ధృష్టద్యుమ్న 


ద్రౌపదీసంభవకథనంబును, గృష్టద్వైపాయనసందర్శనంబును, గంగాతీరంబున SOMAN నర్జునుండు 


854 శ్రీమదాంధ్ర మహాభారతము 


జయించుటయు( దాపత్యవసిష్టార్వోపాఖ్యానంబును, ద్రౌపదీస్వయంవరంబును, బంచేంద్రోపాఖ్యానంబును, 
ద్రౌపదీవివాహంబును నన్నది సప్తమాశ్వాసము. 291 


తాత్సర్యం: ఇది, సకలసత్కవుల ప్రశంస లందుకొన్న నన్నయభట్టు రచించిన శ్రీమహాభారతంలో మొదటిదైన 
ఆదిపర్వంలో - ధృష్టద్యుమ్న(ద్రౌపదుల జన్మనుగూర్చి చెప్పటం, వేదవ్యాసమహామునీం|ద్రులను దర్శించటం, 
గంగాతీరంలో అంగారపర్గుడిని అర్జునుడు జయించటం, తపతీసంవరణ, వసిష్ట, బౌర్వుల కథాకథనం, (ద్రౌపదీ 
స్వయంవరం, పంచేం[ద్రోపాఖ్యానం, (ద్రౌపదీవివాహం - అనే అంశాలు కల ఏడవఆశ్వాసం. 


ఆదిపర్వంలో సప్తమాశ్వాసం సమాప్తం. 


— 


(er 
OK 
14 


శ్రిమదాంధ్ర మహాభారతము 
ఆదిపర్వము - అష్టమాశ్వాసము 


శ్రీ విభవనిత్యనిలయ! ద 1 యావర్ణితధారుణీసురాన్వయ ! వేంగీ 

భూవల్లభ! నిఖిలజగ | త్పావనశుభచరిత! భావభవనిభసుభగా! 1 
ప్రతిపదార్థం: శ్రీ, విభవ, నిత్య, నిలయ= ఐశ్వర్యాతిశయానికి శాశ్వతస్థానమైనవాడా!; దయా, SO, ధారుణీసుర+అన్వయ= 
దయతో వృద్దిపొందించబడిన (బ్రాహ్మణవంశాలు కలవాడా!; వేంగీ, భూ, వల్లభ= వేంగీదేశపురాజా!; నిథఖిల, జగత్‌+పావన, శుభ, 
చరిత= లోకాలన్నింటినీ పవిత్రం చేసే శుభమైన నడవడి కలవాడా!; భావభవ, నిభ, సుభగా= మన్మథునితో సమానమైన సౌందర్యం 


కలవాడా! 


తాత్సర్యం: ఐశ్వర్యాతిశయానికి శాశ్య్వతస్థానమైనవాడా! దయతో వృద్దిపొందించిన (బ్రాహ్మణవంశాలు కలవాడా! 
వేంగీదేశప్రభూ! లోకాలన్నింటినీ పవిత్రంచేసే DESO కలవాడా! మన్మథునితో సమానమైన సౌందర్యం కలవాడా! 


విశేషం: భావభవుడు - భావంలో పుట్టేవాడు మన్మథుడు. ఇది రాజరాజుయొక్క (ప్రశంసాపూర్వకమైన ఆశ్వాసారంభపద్యం. 
పాండవులు ద్రుపదరాజుపురంబున నిష్టోపభోగంబు లనుభవించుచు సుఖంబుండుట (సం.1-190-25) 


వ. అ క్నథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె; నట్లు పాండవు లేవురకుం బాంచాలిం బరమోత్సవంబున 
వివాహంబు సేయించి ద్రుపదుం డయ్యేవురకు వేటువేట యనర్హ్యమణిఖచితంబులైన యాభరణంబులను 
నపరిమితంబు లైన యర్థరాసులను, సౌవర్ణంబు లయిన శయ్యాసనపరికరంబులను, నూటేసిభద్రగజంబులను, 
నూటేసి కాంచనరథంబులను, వేయేసికాంభోజహయంబులను, పదివేవురేసి వరవస్తాభరణభూషితు లగు 
దాసదాసీజనంబులను, నూటేసివేలు పా(డిమొదవులను నగ్నిసాక్షికంబుగా నరణం బిచ్చిన. 2 


ప్రతిపదార్థం: ఆ, కథకుండు= ఆ కథను చెప్పేవాడు - ఉ(గ్రశ్రవసుడు; శౌనక+ఆది, మహామునులకున్‌= శౌనకుడు 
మొదలైన మహామునులకు; చెప్పెన్‌; అట్టు; పాండవులు+ఏవురకున్‌= పాండవులు ఐదుగురకు; పాంచాలిన్‌= ద్రౌపదిని; 
పరమ+ఉత్సవంబునన్‌= మహావైభవంగా; వివాహంబు, చేయించి= పెండ్లి గావించి; (ద్రుపదుండు= ద్రుపదుడు; ఆ+ఏవురకున్‌= 
ఆ ఐదుగురికి; వేణువేణు+అ= విడివిడిగా; అనర్థ్య, మణి, ఖచితంబులు, ఐన= వెలలేనిరత్నాలు పొదగబడినవైన; ఆభరణంబు 
లనున్‌= భూషణాలను; అపరిమితంబులు+ఐన= పరిమితంకానివైన; అర్హ, రాసులను= ధనరాసులను; సౌవర్లంబులు+అయిన= 
బంగారంతో చేయబడిన; శయ్యా+ఆసన, పరికరంబులను= పాన్సులు, పీటలు, ఇతరవస్తువులను; నూణు+ఏసి= వందవంతున; 
భ(ద్రగజంబులను= మదపుటేనుగులను; నూణు+ఏసి= వందవంతున; కాంచన, రథంబులను= బంగారు రథాలను; వేయి+ఏసి= 


856 శ్రీమదాంధ్ర మహాభారతము 


వేయి వంతున; కాంభోజ, హయంబులను= కాంభోజదేశపుగు(ర్రాలను; పదివేవురు+ఏసి= పదివేలమందివంతున; వర, 
వస్త్ర+ఆభరణ, భూషితులు+ అగు= శ్రేష్ట్రాలైన వస్రాలతో సొమ్ములతో అలంకరిచబడినవాళ్ళయిన; దాన, దాసీ, జనంబులను= 
సేవకులను, పనిగత్తెలను; నూణు+ఏసి, వేలు= లక్షవంతున; పా(డి, మొదవులనున్‌= పాడి ఆవులను; అగ్ని, సాక్షికంబుగాన్‌= 
అగ్నిసాక్షిగా; అరణంబు= అల్లుడికి, కూతురికి ఇచ్చే సొమ్ముగా; ఇచ్చినన్‌= ఈయగా, 


తాత్సర్యం: ఆ కథను చెప్పే ఉ(గశ్రవసుడు, శౌనకుడు మొదలైన మహామునులకు చెప్పాడు; ఆ విధంగా పాండవులు 
అయిదుగురికి ద్రౌపదిని ఇచ్చి మహావైభవంగా వివాహం చేయించి, (ద్రుపదుడు ఆ అయిదుగురికి వేరువేరుగా 
ఎంతో విలువైన మణులు పొదిగినఆభరణాలను, బంగారంతో చేసినపానుపులను, పీటలను, ఇతరవస్తువులను, 
నూరేసి మదపుటేనుగులను, నూరేసి బంగారు రథాలను, వేయేసి కాంభోజ దేశపు గుర్రాలను, శ్రేష్టమైన వస్త్రాలతో 
అలంకరించిన పదివేలదాసదాసీజనాలను, లక్షపాడిఆవులను అరణంగా ఇచ్చాడు. 


క చతురుదధివలయ DHO | క్షితితలసామ్రాజ్యలక్షి కిని మూలం బై 
సతి యాజ్ఞసేని పతులకు | నతిముద మొనరించె( దుల్యమగు శుశ్రూషన్‌. 3 


ప్రతిపదార్థం: చతుః+ఉదధి, వలయ, నిఖిల, క్షితి, తల, సా(మ్రాజ్యలక్ష్మికిని= నాలుగుసము[దాలు చుట్టుకొని ఉన్న సమస్త 
భూమండలంయొక్క సా(మ్రాజ్యాధికారసంపదకు; మూలంబు+ఐ= కారణమై; సతి, యాజ్ఞసేని= పతివ్రత అయిన ద్రౌపది; 
తుల్యము+అగు= సమానమైన; శుశ్రూషన్‌= సేవతో; పతులకున్‌= భర్తలకు; అతి, ముదము= మిక్కిలి సంతోషాన్ని; 
ఒనరించెన్‌= కలిగించింది. 


తాత్సర్యం: నాలుగుసముధ్రాలు చుట్టుకొనిఉన్న సమస్తభూమండల సా(మాజ్యాధికారసంపదకు కారణమై 
పతివ్రత ద్రౌపది, సమానంగా సేవచేసి భర్తలందరికీ మిక్కిలిసంతోషాన్ని కలిగించింది. 


సీ, కోడలి యుత్తమ గుణముల కెంతయు | సంతుష్టచిత్త యై కుంతిదేవి 
'లలితాంగి! హరియందు లక్ష్మిని, మటి చంద్రు । నందు రోహిణి, నింద్రునందు శచిని 
నవ్వసిష్టమునీంద్రునం దరుంధతి( బోలి 1 సుందరి! నీపతులందు[ బ్రీతి( 
బతిభక్తి యొప్ప నపత్యంబు( బదయుము; | గురు వృద్ధబాంధవాతుర విశిష్ట 


ఆ. జనుల నతిధిజనుల సతతంబు( బూజింపు, | మన్నదానమున ధరామరేంద్ర 
వరుల దనుపు, మభిలవసుమతీప్రజ కెల్ల । గరుణ గలుగు మమ్మ కమలనేత్ర! 4 


ప్రతిపదార్థం: కోడలి, ఉత్తమ, గుణములకున్‌, ఎంతయు, సంతుష్టచిత్త ఐ, కుంతిదేవి; లలిత+అంగి!= సుకుమారమైన 
శరీరం కలదానా!; హరియందున్‌= విష్ణమూర్తియందు; లక్ష్మిని; మతి, చంద్రుని, అందున్‌; రోహిణిన్‌; ఇంద్రుని, అందున్‌; 
శచినిన్‌= శబీదేవిని; ఆ+వసిష్టముని+ఇం|ద్రు, అందున్‌; అరుంధతిన్‌; పోలి; సుందరి!; నీ పతుల, అందున్‌; 'ప్రీతిన్‌= (ప్రేమతో; 
పతి, భక్తి; ఒప్పన్‌; అపత్యంబున్‌= సంతానాన్ని; పడయుము= పొందుము; గురు, వృద్ద, బాంధవ+ఆతుర+విశిష్టజనులన్‌= 
గురువులను, వృద్దులను, బంధువులను, రోగులను, పూజ్యూలను; అతిధిజనులన్‌= అతిథులుగా విచ్చేసినవారిని; సతతంబున్‌= 
ఎల్లప్పుడు; పూజింపుము; అన్న, దానమునన్‌= అన్నదానంతో; ధర+అమర+ఇంద్ర, వరులన్‌= బ్రాహ్మణ శ్రేష్ణులను; తనుపుము= 
తృస్తిపరచుము; కమల, నేత్ర= పద్మాలవంటి కన్నులు కలదానా!; అఖిల, వసుమతీ, ప్రజకు+ఎల్లన్‌= సమస్త భూమండలంమీది 
ప్రజలందరికీ; కరుణ= దయ; కలుగుము+అమ్మ= కలిగి ఉండుము తల్లీ! 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 857 


తాత్సర్యం: కుంతీదేవి, కోడలి ఉత్తమగుణాలకు ఎంతో సంతోషించి, “ద్రౌపదీ! విష్ణుమూర్తిపై లక్ష్మీదేవివలె, 
చందద్రునిమీద రోహిణీదేవివలె, ఇంద్రునిమీద శబీదేవివలె, వసిష్ణునిపై అరుంధతివలె నీ భర్తల మీది (ప్రేమతో పతిభక్తి 
(ప్రకాశించగా సంతానాన్ని పొందుము. గురువులను, వృద్దులను, బంధువులను, రోగులను, పూజ్యాలను, అతిథులను 
అన్నివేళలా పూబించుము. అన్నదానంతో శ్రేష్టులైన (బ్రాహ్మణులను తృప్తిపెట్టుము. భూమిమీదిప్రజలందరిపట్ల దయ 
కలిగి ఉండుము. 


ఉ. పూని పరాక్రమం బెస(గ భూతలనాథుల So, వీరు లై 
యీ నవఖండమండితమహీతల మేలుచు, నీపతుల్‌ పయో 
జానన! రాజసూయమఖ మాదిగ నధ్వరపంక్తి సేయుచో 
మానుగ( బత్ని వీ వగుము మానితధర్మవిధానయుక్తితోన్‌. 5 


ప్రతిపదార్థం: పయోజ+ఆనన= పద్మంవంటి ముఖం కలదానా!; నీ, పతుల్‌= నీ భర్తలు; పూని= ప్రయత్నించి; పరా(క్రమంబు; 
ఎసయగన్‌= అతిశయించగా; భూతలనాథులన్‌= రాజులను; ఓర్భి= జయించి; వీరులు+ఐ= పరా(క్రమముకలవారై ఈ, నవ 
ఖండ, మండిత, మహీతలము= ఈ తొమ్మిది దీవులతో అలంకరించబడిన భూమండలాన్ని; ఏలుచున్‌= పాలించుచు; 
రాజసూయ, మఖము+ఆదిగన్‌= రాజసూయయాగం మొదలైన; అధ్వర, పంక్తి= యాగాల సమూహం; చేయుచో; ఈవు= నీవు; 
మానిత, ధర్మ, విధానయుక్తితోన్‌= గౌరవించబడిన ధర్మపద్దతియొక్క కూడికతో; మానుగన్‌= ఒప్పుగా; పత్నివి= యజ్ఞంవంటి 


ధర్మకార్య సంబంధం కల భార్యవు; అగుము= కావలసింది. 


తాత్సర్యం: పద్మంవంటిముఖం కల ఓ (ద్రౌపదీ! నీ భర్తలు పూనికతో, పరా(క్రమాతిశయంతో రాజులను జయించి, 
వీరులై, ఈ తొమ్మిదిదీవులతో అలంకరించబడిన భూమండలాన్ని పరిపాలిస్తూ రాజసూయయాగం మొదలైన 
అనేకయాగాలు చేసేటప్పుడు, నీవు వాళ్ళ ధర్మపత్నిగా ఉండుము. 


విశేషం: నవఖండాలు- భరత, ఇం(ద, పురు, గభస్తి, నాగ, తాము, వారుణ, సౌమ్య, గంధర్వ ఖండాలు. జాయ, దార, కళత్రం, 
పత్ని- మొదలైనవి “భార్యకు” పర్యాయపదాలే అయినా యజ్ఞంవంటి ధర్మకార్యాలలో భర్షప్రక్కన కూర్చుండి పాలుపంచుకొనే 
భార్యనే ప్రత్యేకించి “పత్ని” అనటం ఉన్నది. తన పుత్రులు రాజసూయం చేయాలనేభావం ఆ రాజమాత అయిన కుంతీదేవి 
హృదయంలో ఇంతముందుగా మోసులెత్తింది. పాండవుల భవిష్యదుజ్ఞ్యల జీవితాన్నిగురించి ఆకాశవాణి, దేవతలు, వ్యాసాది 
మహర్షులు చెప్పినవాక్యాలు ఆమె ఆశలకు, ఆశయాలకు ఆలంబనాలై ఉంటాయి. ఆ రాజసూయం మహాభారతకథనే మలుపు 
తిప్పింది. 


క. “ఇందీవరలోచన! నీ । యం దే నభినందితాత్మ నైనట్టులు నీ 
నందనులయందు' బౌత్రుల | యందును నభినండ్య వగుమి యని దీవించెన్‌. 6 
ప్రతిపదార్థం: ఇందీవర, లోచన= నల్లకలువలవంటి కన్నులు కలదానా!; ఏను= నేను; నీయందు; అభినందిత+ఆత్మను= 


సంతోషించిన మనస్సు కలదానిని; ఐన, అట్టులు= అయినవిధంగా; నీ, నందనుల, అందున్‌= నీ కుమారులలో; పౌ(త్రుల, 
అందున్‌= మనుమలలో; అభినంద్యవు= సంతోషించదగినదానివి; అగుము+అ; అని, దీవించెన్‌= కమ్ము అని దీవించింది. 


858 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'నల్చ్లకలువలవంటి కన్నులు కల ఓ (ద్రౌపదీ! నేను నిన్ను పొంది సంతోషించినట్లే నీవు కూడా నీ 
కొడుకులను, మనుమలను పొంది సంతోషించు” అని దీవించింది. 


విశేషం: “నీవు సంతోషించదగిన యోగ్యులైన కొడుకులు, మనుమలు నీకు కలుగుదురు గాక”! అని కుంతీదేవి దీవెన. 
ఏ స్రీమూర్తికైనా జీవితంలో ఇది గొప్ప దీవెనే. 


వ. అట వాసుదేవుండు ద్రౌపదిని బాండవు లేవురు వివాహం బగుట విని సంతసిల్లి, వా రేవురకు వజ్ర వైడూర్య 
మరకత మౌక్తిక విభూషణంబులును, నానాదేశవిచిత్రవ స్రంబులును, ననేకకరితురంగరథరత్న శిబికావిలా 
సినీనివహంబులుం బుత్తెంచిన. 7 


ప్రతిపదార్థం: అట= అక్కడ; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; (ద్రౌపదిని; పాండవులు; ఏవురు= ఐదుగురు; వివాహంబు+అగుట= 
పెండ్డిచేసుకొనుట; విని= ఆలకించి; సంతసిల్లి; వారు+ఏవురకున్‌= ఆ పాండవులైదుగురికి; వజ, వైడూర్య,మరకత, మౌక్తిక, 
విభూషణంబులును= వజ్రాలు, వైడూర్యాలు, మరకతం, ముత్యాల ఆభరణాలు; నానాదేశ; విచిత్ర, వస్ర్రంబులునున్‌= అనేక 
దేశాలకు సంబంధించిన విచిత్రవ(స్తాలు; అనేక, కరి, తురంగ, రథ, రత్న, శిబికా, విలాసినీ, నివహంబులున్‌= పెక్కు 
ఏనుగుల, గుర్రాల, రథాల, రత్నాల, పల్లకీల, వేశ్యల సమూహాలను; పుత్తెంచిన= పంపిన, 


తాత్సర్యం: పాండవులైదుగురు [ద్రౌపదిని వివాహమాడటం విని ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు సంతోషించాడు. ఆ 

అయిదుగురికి వజ్రాలు, వైడూర్యాలు, మరకతాలు, ముత్యాలు పొదిగిన ఆభరణాలను, వివిధ దేశాలకు సంబంధించిన 
( YA YA Aa YK A9. 

A ETAN SDN, ఎన్నో ఎనుగుల, గుర్రాల, రథాల, రత్నాల, పల్లకీల, వేశ్యల సమూహాలను పంపించాడు. 


చ. విలసిత రాజ్యలీల( బరవీరఠభయంకరు లై గుణంబులన్‌ 
వెలయుచు( బాండవుల్‌ విదితవిక్రము లుండుటడేసి దేవతా 
దులవలనన్‌ భయంబు ద్రుపదుం డెటు(గండ; తదీయదేశముల్‌ 
దలరక యొప్పె రోగ భయ తస్మర డామర వర్ణితంబు లై. 8 


ప్రతిపదార్థం: విలసిత, రాజ్య, లీలన్‌= (ప్రకాశిస్తున్న రాజ్యాధికారవిలాసంతో; పర, వీర, భయంకరులు+ఐ= శృత్రువీరులకు 
భయాన్ని కలిగించేవాళ్ళయి; గుణంబులన్‌= మంచిగుణాలతో; వెలయుచున్‌= ఒప్పుతూ (ప్రకాశిస్తూ); విదిత, వి(క్రములు= 
ప్రసిద్దమైన పరాక్రమం కలవాళ్ళు; పాండవుల్‌; ఉండుటన్‌+చేసి= ఉండటంచేత; [ద్రుపదుండు; దేవతా+ఆదుల, వలనన్‌= 
దేవతలు మొదలైన వారివలనకూడా; భయంబు= భీతిని; ఎణుగండు+అ= పొందలేదు; దేశముల్‌= అతనియొక్క దేశాలు; 
రోగ భయ, తస్కర, డామర, వర్దితంబులు+ఐ= రోగభయంచేత, దొంగలచేత, కొల్లగొట్టుటచేత విడువబడినవై - అంటే 
రోగం, దొంగలు, కొల్లగొట్టటాలు లేనివై; తలరక= కలతపొందక; ఒప్పెన్‌= |ప్రకాశించాయి. 


తాత్సర్యం: వెలుగుతున్న రాజ్యాధికారవిలాసంతో, శృత్రువీరులకు భయం కలిగించేవాళ్ళయి, సుగుణాలతో (ప్రకాశిస్తూ 
మహాపరా(క్రమశాలులైన పాండవులు ఉండటంవలన ద్రుపదునికి దేవతలవలనకూడా భయం లేకుండా ఉన్నది, 
అతని దేశాలు - రోగాలు, దొంగలు, కొల్లగొట్టటాలు లేనివై కలతలేక సుఖంగా ఉన్నాయి. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 859 
చారులనవలన పాండవుల యభ్యుదయమును నిని దుర్యోధను(డు నిర్వేదించుట (సం.1-191-1) 


వ. ఇట్లు పాండవులు ద్రుపదుపురంబున నఖిలరాజ్యవిభవసమన్వితు లయి యొక్కసంవత్సరం బుండునంత నంతయు 

నెఖింగి దుర్యోధనగూఢచారు OON కర్ణదుశ్ళాసనసౌబలసోమదత్తపరివృతుం డయి యున్న దుర్యోధనునకు మొక్కి 

యి ట్లనిరి. 9 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పాండవులు= పాండుకుమారులు; (ద్రుపదు, పురమునన్‌= [ద్రుపదునినగరంలో; అఖిల, 
రాజ్య, విభవ, సమనస్వితులు+అయి= సమస్తరాజ్యవైభవంతో కూడుకొన్నవాళ్ళయి; ఒక్క, సంవత్సరంబు; ఉండునంతన్‌= 
ఉండగా; అంతయున్‌= అంతా; ఎటీంగి= తెలిసికొని; దుర్యోధన, గూఢ+చారులు= దుర్యోధనునివేగులవాళ్ళు; అరిగి= వెళ్ళి; 
కర్ణ దుశ్శాసన, సౌబల, సోమదత్త, పరివృతుండు+అయి= కర్ణ దుశ్శాసన శకుని సోమదత్తులచే కొలువబడినవాడై, ఉన్న= 
ఉండు దుర్యోధనునకున్‌; (మొక్కి; ఇట్టు+అనిరి. 


తాత్సర్యం: ఈ విధంగా పాండవులు |ద్రుపదునినగరంలో సమస్తరాజ్యవైభవంతో ఒక్కసంవత్సరం ఉండగా; 
విషయాన్నంతా తెలిసికొని దుర్యోధనునివేగులవాళ్ళు, హస్తినాపురానికి వెళ్ళి, కర్ల దుళశ్ళాశన శకుని సోమదత్తులు 
చుట్టూ చేరి ఉండగా, కొలువున్న దుర్యోధనునికి (మొక్కి ఇట్లా అన్నారు. 


9. కర్ణశల్యులు మొదల్‌గా( గల భూపతు | లత్యంత బలవంతు లస్ర్త్రవేదు 
లుద్దతుల్‌ మోపెట్టనోపని చాప మ । శ్రమమున మోపెట్టి, చదల దిరుగు 


నయ్యంత్ర మేసి, మీయందటిముందర । tig SEO యొక్క కృష్ణవర్దు( 
డెక్కటి రణములో నేపునC గానీను | నోడించి జయలీల నున్న యాత 


ఆ. డర్జునుండు; మటిమహాబాహుబలమున । శల్యు( దైళ్ల వైబి శత్రువరుల 
నెల్ల దల్లడిల్ల నెగచిన యాతండు | భీమసేను( డమితభీమబలు(డు. 10 


ప్రతిపదార్థం: కర్ల శల్యులు= KOH, శల్యుడు; మొదల్‌, కాన్‌+కల= ఆదిగా ఉన్న; భూపతులు= రాజులు; అత్యంత, 
బలవంతులు= మిక్కిలి బలముకలవాళ్లు; అస్త్ర, వేదులు= అస్ర్రవిద్యను ఎరిగినవాళ్ళు; ఉద్లతుల్‌= గర్ఫ్వించినవాళ్ళు; మోపెట్లన్‌= 
౧ =] =] 9 బు 
ఎక్కు పెట్టటానికి; ఓపని= సాధ్యంకాని; చాపము= ధనుస్సును; అఆ(శ్రమమునన్‌= సులువుగా; మోపెట్టి= ఎక్కుపెట్టి; చదలన్‌= 
ఆకాశంలో; తిరుగు, ఆ+యం(త్రము= కదిలే ఆ మత్స్యయంత్రాన్ని; ఏసి= కొట్టి; మీ, అందణు ముందరన్‌= మీ అందరి 
సమక్షంలో; కృష్ణన్‌= (ద్రౌపదిని; తోడ్కొని= తీసికొని; ఎక్కటి, రణములోన్‌= ద్వంద్వయుద్దంలో; ఏపునన్‌= పరా(క్రమంతో; 
కానీనున్‌= కన్యాపుత్రుడు అయిన కర్గుడిని; ఓడించి; జయ, లీలన్‌= జయముయొక్కవిలాసంతో; ఉన్న= ఉండే, ఆత(డు= 
అతడు; ఒక్క= ఆ ఒకే ఒక్క; కృష్ణవర్గుడు= నల్లటికాంతికలవాడు; అర్జునుండు; మణి= ఇక; మహా, బాహు, బలమునన్‌= 
to ta ౧? జ 
గొప్ప భుజబలంతో; శల్యున్‌= శల్యుణ్ణి; (త్రెళ్ళ, వైచి= పడవేసి; శత్రు, వరులన్‌= మేటి శృత్రువులందరిని; తల్లడిల్లన్‌= 
భయపడగా, బాధపడగా; ఎగచిన= తరిమిన; ఆతండు; అమిత, భీమ, బలు(డు= అంతులేనిభయంకరమైన బలం కలవాడు; 
భీమసేను(డు; 


తాత్సర్యం: మహాబలవంతులు, అస్త్ర విద్యావేత్తలు, గర్ప్వితులు అయిన Sin, శల్యుడు మొదలైన రాజులంతా 
ఎక్కు పెట్టలేని ధనుస్సును సులభంగా ఎక్కుపెట్టి, ఆకాశంలో తిరిగే మత్స్యయంత్రాన్ని కొట్టి, అందరిఎదుట 
ద్రౌపదిని చేపట్టి, ద్వంద్వయుద్దంలో తన పరా(క్రమం ప్రకాశించేటట్లు కర్గుడిని ఓడించి విజయవిలాసంతో ఉన్న ఆ 


860 శ్రీమదాంధ్ర మహాభారతము 


నల్లటివాడు - అర్ష్జునుడు. గొప్ప భుజబలంతో శల్యుడిని పడవేసి, మేటిశ్నతువులందరినీ తల్లడిల్లజేసి తరిమిన, ఆ 
మహాభయంకరమైన బలం గలవాడు భీముడు. 


చ. 'అనిమొన నట్లు దా(కిన మహారథులన్‌ ధృతరాష్ట్రరాజనం 
దనుల బలాఢ్యులన్‌ దళితదర్పుల( జేసినవారు ధర్శనం 
దనయము లుగ్రనీరు' లని తద్విధమంతయు నేర్చ్పడంగ జె 
ప్పెన విని కౌరవప్రభు(డుC బెల్ముఖి తద్దయు దుఃఖీతాతుు( డై. 11 


ప్రతిపదార్థం: అని, మొనన్‌= యుద్దంమొదట; అట్టు; తాశకిన= ఎదుర్కొన్న; మహారథులన్‌= గొప్పయోధుల్ని; బల+ఆఢ్యులన్‌= 
బలవంతులను; ధృతరాష్ట్రరాజ, నందనులన్‌= ధృతరాష్ట్రమహారాజు కుమారులను; దళిత, దర్సులన్‌= ఖండింపబడిన గర్వం 
కలవాళ్ళనుగా - అంటే అణచివేయబడిన గర్వం కలవాళ్ళనుగా; చేసినవారు= చేసినవాళ్ళు; ఉ(గ్రవీరులు= భయంకరమైన 
పరా(క్రమం కలవాళ్ళు; ధర్మనందన, యములు= ధర్మరాజు, కవల లైన నకులసహదేవులు; అని= ఆ (ప్రకారం; తత్‌+విధము= 
ఆ విధం; అంతయున్‌, ఏర్పడంగన్‌= స్పష్టం అయ్యేటట్టు; చెప్పినన్‌= చెప్పగా; విని; కౌరవ, (ప్రభు(డున్‌= దుర్యోధనుడు కూడ; 
పెల్కుణీ= వెలవెలపోయి; తద్దయున్‌= మిక్కిలి; దుఃఖిత+ఆత్ము(డు+ఐ= దుఃఖించిన మనస్సు కలవాడై. 


తాత్సర్యం: యుద్దప్రారంభంలో ఆ విధంగా ఎదుర్కొని మహారథులూ, బలవంతులూ అయిన ధృతరాష్ట్ర 
మహారాజుకుమారులగర్వాన్ని అణచినవాళ్ళు - ధర్మజ నకుల సహదేవులనీ, ఆ విషయాన్నంతా స్పష్టంగా చెప్పగా 
విని, దుర్యోధనుడు వెలవెలబోయి మిక్కిలి దుఃఖించాడు. 


విశేషం: ఈ వివరాలు ద్రౌపదీస్వయంవరఘట్టంలో చెప్పకుండ ఇక్కడ చారులచేత చెప్పించటంవలన పునరుక్తిదోషం 
కలుగకుండ విశేష వృత్తాంతాన్ని ప్రతిపాదించి కథాంశాలకు ఉత్కంఠ నాపాదించటం జరిగింది. ఈ వివరణ లేకపోతే 
ధర్మరాజు, నకులసహదేవులు సభను వీడి ఎందుకు ముందుగానే వెళ్ళారో, భీము డొక్కడే సభలో ఎందుకు ఆగాడో 
తెలియదు. ఇప్పుడు స్వయంవర ఘట్టంలో పాండవులు కూడబలుకుకొని కార్యాన్ని సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించినట్లు 
స్పష్టమవుతున్నది. 


వ. 'అక్కట! పురోచనుం డొక్కరుండ లక్కృయింట దగ్గుం డయ్యెం గా కేమి; దైవానుకూల్యంబు లేక మానుషం 
బెంతయయ్యు నేమి సేయు; బాండవు లేమిడైవసంపన్నులైరో యని వగచి, యూ యవసరంబున ద్రుపదు భేదించి 
పాండవుల నుత్సాదింపవలయు నె ట్లనిన. 12 


ప్రతిపదార్థం: అక్కట= అయ్యో!; పురోచనుండు; ఒక్కరుండు+అ= ఒక్కడే; లక్కయింటన్‌= లక్కఇంటిలో; దగ్దుండు+ 
అయ్యెన్‌= కాలిపోయాడు; కాక+ఏమి= కాబోలు; దైవ+అనుకూల్యంబు= దైవముయొక్కతోడ్చాటు; లేక= లేకుండా; మానుషంబు= 
మానవప్రయత్నం; ఎంత, అయ్యున్‌= ఎంతయినా; ఏమి, చేయున్‌= ఏమి చేయగలదు!; పాండవులు; ఏమి= ఎంత; 
దైవసంపన్నులు+ ఐరో= దైవబలసంపదతో కూడినవాళ్ళు అయ్యారో; అని= ఆ విధంగా; వగచి= విచారించి; ఈ, అవసరంబునన్‌= 
ఈ సమయంలో; (ద్రుపదున్‌, భేదించి= (ద్రుపదుడిని వేరుచేసి; పాండవులన్‌; ఉత్సాదింపవలయున్‌= పెకలించాలి; ఎట్టు+అనినన్‌= 
ఏ విధంగా అంటే. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 861 


తాత్సర్యం: “అయ్యో! పురోచనుడు ఒక్కటే లక్కఇంటిలో మాడిపోయాడు కాబోలు! దైవం అనుకూలించకుంటే 
మానవప్రయత్నం ఎంత ఉన్నా ప్రయోజనం ఏమిటి? పాండవులు ఎంతదైవబలసంపన్నులో గదా! అని చింతించి, 
ఈ సమయంలో (ద్రుపదుడిని వేరు చేసి పాండవులను పెకలించివేయాలి. ఎట్లాగంటే. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


6. యాదవవృష్టిభోజవరు WOHE బాండవపక్షపాతు; ల 

చ్లేదివిభుండు వారలన చేకొనువా(దగు; వీరలెల్ల నా 

SADHA పొంటెను దదున్యతి( గోరుదు; రట్లు గావునన్‌ 

భేదము సేయగావలయు€ BEO యందటు( గూడకుండంగన్‌. 13 
ప్రతిపదార్థం: యాదవ, వృష్ణి భోజ, వరులు= యాదవ, వృష్లి, భోజ(కుల)శ్రేష్టులు; పాండవపక్షపాతులు= పాండవులపై 
పక్షపాతం కలవాళ్లు; ఆ+చేది, విభుండు= ఆ చేది రాజైన శిశుపాలుడూ; వారలన్‌+అ= వారినే; చేకొనువా(డు= చేపట్టేవాడు- 
అంటే వారి పక్షాన్నే (గ్రహించేవాడు; అగున్‌= అగును; వీరలు+ఎల్లన్‌= వీళ్ళంతా; ఆత్మ+ఉదయ, వృద్దిపొంటెను= తమ 
అభ్యుదయం యొక్క అభివృద్దికంటె; తత్‌+ఉన్నతిన్‌= ఆ పాండవులయొక్క అభివృద్దిని; కోరుదురు= కోరుతారు; అట్టు+కావునన్‌= 
అందువల్ల; అందణు= వీళ్ళు అంతా; కూడక+ఉండణగన్‌= కలియకుండా ఉండేటట్లు; సెల్చనన్‌= వెంటనే; భేదము= వేర్పాటు; 
చేయగావలయున్‌= కలిగించాలి. 


తాత్సర్యం: యాదవ Sg భోజ కుల (్రేష్టులంతా పాండవ పక్షపాతులు. ఆ చేది రాజైన శిశుపాలుడుకూడా వాళ్ళ 
పక్షం వహించేవాడే. వీళ్ళంతా తమ అభ్యుదయంకంటె పాండవుల అభివృద్దినే కోరుతారు. అందువలన వీళ్ళంతా 
ఒకటి కాకుండా భేదం కల్పించాలి. 


విశేషం: పాండవులకు పెదతండ్రి TESIS దుర్యోధనాదులు శోతువులయ్యారు. (ద్రుపదరాజు వు(త్రికను 
వివాహంచేసికొనటంవలన, పాండవులకు బంధువర్గం ఏర్పడింది. ఈ సంగతి వ్యాసు డిదివరకే సూచించాడు. పాండవ 
మిత్రులూ, బంధువులూ వారివారి స్వార్జాలకంటె పాండవుల అభ్యుదయాన్నే కోరుతారు. కౌరవపక్షం దానికి విరుద్దం. వారికి 
స్వార్హమే లక్ష్యం. ఈ సంగతి తెలిసికొన్న దుర్యోధనుడు పాండవబలాన్ని అంచనావేసి, భయపడి, వాళ్ళపట్ల భేదోపాయాన్ని 

@ yD 
ప్రయోగించాలని యోచించాడు. కణికుడు బోధించిన శుక్రనీతి ప్రకారం శత్రువుల పట్ట భేదోపాయాన్ని ప్రయోగించటానికి 
దుర్యోధనుడు ప్రయత్నం చేస్తున్నాడు. (కణికనీతి. చూడు: ఆది. 6.119,120). 


వ. అని దుర్యోధనుండు పాండవ పాంచాల విభేదనోపాయంబు( జింతించుచుండె; నంత విదురుండు 
పాండవాభ్యుదయంబును బాంచాలీస్వయంవరంబును దుర్యోధనాదులు భగ్నదర్పు లగుటయు విని సంతసిల్లి, 
పాండవులు ద్రుపదరాజపుత్తిం బెండ్లి యై ద్రుపదుపురంబున సుఖంబున్న వా రని ధృతరా WO జెప్పెన నతం 
డి ట్లనియె. 14 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; దుర్యోధనుండు; పాండవ, పాంచాల, విభేదన+ఉపాయంబున్‌= పాండవులను [ద్రుపదుడిని 
వేరుపరచే ఉపాయాన్ని; చింతించుచుండెన్‌= ఆలోచిస్తూఉన్నాడు; అంతన్‌= అంతలో; విదురుండు= విదురుడు; పాండవ+ 


862 శ్రీమదాంధ్ర మహాభారతము 


అభ్యుదయంబును= పాండవుల అభివృద్దిని; పాంచాలీ, స్వయంవరంబును= (ద్రౌపదీ స్వయంవరాన్ని; దుర్యోధన+ఆదులు= 
దుర్యోధనుడు మొదలైనవాళ్ళు; భగ్న; దర్పులు= పోయినగర్వం కలవాళ్ళు; అగుటయును= కావటం; విని= ఆలకించి; 
సంతసిల్లి; పాండవులు= పాండుకుమారులు; (ద్రుపదరాజు, పుత్రిని= ద్రౌపదిని; పెండ్లి+ఐ= పెండ్లాడి; (ద్రుపదు, పురంబునన్‌= 
(ద్రుపదుని నగరంలో; సుఖంగా+ఉన్నవారు= సుఖంగా ఉన్నారు; అని= ఆ విధంగా; ధృతరాష్టునకున్‌, చెప్పినన్‌= ధృతరాష్ట్రునికి 
చెప్పగా; అతండు= ఆ ధృతరాష్ట్రుడు; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: అని దుర్యోధనుడు పాండవులను (ద్రుపదునుండి వేరుచేసే ఉపాయాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలో 
విదురుడు పాండవుల అభ్యుదయాన్నీ, ద్రౌపదీస్వయంవరాన్నీ, దుర్యోధనుడు భంగపడటాన్ని విని సంతోషించి, 
పాండవులు ద్రౌపదిని పెండ్డిచేసికొని (ద్రుపదుడినినగరంలో సుఖంగా ఉన్నారని ధృతరాష్ట్రునికి చెప్పగా, అతడు 
ఇట్లా అన్నాడు. 


ఆ. యజ్జసేనుకూ(తు నభిజాత నాతని 1 యజ్ఞవేది WOS యయినదాని 

ననఘవిధి వివాహ మయి పాండునందనుల్‌ | మిగుల మిత్రబలసమృద్దు లయిరి. 15 
ప్రతిపదార్థం: యజ్ఞసేనుకూ(తున్‌= (ద్రుపదునికూతురిని; అభిజాతన్‌= ఉత్తమవంశం కలదానిని; అతని= ఆ (ద్రుపదుని; 
యజ్ఞవేదిన్‌= యజ్ఞవేదికలో; ఉదిత, అయిన, దానిన్‌= పుట్టిన దానిని; అనఘ, విధిన్‌= దోషం లేని పద్దతిలో; వివాహము+అయి= 


పెండ్లాడి; పాండు, నందనుల్‌= పాండుకుమారులు; మిగులన్‌= మిక్కిలి; మిత్ర, సమృద్దులు= మిత్రబలంతో  నిండినవాళ్ళు; 
అయిరి= అయ్యారు. 


తాత్సర్యం: యజ్ఞవేదికలో పుట్టి, ఉత్తమవంశం కల (ద్రౌపదిని చక్కగా వివాహమాడటంవలన పాండవులు 
మిక్కిలిమిత్రబలాన్ని పొందారు. 
విశేషం: గృహస్థధర్మంలో ఉత్తమవంశంలో పుట్టి గుణవతి అయిన వధువుకుండే ప్రాధాన్యం ధృతరాష్ట్రునిమాటలో ధ్వనిస్తున్నది. 
క కొడుకుల యభ్యుదయము విని | కడు సంతస మయ్యె నిపుడు; కౌరవకుల మే 

ర్పడ వెలి(గె నెల్లరాజుల | నొడిచిన భుజవీర్యమున మహోత్సాహమునన్‌. 16 


ప్రతిపదార్థం: కొడుకుల, అభ్యుదయము= కొడుకుల అభివృద్ధిగురించి; విని, కడు=మిక్కిలి; సంతసము+అయ్యెన్‌; ఇపుడు; 
కౌరవకులము= కౌరవవంశం; ఎల్ల, రాజులన్‌= అందరి రాజుల్ని; ఒడిచిన= ఓడించిన; భుజ, వీర్యమునన్‌; మహా+ఉత్సాహమునన్‌= 
గొప్ప ఉత్సాహంతో; ఏర్పడన్‌= స్పష్టంగా; వెలిగాన్‌= (ప్రకాశించింది. 


తాత్సర్యం: పాండవుల అభివృద్దినిగూర్చి వినటంవలన ఎంతోసంతోషం కలిగింది. ఇప్పుడు కౌరవవంశం రాజులందరినీ 
ఓడించిన భుజబలంతో, మహోత్సాహంతో బాగా (ప్రకాశించింది. 


వ. అని విదురునకు మనః్రియంబుగా( బలికి, యంతఃపురంబునకుం జని యంతస్తాపం బేర్పడకుండ నుండునంత; 
గర్భ దుర్యోధనులు ధృతరాషు పాలికిం జని యి ట్లనిరి. 17 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారం; విదురునకున్‌= విదురునితో; మనఃప్రియంబుగాన్‌= మనసుకు సంతోషం కలిగేటట్టు; 
పలికి, అంతఃపురంబునకున్‌= అంతఃపురానికి; చని= వెళ్ళి; అంతస్‌+తాపము= లోపలి దుఃఖం - అంటే మనస్సులోని 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 863 
దుఃఖం; ఏర్పడకుండన్‌= బయటపడకుండా; ఉండున్‌, అంతన్‌= ఉన్న సమయంలో; కర్లదుర్యోధనులు= SH, దుర్యోధనుడు; 
ధృతరాష్ట్ర, పాలికిన్‌= ధృతరాష్ట్రుని దగ్గరకు; చని= వెళ్ళి; ఇట్లు+అనిరి. 
తాత్సర్యం: అని విదురునిమనస్సుకు సంతోషం కలిగేటట్లు పలికి, అంతఃపురానికి వెళ్ళి, తనమనస్సులోని దుఃఖం 
బయటపడకుండా ఉండగా - కర్ణదుర్యోధనులు, ధృతరాష్టునిదగ్గరకు వెళ్ళి ఇట్లా అన్నారు. 

దుర్యోధనుడు తండ్రితో బాండవపాంచాలనిభేదనోపాయంబు నాలోచించుట (సం.1-192-25) 
క,  రేయును బగలును విదురుడు | నీయొద్దన యునికి(జేసి నేరము పలుకన్‌ 
మాయిష్టం బెణి(గింప(గ | ధీయుత | యెడం గంటి DA, దివసంబులకున్‌. 18 


ప్రతిపదార్థం: రేయును= రాత్రి; పగలును= పగలూ; విదురు(డు; నీ, ఒద్దన= నీ ప్రక్కనే; ఉనికిన్‌+చేసి= ఉండటంచేత; 
పలుకన్‌, నేరము= చెప్పలేకపోయాము; ధీయుత= బుద్దిబలంతో కూడినవాడా!; ఇన్ని, దివసంబులకున్‌= ఇన్నిరోజులకు; మా, 
ఇష్టంబు= మా కోరిక; ఎటి(గింప(గన్‌= తెలపటానికి; ఎడన్‌= అవకాశాన్ని; కంటిమి= పొందాము. 


తాత్సర్యం: రాత్రీ పగలూ విదురుడు నీ వద్దనే ఉండటంచేత మా మనస్సులోని మాట చెప్పలేకపోయాము. మేధావీ! 
మా కోరిక తెలపటానికి ఇన్నిరోజులకు అవకాశం ఏర్పడింది. 


క విదురుడు పాండవహితు( డని | మొదలన యెతిగియును నతి విమోహంబున న 
వ్విదురువచనంబ నిలుపుదు | హృదయంబున; నతడు పెద్దయిష్టు(డు మీకున్‌. 19 


ప్రతిపదార్థం: విదురు(డు; పాండవ, హితు(డు= పాండవుల మేలు కోరేవాడు; అని, మొదలన= అని స్పష్టంగా మొదటనే; 
ఎతీగియును= తెలిసికూడా; అతి, విమోహంబునన్‌= మిక్కిలి అజ్ఞానంచేత; ఆ+వఏదురు, వచనంబు+అ= ఆ విదురునియొక్క 
మాటే; హృదయంబునన్‌= మనసులో; నిలుపుదు= నిలుపుకొంటావు; అతడు= ఆ విదురుడు; మీకున్‌; పెద్ద= మిక్కిలి; 
ఇష్టుడు= ఇష్టమైనవాడు. 


తాత్సర్యం: విదురుడు పాండవుల మేలు కోరేవాడని మొదటనే తెలిసికూడా మిక్కిలి అజ్ఞానంతో ఆ విదురుడి 
మాటే మనస్సులో నిలుపుకొంటావు. అతడు మీకు బాగా ఇష్టమైనవాడు. 


విశేషం: ఈ మాటలు ధృతరాషుడిని వ్యంగ్యంగా నిష్ట్ణూరమాడుతున్నట్టున్నాయి. మనసును విరిచే మాటలు ఇట్లాగే 
(2) © C2 ౧? 


ఉంటాయి. 
వ. అనిన వారలకు ధృతరా షుం డి ట్లనియె. 20 


ప్రతిపదార్థం: అనినన్‌= అని మాటాడగా; వారలకున్‌= ఆ కర్ల దుర్యోధనులకు; ధృతరాష్ట్రుండు= ధృతరాష్ట్రుడు; ఇట్టు= 
ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని అనగా వారితో ధృతరాష్ట్రుడు ఈ విధంగా అన్నాడు. 


సీ, “పలుకుల( జియ్వుల( బాండవులకు( బ్రీతి 1 గలయట్ల యుండుదు౮గాని నాదు 
హృదయంబు విదురున కెన్నండు నెటి(గింప; నేను మీతల(చిన యివ్విధంబ 


864 శ్రీమదాంధ్ర మహాభారతము 


తల(చుచు నుండుదు; దైవసంపద గల । వారల బాండవవరుల నేమి 
సేయంగ నగు? నెద్ది చెప్ప డిష్టం బింక?' । ననిన విచిత్రవీర్యాత్మజునకు 


ఆ. దుష్టచేష్టితుండు దుర్యోధనుం డిట్టు | లనియె 'జిత్తగింపు మవనినాథ! 
పాండురాజసుతుల( బాంచాలపతియొద్ద | నుండకుండ జేయు టుచిత మిపుడు” 21 


ప్రతిపదార్థం: పలుకులన్‌= మాటలలో; చెయ్వులన్‌= చేతలలో; పాండవులకున్‌; (ప్రీతి= (పీతి; కల, అట్టు+అ= ఉన్నట్లే; 
ఉండుదున్‌+కాని= ఉంటానుకానీ; నాదు, హృదయంబు= నా మనస్సు; విదురునకున్‌; ఎన్నండున్‌= ఎప్పుడుగానీ; 
ఎటిగింపన్‌= చెప్పను; ఏను= నేను; మీ, SEOS, ఈ+విధంబు+అ= మీరు ఆలోచించినట్టే; తలయచున్‌= ఆలోచిస్తూ; 
ఉండుదున్‌= ఉంటాను; దైవ, సంపద= దైవబల సంపత్తి; కల= కలిగిన; వారలన్‌= వాళ్ళను; పాండవ, వరులన్‌= ఉత్తములైన 
పాండవులను; ఏమి; చేయంగన్‌+అగున్‌= ఏమి చేయగలం!; ఇంకన్‌= ఇంకా; ఎద్ది= ఏది; ఇష్టంబు= ఇష్టమో; చెప్పుడు= 
చెప్పండి; అనినన్‌= అని అనగా; విచిత్రవీర్య+ఆత్మజునకున్‌= విచిత్రవీర్యుని కుమారుడైన ధృతరాష్ట్రునికి; దుష్ట, చేష్టితుండు= 
చెడ్డపనులు చేసేవాడు; దుర్యోధనుండు; ఇట్టులు, అనియెన్‌; అవనినాథా= మహారాజా!; చిత్తగింపుము= దయతో వినుము; 
పాండురాజు సుతులన్‌= పాండురాజుకుమారులైన పాండవులను; పాంచాలపతి, ఒద్దన్‌= (ద్రుపదునిదగ్గర; ఉండకుండన్‌, 
చేయుట= ఉండకుండా చేయడం; ఉచితము= తగినపని. 


తాత్సర్యం: 'మాటలలో, చేతలలో పాండవులపట్ల పీతి ఉన్నట్లే ఉంటాను. కాని, నా మనస్సును విదురునికి ఎన్నడూ 
తెలియనీయలేదు. మీ అభిప్రాయమే నా అభిప్రాయం. పాండవులు దైవబలం కలవాళ్ళు. ఏం చేయగలం? ఇక మీకు 
ఏది ఇష్టమో చెప్పండి” అని ధృతరాష్ట్రుడు అనగా దుర్మార్గపు పనులు చేసే దుర్యోధనుడు ఈ విధంగా అన్నాడు. 
'మహారాజా! చిత్తగించండి. పాండవులను పాంచాలరాజుూ దగ్గర ఉండకుండా చేయటం ఇప్పుడు ఉచితమైన పని. 


షం: ఇది ధృతరాష్ట్రునిస్వభావాన్ని వ్యక్తంచసి సీసం. బహిరంగంగా OKA, అంతరంగం ండవద్య్విషం అతని 

D E పాండవరీ లో పాండవదే 

స్వభావం. అందులో తండ్రికొడుకులు బింబ ప్రతిబింబాలు. ఆలోచన కొడుకుది, ఆచరణ తండ్రిది. సీసంవంటి కఠిన పాషాణ 

హృదయం ఈ సీసపద్యంలో సూచితం. 

వ. అది యె ట్లనినం బుత్ర మిత్ర బాంధవ బలసంపన్నుం డైన ద్రుపదునొద్ద( బాండవు లుండువా 'రైన వారలం 
గృష్టబలదేవులు యదువృష్టిభోజాంధకవర్గములతో వచ్చి కూడిన నెవ్వరు సాధింపనోపరు; గావున, నెడసేయక 
ద్రుపదుండు పాండవుల విడుచునట్లుగా భేదింత; మొండె, వలనుగలవారలం బంచి కౌంతేయమాద్రేయులను 
దమలో DHI లగునట్లుగా జేయింత; మొండె నతిలలితప్రమదాజనంబులC బ్రత్యేకంబ యేవురకుం బ్రయోగించి 
ద్రౌపదివలన విరక్తి బుట్టింత; మొండె, నేవురకు నొక్కతియ యా లగుట కష్టం బని ద్రోవది( బాండవులవలన విగత 
స్మేహం గావింత; మొండె, నుపాంశుప్రయోగంబుల భీము వధియించి తక్కినవారల బలహీనులం జేయుదము.22 

ప్రతిపదార్థం: అది= ఆ కార్యం; ఎట్టు+అనినన్‌= ఏ విధంగా అంటే; పుత్ర, మిత్ర, బాంధవ, బల, సంపన్నుండు+ఐన= 

పుత్రులతో, స్నేహితులతో, బంధువులతో, బలంతో నిండినవాడైన; (ద్రుపదు, ఒద్దన్‌= (ద్రుపదుని దగ్గర; పాండవులు= పాండు 


కుమారులు; ఉండువారు+ఐన= ఉండేవాళ్లెతే; వారలన్‌= వాళ్ళను; కృష్ణ బలదేవులు; యదు, వృష్టి, భోజ+అంధక, వర్గములతో; 
వచ్చి= చనుదెంచి; కూడినన్‌= కలసినట్టైతే; ఎవ్వరు= ఎవ్వరు కూడా; సాధింపన్‌+ఓపరు= జయించలేరు; కావునన్‌= కాబట్టి; 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 865 


ఎడచేయక= ఆలస్యం చేయక; (ద్రుపదుండు; పాండవులన్‌= పాండవుల్ని; విడుచునట్టుగా; భేదింతము= చీలిక కలిగింతము; 
ఒండెన్‌= కానియెడల; వలను, కలవారలన్‌= నేర్చుకలవాళ్ళను; పంచి= పంపి; కౌంతేయ, మా[ద్రేయులను= కుంతికొడుకులను, 
మాధద్రికొడుకులను; తమలో= వారిలో; విరక్తులు+అగునట్టుకాన్‌= (ప్రేమలేనివాళ్ళు అయ్యేటట్లుగా; చేయింతము= చేయిద్దాము; 
ఒండెన్‌= కాదేని; అతి, లలిత, ప్రమదా, జనంబులన్‌= మిక్కిలి అందమైన (స్త్రీలను; ఏవురకున్‌= ఐదుగురకు; ప్రయోగించి= 
ఉపయోగించి; (ద్రౌపదివలనన్‌= (ద్రౌపదియెడ; విరక్తిన్‌= ఏవగింపు; పుట్టింతము= కలిగిస్తాము; ఒండెన్‌= కాదేని; ఏవురకున్‌= 
ఐదుగురికి; ఒక్కతియు+అ= ఒకతె; ఆలు+అగుట= భార్య కావటం; కష్టంబు+అని= కష్టం అని; (ద్రోవదిన్‌= (ద్రౌపదిని; 
పాండవులవలన= పాండవులపై; విగత, స్నేహన్‌= తొలగిన (పేమకలదానినిగా; కావింతము= చేద్దాం; ఒండెన్‌= కాదేని; 
ఉపాంశు, ప్రయోగంబులన్‌= రహస్యాలైన మం(త్రతం(త్రాలచేత; భీమున్‌= భీముణ్ణి, వధియించి= చంపి; తక్కిన, వారలన్‌= 
మిగతావాళ్లను, బలహీనులన్‌, చేయుదము. 


తాత్సర్యం: అది ఎట్టాగంటే, పుత్రమిత్రబంధుబలం సమృద్దిగా కల (ద్రుపదుని దగ్గర పాండవులుండి, వాళ్ళకుతోడుగా 
శ్రీకృష్ణబలరాములు యదువృష్లి భోజాంధకవర్గాలతో వచ్చి చేరితే, ఇక వాళ్ళను జయించటం ఎవ్వరికీ సాధ్యం కాదు. 
అందువలన ఆలస్యం చేయక (ద్రుపదుడు పాండవులను వదిలేటట్టుగా చీలిక కలిగిద్దాం. లేకుంటే, నేర్సరులైన 
వాళ్ళను పంపి కుంతికొడుకులకు, మా(ద్రికొడుకులకు తమలో తాము (పేమ లేని వాళ్ళయ్యేటట్టు చేద్దాం. అట్లా 
కాకుంటే, మిక్కిలి అందగత్తెలైన ఆడవాళ్ళను పాండవులైదుగురిపై ప్రయోగించి, (ద్రౌపదిపట్ల ఏవగింపు పుట్టిద్దాం. 
కాకుంటే, ఐదుగురికి ఒక్కతె భార్య కావటం కష్టం అని (ద్రౌపదిని పాండవుల మీద YAN అయ్యేటట్టుగా 
చేద్దాం. లేకుంటే చాటుమాటు మం(త్రతం(త్రాలు నడిపి భీముడిని చంపి మిగిలినవాళ్ళను బలహీనులుగా చేద్దాం. 


విశేషం: సామదానాలు ఫలించినప్పుడు భేదోపాయాన్ని ప్రయోగించటం రాజనీతి. అవసరాన్నిబట్టి దుర్యోధనుడు ముందుగానే 
ప్రయోగిస్తున్నాడు. ఇందులో ఆరురకాల భేదోపాయాలను తం(డ్రిముందు ప్రతిపాదిస్తున్నాడు. అవి 1.బంధువులబలగం కూడి 
ఒక కూటమిగా ఏర్పడకుండ చూడటం. 2. పాండవులకూ వారిబంధువులలో ముఖ్యుడైన (దుపదునికీ నడుమ భేదం 
కలిగించటం, 3. బంధువుల మధ్య భేదోపాయం పనిచేయకపసోతే అన్నదమ్ముల మధ్య సవతితల్లుల బిడ్డలనే భావంతో 
కౌంతేయులు, మా(ద్రేయులు అనే భేదం కలిగించటం, 4. [ద్రౌపదికంటె అందగత్తెలను పాండవులమీద (ప్రయోగించి భర్తలకు 
భార్యపట్ట్ల మక్కువలేకుండా చేయటం. 5. పంచభర్భక అయిన ద్రౌపదికి భర్తలపై భేదభావం కలిగించటం. 6. పాండవబల 
మూలస్తంభంగా భావించబడే భీముడిని వధించి, వాళ్ళను నిర్వీర్యం చేయటం. ఇది దుర్యోధనుని దుర్విదగ్గత, దుర్మార్గ 
ప్రవృత్తి, ప్రతిఫలించే ప్రతిపాదనలు. (సంపా.) 


ఆ. గాడ్పుచూలి పిటు(దు( గావంగ నర్జును । నోర్వ నమరులైన నోప రాజి; 

నతడు DHAN డగుడు నశ్రమంబునం । బార్జు నొక్కరుండ Se డోర్వ నోపు. 23 
ప్రతిపదార్థం: med) చూలి= వాయుతనయుడు - భీముడు; పిణు(దున్‌= వెనుకభాగాన్ని; కావంగన్‌= కాపాడగా; ఆజిన్‌= 
యుద్దంలో; అర్జునున్‌= అర్జునుణ్ణి; ఓర్వన్‌= జయించటానికి; అమరులు+ఐనన్‌= దేవతలైన; ఓపరు=చాలరు; అత(డు= ఆ 


భీముడు; నిహతు(డు= చంపబడినవాడు; అగుడున్‌= కాగా; పార్టున్‌= అర్జునుణ్ణి; కర్గుడు; ఒక్కరుండు+అ= ఒక్కడే; 
అ(శ్రమంబునన్‌= సులభంగా; ఓర్వన్‌+ఓపున్‌= జయించగలడు. 


తాత్సర్యం: వాయుపుత్రుడైన భీముడు సహాయంగా వెనుక నిలిస్తే - అర్జునుడిని యుద్దంలో జయించటం ఆ దేవ 
తలకైనా సాధ్యం కాదు. భీముడిని చంపితే అర్జునుణ్ణి Ki డొక్కడే అనాయాసంగా జయించగలడు. 


866 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: దుర్యోధనుని అంచనాలో పాండవబలానికి పెట్టనికోట భీమసేనుడు. అతడు అండగా నిలిస్తేనే అర్జునుని పరాక్రమం 
దేవతలకుకూడా అసాధ్యమౌతుందట. భీముడు లేకపోతే అర్జునుడు YOS అసాధ్యుడు కా డని అతనివాదం. వాస్తవానికి 
అది నిజం కాదు. మత్స్యయం(త్రసభలో అర్జునునిచేతిలో ఓడిపోయిన కర్గుడిని సమర్థించుకొనే కుంటిసాకు ఇది. దుర్ప్విదగ్దులవాదం 
ఇట్లాగే ఉంటుంది. 


వ. “ఈ యుపాయంబులలో నెయ్యది యుచితంబును నపగతదోషంబును నదీర్షసూత్రంబును నగు నట్టి దానిం 
జెచ్చెర ననుష్టించు నది” యనిన గర్జుం డి ట్లనియె. 24 


ప్రతిపదార్థం: ఈ, ఉపాయంబులలోన్‌= ఈ నాలుగువిధాల ఉపాయాలలో; ఏ+అది, ఉచితంబును= ఏది తగినదీ; అపగత, 
దోషంబునున్‌= పోయినదోషం కలదీ - అంటే లోపం లేనిది; sêg, సూ(త్రంబునున్‌= ఆలస్యంచేయకుండా చేయదగిందీ; 
అగున్‌= అవుతుందో; అట్టి= అటువంటి; దానిన్‌= దాన్ని; చచ్చెరన్‌= వేగమే; అనుష్టించునది= ఆచరించవలసింది; అనినన్‌= 
అని అనగా; Soto; ఇట్లు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: ఈ ఉపాయాలలో ఏది యోగ్యమవుతుందో, ఏది దోషం (లోపం) లేకుండా ఉంటుందో, చాలాకాలం 
పట్టకుండా స్వల్పకాలంలోనే సత్సలితాల నిస్తుందో అటువంటిదానిని వెంటనే ఆచరించవలసింది' అని దుర్యోధను 
డనగా, కర్లుడు ఈ NGON? పలికాడు. 


విశేషం: చతుర్విధోపాయాలను ప్రయోగించేటప్పుడు తీసికొనవలసిన జాగ్రత్తలు మూడింటిని ఇందులో సూచించటం జరిగింది. 


సీ. _ఆర్యవృత్తుండు రాజాన్వయసమ్మతు( । డభిమతసంబంధు( డయినవా(డు 
గుణవంతు లగుచున్న కొడుకులు గలవాడు 1 పాంచాలు( డేల యప్పాండుసుతుల 
వినయసంపన్నుల విడుచువా(డగు?; మటి | పాండునందను లేకపత్నియంద 
కర మనురక్తులు గావున దమలోన । నేల భేదిల్లుదు?; రెన్న:డయ్యు 


ఆ. డనొక్కసతికి( బతులు పెక్కంద్రు రగు టిది 1 సతులకోర్మిగాన యతివ కృష్ణ 
సుందరాంగి వారియం GO యపరక్త | యగు మనోముదంబు( దగులు( గాక. 25 


ప్రతిపదార్థం: ఆర్య, వృత్తుండు= మంచినడవడి కలవాడు; రాజ+అన్వయ, సమ్మతు(డు= రాజవంశాలకు ఇష్టమైనవాడు; 
అభిమత, సంబంధు(డు= ఇష్టమైన చుట్టరికం కలవాడు; అయినవా(డు=E అయినటువంటి అతడు; గుణవంతులు+అగుచు+ 
ఉన్న; కొడుకులు; కలవాడు; పాంచాలు(డు= (ద్రుపదుడు; ఏల= ఎందువల్ల; ఆ+పాండు, సుతులన్‌= ఆ పాండురాజు 
కుమారులైన పాండవులను; వినయ, సంపన్నులన్‌= అణకువ మిక్కిలిగా కలవాళ్ళను; విడుచువాడడు, అగున్‌ = వదలేవాడు 
అవుతాడు; మటి= ఆపై; పాండు, నందనులు= పాండవులు; ఏక, పత్ని, అందు+అ= ఒక భార్యమీదనే; కరము= మిక్కిలి; 
అనురక్తులు= (పేమకలవాళ్ళు; కావునన్‌; తమలోనన్‌; ఏల= ఎందుకు; భేదిల్లుదురు= విరోధం వహిస్తారు; ఎన్న(డు+అయ్యున్‌= 
ఎప్పుడైనా; ఒక్క, సతికిన్‌= ఒక్క (స్ర్తీకి; పతులు= భర్తలు; పెక్కం|డ్రురు= పెక్కుమంది; అగుట= కావటం; ఇది; సతుల, 
కోర్కి= (స్త్రీల కోరిక; కాన; సుందర+అంగి= అందమైనదేహం కలది; అతివ= గస్తీ, కృష్ణ= (ద్రౌపది; వారి, అందు, ఏల= ఆ 
పాండవులసై ఎందుకు; అపరక్త= MEYAN; అగున్‌= అవుతుంది; మనస్‌ ముదంబున్‌= మనస్సులోని సంతోషంతో; 
తగులున్‌, కాక= (పేమించునుకదా!, అనగా ఆసక్తితో ఉంటుంది కదా! 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 867 


తాత్సర్యం: మంచి నడవడికలవాడు, రాజవంశాలకు ఇష్టమైనవాడు; ప్రియమైన బంధుబలంకలవాడు; గుణవంతు 
లైన కొడుకులుకలవాడు అయిన (ద్రుపదుడు, వినయసంపన్నులైన ఆ పాండవులను ఎందువలన వదలివేస్తాడు? 
అంతేకాదు, పాండవులంతా ఒకే భార్యమీద మిక్కిలి పేమకలవాళ్ళు. అందువలన వాళ్ళమధ్య ఎందుకు వైరం 
ఏర్పడుతుంది? కాగా, ఎప్పుడైనా (స్రీలు, పెక్కుమందిభర్తలను కోరుకొంటారు. అందువలన అందగత్తె (ద్రౌపది 
పాండవులను మనసారా (పేమిస్తుందే కాని తిరస్కరిస్తుందా? 


విశేషం: అలంకారం - కావ్యలింగం. దుర్యోధనుడు ప్రతిపాదించిన భేదోపాయాలన్నీ సఫలాలు కావని కర్లుడు సహేతుకంగా 
పేర్కొన్నాడు. 


వ. మణి భీమసేనుండు దొల్లి మీచేసిన యుపాంశువధల నేమి యయ్యె? నింకను నట్ల కావున నీ యుపాయప్రయోగంబు 
లన్నియు నుడిగి యిప్పడ పాండవులయందు విక్రమంబు ప్రయోగించుట కార్యంబు. 26 


ప్రతిపదార్థం: మటి= ఇక; భీమసేనుండు; తొల్లి= ఇంతకుముందు; మీ, చేసిన= మీయొక్క చేసిన - మీరు చేసిన; ఉపాంశు, 
వధలన్‌= రహస్య హత్యా ప్రయత్నాలచేత; ఏమి అయ్యెన్‌= ఏమైనాడు; ఇంకను; అట్లు+అ= ఇకముందుకూడా అంతే; కావునన్‌; 
ఈ, ఉపాయ, ప్రయోగంబులు= ఈ ఉపాయాలకు సంబంధించిన; అన్నియున్‌= అన్నీ; ఉడిగి= మాని; ఇప్పుడు+అ= ఇపుడే; 
పాండవుల, అందున్‌= పాండవుల మీద; విక్రమంబు= పరా(క్రమం; ప్రయోగించుట; కార్యంబు= చేయదగిన పని. 


తాత్సర్యం: అంతే కాదు, ఇదివరకు మీరు చేసిన రహస్యహత్యాప్రయత్నాలతో భీముడు ఏమయ్యాడు? ఇక 
ముందుకూడా అంతే. అందువలన ఈ ఉపాయాలు మాని ఇప్పుడు పాండవులమీద పరా(క్రమం (ప్రయోగించటమే 
మనకర్తవ్యం. 


చ. ఘన మగు విక్రమంబునన కాది జగత్తితయంబు( బాకశా 
సను(డు జయించె; భూతలము సర్వము మున్‌ భరతుండు విక్రమం 
బునన జయించి; విక్రమము భూరి యశష్రియు లైన రాజనం 
దనులకు సర్వసాధనము, ధర్మువు శత్రునిబర్హణంబులన్‌. 27 


ప్రతిపదార్థం: పాకశాసను(డు= దేవేంద్రుడు; జగత్‌+(త్రితయంబున్‌= లోకాలు మూడింటిని; ఘనము+అగు= గొప్పదైన; 
విక్రమంబునన, కాదె= పరా(క్రమంచేతనేకదా; జయించెన్‌= జయించాడు; భరతుండు; భూతలము, సర్వము= భూమండలాన్నంతా; 
మున్‌= మునుపు; విక్రమంబునన= పరా[క్రమంచేతనే; జయించెన్‌= జయించాడు; భూరి, యశః ప్రియులు+ఐన= గొప్ప కీర్తి 
మీద ఇష్టంకలవాళ్ళు అయిన; రాజనందనులకున్‌= రాజకుమారులకు; విక్రమము= పరా(క్రమమే; సర్వసాధనము= అన్నింటిని 
సాధించేది; శత్రు, నిబర్హణంబులన్‌= శృత్రువధలు చేయటంలో; ధర్మువు= ధర్మం. 


తాత్సర్యం: దేవేంద్రుడు ముల్లోకాలను గొప్ప పరాక్రమం చేతనే కదా జయించాడు. భరతుడు భూమండలాన్నంతా 
పూర్వం జయించింది పరా(క్రమంచేతనే కదా! గొప్పకీర్తిని కోరుకొనే రాజకుమారులకు పరా(క్రమమే సర్వసాధనం; 
శత్రువధలలో ధర్మం. 


868 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలంకారం - అర్థ్జాంతరన్యాసం. పాకశాసనుడు = వృత్రాసురుని సోదరుడైన పాకాసురుడిని చంపినవాడు - 
దేవేంద్రుడు. కర్ణుడు ఏరుడు. దుర్యోధనధృతరా(ష్టులవలె కపటికాడు, సామదానభేదోపాయాలు విఫలమైన తరువాత దండోపాయం 
ప్రయోగించాలి - రాజనీతిప్రకారం. దుర్యోధనుడు ప్రయోగించదలచుకొన్న భేదోపాయం ఫలవంతం కాదని కర్ణుడు నిరూపించి 
ప్రతాపప్రదర్శకమైన యుద్దమే ( దండోపాయం) శరణ్యమని పేర్కొన్నాడు. యుద్దమే వఏరధర్మమని (ప్రతిపాదించాడు. 


వ. కావున జతురంగ బల సాధనసన్నద్దుల మయి యుద్దంబునం బాంచాలు భంజించి పాండవుల నొండుగడ 
నుండనీక తోడ్మొనితెత్త' మనిన గర్లుపలుకు లాకర్లించి ధృతరాషుం 'డిది యకార్యం బగు; నయినను 

=> £9 ta 
మతిమంతులతో విచారించి చేయుద మని భీష్ప్షద్రోణవిదురశల్యకృపాశ్వత్తామసోమదత్తాదులం బిలువంబంచి 
యంతయు నెటింగించిన భీష్ముండు దుర్యోధనుం జూచి యి ట్లనియె. 28 


ప్రతిపదార్థం: కావునన్‌; చతురంగ, సాధన, సన్నద్దులము+అయి= రథ గజ తురగ పదాతి బలాలతో, యుద్దపరికరాలతో 
సిద్దమై; యుద్దంబునన్‌= యుద్దంలో; పాంచాలున్‌= (ద్రుపదుని; భంజించి= ఓడించి; పాండవులన్‌; ఒండు, కడన్‌= మరొకచోట; 
ఉండనీక= ఉండనీయకుండా; తోడ్కొని తెత్తము = తీసికొనివద్దాం; అనినన్‌= అని అనగా; కర్గు పలుకులు= SON 
మాటలు; ఆకర్లించి= విని; ధృతరాషుండు; ఇది, అకార్యంబు+అగున్‌= చేయతగని పని అవుతుంది; అయినను; 
మతిమంతులతోన్‌= బుద్దిబలం కలవారితో; విచారించి= ఆలోచించి; చేయుదము=చేద్దాం; అని= అని చెప్పి; భీష్మ, (ద్రోణ, 
విదుర, శల్య, కృప+అశ్యత్తామ, సోమదత్త+ఆదులన్‌= భీష్ముడు; (ద్రోణుడు మొదలైన వారిని; పిలువన్‌+పంచి= పిలిపించి; 
అంతయున్‌= అంతా; ఎణీంగించినన్‌= తెలియపరచగా; భీష్ముండు; దుర్యోధనున్‌; చూచి; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: “అందువలన చతురంగబలాలతో, యుద్దపరికరాలతో సిద్దమై వెళ్ళి, యుద్దంలో (ద్రుపదుడిని ఓడించి, 
పాండవులను వేరొకచోట ఉండనీయక వెంటతీసికొని వద్దాం” అని కర్ణుడు అనగా - అతనిమాటలు విని ధృతరాష్ట్రుడు, 
'ఇది చేయ తగని పని, అయినా బుద్దిబలం గలవాళ్ళతో ఆలోచించి చేద్దాం అని భీష్ముడు, (ద్రోణుడు, విదురుడు 
మొదలైనవాళ్ళను పిలిపించి జరిగినదంతా చెప్పాడు. అప్పుడు భీష్ముడు దుర్యోధనుడిని చూచి ఇట్టా అన్నాడు. 


విశేషం: మహాభారతంలో మహావీరుడు కర్గుడు చేసిన యుద్ద(ప్రతిపాదనలలో ఇదొకటి. కర్టుడు చేసే యుద్ద(ప్రతిపాదనలను 
దుర్యోధనుడు అంగీకరిస్తాడు. అందుకు ప్రధానకారణం - పాండవులను పరిమార్చాలన్న ద్వేషం. కాని SA యుద్ద 
ప్రతిపాదనలకు (ప్రధానకారణం TON యుద్దంలో ఓడించి, అతడిని మించిన వీరుడని కీర్తి గడించాలనే ఆశయం. 


ధృతరాష్ట్రుడు కర్లదుర్యోధనుల (ప్రతిపాదనలు విన్నాడు. దుర్యోధనునిది కుటిలభేదోపాయ(ప్రతిపాదన. SO 
వీరోచితయుద్ద (ప్రతిపాదన. అయితే దుర్యోధనుని (ప్రతిపాదన కర్లుడే ఖండించాడు. ఇబ్బంది లేదు. ఇక మిగిలింది SO 
యుద్ద (ప్రతిపాదన. పుత్రమమకారపీడితుడు, లోభగుణపూరితుడు అయిన ధృతరాష్ట్రునికి నొసటి కళ్ళు లేవుగాని - కడుపు 
నిండా కళ్ళే. ఆ వృద్దరాజు లోతైన ఆలోచన కల వ్యక్తి, అందుకే యుద్ద (ప్రతిపాదన వినగానే ఇదేమి దుర్భుద్ది అని కొడుకును, 
SÈN గట్టిగా మందలించలేదు; (ప్రతిపాదనను తత్‌క్షణమే పూర్తిగా తిరస్కరించనూలేదు. 'మతిమంతులతో విచారించి 
చేయుదము” అన్నాడు. భీష్మద్రోణవిదురాదులను పిలిపించాడు. యుద్ద (ప్రతిపాదన కార్యరూపం MO), సఫలం కావాలంటే 
భీష్మద్రోణ విదురాదుల సహకారం కావాలి. భీష్మ (ద్రోణులకు [ద్రుపదుడు ఇష్టుడు కాదు. అందుకు ఎవరి కారణం వారికి 
ఉన్నది. కాబట్టి భీష్మ |ద్రోణులు అంగీకరిస్తే యుద్ద (ప్రతిపాదన బాగా సఫలమౌతుంది. కొడుకులకు గొప్పగా లాభిస్తుంది. 
లేకుంటే ఆ పెద్దలే కర్లదుర్యోధనులకు బుద్ది చెపుతారు. తాను అప్రియంగా మాట్లాడవలసిన అవసరం తప్పుతుంది. ఆ 
దుడుకుయువకుల అసంతృప్తిని, ఆగ్రహాన్ని ఆ పెద్దలే పంచుకొంటారు. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 869 


మత్తకోకిల. 

ధీరు లొ ధృతరాష్ట్రపాండు లతిప్రశస్తగుణుల్‌ ప్రసి 

దోరుకీర్తులు; నాకు నిద్దబు నొక్కరూప; తలంపగా 

థ => 0 

వీరు వా రను నట్టిబుద్దివిభేద DH, లేదు గాం 

ధారిపుత్తశతంబునందు( బృథాతనూజులయందునున్‌. 29 
ప్రతిపదార్థం: ధీరులు+జొ= ధైర్యవంతులైన; ధృతరాష్ట్ర, పాండులు= ధృతరాష్ట్రుడు,పాండురాజు; అతి, (ప్రశస్త, గుణుల్‌= 
మిక్కిలి (్రేష్టములైన గుణాలు కలవారు; (ప్రసిద్ద+ఉరు, కీర్తులు= (ప్రసిద్దమైన గొప్ప కీర్తి కలవారు; ఇద్దణున్‌; నాకున్‌; 
ఒక్కరూపు+అ= ఒక్కవిధమే; గాంధారి, పుత్ర, శతంబు, అందున్‌= గాంధారియొక్క కొడుకులు నూరుగురిలో; పృథా, 
తనూజుల, అందునున్‌= కుంతీదేవికొడుకులలో; వీరు, వారు, అనునట్టి; బుద్ది, విభేదము= బుద్దిలో భేదభావం; ఎన్నడు, 
లేదు= ఏనాడూ లేదు. 
తాత్సర్యం: ధైర్యవంతులు, మిక్కిలి శ్రేష్టమైనగుణాలు కలవాళ్ళు, (ప్రసిద్దమైన గొప్పకీర్తి కలవాళ్ళు అయిన ధృతరాష్ట్ర 
పాండురాజు లిద్దరూ నా కొక్కటే. గాంధారికొడుకులలో, కుంతికొడుకులలో వీళ్ళు, వాళ్ళు అనే భేదభావం నా 
కెన్నడూ లేదు. 
విశేషం: వృత్తలక్షణానికి చూడు: ఆది.1.153 విశేషం. ఇది భీష్ముని సమత్వదృష్టిని ప్రకటించటంలో ఒక (ప్రత్యేకతను, 
విశిష్టతను విస్పష్టం చేస్తూ ఉన్నది. 


భీష్కద్రోణులు దుర్యోధనునకు బుద్ది సెప్పుట (సం.1-195-1) 


వ. అప్పాండవులతోడి విగ్రహంబుసే(త కెన్నండును నొడంబడనేర( బిత్ళపైతామహం బయిన రాజ్యంబునకు నీయట్లు 
వారు నరులు; గావున వారికి నర్హరాజ్యం బిచ్చిన నీకును నీ బాంధవులకును లోకంబులకును బ్రియం బగు; నట్లు 
maa డపకీర్తి adres గీర్తి నిలుపుటయ కాదె రాజులకు జన్మఫలంబు. 30 

ప్రతిపదార్థం: ఆ+పాండవులతోడి; విగహంబు, చేతకు= యుద్దంచేయటానికి; ఎన్నండును= ఎప్పుడుకానీ; ఒడంబడనేరన్‌= 
సమ్మతించలేను; పితృ, పైతామహంబు+అయిన= తం(డ్రితాతలకు సంబంధించిన; రాజ్యంబునకున్‌; మీ, అట్టు= మీవలె; 
వారున్‌= వాళ్లుకూడా; అర్హులు= యోగ్యులు; కావునన్‌= కాబట్టి; వారలకున్‌= వాళ్లకు; అర్హ, రాజ్యంబు= సగం రాజ్యం; 
ఇచ్చినన్‌= ఇస్తే; నీకును; నీ, బాంధవులకును; లోకంబులకును; ప్రియంబు= సంతోషం; అగున్‌= అవుతుంది; అట్టు. కాని 
నాడు= ఆవిధంగా జరుగనినాడు; అపకీర్తి, అగున్‌; కీర్తి, నిలుపుటయకాదె= కీర్తిని నిల్చుకోవటమేకదా; రాజులకున్‌, జన్మ 
ఫలము= క్షత్రియులకు పుట్టుకతో వచ్చినఫలం. 

తాత్సర్యం: ఆ పాండవులతో యుద్దం చేయటానికి నేను ఎన్నడూ సమ్మతించను. తం(డ్రితాతలరాజ్ఞ్యానికి మీవలెనే 

వాళ్ళుకూడా అర్హులు. కాబట్టి వాళ్ళకు సగంరాజ్యం ఇస్తే నీకూ, నీ చుట్టాలకూ, లోకాలకూ సంతోషం కలుగుతుంది. 

అట్లా కాకపోతే అపకీర్తి కలుగుతుంది. కీర్తి నిలపటమే రాజులకు జన్మఫలం. 


ఆ. కీర్తి లేనివానికిని జీవనంబు ని । రర్భకంబ చూవె! యవనిమీ(ద 
నిత్య మయిన ధనము నిర్మల కీర్షియ; 1 యట్టి కీర్తి వడయు టశ్రమంబె? 31 


870 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కీర్తిలేనివానికిని; జీవనంబు= (బ్రదుకు; నిరర్థకంబు+అ= వ్యర్థమే; చూవె= సుమా; అవనిమీ(దన్‌= భూమిమీద; 
నిత్యము+అయిన= శాశ్వతమైన; ధనము; నిర్మల, కీర్తి+అ=స్వచ్చమైన కీర్తి మా(త్రమే; అట్టి; కీర్తి, పడయుటః= కీర్తిని పొందుట; 
అఆ(శ్రమంబె= సులభమా? 

తాత్సర్యం: కీర్తి లేనివానిబ్రతుకు వ్యర్ధమే. భూమిమీద శాశ్వతమైన ధనం స్వచ్చమైన 38. అట్లాంటి కీర్తిని పొందటం 
సులభమా? 


విశేషం: నన్నయ రుచిరార్హసూక్తులలో కీర్తినిగూర్చిన సూక్తి ఇది. 


క ఇల గీర్తి యెంత కాలము 1 గలిగి ప్రవర్తిల్లై నంతకాలంబును ని 
త్యుల కారె కీర్తి గల పు । ణ్యులు; కీర్తివిహీను( డెందునుం బూజ్యండే. 32 
ప్రతిపదార్థం: ఇలను= భూమిమీద; కీర్తి ఎంతకాలము, కలిగి= నిలిచి; (ప్రవర్తిల్లైన్‌= ఉంటుందో; అంత, కాలంబును; కీర్తి, 


కల, పుణ్యులు= కీర్తి గల పుణ్యాత్ములు; నిత్యులు= శాశ్వతంగా ఉండేవాళ్ళు; కారె?; కీర్తి, విహీను(డు= కీర్తిలేనివాడు; 
ఎందునున్‌= ఎక్కడైనా; పూజ్యూండే= పూజింపతగినవాడా? (కాడని భావం) 


తాత్సర్యం: లోకంలో కీర్తి ఎంత కాలం నిలిచి ఉంటుందో, కీర్తిమంతులైన పుణ్యాత్ములు అంత కాలం జీవించి 
ఉంటారు. కీర్తి లేనివాడు ఎక్కడైనా పూజార్హుడవుతాడా? 


వ. 'కీర్తియు నపకీర్తియు జనులకు స్వర్గ నరక నిమిత్తంబులు గావున, నపకీర్తి పరిహరించి, కీర్తిం బ్రతిష్టించి, పైతృకం 
బగు రాజ్యంబు పాండవుల కిచ్చి, వారితోడ బద్దప్రణయుండవయి కీర్తి నిలుపు’ మనిన భీషుపలుకులకు సంతసిల్లి 
ద్రోణుండు దుర్యోధనున కి ట్లనియె. 33 

ప్రతిపదార్థం: కీర్తియున్‌, అపకీర్తియున్‌; జనులకు= (ప్రజలకు; స్వర్గ, నరక, నిమిత్తంబులు= స్వర్గానికి, నరకానికి కారణాలు; 
కావునన్‌; అపకీర్తిన్‌= చెడ్డపేరును; పరిహరించి= వదలి; క్రీర్తిన్‌= మంచిపేరును; ప్రతిష్థించి= నిలుపుకొని; పైతృకంబు+అగు= 
తండ్రివలన వచ్చినదైన; రాజ్యంబు= రాజ్యాన్ని; పాండవులకున్‌+ఇచ్చి; వారితోడన్‌; బద్ద, ప్రణయుండవు+అయి= చేయబడిన 
స్నేహం కలవాడవయి; కీర్తి; నిలుపుము= కీర్తిని నిలుపుకో; అనినన్‌= అని చెప్పగా; Day పలుకులకున్‌= భీష్ముని మాటలకు; 
సంతసిల్లి; (ద్రోణుండు; దుర్యోధనునకున్‌; ఇట్లు+-అనియెన్‌. 


తాత్సర్యం: “కీర్తి మానవులకు స్వర్గకారణం. అపకీర్తి నరకకారణం. అందువలన అపకీర్తి వదలి కీర్తిని నిలుపుకొమ్ము. 


వంశపారంపర్యంగా వచ్చినరాజ్యం పాండవుల కిచ్చి వాళ్ళతో స్నేహంగా ఉండి కీర్తిని నిలుపుము” అని భీష్ముడు 
అనగా, ఆయనమాటలకు సంతసిల్లి (ద్రోణుడు దుర్యోధనునితో ఇట్టా అన్నాడు. 


చ. బహుగుణ ముత్తమోత్రమము పథ్యము ధర్మ్యము సాధుసమ్మతం 
బహిత బలప్రమాథివిపులార్థయుతం బగుటన్‌ భవత్సితా 
మహువచనంబు( జేకొనుము; మానుగ వారలతోడ నీవు వి 
గ్రహ మొనరింప నేమిటికి గౌరవసౌబలకర్ణశిక్షలన్‌. 34 


ఆదిపర్వము - అష్టనూశ్వాసము 871 
ప్రతిపదార్థం: బహుగుణము= అనేకవిధాల మంచిదైనది; ఉత్తమ+ఉత్తమము= మహాశ్రేష్టమైనది; పథ్యము= మేలు చేసేది; 
ధర్య్యము= ధర్మమైనది; సాధు, సమ్మతంబు= సజ్జనులకు ఇష్టమైనది; అహిత, బల, (ప్రమాధి= శ్నతుబలాన్ని చంపటానికి 
తగినది; పీడింప (హింసింప) కలది; విపుల+అర్థ, యుతంబు= అధికమైన ప్రయోజనంతో కూడినది; అగుటన్‌= కావటంచేత; 
భవత్‌+పితామహు, వచనంబు= నీ తాత అయిన భీష్మునిమాటను; మానుగన్‌= చక్కగా; చేకొనుము= (గ్రహించుము; నీవు; 
కౌరవ, సౌబల, Sy, శిక్షలన్‌= కౌరవులయొక్క, శకునియొక్క, కర్గునియొక్క ఉపదేశాలతో; వారలతోడన్‌= పాండవులతో; 
విగ్రహము= యుద్దం; ఒనరింపన్‌=చేయటం; ఏమిటికిన్‌= ఎందుకు? 


తాత్సర్యం: నీ తాత భీష్మునిమాట అనేకవిధాల మంచిది. మిక్కిలి (శ్రేష్టమైనది. మేలు చేసేది. ధర్మమైనది. 


సజ్జనులకు ఇష్టమైనది. శతుబలాన్ని అణచేది. అధికమైన లాభం కలది. అందువల్ల ఆయనమాట స్వీకరించుము. 
కౌరవులు, శకుని, కర్లుడు చెప్పేమాటలు విని, నీవు పాండవులతో యుద్దం చేయటం ఎందుకు? 


విశేషం: కౌరవ శబ్దాన్ని దుర్యోధనుని గురించిన సంబోధనగా కూడా (గ్రహింపవచ్చు. భీష్ముని వాక్యాలు నిద్దేశాత్మకంగా, 
సూటిగా ఉన్నాయి. [ద్రోణునిమాటలు నిషేధాత్మకమార్గంలో నడిచాయి. ఉభయుల స్వభావాలు వాళ్ళమాటలలో (ప్రతిఫలించాయి. 


మ. విలసద్ధర్మవిశుద్ధవృత్తులు వయోవ్యృద్దుల్‌ కుశార్రీయబు 

ద్దులు మధ్యస్టులు కార్యనిర్ణయసమర్జుల్‌ మానమాత్సర్యదూ 

రులు నా జాలినవారిపల్ములకు వైరుద్ద్వంబు గావించున 

జ్ఞులు భూనాధథున కాప్ప్తులున్‌ సఖులు నై శోషింతు రత్యంతమున్‌. 35 
ప్రతిపదార్థం: విలసత్‌+ధర్మ, విశుద్ద, వృత్తులు= ప్రకాశించేటటువంటి ధర్మంతో పరిశుద్దమైన నడవడి గలవాళ్ళు; వయోవృద్దుల్‌= 
వయస్సులో పెద్దవాళ్ళు; కుశా(గ్రీయ బుదులు= దర్భకొనలవంటి పదునైన బుద్దికల వాళ్ళు; మధ్యస్థులు= పక్షపాతం లేనివాళ్ళు; 

a [as] = [os] థి a 

కార్య, నిర్ణయ, సమర్గ్దుల్‌= చేయదగిన పనిని నిర్లయించటంలో నిపుణులు; మాన మాత్సర్య, దూరులు= కోపానికి, 
మాత్సర్యానికి దూరమైనవాళ్ళు; నాన్‌+చాలిన= అని అనదగిన; వారి, పల్కులకు; వైరుద్ద్యంబు= విరోధాన్ని; కావించు, 


అజ్ఞులు= చేయు (కల్పించు) అవివేకులు; భూనాథునకున్‌= రాజునకు; ఆప్పులున్‌= చుట్టాలూ; సఖులున్‌+ఐ= స్నేహితులై; 
అత్యంతమున్‌= మిక్కిలి; శోషింతురు= పాడయిపోతారు. 


తాత్సర్యం: ధార్మికులు, వృద్దులు, బుద్దిబలం కలవాళ్ళు, పక్షపాతం లేనివాళ్ళు, చేయదగిన దానిని నిర్ణయించటంలో 
సమర్గులైనవాళ్ళు, కోపం, మాత్సర్యం లేనివారు అని చెప్పదగినవాళ్ళమాటలను కాదనే అవివేకులు - రాజుకు 
ఆప్తులు, స్నేహితులై అతడిని పాడుచేయడమేగాక, తామూ పాడయిపోతారు. 


విశేషం: మతిమంతుల మాటలను కాదనే అవివేకులను (ప్రభువు స్నేహితులుగా గౌరవించరాదని ధ్వని. 


చ. తనరుచు దైవయుక్తి మెయి ధర్మువు సత్యము( దప్పకున్న య 
య్యనఘుల పైతృకం బయిన యంశము మిన్నక వజ్రపాణి కై 
నను గొన(బోలు నయ్య కురునందన! పాండుతనూజు లున్న వా 
రని విని వారికిం దగు ప్రియం బొనరింపక యున్మి ధర్మువే? 36 


872 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం : దైవయుక్తి మెయిన్‌= ధైవయోగంచేత; తనరుచున్‌= ఒప్పుతూ; ధర్మువు= ధర్మము; సత్యమున్‌= సత్యము; 
తప్పక+ఉన్న= విడువకుండా ఉండు; ఆ+అనఘుల= ఆ పాపరహితులైన పొండవులయొక్క; పైతృకంబు+అయిన= తండ్రి 
దైన; అంశము= భాగం; మిన్నక= ఊరక; కొనన్‌= తీసికొనటానికి; వ(జ్రపాణికిన్‌+ఐనను= దేవేం(ద్రునికైనా; పోలును+అయ్య= 
సాధ్యమగునా? కురునందన= కురువంశకుమారా! ఓ దుర్యోధనా!; పాండు, తనూజాలు= పాండవులు; ఉన్న, వారు+అని= 
సుఖంగా ఉన్నారని; విని= ఆలకించి; వాళ్లకున్‌; తగు; పియంబు= తగినట్టు సంతోషకరమైన పని; ఒనరింపక= చేయక; 
ఉనికి= ఉండటం; ధర్మువే= ధర్మమా? (కాదని భావం.) 


తాత్సర్యం: దైవయోగంవలన వెలుగుతూ - ధర్మాన్ని, సత్యాన్ని తప్పని పుణ్యాత్ములైన పాండవులతం[డ్రి భాగాన్ని 
ఊరకే తీసికొనటం ఆ వ[జ్రాయుధుడైన దేవేం(ద్రునికికూడా సాధ్యం కాదు. దుర్యోధనా! పాండవులు సుఖంగా 
జీవించి ఉన్నారని విని, వాళ్ళకు సంతోషకరమైన పని చేయకుండుట ధర్మమా? 


విశేషం: పాండవులకు వచ్చే రాజ్యభాగాన్ని నిష్కారణంగా అపహరించటానికి దేవేం[ద్రునికైనా సాధ్యం కాదని చెప్పటంలో 

ద్రోణుని సత్యప్రతిపాదనం ఎంత కనపడుతున్నదో నిర్మొగమాటంకూడా అంతే స్పష్టమౌతున్నది. పాండవులను చంపటానికి 

యత్నించి కూడా, వాళ్ళు (బ్రతికారని తెలిసినప్పుడు గారవించకుండా ఉండటం అధర్మమని ముఖంమీద (గుద్దినట్టు 
విప్రస్వాభావికంగా చెప్పాడు. 

వ. వారితో విగ్రహ్హంచుట కార్యంబు గాదు; 'కావున( బాండవద్రుపదర్భష్టద్యుమ్మకుంతీద్రౌపదులకు( బ్రియపూర్వకంబున 
నుచితభూషణాంబరావకులు వేటు వేటి యిచ్చిపుచ్చి, పాండవుల నిందులకు( దోడ్మొనివచ్చువారుగా దుశ్శాసనవికర్ణ 
ప్రభ్బ్భతుల సమకట్టి పంపు' మనిన ద్రోణుపలుకు లవకర్ణించి Sio డి ట్లనియె. 37 

ప్రతిపదార్థం: వారితోన్‌= ఆ పాండవులతో; విగ్రహించుట= యుద్దంచేయటం; కార్యంబు= చేయదగిన పని; కాదు; కావునన్‌, 
పాండవ= పాండవులకు; (ద్రుపద= |ద్రుపదునికి; ధృష్టద్యుమ్న= ధృష్టద్యుమ్నునికి; కుంతీ, |ద్రౌపదులకున్‌= కుంతికీ, (ద్రౌపదికీ; 
ప్రియ, పూర్వకంబునన్‌= స్నేహపూర్వకంగా; ఉచిత, భూషణ+అంబర+ఆవళులు= తగినసొమ్ములయొక్క, వ(స్తాలయొక్క, 
సమూహాలను; వేణు, వేజ= విడివిడిగా; ఇచ్చి, పుచ్చి= ఇచ్చిపంపి; పాండవులన్‌= పాండవుల్ని; ఇందులకున్‌= ఇక్కడికి; 
తోడ్కొనివచ్చువారుగా= పిలుచుకొనివచ్చే వాళ్ళుగా; దుశ్శాసన, వకర్ల, ప్రభృతులన్‌= దుశ్శాసనుడు, NS మొదలైనవాళ్ళని; 
సమకట్టి= సిద్ధంచేసి; పంపుము= పంపవలసింది; అనినన్‌= అనగా; |ద్రోణు, పలుకులు= [ద్రోణుని మాటలు; అవకర్ణించి= పెడ 
చెవిని పెట్టి; కర్షుండు= కర్గుడు, ఇట్టు+అనియెన్‌. 

తాత్సర్యం: పాండవులతో యుద్దం చేయటం తగని పని. అందువలన పాండవులకు, (ద్రుపదునికి, ధృష్టద్యుముడికి, 

కుంతీదేవికి, (ద్రౌపదికి స్నేహపూర్వకంగా తగినసొమ్ములను, వస్ర్తాలను వేర్వేర ఇచ్చి పంపి, పాండవులను ఇక్కడికి 

పిలిచికొని రావటానికి దుశ్శాసనుడు, వికర్ణుడు మొదలైనవాళ్ళని సిద్దంచేసి పంపుము” అని అనగా (ద్రోణునిమాటలు 
పెడచెవిని పెట్టి కర్షుడు ఇట్లా అన్నాడు. 
e © Gd 

విశేషం: భీష్మద్రోణులు చేసిన తొలిసంధి ప్రయత్నం. భీష్ముడు అర్దరాజ్యప్రతిపాదననుకూడా మొదటిసారి ఈ ఘట్టంలోనే 

చేశాడు. భీష్ముడు కీర్తి, అపకీర్తులను నిరూపించి, వ్యంగ్యంగా పాండవ కౌరవ తారతమ్యానుశీలనం చేశాడు. (ద్రోణుడు 

భీష్ముడిని సమర్థించి శకుని కర్ణుల బోధనలను అధిక్షేపించి, పాండవపరా(క్రమాన్ని కీర్తించి, వాస్తవాలను వాచ్యం చేశాడు. 


దుర్యోధనుడు కర్ణాదుల చెప్పుడుమాటలవలన చెడిపోతున్నట్టు [ద్రోణుడు చెప్పటంతో కర్గుడు కోపగించి అధిక్షేపిస్తూ వాదానికి 
ac) ag} (ac) oa > 
దిగాడు. 


ఆదిపర్వము - అష్టనూశ్వాసము 873 


తే. ముదుసకులు దమ కిమ్ముగా( జదివికొండ్రు । గాక పతులకు హిత మగు కర్ణ మేల 
యొలసి చెప్పదు? రహితు( గలపికొనుట । ధర్ము వని; రిది నయవిరుద్దంబు గాదె? 38 


ప్రతిపదార్థం: ముదుసళులు= ముసలివారు; తమకున్‌+ఇమ్ముగాన్‌= తమకు అనుకూలంగా; చదివికొం[డ్రు, కాక= చెప్పుదురుగాని; 
పతులకున్‌= రాజులకు; హితము+అగు= మేలగు; కర్ణంబు= కార్యం; ఏల=ఎందుకు; ఒలసి= పూనుకొని; చెప్పుదురు= 
చెప్పుతారు; అహితులన్‌= మేలుకోరనివారిని - శత్రువులను; కలపికొనుట= చేర్చుకోవటం; ధర్మువు= ధర్మం; అనిరి= 
అన్నారు; ఇది, నయ, విరుద్దంబు= ఇది న్యాయానికి విరుద్దమైనది; కాదె= అగునుకదా! 


తాత్సర్యం: ముసలివాళ్ళు తమకు అనుకూలంగా ఉండేటట్లు చెప్పుతారు కాని రాజులకు మేలుకలిగేటట్లు చెప్పరు. 
శత్రువులైన పాండవులను చేర్చుకోవటం ధర్మం అన్నారు. ఇది న్యాయవిరుద్దం కాదా? 


విశేషం: భీష్మాదులకు కర్ణాదులకు వాదుపెట్టే ఈ సన్నివేశం ధృతరాష్ట్రడే (సం) కల్పించాడు. ఇరువర్గాల విభిన్నమతాలకు 
సంఘర్షణ గమ్యమానమౌతుంది-ఇక్కడ. ధార్తరాష్టులకు పాండవు లహితు లని కర్గుడు బహిర్గతంగా ప్రకటించాడు. భీష్మాదులు 
మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరొకటి మాట్లాడే అహితులైన అమాత్యులవంటివారని వ్యాఖ్యానించాడు. దుర్యోధనుడిని 
మెప్పించే ప్రియమే ధర్మమని వాదించి తన మి(త్రత్వాన్ని ప్రకటించుకొన్నాడు-కర్గ్లుడు. నిందకు (ప్రతినింద ఈ వాక్య 
సముదాయం. 


వ. “మంత్రులు దమ తమ బుద్ధిదోషంబులు నెట్లునుం బలుకుదురు. వారల సాధుత్వంబును నసాధుత్వంబును 
నెబుంగవలయు; నె ట్లనిన( దొల్లి నితంతు వను మగధరాజు వికలేంద్రియవర్గుం డయి శ్వాసమాత్రంబ తక్కి 
రాజ్యతంత్రంబునం BONO డై యున్న నాతనిమంత్రి యేకప్రధానుం డయి రాజ్యతంత్రం బెల్లం దనవశంబ 
యగుటంజేసి వాని నవమానించి తదీయరాజ్యవిభవం బెల్ల జేకొనియె; వా(డును విక్రమహీనుం డయి రాజ్యంబు 
గోల్పడియెం; గావున మంత్రులు హితులపోలె నుండి యహితం బాచరింతురు; మీ యిద్దటిపలుకులు మాకుం 
జూడ నహితంబు' లనిన నలిగి వానికి ద్రోణుం డి ట్లనియె. 39 


ప్రతిపదార్థం: మంత్రులు; తమతమ, బుద్ది దోషంబులన్‌= తమ మనస్సులలో ఉండే కల్మషాలను; ఎట్టునున్‌= ఎట్టయినా; 
పలుకుదురు=పలుకుతారు; వారల; సాధుత్వంబును= మంచితనాన్ని; అసాధుత్వంబును= చెడుతనాన్ని; ఎణుంగవలయున్‌= 
తెలిసికొనాలి; ఎట్టు= ఏవిధంగా; అనినన్‌= అంటే; తొల్లి= పూర్వం; నితంతువు+అను= నితంతువు అనే ; మగధరాజు= 
మగధరాజు; వికల+ఇం(ద్రియ, వర్గుండు+అయి= చెడిన ఇం(ద్రియాల సమూహం కలవాడై; శ్వాస, మాత్రంబు= ఊపిరిమా(త్రమే; 
తక్కి= మిగిలి; రాజ్య, తం(త్రంబు, అందున్‌= రాజ్యపరిపాలనలో; అసమర్ధుండు+ఐ= నేర్చ్పులేనివాడై; ఉన్నన్‌= ఉండగా; 
అతని, మం(త్రి= ఆ రాజుయొక్క మంత్రి; ఏక, (ప్రధానుండు+అయి= ఒక్కడే ముఖ్యుడై; రాజ్యతం(త్రంబు+ఎల్లన్‌= 
రాజ్యపాలన అంతా, తన, వశంబు= తన స్వాధీనం; అగుటన్‌+చేసి=కావటంచేత; వానిన్‌= ఆ నితంతుమహారాజును; 
అవమానించి; తదీయ, రాజ్య, విభవంబు+ఎల్లన్‌= ఆతని రాజ్యసంపదనంతా; చేకొనియెన్‌= (గ్రహించాడు; వాడును= ఆ 
మం(త్రికూడా; విక్రమ, హీనుండు+అయి= పరాక్రమం లేని వాడై; రాజ్యంబున్‌, కోల్పడియెన్‌; కావునన్‌= కాబట్టి; మం(త్రులు= 
అమాత్యులు; హితులపోలెన్‌+ఉండి= మేలుకోరేవారివలె కనిపించి; అహితంబు= కీడు; ఆచరింతురు= చేస్తారు; మీ, ఇద్దణు+అ= 
మీ ఇరువురి; పలుకులు= మాటలు; మాకున్‌: చూడన్‌= పరికింపగా; అహితంబులు= కీడు చేసేవి; అనినన్‌= అని పలుకగా; 
ద్రోణుండు; అలిగి= కోపించి; వానికిన్‌= SS (కర్షుడితో); ఇట్టు+అనియెన్‌. 


874 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'మం(త్రులు తమమనస్సులలో కల్మషం ఉంచుకొని ఏదో విధంగా మాట్లాడతారు. వాళ్ళ మంచితనాన్ని, 
చెడ్డతనాన్ని తరచి తెలుసుకోవాలి. పూర్వం నితంతువు అనే మగధరాజు శక్తి సన్నగిల్లి, ఇం(ద్రియాలు చెడి, ఊపిరి 
మా(త్రమే మిగిలి రాజ్యపాలనలో అసమర్ధుడై ఉండగా; అతనిమం(త్రి తా నొక్కడే ప్రాధాన్యం వహించి రాజ్యపాలన 
నంతా తన వశం చేసికొని, నితంతుమహారాజును త్రోసిపుచ్చి, అతని రాజ్యసంపదనంతా (గహించాడు. ఆ మం(త్రికూడా 
పరా(క్రమహీనుడై రాజ్యాన్నే కోల్పోయాడు. ఈ విధంగా మంత్రులు మేలు కోరేవాళ్ళవలెనే ఉండి, కీడు చేస్తారు. మీ 
ఇద్దరిమాటలూ మాకు కీడు చేసేటటువంటివి' అని అనగా, [ద్రోణుడు కోపించి, కర్గునితో ఇట్లా అన్నాడు. 


విశేషం: భీష్మద్రోణులు కర్ణుని యుద్ద (ప్రతిపాదనలు పూర్తిగా తిరస్కరించారు. పైగా భీష్ముడు అర్హరాజ్యప్రతిపాదన చేశాడు. 
దాన్ని [ద్రోణుడు బలపరిచాడు. విశేషించి - పాండవులను, (ద్రుపదధృష్టద్యుమ్నకుంతీ(ద్రౌపదులను విలువైన కానుకలిచ్చి 
గౌరవించండని అంటున్నాడు. కయ్యానికి కాలుదువ్వే కర్గునిభావావేశప్రవాహానికి పెద్దబండ అడ్డుపడ్డది. అతనిభావావేశం 
ప్రక్కకు SEKS తప్పదు. అందుకే అతడు తన కనుకూలమైన నీతులవైపు మళ్ళాడు. భీష్మ (ద్రోణుల మీద విరుచుకు 
పడ్డాడు. వాళ్ళ చిత్తశుద్దిని, విశృసనీయతను ధృతరాష్ట్రదుర్యోధనులు శంకించేటట్టు నేర్పుగా నీతులను సమన్వయించాడు. 
క ఉడుగక యే మహితము( బలి । కెడు వారము; నీవు హితవు క్రియ గొనగా( బ 

ల్మెడు వా(డవు; మాకంటెను 1 గడు హితు(డవు నీవ కావె కౌరవ్యులకున్‌. 40 
ప్రతిపదార్థం: ఉడుగక= మానక; ఏము= మేము; అహితమున్‌= మేలుకాని దానిని; పలికెడు వారము= పలికేవాళ్లము; నీవు; 


హితవు= మేలు; (క్రియ, కొన(గాన్‌= ఫలించేటట్టు; పల్కెడువా(డవు= పలికేవాడివి; కౌరవ్యులకున్‌= కౌరవులకు; మాకంటెను= 
మాకంటే; నీవ, కావె= నీవే కదా; కడు, హితు(డవు= మిక్కిలి మేలుకోరేవాడివి. 


తాత్సర్యం: మేము చెడు చెప్పేవాళ్ళమా? నీవు హితం చెప్పేవాడివా? కౌరవులకు మా కంటె నీవే హితుడవా? 
విశేషం: కాకువుతో చేసే అధిక్షేపోక్తికి ఈ పద్యం చక్కని ఉదాహరణం. కర్ణుని అధిక్షేపానికి (ద్రోణుని ప్రత్యాఖ్యానం. 


క. నీకటిపుల నిక్కురుకుల | మాకులతం బొందు టేమి యాశ్రర్యము? సౌ 
మ్యాక్ళతులు గానివారల | వాకులు శిక్షలు నుపద్రవంబుల కావే! 41 


ప్రతిపదార్థం: నీ, కజపులన్‌= నీ బోధనంవలన; ఈ+కురుకులము= ఈ కురువంశం; అకులతన్‌= కలతను; పొందుట; 
ఏమి; ఆశ్చర్యము; సౌమ్య+ఆకృతులు= శాంతమైన ఆకారం కలవాళ్ళు; కాని, వారల, వాకులు, శిక్షలున్‌= కానట్టివారల 
యొక్క మాటలు, ఉపదేశాలు; ఉపద్రవంబులు+అ, కావే, = హానికరాలే కదా! 


తాత్సర్యం: నీ ఉపదేశాలవల్ల ఈ కురుకులం కలత పొందటం ఆశ్చర్యం కాదు. శాంతమైన ఆకారం లేనివాళ్ళ 
మాటలు, ఉపదేశాలు కీడునే కలిగిస్తాయి కదా! 


విశేషం: అలంకారం: అర్థ్జాంతరన్యాసం. 


వ. అనుచున్న సమయంబున నయ్యిద్దజి వారించి విదురుండు ధృతరాష్టున కి ట్లనియె. 42 


ఆదిపర్వము - అష్టనూశ్వాసము 875 


ప్రతిపదార్థం: అనుచున్‌+ఉన్న= అని అంటూ ఉండే; సమయంబునన్‌= సమయంలో; ఆ+ఇద్దజన్‌= ఆ [ద్రోణకర్గ్ణులను; 
వారించి= ఆపి; విదురుండు; ధృతరాష్ట్రునకున్‌; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: అని అంటూ ఉన్ష్నసమయంలో ఆ [ద్రోణకర్లుల నిద్దరినీ ఆపి, విదురుడు ధృతరాష్టునితో ఈ విధంగా 
అన్నాడు. 
సీ. ధర్మార్థవిత్తముల్‌ తథ్యవాదులు వయో । వృద్దులు మధ్యస్థవిమలమతులు 

ద్రోణగాంగేయులు దురితవిదూరులు । ని న్నెద్దిగబిపిరి నెమ్మితోడ 


దానిన చేయుట WAN; వారల 1 కంటె హితుల్‌ నీకు గలరె యొరులు; 
దుర్యోధనుండును దుశ్మాసనుండును | గర్జుండు శకునియు( గరము బాలు; 


ఆ. Gemi DAGA ధరు 


ధర్ము విది యధర్మం బని; । యట్టివారిపలుకు లాదరించి 


వినక పాండుసుతుల వేగ రావించి వా । రలకు( బ్రీతి నర్హరాజ్య మిమ్ము 43 


ప్రతిపదార్థం: ధర్మ+అర్థ, విత్తముల్‌= ధర్మమును, అర్థమును తెలిసినవాళ్ళలో (శ్రేష్ణులు, తథ్య, వాదులు= నిజం చెప్పేవాళ్ళు; 
వయోవృద్దులు= వయస్సులో పెద్దవారు; మధ్యస్థ, విమల, మతులు= పక్షపాతం లేని నిర్మలమైన బుద్దికలవాళ్ళు; దురిత, 
విదూరులు= పాపానికి దూరమైనవాళ్ళు; (ద్రోణ, గాంగేయులు= ద్రోణభీష్ములు; నిన్నున్‌; నెమ్మితోడన్‌= (ప్రేమతో; ఎద్ది; 
కజిపిరి= బోధించారో; దానిన్‌+అ= దానినే; చేయుట; ధర్మువు= ధర్మం; వారలకంటెన్‌= వాళ్లకన్న; హితుల్‌= మేలుకోరేవాళ్ళు; 
నికున్‌= నీకు; ఒరులు= ఇతరులు; కలరె= కలరా?; దుర్యోధనుండును; దుశ్ళాసనుండును; కర్గుండు, శకునియున్‌; కరము= 
మిక్కిలి; బాలురు= అజ్ఞానులు; ఇదియు, ధర్మువు= ఇది ధర్మం; ఇది, అధర్మంబు= ఇది ధర్మము కాదు; అని, NU 
గరు= అని తెలియరు; అట్టివారి, పలుకులు= అటువంటివాళ్లమాటలు; ఆదరించి, వినక= పాటించి వినకుండా; పాండుసుతులన్‌= 
పాండవుల్ని; రావించి= రప్పించి; పీతిన్‌= (పేమతో;, అర్హ, రాజ్యము; ఇమ్ము= సగం రాజ్యాన్ని ఇవ్వడంమంచిది. 


తాత్సర్యం: ధర్మార్థాలను తెలిసినవాళ్ళలో ఢ్రేష్టులు, సత్యం చెప్పేవాళ్ళు, వయస్సులో పెద్దవాళ్ళు, పక్షపాతం లేని 
నిర్మలబుద్ది కలవాళ్ళు, పుణ్యాత్ములు అయిన ద్రోణభీష్ములు నీ కేది ఉపదేశించారో దానిని చేయటమే ధర్మం. 
ఆ యిద్దరికంటె నీ మేలు కోరేవాళ్ళు ఇంకెవరున్నారు? దుర్యోధనుడు, దుళ్ళాసనుడు, కర్గుడు, శకుని చాలా 
అవివేకులు. ఇది ధర్మమనీ, ఇది అధర్మమని వాళ్ళకు తెలియదు. అట్లాంటివాళ్ళమాటలు వినక పాండవులను 
వెంటనే రప్పించి (ప్రేమతో వారికి అర్హరాజ్యాన్ని ఇమ్ము. 


విశేషం: ధర్మార్థవిత్తముల్‌ - అనేసమాసంలో “అర్థ శబ్దానికి ప్రయోజనం అనే అర్థాన్ని (గ్రహించాలి. (ద్రోణ, భీష్ములు ధర్మాన్నే 
కాక నీకు ఏది ప్రయోజనకరమో అదికూడా తెలిసినవాళ్ళని భావం. విదురుడి వాక్యాలను తర్కబద్దంగా నిబంధించటం ఇక్కడ 
గమనింపదగినవిశేషం. పాత్ర ఒక అంశంమీద దీర్భసంభాషణం చేసేటప్పుడు నన్నయ తర్కశాస్త్రసంబంధాలైన అంశాలను 
పొందుపరచటం సహజంగా కనబడుతుంది. (ప్రమాణాదిషోడశపదార్థాలు న్యాయశాస్త్రం పరిశీలించేవి. ప్రమాణ (ప్రమేయ 
సంశయ ప్రయోజనదృష్టాంతసిద్దాంతావయవతర్కనిర్లయవాదజల్పవితండాహేత్వా భాసచ్చ లజాతినిగ్రహస్థానానాం తత్వ జ్ఞానా 
న్నిశ్రేయసాధిగమః' అని న్యాయసూత్రం. ఈ పద్యంలో యధార్థ జ్ఞానాన్ని కలిగించే ద్రోణ గాంగేయుల వాక్యాలు (ప్రమాణాలు. 
కర్ణాదుల వాక్యాలు అప్రమాణాలు. పాండవులను రావించి అర్హరాజ్యం ఇమ్మనటం యధథార్థజ్ఞాన విషయమైన (ప్రమేయం.(సంపా.) 


876 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. తమకుం దార యజేయు లెవ్వరికి దోర్టర్సంబునన్‌, దానిపై 
శమితారాతి బలుండు వారలకు( బాంచాల ప్రభుం డిప్టు సు 
ట్టము దా నయ్యె(; దదాత్మజుండయిన ధృష్టద్యుమ్ముడున్‌ వారితో 
సమవీర్యుం డొడ(గూడె నిష్ట సభఖు డై సంబంధబంధంబునన్‌. 44 


ప్రతిపదార్థం: తమకున్‌, తార= తమంతట తామే; దోః+దర్సంబునన్‌= బాహుబలగర్వంతో; ఎవ్వరికిన్‌= ఎవరికికూడా; 
అజేయులు= జయింపసాధ్యంకానివాళ్ళు; దానిపైన్‌= దానికిపైగా, మీదుమిక్కిలి; శమిత+అరాతి, బలుండు= అణగించబడిన 
శత్రుబలం కలవాడు; పాంచాల, (ప్రభుండు= పాంచాలరాజైన (ద్రుపదుడు; ఇపుడు= ఇప్పుడు; వారలకున్‌; తాను= ఆ 
ద్రుపదుడు; చుట్టము; అయ్యెన్‌; తత్‌+ఆత్మజాండు+అయిన= అతని కుమారుడైన; ధృష్టద్యుమ్నుడున్‌= ధృష్టద్యుమ్నుడు 
కూడ; వారితోన్‌= ఆ పాండవులతో; సమ, వీర్యుండు= సమానమైన బలం కలవాడు; సంబంధ, బంధంబునన్‌= బంధుత్వ 
మనే కట్టుచేత; ఇష్ట, సఖు(డు+ఐ= ఆప్తుడైన స్నేహితుడై; ఒడన్‌++కూడెన్‌= చేరాడు. 


తాత్సర్యం: పాండవులు తమంతట తామే ఎవరికీ జయింప శక్యంకానివాళ్ళు. మీదుమిక్కిలి శత్రువులందరినీ 
అణచిన మహాబలవంతుడైన పాంచాలరాజు వాళ్ళకు ఇప్పుడు చుట్టం. అతని కుమారుడు ధృష్టద్యుమ్నుడు పాండవులతో 
సమానమైన పరా(క్రమంకలవాడు, బాంధవ్యబంధంవలన ఇష్టమి(త్రుడై వాళ్ళతో చేరాడు. 


మ. బలదేవాచ్యుతసాత్యకుల్‌ దమకు నొప్పన్‌ మిత్రులుం గూర్చు మం 
త్రులుగా దైవము మానుషంబు( గల నిత్యుల్‌, నీకు దుర్యోధనా 
దులకంటెం గడుభక్తు లెంతయు వినీతుల్‌, వీరు లప్పాండుపు 
త్తులు నీపుత్తుల కారె | వారి దగునే దూరస్థులం జేయయగన్‌. 45 


ప్రతిపదార్థం: బలదేవ+అచ్యుత, సాత్యకుల్‌= బలరాముడు, శ్రీకృష్ణుడు, సాత్యకి; తమకున్‌= పాండవులకు; కూర్చు= 
ప్రియమైన; మం(త్రులున్‌+కాన్‌= మం(త్రులుగా; దైవము= దైవబలం; మానుషంబున్‌= మానవబలం; కల= కలిగిన; నిత్యుల్‌= 
నిలుకడవాళ్ళు; నీకున్‌; దుర్యోధన+ఆదులకంటెన్‌= దుర్యోధనుడు మొదలైనవాళ్ళకంటె; కడున్‌= మిక్కిలి; భక్తులు= భక్తికలవాళ్ళు; 
ఎంతయున్‌= మిక్కిలి; వినీతులు= వినయం కలవాళ్ళు; వీరులు; ఆ+పాండు, పుత్రులు= ఆ పాండవులు; నీ, పుత్రుల; 
కారె?; వారిన్‌= వాళ్లను; దూరస్సులన్‌= దూరంగా ఉన్నవాళ్ళుగా; చేయన్‌+కన్‌; తగునె= చేయటం న్యాయమౌతుందా? 


తాత్సర్యం: బలరాముడు, శ్రీకృష్ణుడు, సాత్యకి పాండవులకు మిత్రులు, పియమం(త్రులు. ఆ విధంగా దైవబలం 
మానవబలం కూడి, నిలుకడ కలిగి, నీ పట్ల దుర్యోధనాదులకంటె భక్తి వినయాలు కల పాండవవీరులు నీకు 
పుత్రులు కారా? వాళ్ళని దూరం చేయటం తగునా? 


విశేషం: “పాండుపుతులు నీ పుత్రుల కారె? వారిం దగునే దూరస్టులన్‌ జేయగన్‌” అని ధృతరాషుని హృదయంలో 
పాండవులపట్ల్ట ఉన్న అనుమానాలను తొలగించి “సంశయమును తొలగించ యలతల్నించాడు-విదురుడు. సంశయనివారణమనే 
ఈ అంశం 44, 45 పద్యాలలో వ్యాపించి ఉన్నది. అందువలన ఈ రెండింటిని మత్తేభవిక్రీడితాలుగా రచించి ఛందళ్శిల్సాన్ని కూడా 
నన్నయ పాటించాడు. ధార్తరాష్టుల కెంత బలగం ఉందో అంతకంటె మిన్న అయిన బలగం కలిగి, దైవమానుషశక్తుల తో 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 877 


ఒప్పారే పాండవులు ఆదరణీయులని చెప్పి, బలవన్నిరాకరణం భంగపాటుకు దారితీస్తుందని విదురుడు వ్యంగ్యంగా హెచ్చరించాడు. 
వస్తుస్వభావాన్ని స్ఫుటంగా వ్యక్తంచేసే రుటిత్యర్థప్రతిపత్తిహీతుత్వం ఉండటంచేత 44, 45 పద్యాలలో అర్థవ్యక్తి అనే గుణం 
సార్థకంగా పోషింపబడింది. (సంపా.) 


ఉ. ఆహవభూమిలోన( బరమార్థము పార్టు(డు వైరివాహినీ 
వ్యూహము వ్రచ్చుచోట మఘవుండును వానికి మార్మొనంగ ను 
త్సాహముసేయ[( డన్న; లఘుసారు లధీర లసాహసుల్‌ నిరు 
త్సాహులు ద్రోహులై యెదిరి చత్తురొ మందురొ మానవేశ్వరా! 46 


ప్రతిపదార్థం: మానవ+ఈశ్వరా!= ధృతరాష్ట్రమహారాజా!; ఆ, భూమిలోనన్‌= ఆ యుద్దరంగంలో; పరమ+అర్థము= పరమ 
ప్రయోజనం కొరకు - అంటే శత్రువుల అంతు తేల్చటంకొరకు; పార్టుడు= అర్జునుడు; వైరి, వాహినీ, వ్యూహము= 
శత్రుసైన్యంయొక్క మొగ్గరాన్ని; వ్రచ్చుచోటన్‌= చీల్సేచోట; మఘవుండును= దేవేం(ద్రుడుకూడా; వానికిన్‌= ఆ అర్జునునికి; 
మార్కొనంగన్‌= ఎదుర్కొనటానికి; ఉత్సాహము, చేయ(డు= ఉత్సాహంతో పూనుకోడు; అన్న= అని అనగా; లఘు, సారులు= 
తక్కువ బలం కలవాళ్ళు; అధీరులు= ధైర్యం లేనివాళ్ళు; అసాహసుల్‌= తెగింపులేనివాళ్ళు; నిరుత్సాహులు= ఉత్సాహంలేనివాళ్ళు; 
ద్రోహులు+ఐ= కీడు చేసే తలంపు కలవాళ్ళయి; ఎదిరి= ఎదిరించి; చత్తురొ= చస్తారో; మందురొ - (మనుదురా)= 
బతుకుతారో? 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్రమహారాజా! యుద్దభూమిలో శృత్రువీరుల అంతు తేల్చటానికి పార్టుడు శృత్రుసేనా 
వ్యూహాన్ని చీల్చేచోట దేవేం(ద్రుడుకూడా అతడిని ఎదుర్కోటానికి పూనుకోలేడు. ఇక పెద్దబలం, ధైర్యం, సాహసం, 
ఉత్సాహం లేనివాళ్ళు [ద్రోహబుద్దితో ఎదుర్కొని చస్తారో, (బ్రతుకుతారో నీవే ఆలోచించుకొమ్ము. 


విశేషం: విదురుడు పాండవులను పిలిచి వాళ్ళకు అర్హరాజ్యమిచ్చి కుమారుల నడుమ శాంతిసౌఖ్యాలు కలిగించటం మంచి 
దని చెప్పటంతోనే ఆగలేదు. దుర్యోధనుని దుష్ట్రచరిత్రంవలన లోకానికి హాని కలుగుతుంది. అతడు పుట్టిననాటినుండి 
చెప్పుతున్న విషయాన్ని జ్ఞాపకం చేసి, ఇప్పటి అతని వర్తనమే జననాశనానికి కారణం కావచ్చునని హెచ్చరించాడు. దానికి 
దృష్టాంతంగా ఈ పద్యం చెప్పాడు. ప్రతిపాదించదలచుకొన్న విషయాన్ని సమర్థించటానికై (ప్రసిద్దమైన దృష్టాంతం చూపించటం 
న్యాయ ప్రయోగ విషయం. అర్జునుని పరా(క్రమాన్ని ఎదుర్కొనటానికి ఇంద్రుడే వెనకాడతాడనీ, ఇక దుర్యోధనాదులు 
బలహీనులనీ, అధీరులనీ, అసాహసులనీ, నిరుత్సాహులనీ, (ద్రోహులనీ, వాళ్ళు అర్జునునెదిరించి చావటం తథ్యమనీ హెచ్చరిస్తాడు. 
ద్రైపదీస్వయంవరంలో కర్లదుర్యోధనాదుల వర్తనాలను గమనిస్తే పై విశేషణాలు వాళ్ళ నుద్దేశించినవే అని తెలుస్తుంది.(సంపా.) 


ఉ. ఆయతబాహు( డాతనికి నగ్రజు( డగ్రణి పోరులందు నా 
గాయుతసత్తు( డుద్ధతయుగాంతకృతాంతనిభుండు భీము డ 
వ్వాయుజసవ్యసాచుల నవార్యబలోన్నతి( బోలుచున్న మా 
ద్రేయు లజేయు లెవ్వరికి దేవసముల్‌ సమరాంతరంబునన్‌. 47 


ప్రతిపదార్థం: అతనికిన్‌= ఆ అర్జునునికి; అ(గ్రజాడు= అన్న, భీముడు; ఆయత, బాహు(డు= పొడవైన చేతులు కలవాడు; 
పోరులందు= యుద్దాలలో; అ(గ్రణి= ముందుండేవాడు; నాగ+అయుత, సత్త్యుడు= పదివేలఏనుగుల బలమంతటి బలం 
కలవాడు; ఉద్దత, యుగ+అంత, కృత+అంత, నిభుండు= వఏజృంభించిన (ప్రళయకాలయమునితో సమానమైనవాడు; ఆ+వాయుజ, 
సవ్యసాచులన్‌= ఆ భీమార్జునులను; అవార్య, బల+ఉన్నతిన్‌= అడ్డగింపరాని బలాతిశయంతో; పోలుచున్‌+ఉన్న; మా[ద్రేయులు= 


878 శ్రీమదాంధ్ర మహాభారతము 


నకులసహదేవులు; దేవ, సముల్‌= దేవతలతో సమానమైనవాళ్ళు; సమర+అంతరంబునన్‌= యుద్ద మధ్యంలో; ఎవ్వరికిన్‌= 
ఎవరికీ; అజేయులు= జయించటానికి సాధ్యం కానివాళ్ళు? 


తాత్సర్యం: ఆ అర్జునుని అన్న భీముడు మహావీరుడు. యుద్దరంగంలో ముందుండేవాడు. వెయ్యి ఏనుగుల బలం 


కలవాడు. విజృంభిస్తే ప్రళయకాలయమునితో సమానమైనవాడు. ఆ భీమార్జునులను బలాధిక్యంలో పోలుతూ, 
దేవతలతో సమానులైన నకులసహదేవులనుకూడా యుద్దమధ్యంలో జయించటం ఎవ్వరికీ సాధ్యం కాదు. 


విశేషం: అర్జునుడే అంతటివాడు. ఇక అతని అన్న భీముడు 'ఉద్దతయుగాంతకృతాంతనిభుండు' అని చెప్పటం సార్థకం. 
కౌరవులనందరినీ మట్టుబెట్టే భీమపరా(క్రమాన్ని ఉదాహరిస్తున్నప్పుడు భావికథార్థాలు స్ఫురించి వస్తుధ్వని రాణిస్తుంది. ఇందులోకూడ 
'దృష్టాంతం' అనే అంగం పోషింపబడింది. యుద్దవీరులైన అర్జున భీముల చైతన్యమూర్తులను వీరరసోజ్ఞ్యలమైన కాంతి అనే 
గుణంతో 46, 47 పద్యాలను ఉత్సలమాలావృత్తాలలో రచించటం రచనాశిల్బం. దృష్ట్రాంతమనే అంగాన్ని ప్రదర్శిస్తున్న పద్యాలు 
రెండింటి ఛందస్సామ్యం. గుణసామ్యం సార్థకం. రసపోషకం. (సంపా.) 


క. తమ్ములయట్టుల తనకు వ | శమ్మయి ధర్మువును ధృతియు సత్యము గారు 

ణ్యమ్మును Pa బేర్మి ని । జమ్ముగ మను ధర్మజున కసాధ్యము గలదే! 48 
ప్రతిపదార్థం: తమ్ముల, అట్టుల= తమ్ములవలె; తనకున్‌; ధర్మువునున్‌= ధర్మమూ; ధృతియున్‌= ధైర్యమూ; సత్యమున్‌= 
సత్యమూ; కారుణ్యమ్మునున్‌= దయా; వశమ్ము+అయి= స్వాధీనమై; ఒప్ప(గన్‌= (ప్రకాశింపగా; నిజమ్ముగన్‌= నిజముగా; 
సేర్మి= గొప్పతనంతో; మను= ఉండేటటువంటి; ధర్మజునకున్‌; అసాధ్యము= పొందలేనిది; కలదె?= ఉన్నదా?(లేదని భావం.) 
తాత్సర్యం: తమ్ములవలె తనకు ధర్మం, ధైర్యం, సత్యం, దయ వశమై గొప్పగా జీవించే ఆ ధర్మరాజుకు 
అసాధ్యమైనది ఏముంది? 


విశేషం: సద్గుణప్రధానుడైన ధర్మరాజువ్యక్తిత్వాన్ని ప్రసాదగుణబంధురంగా చిత్రించటం Do. (సంపా.) 


వ. “వారల బలపరాక్రమంబు లెల్లవారికి దృష్టపూర్వంబుల; యట్టివారితోడ విగ్రహంబు సేయు దుర్జుద్దులుం గలరె? 
నీపుణ్యమ్మున నమ్మహాత్ములు జననీసహితంబు లక్కయింట బ్రతికిరి; నీయందు బురోచనదిగ్ధం బయిన దుర్యశః 
పంకంబు( బాండవానుగ్రహజలంబులం జేసి కడిగికొనుము; దుర్యోధనాపరాధంబున నఖిల మహీప్రజకు నపాయం 
బగు నని తొల్లియు నీకుం జెప్పితి; నట్లు గాకుండ రక్షింపు' మనిన ధృతరాష్ట్రుండు విదురున కి ట్లనియె. 49 


ప్రతిపదార్థం: వారల, బల, పరా(క్రమంబులు= వాళ్ల శక్తిశౌర్యాలు; ఎల్లవారికిన్‌= అందరికీ; దృష్ట, పూర్వంబులు+అ= 
ముందు చూడబడినవే; అట్టివారితోడన్‌= అటువంటివాళ్లతో; విగ్రహంబు, చేయు= యుద్దం చేసే; దుర్చుద్దులున్‌= దుష్టబుద్దులు; 
కలరె= ఉన్నారా!; నీ, పుణ్యమ్మునన్‌= 9) పుణ్యంవల్ల; ఆ+మహాత్ములు; జననీసహితంబు= తల్లితోకూడా; లక్కయింటన్‌= 
లక్కయింటిలో; (బ్రతికిరి; నీ, అందున్‌= నీలోని; పురోచన, దిగంబు+అయిన= పురోచనునిచే పూయబడిన; దుర్‌+యశ, 
పంకంబున్‌= అపకీర్తి అనే బురదను; పాండవ++అను(గ్రహ, జలంబులన్‌చేసి= పాండవులమీద దయచూపటం అనే నీళ్ళతో; 
కడిగికొనుము= కడుక్కో; దుర్యోధన+అపరాధంబునన్‌= దుర్యోధనుడితప్పువలన; అఖిల, మహీ, |ప్రజకున్‌= సమస్తభూమండలం 
మీదిప్రజలకు; అపాయంబు= హాని; అగును= కలుగుతుంది; అని= అని; తొల్చియు= ఇదివరకు కూడా; నీకున్‌, చెప్పితిన్‌; 
అట్టుకాకుండ; రక్షింపుము; అనినన్‌; విని; ధృతరాష్ట్రుండు; విదురునకున్‌= విదురునికి; ఇట్లు+అనియెన్‌. 


ఆదిపర్వము - అష్టనూశ్వాసము 879 


తాత్సర్యం: 'వాళ్ళబలపరా(క్రమాలు అందరూ ఇదివరకు చూచినవే. అట్లాంటివాళ్ళతో యుద్దం చేసే దుర్చుద్దు 
లున్నారా? ని పుణ్యంవలన ఆ మహాత్ములు లక్కయింట్లో తల్లితోకూడ (బతికారు. పురోచనునివలన నీ కంటిన 
అపకీర్తి అనే బురదను, పాండవులపట్ల దయ చూపటం అనే నీళ్ళతో కడుక్కో. దుర్యోధనుడు చేసే తప్పువలన 
లోకంలోని ప్రజలందరికీ అపాయం కలుగుతుందని ఇంతకుముందే నీకు చెప్పాను. అట్లా కాకుండా రక్షించు” 
అనగా విని ధృతరాష్ట్రుడు విదురునితో ఇట్లా అన్నాడు. 


విశేషం: అలం: రూపకం. పాండవుల పరా(క్రమాలు 'దృష్టపూర్వములే' అని చెప్పి, ప్రసిద్దమైన దృష్టాంతాలుగా పరిగణించాడు. 
ఆ తరువాత పాండవులను గౌరవిస్తే లాక్షాగృహదహనంవలన ఏర్పడిన అపకీర్తిని మాపుకొనవచ్చు నని “ప్రయోజనం” 
చూపించాడు. ఆపైన దుర్యోధనుడు చేసే పాపంవలన భూ(ప్రజలకు అపాయంరాకుండా చూడుమని సిద్దాంతీకరించాడు. ఈ 
విధంగా ఆరువిధాల తర్కశాస్త్ర, న్యాయశా(స్త్రాంశాలను ప్రయోగించి, వాదకుశలునిగా విదురుడిని నన్నయ తీర్చిదిద్దాడు.(సంపా.) 
క నీవును Sap ద్రోణుడు 1 భూ వినుత విశుద్ధ ధర్మబుద్దుల రగుటన్‌ 

మీ వచనమున కవజ్జత । గావింప(గ నంత కార్యగతి మూఢు(డనే? 50 
ప్రతిపదార్థం: నీవును= నీవూ; భీష్ముడు; (ద్రోణుడు; భూ వినుత, విశుద్ద, ధర్మ, బుద్దులరు+అగుటన్‌= భూమిమీద 
పొగడబడిన పరిశుద్ధమైన ధర్మబుద్ది కలవాళ్ళు అవటంచేత; మీ, వచనమునకున్‌= మీమాటకు; అవజ్ఞత= (త్రోసిపుచ్చటం; 
కావింప(గన్‌= చేయటానికి; అంత, కార్యగతి, మూఢు(డనే= అంత, పని వైనం తెలియని అవివేకినా? 
తాత్సర్యం: నీవు, భీష్మద్రోణులు లోక ప్రశంసలందుకొన్న ధర్మబుద్ది కలవాళ్ళు. మీ మాటను ('త్రోసిపుచ్చుతానా? 
అంత పనివైనం తెలియని అవివేకినా? 
విశేషం: విదురుని తర్కబద్దమైన వాదం ఫలించింది. వ(క్రబుద్ది అయిన ధృతరాష్ట్రుడు సవ్యమైన నిర్ణయం తీసికొనలేక 
తప్పలేదు. 

పాండవులను pee ధృతరాష్టుండు విదురుని బంచుట (సం.1-198-3) 


వ. 'మీపంచినవిధంబున నప్పాండవుల కర్ణరాజ్యం బిచ్చెద' నని భీష్మవిదురద్రోణాదు లయిన బాంధవప్రణానులయు 
దుర్యోధనాదు లయిన పుత్తులయు సమక్షంబున నిశ్చయించి, యప్పుడ పాండవులం దోడ్తేర విదురుం బంచిన, 
నాతండును ధృతరాష్ట్రశాసనంబున ద్రుపదుపురంబునకుం జని, పుత్రభ్రాతృపరివృతుం డై యున్న ద్రుపదుని 
వాసుదేవసహితులై యున్న పాండవులనుం గాంచి ధృతరాష్త్రుండు పుత్తెంచిన వివిధరత్నభూషణాదుల వేటువేటి 
యిచ్చి తానును వారిచేత( బ్రతిపూజితుం డై కేశవపాండవసమక్షంబున విదురుండు ద్రుపదున కి ట్లనియె. 51 

ప్రతిపదార్థం: మీ, పంచిన, విధంబునన్‌= మీరు ఆజ్ఞాపించినపద్దతిలో; ఆ+పాండవులకున్‌; అర్హ, రాజ్యంబు= సగంరాజ్యం; 

ఇచ్చెదన్‌+అని; భీష్మ, విదుర, [ద్రోణ+ఆదులు+అయిన= భీష్ముడు, విదురుడు, (ద్రోణుడు మొదలైన; బాంధవ, ప్రధానులయు= 
బంధువులయొక్క, మం(తులయొక్క; దుర్యోధన+ఆదులు+అయిన= దుర్యోధనుడు మొదలగువాళ్ళయిన; పు(త్రులయు= 
కుమారులయొక్క; సమక్షంబునన్‌= ఎదుట; నిశ్చయించి; అప్పుడు+అ= వెంటనే; ఆ, పాండవులన్‌; తోడ్తేరన్‌= తీసికొనిరావటానికి; 


విదురున్‌= విదురుణ్ణి; పంచినన్‌= పంపగా; ఆతండును= ఆ విదురుడుకూడా; ధృతరాష్టు, శాసనంబునన్‌= ధృతరాష్ట్రునియొక్క 
ఆజ్జచేత; [ద్రుపదు= (ద్రుపదుని; పురంబునకున్‌= నగరానికి; చని= వెళ్ళి; పుత్ర, (భ్రాతృ, పరివృతుండు+ఐ= కొడుకులచే, 


880 శ్రీమదాంధ్ర మహాభారతము 


తోబుట్టువులచే చుట్టబడినవాడై; ఉన్న; |ద్రుపదునిన్‌; వాసుదేవ, సహితులు+ఐ= శ్రీకృష్ణునితో కూడినవాళ్ళయి; ఉన్న; 
పాండవులనున్‌; కాంచి= చూచి; ధృతరాష్టుండు; పుత్తెంచిన= పంపిన; వివిధ, రత్న, భూషణ+ఆదుల= నానావిధాలైన రత్నాలు, 
సొమ్ములు మొదలైనవాటిని; వేటువేణు, ఇచ్చి; తానును; వారిచేతన్‌; (ప్రతి, పూజితుండు+ఐ= మారుగా పూజించబడినవాడై; 
కేశవ, పాండవ, సమక్షంబునన్‌= శ్రీకృష్ణునియొక్క, పాండవులయొక్క ఎదుట; విదురుండు; |ద్రుపదునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'మీరు ఆజ్ఞాపించిన విధంగా ఆ పాండవులకు సగభాగం రాజ్యం ఇస్తాను’ అని భీష్ముడు, (ద్రోణుడు, 
విదురుడు మొదలైన బంధువులు, మం(త్రులూ, దుర్యోధనుడు మొదలైన పుత్రులూ ఉన్నప్పుడు అందరి ఎదుట 
నిర్ణయించి, పాండవులను పిలుచుకొని రావటానికి విదురుడిని పంపాడు. విదురుడు ధృతరాష్ట్రుని ఆజ్ఞ(ప్రకారం 
(ద్రుపదుని పురానికి వెళ్ళి - కొడుకులతో తోబుట్టువులతో కూడిఉన్న (ద్రుపదుడిని, 8 కృష్ణునితో కూడిఉన్న పాండవులను 
చూచి, ధృతరాష్ట్రుడు పంపిన వివిధరత్నాలను, ఆభరణాలను ఎవరి కీయవలసినవి వాళ్ళకిచ్చి, తానుకూడా వాళ్ళచేత 
పూజితుడై శ్రీకృష్ణపాండవులయెదుట |ద్రుపదునితో ఇట్లా అన్నాడు. 
మ. అభిజాతుండవు ధర్మశీలుడవు నీయం దైన సంబంధ మిం 

దభిరమ్యం బనురూప మిష్ట మని సౌహార్టంబునన్‌ Pd 

ప్రభవుండున్‌ ధృతరా APO గృపు(డు( గుంభప్రోద్దవుండున్‌ యశో 

విభవాలంకృత! సంతసంబువడి రుర్వీవంద్యు లిష్టంబునన్‌. 52 
ప్రతిపదార్థం: యశస్‌+విభవ+అలంకృత= కీర్తితో, ఐశ్వర్యంతో అలంకరించబడినవాడా!; అభిజాతుండవు= మంచివంశం 
కలవాడవు; ధర్మశీలు(డవు= ధర్మస్వభావం కలవాడవు; నీ, అందు+ఐన, సంబంధము= నీతో ఏర్పడిన బంధుత్వం; ఇందున్‌= 
ఇచ్చట; అభిరమ్యంబు= మనోహరం; అనురూపము= తగినది; ఇష్టము= ఇష్టమైనది; అని= అని; సౌహార్హంబునన్‌= స్నేహభావంతో; 
జాహ్నవీ, (ప్రభవుండున్‌= గంగాదేవికి జన్మించినవాడు - భీష్ముడు; ధృతరాష్ట్రుండున్‌; కృపు(డున్‌= కృపాచార్యుడు; కుంభ, 
ప్ర+ఉద్భవుండున్‌= కుండనుంచి పుట్టినవాడు - [ద్రోణుడు కూడా; ఉర్సీ, వంద్యులు= భూమిలో పొగడదగినవాళ్ళు; ఇష్టంబునన్‌= 
BAS; సంతసంబు, పడిరి=సంతోషాన్ని పొందారు. 
తాత్సర్యం: కీర్తి ఐశ్వర్యం అలంకారాలుగా కల ఓ (ద్రుపదమహారాజా! నీవు మంచివంశం కలవాడవని, ధర్మస్వభావం 
కలవాడవని, నీతో ఏర్పడిన బంధుత్వం మనోహరమైనది, తగినదని, ఇష్టమైనదని - లోకం కొనియాడదగిన భీష్మ, 
ధృతరాష్ట్ర, కృప, (ద్రోణులు స్నేహభావంతో సంతోషించారు. 
ఉ. తల్లియు( బుత్తులేవురు నుదాత్తమతుల్‌ దమయొద్ద వాసినం 

దల్లడమంది యందటును దద్దయు దుఃఖీతచిత్తు BO, నీ 

యల్లుర( బాండుపు GIO బ్రియంబున6 జూడగ గోరుచున్న వా 

రెల్ల జనంబులుం గురుకులేశ్వరు( డాదిగ బంధువర్గమున్‌. 53 
ప్రతిపదార్థం: ఉదాత్త, మతుల్‌= గొప్పబుద్దికలవాళ్ళు; తల్లియున్‌= తల్లి కుంతీదేవి; పుత్రులు+ఏవురున్‌= కొడుకులు 


ఐదుగురుకూడా; తమ, ఒద్ద, పాసినన్‌= తమదగ్గరనుంచి వెళ్ళగా; తల్లడము+అంది= చలించి; అందజును= అందరూ; 
తద్దయున్‌= మిక్కిలి; దుఃఖిత చిత్తులు= దుఃఖపడిన మనస్సు కలవాళ్ళు; అయిరి= అయ్యారు; కురు, కుల+ 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 881 


ఈళశృరు(డు= కురువంశ(ప్రభువైన ధృతరాష్ట్రుడు; ఆదిగ= మొదలుగా; బంధు, వర్గమున్‌= బంధువుల సమూహం; ఎల్ల, 
జనంబులున్‌= ప్రజలంతా, నీ అల్లురన్‌, పాండు, పుత్రులన్‌= నీ SIS పాండుకుమారుల్ని; ప్రియంబునన్‌= (ప్రీతితో; 
చూడ(గన్‌= చూడటానికై; కోరుచున్‌+ఉన్నవారు= ఇష్టపడుతూ ఉన్నారు. 


తాత్సర్యం: గొప్ప బుద్ది కలవాళ్ళయిన కుంతీదేవి, పాండవులు తమ దగ్గరనుండి వెళ్ళటంవలన చలించి అంతా 
ఎంతో దుఃఖించారు. కురువంశ(ప్రభువైన ధృతరాష్ట్రుడు మొదలుకొని సమస్తబంధువర్గం, సకల(ప్రజలు నీ అల్లు DO 
పాండవులను పియమార చూడగోరుతున్నారు. 


విశేషం: విదురుడు వెళ్ళిన పని అంతసులభమైనది కాదు - లక్కయింటిలో పాండవులను తగులబెట్టిన కౌరవులవద్దకు మళ్ళీ 
పాండవులను పంపండని అడగటం, వాళ్ళను వెంట పిలుచుకొనిరావటం. దానికి (ద్రుపదుని అనుమతి కావాలి. అందువలననే 
విదురుడు చాలా నేర్పుగా మొదట (ద్రుపదుడిని పొగడాడు. పాండవుల అభ్యుదయానికి, మీతో ఏర్పడిన బాంధ వ్యానికి 
హస్తినలో అంతా ఆనందిస్తున్నారనీ, పాండవులను (ప్రియమార చూడగోరుతున్నారనీ, వాళ్ళను పంపవలసిన దనీ, ఎంతో 
చాకచక్యంగా ద్రుపదుడిని అడుగుతున్నాడు. 

క, గురుగుణయుతు లగు కొడుకుల(। గురుకులము వెలుంగ నయిన కోడలి గృష్టం 


బరమపతివ్రత గొంతిని | గరుణను రా WOW రాజు గజపురమునకున్‌. 54 


ప్రతిపదార్థం: గురు, గుణ యుతులు+అగు= గొప్పగుణాలతో కూడుకొన్నవాళ్ళయిన; కొడుకులన్‌; కురు, కులము= 
కురువంశం; వెలుంగన్‌+అయిన= (ప్రకాశించటానికై (ప్రాప్తించిన; కోడలిన్‌, కృష్ణన్‌= కోడలగు ద్రౌపదిని; పరమ పతివ్రత= 
పరమ పతివ్రతయెన; గొంతిని= కుంతీదేవిని; రాజు= ధృతరాష్ట్ర మహారాజు; గజ,. పురమునకున్‌= హస్తినాపురానికి; కరుణన్‌= 
దయతో; రాన్‌+పనిచెన్‌= పిలుచుకొని రమ్మని పంపాడు. 


తాత్సర్యం: గొప్పగుణాలతో కూడుకొన్న కొడుకులను, కురువంశం వెలిగేటట్లుగా కోడలైన (ద్రౌపదిని, పరమపతి (వ్రత 

అయిన కుంతిని దయతో ధృతరాష్ట్రమహారాజు హస్తినాపురానికి పిలుచుకొని రమ్మన్నాడు. 

వ. “నీచేత ననుజ్ఞాతు లై కాని వీరలు రా నేరరు గావున వీరలం బుత్తెంచు నది యనిన విదురునకు 
ద్రుపదుం డి ట్లనియె. 55 


ప్రతిపదార్థం: నీచేతన్‌; అనుజ్ఞాతులు+ఐ, కాని= అనుమతింపబడినవాళ్ళయితే తప్ప; వఏరలు= వీళ్ళు; రానేరరు= రాజాలరు; 
కావునన్‌; వీరలన్‌= వీళ్లను; పుత్తెంచునది= పంపునది; అనినన్‌; విదురునకున్‌; (ద్రుపదుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'సీ అనుమతి లభిస్తేనే పాండవులు రాగలరు. అందుచేత వీళ్ళను మీరు పంపండి అని అనగా 
విదురునితో (దుపదుడు ఇట్లా అన్నాడు. 


చ. రవినిభతేజు( డైన ధృతరాష్తుఃడు పంప(గ నీవు కార్యగౌ 
రవమున వచ్చినప్పడ తిరంబుగ వీరికి నిష్టసిద్ధి దా 
నవు టది యేమి సందియమె; యంబుజనాభు(డు నీవు బాండవ 
ప్రవరుల కెల్లప్రొద్దును శుభంబ తలంతురుకాదె నెమ్మితోన్‌. 56 


882 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: రవి, నిభ, తేజు(డు+ఐన= సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడైన; ధృతరాష్ట్రుడు, పంప(గన్‌= పంపగా; 
నీవు= నీవు; కార్య, గౌరవమునన్‌= పనియొక్క గొప్పతనంవలన; వచ్చినప్పుడు+అ= ఏతెంచిన ఆ క్షణమే; తిరంబుగన్‌= 
స్థిరంగా; వీరికిన్‌= వీళ్లకు; ఇష్ట, సిద్ది= ఇష్టమైనది లభించటం; తాన్‌, అవుట, అది; ఏమి; సందియమె; అంబుజనాభు(డు= 
శ్రీకృష్ణుడు; నీవున్‌; పాండవ, ప్రవరులకున్‌= (్రేష్టులైన పాండవులకు; ఎల్ల, ప్రొద్దును= ఎల్లప్పుడుకూడా; నెమ్మితోన్‌= స్నేహంతో; 
శుభంబు+అ= శుభాన్నే; తలంతురు కాదె= కోరుతారు కదా. 

తాత్సర్యం: సూర్యునితో సమానమైన తేజస్సు కల ధృతరాష్ట్రుడు పంపగా, గొప్ప పని బూని నీవు రాగా, 
పాండవులకు ఇష్టమైనది లభిస్తుందనటంలో సందేహం లేదు. శ్రీకృష్ణుడు, నీవు, ఉత్తములైన పాండవులకు ఎల్లప్పుడూ 
స్నేహంతో శుభమే కోరుతారుకదా!. 


నిశేషం: ఇక్కడ (ద్రుపదుడుకూడా ఎంతో నేర్పుగా మాట్లాడాడు. పాండవుల యోగక్షేమాలు చూచేబాధ్యతను పరోక్షంగా 
విదురునికి అప్పగించాడు. శ్రీకృష్ణుడిని కూడా విదురునితో చేర్చాడు. 


క, నీవును ద్రోణుండును వసు । దేవతనూజుండు భీష్మధృతరాషులు స 
ద్దావమున నెద్ది సేయం । గా వగచితి రది హితంబ కా కొం డగునే? 57 


ప్రతిపదార్థం: నీవును= నీవూ; ద్రోణుండును= (ద్రోణుడూ; వసుదేవ, తనూజుండు= శ్రీకృష్ణుడుకూడా; భీష్మ, ధృతరాష్టులు= 
భీష్ముడు, ధృతరాష్ట్రుడు; సత్‌+భావమునన్‌= మంచిజఉద్దేశంతో; ఎద్ది, చేయన్‌+కాన్‌= ఏది చేయటానికి; వగచితిరి= తలంచారో; 
అది= అది; హితంబు+లఅ, కాక= మేలుచేసేదికాకుండా; ఒండు= మరొకటి; అగునే= Ton? (కాదని భావం) 


తాత్సర్యం: నీవు, (ద్రోణుడు, శ్రీకృష్ణుడు, భీష్ముడు, ధృతరాషుడు మంచిఉద్దేశంతో ఏది చేయ తలచారో అది 
పాండవులకు మేలే అవుతుంది కాని మరొకటి కాదు. 

వ. అనిన వాసుదేవుం డి ట్లనియె. 58 
ప్రతిపదార్థం: అనినన్‌= అని (ద్రుపదుడు అనగా; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


క ఎవ్వరును నేమి సేయుదు | రివ్విదురు(డు పాండవులకు హిత మొనరింపన్‌ 
నెవ్వగ నొండు దలంపకు( డివ్వీరుల కగు నబభీష్ట మిది మొదలుంగాన్‌. 59 


ప్రతిపదార్థం: ఈ+విదురు(డు; పాండవులకున్‌; హితము= మేలు; ఒనరింపన్‌= చేస్తుండగా; ఎవ్వరున్‌, ఏమి; చేయుదురు; 
నెణ+వగన్‌= మిక్కిలి విచారంతో; ఒండు= వేరొకటి; తలంపకు(డు= ఆలోచింపకండి; ఈ+వీరులకున్‌= ఈ వీరులైన 
పాండవులకు; ఇది, మొదలున్‌+కాన్‌= ఇది మొదలుకొని; అభీష్టము= కోరుకొన్నది; అగున్‌= సిద్దిస్తుంది. 


తాత్సర్యం: ఈ విదురుడు పాండవులకు మేలు చేసేవాడై ఉండగా - వాళ్ళను ఎవరు ఏమి చేయగలరు? అతిగా 
విచారించి వేరొకవిధంగా మీరు ఆలోచించ వద్దు. ఇది మొదలుగా పాండవులకు కోరుకొన్నది సిద్దిస్తుంది. 


విశేషం: ఇక కృష్ణుడు మాత్రం తక్కువవాడా? ఆయన పాండవుల శ్రయోబాధ్యతను, అభీష్టసిద్దిని మొత్తం విదురునికి 


ఆదిపర్వము - అష్టనూశ్వాసము 883 
అప్పజెప్పాడు. విదురుడు సామాన్యవ్యక్తి కాదు. పరమధార్శ్మికుడు. NYOH. విశేషించి, ప స్తినాపురరాజ్యవ్యవహారాలలో 
ప్రముఖపా(త్ర నిర్వహించే మంటత్రిసత్తముడు. 

వ. అనిన నందటికు ధర్మనందనుం డి ట్లనియె. 60 


ప్రతిపదార్థం: అనినన్‌= అని శ్రీకృష్ణుడు అనగా; అందజకున్‌= అందరితో; ధర్మనందనుండు= ధర్మరాజు; ఇట్టు= 
ఈవిధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని అనగా అందరితో ధర్మరాజు ఇట్లా అన్నాడు. 


క కురు ముఖ్యులు ధృతరాష్ట్రవి 1 దుర భీష్ములు గురులు మాకు; ద్రుపదప్రభు(డున్‌ 

గురు(డు; మురాంతకు(డు జగ । ద్గురు; డిందటి మతమునను నగున్‌ శుభయుక్త్తుల్‌. 61 
ప్రతిపదార్థం: కురు, ముఖ్యులు= కురువంశశ్రేష్ణులు; ధృతరాష్ట్ర, విదుర, భీష్ములు= ధృతరాష్ట్రుడు, విదురుడు, భీష్ముడు; 
మాకున్‌=మాకు; గురులు= పెద్దలు; (ద్రుపద(్రభు(డున్‌= (ద్రుపదరాజుకూడా; గురు(డు= పెద్ద; మురాంతకు(డు= మురుడు 


అనే రాక్షసుడిని సంహరించిన శ్రీకృష్ణుడు; జగత్‌+గురు(డు= లోకానికే పెద్ద; ఇందజు= వీళ్లందరియొక్క; మతమునను= 
సమ్మతితో; శుభ, యుక్తుల్‌= శుభంతోడి కూడికలు; అగున్‌= అవుతాయి. 


తాత్సర్యం: కురువంశశ్రేష్టులైన ధృతరాష్ట్ర విదుర భీష్ములు మాకు పెద్దలు. అట్లాగే (ద్రుపద మహారాజుకూడా 
పెద్దలే. ఇక శ్రీకృష్ణుడు లోకానికంతా పెద్ద. వీళ్ళందరిసమ్మతివలన మాకు శుభాలే కలుగుతాయి. 
(అ) 5 [es] 


పాండవులు హస్తిపురంబునకు వచ్చుట (సం. 1-199-10) 


వ. అని యుధిష్టిరుండు వారి యనుమతంబు వడసి, తమ్ములు దానును హస్తిపురంబునకు( బోవ నిశ్చయించి, ద్రుపడు 
వీడ్కొని ప్రయాగోన్ముఖుం డయ్యె; నిట్లు విదురుండు పాండవుల బాంచాలిని గుంతీదేవినిం దోడ్మొని వాసుదేవ 
ధృష్టద్యుమ్ను లపరిమిత సేనాసమన్న్వితు లై తోడ రాగా వచ్చునంత, వారలరాక విని ధృతరామషుండు వికర్ణ చిత్రసేన 
ద్రోణ కృపాచార్యుల నెదురు పుత్తెంచినం దత్‌సైన్యసమేతులయి మహోత్సవంబుతో( బాండవులు గజపురప్రవేశుబు 
సేయునప్పడు వారలం జూచి. 62 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారం; యుధిష్టిరుండు= ధర్మరాజు; వారి= వాళ్త్లయొక్క; అనుమతంబు= అనుమతి; పడసి= 
పొంది; తమ్ములు; తానును= తానూ; హస్తిపురంబునకున్‌= హస్తినాపురానికి; పోవన్‌= పోవటానికై; నిశ్చయించి= నిర్లయించి; 
ద్రుపదున్‌, వీడ్కొని= (ద్రుపదునిదగ్గర సెలవు తీసికొని; ప్రయాణ+ఉన్ముఖుండు= ప్రయాణంవైపు ఎత్తినముఖం కలవాడు - 
అంటే ప్రయాణానికి పూనుకొన్నవాడు; అయ్యెన్‌= అయ్యాడు; ఇట్టు= ఈ విధంగా; విదురుండు= విదురుడు; పాండవులన్‌= 
పాండవుల్ని; పాంచాలిని= ద్రౌపదిని; కుంతీదేవినిన్‌; తోడ్కొని= వెంటతీసుకొని; వాసుదేవ= శ్రీకృష్ణుడు; ధృష్టద్యుమ్నులు= 
ధృష్టద్యుమ్నుడు; అపరిమిత, సేనా, సమన్వితులు+ఐ= అంతులేని సైన్యంతో కూడినవాళ్ళయి; తోడ రాయగా= వెంటరాగా; 
వచ్చునంతన్‌= వస్తూ ఉండగా; వారల, రాక, విని; ధృతరాష్ట్రుండు; వికర్ల్ణ చిత్రసేన, (ద్రోణ, కృపాచార్యులన్‌; ఎదురు= 
ఎదురుగా; పుత్తెంచినన్‌= పంపగా; తత్‌+సైన్య, సమేతులు+అయి= ఆ సైన్యంతో కూడినవాళ్ళయి; మహా+ఉత్సవంబుతోన్‌= 
గొప్ప ఉత్సాహంతో; పాండవులు; గజపుర, |ప్రవేశంబు; చేయునప్పుడు= హస్తినాపురంలో ప్రవేశించేటప్పుడు; వారలన్‌+చూచి; 


884 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అని ధర్మరాజు తనవాళ్ళ అనుమతి పొంది, తమ్ములు, తాను హస్తినాపురం వెళ్ళాలని నిశ్చయించాడు. 
ద్రుపదునిదగ్గర సెలవు తీసుకొని ప్రయాణానికి పూనుకొన్నాడు. ఈ విధంగా విదురుడు పాండవులను, ద్రౌపదిని, 
కుంతిని తోడ్కొని, శ్రీ కృష్ణధృష్టద్యుమ్నులు, అంతులేనిసైన్యంతో వెంటరాగా, హస్తినాపురానికి వస్తూండగా, వాళ్ళరాక 
విని ధృతరాష్ట్రుడు, వికర్ణ చిత్రసేన, (ద్రోణ, కృషాచార్యులను ఎదురు పంపగా, సైన్యసమేతులై పాండవులు మహోత్సవంతో 
హస్తినాపురం ప్రవేశించేటప్పుడు వాళ్ళను చూచి. 

విశేషం: అపారసైన్యం పాండవుల అపాయనివారకం, ఐశ్యర్య(ప్రదర్శకం. వాసుదేవ ధృష్ట్రద్యుమ్నులు పాండవులకేర్సడిన 
నిజమైన అండదండలు. 


పుర జను లెల్లను గర మనురక్త్తు లై । 'ధర్మస్వరూపు( డీ ధర్మతనయు( 
డనుజులు( దానును జనుదెంచెం బాండుభూ | జనపతి జీవించి మనల గావ 
బ్రీతితో( దా నిప్పు డేతెంచె, మే లయ్యె; 1 నిమ్మహాత్ములకు దైవమ్ము( బురుష 
కారంబు( గలుగంగ ధారుణీరాజ్యంబు 1 వాయునే యాపదల్‌ వాయుగాక; 


(dag 


ఆ. దాన హోమ జప విధానముల్‌ మన కివి 1 గలవయేని ధరణివలయరాజ్య 
మింద యుండి ధర్మనందను( డొనరించు | చుండు గావుతమ యఖండితముగ. 63 


ప్రతిపదార్థం: పుర, జనులు NON; కరము= మిక్కిలి; అనురక్తులు+ఐ= ప్రేమ కలవాళ్ళయి; ధర్మ స్వరూపుడు; ఈ, 
ధర్మతనయుండు; అనుజులున్‌= తమ్ములుకూడా; తానును= తానూ; చనుదెంచెన్‌= వచ్చాడు; పాండుభూజనపతి= పాండురాజు; 
జీవించి= మళ్లీ (బ్రతికి; మనలన్‌= మనల్ని; కావన్‌= కాపాడటానికి; ప్రీతితోన్‌= (ప్రేమతో; తాన్‌= తానే; ఇప్పుడు; ఏతెంచెన్‌= 
వచ్చాడు; మేలు+అయ్యెన్‌= శుభం అయింది; -ఈ+మహా+ఆత్ములకున్‌= ఈ మహనీయులకు; దైవమ్మున్‌= దైవబలం; 
పురుషకారంబున్‌= మానవబలం; కలుగన్‌+కన్‌= ఉండగా; ధారుణీరాజ్యంబు= భూసా(మాజ్యం; పాయునే= తొలగునా; 
ఆపదల్‌= ఆపదలు; పాయున్‌+కాక= తొలగిపోవునుకాని; మనకున్‌= మనకు; దాన, హోమ, జప, విధానముల్‌= దానాలు, 
హోమాలు, జపాలు; చేయటాలు; ఇవి కలవు+అ; ఏని= ఇవి ఉన్నట్లయితే; ధర్మనందను(డు= ధర్మరాజు; ఇందు+అ, ఉండి= 
ఈ హస్తినాపురంలోనే ఉండి; అఖండితముగన్‌= అవిచ్చిన్నంగా; ధరణివలయరాజ్యము= భూమండలపాలనం; ఒనరించుచున్‌= 
చేస్తూ; ఉండున్‌= ఉండటం; కావుతమ= అగుగాక. 


తాత్సర్యం: నగరంలోని జనులంతా పాండవులను చూచి మిక్కిలి (ప్రేమతో ఇట్లా అనుకొన్నారు. 'ధర్మస్వరూపు 
డైన ధర్మరాజు తమ్ములతోకూడి ఇక్కడకి వచ్చాడు. పాండురాజే మళ్ళీ (బ్రతికి మనలను కాపాడటానికి ప్రీతితో 
తాను ఇపుడు వచ్చినట్లున్నది. మనకు మేలైనది. మహాత్ములైన ఈ పాండవులకు దైవబలం మానవబలం ఉండటంవలన 
ఆపదలు తొలగుతాయి కాని రాజ్యం తొలగిపోతుందా? మనం చేసిన దానహోమజపాల పుణ్యమే ఉన్నట్లైతే ఈ 
ధర్మరాజు ఈ హస్తినాపురిలోనే ఉండి అవిచ్చిన్నంగా భూమండలాన్ని పరిపాలిస్తూ ఉండుగాక. 


విశేషం: పాండవులు హస్తినాపురంలో ప్రవేశించేటప్పుడూ, ఏ కారణంవలననైనా హస్తినాపురి వదలిపోవలసివచ్చినపుడూ (ప్రజలు 

వారిపట ప్రదర్శించే ఆదరాభిమానాలను వాచికంగా, ఆంగికంగా, సాత్తికంగా (ప్రదర్శించినట్లు వరించటం నన్నయరచనలోనే 
౧M? ae a 

కానవచ్చే సంవాదరచనాశిల్పం. పాండవులే హస్తినాపురానికి పాండురాజు తరువాత పరిపాలించ తగినవాళ్ళని (ప్రజాభిప్రాయం. 

రాజ్యంలో పాండవులకు ఉన్న (ప్రజానురాగానికి ఇది పెద్దతార్కాణం. దుర్యోధనాదులకు ఇటువంటి (ప్రజాదరణ లేదు.(సంపా.) 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 885 


వ. అని పారులెల్ల దీవించుచుండ బౌరవకులనందను లయిన పాండునందనులు వచ్చి, San, Sa 
కురువృద్ధ్దులకు మొక్కి, సకలజనానురాగం బొనరించుచు దుర్యోధనాదులతో( గలసి యెప్పటియట్ల రాజ్యవిద్యా 
వినోదంబుల నేను సంవత్సరంబు లుండు నంత, నొక్కనా(డు ధృతరాష్టుండు భీష్మవిదురద్రోణ దుర్యోధనాదుల 
సమక్షంబున( బాండవుల కి ట్లనియె. 64 

ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; పౌరులు+ఎల్లన్‌= పురప్రజలంతా; దీవించుచున్‌+ఉండన్‌= దీవిస్తూ ఉండగా; పౌరవ, 
కుల, నందనులు+అయిన= పూరువంశకుమారులైన; పాండు, నందనులు= పాండురాజాుపు(త్రులు; వచ్చి; భీష్మ, ధృతరాష్ట్ర+ఆది= 
భీష్ముడు, ధృతరాష్ట్రుడు మొదలైన; కురు, వృద్దులకున్‌= కురువంశంలోని పెద్దలకు; (మొక్కి; సకల, జన+అనురాగంబు= 
ఎల్ల జనులకు సంతోషం; ఒనరించుచున్‌= కలిగిస్తూ; దుర్యోధన+ఆదులతోన్‌= దుర్యోధనుడు మొదలైన వాళ్ళతో; కలిసి= 
కలిసిమెలసి; ఎప్పటి+అట్లు+అ= ఎప్పటివలెనే; రాజ్య, విద్యా, వినోదంబులన్‌= రాజ్యానికి, విద్యకు సంబంధించిన వేడుకలతో; 
ఏను, సంవత్సరంబులు= ఐదు సంవత్సరాలు; ఉండునంతన్‌= ఉండగా; ఒక్కనా(డు= ఒక్కరోజు; ధృతరాష్టుండు; భీష్మ, 
విదుర, (ద్రోణ, దుర్యోధన+ఆదుల, సమక్షంబునన్‌= భీష్ముడు, విదురుడు, (ద్రోణుడు, దుర్యోధనుడు మొదలైనవారి ఎదుట; 
పాండవులకున్‌, ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని హస్తినాపురపౌరులంతా ఆశీర్షదిస్తుండగా పూరువంశరాజకుమారులు పాండవులు వచ్చి కురువంశపు 
పెద్దలైన భీష్ముడు, ధృతరాష్ట్రుడు మొదలైనవాళ్ళకి నమస్కరించి, సకలజనులకు సంతోషం కలిగిస్తూ దుర్యోధనాదులతో 
కలిసి, ఎప్పటివలె రాజ్యవిషయాలకు, విద్యావిషయాలకు సంబంధించిన వినోదాలతో ఐదుసంవత్సరాలు గడపగా, 
ఒకరోజు ధృతరాష్ట్రుడు- భీష్మ, ద్రోణ, దుర్యోధనాదుల సమక్షంలో పాండవులతో ఇట్లా అన్నాడు. 


విశేషం: రాజ్యవిద్యావినోదాలు - అనేచోట రాజ్యానికి, విద్యకు సంబంధించిన వినోదాలనే గాక-రాజ్యవిద్యకు సంబంధించిన 
వినోదాలనికూడా చెప్పుకోవచ్చు. రాజ్యవిద్య అంటే రాజనీతి. 


ఆ. సర్వలోక కర్మసాక్షి యీకృష్ణుండు 1 సాక్షి medi మీకు సకలవృద్ద 
రాజు లొద్ద నర్చరాజ్య DWA బాండు । రాజవిభవ మెల్ల రమణ గొను(డు. 65 
ప్రతిపదార్థం: సర్వలోక, కర్మసాక్షి= సర్వజనులయొక్క కర్మములకు సాక్షి అయినవాడు; ఈ, కృష్ణుండు; సాక్షి, కాగన్‌= 
e] oa a ta wy 


సాక్షిగా; మీకున్‌, సకల, వృద్ద, రాజుల+ఒద్దన్‌= అందరు పెద్దలయొక్క, రాజుాలయొక్క ఎదుట, అర్హరాజ్యము= సగరాజ్యం; 
ఇచ్చితిని; పాండురాజు, విభవము+ఎల్లన్‌= పాండురాజుాయొక్క ఐశ్యర్యాన్నంతా; రమణన్‌= సంతోషంతో; కొను(డు= తీసికొనండి. 


తాత్సర్యం: సర్వజనులకర్మసాక్షి అయిన ఈ కృష్ణుడు సాక్షిగా, అందరు పెద్దలఎదుట, రాజులఎదుట మీకు 
అర్హరాజ్యం ఇచ్చాను. పాండురాజు ఐశ్యర్యమంతా సంతోషంతో స్వీకరించండి. 


విశేషం: ఇదివరకు (అంటే లాక్షాగృహదహనానికి ముందు) ధర్మరాజును యువరాజుగా అభిషేకించింది-అర్హరాజ్యానికి కాదు. 
ఇప్పుడు ధర్మరాజును అభిషేకించేదిమా(త్రం అర్హరాజ్యానికి. దానిలో మీ తండ్రి పాండురాజుకు సంబంధించిన సగభాగానికి 
అనే సూచనకూడా ఉన్నది. 


వ. అని ధర్మరాజు నభిషిక్తుం జేసి. 66 


ప్రతిపదార్థం: అని= అనిపలికి; ధర్మరాజున్‌=ధర్మరాజును; అభిషిక్తున్‌+చేసి= అభిషేకించి. 


886 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: అని పలికి ధర్మరాజును రాజాగా అభిషకించి. 


క “నెమ్మి జని ఖాండవప్ర । mao, నివాసము జేసి తద్దయు ననురా 
క) [0] 

గ DE WO KOWE ది | YADI నని DOWE బాండురాజాత్మజులన్‌. 67 
ప్రతిపదార్థం: నెమ్మిన్‌= సంతోషంతో; చని= వెళ్ళి; ఖభాండవ(ప్రస్థమ్ము= ఖాండవ(ప్రస్థము అను (ప్రదేశాన్ని; నివాసమ్మున్‌+చేసి= 
నివసించేచోటు చేసికొని; తద్దయున్‌= మిక్కిలి; అనురాగమ్ము= స్నేహం; ఎసగన్‌= పెంపొంద; అందున్‌= అక్కడ; తిరమ్ముగన్‌= 
స్థిరంగా; ఉండు(డు= ఉండండి; అని= అని చెప్పి; పాండురాజ+ఆత్మజులన్‌= పాండురాజుాయొక్క కుమారులను; పనిచెన్‌= 
ఆజ్ఞాపించాడు. 

By 
తాత్సర్యం: 'సంతోషంగా వెళ్ళి ఖాండవ(ప్రస్థాన్ని రాజధానిగా చేసికొని స్నేహం పెంపొందేటట్ల్టు అక్కడ స్థిరంగా 
ఉండండి అని పాండవులను ఆజ్ఞాపించాడు. 
వ. పాండవులును ధృతరాష్తుశాసనంబునను, భీష్మాదులయనుమతంబునను వాసుదేవసహితు లయి 

ఖాండవప్రస్థమ్మునకుం జని రంత. 68 
ప్రతిపదార్థం: పాండవులును= పాండవులు కూడా; ధృతరాష్ట్ర, శాసనంబునను= ధృతరాష్ట్రునియొక్క ఆజ్ఞవలన; భీష్మ+ఆదుల, 
అనుమతంబునను= భీష్ముడు మొదలైన వాళ్ళయొక్క అంగీకారంతో; వాసుదేవ, సహితులు+అయి= శ్రీకృష్ణునితో కూడినవాళ్ళయి; 
ఖాండవ(ప్రస్థమ్మునకున్‌= ఖాండవప్రస్థానికి; చనిరి= వెళ్ళారు; అంత= తర్వాత. 


తాత్సర్యం: ధృతరాష్ట్రుని ఆజ్ఞతో, భీష్మాదుల అంగీకారంతో పాండవులు వాసుదేవునితో కలిసి ఖాండవ ప్రస్థానికి 
వెళ్ళారు. ఆ తరువాత. 


విశ్వకర్మ యింద్రప్రస్థపట్టణమును నిర్మించుట (1-199-28) 


క హరి యింద్రు( BETA; నింద్రు(డు | కర మనురాగమున విశ్వకర్మను బనిచెన్‌ 
“సురపురమున కెన యగు పుర | మరుదుగ నిర్మింపు ముర్వ్వి' నని కడు( బ్రీతిన్‌. 69 


ప్రతిపదార్థం: హరి= శ్రీకృష్ణుడు; ఇం[ద్రున్‌= ఇంద్రుణ్ణి; తలటెన్‌; ఇంద్రుడు; కరము= మిక్కిలి; అనురాగమునన్‌= 
ప్రేమతో; సుర, పురమునకున్‌= దేవతలనగరమైన అమరావతికి; ఎన, అగు= సాటి అయిన; పురము= నగరం; ఉర్పిన్‌= 
భూమిమీద; అరుదుగన్‌= ఆశ్చర్యకరంగా; నిర్మింపుము; అని; కడున్‌, ప్రీతిన్‌= మిక్కిలి ప్రీతితో; విశ్వకర్మను; పనిచెన్‌= 


ఆజ్ఞాపించెను. 
ల 
తాత్సర్యం: శ్రీకృష్ణుడు ఇంద్రుడిని తలవగా ఇం|ద్రుడు “అమరావతికి దీటైన పట్టణాన్ని భూమిమీద ఆశ్చర్యకరంగా 
నిర్మించు” మని పియమార దేవశిల్సి విశ్వకర్మను ఆజ్ఞాపించాడు. 
విశేషం: ఒకరు తలచారు. మరొకరు ఆజ్ఞాపించారు. పని చకచక జరిగిపోవాలనే వారిఆకాంక్ష. లఘుబహుళమైన కందపద్యపు 


ఉత్తరారంలోని ద్రుతగతి త్వరత్వరగా పని జరిగేతీరుకు అనుగుణంగా కూర్చబడింది. ఇది అక్షరరమ్యంగా ధ్వనింపచేస్తున్నది. 
(సంపా.) 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 887 


(dg 


ద్వెపాయనుండును ధౌమ్యుండు నాదిగా | భూసురుల్‌ సూత్రవిన్యాస మమర 
జేసి, శాంతికవిధుల్‌ సేయంగ, సుప్రశ । స్తం బైన రమ్యదేశంబునందు, 
వాసవాదిష్ణు డై వసుధకు నేతెంచి | పేర్మితో నవ్విశ్వకర్మ పురము 

నిర్మించె, నదియును నిరుపమలీలల( | దనరి యింద్రప్రస్థ మనంగ నింద్రు 


ఆ. పురముతోం గుబేరుపురముతో వరుణేంద్రు | పురవరంబుతోడ నురగరాజ 
పురవిభూతితోడ నురువిలాసంబుల | సరి యనంగ నొప్ప ధరణిమీ(ద. 70 


ప్రతిపదార్థం: ద్వెపాయనుండును= వ్యాసుడూ; ధౌమ్యుండున్‌= పాండవపురోహితుడైన ధౌమ్యుడూ; ఆదిగాన్‌= మొదలుగా; 
భూసురుల్‌= (బ్రాహ్మణులు, సూ(త్రవిన్యాసము= దారంతో కొలవటాన్ని; అమరన్‌= ఒప్పుగా; చేసి= కావించి; శాంతిక, విధుల్‌+ 
గ్రహశాంతిని కలిగించేటటువంటికర్మలు; చేయన్‌+కన్‌= ఒనరింపగా; సుప్రశస్తంబు+ఐన= మిక్కిలి (శ్రేష్టమైన; రమ్య, దేశంబు, 
అందున్‌= అందమైన (ప్రదేశంలో; ఆ+విశ్యకర్మ= దేవశిల్సి అయిన ఆ విశ్వకర్మ; వాసవ+ఆదిష్టుడు+ఐ= దేవేం[ద్రునివలన 
ఆజ్ఞాపించబడినవాడై; వసుధకున్‌= భూమికి; ఏతెంచి= వచ్చి; సేర్మితోన్‌= గొప్పగా; పురము= నగరాన్ని; నిర్మించెన్‌= 
నిర్మించాడు; అదియును= ఆ నగరం; నిరుపమ, లీలలన్‌= సాటిలేని విలాసాలచేత; తనరి= ఒప్పి; ఇం(ద్రప్రస్థము, అన(గన్‌= 
ఇం[ద్రప్రస్థం అను పేరుతో; gol, పురముతోన్‌= ఇం[ద్రునిరాజధానితో; కుబేరు, పురముతో= కుబేరునిరాజధానితో; 
వరుణ+ఇం|ద్రు, పుర, వరంబుతోడన్‌= వరుణరాజుయొక్క శ్రేష్టమై నరాజధానితో; ఉరగ, రాజ, పుర, విభూతితోడన్‌= 
నాగరాజుయొక్క రాజధానిసంపదతో; ఉరు, విలాసంబులన్‌= గొప్పవిలాసాలచేత; సరి, అనంగన్‌= సాటి అన్నట్టుగా; ధరణి 
మీ(దన్‌= భూమిమీద; ఒప్పెన్‌= వెలిగింది. 


తాత్సర్యం: వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైన (బ్రాహ్మణులు కొలతలు ఏర్పరచి, శాంతికర్మలు చేసిన తరువాత, 
ఢ్రేష్టమైన, అందమైన (ప్రదేశంలో, ఇంద్రుని ఆదేశానుసారం విశ్వకర్మ భూలోకానికి వచ్చి, సాటిలేని విలాసాలతో 
వెలిగే, ఇం(ద్రప్రస్థం అనే పేరుగల మహానగరాన్ని నిర్మించాడు. అది ఇంద్ర కుబేర వరుణ నాగరాజుల 
రాజధానులతో సరిపోలి (ప్రకాశించింది. 


విశేషం: ఇం(ద్రునిరాజధాని అమరావతి. కుబేరునిరాజధాని అలకాపట్టణం. వరుణునిరాజధాని శ్రద్దావతి. నాగరాజురాజధాని 
భోగవతి. 


ఉ. ఇమ్ముగ విశ్వకర్మ రచియించిన కాంచన హర్ష తుంగ శృం 


గమ్ముల రశ్శిరేఖలు ప్రకాశములై కడు( బర్వి, తత్సమీ 
పమ్మున( బాబుచున్న ఘన పంక్తులయం దచిరద్యుతి ప్రతా 
నమ్ముల[ గ్రేశి సేయుచు ననారతమున్‌ విలసిల్లు దత్చురిన్‌. 71 


పతిపదార్లం: తత్‌+పురిన్‌= ఆ ఇం(ద(పసపురంలో; ఇముగన్‌= ఇంపుగా; విశకర్శ= దేవశిలి ఆ DEH; రచియించిన= 
e = A awana ఇ ANAN A పా 

నిర్మించిన; కాంచన, హర్మ్య, తుంగ, శృంగమ్ముల, రశ్మి రేఖలు= బంగారుమేడల ఎత్తైన శిఖరాల కాంతివరుసలు; 
ప్రకాశములు+ఐ= వెలువడినవై; కడున్‌= మిక్కిలి; పర్వి= వ్యాపించి; తత్‌+సమీపమ్మునన్‌= ఆ శిఖరాలదగ్గర; పాణుచున్‌+ఉన్న= 
పోతూఉన్న; ఘన, పంక్తుల, అందున్‌= మేఘసమూహాల్లో; అచిర, ద్యుతి, (ప్రతానమ్ములన్‌= మెరుపుల సమూహాలను; క్రేణి, 
చేయుచున్‌= గేలి చేస్తూ; అనారతమున్‌= ఎల్లప్పుడు; విలసిల్లున్‌= ఒప్పి ఉంటాయి. 


888 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ ఇంద్రప్రస్థనగరంలో విశ్వకర్మ ప్రియమార నిర్మించిన బంగారుమేడల ఎత్తెనశిఖరాల కాంతిరేఖలు 
విశేషంగా వ్యాపించి, వాటి సమీపాన పోతున్న మేఘాలలోని మెరుపుతీగలను ఎగతాళిచేస్తూ ప్రకాశిస్తున్నాయి. 


విశేషం: అలం: అతిశయోక్తి, ఉపమ. 


చ. అలఘుతరంబు లై తుహినహారిసుధారుచి నిందురోచిరా 
కులశశికాంతవేది పృథుకుంజగళ జ్ఞలనింధురంబులన్‌ 
విలసిత PRA విమలవీచి విలోల లసత్పతాకలం 
బొలుపగు( దత్సురీభవనముల్‌ హెమశైలము( బోలి యున్నతిన్‌. 72 


ప్రతిపదార్థం: తుహిన, హారి, సుధారుచిన్‌= మంచువోలె మనోహరమైన సున్నపుకాంతిచేత; ఇందు, రోచిః+ఆకుల, శశికాంత, 
వేది, పృథు, కుంజ, గళత్‌+జల, నిర్‌రురంబులన్‌= చంద్రుని కిరణాలచేత కలత నొందిన (కరగిన) చంద్రకాంత మణుల 
తిన్నెలు కల పెద్ద పొదరిండ్లనుండి జాలువారుతున్న నీటిప్రవాహాలచేత; విలసిత, జాహ్నవీ, విమల, వీచి, విలోల, లసత్‌+పతాకలన్‌= 
మెరుస్తున్న గంగానదియొక్క నిర్మలాలైన తరంగాలవలె చలిస్తూ (ప్రకాశించే జెండాలచేత; తత్‌+పురీ, భవనముల్‌= ఆ 
పట్టణంలోని మేడలు; అలఘుతరంబులు+ఐ= మిక్కిలి గొప్పవై; ఉన్నతిన్‌=ఎత్తులో; హిమ, శైలమున్‌= హిమాలయపర్వతాన్ని; 
పోలి; పొలుపు+అగున్‌= ఒప్పి అందంగా ఉన్నాయి. 


తాత్సర్యం: మంచువలె మనోహరమై, సున్నపుకాంతిచేత, చం[ద్రునికిరణాలచేత కరిగిన చం|ద్రకాంతమణుల 
అరుగులు గల పెద్దపొందరిండ్ల నుండి జాలువారే నీటిప్రవాహాలచేత, గంగానదీనిర్మలతరంగాల వలె చలిస్తూ 
ప్రకాశించేజెండాలచేతనూ, ఆ ఇం(ద్రప్రస్థపురంలోని ఎత్తెన పెద్దమేడలు హిమాలయపర్వతాన్ని పోలి వెలుగుతున్నాయి. 


విశేషం: అలం: ఉపమ. ఆ పట్టణంలోని మేడలు ఎంతపెద్దవో, ఎంతఎత్తెనవో ఈ పద్యం ధ్వనింపచేస్తున్నది. కావ్యాలలో 
కథావసరాన్నిబట్టి అప్టాదశవర్లనలుంటాయి. వాటిలో పురవర్లనకు ఒజ్జబంతిగా నన్నయ అలంకారసుందరంగా ఇం(ద్రప్రస్థపుర 
వర్లనం చేశాడు. కావ్యేతిహాసనిర్మాణంలో కావ్యస్సృహను వెలార్చే రచనాశిల్పంలో ఇదొక విశేషం. (సంపా.) 


చ. వననిధిలోని రత్నములు వాసుకిమూర్ణజరత్నసంఘముల్‌ 

గొన(గ నవశ్యమున్‌ జనులకున్‌ సమకూరదు గాన నెప్పుడుం 

గొను(డు పరార్హ్యరత్నములు గోరినవానిన యిత్తు మన్తెబిం 

గున బచరింతు రంగడుల( గోమటు లప్పురి నిద్ధరత్నముల్‌. 73 
ప్రతిపదార్థం: ఆ+పురిన్‌= ఆ పట్టణంలో; కోమటులు; వన, నిధి, లోని, రత్నములు= సముద్రంలో ఉన్నరత్నాలూ; వాసుకి, 
మూర్తజ, రత్న, సంఘముల్‌= వాసుకియొక్క శిరస్సులో పుట్టినరత్నాల సమూహాలూ; కొన(గన్‌= కొనటానికి; జనులకున్‌; 
అవశ్యమున్‌= తప్పక; సమకూరదు, కానన్‌= లభించదు కనుక; పరార్హ్య, రత్నములు= శ్రేష్ట్రములైన రత్నాలను; కోరిన, 
వానిన్‌+అ= కోరినవాటినన్నిటిని; ఇత్తుము= ఇస్తాము; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; కొను(డు= కొనండి; అన్‌+తెజింగునన్‌= 


అనేవిధంగా; అంగడులన్‌= అంగళ్లలో; ఇద్ద, రత్నముల్‌= కాంతి గల రత్నాలను; పచరింతురు= (అంగళ్ళలో అమ్మటానికి) 
అమర్చి పెడతారు. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 889 


తాత్సర్యం: సముద్రంలోని రత్నాలను, వాసుకి శిరస్సుమీది రత్నాలను కొనటం జనులకు సాధ్యం కాదు కాబట్టి, 
'మీరు కోరిన శ్రేష్టరత్నాలన్నింటినీ మీకు ఇస్తాము, ఎప్పుడైనా కొనండి” అన్నట్లు ఆ పట్టణంలోని కోమట్లు 
కాంతిమంతాలైనరత్నాలను అంగళ్ళలో అమ్మటానికి అమరుస్తారు. 


విశేషం: అలం: ఉ(త్రేక్ష చాతుర్వర్థ్యాన్ని ఉదాత్తంగా వర్లించటం పురవర్లనంలో ఒక అంశం. అందులో వైశ్యులవర్లన మిది. 


సీ, వలరాజు సచివుల వడువున బెడ(గగు | కర్మశస్తనముల( గరమువాండి 
చూడ్ముల నతిరాగసురుచిరాధరముల | మదవిలాసాలసమందగతుల 
వక్రాలకంబుల వలు(దపిటుందుల | దర్పగద్దదభాషితముల జ 
జనులచిత్తములకు సంక్షోభ మొనరించు । కామినీజనములు గలిగి, సకల 


తే. కామభోగములకు సదేకాంతగ్భహము( । బోలి పొలిచియు, ధర్మార్థములకు నిదియ 
యాస్పదంబు నా వర్గతయావిరుద్దు । లైన జనుల కెంతయు నొప్పు నప్పరంబు. 74 


ప్రతిపదార్థం: వలరాజు, సచివుల, వడువునన్‌= మన్మథునిసహాయులవలె; బెడ(గు+అగు= అందమైన; కర్కశ, స్తనములన్‌= 
కఠరినములైన చన్నులచేతను; కరము, వా(డి, చూడ్కులన్‌= మిక్కిలి పదునైన చూపులచేతను; అతి, రాగ, సురుచిర+అధరములన్‌= 
మిక్కిలి ఎగ్రనైన, మనోహరాలైన పెదవులచేతను; మద, విలాస+అలస, మంద, గతులన్‌= మదంయొక్క ఒయ్యారంతో, 
సోమరితనంతో కూడిన మెల్లని నడకలచేతను; వ(క్ర+అలకంబులన్‌= వంకరలు తిరిగిన ముంగురుల చేతను; వలుద, 
పిణుందులన్‌= లావైన పిరుదులచేతను; దర్ప, గద్గద; భాషితములన్‌+చేసి= గర్వంతో తడబడుతున్న మాటలచేతను; జనుల, 
చిత్తములకున్‌, (ప్రజల మనస్సులకు; సంక్షోభము+ఒనరించు= కలత కలిగించే; కామినీ, జనములు= స్తీ జనాలు; కలిగి= ఉండి, 
వసించి; సకల, కామ, భోగములకున్‌= అన్ని విధాలైన కామభోగాలు అనుభవించటానికి; సత్‌+ఏకాంత, గృహమున్‌= మంచి 
రహస్యగృహాన్ని; పోలి, పొలిచియున్‌= LING ఉన్నప్పటికి; ధర్మ+అర్థములకున్‌= ధర్మానికీ, అర్జానికీ, ఇదియు+అ= ఈ 
పట్టణమే; ఆస్పదంబు= ఉనికిపట్టు; నాన్‌= అని అనేటట్టు; వర్గ్షత్రయ+అవిరుద్దులు+ఐన= ధర్మార్ణకామాలు మూడింటికీ 
e [ak] ag] AN [ewi 

విరోధులు కాని - అంటే మూడు పురుషార్థాలలో ఆసక్తి కలవాళ్ళయిన; జనులకున్‌; ఆ+పురంబు= ఆ ఇం|ద్రప్రస్థపురం; 
ఎంతయున్‌= మిక్కిలి; ఒప్పున్‌= (ప్రకాశిస్తూ ఉన్నది. 


తాత్సర్యం: మన్మథుని సహాయంచేసేవాళ్ళవలె - అందమై, కఠినాలైన స్తనాలచేతా, పదునైన చూపులచేతా, WOS 
మనోహరాలైనపెదవులచేతా, మదంయొక్కఒయ్యారంతో మెల్లనైననడకలచేతా, పెద్దపిరుదులచేతా, గర్వంతో తడబడే 
మాటలచేతా, జనులమనస్సులను కలవరపరిచే (స్త్రీలను కలిగి, కామభోగాలన్నిటికీ ఏకాంత మందిరమువలె ఉండి, 
'ధర్మార్థాలకు ఇదే స్థానం” అన్నట్లు. ధర్మార్థకామాలు మూడింటిలోనూ ఆసక్తులైనవాళ్ళకు ఆ ఇం|ద్రప్రస్థపురం 
ఎంతో తగి ఉన్నది. 


విశేషం: అలం: ఉపమ, SADE. పురవర్లనంలో వేశ్యావర్లనం ఒక అంశం. ధర్మమూర్తి అయిన ధర్మరాజుయొక్క ముఖ్య 
పట్టణమైన ఇం|ద్రప్రస్థపురంలో నన్నయ 'కామినీజని వర్లనం చేశాడు. కామినీశబ్దానికి వేశ్య అనే అర్థం రూఢిలో ఏర్పడిందేకాని, 
0 a థె ta [e] (©) 

వస్తుతః అది (స్తీవాచకమే. ప్రియసంగమంలో మిక్కిలి ఆసక్తిగల ఆడుది అనే అర్థవిశేషం కలది. ఆ పురకామినులు విలాస 
సంపదచేత మారవికారాలు కలిగించేవాళ్ళయినా, ధర్మార్థకామసాధకులై ఆ పౌరజనుల ధార్శ్మికప్రవృత్తికి విరుద్దలు కారని 
వర్లించి నన్నయ బౌచిత్యాన్ని పాటించాడు. 'కామినీజనములు” అనే సమాసం రుచిరార్హసూక్తి. (సంపా) 


890 శ్రీమదాంధ్ర మహాభారతము 


క, _శరనిధినినాదనిభ మగు | పురఘోషము[ గీడుపటిచి పొలుపగు( గర మ 

ప్పురి బ్రహ్మపురి మహీసుర | వరవేదాధ్యయనరవ మవార్యం బగుచున్‌. 75 
ప్రతిపదార్థం: ఆ+పురి, బ్రహ్మ, పురి= ఆ ఇం|ద్రప్రస్థపురంలోని బ్రాహ్మణపురంలో; మహీసుర, వర, వేద+అధ్యయన,రవము= 
బ్రాహ్మణశ్రేష్ణులయొక్క వేదం చదివే ధ్వని; అవార్యంబు+అగుచున్‌= అడ్డగింపరానిదై; శరనిధి, నినాద, నిభము+అగు= 
సముదద్రధ్వనితో సమానమైన; పుర, ఘోషమున్‌= పట్టణ ధ్వనిని; కీడు, పతిచి= అణచివేసి; కరము= మిక్కిలి; పొలుపు+అగున్‌= 
ఒప్పును. 
తాత్సర్యం: ఆ ఇం(ద్రప్రస్థంలోని బ్రాహ్మణపురంలో (బ్రాహ్మణక్రేష్ణుల వేదాధ్యాయనధ్వని, ఆపటానికి సాధ్యం 
కానిదై, సము(ద్రధ్వనితో సమానమైన ఆ పట్టణధ్వనిని మించి మిక్కుటంగా వినిపిస్తూ ఉంది. 
విశేషం: అలం: పర్యాయోక్తం, ఉపమ. పురధ్వనికంటె వేదధ్యని మించిందని చెప్పటంవలన పురజనులలో అందరికంటె 
బ్రాహ్మణులకు అధిక గౌరవం లభిస్తున్నదని పర్యాయంగా చెప్పినట్ల్టయింది. నిరంతరం యజ్ఞయాగాదులు జరుగుతున్నా 
యనికూడా చెప్పవచ్చును. వేదాధ్యయనపరులైన (బ్రాహ్మణులను వర్లించటం పురవర్లనలోని చాతుర్వర్గ్యవర్లనలో ఒకటి. 
చ. పరిఘజలంబులం దమలపంకరుహోత్సలకైరవాదిసుం 

దరకుసుమంబులున్‌ ఘనపథంబున నుజ్జ్వలతారకానిరం 

తరకుసుమంబులున్‌ వెలయు దత్వ్పురవప్రము పాదపీరికా 

ca A 

శిరముల కొప్ప నర్హనలు సేసిన పువ్వుల యవ్విధంబునన్‌. 76 
ప్రతిపదార్థం: పరిఘ, జలంబులందున్‌= అగడ్తనీళ్ళలో; అమల, పంకరుహ+ఉత్సల, కైరవ+ఆది, సుందర, కుసుమంబులున్‌= 
నిర్మలమైన పద్మాలు, నల్లకలువలు, తెల్లకలువలు, మొదలైన అందమైన పూలూ; ఘన, పథంబునన్‌= ఆకాశంలో; ఉజ్జ్వల, 
తారకా, నిరంతర, కుసుమంబులున్‌= బాగా(ప్రకాశించే నక్షత్రాలనే దట్టమైన పూలూ; తత్‌+పుర, వ(ప్రము, పాదపీరఠికా, 
శిరములకున్‌= ఆ పట్టణముయొక్క ప్రాకారపాదపీరానికి, శిరస్సుకు; ఒప్పన్‌= ఒప్పునట్లుగా; అర్బనలు= పూజలు; చేసిన= 
కావించిన; పువ్వుల, ఆ+విధంబునన్‌= పువ్వులా అన్నట్టు; వెలయున్‌= ప్రకాశిస్తున్నాయి. 


తాత్సర్యం: అగడ్త నీళ్ళల్లో ఉన్న పద్మాలు, నల్లకలువలు, తెల్లకలువలు మొదలైన అందమైన పూలు, ఆకాశంలో 
బాగా ప్రకాశించే నక్షత్రాలనే దట్టమైన పూలు, ఆ పట్టణంయొక్క (ప్రాకారపాదపీఠానికి, శిరస్సుకు పూజచేసిన 
పువ్వులా అన్నట్టు (ప్రకాశిస్తున్నాయి. 

విశేషం: అలం: ఉత్రేక్ష క్రమం. ఆ పట్టణ(ప్రాకారాలు ఆకాశాన్ని అంటేటంత ఎత్తెనవని ధ్వని. ఎత్తెనకోటను, లోతైన అగడ్తల 
వైభవాన్ని వర్లించటం పురవర్లనాంశంలో ఒకటి. 


చ. తమము నడంచుచన్‌ వెలుగుతత్స్వురగోపురశాతకుంభకుం 
భముల విచిత్రసన్మణిగభస్తివితానములన్‌ విచిత్రవ 
రములగు నాత్మవాహముల నమ్మక పల్మణు( జూచి యన్యవా 
హము లని సంశయప్రణిహితాత్ము( డగున్‌ హరిదశ్వు( డెప్పడున్‌. 77 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 891 


విశేషం: తమమున్‌= చీకటిని; అడంచుచున్‌= అణచివేస్తూ; వెలు(గు= (ప్రకాశిస్తున్న; తత్‌+పుర, గోపుర, శాతకుంభ, 
కుంభముల, విచిత్ర, సత్‌+మణి, గభస్తి వితానములన్‌= ఆ పుర ద్వార గోపురాలయొక్క బంగారుకలశాల చి(త్రవిచిత్రాలైన 
మంచిమణుల కాంతుల సమూహాలబచేత; చిత, వర్లములు+అగు= నానావిధాలైన రంగులు కలవైన; ఆత్మవాహములన్‌= తన 
గుర్రాలను; నమ్మక= విశృసింపక; పల్మణున్‌= అనేక పర్యాయాలు; చూచి; అన్య, వాహములు+అని= ఇతరాలైన గుర్రాలని; 
హరిదశ్వుడు= పచ్చనిగుర్రాలు గల సూర్యుడు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; సంశయ, (ప్రణిహిత+ఆత్యు(డు= సందేహంలో 
ఉంచబడిన మనస్సు కలవాడు; అగున్‌= అవుతూ ఉంటాడు. 


తాత్సర్యం: చీకటిని అణచివేస్తూ వెలుగుతున్న ఆ ఇం|ద్రప్రస్థపురద్యారగోపురాలమీది బంగారుకలశాలకు పొదిగిన 
చతవఎచిత్రాలైన రత్నకాంతులసమూహంవలన తనగు(ర్రాలరంగు నానావిధాలుగా మారిపోయి, పసుపుపచ్చగురాలు 
కల సూర్యుడు, అనేకపర్యాయాలు తనగు(ర్రాలను చూచుకొని, అవి తనగుర్రాలని నమ్మక, వేరే గుర్రాలని ఎప్పుడూ 
సందేహపడుతూంటాడు. 


విశేషం: అలం: అతిశయోక్తి, సందేహం. ఆ పట్టణద్వారగోపురాలు అంత ఎత్తు ఉన్నవని ధ్వని. 


చ. సరళ తమాల తాల హరిచందన చంపక నారికేళ కే 
సర కదలీ లవంగ పనస క్రముకార్డున కేతకీలతా 
గరుఘనసార సాల సహకార మహీరుహరాజ రాజి సుం 
దర నవనందనావకుల( దత్స్పురబాహ్యము లొప్ప( జూడయన్‌. 78 


ప్రతిపదార్థం: తత్‌+పుర, బాహ్యములు= ఆ పట్టణంయొక్క వెలుపలి (ప్రదేశాలు; చూడ(గన్‌= చూడగా; సరళ, తమాల, 
తాల, హరిచందన, చంపక, నారికేళ కదలీ, లవంగ, పనస, (క్రముక+అర్ష్జున, కేతకీలతా+అగరు, ఘనసార, సాల, సహకార, 
మహీరుహ, రాజు, రాజి, సుందర, నవ, నందన+ఆవళులన్‌= తెల్లతెగడ, చీకటి, తాటి, మంచిగంధం, సంపెంగ, కొబ్బరి, కేసర, 
అరటి, లవంగ, పనస, పోక, ఏరుమద్ది, మొగలి, అగరు, పచ్చకర్పూరం, మద్ది, మామిడి - శ్రేష్టమైన వృక్షాల వరుసలతో 
అందమైన (క్రొత్త ఉద్యానవనాల సమూహాలచే; ఒప్పున్‌= (ప్రకాశించాయి. 


తాత్సర్యం: ఆ ఇం(ద్రప్రస్థంయొక్క వెలుపలిప్రదేశాలు తెల్లతెగడ, తాటి, మామిడి మొదలైన చెట్ట్లవరుసలతో, 
D ౧ ౧ 
అందమైన (క్రొత్తఉద్యానవనాలతో చూడ ముచ్చటగా ఉంటాయి. 


మ. అనిలం బప్పురి( బౌరచిత్తముల కత్యానంద మొందంగ నం 
దిని యన్నేటితరంగలం బెన(గుచున్‌ దివ్యద్రుమాకీర్ల నం 
ta 
దనసందోహము( దూటుచన్‌ వికచకేతక్యాదినానాలతాం 
తనవామోదము' బొందుచున్‌ సుడియు నిత్యంబుం గరం బిష్ట మై. 79 
ప్రతిపదార్థం: ఆ+పురిన్‌= ఆ ఇంద్రప్రస్థపురంలో; అనిలంబు= గాలి; పౌర, చిత్తములకున్‌= ఆ పురంలో నివసించే 


జనులమనస్సులకు; అత్యానందము= మహానందం; ఒందంగన్‌= కలిగేటట్టు: నందిని అన్‌= నందిని అనేటటువంటి; ఏటి, 
తరంగలన్‌= ఏటిఅలలతో; పెనగుచున్‌= కూడుచు; దివ్య, (ద్రుమ+ఆకీర్ల నందన, సందోహమున్‌= ్రేష్టములైన వృక్షాలచే 


892 శ్రీమదాంధ్ర మహాభారతము 


దట్టమైన ఉద్యానవనాల సమూహాన్ని; తూజుచున్‌= చొచ్చుతూ; వికచ, కేతకీ+ఆది, నానా, లతాంత, నవ+ఆమోదమున్‌= 
వికసించిన మొగలిపువ్వుమొదలుగా గల వివిధాలైన పుష్పాలయొక్క (క్రొత్తసువాసనను; పొందుచున్‌= పొందుతూ; కరంబు= 
మిక్కిలి; ఇష్టము+ఐ= ఇష్టమైనదియై, నిత్యంబున్‌= నిరంతరం; సుడియున్‌= వీస్తుంది. 


తాత్సర్యం: ఆ ఇం(ద్రప్రస్థపురంలోని గాలి పౌరజనులమనస్సులకు మహానందం కలిగేటట్టు నందిని అనే నది 


అలలమీదుగా వచ్చి, శ్రేష్టాలైన వృక్షాలచే దట్టమైన ఉద్యానవనాలలో దూరి, వికసించిన మొగలిపూలు మొదలైన వివిధ, 
పుష్పాల (క్రొత్తవాసనలను సమకూర్చుకొని మిక్కిలిప్రియంగా వీస్తుంది. 


విశేషం: నది అలలమీదుగా, ఉద్యానవనాలమధ్యగా రావటంవలన ఆ గాలికి చల్లదనం, పూలసువాసనలను (గ్రహించటంవలన 

పరిమళం, సమకూరి అది ఆ పురజనులకు హాయిని గొలుపుతూ ఉన్నది. పురవర్లనాన్ని మందమలయూానిల(ప్రశస్తితో ముగించటం 

ఒక TIGO. సుగంధమయమైన గాలి ఆ పట్టణజీవితంలోని ఉత్తమవాసనలను ధ్వనింపచేస్తుంది. వాసనలంటే భావాలనీ 
అర్థం. 

ఈ ఇం|ద్రప్రస్థపురవర్లన తరువాతి కవులకావ్యాలలోని పురవర్లనలకు మార్గదర్శకం అయ్యేటట్టు నడిచింది. కావ్యంలో 
అష్టాదశవర్లనలుండటం లక్షణం. ఆ వర్ణనలో పురవర్లనం ఒకటి. కావ్యలక్షణవిశిష్టమైన ఇతిహాసాన్ని (కావ్యేతిహాసాన్ని) నన్నయ 
రచిస్తున్నాడు కాబట్టి ఈ పురవర్లనం కావ్యేతిహాసంలో కావ్యస్వభావాన్ని పెంచే ఒక రమణీయమైన అంశం. (సంపా.) 

వ. ఇట్టి యింద్రప్రస్థపురంబున నింద్రవిలాసంబుతో వ్యాసవాసుదేవానుమతుం డై ధర్మతనయుండు ధౌమ్యపురస్సర 
మహీసురప్రవరవేదఘోషంబులు, సకలజనాశీర్వాదనాదంబులు, మృదుమధుర మంగళ సంగీత రవంబులు, వివిధ 
తూర్యధ్వనులు నతిసమృద్ధంబులై యెసంగ వర్గచతుష్టయంబునుం బోని యనుజవర్గంబుతో శుభముహూర్తం 
బునం బురప్రవేశంబు సేసి సర్వప్రకృతిజనానురాగకరుం డయి. 80 

ప్రతిపదార్థం: ఇట్టి= ఇటువంటి; ఇంద్రప్రస్థ, పురంబునన్‌= ఇం|ద్రప్రస్థనగరంలో; ఇం|ద్ర, విలాసంబుతోన్‌= ఇంద్రునియొక్క 

విలాసంవంటి విలాసంతో; వ్యాస, వాసుదేవ+అనుముతుండు+ఐ= వ్యాసునితో, శ్రీకృష్ణునితో అనుమతి పొందినవాడై; 
ధర్మతనయుండు= ధర్మరాజు; ధౌమ్య, పురస్ఫర, మహీసుర, ప్రవర, వేదఘోషంబులు= ధౌమ్యుడు మొదలైన (బ్రాహ్మణ ్రేష్టుల 
యొక్క వేదధ్వనులూ; సకల, జన+ఆశీర్వాద, నాదంబులును= ప్రజలందరియొక్క ఆశీర్వాదశబ్దాలూ; మృదు, మధుర, 
మంగళ, సంగీత, రవంబులు= సున్నితాలూ, మనోహరాలూ, శుభంకరాలూ అయిన సంగీతనాదాలూ; వివిధ, తూర్య, 
ధ్వనులున్‌= అనేకవిధాలైన వాద్యధ్వనులూ; అతి, సమృద్దంబులు+ఐ= మిక్కిలి నిండినవై; ఎసంగన్‌= అతిశయించగా; వర్గ, 
చతుష్ట్రయంబునున్‌+పోని= ధర్మార్థకామమోక్షాలు అనే నాలుగుపురుషార్థాలనుపోలిన; అనుజ, వర్గంబుతోన్‌= తమ్ముల 


సమూహాంతో; పుర, (ప్రవేశంబు, చేసి= నగర (ప్రవేశం గావించి; సర్వ, (ప్రకృతి, జన+అనురాగ, కరుండు+అయి= సామాన్య 
జనులందరికీ సంతోషం కలిగించేవాడై. 


తాత్సర్యం: ఈవిధమైన ఇం(ద్రప్రస్థపురంలో దేవేం(ద్రునివలె విలాసంతో, వ్యాస, శ్రీకృష్ణుల అనుమతితో 
ధౌమ్యుడుమొదలైన (బ్రాహ్మణగ్రేష్టుల వేదధ్వనులు, సకలజనులఆశీర్వాదశబ్దాలు, మృదు, మధుర, శుభ, సంగీతనాదాలు, 
వివిధవాద్యధ్వనులు మిక్కిలి అతిశయించగా, నాలుగువిధాలైన పురుషార్థాలనుపోలిన నలుగురితమ్ములతో పుర(ప్రవేశం 
చేసి, ప్రజలందరికీ ఆనందం కలిగించేవాడై. 


చ. అనుజులు నల్వురుం దనకు నత్యనురాగమునన్‌ విధేయు లై 
తనరుచు నుండ వేదవిహితం బగు యజ్ఞమపోలె సర్వపా 
a 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 893 


వనశుభమూర్తి యై భువనవంద్యు(డు ధర్మపరుండు ధర్మనం 
దను(డు ధరాధిరాజ్యము ముదంబున( జేయుచునుండె( బేర్మితోన్‌. 81 


ప్రతిపదార్థం: అనుజులు= తమ్ములు; నల్వురున్‌= నలుగురూ; తనకున్‌; అతి+అనురాగమునన్‌= మిక్కిలి (ప్రేమతో; 
విధేయులు+ఐ= లొంగినవాళ్ళయి; తనరుచున్‌= ఒప్పుతూ; ఉండన్‌= ఉండగా; వేద, విహితంబు+అగు= వేదముచే విధింపబడిన 
దైన; యజ్ఞముపోలె; సర్వ, పావన, శుభమూర్తి+ఐ= సమస్తాన్ని పవిత్రం చేసే శుభకరమైన ఆకారం కలవాడై; భువన 
వంద్యు(డు =లోకాలచే నమస్కరించతగినవాడు; ధర్మపరుండు= ధర్మమే ప్రధానంగా కలవాడు; ధర్మనందను(డు= ధర్మరాజు; 
ధరా+అధిరాజ్యము= భూమండల పరిపాలనం; ముదంబునన్‌= సంతోషంతో; పేర్మితోన్‌= గొప్పతనంతో; చేయుచున్‌, 
ఉండెన్‌= చేస్తూ ఉన్నాడు. 


తాత్సర్యం: తమ్ములు నలుగురు ఎంతో (ప్రేమతో తనకు విధేయులై వెలుగుతుండగా, వేదం విధించిన యజ్ఞం 
వలె సమస్తాన్నీ పవిత్రం చేసే శుభకరమైన ఆకారం కలవాడై లోకాలచే నమస్కరించదగినవాడు, ధర్మమే ప్రధానంగా 
కలవాడు అయిన ధర్మరాజు సంతోషంతో గొప్పగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. 


విశేషం: అలం: ఉత్రేక్ష. రాజ్యపాలనాన్ని ధర్మరాజు పవిత్రమైన యజ్ఞంగా భావించాడు. నలువురు తమ్ములూ నలువురు 
బుల్సిక్కులు. 


సీ, అనఘు వేదాధ్యయనాసక్తు నారభ్య | మాణమహాధ్వరు మనుచరిత్రు 


సర్వవర్థాశ్రమసంరక్షణక్షము 1 సత్యసంధాను నజాతశత్రు 
భరతవంశోత్తము( బ్రభు ధర్మనందను | రాజుగా బడసి సురాజ యయ్యె 
వసుధ, యధిష్టానవతి యయ్యె మణి లక్షి । బంధుమంతం YANG బరమధర్య 


ఆ. మన్నరేంద్రునందు నాపూర్ణతరశర । దెందవాతపంబునందు[ బ్రీతి 
సమమ కా సమస్తజనులచిత్తంబు లా | నందరసభరంబు OWE WES. 82 


ప్రతిపదార్థం: అనఘున్‌= పాపంలేనివాడిని; వేద+ అధ్యయన+ఆసక్తున్‌= వేదాన్ని చదువుకోవటంలో ఆసక్తికలవాడిని; ఆరభ్యమాణ, 
మహా+అధ్వరున్‌= ఆరంభం కానున్న గొప్పయజ్ఞాలు కలవాడిని; మనుచరి(త్రున్‌= వైవస్వతమనువుయొక్క చరిిత్రవంటి 
చరిత్రకలవాడిని; సర్వ, వర్ణాశ్రమ, సంరక్షణ, క్షమున్‌= అన్నివర్ణాలను, ఆ(శ్రమాలను సంరక్షించటంలో సమర్జుడైనవాడిని; 
సత్యసంధానున్‌= ఆడితప్పనివాడిని, అజాతశత్రున్‌= పుట్టబడనిశత్రువులు కలవాడిని - అంటే శత్రువులు లేనివాడిని; 
భరతవంశ+ఉత్తమున్‌= భరతవంశంలో శ్రేష్టుడిని; ప్రభున్‌= ప్రభువైన; ధర్మనందనున్‌= ధర్మరాజును; రాజున్‌+కాన్‌= రాజుగా; 
పడసి= పొంది; వసుధ= భూమి, సురాజ అయ్యెన్‌= మంచిరాజు కలిగినది అయింది; మజి= అటుపై; లక్ష్మి; అధిష్టానవతి= 
ఆ(క్రమించుకొన్నభర్త కలది; అయ్యెన్‌= అయింది; ఆ+నర+ఇం॥ద్రు, అందున్‌= ఆ రాజులోన; ఆపూర్ణతర, శరత్‌+ఐందవ+ 
ఆతపంబునందున్‌= మిక్కిలి నిండైన శరత్కాలంలోని చం(ద్రసంబంధమైన కాంతిలోను; (ప్రీతి= (ప్రీత; సమమకా= సమానం 
కాగా; సమస్త, జనుల, చిత్తంబులు= అందరు (ప్రజల మనస్సులు; ఆనందరస, భరంబున్‌= సంతోషాతిశయాన్ని; ఒందన్‌= 
కలిగేటట్లు; తాల్ఫెన్‌= ధరించాయి. 


894 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పుణ్యాత్ముడు, వేదాన్ని చదువుకోవటంలో ఆసక్తి కలవాడు, గొప్పయజ్ఞాలు (ప్రారంభించేవాడు, మనువువంటి 
ధార్మికమైన నడవడి కలవాడు, అన్నివర్ణాలను ఆశ్రమాలను రక్షించే సమర్థత కలవాడు, ఆడ తప్పనివాడు, శత్రువులు 
లేనివాడు, భరతవంశశ్రేష్టుడు అయిన ధర్మరాజును రాజుగా పొంది- భూమండలం మంచిరాజును కలది అయింది. 
లక్ష్మీ స్థిరమైన భర్త కలది అయింది. ధర్మం మంచి బంధువు కలది అయింది. జనులు శరత్కాలపూర్ల్ణచం[ద్రుని 
వెన్నెల్లోను, ఆ ధర్మరాజులో సమానమైన ప్రీతికలవాళ్ళయి సంతోషిస్తూ ఉన్నారు. 


విశేషం: వర్ణాలు నాలుగు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. ఆ(శ్రమాలు నాలుగు - (బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, 
సన్న్యాసాలు. అలం: (ప్రహర్షణం, తుల్యయోగిత. పై పద్యంలో వర్లించిన వన్నీ ధీరోదాత్తనాయకలక్షణాలె. 
క. _ధరణిప్రజ ధర్మసుతు సు | స్థిరనిర్మలధర్మచరిత( జేసి Wan త 

స్మరపరరాష్ట్రవిబాధల( 1 బొరయక సంతతసమృద్ధిం బొందె విభూతిన్‌. 83 


ప్రతిపదార్థం: ధరణిప్రజ= భూమిమీదిజనులు; ధర్మసుతు, సుస్థిర, నిర్మల, ధర్మ, చరితన్‌+చేసి= ధర్మరాజుయొక్క మిక్కిలి 
స్థిరమై, స్వచ్చమైన ధర్మం గల నడవడితో; రుజా, తస్కర, పరరాష్ట్ర, విబాధలన్‌= రోగాలవలన, దొంగలవలన, శృత్రుదేశాలవలన 
విశేషమైన బాధలు; పొరయక= పొందక, విభూతిన్‌= ఐశ్యర్యంతో; సంతత, సమృద్దిన్‌= ఎడతెగని సంపూర్ణతను; పొందెన్‌= 
పొందారు. 


తాత్సర్యం: ధర్మరాజు మిక్కిలి స్థిరమైన స్వచ్చమైన ధర్మ(ప్రవర్తన కలవాడుకావటంచేత ప్రజలు రోగాలవలన, 
దొంగలవలన, శృత్రుదేశాలవలన బాధలు లేక ఎడతెగని సంపదలు సమృద్దిగా పొందారు. 


క. తనరిరి తద్దేశంబున | ననవరతము యజనయాజనాధ్యయనాధ్యా 
పనదానములు' బ్రతిగ్రహ | మును నను షట్కర్మములను భూసురవంశ్యుల్‌. 84 


ప్రతిపదార్థం: భూసుర, ముఖ్యుల్‌= ఉత్తములైన బ్రాహ్మణులు, తత్‌+దేశంబునన్‌= ఆ దేశంలో; అనవరతము= ఎల్లప్పుడు; 
యజన, యాజన+అధ్యయన+అధ్యాపన, దానములున్‌= యజ్ఞం చేయటం, చేయించటం, వేదం చదివించటం, దానం 
చేయటం; (ప్రతిగ్రహమును= దానం పుచ్చుకోవటం; అను; షట్‌+కర్మములను= ఆరుకర్మ(ము)లచేత; తనరిరి= ఒప్పారు. 


తాత్సర్యం: ఆ దేశంలోని బ్రాహ్మణోత్తములు యజ్ఞంచేయటం, చేయించటం, వేదం చదవటం, చదివించటం, 
దానం చేయటం, పుచ్చుకోవటం అనే ఆరుకర్మలను ఎల్లప్పుడూ ఆచరిస్తూ ఉన్నారు. 


క పంబి యజనాధ్యయన దా । నంబుల వర్తిలై బ్రాహ్మణప్రియ మయి ధ 


ర్యం బయి క్షత్రియవైశ్యకు | లం బవిరతపుణ్యకర్మలాలస మగుచున్‌. 85 


ప్రతిపదార్థం: క్షత్రియ, వైశ్య, కులంబు; పంబి= వృద్ది పొంది; బ్రాహ్మణ, ప్రియము+అయి= (బ్రాహ్మణులు ఇష్టమైన వాళ్ళుగా 
కలదై; ధర్మ్య్యంబు+అయి= ధర్మంనుండి తొలగనిదై; అవిరత, పుణ్యకర్య, లాలసము+అగుచున్‌= ఎడతెగని పుణ్యకార్యాల్లో 
ప్రీతి కలది అవుతూ; యజన+అధ్యయన, దానంబులన్‌= యజ్ఞం చేయటంలోను; వేదం చదవటంలోను, దానం చేయటంలోను; 
వర్తిల్లెన్‌= ఉన్నది. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 895 


తాత్సర్యం: క్షత్రియులు, వైశ్యులు వృద్దిపొంది, బ్రాహ్మణభక్తి గలవారై, ధర్మమార్గం తప్పక, ఎల్లప్పుడు పుణ్యకార్యాల్లో 
పీతి కలిగి, యజ్ఞాలు చేస్తూ, వేదాలు చదువుతూ, దానాలు చేస్తూ జీవిస్తూ ఉన్నారు. 
క,  పరమద్విజశుశ్రూషా । పరు లయి శూద్రాదు లవని( బరగిరి ధర్మ 

స్థెరమతు లయి ధర్మజు ధర్మరాజ్య మభివృద్ది( బొందె మహిమాన్విత మై. 86 
ప్రతిపదార్థం: శూ(ద్ర+ఆదులు= శూద్రులు మొదలైనవాళ్ళు; పరమ, ద్విజ, శుశ్రూషా, పరులు+అయి= కేవలం (బ్రాహ్మణులకు 
సేవచేయటంలో మిక్కిలి కోరిక కలవాళ్ళయి; ధర్మ స్థిర, మతులు+అయి= ధర్మంమీద నిలకడ గల బుద్దిగలవాళ్ళయి; 
పరగిరి= ప్రవర్తిల్హారు; ధర్మజు, ధర్మరాజ్యము; మహిమ+అన్వితము+ఐ= గొప్పతనంతో కూడినదై; అభివృద్దిన్‌, పొందెన్‌= 
అభివృద్ది పొందింది. 
తాత్సర్యం: శూద్రులు మొదలైనవాళ్ళు కేవలం (బ్రాహ్మణులకు సేవచేయటంలో ఎంతో ఆసక్తి కలవాళ్ళయి; ధర్మం 
మీద స్థిరమైన బుద్దికలవాళ్ళయి నడుచుకొన్నారు. ధర్మజుని ధర్మరాజ్యం గొప్పగా అభివృద్ది పొందింది. 


విశేషం: రాజధానిలోనే కాక రాజ్యమంతటాకూడా చాతుర్వర్ల్యప్రజలు వర్ణాశ్రమధర్మాలతో ధర్మం తప్పక (బ్రాహ్మణభక్తితో 
వర్ణిల్లుతున్నారని చెప్పి, 'యథా రాజా తథా (ప్రజా అనే సూక్తి సార్ధకమైనట్లు ధ్వనింపచేశాడు నన్నయ. 
20౧ = థి = Ta] 


వ. అంత. 87 
తాత్సర్యం: అట్లా ఉండగా. 
క, Omah వచ్చు; దద్వచ 1 నారంభుల రగు(డు మీరి లని Seda మహో 

దారు(డు వారల వీడ్మొని | నారాయణు( KONG దత్‌క్షణమ తనపురికిన్‌. 88 


ప్రతిపదార్థం: నారదు(డు; వచ్చున్‌= వస్తాడు; మీరలు; తల్‌+వచన+ఆరంభులరు= అతనిమాటప్రకారం చేసేవాళ్ళు; 
అగు(డు, అని= కండి అని; కణపి= బోధించి; మహా+ఉదారు(డు= మిక్కిలి గొప్పవాడు; నారాయణు(డు= శ్రీకృష్ణుడు; 
వారలన్‌; వీడ్కొని= వీడి; తత్‌+క్షణము+అ= వెంటనే; తన, పురికిన్‌= తననగరానికి - ద్వారకానగరానికి; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: 'మీ దగ్గరకు నారదుడు వస్తాడు. అతడు చెప్పిన విధంగా మీరు నడచుకోండి' అని పాండవులకు చెప్పి 
మహాత్ముడైన శ్రీకృష్ణుడు వెంటనే ద్వారకానగరానికి వెళ్ళాడు. 


వ. పాండవులును పరాక్రమ, ప్రణయ, వశీకృతాఖిలరాజన్యు లయి సుఖం బుండు నంత నొక్కనా(డు. 89 


ప్రతిపదార్థం: పాండవులును; పరాక్రమ, ప్రణయ, వశీకృత+అఖిల, రాజన్యులు+అయి= పరా(క్రమంచేత, స్నేహంచేత 
స్వాధీనులుగా చేసికొనబడిన ఎల్లరాజులు కలవాళ్ళయి - అనగా పరా(క్రమంచేత, స్నేహంచేత రాజులందరినీ తమవశం 
చేసికొని; సుఖంబు+ఉండు; అంతన్‌= సుఖంగా ఉండగా; ఒక్కనా(డు. 


తాత్సర్యం: పాండవులు తమపరా(క్రమంతో, స్నేహంతో రాజులందరినీ తమ వశం చేసికొని సుఖంగా ఉండగా, 
ఒకనాడు. 


896 శ్రీమదాంధ్ర మహాభారతము 


నారదు(డు పాండవులపాలికి వచ్చుట (సం. 1-200-8) 
తరలము. 


ప్రవిమలాగమతత్త్వవేది తహఃప్రభాసి జగత్తయీ 

శివకరుండు హితోపదేశము DADAN గడువేడ్మతో 

దివిజవంద్యు(డు ప్రీతితో( జనుదెంచె నారదు( డంబుజో 

ద్దవతనూజు(డు భానుతేజు(డు పాండవేయులపాలికిన్‌. 90 
ప్రతిపదార్థం: (ప్రవిమల+ఆగమ, తత్త, వేది= పరిశుద్దములైన వేదాలయొక్క తత్త్యాన్ని తెలిసినవాడు; తపః, (ప్రభాసి= 
తపస్సుచే ప్రకాశించేవాడు; జగత్‌+(త్రయీ, శివకరుండు= లోకాలు మూడిటికీ మేలుచేసేవాడు; దివిజ, వంద్యు(డు= దేవతలచే 
పూజింపదగినవాడు; భాను, తేజు(డు= సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడు; అంబుజ+ఉద్భవ, తనూజు(డు= 
పద్మంనుండి పుట్టిన (బ్రహ్మదేవుని కుమారుడు; నారదు(డు; హిత+ఉపదేశము= మంచి ఉపదేశం; చేయణగాన్‌= చేయటానికి; 
కడు, వేడ్కతోన్‌= మిక్కిలి సంతోషంతో; పాండవేయుల, పాలికిన్‌= పాండవులదగ్గరకు; ప్రీతితోన్‌= (ప్రేమతో; చనుదెంచెన్‌. 
తాత్సర్యం: పవి(త్రాలైన వేదాలతత్త్యం తెలిసినవాడు, తపస్సుచేత ప్రకాశించేవాడు, ముల్లోకాలకు శుభం చేకూర్చేవాడు, 
దేవతలచేత పూబించదగినవాడు, సూర్యునితో సమానమైన తేజస్సు గలవాడు, (బ్రహ్మదేవుని పుత్రుడు అయిన 
నారదుడు హితాన్ని ఉపదేశించటానికి మిక్కిలి సంతోషంతో పాండవుల దగ్గరకు వచ్చాడు. 
మానిని 

తమ్ములు దానును ధర్మతనూజు(డు తత్‌క్షణసంభ్బతసంభ్రము డై 

యమ్మునినాథవరేణ్యునకున్‌ వినయమ్మున మొక్కి సమున్నతపీ 

రఠమ్మున నుంచి యథావిధి పూజ లొడంబడ( జేసి మునీశ్వర నె 

య్యమ్మున నీ విట వచ్చుట(జేసి కృతార్థుల మైతిమి యిందబిమున్‌. 91 
ప్రతిపదార్థం: ధర్మతనూజు(డు= ధర్మరాజు; తమ్ములున్‌= తమ్ముళ్లూ; తానును= తానూ; తత్‌+క్షణ, సంభృత, 
సంభ్రము(డు+ఐ= ఆ క్షణంలో చక్కగా భరింపబడిన ఆదరం కలవాడై; ఆ+ముని, నాథ, వరేణ్యునకున్‌= ఈ బుషిశ్రేష్టు 
డైన నారదునకు; వినయమ్మునన్‌= వినయంతో; మొక్కి= నమస్కరించి; సమున్నత, పీఠమ్మునన్‌= మిక్కిలి ఎత్తెన పీఠంపై; 
ఉంచి= కూర్చుండబెట్టి; యథావిధి= శాస్త్రవిధిగా; పూజలు= పూజలు; ఒడంబడన్‌= అంగీకరించేటట్టు; చేసి; ముని+ఈశృర= 


మునిశ్రేష్టా!; నెయ్యమ్మునన్‌= స్నేహంతో; నీవు; ఇటన్‌= ఇచ్చటకు; వచ్చుటన్‌+చేసి= రావటంవలన; ఇందణుమున్‌= ఇంతమందిమి; 
కృతార్థులము+ ఐతిమి= ఈడేరిన కోరిక కలవారమయ్యాము. 


తాత్సర్యం: ధర్మరాజు తమ్ములతో కూడ అమితమైన ఆదరభావంతో ఈ బుుషికశ్రేష్టుడైన నారదునికి వినయంగా 
మొక్కి, మిక్కిలి ఎత్తెన పీఠంమీద కూర్చుండబెట్టి, యథావిధిగా పూజలు చేసి, “మునీశ్వరా! మీరు స్నేహంతో 
ఇక్కడికి రావటంవలన మేమంతా కృతార్థులం అయ్యాం” అన్నాడు. 


విశేషం: వృత్తలక్షణానికి చూడు. ఆది. 4.20 విశేషం. మానినీవృత్తాన్ని నన్నయ ఆదిపర్వంలో రెండుసార్డు, తిక్కన bos 
రెండుసార్లు వాడారు. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 897 


వ. _“మాపుణ్యంబునంజేసి భవద్దర్శ్యనంబు సంభవించె' నని పరమప్రీతిహృదయులై పలికి, పరమభక్తిం బాంచాలి మొక్కించి 
యున్నంత, నందటి నాశీర్వచనంబుల నభినందించి వారల కుశలం బడిగి నారదుండు ద్రౌపదిం బోవం బనిచి, 
వా రేవురకు నేకాంతంబున ని ట్లనియె. 92 


ప్రతిపదార్థం: మా, పుణ్యంబునన్‌+చేసి= మా పుణ్యంవలన; భవత్‌+దర్శ్భనంబు= మీ దర్శనం; సంభవించెన్‌= కలిగింది; 
అని= అని; పరమ, ప్రీత, హృదయులు+ఐ= మిక్కిలి సంతోషించిన హృదయం కలవాళ్ళయి; పలికి; పరమ, భక్తిన్‌= 
మహాభక్తితో; పాంచాలిన్‌= (ద్రౌపదిని; (యొక్కించి; ఉన్నంతన్‌= ఉండునంతలో; అందజన్‌= అందరిని; ఆశీర్వచనంబులన్‌= 
దీవెనలతో; అభినందించి= కొనియాడి; వారల, కుశలంబు+అడిగి; నారదుండు; (ద్రౌపది, పోవన్‌+పనిచి= వెళ్ళవలసిందని 
ఆజ్ఞాపించి; వారు+ఏవురకున్‌= పాండవులైదుగురికి; ఏకాంతంబునన్‌= రహస్యంగా; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: 'మా పుణ్యంవలన మీ దర్శనం మాకు లభించింది” అని పాండవులు మిక్కిలి సంతోషంతో పలికి, 
మహాభక్తితో ద్రౌపదిచేత ఆ మహర్షికి మొక్కించాడు. నారదమహర్షి అందరినీ ఆశీర్వదించి, కొనియాడి, కుశల 
మడిగి, (ద్రౌపదిని పొమ్మని పాండవులైదుగురితో రహస్యంగా ఇట్టా అన్నాడు. 


సీ, సర్వధర్మజ్ఞుల రుర్వీశపూజ్యుల 1 రన్యోన్యనిత్యసౌహార్హయుతుల 
రగణితగుణయుక్తి( బొగడంగం దగువార 1 లిట్టి మీ కేవుర కిపుడు ద్రుపద 
సుత యొక్కతియ ధర్మమతి ధర్మపత్ని యై । నది; యీక్రమంబు లోకాగమంబు 
లందు విరుద్ధ; మీసుందరికారణం । బున మీకు విప్రీతి పుట్టకుండ 


ఆ. నుండవలయు( బ్రియసహ్వోదరుల్‌ దొల్లి సుం 1 దోపసుందు లొక్మ్శయువతి కడరి 
DRON యసురవీరులు దమలోన( । బొడిచి మృత్యునిలయమునకు( జనిరి. 93 


ప్రతిపదార్థం: సర్వ, ధర్మజ్ఞులరు= అన్నిధర్మాలు తెలిసినవాళ్ళు; ఉర్సీ+ ఈశ, పూజ్యూలరు= రాజులచే పూజింపతగినవాళ్ళు; 
అన్యోన్య నిత్య, సౌహార్హ్తయుతులరు= పరస్పరం శాశ్యతమైన స్నేహంతో కూడినవాళ్ళు; అగణిత, గుణ, యుక్తిన్‌= లెక్కలేనన్ని 
గుణాల కూడికచే; పొగడంగన్‌= కొనియాడ; తగు= తగిన, వారలు= వాళ్ళు; ఇట్టి, మీకున్‌= ఇటువంటి మీకు; ఏవురకున్‌= 
ఐదుగురికి; ఇపుడు, (ద్రుపద, సుత= ద్రుపదరాజుకూతురు; ఒక్కతియ= ఒక్కతియే; ధర్మమతిన్‌= ధర్మబుద్దితో; ధర్మ 
పల్ని= ఇల్లాలు, ఐనది, ఈ (క్రమంబు= ఈ పద్దతి; లోక+ఆగమంబుల+అందున్‌= లోకంలో, శాస్త్రంలో; విరుద్దము= 
పొసగనట్టిది; ఈ, సుందరి= ఈ అందగత్తె; కారణంబునన్‌= కారణంగా; విప్రీతి= విరోధం; పుట్టకుండన్‌= కలుగకుండా; 
ఉండవలయునన్‌; తొల్లి= పూర్వం; అసుర, వీరులు= రాక్షసవీరులు; (ప్రియ, సహోదరుల్‌= (ప్రేమగల అన్నదమ్ములు; సుంద+ 
ఉపసుందులు= సుందుడు, ఉపసుందుడు; ఒక్క, యువతికిన్‌= ఒక్కస్తీకోసం; అడరి= అతిశయించి; తమలోనన్‌= తమలో 
తాము; వి(గ్రహించి= కలహించి; పొడిచి= కొట్టుకొని; మృత్యు, నిలయమునకున్‌= యమునిఇంటికి; చనిరి= వెళ్ళారు. 
(మరణించారు.) 


తాత్సర్యం: మీరు అన్నిధర్మాలు తెలిసినవాళ్ళు. రాజులచే పూజింపదగినవాళ్ళు. ఒకరిపై ఒకరు శాశ్వతష్నేహం 
కలవాళ్ళు. లెక్కలేనన్ని మంచిగుణాలు కలవాళ్ళు. కొనియాడదగిన వాళ్ళు. ఇట్లాంటి మీ అయిదుగురికి ఇప్పుడు 
ద్రౌపది ఒక్కతే భార్య అయింది. ఈ పద్దతి లోకవిరుద్దం, శాస్త్రవిరుద్దం. ఈ అందగత్తె కారణంగా మీలో మీకు 


898 శ్రీమదాంధ్ర మహాభారతము 


విరోధం పుట్టకూడదు. పూర్వం (ప్రేమగల అన్నదమ్ములు, సుందోపసుందులు అనే రాక్షసవీరులు, ఒక RS KO 
కలహించి కొట్టుకొని మృతిచెందారు. 


క, అనిన నది యెట్టు లని యమ | తనయుడు గడువేడ్కతోడ( ద నృడిగిన నా 
తనికి దదీయానుజులకు | నినసన్నిభు( డమ్మునీంద్రుC డి ట్లని SH. 94 


ప్రతిపదార్థం: అనినన్‌= అని నారదుడు చెప్పగా; అది, ఎట్టుల+అని= అది ఏ విధంగా అని; యమ, తనయు(డు= యముని 
కుమారుడైన ధర్మరాజు; కడున్‌= మిక్కిలి; వేడ్కతోడన్‌= కుతూహలంతో; తన్నున్‌+అడిగినన్‌= తనను అడిగినంతనే; 
అతనికిన్‌= ఆ ధర్మరాజుకు; తదీయ, అనుజులకున్‌= అతని తమ్ములకు; ఇన, సన్నిభు(డు= సూర్యునితో సమానమైనవాడు; 
ఆ+ మునిం(ద్రుడు= ఆ మునిశ్రేష్ణుడైన నారదుడు; ఇట్టు+అని, చెప్పెన్‌= ఈ విధంగా అని చెప్పాడు. 


తాత్సర్యం: అని నారదుడు చెప్పగా ధర్మరాజు మిక్కిలి కుతూహలంతో అది ఎట్లని అడుగగా, అతనికి, అతని 
తమ్ములకు సూర్యసమానుడైన నారదమునీం|ద్రుడు ఇట్లా చెప్పాడు. 


సుందోపసుందోపాఖ్యానము (సం.1-201-1) 


వ. తొల్లి దితిపుత్తుండైన హిరణ్యకశిపువంశంబున నికుంభుం డనువానికి సుందోపసుందు లన నిద్దబుగొడుకులు 
పుట్టి నియతాత్ములయి తపంబునన కాని సర్వంబునుం బడయంగా దని యేకనిశ్చయులై, వింధ్యాచలంబున 
కరిగి నిగ్భహీతేంద్రియు లై నిదాఘకాలం బెల్ల బంచాగ్నిమధ్యంబున నిలిచి, వానకాలంబును శీతకాలంబును 
జలాశయంబుల వసియించి, మటియు వాయుభక్షులు నేకపాదస్థితులు నూర్హ్వబాహులు నధోముఖులును నై 
పెద్దకాలంబు తపంబు సేసిన. 95 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; దితి, పుత్రుండు+ఐన= దితియొక్క కుమారుడైన; హిరణ్యకశిపు= హిరణ్యకశిపుని; వంశంబున= 
వంశంలో; నికుంభుండు= నికుంభుడు; అను వానికిన్‌= అనేపేరుగల వానికి; సుంద+ఉపసుందులు= సుందుడు, ఉపసుందుడు; 
అనన్‌= అనగా; ఇద్దణు, కొడుకులు, పుట్టి= ఇరువురు కొడుకులు కలిగి; నియత+ఆత్ములు+అయి= నిగ్రహించబడిన 
మనస్సు కలవారై; తపంబునన, కాని= తపముచేత తప్ప; సర్వంబునున్‌= అంతా; పడయన్‌+కాదు+అని= పొందటం 
సాధ్యపడదని; ఏక, నిశ్చయులు+ఐ= ఒకే నిర్ణయంకలవాళ్ళయి; వింధ్య+అచలంబునకున్‌= వింధ్యపర్వ తానికి; అరిగి= వెళ్ళి; 
నిగృహీత+ఇం(ద్రియులు+ఐ= అదుపులో పెట్టబడిన ఇంద్రియాలు కలవాళ్ళయి; నిదాఘకాలంబు+ఎల్లన్‌= ఎండకాలమంతా; 
పంచ+లఅగ్ని, మధ్యంబునన్‌= అయిదుఅగ్నులమధ్య; నిలిచి=నిల్చుకొని; వాన, కాలంబును= వర్షాకాలం; శీత, కాలంబును= 
చలికాలముకూడా; జల+ఆశయంబులన్‌= నీటి మడుగులలో; వసియించి= ఉండి; మణియున్‌= ఇంకా; వాయు, భక్షులున్‌= 
గాలిని తిన్నవాళ్ళు; ఏక, పాద, స్టితులున్‌= ఒంటికాలిమీద నిలబడేవాళ్ళు; tah, బాహులును= మీదికి ఎత్తిన చేతులు 
కలవాళ్ళూ; అధో, ముఖులును= వంచినముఖాలు కలవాళ్ళూ; 59; పెద్ద, కాలంబు= చాలాకాలం; తపంబు, చేసినన్‌= తపస్సు 


గావింపగా. 


తాత్సర్యం: పూర్వం దితి కుమారుడైన హిరణ్యకశిపునివంశంలో నికుంభుడు అనే వానికి సుందోపసుందులనే 
ఇద్దరు కుమారులు జన్మించారు. వాళ్ళు నిగ్రహంతో కూడిన మనస్సు కలవాళ్ళయి తపస్సుచే తప్ప సర్వాన్ని 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 899 
పొందటం సాధ్యం కాదని ఒకే నిర్ణయం కలవాళ్ళయి, వింధ్యపర్వతానికి వెళ్ళారు. ఇంద్రియాలను అదుపులో 


ఉంచుకొని, వేసవికాలం అయిదుఅగ్నులమధ్య; వర్గాకాలంలో, చలికాలంలో నీటిమడుగులలో ఉండి, గాలిని భక్షిస్తూ, 
ఒంటికాలిమీద నిలబడి, చేతులు పైకెత్తి తలలు వంచి చాలాకాలం తపస్సు చేయగా. 


విశేషం: పంచాగ్నులు - పూర్వాగ్ని, దక్షిణాగ్ని, SIYA, ఉత్తరాగ్ని, సూర్యుడు. (నాల్లుదిక్కుల్లో అగ్ని-పైనసూర్యుడు) 


సీ, డవారిదారుణతపోవహ్నాదాహంబున | వింధ్యాద్రిదరుల నావిర్ణవించి, 
యత్యుచ్చ మయి ధూమ మాకాశమెల్లను 1 గప్పెన, నమరులు గరము వెటిచి, 
రత్నంబులను వధూరత్నంబులను జేసి | తత్తపోవిఘ్మవిధాననిరతు 
లయి ప్రబోధింపంగ నలవిగాకున్న(, దో । యజుగర్జుపాలికి నరిగి యసుర 


ఆ. నవరులతపము( జెబుపవలయు నావుడుం గమ 1 లాసనుండు త్రీభువనార్జితుండు 

సురహితంబుపొంటె సుందోపసుందుల | కడకు వచ్చె వరము కరుణ Oct. 96 
ప్రతిపదార్థం: వారి, దారుణ, తపస్‌+వహ్ని, దాహంబునన్‌= ఆ సుందోపసుందులయొక్క భయంకరమైన తపస్సు అనే 
అగ్నియొక్క కాల్చటంచేత; వంధ్య+అ ది, దరులన్‌= వంధ్యపర్యతంయొక్క గుహలలో; ధూమము= పాగ; ఆవిర్భవించి= పుట్టి, 
అతి+ఉచ్చము+ అయి= మిక్కిలిగా పైకి వ్యాపించినదై; ఆకాశము+ఎల్లను= ఆకాశంఅంతా; కప్పినన్‌= కప్పివేయగా; అమరులు= 
దేవతలు; కరము= మిక్కిలి; వెణచి= భయపడి; రత్నములను= రత్నాలచేతా; వధూ, రత్నంబులను+చేసి= ఉత్తమ(స్తీలచేతా; 
తత్‌+తపస్‌+విఘ్న, విధాన, నిరతులు+అయి= వారితపస్సుకు ఆటంకం కలిగించటంలో మిక్కుటమైన కోరికగలవాళ్ళయి; 
ప్రబోధింపంగన్‌= మేలుకొలుపటానికి; అలవి, కాకున్నన్‌= సాధ్యం కాకపోగా; Sade, గర్ఫు, పాలికిన్‌= (బ్రహ్మదేవునిదగ్గరకు; 
అరిగి= వెళ్ళి; అసుర, వరుల, తపమున్‌= రాక్షసశ్రేష్ణులైన ఆ సుందోపసుందులతపస్సును; చెణుపవలయున్‌, నావుడున్‌= 
చెడగొట్టాలని అనగా; తైభువన+అర్బితుండు= ముల్లోకాలచే పూజింపబడినవాడు; కమల+ఆసనుండు= పద్మాన్ని పీఠంగా 
కల (బ్రహ్మదేవుడు; సుర, హితంబు, పొంటెన్‌= దేవతలకు మేలు చేయటంకోసం; కరుణన్‌= దయతో; వరము= వరాన్ని; 
ఈగన్‌= ఇవ్వటానికి; సుంద+ఉపసుందుల, కడకున్‌; వచ్చెన్‌= సుందోపసుందుల దగ్గరకు వచ్చాడు. 


తాత్సర్యం: వాళ్ళ భయంకరమైన తపస్సు అనే అగ్ని కాల్చటంచేత వింధ్యపర్వతగుహలలో పొగ పుట్టి, ఎంతో 
పైకెగసి, ఆకాశం అంతా కప్పగా, దేవతలు భయపడ్డారు. రత్నాలచేత, అందమైన (స్తీలచేతా వాళ్ళతపస్సుకు విఘ్నం 
కలిగించా లని ప్రయత్నించారు. విఫలులయి (బ్రహ్మదేవునిదగ్గరకు వెళ్ళి, ఆ రాక్షసులతపస్సు చెడగొట్టాలని అనగా 
- ముల్లోకాలచే పూజింపబడినవాడు, పద్మం పీఠంగా కలవాడు అయిన ఆ (బ్రహ్మదేవుడు దేవతలకు మేలు చేయా 
లని, దయతో వరం ఇవ్వటానికి సుందోపసుందుల దగ్గరకు వచ్చాడు. 


వ. ఇట్లు పితామహుండు సుందోపసుందులతపంబునకు మెచ్చి సన్నిహితుం kan 'మీ కిష్టం బైన వరం బిచ్చెద 
వే(డుం' డనిన వారలు వారిజాసనునకు ముకుళితకరకమలు లయి “దేవా! మాయిష్టంబు దయసేయ మీ కిష్టం 
బేని, మాకు గామరూపత్వంబును గామగమనత్వంబును సకలమాయావిత్వంబును నన్యులచేత నవధ్యత్వంబును 
నమరత్వంబునుం బ్రసాదింపుంి డనిన. 97 


900 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; పితామహుండు= (బ్రహ్మదేవుడు; సుంద+ఉపసుందుల= సుందుని, ఉపసుందుని; 
తపంబునకున్‌= తపస్సుకు; మెచ్చి= పొగడి; సన్నిహితుండు+అయి= ఎదుట నిలిచినవాడై; మీకున్‌+ఇష్టంబు+ఐన= మీకు 
ఇష్టమైన; వరంబు= వరాన్ని; ఇచ్చెదన్‌= ఇస్తాను; వేడుండు= వేడుకొనండి; అనినన్‌= అని అనగా; వారలు= వాళ్లు; 
వారిజ+ఆసనునకున్‌= నీటినుండి పుట్టినపద్మాన్ని పీఠంగా గల ఆ (బ్రహ్మదేవునికి; ముకుళిత, కర, కమలులు+అయి= 
ముడిచిన కమలాలవంటిచేతులు కలవాళ్ళయి; దేవా!= (ప్రభూ! మా; ఇష్టంబు= మాకోరిక; దయ, చేయన్‌= అను(గ్రహించటానికి; 
మీకు+ఇష్టంబు, ఏనిన్‌ = మీకు ఇష్టమైతే; మాకున్‌= మా ఇరువురికి; కామరూపత్యంబును= కోరినరూపాన్ని కలిగి ఉండటాన్ని; 
కామగమనత్వంబును= కోరిన విధంగా వెళ్ళగలగటాన్ని; సకల, మాయావిత్వంబును= అన్నిమాయలు కలిగిఉండటాన్ని; 
అన్యులచేతన్‌= ఇతరులచేత; అవధ్యత్వంబునున్‌= చంపబడకుండటాన్ని; అమరత్వంబునున్‌= చావులేకుండటాన్ని; (ప్రసాదిం 
పుండు= అనుగ్రహించండి; అనినన్‌= అని కోరగా. 


తాత్సర్యం: ఈ విధంగా (బ్రహ్మదేవుడు సుందోపసుందులతపస్సుకు మెచ్చి; వాళ్ళకు (ప్రత్యక్షమై, 'మీకు ఇష్టమైన 
వరం ఇస్తాను. వేడండి” అనగా వాళ్ళు చేతులు జోడించి, “మా కోర్కె తీర్చటానికి మీకు ఇష్టం ఉన్నట్లయితే, 
కోరినరూపం కలిగి ఉండటాన్ని, కోరిన విధంగా వెళ్ళగలగటాన్ని, అన్ని మాయలు కలిగి ఉండటాన్ని, ఇతరులచేత 
చావు లేకుండటాన్ని, అసలు చావే లేకుండటాన్ని అను(గహించంి” డని కోరారు. 


ఆ. కమలభవు(డు వారి కమరత్వ మొక్కటి 1 దక్క గోర్ములెల్ల నక్కజముగ 

గరుణ నిచ్చె, నిట్లు సరసిజగర్టుచే | వరము వడసి యసురవరులు పెటిగి. 98 
ప్రతిపదార్థం: కమలభవు(డు= పద్మంనుండి పుట్టినవాడు - (బ్రహ్మ; వారికిన్‌= ఆ ఇద్దరికీ; అమరత్వము= చావులేకుండటం; 
ఒక్కటి, తక్కన్‌= ఒకటి తప్ప; కోర్కులు+ఎల్లన్‌= కోరికలు అన్నింటినీ; అక్కజముగన్‌= ఆశ్చర్యకరంగా; కరుణన్‌= దయతో; 
ఇచ్చెన్‌= ఇచ్చాడు; ఇట్ల్టు=-ఈ విధంగా; సరసిజ, గర్భుచేన్‌= సరస్సునుంచి పుట్టినపద్మం పుట్టుకస్త్థానంగా కలవాడైన (బ్రహ్మదేవునిచే; 
వరము; పడసి= వరాన్ని పొంది; అసుర, వరులు= రాక్షస శ్రేష్టులైన సుందోపసుందులు; పెతిగి= విజృంభించి. 
తాత్సర్యం: (బ్రహ్మదేవుడు వాళ్ళకు చావు లేకుండటం'” అనే వరం ఒక్కటి తప్ప తక్కినవాటినన్నింటిని దయతో 
అనుగ్రహించాడు. ఈ విధంగా వాళ్ళు (బ్రహ్మవలన వరాలు పొంది చెలరేగి. 


క, అనుపమరాజ్యవిభూతిం | WOO జగద్విజయకాంక్ష దైత్యులకు ముదం 
బొనర(గ నకాలకౌముది | యను నుత్సవ మొప్ప జేసి రగణితబలు లై, 99 
ప్రతిపదార్థం: అనుపమ, రాజ్య విభూతిన్‌= సాటిలేని రాజ్యవైభవంతో; తనరి= ఒప్పి; జగత్‌+విజయకాంక్షన్‌= లోకాన్ని 


జయించాలనే కోరికచేత, దైత్యులకున్‌= రాక్షసులకు; ముదంబు= సంతోషం; ఒనరయగన్‌= కలిగేటట్టు; అకాలకౌముది; అను 
ఉత్సవము; అగణిత, బలులు+ఐ= లెక్కలేనంతబలం కలవాళ్ళయి; ఒప్పన్‌; చేసిరి. 


తాత్సర్యం: సాటిలేని రాజ్యవైభవంతో వెలిగి, లోకాన్ని జయించాలనే కోరికతో, రాక్షసులకు ఆనందం కలిగించేటట్టు 
అకాలకౌముది అవనే ఉత్సవాన్ని, లెక్కింప సాధ్యం కానంత బలం కలవాళ్ళయి చేసిరు. 


విశేషం: కౌముది అనే ఉత్సవాన్ని ఆశ్వయుజపాౌర్లమినాడు లేదా కార్తికపౌర్లమినాడు జరుపుతారు. ప్రజలంతా ఈ ఉత్సవంతో 
సంతోషిస్తారు. సుందోపసుందులు దీనిని ఇతరకాలంలో చేయటంవలన ఇది 'అకాలకౌముదిఉత్సవం'. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 901 


క సురగరుడోరగకిన్నర | పురములు వడి జూటికొనుచు భూలోకమునం 
బరంగిన రాజర్షి మహీ | సురవరులకు బాధసేయుచును గర్వమునన్‌. 100 


ప్రతిపదార్థం: గర్వమునన్‌= గర్వంతో; సుర, గరుడ+జఉరగ, కిన్నర, పురములు= దేవతల, గరుడుల, ఉరగుల, కిన్నరుల 
నగరాలు; వడిన్‌= వేగమే; చూణుకొనుచున్‌= కొల్లగొట్టుతూ; భూలోకమునన్‌= భూలోకంలో; పరంగిన= ఒప్పిన; రాజ+బుషి, 
మహీసుర, వరులకున్‌= రాజులకు; బుషులకు, (బ్రాహ్మణగ్రేష్టులకు; బాధ, చేయుచును= బాధ కలిగిస్తూ. 

తాత్సర్యం: ఆ సుందోపసుందులు గర్సించి దేవతలయొక్క, గరుడులయొక్క, నాగులయొక్క, కిన్నరులయొక్క 
పురాలను వేగంగా కొల్లగొట్టుతూ; భూలోకంలోని రాజులను, బుషులను, (బ్రాహ్మణశ్రేష్ణులను బాధిస్తూ, 


క ద్విజవరవినిర్మితము లగు | యజనస్వాధ్యాయకవ్యహవ్యతపోదా 
నజపంబుల( బితృ్ళదేవత | లజస్రమును YA) లగుదు రని కడునలుకన్‌. 101 


ప్రతిపదార్థం: ద్విజ, వర, వినిర్మితములు+అగు= (బ్రాహ్మణక్రేష్ణులచే చేయబడిన వైన; యజన, స్వాధ్యాయ, కవ్య, హవ్య, 
తపన్‌; దాన, జపంబులన్‌= యజ్ఞాలచేతా, వేదాధ్యయనాలచేతా, శ్రాద్దాలచేతా, హోమాలచేతా, తపస్సులచేతా, దానాలచేతా, 
జపాలచేతా; పితృదేవతలు; అజ(స్రమును= ఎల్లప్పుడూ; తృప్తులు+అగుదురు+అని= తృప్తిపాందినవాళ్ళవుతారని; కడున్‌= 
మిక్కిలి; అలుకన్‌= కోపంతో. 


తాత్సర్యం: (బ్రాహ్మణోత్తములు చేసిన యజ్ఞాలచేతా, వేదాధ్యయనాలచేతా, (శ్రాద్దాలచేతా, హోమాలచేతా, తపస్సులచేతా, 
దానాలచేతా, జపాలచేతా, పితృదేవతలు ఎల్లప్పుడూ తృప్తిపొందుతున్నారని కోపించి. 


వ. పుణ్యవంతుల నిత్యనైమిత్తికకర్మంబులకు విఘృంబులు సేయుచు, సింహవ్యాఘ్రగజరూపధరు లై వనంబులం 
దిరుగుచు, మునిపల్లియలు సొచ్చి మునులకు బ్రాణభయంబు సేయుచున్న వారలక్రూరకర్మంబులకు వెటిచి 
వేల్పులును మునులును బురాణముని యైన బ్రహ్మపాలికిం జని కృతాంజలు లయి జగంబులకు సుందోపసుందులు 
సేయు నుపద్రవంబులు WAH విని విశ్వగురుండు విస్మితుం డయి వార లన్యులచేత వధ్యులు గారు గావున పరస్పర 
యుద్ధంబున( బంచత్వంబు( బొందవలయు నని విచారించి, విశ్వకర్మ రావించి 'రూపలావణ్యవతియైన యొక్క 
యువతి MOWO మని పంచిన( బ్రసాదం బని మొక్కి యప్పడు. 102 


ప్రతిపదార్థం: పుణ్యవంతుల= పుణ్యాత్ముల; నిత్య, నైమిత్తిక, కర్మంబులకున్‌= (ప్రతిరోజు చేసే (బ్రహ్మయజ్ఞం మొదలైన 
కర్మలకు, కారణం ఏర్పడటంవలన (గ్రహణంమొదలైన వాటిలో చేసే కర్మలకు; విఘ్నంబులు= ఆటంకాలు; చేయుచున్‌= 
కలిగిస్తూ; సింహ, వ్యాఘ్ర, గజ, రూప, ధరులు+ఐ= సింహం, పెద్దపులి, ఏనుగు రూపాలను ధరించినవాళ్ళయి; వనంబులన్‌= 
అడవులలో; తిరుగుచున్‌; ముని, పల్టియలు= మునుల పలైల్ని; చొచ్చి= ప్రవేశించి; మునులకున్‌= మునులకు; (ప్రాణభయంబు= 
ప్రాణభీతి; చేయుచున్‌+ఉన్నన్‌= కలిగిస్తూ ఉండగా; వారల, (క్రూర, కర్మంబులకున్‌= వాళ్ల భయంకరమైన పనులకు; వెజుచి= 
భయపడి; వేల్పులును= దేవతలూ; మునులును= బుషులూ; పురాణ, ముని+ఐన= పురాతనముని అయిన; బ్రహ్మ 
పాలికిన్‌= (బ్రహ్మదగ్గరికి; చని= వెళ్ళి; కృత+అంజలులు+అయి= చేయబడిన కైమోడ్సుకలవాళ్ళయి - అంటే నమస్కరించి; 
జగంబులకున్‌= లోకాలకు; సుంద+ఉపసుందులు= సుందుడు, ఉపసుందుడు; చేయు ఉప(ద్రవంబులు= కలిగించే కష్టాలు; 
చెప్పినన్‌= చెప్పగా; విని= ఆలకించి; విశ్వ, గురుండు= విశ్వానికి పెద్ద అయిన (బ్రహ్మదేవుడు; విస్మితుండు+అయి= ఆశ్చర్య 


902 శ్రీమదాంధ్ర మహాభారతము 


పడినవాడై; వారలు= వాళ్ళు; అన్యులచేతన్‌= ఇతరులచేత; వధ్యులుకారు= చంపబడరు; కావున= కాబట్టి; పరస్పర, యుద్దంబునన్‌= 
ఒకరితో ఒకరు చేసే యుద్దంలో; పంచత్వంబున్‌= మృతిని; పొందవలయున్‌= పొందాలి; అని= అని; విచారించి= ఆలోచించి; 
విశ్యకర్మన్‌= విశ్వకర్మను; రావించి= రప్పించి; రూప, లావణ్యవతి+ఐన= అందమైన రూపం, కాంతికల; ఒక్క, యువతిన్‌= 
ఒక (స్త్రీని; సృజియింపుము+అని= సృష్టించుము అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; ప్రసాదంబు+అని= మీరు దయతో అప్పగించినపని 
చేస్తానని; యమొక్కి= నమస్కరించి; అప్పుడు= ఆ సందర్భంలో. 


తాత్సర్యం: పుణ్యవంతుల నిత్యనైమిత్తికకర్మలకు ఆటంకాలు కలిగిస్తూ; సింహం, పెద్దపులి, ఏనుగు రూపాలు 
ధరించి అడవులలో తిరుగుతూ, మునిపల్లెల్లో (ప్రవేశించి మునులకు ప్రాణభయం కలిగిస్తూ ఉండగా, మునులంతా 
(బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి, లోకాలకు సుందోపసుందులు కలిగించే ఉప(ద్రవాలనుగూర్చి చెప్పారు. (బ్రహ్మ మునులు 
చెప్పింది విని, ఆశ్చర్యపడి, వాళ్ళు ఇతరులచేత చావరని, ఒకరితో మరొకరు యుద్దం చేసి మా(త్రమే మరణించా 
లనీ ఆలోచించి, విశ్వకర్మను పిలిపించి “అందం, కాంతి గల ఒకరిని సృజింపు' మని ఆజ్ఞాపించాడు. అతడు 
మహాప్రసాదం అని (బ్రహ్మకు (మొక్కి, అప్పుడు. 


పృథ్వి, 

తిలాణుమణికోటి సంఘటిత దివ్యదేహంబుతో 

దిలోత్తమ యనంగ నొక్న్వయువతీలలామంబు ను 

త్పలాక్షి నొనరించె సర్వగుణభాసిరూపక్రియా 

కలావిదు(డు విశ్వకర్మ తనకౌశలం BOS. 103 
ప్రతిపదార్థం: సర్వగుణ, భాసి, రూప, (క్రియా, కలా, విదుడు= అన్నిగుణాలచే (ప్రకాశించే రూపాన్ని చేసే కళను 
ఎరిగినవాడు; విశ్యకర్మ; తన, కౌశలంబు= తననేర్చ్సు; ఏర్పడన్‌= తెలిసేటట్టు; తీల+అణు, మణి, కోటి, సంఘటిత, దివ్య, 
దేహంబుతోన్‌= నువ్వులవలె సూక్ష్మములైన మణుల సమూహంతో కూర్చబడిన ఉత్తమదేహంతో; తిలోత్తమ= తిలోత్తమ; 
అనంగన్‌= అనగా; ఒక్క= ఒక; యువతీ, లలామంబున్‌= ఉత్తమ (స్ర్తీని; ఉత్సల+అక్షిన్‌= నల్లకలువలవంటి కన్నులు 
కలదానిని; ఒనరించెన్‌= సృజించాడు. 


తాత్సర్యం: సర్వగుణాలతో (ప్రకాశించే రూపాన్ని చేసే కళను ఎరిగిన విశ్వకర్మ తన నేర్పు (ప్రకాశించగా, 
నువ్వులవలె సూక్ష్మాలైన రత్నాలుకూర్చి చక్కటిదేహం గల తిలోత్తమ అనే ఉత్తమగస్తీని, నల్లకలువలవంటి కన్నులు 
గలదానిని సృజించాడు. 


విశేషం: వృత్తలక్షణానికి చూడు; ఆది. 2.165 విశేషం. 


వ. అదియును సురేంద్రప్రముఖ బృందారక మునిబృంద పరివృతుండై యున్న పరమేష్టికిం బరమభక్తిం బ్రణమిల్లి 
పనియేమి యని ముందట నిలిచిన, నరవిందసంభవుం డాసుందరిం జూచి 'సుందోపసుందు లను దైత్యులు 
దర్పితు లయి జగంబుల కహితంబులు సేయుచు వింధ్యాచలకందరంబున నున్నవారు; వార లిద్దరు నీకారణంబునం 
దమలో నొండొరులతో( బొడిచి దండధరుపురంబున కరుగునట్లుగా( జేయు” మని పంచిన వల్లైయని. 104 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 903 


ప్రతిపదార్థం: అదియును= ఆ తిలోత్తమ; సుర+ఇం॥ద్ర, ప్రముఖ, బృందారక, ముని, బృంద, పరివృతుండు+ఐ= దేవేంద్రుడు 
మొదలుగా గల దేవతలయొక్క, మునులయొక్క సమూహంచే చుట్టబడినవాడై; ఉన్న= ఉండు; పరమేష్టికిన్‌= (బ్రహ్మదేవునికి; 
పరమ, భక్తిన్‌= మిక్కిలి భక్తితో; ప్రణమిల్లి= నమస్కరించి; పని; ఏమి; అని= అని పలికి; ముందటన్‌= సమక్షంలో; నిలిచినన్‌= 
నిలువగా; అరవింద, సంభవుండు= పద్మంనుండి పుట్టినవాడైన (బ్రహ్మ ఆ, సుందరిన్‌= ఆ అందగత్తెను; చూచి; 
సుంద+ఉపసుందులు= సుందుడు, ఉపసుందుడు; అను= అనే; దైత్యులు= రాక్షసులు; దర్పితులు+అయి= గర్వించినవా 
Yan; జగంబులకున్‌= లోకాలకు; అహితంబు= కీడు; చేయుచున్‌= చేస్తూ; వింధ్య+అచల, కందరంబునన్‌= వింధ్యపర్వతగుహలో; 
ఉన్నవారు= ఉన్నారు; వారలు+ఇద్దణు= వాళ్లిరువురు; నీ, కారణంబునన్‌= నీ కారణంచేత; తమలోన్‌= తమలో; 
ఒండు+ఒరులతో= ఒకరితో ఒకరు; పొడిచి= కొట్టాడుకొని; దండధరు, పురంబునకున్‌= యమలోకానికి; అరుగునట్టుగా= 
వెళ్ళునట్లుగా; చేయుము+అని= చేయవలసింది అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; వల్లై అని= సరే అని. 


తాత్సర్యం: దేవేంద్రుడు మొదలైన దేవతల సమూహాలూ, మునుల సమూహాలూ కొలుస్తూఉన్న (బ్రహ్మదేవునికి es 
తిలోత్తమ మహాభక్తితో నమస్కరించి 'పని NT అని ఎదుట నిలిచింది. (బ్రహ్మదేవుడు ఆ అందగత్తెను చూచి, 
'సుందుడు, ఉపసుందుడు అనే రాక్షసులిద్దరూ పొగరెక్కి లోకాలకు కీడుచేస్తూ వింధ్యపర్వతగుహలో ఉన్నారు. వా 
ళిద్దరు నీ కారణంగా తమలో తాము పోరాడుకొని మరణించేటట్టుగా చేయు” మని ఆజ్ఞాపించాడు. తిలోత్తమ 
అట్లాగే” అని, 


సీ. Or వీడ్మొని యది దేవసభకుC బ్ర । దక్షిణం బొనరించెం దత్‌క్షణంబ 
తద్రూపసౌందర్యదర్శనలోలు( డై 1 యజు(డు నాలుగుదిక్కులందు' దనకు 
గావించుకొనియె ముఖంబులు; మటిరెండు | కన్నుల జూచినం గాదు తృప్తి 
యని సురేంద్రుండు సహస్రాక్షు డయ్యె; న । య్యమరులు కామమోహాంధు BO; 


ఆ. ముదిత యిట్లు సర్వమోహిని యై మర్య | భువనమునకు ademe బోలె నొప్పి 
యరుగుదెంచె సుందరాంగి వింధ్యాచల | విపినదేశ మెల్ల వెలుగుచుండ. 105 


ప్రతిపదార్థం: అది= ఆ తిలోత్తమ; అబ్ద్బజా= పద్మంనుండి పుట్టిన (బ్రహ్మదేవుడిని; వీడ్కొని= పోయివస్తానని చెప్పి వదలి; 
దేవసభకున్‌= దేవసభకు; (ప్రదక్షిణంబు= (ప్రదక్షిణం; ఒనరించెన్‌= చేసింది; తల్‌+క్షణంబు+అ= ఆ క్షణమే; తత్‌+రూప, 
సౌందర్య, దర్శన, లోలు(డు+ఐ= దానిరూపంయొక్క చక్కదనాన్ని చూడటంలో ఆసక్తుడై; అజు(డు= (బ్రహ్మదేవుడు; తనకున్‌= 
తనకు; నాలుగు, దిక్కుల+అందున్‌= నాలుగు దిక్కులలో; ముఖములు= ముఖాలు; కావించుకొనియెన్‌= చేసికొన్నాడు; 
మటణీ= ఇక; రెండు; కన్నులన్‌= రెండుకళ్ళతో; చూచినన్‌= చూస్తే; తృప్తి, కాదు అని= సంతృప్తి కలగదని; సుర+ఇం|ద్రుండు= 
దేవేంద్రుడు; సహ(స్ర+అక్షుడు+అయ్యెన్‌= వేయికన్నులు కలవాడు అయ్యాడు; ఆ+అమరులు= ఆ దేవతలు; కామ, 
మోహ+అంధులు+ఐరి= మన్మథమోహంచేత (గ్రుడ్డివాళ్ళు అయ్యారు; ముదిత= ఆ స్రీ; ఇట్లు= ఈ విధంగా; సర్వ, మోహిని+ 
ఐ= అందరినీ మోహింపచేసేదై; మర్త్య, భువనమునకున్‌= మనుష్యలోకానికి; మెణుగున్‌+పోలెన్‌= మెరుపుతీగవలైె; ఒప్పి= 
ప్రకాశించి; సుందర+అంగి= అందమైన శరీరం గల ఆ తిలోత్తమ; వింధ్య+ అచల, విపిన, దేశము+ఎల్లన్‌= WOW తంయొక్క 
అరణ్య(ప్రాంతమంతా; వెలుగుచుండన్‌= వెలుగుకలుగుతున్నట్టు; అరుగుదెంచెన్‌= వచ్చింది. 


904 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్సర్యం: తిలోత్తమ (బ్రహ్మదగ్గర సెలవు తీసికొని, దేవసభకు (ప్రదక్షిణం చేసింది. అప్పుడు (బ్రహ్మ దాని 
సౌందర్యాన్ని చూడటానికి తనకు నాలుగుదిక్కులలో ముఖాలు కల్పించుకొని చతుర్ముఖుడు అయ్యాడు. దేవేంద్రుడు 
తన రెండుకళ్ళతో చూస్తే తృప్తి కలగదని వేయికళ్ళవాడయ్యాడు. దేవతలు కామమోహితులయ్యారు. ఈ విధంగా 
తిలోత్తమ అందరినీ మోహింపజేసి, మానవలోకానికి మెరుపుతీగవలె (ప్రకాశిస్తూ, వింధ్యపర్వత అరణ్య(ప్రాంతం 
అంతా వెలుగుతుండగా వబ్బింది. 


విశేషం: అలం: కావ్యలింగం, ఉపమ. 


క అమ్ముదిత జూచి యన్నయు( దమ్ము(డు PH మనోజతాడితు లై, రా 
గమ్మున నన్యోన్యస్నే 1 హమ్ములు చెడి దృష్టు నిలిపి రయ్యువతిపయిన్‌. 106 
ప్రతిపదార్థం: ఆ+ముదితన్‌= ఆ కాంతను; చూచి; అన్నయున్‌, తమ్ముడున్‌= అన్నా తమ్ముడూ; ఒక్కటన్‌= ఒకే 


సమయంలో; మనోజ, తాడితులు+ఐ= మన్మధునిచే కొట్టబడినవాళ్ళయి; రాగమ్మునన్‌= అనురాగంతో; అన్యోన్య, స్నేహమ్ములు= 
ఒకరిమీద మరొకరికి గల స్నేహాలు; చెడి= నశించి; ఆ+అతివ= ఆ గ్తీమీద; దృష్టు= చూపులు; నిలిపిరి= నిలిపారు. 


తాత్సర్యం: సుందోపసుందులు ఆ తిలోత్తమను చూచి, ఒక్కసారిగా మన్మథపీడితులై, పరస్సరష్నేహాన్ని వదలి, 
అనురాగంతో ఆమెమీద చూపులు నిలిపారు. 


క ఘను లయ్యిరువురు నేకా | సనభోజనయాననిలయశయనక్రియలం 
దనరెడువా రేకస్త్రీ వినిహితకాము లయి రపుడు విధినియమమునన్‌. 107 


ప్రతిపదార్థం: ఘనులు= బలవంతులైన; ఆ+ఇరువురున్‌= ఆ సుందోపసుందులిద్దరూ; ఏక+ఆసన, భోజన, యాన, 
నిలయ, శయన, (క్రియలన్‌= ఒకే ఆసనంచేత, భోజనంచేత, వాహనంచేత, గృహంచేత, పడకచేత, పనిచేత; తనరెడు, వారు= 
ఒప్పేవాళ్ళు; అపుడు= ఆ సమయంలో; విధి, నియమమునన్‌= దైవనిర్ణయంచేత; I, వినిహిత, కాములు+అయిరి= ఒకే 
babes (ఉంచబడిన) కామం కలవాళ్ళు అయ్యారు. 


తాత్సర్యం: ఒకే ఆసనంమీద కూర్చొంటూ, ఒకే ఆహారం భుజిస్తూ, ఒకే వాహనం ఎక్కుతూ, ఒకే ఇంట్లో ఉంటూ, 
ఒకే పడకమీద పడుకొంటూ, ఒకే పనిచేస్తూ, ఒకటిగా ఉన్న బలవంతులు ఆ సుందోపసుందులిద్దరూ దైవనిర్ణయమంవలన 
ఒకే (స్త్రీని కామించారు. 


క, ఇది నావల్లభ యిది నా । హృదయేశ్వరి యనుచు గోరి యిరువురు మదనో 
న్మదు లయి పరిగ్రహంచిరి | తదీయ కమనీయ సవ్యదక్షిణకరముల్‌, 108 
ప్రతిపదార్థం: ఇది; నా, వల్లభ= ఇది నా భార్య; ఇది; నా, హృదయ+ఈశ్వరి= ఇది నా హృదయానికి రాణి - నా భార్య 


అనుచున్‌= అంటూ; కోరి= ఇష్టపడి; ఇరువురు= ఇద్దరూ; మదన+ఉన్మదులు+అయి= మన్మధునిచేత మిక్కిలిమదించినవాళ్ళయి; 
తదీయ, కమనీయ, సవ్య, దక్షిణ, కరముల్‌= ఆమెయొక్క చక్కని యెడమ కుడి చేతులు; పరిగ్రహించిరి=పట్టుకొన్నారు. 


ఆదిపర్వము = అష్టమాశ్వాసము 905 
తాత్సర్యం: వాళ్ళిద్దరు మన్మధునివలన మిక్కిలి మదించినవాళ్ళయి “ఇది నా భార్య', ఇది నా భార్య' అని ఆమె 
ఎడమకుడిచేతులను పట్టుకొన్నారు. 
విశేషం: 'సవ్య' శబ్దానికి ఎడమ, కుడి - అని రెండర్దాలూ ఉన్నాయి. పద్యంలో 'సవ్య దక్షిణ’, శబ్దాలు ఉన్నందున- 
“సవ్య=ఎడమ. దక్షిణ= కుడి-' అని (గ్రహించాలి. 'దక్షిణ'మంటే కుడి” అనియే అర్హం. 

వ. ఇట్లు పట్టుకొని 109 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పట్టుకొని= బిగియపట్టి, గట్టిగా బంధించి. 
తాత్సర్యం: ఈ విధంగా ఆమె రెండుచేతులు పట్టుకొని. 
క, “సుందరి | మాయిద్దటిలో । నిం దెవ్వరి వలతు చెప్పు మీ' వనవుడు( బూ 
ర్లేందుముఖీ వారి కను 'మీ 1 యం దెన్వ(డు వొడిచి యొడుచు నతనిన వలతున్‌'. 110 


ప్రతిపదార్థం: సుందరి! = ఓ సుందరీ!; మా, ఇద్దణలోన్‌= మా ఇరువురిలో; ఇందున్‌= ఇచ్చట; ఎవ్వరిన్‌, వలతు(వు)= ఎవరిని 
కోరుతావో; ఈవు= నీవు; చెప్పుము; అనవుడున్‌= అని, సుందోపసుందు లడుగగా; పూర్ణ+ఇందు, ముఖి= పూర్ణచంద్రునివంటి 
ముఖం కలది; వారికిన్‌= వాళ్లతో; అనున్‌= అనింది; మీ, అందున్‌= మీలో; ఎవ్వ(డు= ఎవ్వడు; పొడిచి= పోరాడి; ఒడుచున్‌= 
గెలుస్తాడో; అతనిన్‌+అ= అతనినే; వలతున్‌= కోరుతాను. 


తాత్సర్యం: 'సుందరీ! మా ఇద్దరిలో నీవు ఎవ్వరిని కోరుతావో చెప్పు' మని సుందోపసుందులడుగగా మీలో మీరు 
యుద్దం చేసి, ఎవడు గెలుస్తాడో అతడినే కోరుతాను' అని తిలోత్తమ చెప్పింది. 
విశేషం: కొన్నిప్రతుల్లో ఈ పద్యం లేదు. దీని స్థానంలో ఈక్రింది వచనం ఉన్నది 'నీ వెవ్వరివలి తనిన అది రూప 


సౌందర్యంబుల మీ రొక్కరూప, కావున మి మొకళ్ళ గోరనేర, మీలో పొడిచినవాని వలతు' ననిన. (శ్రీమదాంధ్ర 
మహాభారతసంకశోధిత(ప్రతి, పు.500) 


సుందోపసుందు లొండొరులతోం బోరి చచ్చుట 
క, _అనవుడు DHEWE దమలో( । బొనుపడ కొండొరులతోడ భుజబలు లలుకన్‌ 
ఘనవజ్రతనులు దాశిరి | తనర(గ నటం గొండ గొండ( దాశినభంగిన్‌. 111 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని తిలోత్తమ చెప్పగా; ఇద్దణున్‌= ఇరువురున్నూ; పొనుపడక= ఉడుగక; తమలోన్‌= తమలో; 
ఒండొరులతోడన్‌= ఒకరితో ఒకరు; అలుకన్‌= కోపంతో; భుజ, బలులు= భుజబలం కలవాళ్ళు; ఘన, వ(జ, తనులు= గొప్ప 
వ(జ్రంవంటి (అంటే వ(జ్రంవలె కఠినమైన) శరీరం కలవాళ్ళు; తనరయగన్‌= విజృంభించి; అటన్‌= అక్కడ; కొండ= పర్వతం; 
కొండన్‌= పర్వతాన్ని; తా(కిన, భంగిన్‌= ఎదుర్కొన్న విధంగా; తాకిరి= (ఒకరిని ఒకరు) ఎదుర్కొన్నారు. 

తాత్సర్యం: అని తిలోత్తమ చెప్పగా ఇద్దరూ తగ్గక భుజబలం కలవారు, వ(జ్రంవంటి శరీరం కలవాళ్ళు అయిన 
సుందోపసుందులు తమలో తాము విజృంభించి, కొండను కొండ ఎదుర్కొన్నట్లుగా ఒకరినొకరు ఎదుర్కొన్నారు. 


విశేషం: అలం: ఉపమ. 


906 శ్రీమదాంధ్ర మహాభారతము 


క  విపరీతమతిని సుందు(డు | నుపసుందు(డు( దాగి పొడిచి రొండొరుతోడం 

గుపితాత్ము లయి తిలోత్తమ | నెపమున దృఢముష్టిఘాతనిర్భాతములన్‌. 112 
ప్రతిపదార్థం: విపరీత, మతిని= విరుద్ధమైన బుద్దిచేత; సుందు(డున్‌= సుందుడూ; ఉపసుందు(డున్‌=ఉపసుందుడూ; 
తిలోత్తమ, నెపమునన్‌= తిలోత్తమ కారణంగా; కుపిత+ఆత్ములు+అయి= కోపంతో కూడిన మనస్సు కలవాళ్ళయి; దృఢ, 


ముష్టి, ఘాత, నిర్భాతములన్‌= పిడుగులవంటి గట్టి పిడికిటి పోట్లచేత; ఒండు+ఒరుతోడన్‌= ఒకరిని ఒకరు; తా(కి= 
ఎదుర్కొని; పొడిచిరి= పోరాడినారు. 


తాత్సర్యం: తిలోత్తమ కారణంగా సుందోపసుందులు వ్యతిరేకబుద్దితో కోపాత్ములై పిడుగులవంటి గట్టి పిడికిలి 
పోట్లతో ఒకరినొకరు పోరాడినారు. 


క అన్యోన్యప్రియభాషణు | లన్యోన్యహితైషు లసుర లన్యులపోలెన్‌ 

మన్యుపరిప్రేరితు లై । యన్యోన్యాభిహతి( జనిరి యమపురమునకున్‌. 113 
ప్రతిపదార్థం: అన్యోన్య, (ప్రియ, భాషణులు= పరస్పరం సంతోషకరాలైన మాటలు కలవాళ్ళు; అన్యోన్య, హితైెషులు= 
పరస్పరం మేలుకోరేవాళ్ళు; అసురులు= రాక్షసులు; అన్యుల, పోలెన్‌= పరాయివాళ్ళవలె; మన్యు, పరి(పేరితులు+ఐ= కోపంచేత 
మిక్కిలి (ప్రేరేపింపబడినవాళ్ళయి; అన్యోన్య+అభిహతిన్‌= ఒకరిని ఒకరు కొట్టుకొనటంచేత; యమ, పురమునకున్‌= యమ 
నగరానికి; చనిరి= వెళ్ళారు. 
తాత్సర్యం: ఒకరితో ఒకరు సంతోషకరంగా మాట్లాడేవాళ్ళు, ఒకరి మేలు ఒకరు కోరేవాళ్ళు అయిన ఆ రాక్షసులు 
పరాయివాళ్ళవలె కోపంతో రెచ్చిపోయి, ఒకరినొకరు కొట్టుకొని చనిపోయారు. 


విశేషం: పద్యంలోని అన్యోన్య శబ్ద పునరావృత్తి, నకార, యకార సంయోగం సుందోపసుందుల అన్యోన్యత ఎంతటిదో 
తెలియజేసేదిగా ఉన్నది. అభిహతిలో కూడా - అంటే కొట్టుకోవటంలో కూడా కనిపించే అన్యోన్యత చాలా చమత్కారమైనది. 
క, ఇంతుల నిమిత్తమున ధృతి । మంతులు బొందుదురు భేదమతి గావున మీ 

రింతయు నెఖింగి యొండులు | చింతింపక సమయ మిందు WADAH బుద్దిన్‌. 114 


ప్రతిపదార్థం: ఇంతుల, నిమిత్రమునన్‌= (స్ర్తీల కారణంగా; ధృతి, మంతులున్‌= ధైర్యంకలవాళ్ళుకూడా; భేద, మతిన్‌= 
విరోధబుద్దిని; పొందుదురు= పొందుతారు; కావునన్‌= కాబట్టి; మీరు, ఇంతయున్‌= ఇది అంతా; ఎటీంగి= తెలిసి; ఒండులు= 
ఇతరములు; చింతింపక= ఆలోచించక; సమయము= ఏర్పాటు; బుద్దిన్‌= మనఃపూర్వకంగా; ఇందున్‌, చేయు(డు= ఇచ్చట 
చేయండి. 


తాత్సర్యం: ధైర్యవంతులు కూడా bo కారణంగా విరోధం పొందుతారు. కాబట్టి దీనిని అంతా తెలిసి, ఇతర 
ఆలోచనలు చేయకుండా బుద్దిపూర్వకంగా ఒక ఏర్పాటు చేసికొనండి. 


నారదడ్రేరితులయి పాండవులు సమయము సేయుట (సం.1-204-27) 


సీ. అనిన నారదమహామునిపల్ము చేకొని | దమలో నొడంబడి విమలబుద్ది 
నేవురయందును ద్రోవది ప్రీతితో | నొక్కొక్మయింట దా నొక్కయే(డు 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 907 


క్రమమున నుండను; గమలాక్తి యెవ్వరి యింట దా నుండె నయ్యింటివలనC 
బెజివారు చనకుండ; నెటు(గక చనిరేని | వెలయంగ( బండ్రెండునెలలు తీర్ణ 


ఆ. సేవ సేయుచును విశేషవ్రతంబులు | ధీరవృత్తి( జలుపువారుగాను 
సన్మునీంద్రునొద్ద సమయంబు WOO | రాజనుతులు పాండురాజసుతులు. 115 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పిన; నారదమహాముని; పల్కు= మాట; చేకొని= (గ్రహించి - అనగా అంగీకరించి; రాజ, 
నుతులు= రాజులచే కొనియాడబడేవాళ్ళు; పాండురాజసుతులు= పాండురాజుాయొక్క కుమారులు - పాండవులు; విమల, 
బుద్దిన్‌= నిర్మలమైన మనస్సుతో; ఒడంబడి= ఒప్పుకొని; ఏవుర, అందును= పాండవులు అయిదుగురిపట్ల; [ద్రోవది= (ద్రౌపది; 
టీతితోన్‌= (ప్రేమతో; తాన్‌= తాను; ఒక్కొక్క, ఇంటన్‌= ఒక్కొక్క ఇంటిలో; ఒక్క, ఏ(డు= ఒక సంవత్సరం; [క్రమమునన్‌= 
వరుసగా; ఉండన్‌= ఉండటానికి; కమల+అక్షి= పద్మాలవంటి కన్నులు కలది - (ద్రౌపది; ఎవ్వరి, ఇంటన్‌= ఎవ్వరి ఇంటిలో; 
తాన్‌= తాను; ఉండెన్‌= ఉంటుందో; ఆ+ఇంటివలనన్‌= ఆ ఇంటివైపు; పెఅవారు= ఇతరులు; చనకుండన్‌= వెళ్ళకుండా; 
ఎజుగక= తెలియక; చనిరి+ఏని= వెళ్ళినట్లయితే; వెలయయణగన్‌= ఒప్పుగా; పం(డైెండు నెలలు= ఒక సంవత్సరం అంటే 
పన్నెండు మాసాలు; తీర్ణసేవ; చేయుచును= చేస్తూ; విశేష వ్రతంబులు= విశేషాలైన వ్రతాలు; ధీర, వృత్తిన్‌= ధైర్యంతో; 
చలుపువారుగాను= చేసేవాళ్ళుగా; సత్‌+ముని+ఇం॥ద్రు, ఒద్దన్‌= నారదమహామునిఎదుట; సమయంబు= ప్రతిజ్ఞ; చేసిరి= 
చేశారు. 


తాత్సర్యం: రాజులందరి ప్రశంసలందుకొనే పాండవులు నారదమహాముని చెప్పిన మాటను (గ్రహించి, అరమరికలు 
ne LAA Aa. A 3 శ 

లేని మనస్సుతో ఒప్పుకొనినారు. పాండవులైదుగురిపట్ల (ద్రౌపది (ప్రేమతో ఒక్కొక్కరి ఇంట ఒక్కొక్క సంవత్సరం 

క్రమంగా ఉండటానికీ, ద్రౌపది ఉన్న ఇంటివైపు ఇతరులు వెళ్ళకుండా ఉండటానికీ, ఒకవేళ ఎవరైనా తెలియక 


వెళ్ళితే, అతడు పన్నెండునెలలు తీర్ణయా(త్రలు, విశేష్మవ్రతాలు చేయటానికీ అంగీకరించారు. ఆ మేరకు ఆ మహర్షి 
ఎదుట (ప్రతిజ్ఞ చేశారు. 


విశేషం: కలసిఉన్నవారి నడుమ కలహాలు కల్పించటం కలహభోజనుడైన నారదుని స్వభావం. కాని ఇక్కడ పాండవుల మధ్య 

ద్రౌపది కారణంగా ఎప్పుడూ కలహాలు ఏర్పడకుండ నారదమహర్షి ప్రయత్నించటం ఒక పెద్ద (ప్రత్యేకత. నారదమహర్షి 

ప్రయత్నం పాండవుల దైవాను(గ్రహానికి పరోక్షచిహ్నం. 

వ. ఇట్లు హితోపదేశంబు సేసి నారదుం డరిగినం బాండవులు దమచేసినసమయస్థితిం WIS సలుపుచు 
సుఖంబుండ( గొండొకకాలంబున కొక్కనా డొక్కబ్రాహ్మణుండు మ్రుచ్చులచేత( దనహోమధేనువు Mah వచ్చి 
యాకోశించిన, నశ్రుతపూర్వం బయిన యయ్యాకోశంబు విని విస్మితుం డయి విజయుండు విపులకయిన బాధ 
దీర్వక యుపేక్షించుట పాతకం బని యప్పడ యవ్విప్రు రావించి 'యిది యేమి కారణం?” బని యడిగిన నర్జునునకు 
విపుం డి ట్లనియె. 116 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; హిత+ఉపదేశంబు, చేసి= మేలు కలిగించే మాటలు చెప్పి; నారదుండు; అరిగినన్‌= 


వెళ్ళగా; పాండవులు, తమ, చేసిన; సమయ, స్టితిన్‌= తాము కావించిన ప్రతిజ్ఞావిధాన్ని; తప్పక= విడువక; సలుపుచున్‌= శ్రద్దతో 
పాటిస్తూ; సుఖంబు+ఉండన్‌= సుఖంగా ఉండగా; కొండు+ఒక, కాలంబునకున్‌= కొంత కాలానికి; ఒక్కనా(డు; ఒక్క, 


908 శ్రీమదాంధ్ర మహాభారతము 


బ్రాహ్మణుండు; యుచ్చులచేతన్‌= దొంగలచేత; తన= తన; హోమధేనువు= యాగసంబంధమైన ఆవును; కోలు+పడి= 
పోగొట్టుకొని; వచ్చి, ఆ(క్రోశించినన్‌= ఏడ్వగా; అశ్రుతపూర్వంబు+అయిన= ఇదివరకు వినబడనిదైన; ఆ+ఆ(క్రోశంబు= ఆ 
ఏడుపు; విని, విజయుండు= అర్షునుడు; విస్మితుండు+అయి= ఆశ్చర్యపడినవాడై; విఫ్రులకున్‌+అయిన= (బ్రాహ్మణులకు 
కలిగిన; బాధ; OWE; ఉపేక్షించుట= ఊరకుండుట; పాతకంబు= పాపము అని; అప్పుడు+అ= అప్పటికప్పుడే; ఆ+విప్రున్‌= 
ఆ బ్రాహ్మణుని; రావించి= రప్పించి; ఇది, ఏమి, కారణంబు అని = ఈ దుఃఖం ఏ కారణంగా అని; అడిగినన్‌= అడుగగా; 
అర్జునునకున్‌= అర్జునునికి; విప్రండు= (బ్రాహ్మణుండు; ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: ఈ విధంగా హితోపదేశం చేసి నారదుడు వెళ్ళగా, పాండవులు తమ(ప్రతిజ్ఞను తప్పక పాలిస్తూ 
సుఖంగా ఉన్నారు. కొంతకాలంతర్యాత ఒకనాడు ఒక (బ్రాహ్మణుడు తన హోమధేనువును దొంగలచే పోగొట్టుకొని 
వచ్చి ఏడ్వగా, అర్జునుడు పూర్వం ఎప్పుడూ వినని ఆ ఏడ్పు విని, (బ్రాహ్మణులకు ఏర్పడిన బాధ తీర్చకపోతే పాపం 
వస్తుం దని ఆ బ్రాహ్మణుని దుఃఖకారణాన్ని అడుగగా, అతడు ఇట్టా అన్నాడు. 
విశేషం: అ(శ్రుతపూర్వంబయిన అనే దానికి కొన్ని ప్రతులలో “శ్రుత పూర్వం బయిని అనే పాఠాంతరంకూడా ఉన్నది. 
అపుడు ముందు విన్నట్టిదైన' అని అర్థం. 
క  యమతనయు ధర్మరాజ్యము | తమరాజ్యమ యని మహాముదంబున విప్రో 

త్తము లున్నచోటనే బ । న్నమువడి Sofa గోధనము మ్రుచ్చులచేన్‌. 117 
ప్రతిపదార్థం: యమతనయు= ధర్మరాజుయొక్క; ధర్మరాజ్యము= ధర్మసా(మ్రాజ్యం; తమ, రాజ్యము= తమ రాజ్యమే అని; 
మహా, ముదంబునన్‌= మిక్కిలి సంతోషంతో; విప్ర+ఉత్తములు= (బ్రాహ్మణశ్రేష్ణులు; ఉన్నచోటనే; బన్నము+పడి= ఆపదపాొంది; 
యుచ్చులచేన్‌= దొంగలచేత; గోధనము; కోల్పడితిన్‌= కోల్పోయాను. 
తాత్సర్యం: ధర్మజుని ధర్మసామాజ్యం తమరాజ్యమే అని (బ్రాహ్మణోత్తములు మహానందంతో ఉన్నచోటనే 
ఆపదనొంది, దొంగలచేత గోధనాన్ని నేను కోల్పోయాను. 


విశేషం: పూర్వం ధనమంటే గోధనమే. గోవులు ఎక్కువగా ఉండటం ఆనాటి గృహస్థులకు ఉత్తమధనం. 


సీ, “వదలక మ్రుచ్చుల వధియించి నాహోమ | ధేనువు గ్రమ్మట( దెచ్చియిమ్ము 
జననుత! దానివత్సంబు నిన్నటం(గోలె 1 నుడుగక యటిచుచునున్నయదియ; 
పలుకుల కెడ లేదు; బాణాసనము గొని | చనుదెమ్ము నాతోడ( జుట్టి ననిన 
ద్రౌపదీసహితు( డై ధర్మరాజాయుధా | గారంబునం దున్న గార్ముకంబు( 


ఆ. బుచ్చికొన(గ దనకు(బోలమి యెటి(గియు | విప్రునార్తరవము విన(గ నోప 
కర్ణునుండు నిజిశరాసనగ్రహణార్థ | మాయుధాలయమున కరిగె నపుడు. 118 


ప్రతిపదార్థం: జననుత!= (ప్రజలచే కీర్తింపబడేవాడా! ఓ అర్షునా!; వదలక= విడిచిపెట్టక; (ముచ్చులన్‌= దొంగలను; 
వధియించి= చంపి; నా, హోమధేనువున్‌= నా హోమధేనువును; క్రమ్మణన్‌= మరల; తెచ్చిఇమ్ము; దాని, వత్సంబు= దానిదూడ; 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 909 


నిన్నటన్‌+కోలెన్‌= నిన్నటినుండి; ఉడుగక= ఆపక; అజుచుచున్‌+ఉన్న, అది+అ= అరుస్తూనే ఉన్నది; పలుకులకున్‌= మాటలకు; 
ఎడలేదు= అవకాశం లేదు; చట్టన్‌= శీఘ్రమే; బాణ+ఆసనము= ధనుస్సు; కొని= తీసికొని; నాతోడన్‌= నాతోకూడ; చను 
దెమ్ము= రమ్ము; అనినన్‌= అని చెప్పగా; ధర్మరాజు, (ద్రౌపదీసహితు(డు+ఐ= (ద్రౌపదీదేవితో కూడినవాడై; ఆయుధ+ అగారము+ 
అందున్‌= ఆయుధాలున్న ఇంటిలో; ఉన్నన్‌= ఉండగా; కార్ముకంబు= ధనుస్సు; పుచ్చుకొన(గన్‌= తీసికొనటం; తనకున్‌= 
తనకు; పోలమి= సరికాకుండటం; ఎణీగియు= తెలిసికూడా; అర్జునుండు= అర్జునుడు; విప్రు+ఆర్తరవము= (బ్రాహ్మణుడియొక్క 
ఏడ్చు; వినగన్‌+ఓపక= వినలేక; నిజ= తనయొక్క; శర+ఆసన, (గహణ+అర్థము= ధనుస్సు తీసికొనటంకొరకు; 
ఆయుధ+ఆలయమునకున్‌= ఆయుధాలున్న ఇంటికి; అపుడు; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: 'జనులచే కీర్తింపబడే ఓ అర్జునా! దొంగలను వదలక బంధించి, నా హోమరధేనువును మళ్ళీ తెచ్చి నాకు 
ఇమ్ము. దానిదూడ నిన్నటినుండి అట్లాగే అరుస్తూ ఉన్నది. మాటలకు వ్యవధి లేదు. వెంటనే ధనుస్సు తీసికొని 
నావెంట రమ్ము’ అని ఆ బ్రాహ్మణుడు అనగా ధర్మరాజు (ద్రౌపదితో కూడి ఆయుధాల ఇంట్లో ఉన్నాడనీ, అక్కడికి 
వెళ్ళి ధనుస్సు తీసికొనటం తప్పనీ తెలిసికూడా, అర్జునుడు విప్రునిఏడ్సు వినలేక తనధనుస్సు తీసికొనటానికి 
ఆయుధాలున్న ఆ ఇంటికి అప్పుడు వెళ్ళాడు. 


క. 'ధరణీసురవరులకు( గడు, సెరగై నెడ SN యెడయు( జేయుదురె మహా 
పురుషు' లని నరు(డు విలుగొని | యరిగెను మ్రుచ్చులపెఖుంద నవ్విప్రుపనిన్‌. 119 


ప్రతిపదార్థం: మహాపురుషులు= దైవాంశగల గొప్పవాళ్ళు; ధరణీ, సుర, వరులకున్‌= (బ్రాహ్మణోత్తములకు; కడున్‌= మిక్కిలి; 
సెరగు+ఐన= ఆపద కలిగిన; ఎడన్‌= చోటును; సమయాన్ని; ఎటీ(గి= తెలిసి; ఎడయున్‌+చేయుదురె= తొలగుతారా - అంటే 
ముఖం తప్పించి వెళ్తారా; అని; నరు(డు= అర్జునుడు; విలు= విల్లు; కొని= తీసికొని; ఆ+విప్రు, పనిన్‌= ఆ బ్రాహ్మణునియొక్క 
పనిమీద; ముచ్చుల; పిటుందన్‌= దొంగలవెంబడించి; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: 'బ్రాహ్మణోత్తములకు ఆపద ఏర్పడిన సంగతి తెలిసి మహాపురుషులు మొహం తప్పించి వెళ్తారా? అని 
అర్జునుడు ధనుస్సు తీసికొని, ఆ షిప్రునిపనిమీద దొంగలవెంట పడ్డాడు. 


విశేషం: ఉత్తమక్షత్రియులకు తమకు సంబంధించిన ధర్మంకంటె సంఘానికి సంబంధించిన ధర్మం అవశ్య కర్తవ్యం. 
ఒక్కొకసారి వ్యక్తి (స్వీయ) ధర్మానికి ఆపదవాటిల్లినా సామాబికధర్మాన్ని మాత్రం తప్పకుండ నిర్వర్తించాలి. పాండవులు 
చేసికొన్న నియమాన్ని అనుసరించి (ద్రౌపది ఎవరి ఇంటిలో ఉంటుందో ఆ యింటికి మిగిలినవాళ్ళు వెళ్ళకూడదు. ఇది 
జరిగినప్పుడు (ద్రౌపది ధర్మరాజు వద్ద ఉన్నది. అతడు ఆమెతో కలిసి ఆయుధాగారంలో ఉన్నాడు. అది ధర్మజు ఇల్లు కాదు. 
ఆయుధాగారం పాండవులందరు ఉపయోగించతగినదే. అందువలన, అర్జునుడు ద్రౌపది ఉన్న ఆ చోటికి పోవటం అధర్మం 
అనటానికీ వీలు లేదు. కాని, (ద్రౌపది ధర్మజునితో కలిసి ఉన్న ఏ ఇంటిలోనైనా ప్రవేశించకూడదనే నియమాన్ని వ్యాఖ్యానించుకొంటే 
అది తప్పు అవుతుంది. అయితే, ఈ ధర్మాధర్మవిచారం చేయడానికీ, ధర్మరాజుకుముందుగా తెలియపరచి, (ద్రౌపదితోకూడా 
అతడు అవతలికి పోయినతర్వాత ఆయుధాగారంలోని విల్లును తీసికొనిపోవటానికీ వ్యవధానం లేదు. ధర్మనిర్వహణలో తనకు 
కలిగే కష్టంకంటె సమాజానికి కలిగే నష్టాన్ని పరిగణించి ప్రవర్తించే ధర్మవీరుడు-అర్షునుడు. అట్టా (ప్రవర్తించటం ఉత్తమవీరలక్షణం. 


వ. ఇట్లరిగి యర్జునుం డతివీరు లయిన చోరుల వధియించి, బ్రాహ్మణునకు గోధనంబు నిచ్చి క్రమ్మటి వచ్చి ధర్మజునకు 
మొక్కి 'లోకంబులమర్యాదలు విచారించి రక్షించుచున్న మనయందు మర్యాదాభంగం బయ్యె నను నింతకంటె 


910 శ్రీమదాంధ్ర మహాభారతము 


దుర్యశం బొండెద్దియు లేదు గావున నాకు ద్వాదశమాసికవ్రతంబు సలుపవలయు' నని పోవ సమకట్టి యున్న 
నర్జునునకు యుధిష్టిరుం డి ట్లనియె. 120 


ప్రతిపదార్థం: ఇట్టు+అరిగి= ఈవిధంగా వెళ్ళి; అర్జునుండు; అతి, ఏరులు+అయిన= గొప్ప వీరులైన; చోరులన్‌= దొంగలను; 
వధియించి= చంపి; (బ్రాహ్మణునకున్‌= ఆ MAYA గోధనంబున్‌= గోరూపధనాన్ని; ఇచ్చి= తెచ్చిఇచ్చి; (క్రమ్మణీ= తిరిగి; 
వచ్చి= ఇంటికివచ్చి; ధర్మజునకున్‌= ధర్మరాజునకు; (మొక్కి= నమస్కరించి; లోకంబుల, మర్యాదలు= లోక నియమాలు; 
విచారించి= ఆలోచించి; రక్షించుచున్‌+ఉన్న= కాపాడుతూ ఉండే; మనయందున్‌= మనలో; మర్యాదా, భంగంబు= నియమభంగం; 
అయ్యెన్‌= అయింది; ఇంతకంటెన్‌= ఇంతకన్న; దుర్‌+యశంబు= అపకీర్తి; ఒండు= మరొకటి; ఎద్దియున్‌, లేదు = ఏదీ లేదు; 
కావునన్‌= కాబట్టి; నాకున్‌= నేను; ద్వాదశమాసికషవ్రతంబు= పండ్రెండు నెలల (వ్రతం; సలుపవలయున్‌= చేయాలి; అని= అని 
చెప్పి; పోవన్‌= పోవటానికి; సమకట్టి= పూని; ఉన్నన్‌= ఉండగా; అర్షునునకున్‌= అర్జునునికి; యుధిష్టిరుండు= ధర్మరాజు; 
ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈవిధంగా వెళ్ళి అర్జునుడు అతివీరులైన ఆ దొంగలను చంపి, బ్రాహ్మణునికి గోధనాన్ని ఇచ్చి, తిరిగి 
వచ్చి, ధర్మజునికి మొక్కి - “లోకనియమాలను విచారించి రక్షిస్తున్న మనలోనే నియమభంగం జరిగిందన్న అపకీర్తికి 
మించింది మరొకటి లేదు. అందువలన నేను ద్వాదశమాసిక(వ్రతాన్ని చేయాలి” అని వెళ్ళడానికి సిద్దంకాగా, అతనితో 
ధర్మరాజు ఇట్లా అన్నాడు. 
ఆ. క్రూరకరులయ్యుగో బ్రాహ్మణుల కగు | బాధ లుడుచుజనుల బాపచయము 

లెట్టియెడల( బొంద వింద్రనందన! నీకు । సమయభంగభీతి( జన(గ నేల? 121 


ప్రతిపదార్థం: ఇం[ద్రనందన= ఇంద్రుని కుమారుడవైన ఓ అర్జునా!; (క్రూర, కర్ములు+అయ్యున్‌= పాపపు పనులు చేసిన 
వారైనా; గో, (బ్రాహ్మణులకున్‌+అగు= ఆవులకు, (బ్రాహ్మణులకు కలిగే, బాధలు; ఉడుచు= పోగొట్టే; జనులన్‌= (ప్రజల్ని; పాప, 
చయములు= పాపాల సమూహాలు; ఎట్టి, ఎడలన్‌= ఎటువంటి చోట్లలో గూడా; పొందవు= చేరవు; నీకున్‌; సమయ, భంగ, 
భీతిన్‌= నియమం చెడింది అనే భయంతో; చన(గన్‌= వెళ్ళటం; ఏల= ఎందుకు? 


తాత్సర్యం: అర్జునా! ఎంత దుర్మార్గులైనా ఆవులకు, (బ్రాహ్మణులకు కలిగిన బాధలను తొలగించే జనులను పాపాలు 
ఎటువంటి చోట్ల కూడా పొందవు. అట్లాంటప్పుడు నీవు నియమభంగం అయిందన్న భయంతో పోవటం ఎందుకు? 


విశేషం: రెండుధర్మాలకు సంఘర్షణ ఏర్పడినప్పుడు ధర్మసూక్ష్మాన్ని అనుసరించటం లోకధర్మం. (ద్రౌపది ధర్మజునితో కూడి 
ఏ ఇంట్లో ఉన్నా, ఆ ఇంట్లోకి మిగిలిన పాండవులు వెళ్ళకూడదని నియమం. ఆ నియమం తప్పినట్టు అర్జునుడు భావించి, 
ప్రాయశ్శిత్తాన్ని చేసికొనటానికి అన్నను అనుమతి కోరాడు. ధర్మజుడు (బ్రాహ్మణబాధను తొలగించే సందర్భంలో ఎటువంటిచోట్ల 
కూడా పాపాలు పొందవనే ధర్మసూక్ష్మాన్ని ప్రతిపాదించాడు. అది అపద్దర్మమౌతుందనీ, (ప్రజలు దానిని నిందించే అవకాశం 
ఉంటుందనీ అర్జునుడు భావించాడు. 


వ. “మణి యట్లుంగాక తస్మరవధోపేక్షల నశ్వమేధ భ్రూణహత్యల ఫలం బగు నని వేదంబులయందు వినంబడు(; 
దస్మరుల వధియించి బ్రాహ్మణహితంబు చేసినవా(డవు; నీకు సమయోల్లంఘనప్రాయశ్లిత్తంబు సేయ నేల? యనిన 
sawo డి ట్లనియె. 122 


ఆదిపర్వము - అష్టనూశ్వాసము 911 


ప్రతిపదార్థం: మటి= ఇంకా; అట్టున్‌+కాక= ఆ విధంగానూకాక; తస్కర, వధ+ఉపేక్షలన్‌= దొంగలను చంపటంవలన, 
వదలివేయటం వలన; అశ్యమేధ, (భ్రూణ, హత్యల, ఫలంబు= అశ్యమేధయాగం చేయటంవలన, పసిబిడ్డను చంపటంవలన 
కలిగేఫలం; అగును+అని= అవుతుంది అని; వేదంబుల, అందున్‌= వేదాలలో; వినన్‌+పడున్‌= వినపడుతూంది; తస్కరులన్‌= 
దొంగలను; వధియించి= చంపి; (బ్రాహ్మణ, హితంబు= (బ్రాహ్మణునికి మేలు; చేసినవాడవు= చేసినావు; నీవు= నీవు; 
సమయ+జఉల్లంఘన, (ప్రాయళ్సిత్తంబు= నియమాన్ని తప్పి నడచుకొన్న పాపాన్ని పోగొట్టుకోవటానికి చేసే పని; చేయన్‌+ఏల= 
చేయటం ఎందుకు; అనినన్‌= అని అనగా; అర్షునుండు; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: “అంతేకాక దొంగలను చంపటంవలన అశ్యమేధం చేసినంత పుణ్యఫలం, వాళ్ళను వదలివేస్తే (కడుపులో) 
పసిబిడ్డను చంపినంత పాపఫలం కలుగుతుందని వేదాలవలన వింటున్నాం. దొంగలను చంపి (బ్రాహ్మణుడికి మేలు 
చేసిన నీవు నియమం తప్పి నడచుకొన్నందుకు చేసికొనే ప్రాయళ్సిత్తాన్ని చేసికొనటం ఎందుకు?’ అని ధర్మజుడు 
అనగా అర్ష్జునుడు ధర్మజునితో ఇట్లా అన్నాడు. 


విశేషం: అలం: (క్రమాలంకారం. ఒకవేళ అర్జునుడు చేసింది పాపమని (గ్రహించి దానికి ప్రాయశ్చిత్తం చేసికొనటానికే 
ద్వాదశమాస వ్రతం పాటించినట్లయితే తస్కరవధవలన అశ్వమేధయాగం చేసిన పుణ్యం వస్తుందనీ, ఆ పుణ్య(ప్రభావంవలన 
పాప ప్రాయశ్చిత్తం అవసరంలేదనీ ధర్మజుడి (ప్రతిపాదన. పుణ్యప్రాప్తి పాపప్రాయశ్సిత్తానికి ప్రత్యామ్నాయం కాదని అర్జునుడి 
అభిప్రాయం. 
క, భూజనపరివాదం బ | వ్యాజంబున( బరిహరింపవలయును మనకున్‌ 

వ్యాజమున ధర్మలోపం | బాజిజయా! పరిహరింతురయ్య WOH. 123 
ప్రతిపదార్థం: ఆజి, జయా = యుద్దంలో జయించేవాడా! ఓ ధర్మరాజా!; అవ్యాజంబునన్‌= కారణం లేకపోయినా; భూజన; 
పరివాదంబు= భూమిలోని (ప్రజలవలన కలిగేనిందను; మనకున్‌= మనకు; పరిహరింపవలయును= తొలగించాల్సిఉంది; 


మహాత్ములు= మహనీయులు; వ్యాజమునన్‌= సాకుతో; ధర్మ, లోపంబున్‌= ధర్మం తప్పటాన్ని; పరిహరింతురు+అయ్య= 
త్రోసి పుచ్చుతారా! 

తాత్సర్యం: యుద్దంలో జయించే ఓ ధర్మరాజా! అకారణంగా భూజనులవలన కలిగిన నిందనైనా మనం 
తొలగించాలి. అటువంటప్పుడు ఏదో సాకు పెట్టి మహాత్ములైనవాళ్ళు ధర్మం తప్పటాన్ని త్రోసిపుచ్చు తారా? 


విశేషం: నన్నయ రుచిరార్డసూక్తి అనదగిన సుభాషితం. ఏ కారణం లేకుండానే రాజులకు ఒక్కొక్కసారి నిందలు వస్తూ 
ఉంటాయి. కారణం లేదుకదా అని దానిని నిర్లక్ష్యం చేయకుండా ఆ నిందను తొలగించుకొనటానికి ప్రయత్నించటం 
రాజధర్మం. మరి ఇక్కడ “ఏదో ఒక సాకు చెప్పి నియమాన్ని పాటించామని పాండవులు సమర్థించుకొన్నారు' అని సహే 
తుకంగా (ప్రజలు విమర్శించటానికి పాలకులు అవకాశం కలిగించటం సమర్థనీయం కాదని అర్జునుడు పేర్కొని, నిర్మల ధర్మ 
కర్మ దీక్షాపరతం[త్రుడనిపించుకొన్నాడు. ధర్మజుడు అతనిమాటను కాదనలేకపోయాడు. 


సమయభంగకారణమున నర్జునుండు తీర్హయాత్రకుం జనుట (సం.1-206-12) 
వ. కావున వ్రతదానంబు నా కనుగ్రహాంప వలయు” నని మొక్కి యర్జునుం డగ్రజు వీడ్మొని గురుజనానుమతుం డై 
యఖిలవేదవేదాంగపారగు లైన బ్రాహ్మణులు ననేకశాస్ర్త్రవిదు లయి వివిధకథాకథనదక్షు లయిన పారాణికులును 
దనకు సహాయులుగా నరిగి సకలతీర్థసేవచేయుచు నయ్యెతీర్థంబులందు. 124 


912 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: కావున (వ్రతదానంబు= కాబట్టి ద్యాదశమాసికవ్రతం అనే దానాన్ని; నాకున్‌; అనుగ్రహింపవలయును= ఇవ్వాలి; 
అని= అని చెప్పి; (యొక్కి; అర్జునుండు= అర్షునుడు; అ(గ్రజున్‌, వీడ్కొని= అన్నదగ్గర సెలవు తీసికొని; గురుజన+ 
అనుమతుండు+ఐ= పెద్దలచే అనుమతించబడినవాడై; అఖిల వేద, వేద+అంగ, పారగులు+ఐన= అన్ని వేదాలను, వేదాంగాలను, 
తుదముట్ట చదివిన; బ్రాహ్మణులున్‌= విప్రులూ; అనేక, శాస్త్ర, విదులు+అయి= పెక్కుశా(స్తాలు తెలిసినవాళ్ళయి; ఏవిధ,--కథా, 
కథన, దక్టులు+అయిన= అనేక విధాలైన కథలను చెప్పటంలో సమర్గులైన పౌరాణికులును; తనకున్‌= తనకు; సహాయులుకాన్‌= 
తోడైనవాళ్ళుగా; అరిగి= పోయి; సకలతీర్ణసేవ చేయుచున్‌= అన్నితీర్ణాలు సేవిస్తూ; అయ్ర్యెతీర్ణముల, అందున్‌= ఆయా 
తీర్జాలలో. 


తాత్సర్యం: “అందుచేత నాకు ద్వాదశమాసిక(షవ్రతదానాన్ని అనుగ్రహించండి” అని నమస్కరించి అర్జునుడు అన్నదగ్గర 
సెలవుతీసికొని, పెద్దలందరి అనుమతి పొంది, అన్నివేదాలు, వేదాంగాలు తుదముట్ట చదివిన (బ్రాహ్మణులూ, 
పెక్కుశా(స్తాలూ తెలిసి అనేక విధాలైనకథలు చెప్పటంలో సమర్ధులైన పౌరాణికులూ తనకు తోడై రాగా ఆ 
యాతీర్ణాలు సేవిస్తూ. 
ఆ. ధరణిసురుల గురుల బరమయోగుల మహా | భాగు లయిన యట్టి భాగవతుల 

రాజవంశవరు(డు పూజించుచును వారి | వలన బుణ్యకథలు వెలయ వినుచు. 125 
ప్రతిపదార్థం: రాజవంశవరు(డు= చంద్రవంశశ్రేష్ణుడైన అర్జునుడు; ధరణిసురులన్‌= బ్రాహ్మణులను; గురులన్‌= పెద్దలను; 
పరమయోగులన్‌= గొప్పయోగులను; మహాభాగులు+అయిన+అట్టి= నిర్మలమనస్సు గల ప్రసిద్దులైనట్టి; భాగవతులన్‌= 
పుణ్యాత్ములను; పూబించుచును= పూజిస్తూ; వారివలనన్‌= వాళ్లవల్ల; పుణ్యకథలు= పుణ్యకథలను; వెలయన్‌= ఒప్పుగ।; 
వినుచున్‌= వింటూ. 
తాత్సర్యం: చం(ద్రవంశశ్రేష్ణుడైన అర్హునుడు (బ్రాహ్మణులను, పెద్దలను, పరమయోగులను, గొప్ప పుణ్యాతులను 
పూబిస్తూ, వారివలన పుణ్యకథలు వింటూ. 
క గంగాధర పింగజటా | సంగమ మంగళ విశాల చటుల తరంగన్‌ 

గంగానది సేవించెను | గంగాద్వారమున విగతకల్మషు( డగుచున్‌. 126 


ప్రతిపదార్థం: గంగాధర, పింగ, జటా, సంగమ, మంగళ, విశాల, చటుల, తరంగన్‌= శివునియొక్క గోరోచనపువర్లంగల 
జటలతో కలియటంచేత మంగళకరాలై, విశాలాలై చలించే అలలు కలదానిని; గంగానదిన్‌; గంగా, ద్వారమునన్‌= గంగానదియొక్క 
ద్వార (ప్రదేశంలో; విగత, కల్మషు(డు+అగుచున్‌= తొలగిన పాపాలు కలవాడవుతూ; సేవించెన్‌= సేవించాడు. 


తాత్సర్యం: శివునిగోరోచనపురంగు జటలతో కలవటంవలన మంగళకరాలై, విశాలాలై, చలించేఅలలుగల గంగానదిని, 
గంగాద్యారంలో అర్జునుడు తనపాపాలు తొలగిపోయేటట్టు సేవించాడు. 


విశేషం: అలం: వృత్త్యను ప్రాసం. గంగాతరంగనాదసౌందర్యాన్ని బిందుపూర్వక గకారంతో ధ్వనింపచేయటం అక్షరరమ్యత. 


వ. అందు నిత్యంబును గంగాస్మానంబు సేసి తత్తీరంబున హోమంబు సేయుచు వాసవసుతుండు మహీసురవర 
సహితుం డయి కొన్ని దివసంబులు వసియించి, యొక్కనా(డు ప్రభాతంబ విధిపూర్వకంబునం గృతాభిషేకుం డయి 
దేవర్షి పితృతర్పణంబులు సేసి. 127 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 913 


విశేషం: అందున్‌= గంగానదీద్వారంలో; వాసవ, సుతుండు= దేవేంద్రుని కుమారుడైన అర్జునుడు; నిత్యంబును= (ప్రతిదినమూ; 
గంగా, స్నానంబు చేసి; = గంగలో స్నానం చేసి; తత్‌+తీరంబునన్‌= ఆ గంగానది ఒడ్డున; హోమంబు, చేయుచున్‌= హోమం 
చేస్తూ; మహీసుర, వర, సహితుండు+అయి= (బ్రాహ్మణోత్తములతో కూడినవాడై; కొన్ని, దివసంబులు= కొన్నిరోజులు; 
వసియించి= ఉండి; ఒక్కనా(డు; (ప్రభాతంబు+అ= వేకువనే; విధిపూర్వకంబునన్‌= నియమ॥ప్రకారం; కృత+ అభిషేకుండు+అయి= 
చేయబడిన స్నానం కలవాడై - అంటే స్నానంచేసి; దేవ+బుషి, పిత్స తర్పణంబులు, చేసి= దేవతలకు, బుషలకు, 
పితృదేవతలకు తర్పణాలు చేసి. 


తాత్సర్యం: ఆ గంగానదీద్వారంలో అర్జునుడు ప్రతిదినం (గంగా) స్నానం చేసి, గంగ ఒడ్డున హోమంచేస్తూ, 
బ్రాహ్మణశ్రేషులతో కూడి, కొన్నిరోజులు గడిపి, ఒకనాడు వేకువనే లేచి, నియమం (ప్రకారం స్నానం చేసి, దేవ, బుషి 
పితృతర్పణాలు చేసి. 

ఉలూచి యర్జునుని( గామించుట (సం. 1-206-12) 


వేల్వంగ సమకట్టి వెలువడ నున్న న । య్యింద్రనందను రుచిరేంద్రనీల 


(dg 


సుందరశ్యామాంగు సురరాజకరికరా | కారమహాబాహు( NG జూచి 
నలినాక్షి యం దొక్కనాగకన్యక కామ | పరవశ యై వాని( బట్టి తిగిచి 
కొని నాగపురమునకును జని నిజరమ్య | హర్ష్య్యంబునందు నెయ్యమున నునిచె; 


ఆ. నందు నగ్ని తొంటియట్టు లభ్యర్షితం | బయి వెలుంగుచున్న నర్జునుండు 
హోమకార్య మొప్ప నొనరించి యప్ప డ । య్యింతి( జూచి నగుచు నిట్టు లనియె. 128 


ప్రతిపదార్థం: వేల్వంగన్‌= హోమం చేయటానికి; సమకట్టి= పూనుకొని; వెలువడన్‌+ఉన్న= వెలుపలికి రానున్న; ఆ+ఇందద్ర, 
నందనున్‌= ఇం॥ద్రుని కుమారుడైన అర్మునుడిని; రుచిర+ఇం|ద్రనీల, సుందర, శ్యామ+అంగున్‌= కాంతిమంతమైన 
ఇం(ద్రనీలమణివలె అందమైన నల్లని శరీరం కలవాడిని; సుర, రాజ, కరి, కర+ఆకార, మహాబాహున్‌= దేవతలరాజైన 
దేవేంద్రుని ఏనుగుతొండంవంటి గొప్ప బాహువులు కలవాడిని; కట్టిన్‌= నల్లనివాడైన అర్జునుడిని; చూచి; అందున్‌= అచ్చట; 
ఒక్క; నలిన+అక్షి= పద్మంవంటి కన్నులు కలది; నాగకన్యక= నాగజాతికన్య; కామ, పరవశ+ఐ= కామానికి మిక్కిలి 
లొంగిపోయినదై; వానిన్‌= ఆ అర్జునుడిని; పట్టి= బంధించి; తిగిచికొని= లాగికొని; నాగపురమునకును; చని= వెళ్ళి; నిజ, 
రమ్య, హర్య్యంబు, అందున్‌= అందమైన తన మేడలో; నెయ్యమునన్‌= స్నేహంతో; ఉనిచెన్‌= ఉంచింది; అందున్‌= ఆ 
నాగపురంలో; అగ్ని= అగ్ని; తొంటి, అట్టుల= పూర్వంవలెనే; అభి+అర్బితంబు+అయి= పూజింపబడినదై; వెలుంగుచున్నన్‌= 
వెలుగుతూఉండగా; అర్జునుండు; హోమకార్యము; ఒప్పన్‌; ఒనరించి= చేసి; అప్పుడు+అ= ఆ క్షణమే; ఆ+ఇంతిన్‌= ఆ 
నాగకన్యకను; చూచి; నగుచున్‌= నవ్వుతూ; ఇట్టుల+అనియెన్‌. 


తాత్సర్యం: హోమం చేయపూని వెలుపలికి వచ్చిన ఆ పార్టుడిని, ఇం(ద్రనీలంవలె అందమైన నల్లటిశరీరం 
గలవాడిని, ఐరావతంతొండంవంటి పెద్దబాహువులు కలవాడిని-చూచి, కమలాలవంటి కన్నులు కల నాగకన్యక, 
కామపరవశ అయి అతడిని పట్టి లాక్కొని నాగపురానికి వెళ్ళి, అందమైన తనమేడలో (ప్రేమతో ఉంచింది. అక్కడ 
వెలుగుతున్న అగ్నిలో అర్జునుడు హోమకార్యం జరిపి, ఆ నాగకన్యను చూచి నవ్వుతూ ఇట్లా అన్నాడు. 


914 శ్రీమదాంధ్ర మహాభారతము 


క “తామరసనేత్ర! నీ పే | రేమీ? యెవ్వరితనూజు; వి YO మహా 
వ్యామోహిత వై? తనవుడు( గోమలి సురరాజపుత్తకున 8 ట్లనియెన్‌. 129 
ప్రతిపదార్థం: తామరసనేత్ర= తామరలవంటి కన్నులు కలదానా!; నీపేరు; ఏమీ; ఎవ్వరి, తనూజవు= ఎవ్వరికూతురివి; ఇట్లు; 


ఏల= ఎందుకు; మహో, వ్యామోహితవు+ఐతి(వి)= మిక్కిలి వలపు కొన్నదానివి అయ్యావు; అనవుడున్‌= అని అనగా; కోమలి= 
సుకుమారి - ఆ నాగకన్యక, సురరాజ, పుత్రకునకున్‌= దేవేం[ద్రుని కుమారునికి (అర్జునునికి); ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: “పద్మాలవంటి కన్నులు కలదానా! నీపేరేమి? నీ వెవ్వరి కూతురివి? ఈ విధంగా ఎందుకు ఇంత 
వలపు గొన్నదానివి అయ్యావు? అని అనగా ఆ నాగకన్యక అర్జునునితో ఇట్లా అన్నది. 


వ. ఏనులూచి యను నాగకన్యక; నైరావతకులసంభవుం డయిన కౌరవ్యుకూ(తుర; నిన్నుం జూచి మనోజబాణబాధిత 
నయితి; నామనోరథంబు సలుపుము. 130 
ప్రతిపదార్థం: ఏను= నేను; ఉలూచి; అను, నాగకన్యకను; ఐరావత, కుల, సంభవుండు+అయిన= ఐరావతవంశంలో 


పుట్టినవాడైన; కౌరవ్యుకూతురన్‌= కౌరవ్యుని కుమార్తెను; నిన్నున్‌; చూచి, మనోజ, బాణ, బాధితను+అయితిన్‌= మన్మథబాణాలచేత 
బాధింపబడిన దాననయ్యాను; నా, మనోరథంబు= నా కోరిక; సలుపుము= ఈడేర్చుము. 


తాత్సర్యం: నేను ఉలూచి అనే నాగకన్యకను. ఐరావతవంశంలో పుట్టిన కౌరవ్యుని కూతురిని. నిన్ను చూచి 
వలచాను. నా కోరిక తీర్చుము. 


విశేషం: ఐరావతము - కృద్రువకుమారులలో ఒకడు. అతనివంశంలో పుట్టిన కౌరవ్యునికూతురు ఉలూచి. ఉలూచికి ఉలూపి 
అనే పాఠాంతరం అనేకప్రతులలో ఉన్నది. 


క నీ గుణములు దొల్లియు నా । గీగీతములందు విని తగిలి యిపుడు మనో 
రాగమున( జూడ గంటిని 1 భాగీరథియందు నిన్ను: బరహితచరితా! 131 
ప్రతిపదార్థం: పరహిత, చరితా= ఇతరులకు మేలు చేసే నడవడి కలవాడా!; నీ, గుణములు; తొల్లియు= ఇదివరకే; నాగీ, 


గీతముల+అందున్‌= నాగకన్యకలపాటలలో; విని; తగిలి= ఆసక్తి కలిగి; ఇపుడు; మనోరాగమునన్‌= (ప్రేమతో; నిన్నున్‌= నిన్ను; 
భాగీరథి, అందున్‌= గంగానదిలో; చూడన్‌+కంటిని= చూడగలిగాను. 


తాత్సర్యం: ఇతరులకు మేలు చేసేనడవడి కల ఓ అర్జునా! ఇదివరకే నీ గుణాలు నాగకన్యకలపాటలలో విని, ఆసక్తి 
గొన్నాను. ఇపుడు (ప్రేమతో నిన్ను గంగానదిలో చూడగలిగాను. 


విశేషం: పరహితచరితా! అనే సంబోధనలో - ఇతరులమేలుకోరి నడుచుకొనే నీవు ఇపుడు నా మేలు కోరి నా కోరిక 
మన్నింపుము అనే ఉలూచి హృదయం చక్కగా వ్యక్తమవుతున్నది. పార్టుని ఈ తీర్థయా(త్రలకు కారణంకూడా పరహితచరితమే 
కదా! భగీరథుడు భూమిమీదకు తీసికొనిరావటంవలన గంగకు భాగీరథి అనే పేరు వచ్చింది. 


వ. అనిన దాని కర్దునుం డి ట్లనియె. 132 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 915 


ప్రతిపదార్థం: అనినన్‌= అని ఉలూచి అనగా; దానికిన్‌= ఆమెకు; అర్జునుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని పలికిన ఉలూచితో అర్జునుడు ఇట్లా అన్నాడు. 
2 a) 


మధ్యాక్కర. 
ద్వాదశమాసికవ్రతము సలుపుదు( దరుణి! మాయన్న 
యాదేశమునం జేసి సర్వతీర్థము లాడుచు బ్రహ్మ 
వాదులసంగతి బ్రహ్మచర్యసువ్రతు(డ నై యుండి 
నీదుమనోరథ మెట్లు సలుపంగనేర్తు నే నిపుడు? 133 


ప్రతిపదార్థం: తరుణి! = ఓకాంతా!; మా, అన్న= మా అన్నగారి; ఆదేశమునన్‌+చేసి= ఆజ్ఞతో; ద్వాదశమాసికవ్రతమున్‌= 
ద్వాదశమాస వ్రతాన్ని; సలుపుదున్‌= చేస్తున్నాను; సర్వతీర్ణములు+ఆడుచున్‌= అన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ; |బ్రహ్మవాదుల, 
సంగతి= వేదవిదులయినవారితో కలిసి; (బ్రహ్మచర్య, సువ్రతు(డను+ఐ= (బ్రహ్మచర్యవ్రతం ఆచరిస్తూ; ఉండి= ఉంటూ; నేను; 
ఇపుడు= ఇప్పుడు; నీదు, మనోరథము= నీకోరిక; ఎట్టు; సలుపంగనేర్తున్‌= ఏవిధంగా తీర్చగలను? 


తాత్సర్యం: ఓ కాంతా! మా అన్నగారి ఆజ్ఞతో ద్వాదశమాసికషవతం చేస్తూ, అన్ని పుణ్యతీర్ణాలలో స్నానమాడుతూ 
వేదవిదులైన (బ్రాహ్మణోత్తములతో కలిసి బ్రహ్మచర్యవ్రతాన్ని సలుపుతూ ఉండగా, నేను ఇపుడు నీ కోర్కెను ఎట్టా 
తీర్చగలను? 


విశేషం: వృత్తలక్షణానికి చూడు. ఆది.2.183 విశేషం. 


వ. అనిన నవనతానన యయి నాగకన్యక యరునుం జూచి * ద్రుపదరాజపుత్తియందు మీచేసిన సమయంబును, 
భవత్తీర్ణాగమననిమిత్తంబును వ్రతంబును నెటుంగనిదాన( గాను; సర్వతీర్ణసేవనంబును సర్వవ్రతంబులు 
సలుపుటయును సర్వదానధర్మక్రియలును బ్రాణదానంబుతో సమానంబులు గావు; నామనోరథంబు విఫలం బయిన 
మనోజానలంబునం బ్రాణపరిత్యాగం బగుం గావున నన్ను రక్షింపుము; దీన నీకు వ్రతభంగంబు గా' దనిన నర్జునుండు 
దానిమనోరథంబు సలిపి యారాత్రి నాగభువనంబున వసియించి నాగకన్యకయందు సద్యోగర్ణంబున నిరావంతుం 
డను కొడుకుం బడసి, నాగలోకంబు వెలువడి యాదిత్యోదయంబుతోడన గంగాద్వారంబునకు వచ్చి, తద్‌వృత్తాంతం 
బంతయు( దనసహాయు లయిన విప్రులకుం జెప్పి, వారలకు హృదయానందంబు సేయుచు. 134 

ప్రతిపదార్థం: అనినన్‌= అని అర్జునుడు; చెప్పగా; అవనత+ఆనన, అయి= వంచిన ముఖం కలదై; నాగకన్యక; YI, 

చూచి; (ద్రుపదరాజ, పుత్రి, అందున్‌= (ద్రౌపదియందు; మీ, చేసిన= మోయొక్క చేసిన- అంటే మీరు చేసిన; సమయంబును= 
ప్రతిజ్ఞను; భవత్‌+తీర్ణ+ఆగమన, నిమిత్తంబును= మీ తీర్ణయా(త్రాకారణాన్ని; (వ్రతంబునున్‌; ఎణుంగదానన్‌, కాను= 
తెలియనిదానను కాను; సర్వ, తీర్థ, సేవనంబును= అన్ని తీర్జాలను సేవించుట; సర్వ, (వ్రతంబులు, సలుపుటయున్‌= అన్ని 
వ్రతాలు చేయటం; సర్వ, దాన, ధర్మ, (క్రియలును= అన్ని దానాల ధర్మాల పనులు; ప్రాణదానంబుతోన్‌+సమానంబులు= 
ప్రాణదానంతో సరికావు; నా, మనోరథంబు= నా కోరిక; విఫలంబు+అయినన్‌= నెరవేరకుంటే; మనోజ+అనలంబునన్‌= 
మన్మరథాగ్నిలో; ప్రాణ, పరి త్యాగంబు+అగున్‌= ప్రాణం వదలటం జరుగుతుంది; కావునన్‌; నన్నున్‌; రక్షింపుము; దీనన్‌= 





916 శ్రీమదాంధ్ర మహాభారతము 


దీనవలన; నీకున్‌; (వ్రత, భంగంబు= [వ్రతానికి భంగపాటు; కాదు= కలుగదు; అనినన్‌= అని అనగా; NYOH; దాని= 
ఆ ఉలూచియొక్క; మనోరథంబు= కోరిక; సలిపి= తీర్చి; ఆ రాత్రి; నాగభువనంబునన్‌= నాగలోకంలో; వసియించి= 
నివసించి; నాగకన్యక+అందున్‌= నాగకన్యకయందు; సద్యస్‌+గర్భంబునన్‌= అప్పటికప్పుడు కలిగిన గర్భంలో; ఇరావంతుండు+ 
అను= ఇరావంతుడు అను పేరుగల; కొడుకున్‌; పడసి= పొంది; నాగలోకంబు= నాగలోకంనుండి; వెలువడి= వెలుపలికివచ్చి; 
ఆదిత్య+ఉదయంబుతోడన= సూర్యోదయంతోనే; గంగా ద్వారంబునకున్‌= గంగాద్యారానికి; వచ్చి= చని; తత్‌+వృత్తాంతంబు= 
ఆ సంగతి; అంతయున్‌= అంతా; తన; సహాయులు+ అయిన= తోడుగా ఉన్న; విప్రులకున్‌= (బ్రాహ్మణులకు; చెప్పి; 
వారలకున్‌, హృదయ+ఆనందంబు, చేయుచున్‌= ఆ (బ్రాహ్మణులకు మనస్సంతోషము కలిగిస్తూ, 


తాత్సర్యం: అని అర్జునుడు చెప్పగా ఉలూచి తలవంచి అర్జునుడిని చూచి - “ద్రౌపదివిషయంలో మీరు చేసిన 
ప్రతిజ్ఞ, మీతీర్ణయాత్రకారణం, మీవ్రతం తెలియని దాన్ని కాను. అన్నితీర్ణాలు సేవించటం, అన్నివుత్రాలు సలపటం; 
అన్నిదానాలు, ధర్మకర్మలు చేయటం, (ప్రాణదానంతో సమానం కావు. నా కోర్కె నెరవేరకుంటే మన్మథాగ్నిలో 
ప్రాణం వదలటం జరుగుతుంది. కాబట్టి నన్ను రక్షించు. దీనివలన నీకు (వతభంగం కాదు” అనగా అర్షునుడు 
ఉలూచి కోరిక తీర్చి, ఆ NO నాగలోకంలో గడిపి, ఆమెయందు సద్యోగర్భంలో ఇరావంతుండు అనే కొడుకును 
పొంది, సూర్యోదయంకాగానే గంగాద్వారానికి వచ్చి, జరిగిన వృత్తాంతమంతా తనకు తోడుగా ఉన్న (బ్రాహ్మణులకు 
చెప్పి, వాళ్ళకు హృదయానందం కలిగిస్తూ, 


క.  వితతయశు( KON హిమప 1 ర్వతపార్శ్వంబున నగస్థ్యవటమును నత్యు 


న్నతభ్భగుతుంగము( జూచుచు | ధృతి నేగి హిరణ్యబిందుతీర్టంబునకున్‌. 135 


ప్రతిపదార్థం: వితత, యశు(డు= విశాలమైన కీర్తికలవాడు - అర్జునుడు, అరిగి= వెళ్ళి, హిమపర్వత, పార్ట్వంబునన్‌= 
హిమాలయ పర్వతం(ప్రక్కన; అగస్ట్ఫవటమున్‌ (పుణ్యక్షేత్రం); అతి+ఉన్నత, భృగుతుంగమున్‌= మిక్కిలి ఎత్తెన భృగుతుంగక్షేత్రాన్ని; 
చూచుచున్‌; ధృతిన్‌= సంతోషంతో; హిరణ్య, బిందు తీర్థంబునకున్‌= హిరణ్యబిందు తీర్థానికి; ఏంగ= వెళ్ళి, 


తాత్సర్యం: విశాలమైన కీర్తి గల అర్జునుడు హిమాలయం (ప్రక్కన ఉన్న అగస్యవటక్షేత్రాన్ని, మిక్కిలి ఎత్తెన భృగు 
తుంగక్షేత్రాన్ని చూస్తూ సంతోషంతో హిరణ్యబిందుతీర్థానికి వెళ్ళి. 


వ. అందును గోదాన భూదాన హిరణ్యదానంబు లాదిగా( బెక్కుదానంబులు సేసి, యజ్లార్హ్తంబుగా భూసురోత్తములకు 
ఇధి => 

గోసహస్రంబు లిచ్చి, ప్రాగ్టేశంబున కరిగి నైమిశారణ్యంబునందు జగన్నాథునారాయణు నారాధించి యుత్పలినియు( 

గౌశికియు నందయు నపరనందయు గయయు గంగయు గంగాసాగరసంగమంబును జూచుచు. 136 


ప్రతిపదార్థం: అందును= ఆ హిరణ్యబిందు తీర్థంలో; గోదాన, భూదాన, హిరణ్యదానంబులు= ఆవులను దానంచేయుటం, 
భూములనుదానంచేయుట; బంగారాన్ని దానంచేయటం; ఆదిగాన్‌= మొదలుగా; పెక్కు; దానంబులు; చేసి; యజ్ఞ+-అర్థంబు గాన్‌= 
యజ్ఞంకొరకు; భూసుర+ఉత్తములకున్‌= (బ్రాహ్మణోత్తములకు; గోసహ(స్రంబులు= వేలకొద్దిఆవులు; ఇచ్చి= దానమొసగి; 
ప్రాక్‌+దేశంబులకున్‌= తూర్పుదేశానికి; అరిగి= వెళ్ళి, నైమిశ+అరణ్యంబునందున్‌= నైమిశారణ్యంలో; జగన్నాథు నారాయణున్‌= 
లోకృప్రభువైన నారాయణుని; ఆరాధించి= పూజించి; ఉత్సలినియున్‌= ఉత్ప్సలిని; కౌశికియున్‌= కౌళికిని; నందయున్‌= 
నందను; అపరనందయున్‌= అపరనందను; గయయున్‌= గయను; గంగయున్‌= గంగను; గంగాసాగరసంగమంబును= 
గంగానది సముద్రంలో కలిసేచోటును; చూచుచున్‌= చూస్తూ, 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 917 


తాత్సర్యం: ఆ హిరణ్యబిందుతీర్ణంలో గోదాన, భూదాన, సువర్లదానాది అనేకదానాలు చేసి, యజ్ఞంకొరకు 
బ్రాహ్మణోత్తములకు వేలాది ఆవులను ఇచ్చి, తూర్పుదేశానికి పోయి నైమిశారణ్యంలోని జగన్నాథుడిని ఆరాధించి 
ఉత్సలిని, SS, నంద, అపరనంద, గయ, గంగ, గంగాసాగరసంగమస్థలం మొదలైన (ప్రదేశాలను చూస్తూ, 


క ఏలావనరమ్యము లగు । వేలావనములను బవనవిచలద్వీచీ 
లాలితసముద్రవిద్రుమ | మాలాపులినస్థలముల మసలుచు లీలన్‌. 137 


ప్రతిపదార్థం: ఏలా, వన, రమ్యములు+అగు= ఏలకితీగలతోటలచే అందములైన; వేలా, వనములను= సము(ద్రతీరపు 
అడవులలో; పవన, విచలత్‌+వీచీ, లాలిత, సముద్ర, విద్రుమ, మాలా, YOS, స్థలముల= MOS కదలుతున్న అలలచే ఊగించ 
బడిన సముద్రంయొక్క పగడపుచెట్ల వరుసలతో కూడిన ఇసుక తిన్నెలున్న (ప్రదేశాలలో; లీలన్‌= విలాసంగా; మసలుచున్‌= 
తిరుగుతూ. 


తాత్సర్యం: ఏలకితీగలతోటలలో అందంగా ఉన్న సముదద్రతీరవనాలతో, గాలికి కదలే అలలు ఊగించే పగడపు 
చెట్లవరుసలతో కూడిన ఇసుకతిన్నెలున్న (ప్రదేశాలలో విలాసంగా తిరుగుతూ. 


వ. కళింగవిషయంబు సొచ్చు నంత దోడిబ్రాహ్మణులు కొందటు కళింగద్వారంబున( గ్రమ్మఖి యుత్తర 
కురుదేశంబులకుం జనిన; నందుం గతిపయబ్రాహ్మణసహాయుం డయి పార్టుం KON పూర్వసముద్రతీరంబునC 
బురుషోత్తమదేవరకు నమస్మరించి మహేంద్రపర్వతంబు చూచుచు. 138 

ప్రతిపదార్థం: కళింగ, విషయంబు= కళింగదేశం; చొచ్చునంతన్‌= (ప్రవేశించగానే; తోడి బ్రాహ్మణులు; కొందణు= వెంటగల 
బ్రాహ్మణులు కొంతమంది; కళింగద్వారంబునన్‌= కళింగద్యారంలో; (క్రమ్మణీ= మరలి;ఉత్తర, కురుదేశంబులకున్‌; చనినన్‌= 
వెళ్ళగా; అందున్‌= అక్కడి; కతిపయ, (బ్రాహ్మణ, సహాయుండు+అయి= కొద్దిమంది (బ్రాహ్మణుల సహాయం కలవాడై; 
పార్టుండు= అర్జునుడు; అరిగి= వెళ్ళి; పూర్వ, సముద్ర, తీరంబునన్‌= తూర్పుసము ద్రతీరంలో; పురుషోత్తమదే వరకున్‌= 
జగన్నాథస్వామికి; నమస్కరించి; మహేం[ద్రపర్య్వతంబు, చూచుచున్‌= మహేంద్రపర్వతాన్ని చూస్తూ, 


తాత్సర్యం: కళింగదేశంలో (ప్రవేశించగానే అర్జునునివెంట వచ్చిన బ్రాహ్మణులలో కొందరు కళింగదేశ ద్వారం 
నుండి తిరిగి ఉత్తరకురుదేశాలకు వెళ్ళారు. మిగిలినవాళ్ళసాయంతో పార్గుడు తూర్పుసము ద్రతీరంలో ఉన్న 
జగన్నాథస్వామిని సేవించి, మహేం(ద్రపర్వతం చూస్తూ, 
సీ. దక్షిణగంగ నా దద్దయు నొప్పిన 1 గోదావరియు, జగదాది యైన 

భీమేశ్వరంబును, బెడ(గగుచున్న శ్రీ 1 పర్వతంబును జూచి, యుర్విలోన 

ననఘ మై శిష్టాగ్రహారభూయిష్ట మై | ధరణీసురోత్తమాధ్వరవిధాన 

పుణ్యసమృద్దమై పొలుచు వేంగీదేశ 1 విభవంబు( జూచుచు విభు(డు దక్షి 
తే. ణాంబురాశితీరంబున కరిగి, దురిత | హారి యైన కావేరీమహాసముద్ర 

సంగమంబున భూసురేశ్వరుల కభిమ | తార్థదానంబు( జేసి Kae డగుచు. 139 


918 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: విభుడు= ప్రభువు - అర్జునుడు; దక్షిణగంగ; నాన్‌= అన్నట్టు; తద్దయున్‌= మిక్కిలి; ఒప్పిన= (ప్రకాశించిన; 
గోదావరియు= గోదావరిని; జగత్‌+ఆది, ఐన= లోకానికి మొదలైన; భీమేశ్వరంబును= భీమేశ్యరాన్ని; బెడ(గు+అగుచున్‌+ఉన్న= 
మనోహరమైన; శ్రీపర్వతంబును= శ్రీశైలాన్ని; చూచి= కాంచి; ఉర్విలోనన్‌= భూమిలో; అనఘము+ఐ= పవిత్రమైన; శిష్ట+అ(గ్రహార, 
భూయిష్ట్రము+ఐ= సదాచారసంపన్నులయొక్క అ(గ్రహారాలతో నిండినదై; ధరణీసుర+ఉత్తమ, అధ్వర, విధాన, పుణ్య, సమృద్దము+ఐ= 
బ్రాహ్మణోత్తములయొక్క యజ్ఞకార్యాలచే కలిగే పుణ్యంతో నిండినదై; పొలుచు= ఒప్పు; వేంగీదేశ విభవంబున్‌= వేంగీదేశంయొక్క 
వైభవాన్ని; చూచుచున్‌= చూస్తూ; దక్షిణ+అంబురాళి, తీరఠంబునకున్‌= దక్షిణ సముద్రతీరానికి; అరిగి= వెళ్ళి; దురిత, హారి+ 
ఐన= పాపాన్ని పోగొట్టేధైన; కావేరీ, మహాసము(ద్ర, సంగమంబునన్‌= కావేరీనది సముద్రంలో కలిసే చోట; భూసుర+ 
ఈళశ్వరులకున్‌= (బ్రాహ్మణశ్రేష్టులకు; అభిమత+అర్థ, దానంబున్‌+చేసి= కోరుకొన్నవాటిని దానం ఇచ్చి; కృత+అర్జు(డు+అగుచున్‌= 
ధన్యుడై. 


తాత్సర్యం: అర్జునుడు దక్షిణగంగ అని (ప్రసిద్ది పొందిన గోదావరీనదిని, లోకానికే మొదలు అనిపించుకొన్న 
భీమేశ్యరాన్ని, మనోహరమైన శ్రీశైలాన్ని చూచి, పవిత్రమై, (శ్రోత్రియుల అ(గ్రహారాలకు నిలయమై, (బ్రాహ్మణోత్తముల 
యజ్ఞకార్యాల పుణ్యఫలంతో నిండినదై వెలసి ఉన్న వేంగీదేశవైభవాన్ని చూస్తూ దక్షిణసము[ద్రతీరానికి వెళ్ళిపాపాలను 
పోగొట్టే కావేరీసము(ద్రసంగమంలో (బ్రాహ్మణశ్రేష్టులకు ఇష్టమైన దానాలన్నీ ఇచ్చి, ధన్యుడయ్యాడు. 


విశేషం: మనోహరమైన ఈ వేంగీదేశవర్లనం స్వీయదేశాభిమానంతో నన్నయ తెలుగుభారతంలో చొప్పించిందే. ఇది అమూలకం. 
గోదావరిప్రశంసమా(త్రం పి.పి.యస్‌.శా(స్తిగారిప్రతిలో ఉన్నది. 


అర్జునుండు చిత్రాంగదను వివాహంబగుట (సం.1-207-14) 


వ. పదుమూ(డగు మాసంబున మణిపూరపురంబునకుంజని, యందున్న రాజు జిత్రవాహనుం గని, వానిచేతం 


బూజితుం డయి, తత్పుత్రి( జిత్రాంగద యనుదాని వివాహంబుగా నపేక్షించిన, నయ్యర్ణునునభి ప్రాయం 


బాప్తులవలన నెటింగి చిత్రవాహనుం డర్జునున కి ట్లనియె. 140 


ప్రతిపదార్థం: పదుమూ(డు+అగు= పదమూడవనెలలో; మణిపూర, పురంబునకున్‌= మణిపూర నగరానికి; చని= వెళ్ళి; 
అందున్‌+ఉన్న, రాజున్‌= అక్కడ ఉన్న రాజును; చిత్రవాహనున్‌= చిత్రవాహనుణ్ణి; కని= చూచి; వానిచేతన్‌= ఆ రాజుచే; 
పూజితుండు+అయి= పూజింపబడినవాడై; తత్‌+పుత్రిన్‌= అతని కుమార్తెను; చిత్రాంగద, అను, దానిన్‌= చిత్రాంగద అను 
పేరుగల ఆమెను; వివాహంబు, కాన్‌= పెండ్లిచేసుకొనటానికి; అపేక్షించినన్‌= కోరగా; ఆ+అర్జును= ఆ అర్జునుని; అభి ప్రాయంబు= 
అభిప్రాయాన్ని; ఆపులవలనన్‌= ఆపులమూలంగా; ఎజుంగి= తెలిసికొని; చిత్రవాహనుండు= చిత్రవాహనుడు; అర్షునునకున్‌= 
అర్ష్జునునికి; ఇట్ల్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అర్జునుడు పదమూడవమాసంలో మణిపూరమనే నగరానికి వెళ్లాడు. ఆ దేశపురాజైన చిత్రవాహనుణ్ణి 
చూచాడు. అతనిగౌరవం పొందాడు. అతనికూతురైన చిత్రాంగదను (ప్రేమించాడు. వివాహంచేసికొనాలని అనుకొన్నాడు. 
అతనిఅభిప్రాయాన్ని ఆపలవలన తెలిసికొన్న చిత్రవాహనుడు అర్డునునితో ఈ విధంగా అన్నాడు. 


విశేషం: అర్జునుని వ్రతం ద్వాదశ మాసాత్మకం-అంటే సంవత్సరం. ఇట “పదుమూడవమాసంబున” అనుటచే పం[డ్రెండుమాసాలు 


దాటాయికదా! వ్రతం ముగిసినా-అర్జునుడు ఇంకా పుణ్యతీర్థ్ణాటనం చేస్తూనే ఉన్నాడనుకోవాలి. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 919 


క ధన్యుండ నైతి నీ కీ కన్యక నీ గాంచి; యైన(గలతెటిగు జగ 
న్మాన్య! యెటీ(గింపవలయు; న 1 నన్యమనస్ముండ వయి దయన్‌ విను మనఘూ! 141 


ప్రతిపదార్థం: జగత్‌+మాన్య= లోకంచే పూజింపబడేవాడా! నీకున్‌; ఈ, కన్యకన్‌= ఈ కన్నెను; ఈన్‌+కాంచి= ఈయగలిగి; 
ధన్యుండన్‌+ఐతిని= కృతార్థుణ్ణి అయ్యాను; ఐనన్‌= అయినప్పటికి; కల, తెఖగు= ఉన్నసంగతి; ఎతిగింపవలయున్‌= 
తెలపాలి; అనఘా!= పాపరహితుడా! అనన్యమనస్కుండవు+అయి= మరొకదానిలో మనస్సు లేనివాడవై; దయన్‌= దయతో; 
వినుము. 


తాత్సర్యం: అర్షునా! నీకు ఈ కన్యకను ఇవ్వగలిగి ధన్యుడనయ్యాను. అయినా ఉన్న సంగతి చెప్పాలి. పుణ్యాత్సా! 
సావధానంగా దయతో వినుము. 


క మా కులమునందు( దొల్లి ప్ర | భాకరు( డను రాజవరు( డపత్యము దనకున్‌ 
లేకున్న నుమేశ్వరునకు( । బ్రాకటముగ భక్తితో దపం బొనరించెన్‌. 142 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; మా కులమునందు; (ప్రభాకరు(డు+అను; రాజ, వరు(డు= రాజ[శ్రేష్టుడు; తనకున్‌; 
అపత్యము= సంతానం; లేకున్నన్‌= లేకపోగా; (ప్రాకటముగన్‌= PAKONG ఉమా+ఈశ్య్వరునకున్‌= ఉమాదేవి భర్తఅయిన 
పరమేశ్యరుడినిగూర్చి; భక్తితోన్‌= భక్తితో; తపంబు= తపస్సు; ఒనరించెన్‌= చేశాడు. 


తాత్సర్యం: పూర్వం మా వంశంలో (ప్రభాకరుడు అనే రాజశ్రేష్ణుడు తనకు సంతానం లేకపోవటంవలన 
పరమేశ్యరుడినిగూర్చి భక్తితో తపస్సు చేశాడు. 


వ. పరమేశ్వరుండును వానికిం గరుణించి నీకు నొక్కపుత్తుం డుద్ధవించు; నీకులంబున వారికెల్ల సంతానం బిట్ల 
యగు నని వరం బిచ్చిన; నది మొదలుగా మావంశంబునవారికల్ల నొక్మొక్కపుత్తుండ కా జన్మించుచు వచ్చిన 
నిష్పడు నాకు నిక్కన్యక పుట్టె; నేను దీనిం బుత్తీకరణంబునం బెనిచితి. 143 


ప్రతిపదార్థం: పరమ+ఈశ్వరుండును= పరమశివుడును; వానికిన్‌= ఆ (ప్రభాకరునికి; (అతనిని); కరుణించి; నీకున్‌; ఒక 
పుత్రుండు; ఉద్భవించున్‌= పుట్టుతాడు; నీ, కులంబునవారికిన్‌+ఎల్లన్‌= 9) వంశంలోనివాళ్ళందరికీ; ఇట్ల్టు+ఆ= ఈ విధంగానే; 
సంతానంబు= సంతతి; అగున్‌= కలుగుతుంది; అని, వరంబు= అని వరం; ఇచ్చినన్‌= ఈయగా; అదిమొదలు= నాడు 
మొదలుగా; మా, వంశంబునవారికిన్‌+ఎల్లన్‌= మా వంశలోనివాళ్లకు అందరికీ; ఒక్కొక్కపుత్రుండు+అ, కా= ఒక్కొక్కకొడుకే; 
జన్మించుచున్‌= పుట్టుతూ; వచ్చినన్‌= రాగా; ఇప్పుడు; నాకున్‌= నాకు; ఈ+కన్యక; పుట్టెన్‌= జన్మించింది; నేను; దీనిన్‌= 
ఈ కన్నను; పు(గ్రీకరణంబునన్‌= పుత్రికగా; పెనిచితిన్‌= పెంచాను. 


తాత్సర్యం: పరమేశ్వరుడు ఆ ప్రభాకరుడిని అనుగ్రహించి, 'నీ కొకకొడుకు పుడతాడు. నీ వంశంలోని వాళ్ళందరికీ 
ఇట్లాగే సంతానం కలుగుతుంది. (అంటే ఒక్కొక్కకొడుకుమా(త్రమే పుట్టటం) అని వరమిచ్చాడు. అది మొదలుగా 
మా వంశంలోని వాళ్ళందరికీ ఒక్కొక్కకొడుకే జన్మిస్తూ వచ్చాడు. ఇప్పుడు నా కీ కన్యక పుట్టింది. నేను ఈ 
కన్యకను వంశం నిలిపే దానినిగా పెంచాను. 


920 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఏ కుమారికి పుట్టిన పుత్రుడు తనకు పుత్రుడు కావాలని తం(డ్రి తలుస్తాడో ఆ కుమారికి పుత్రిక అనే సంజ్ఞ ఉన్నది. 
పుత్రీకరణంబునం' అనేదానికి. పుత్రాకారంబుని అనే పాఠాంతరం కూడా ఉన్నది. మొత్తం మీద చిత్రాంగద కుమారుడు 
(దౌహితుడు) తన వంశకరుడు కావాలని చిత్రవాహనుని అభిమతం. 
తే. ఇందు బుట్టినసుతు(డు మా కిందువంశ్య! 1 వంశవిస్తారకుండు గావలయు; నిదియ 

యీలతాంగికి నుంకు; వి ట్లీంగనోపు । దేని పెండిలియగుమ యీయింతి బ్రీతి. 144 
ప్రతిపదార్థం: ఇందున్‌= ఈ చిత్రాంగదకు; పుట్టిన, సుతు(డు= పుట్టిన కుమారుడు; మాకున్‌; ఇందువంశ్య= చం[ద్రవంశానికి 
చెందినవాడా! ఓ అర్షునా!; వంశ, విస్తారకుండు= వంశాన్ని వృద్ది చేసేవాడు; కావలయున్‌= కావాలి; ఇదియ= ఇదే; ఈ, 
లతా+అంగికిన్‌= ఈ సుకుమారికి; ఉంకువ= శుల్కం; ఇట్లు; ఈ(గన్‌= ఇవ్వటానికి; ఓపుదు(వు)+ఏని= చాలుదువేని; ఈ, 
ఇంతిన్‌= ఈ కాంతను; ప్రీతిన్‌= (ప్రేమతో; పెండిలి, అగుము+అ= పెండ్డాడుమా! 
తాత్సర్యం: అర్జునా! ఈ చిత్రాంగదకు పుట్టినకుమారుడు మా వంశం నిలిపేవాడు కావాలి. ఇదే నీవు ఈ కన్యకు 
ఇవ్వవలసిన శుల్కం. ఇట్లా ఇవ్వగలిగితే ప్రేమతో ఆమెను పెళ్ళి చేసికొమ్ము. 


వ. అనిన నర్గునుండు చిత్రవాహనువచనంబున కొడంబడి చిత్రాంగద వివాహం బై. 145 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; అర్జునుండు= అర్జునుడు; చిత్రవాహనువచనంబునకున్‌= చిత్రవాహను మాటకు; 
ఒడంబడి= సమ్మతించి; చిత్రాంగదన్‌; వివాహంబు+ఐ= పెండ్లాడినవాడై, పెండ్లి చేసికొని, 


తాత్సర్యం: అని అనగా అర్హునుడు చితవాహనునిమాటకు ఒప్పుకొని చిత్రాంగదను పెండ్లాడి. 
e 3] 


6. అంగజరాజ్యలక్షి పొడవైనదియొక్కొ యనంగ నొప్పు చి 

త్రాంగదయందు( బార్లుడు మహాప్రణయప్రవణాంతరంగు( డై 

NA [6] NI Ga 

యంగజభోగసంగమున నమ్మణిపూరపురిన్‌ సమస్తలో 

కాంగణరంగసంగతవిహారయశోంగదు( డుండె లీలతోన్‌. 146 
ప్రతిపదార్థం: అంగజ, రాజ్యలక్ష్మి= మన్మధథునియొక్క రాజ్యలక్ష్మి; పొడవు+ఐనది, ఒక్కొ= రూపుతాల్భిందా; అనంగన్‌= 
అనునట్లు; ఒప్పు= (ప్రకాశించు; చిత్రాంగద; అందున్‌= చిత్రాంగదపై; సమస్త, లోక+అంగణ, రంగ, సంగత, విహార, 
యశోంగదు(డు= అన్నిలోకాల ముంగిళ్ళు అనే రంగస్ఫ్థలాలలో కూడుకొన్న విహారం కల కీర్తి అనెడి బాహుపురి (సందికడియం) 
గలవాడు - అంటే అన్నిలోకాలలో వ్యాపించిన కీర్తి కలవాడు; పార్టుడు= అర్జునుడు; మహా, ప్రణయ, ప్రవణ+అంతరంగు( 


డు+ఐ= మిక్కిలి (ప్రేమలో ఆసక్తి కల మనస్సు కలవాడై; అంగజ, భోగ, సంగమునన్‌= మన్మథభోగాలతో కూడి; లీలతోన్‌= 
విలాసంగా; ఆ+మణిపూర, MOS, ఉండెన్‌= ఆ మణిపూరనగరంలో ఉండినాడు. 


తాత్సర్యం: మన్మథుని రాజ్యలక్ష్మి రూపు తాల్చిందా అన్నట్లు మహాసౌందర్యవతి అయిన చిత్రాంగద మీద తగులు 
కొన్న మనస్సుతో, మన్మథభోగాలనుభవిస్తూ, మహాకీర్తిమంతుడైన అర్జునుడు మణిపూరపురంలో విలాసంతో ఉన్నాడు. 
విశేషం: అలం : BYE. మన్మథరాజ్యలక్ష్మివంటి ఆ చిత్రాంగదమీద తనివి తీరక అలలు అలలుగా పెల్లుబికిన పార్టుని 


శృంగారభావం - ప్రాసస్థానంలోనే గాక పద్యమంతటా ప్రయోగించబడిన బిందుపూర్వక “గి కారంతో చక్కగా వ్యక్తం 
చేయబడింది. అక్షరరమ్యమైన నన్నయపద్యాలలో ఇది ఒకటి. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 921 
అర్జునుండు పంచతీర్ణంబులం దప్పరసలను శాపవిముక్తుల నొనరించుట (సం.1-208-1) 


వ. ఇట్లుండి యొక్కనా(డు తపోధనబ్రాహ్మణసమేతుం డై తత్సమీపంబున సముద్రతీరతీర్ణంబులు 
చూచుచుం జని సౌభద్రం బను తీర్థంబు( గని యందు స్నానంబు సేయ సమకట్టిన నర్జునుం జూచి యందుల 
మును లి ట్లనిరి. 147 

ప్రతిపదార్థం:  ఇట్టు+ఉండి; ఒకనా(డు; తపస్‌+ధన, (బ్రాహ్మణ, సమేతుండు+ఐ= తపస్సే ధనంగా కల (బ్రాహ్మణులతో 
కూడుకొన్నవాడై; తత్‌+సమీపంబునన్‌= ఆ మణిపూరపురానికి దగ్గర; సముద్రతీర, తీర్ణంబులు= సముద్రం ఒడ్డున గల 
తీర్ధాలు; చూచుచున్‌= చూస్తూ; చని=వెళ్ళి; సౌభ(ద్రంబు+అను= సౌభద్రం అను పేరుగల ; తీర్థంబున్‌= BPA; కని= చూచి; 
అందున్‌= ఆ తీర్థంలో; స్నానంబుచేయన్‌= స్నానం చేయటానికి; సమకట్టినన్‌= పూనుకోగా; అర్షునున్‌= అర్జునుణ్ణి; చూచి= 
కనుగొని; అందులన్‌= అందున్న; మునులు= బుషులు; ఇట్టు+అనిరి. 

తాత్సర్యం: ఈ విధంగా ఉన్న అర్జునుడు ఒకనాడు తపోధనులైన (బ్రాహ్మణులతో కలిసి ఆ మణిపూరపురానికి 

దగ్గరగా ఉన్న సము(ద్రతీరతీర్ణాలను చూస్తూ సౌభద్రతీర్థాన్ని దర్శించాడు. అందులో స్నానం చేయటానికి పూనుకోగా, 

అక్కడ ఉన్న మునులు అతనితో ఇట్లా అన్నారు. 


తరలము. 

ఇది సొరంగ నసాధ్య మెవ్వరి కిందువంశవరేణ్య! వి 

న్మిదియ కా దివి యేనుతీర్ణము లీసముద్రతటంబునన్‌ 

విదితముల్‌ దురితాపహంబులు వీని HO, నాడనో 

డుదురు సన్మును Doko గోల్మొసకుల్‌ గొనున్‌ వడి( జొచ్చినన్‌. 148 
ప్రతిపదార్థం: ఇందు, వంశ, వరేణ్య= చం[ద్రవంశశ్రేష్ణుడా!; ఓఅర్జునా!; ఇది= ఈ తీర్ణం; చొరంగన్‌= ప్రవేశించటానికి; 
ఎవ్వరికిన్‌= ఎంతటివారికైనా; అసాధ్యము= వీలుకాదు; వినుము; ఇదియ, కాదు= ఇది ఒక్కటే కాదు; ఇవి, ఏను, తీర్థముల్‌= 
ఇవి అయిదు తీర్థాలు; సముద్ర, తటంబునన్‌= ఈ సముద్రతీరాన; విదితముల్‌= (ప్రసిద్దాలు; దురిత+అపహంబులు= 
పాపాన్ని BAYI; సత్‌+మునులు = మహామునులు; వీనిన్‌= వీటిలో; ఎన్న(డున్‌= ఎప్పుడును; ఆడన్‌= స్నానమాడటానికి; 
ఓడుదురు= భయపడతారు; ఇందున్‌= ఈ నీటిలో; చొచ్చినన్‌= (ప్రవేశిస్తే; వడిన్‌= వెంటనే; కోల్‌+మొసళుల్‌= పెద్ద మొసళ్ళు; 
కొనున్‌= పట్టుకొంటాయి. 


తాత్సర్యం: చం(ద్రవంశశ్రేష్టా! ఓ అర్జునా! ఈ తీర్జాన్ని (ప్రవేశించటం ఎవ్వరికీ సాధ్యం కాదు. వినుము. ఇదే కాదు. 
ఈ సముద్రతీరాన (ప్రసిద్దాలు, పాపహరాలు అయిన అయిదుతీర్ణాలు ఉన్నాయి. మహామునులుకూడా వీటిలో 
స్నానం చేయటానికి భయపడతారు. దీనిలో (ప్రవేశిస్తే వెంటనే పెద్దమొసళ్ళు పట్టుకొంటాయి. 


విశేషం: వృత్తలక్షణానికి చూడు. ఆది. 1.21.విశేషం. 


వ. “సౌభద్ర DOK కారంధమ ప్రసన్న భారద్వాజంబు లను నామంబుల దక్షిణసముద్ర తీరంబునం బ్రసిద్దంబు 
లయిన యిప్పంచతీర్ధంబు లిప్పుడు నూటేండ్లంగోలె నుగ్రగ్రాహగృహీతంబు లయి దుర్జనగ్భహీతంబు లయిన 


922 శ్రీమదాంధ్ర మహాభారతము 


రాజులవిభవంబులుంబోలె సాధుజనవర్ణితంబు లయి యుండు” ననిన విని విజయుం 'డశేషతీర్ధసేవార్థి నయి 


వచ్చిన నాకు నీతీర్ణంబు లాడకునికి పారుషంబు గా దని యందు. 149 
ప్రతిపదార్థం: సౌభ(ద్ర, పౌలోమ, కారంధమ, (ప్రసన్న, భరద్యాజంబులు, అను, నామంబులన్‌= సౌభద్రము, పౌలోమము, 
కారంధమము, (ప్రసన్నము, భారద్వాజము లను పేర్లతో; దక్షిణ, సముద్రతీరంబునన్‌ = దక్షిణసముద్రవు ఒడ్డులో; 
ప్రసిద్దంబులు+అయిన; ఈ+పంచ, తీర్థంబులు= ఈ అయిదు తీర్థాలు; ఇప్పుడు; నూటేండ్లన్‌+కోలెన్‌= నూరుసంవత్సరాల 
నుండి; ఉగ్ర, (గ్రాహ, గృహీతంబులు+అయి= భయంకరాలైన మొసళ్ళచే (గ్రహింపబడినవై; దుర్ణన, గృహీతంబులు+అయిన= 
దుర్మార్గులచే (గ్రహింపబడిన; రాజుల, విభవంబులున్‌+పోలెన్‌= రాజుల ఐశ్యర్యాలవలె; సాధుజన, వర్ణితంబులు+అయి= 
మునీశ్యరులచేత విడువబడినవై; ఉండున్‌= ఉన్నాయి; అనినన్‌= అని అనగా; విని; విజయుండు= అర్ష్జునుడు; అశేష, 
తీర్థసేవా+అర్థిన్‌+అయి= అన్ని తీర్జాలు సేవించాలన్న కోరిక కలవాడినై; వచ్చిన; నాకున్‌; ఈ, తీర్థంబులు; ఆడక+ఉనికి= 
స్నానమాడకుండటం; పౌరుషంబు; కాదు; అని; అందున్‌ = ఆ తీర్థాలలో; 


తాత్సర్యం: 'సౌభద్ర, పాౌలోమ, కారంధమ, ప్రసన్న, భారద్యాజంబు లనే పేర్హతో దక్షిణసముద్రతీరంలో |ప్రసిధా లైన 

ap] a on Fn 
ఈ అయిదు తీర్జాలను నూరేండ్లనుండి భయంకరాలైన మొసళ్ళు SEDOTAN. దుర్మార్లులవశం అయిన రాజుల 
ఐశ్యర్యాలవలె ఇవి మునీశ్యరులచేత విడువబడి ఉన్నాయి” - అనగా విని అర్జునుడు, “అన్ని తీర్జాలు సేవించగోరిన 
నాకు ఈ తీర్జాలలో స్నానం చేయకుండా ఉండటం పౌరుషం కాదు” అని. 


విశేషం: అలం: ఉపమ. 


క సాహసికుం డై నరు డవ | గాహము సేయుటయు జలము గ్రక్మదల మహా 

గ్రాహము బీభత్సు బృహ । ద్ధ్ఞాహుబలుం బట్టికొనియె బబితెంచి వడిన్‌. 150 
ప్రతిపదార్థం: నరుడు= అర్జునుడు; సాహసికుండు+ఐ= సాహసంకలవాడై; అవగాహము= స్నానం; చేయుటయు; మహా గ్రాహము= 
పెద్దమొసలి; జలము= నీరు; కదల+కదల= మిక్కిలి కలత చెందగా; వడిన్‌= వేగంగా; పణుతెంచి= పరుగెత్తి వచ్చి; 
బృహత్‌+బాహుబలున్‌= గొప్పభుజంబలంకలవాడిని; బీభత్సున్‌= అర్జునుడిని; పట్టుకొనియెన్‌= పట్టుకొన్నది. 
తాత్సర్యం: అర్జునుడు సాహసించి స్నానం చేయటానికి నీటిలో మునుగగా; పెద్దమొసలి ఒకటి నీరంతా కలత 
చెందేటట్లు వేగంగా పరుగెత్తి వచ్చి అతడిని పట్టుకొన్నది. 

(32) => ia 


ఆ. దాని నశ్రమమున( దజ్జలాశయము వె | ల్వడ(గ వైచె నరుడు బాహుశ్తి; 

నదియు దత్‌క్షణంబ యభినవ యౌవనో | ద్దాసమాన దివ్యభామ యయ్యె. 151 
ప్రతిపదార్థం: నరు(డు= అర్జునుడు; బాహుశక్తిన్‌= భుజబలంతో; దానిన్‌= ఆ మొసలిని; అ(శ్రమమునన్‌= సులువుగా; 
తత్‌+జల+ఆశయము= ఆ మడుగునుండి; వెల్వడ(గన్‌= బయటపడేటట్టు; వైచెన్‌= విసరివేశాడు; అదియున్‌= ఆ మొసలికూడా; 
తత్‌+క్షణంబు+అ= ఆ క్షణమే; అభినవ, యౌవన+ఉద్భాసమాన, దివ్యభామ= కొత్తయౌవనంతో (ప్రకాశిస్తున్న OSO; 
అయ్యెన్‌= అయింది. 
తాత్సర్యం: అర్జునుడు తన భుజబలంతో ఆ మొసలిని సులభంగా మడుగునుండి బయటపడేటట్లు విసిరాడు. 
అది వెంటనే నూత్నయౌవనంతో (ప్రకాశించే దివ్యకాంత అయింది. 


ఆదిపర్వము - అష్టనూశ్వాసము 923 


ఉ. ఆ లలితాంగి( జూచి నరు( డద్దుత మంది 'మృగాయతాక్షి! యి 
ట్లేల జలేచరత్వమున నిజ్ఞలధిన్‌ వసియించి? తిప్పు డి 
ట్లేల సురూప భామ వయి? తెందులదానవు నీవు? నావుడున్‌ 
బాలిక పాండుపుత్తునకు( బార్జున కి ట్లనియెం బ్రియంబునన్‌. 152 


ప్రతిపదార్థం: నరు(డు= అర్జునుడు; ఆ, లలిత+అంగిన్‌= ఆ అందమైన శరీరం కలదానిని; చూచి, అద్భుతము+అంది= 
ఆశ్చర్యపడి; మృగ+ఆయత+అక్షి= లేడి కన్నులవంటి విశాలమైన కన్నులు కలదానా!; ఇట్లు ఏల = ఈ విధంగా ఏల; 
జలేచరత్వమునన్‌= నీటిలో తిరిగే ప్రాణివి - మొసలివి కావటంవలన; -ఈ+జలధిన్‌= ఈ మడుగులో; వసియించితి(వి)= 
ఉన్నావు; ఇప్పుడు= ఇపుడు; ఇట్లు; ఏల= ఎందుకు; సు, రూప, భామవు+అయితి(ఏ)= అందమైన కాంతవు అయ్యావు; నీవు, 
ఎందుల, దానవు= నీవు, ఎక్కడిదానవు; నావుడున్‌= అని అనగా; బాలిక= ఆ కాంత; పాండుపు(త్రునకున్‌= పాండుకుమారునికి; 
పార్టునకున్‌= అర్జునునకు; ప్రియంబునన్‌= (ప్రీతితో; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: అందమైన ఆ కాంతను చూచి అర్జునుడు ఆశ్చర్యపడి 'నీ వేల మొసలివై ఈ విధంగా మడుగులో 
ఉన్నావు? ఇప్పుడు ఈ వఏధంగా ఎందుకు అందాలభామవయ్యావు? ఎక్కడి దానవు? అని అడుగగా ఆమె 
అర్జునునితో ఇట్టా అన్నది. 

= ౧ 


వ. “ఏను వంద యను నప్పరసం గుబేరుననుంగ; నాసఖులు సౌరభేయియు సమీచియు బుద్దుదయు లతయు 
ననువారలు నలువురు నాయట్ల యత్తీర్థంబులం దున్నవారలు; వారిని శాపవిముక్తలం జేసి రక్షింపు' మనిన దానికి 
నర్జునుం డి ట్లనియె. 153 

ప్రతిపదార్థం: ఏను= నేను; వంద, అను= వంద అనే పేరుగల; అప్ఫ్పరసన్‌= అప్పరసను; కుబేరు, అనుంగన్‌= కుబేరునియొక్క 

చెలిని; నా సఖులు= నా స్నేహితురాం(డ్రు; సౌరభేయియు; సమీచియు; బుద్భుదయు; లతయున్‌; అనువారలు= అనేవాళ్లు; 
నలువురు= నలుగురు; నాయట్ట= నావలెనే; ఆ తీర్థంబులందున్‌= ఆ తీర్ణాలలో; ఉన్నవారలు= ఉన్నారు; వారిని= వాళ్లను; 


శాపవిముక్తలన్‌= శాపంనుండి తొలగచేసి; రక్షింపుము= కాపాడు; అనినన్‌= అనిఅనగా; దానికిన్‌= ఆ అప్పరసకు; అర్జునుండు= 
అర్హునుడు; ఇట్లు+అనియెన్‌. 
జ ag 


తాత్సర్యం: 'నా పేరు వంద, కుబేరుని స్నేహితురాలిని. నా స్నేహితురాం|డ్రు సౌరభీయి, సమీచి, బుద్బుద, లత 


అనేవాళ్ళు నలుగురూ నావలె తీర్థాలలో ఉన్నారు. వాళ్ళనికూడా శాపవిముక్తులను చేసి రక్షింపుము అని అనగా 
ఆమెతో అర్ష్జునుడు ఇట్లా అన్నాడు. 
= ౧ 


విశేషం: వంద అనేదానికి అనేకప్రతులలో నంద అనే పాఠాంతరం ఉన్నది. భాండార్కరు ప్రతి అథస్పూచికలో వర్గా SO, 
వృందా, వర్దా; వందా, విందా, నందా అనేవిధంగా అనేక పాఠాలున్నాయి. మూలభారతం వావిళ్ళవారి తెలుగులిపి ప్రతిలో 
అహం చ TEGO, సమీచీ బుద్భుదా లతా” అని ఉన్నది. 
క. “వనజాక్షి! యేమికారణ | మున నుగ్రగాహరూపములు దాల్లితి రీ? 

రని యడిగిన వేడుక నా । తని కది యి ట్లనుచు( జెప్పె( దద్విధమెల్లన్‌. 154 


924 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వనజ+అక్షి!= పద్మాలవంటి కన్నులుకలదానా! ఈరు= మీరు; ఏమి, కారణమునన్‌= ఏకారణంచేత; ఉగ్ర, 
గ్రాహ, రూపములు= భయంకరాలైన మొసళ్ళ రూపాలు; తాల్ఫ్బితిరి= ధరించారు; అని, అడిగినన్‌= అని అడుగగా; అది= 
ఆ అప్పరస; వేడుకన్‌= సంతోషంతో; అతనికిన్‌= అర్జునునికి; ఇట్టు+అనుచున్‌= ఈ విధంగా అంటూ; తత్‌+విధము+ ఎల్లన్‌= 
ఆ విధమంతా చెప్పెన్‌. 

తాత్సర్యం: 'పద్మాలవంటి కన్నులు కలదానా! ఏ కారణంవలన మీరు భయంకరాలైన ఈ మొసళ్ళరూపాలు 
తాల్ఫారు?' అని అడుగగా, ఆమె సంతోషంతో ఆ విధమంతా చెప్పింది. 


వ. వినవయ్య! యే మేవురము నభిలలోకపాలపురంబులు చూచుచు భూలోకంబునకు వచ్చి యొక్క వనంబునం 
దుగ్రతపంబు సేయుచున్నవాని నత్యంతశాంతు నేకాంతచారి నగ్మికల్పు నొక్కబ్రాహ్మణుం గని వానితపంబునకు 
DHOWO సేయ సమకట్టి. 155 

ప్రతిపదార్థం: వినవయ్య!; ఏము= మేము; ఏవురము= అయిదుగురం; అఖిల, లోకపాల, పురంబులు= అందరు దిక్సాలకుల 
పట్టణాలు; చూచుచున్‌; భూలోకంబునకున్‌; వచ్చి; ఒక్క, వనంబునందున్‌= ఒక అడవిలో; Ei, తపంబు= భయంకరమైన 
తపస్సు; చేయుచున్‌+ఉన్న= చేస్తూ ఉన్న; వానిన్‌= అతనిని; అత్యంత, శాంతున్‌= మిక్కిలిశాంతం కలవాడిని; ఏకాంత చారిన్‌= 
ఒంటరిగా ఉన్నవాడిని; అగ్నికల్సున్‌= అగ్నిదేవునితో సమానమైనవాడిని; ఒక్క, |బ్రాహ్మణునిన్‌; కని= చూచి; వాని, తపంబునకున్‌; 
విఘ్నంబు, చేయన్‌= భంగం కలిగించటానికి; సమకట్టి= పూనుకొని. 


తాత్సర్యం: మే మైదుగురం దిక్సాలకులందరిపట్టణాలు చూస్తూ, భూలోకానికి వచ్చాము. ఒక అడవిలో ఒంటరిగా 
కూర్చుండి భయంకరమైన తపస్సు చేస్తూ మిక్కిలిశాంతంగా, అగ్నిదేవునితో సమానంగా ఉన్న ఒక (బ్రాహ్మణుడిని 
చూచి అతనితపస్సు చెడగొట్ట పూనుకొని. 
విశేషం: ఆ (బ్రాహ్మణుడు అత్యంత శాంతుడు, అగ్నికల్పుడు అని చెప్పటం పరస్ప్సరవిరుద్దంగా భాసించినా - కాని, అతడు 
సహజంగా అత్యంతశాంతుడనీ, ఆగ్రహిస్తే అగ్నితో సమానుడనీ ఇక్కడ గ్రహించాలి. అగ్నిహోత్రుడు పవిత్రతకు పెట్టింది పేరు 
కాబట్టి అగ్నికల్చుడనటంలో ఆ (బ్రాహ్మణుని పవిత్రతకూడా వ్యక్తమవుతున్నది. 
క వేడుక నమ్ముని ముందట | బాడితి మాడితిమి; పెక్కుపరిహాసంబుల్‌ 

రూఢిగ( బలికితి; మెట్లుం | జూడ(డు మావలను; నీరసుం డన నుందెన్‌. 156 
ప్రతిపదార్థం: వేడుకన్‌= వినోదంగా; ఆ+ముని, ముందటన్‌; పాడితిమి; ఆడితిమి; పెక్కు, పరిహాసంబుల్‌; రూఢిగన్‌=ప్రసిద్దంగా; 


పలికితిమి; ఎట్టున్‌= ఏవిధంగానూ; మావలను= మావైపు; చూడడు; నీరసుండు+అనన్‌= అనురాగం లేనివాడు అన్నట్టు; 
ఉండెన్‌. 


తాత్సర్యం: మేము వినోదంగా ఆ మునిముందట పాడాము. ఆడాము, అనేకపరిహాసాలు పలికాము. ఆయన ఏ 
విధంగా కూడా మా వైపు చూడక అనురాగం లేని వానివలె ఉన్నాడు. 


క ధృతిహీనులచిత్తము ల । ట్లతివలయం దేల తగులు నత్యంతద్భఢ 
వ్రతులమనంబులు వారల | మతుల( దృణస్తెణములు సమంబుల కావే. 157 


ఆదిపర్వము - అష్టనూశ్వాసము 925 


ప్రతిపదార్థం: ధృతి; హీనుల, చిత్తముల్‌+అట్ల= ధైర్యంలేని వాళ్ళ మనస్సులవలె; అత్యంత, దృఢ(వ్రతుల, మనంబులు= 
మిక్కిలి దృఢమైన నిష్ట కలవారి మనస్సులు; అతివల, అందున్‌= (స్త్రీలలో; ఏల; తగులున్‌= తగుల్కొంటాయి; వారల, 
మతులన్‌= మిక్కిలి దృఢవ్రతులైనవారి మనస్సులలో; తృణ, స్రెణములు= గడ్డి, స్రీలసమూహం; సమంబులు+అ= సమానములే; 


కావె= కదా! 


తాత్సర్యం: మనోనిగ్రహం కలవారిమనస్సులు, నిగ్రహం లేనివారి మనస్సులవలె (స్త్రీల విషయంలో ఎందుకు 
తగులుకొంటాయి? నిగ్రహపరుల దృష్టిలో (స్రీలు, గడ్డిపరకలు సమానములే కదా! 


వ. ఏము రాగకారణవికారంబులు గావించిన నవి దనకుం గోపకారణంబు లయిన నతికుపితుం డయి బ్రాహ్మణుండు 
మమ్మేవురను మహాగ్రాహంబులుగా శపెయించిన నమ్మునివరునకు ముకుళితహస్తల మై యి ట్లంటిమి. 158 


ప్రతిపదార్థం: ఏము= మేము; రాగ, కారణ, వికారంబు= అనురాగాన్ని కలిగించే పనులు; కావించినన్‌, అవి; తనకున్‌; కోప, 
కారణంబులు+అయినన్‌= కోపాన్ని కలిగించినవి కాగా; అతి, కుపితుండు+అయి= మిక్కిలికోపం కలవాడై; (బ్రాహ్మణుండు; 
మమ్ము+ఏవురను= మా అయిదుగురిని; మహా, (గ్రాహంబులు, కాన్‌= పెద్ద మొసళ్ళు అయ్యేటట్లు; శపియించినన్‌; 
ఆ+మునివరునకున్‌= ఆ మునిశ్రేష్టునికి; ముకుళిత, హస్తలము+ఐ = చేతులు జోడించినవాళ్ళమై - అంటే నమస్కరించి; 
ఇట్టు+అంటిమి. 


తాత్సర్యం: మేము అనురాగాన్ని రేకెత్తించే చిలిపిచేష్టలు చేయగా - అవి, అతనికి కోపం తెప్పించాయి. ఆ 
బ్రాహ్మణుడు బాగా కోపించి మా అయిదుగురిని పెద్దమొసళ్ళు కండని శపించాడు. అప్పుడు మేము చేతులు 
జోడించి ఈ విధంగా అన్నాం. 


చ. అలుగుదురయ్య విపులు ? మహాపురుషుల్‌ పరుషాపరాధముల్‌ 

దలి(గెడువారు ధర్మువులు WOS సల్పెడువారు సత్యముల్‌ 

పలికెడువారు; వారల కపాయము డెందములం దలంచు మూ 

రులకు విధాతృ్సచెయ్వున నగున్‌ దురితంబులు దుర్యశంబులున్‌. 159 
ప్రతిపదార్థం: మహాపురుషులు= ఎంతోగొప్పవాళ్ళు; పరుష+అపరాధముల్‌= కఠినమైన మాటలను, తప్పులను; తలి 
7డువారు= తొలగించేవాళ్ళు అంటే కఠినంగా మాట్లాడనివాళ్ళు, తప్పులను చేయనివాళ్ళు; ధర్మువులు= ధర్మాలను; తప్పక; 
సలిపెడువారు= ఆచరించేవాళ్ళు; సత్యముల్‌; పలికెడువారు; అయిన; విప్రులు= (బ్రాహ్మణులు; అలుగుదురు+అయ్య= 
కోపపడతారా?; వారలకున్‌= అట్లాంటి (బ్రాహ్మణులకు; అపాయము= హాని; డెందములన్‌= మనస్సులలో; తలంచు= ఆలోచనచేసే; 


మూర్భులకున్‌= బుద్ది లేనివాళ్ళకు; విధాతృ, చెయ్యునన్‌= (బ్రహ్మదేవునిచేష్టలవలన దురితంబులు= పాపాలు; దుర్‌+యశంబులున్‌= 
అపకీర్తులు-అంటే చెడ్డపేరు; అగున్‌= కలుగుతుంది. 


తాత్సర్యం: ఎంతో గొప్పవాళ్ళు, కఠినంగా మాట్లాడనివాళ్ళు, తప్పులు చేయనివాళ్ళు, ధర్మంగా నడచుకొనేవాళ్ళు; 
#2 

సత్యాలు పలికేవాళ్ళు అయిన (బ్రాహ్మణులు కోపించటం తగునా? అట్లాంటి (బ్రాహ్మణులకు హాని తలపెట్టై 

మూర్భులు (బ్రహ్మదేవునివలన పాపాలు, అపకీర్తులు పొందుతారు. 


926 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలుగుదురయ్య విప్రులు అని (ప్రారంభించి సంస్కృతభాషాసంప్రదాయానుసారంగా విశేష్యం తరువాత పెక్కు 
విశేషణాలను ప్రయోగించటం భావతీ(వ్రతను పెంచటానికి బాగా దోహదం చేసింది. 


వ. “కావున మాచేసిన యజ్ఞానంబు సహించి మాకు శాపమోక్షంబు( బ్రసాదింపు' మనిన నవ్విప్రుండును గరుణించి 
'యెవ్వండేని మీచే గృహీతుం Kan మీయున్న జలాశయంబు మిమ్ము వెలువరించు నాతండ మీకు 
శాపమోక్షకారణుం డగు ననిన. 160 


ప్రతిపదార్థం: కావున; మా, చేసిన= మేముచేసిన; అజ్ఞానంబు = తెలివితక్కువతనాన్ని; సహించి= ఓర్చుకొని; మాకున్‌; శాప, 
మోక్షంబున్‌= శాపం తొలగటాన్ని; ప్రసాదింపుము= అనుగ్రహింపుము - ఇమ్ము; అనినన్‌= అని అనగా; ఆ+విప్రండును= 
ఆ బ్రాహ్మణుడుకూడా; కరుణించి= దయతలచి; ఎవ్వండు+ఏని= ఎవడైతే; మీచేతన్‌; గృహీతుండు+అయి= పట్టుకొన 
బడినవాడై; మీ, ఉన్న= మీరున్న; జల+ఆశయంబు= మడుగునుండి; మిమ్మున్‌, వెలువరించున్‌= బయటకు వేయునో; 
ఆతండు+అ= అతడే; మీకున్‌; శాప, మోక్ష, కారణుండు= శాపాన్ని తొలగించటానికి కారణమైనవాడు; అగున్‌; అనినన్‌. 


తాత్సర్యం: “అందువలన మా తెలివితక్కువతనాన్ని సహించి మాకు శాప విమోచనాన్ని ప్రసాదించండి” అని 
అడుగగా, ఆ బ్రాహ్మణుడుకూడా దయతలచి, “మీరు పట్టుకున్నపుడు ఎవడైతే మిమ్మల్ని మీ మడుగునుండి 
బయటకు పడవేస్తాడో వాడే మీ శాపవిమోచనానికి కారకుడు అవుతాడు” అనగా. 


సీ, డఅట్టిమహాబాహు( డత్యంతబలు( డెవ్వ( 1 డగునొక్కొ! యనుచు నే మరుగుదెంచు 
వారము SOKO నంబుజిభవ | ప్రభవు నారదు( గని భక్తితోడ 
మొక్కిన మమ్ము నమ్ముని చూచి 'యి ట్లేల 1 వగ బొంది కందినవార?' లనియు 
నడిగి మావృత్తాంత మంతయు మాచేత । విని, 'విప్రునలుకయు విధికృతంబు( 


ఆ. గ్రమ్మటింప లావె! కావున దక్షిణ | జలధితీరమునం బ్రశస్త పంచ 
తీర్థములకు నే(గి ధృతి నందు నూటే(డు 1 లుండు( డట్లు మీర లుండు నంత. 161 


ప్రతిపదార్థం: అట్టి= అటువంటి; మహా, బాహు(డు= పెద్దచేతులు గలవాడు; అత్యంత, బలు(డు= మిక్కిలిబలంకలవాడు; 
ఎవ్వు(డు+అగున్‌+ఒక్కొ= ఎవడై ఉన్నాడో; అనుచున్‌= అని అనుకొంటూ; ఏము= మేము; అరుగుదెంచువారము= వస్తున్నవాళ్ళము; 
(తైలోక్యవర్తిన్‌= మూడులోకాలు తిరిగేవాడిని; అంబుజభవ, (ప్రభవు= పద్మంనుండి జన్మించిన (బ్రహ్మదేవుడికి పుట్టినవానిని; 
నారదున్‌= నారదమహార్షిని; కని= చూచి; భక్తితోడన్‌= భక్తితో; యొక్కి= నమస్కరించి; మమ్మున్‌= మమ్ములను; ఆ+ముని= 
ఆ నారదుడు; చూచి; ఇట్లు; ఏల= ఎందుకు; వగన్‌= దుఃఖాన్ని; పొంది; కందినవారలు= నలుపెక్కినవారు; అనియున్‌= 
అనికూడా; అడిగి; మా వృత్తాంతము+అంతయు; మాచేతన్‌= మావల్ల; విని; విపు, అలుకయున్‌= (బ్రాహ్మణునియొక్క 
కోపాన్ని; విధి, కృతంబున్‌= (బ్రహ్మచేసిన పనిని; (క్రమ్మణింపన్‌= మరల్చటానికి; లావె= సాధ్యమా (కాదనిభావం); కావున; 
దక్షిణ, జలధి, తీరమునన్‌= దక్షిణసముద్రతీరంలో; (ప్రశస్త, పంచ, తీర్థములకున్‌= (ప్రసిద్దిపొందిన అయిదు నీటిమడుగులకు; 
ఏ(గి= వెళ్ళి; ధృతిన్‌= ధైర్యంతో; అందున్‌= ఆ మడుగులలో; నూణు+ఏ(డులు= వందసంవత్సరాలు; ఉండు(డు= ఉండండి; 
అట్టు మీరలు= ఆ విధంగా మీరు; ఉండు, అంతన్‌= ఉండగా. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 927 


తాత్సర్యం: అట్లాంటి (మాచేత పట్టుబడి మమ్మల్ని మడుగులనుండి బయట పడవేయగలిగిన) గొప్పు చేతులు 
కలవాడు; మిక్కిలి బలం కలవాడు; ఎవడా? అని అనుకొంటూ వస్తున్న మేము, ముల్లోకాలలో సంచరించే, 
బ్రహ్మపుత్రుడైన నారదుడిని చూచి, భక్తితో నమస్కరించాము. ఆ మహాముని మమ్మల్ని చూచి “ఇట్లా ఎందుకు 
దుఃఖంతో నల్లబడ్డా'? రని అడిగాడు. మా వృత్తాంతమంతా చెప్పగా విని, “బ్రాహ్మణులకోపం, (బ్రహ్మదేవునిచేష్ట 
మరలింప సాధ్యం కాని” వని 'దక్షిణసము(ద్రతీరంలో ప్రసిద్ధికెక్కిన అయిదు మడుగులకు వెళ్ళి, వాటిలో ధైర్యంగా 
నూరుసంవత్సరాలు ఉండండి; అట్లా మీరు ఉండగా”. 


క, 'జననుతు(డు పాండుతనయు(డు | ధనంజయు( డశేషతీర్ణదర్శనకాంక్షం 

జనుదెంచి మీకు దయ నమ్ముని చెప్పినయట్ల శాపమోక్షము సేయున్‌'. 162 
ప్రతిపదార్థం: జన, నుతు(డు= ప్రజలచే కొనియాడబడేవాడు; పాండు, తనయు(డు= పాండురాజుకుమారుడు; ధనం 
జయు(డు= అర్జునుడు; అశేష తీర్థ, దర్శన కాంక్షన్‌= అన్ని పుణ్యతీర్థాలను చూడాలనే కోరికతో; చనుదెంచి= వచ్చి; 


ఆ+ముని; చెప్పిన, అట్ట= చెప్పినట్లే, దయన్‌= దయతో; మీకున్‌, శాప, మోక్షము= మీకు శాపాన్ని తొలగించటం; చేయున్‌= 
చేస్తాడు. 


తాత్సర్యం: (ప్రజల (ప్రశంసలందుకొన్నవాడు, పాండురాజుకుమారుడు అయిన అర్షునుడు అన్ని పుణ్యతీర్ణాలను 
చూడాలన్న కోరికతో వస్తాడు. ఆ ముని చెప్పినట్లే దయతో మీకు శాపవిమోచనాన్ని కలిగిస్తాడు. 


వ. “అనిన నన్నారదువచనంబులు విని వచ్చి మహోగ్రగాహముల మై భవదాగమనంబు ప్రతీక్షించుచు నిప్పంచతీర్థంబుల 
నుండి నేడు నీకారణంబునం గృతార్జుల మయితి' మనిన నర్జునుండును గరుణాయత్తచిత్తుం డయి వంద 
చెప్పినయన్నలువురకు శాపమోక్షణంబు సేసిన, నమరకన్యక లతిహర్షంబున నమరేంద్రనందను దీవించి 
దేవలోకంబున కరిగి; రదిమొదలుగా నిప్పంచతీర్లంబులు నారీతీర్ణంబులు నా బరగె; నర్గునుండును గ్రమ్మటి 

థ థ జ 
మణిపూరపురంబునకు వచ్చి రాజ్యలీల సుఖంబుండి చిత్రాంగదయందు బభ్రువాహనుం డను పుత్తుం బడసి 
చిత్రవాహనునకు వంశకరుంగా నిచ్చి, వాని వీడ్కొని గోకర్ణంబు( జూచుచు( బశ్చిమసముద్రపార్యంబునC బ్రభాసం 

4 [A] wW NA 
బను తీర్థంబునకు( జని, యందులకు ద్వారవతి పురంబు కుబింగలి యని విని. 163 


ప్రతిపదార్థం: అనినిన్‌= అని అనగా; ఆ+నారదు, వచనంబులు= ఆ నారదుని మాటలు; విని; వచ్చి; మహా+ఉగ్ర, 
గ్రాహములము+ఐ= మిక్కిలి భయంకరమైన మొసళ్ళమై; భవత్‌+ఆగమనంబు= మీయొక్క రాకను; (ప్రతీక్షించుచున్‌= 
ఎదురుచూస్తూ; ఈ+ పంచ తీర్ణంబులన్‌= ఈ అయిదు తీర్థాలలో; ఉండి; నేడు= ఈ దినం; నీ, కారణంబునన్‌= నీ 
వల్ల; కృత+అర్జులము= తీరిన కోరిక కలవాళ్ళం; అయితిమి; అనినన్‌= అని అనగా; అర్ష్జునుండును; కరుణా+ఆయత్త, 
చిత్తుండు+అయి= దయతో కూడిన మనస్సు కలవాడై; వంద, చెప్పిన= వంద తెలిపిన; ఆ+నలువురకున్‌= ఆ నలుగురికి; 
శాప, మోక్షణంబు= శాపంనుండి విడిపించటాన్ని; చేసినన్‌= చేయగా; అమర, కన్యకలు= దేవకన్యకలు; అతి, హర్షంబునన్‌= 
మిక్కిలి సంతోషంతో; అమర+ఇం|ద్ర, నందనున్‌= దేవేంద్రుని కుమారుడైన అర్జునుడిని; దీవించి= ఆశీర్వదించి; దేవ 
లోకంబునకు= దేవలోకానికి; అరిగిరి= వెళ్ళారు; అదిమొదలుగాన్‌; ఈ+పంచతీర్థ్ణంబులు= ఈ ఐదు తీర్థాలు; నారీ, 
తీర్థంబులునాన్‌= నారీ తీర్జాలని; పరగాన్‌= ఒప్పిఉన్నాయి; అర్షునుండును; (క్రమ్మణీ= తిరిగి; మణిపూర, పురంబునకున్‌ = 


928 శ్రీమదాంధ్ర మహాభారతము 


మణిపూర నగరానికి; వచ్చి, రాజ్యలీల, సుఖంబు+ఉండి= రాజ్యభోగాలతో సుఖంగా ఉండి; చిత్రాంగద, అందున్‌= చి(త్రాం 
గదయందు; బ(భ్రువాహనుండు+అను; పు(త్రున్‌= కుమారుని; పడసి= పొంది; చిత్రవాహనునకున్‌= చిత్రవాహనునికి; 
వంశకరున్‌+కాన్‌= వంశంనిలిపేవాడినిగా - అంటే వంశంవృద్ది చేసేవాడినిగా; ఇచ్చి; వానిన్‌= ఆ చిత్రవాహనుడిని; వీడ్కొని; 
గోకర్లంబున్‌= గోకర్లతీర్థాన్ని; చూచుచున్‌, పశ్చిమ, సముద్ర, పార్ట్వంబునన్‌= పడమటి సముద్రం (ప్రక్క; (ప్రభాసంబు+అను, 
తీర్థంబునకున్‌= ప్రభాసం అనే పేరుగల తీరానికి; చని= వెళ్ళి; అందులకున్‌= అక్కడికి; ద్వారవతి, పురంబు= ద్వారకా 
నగరం; కుఖింగలి= దగ్గర; అని; వఏని. 


తాత్సర్యం: 'అని చెప్పిన ఆ నారదునిమాలు విని వచ్చి, మిక్కిలి భయంకరమైన మొసళ్ళమై, మీ రాకకోసం 
ఎదురుచూస్తూ, నేడు నీవలన కోరిక తీరినవాళ్ళం అయ్యాము” - అని అనగా అర్షునుడుకూడా వంద అడిగినట్లు 
ఆ నలుగురికి దయతో శాపవిమోచనం కావించాడు. ఆ దేవకన్యలు ఎంతో సంతోషించి, దేవేంద్రతనయుడైన 
అర్జునుడిని ఆశీర్వదించి దేవలోకానికి వెళ్ళారు. ఆనాటినుండి ఆ పంచతీర్థాలకు నారీతీర్థాలనే పేరు కలిగింది. 
అర్జునుడుకూడా మణిపూరపురానికి తిరిగి వచ్చి రాజ్యభోగాలనుభవిస్తూ చిత్రాంగదయందు బ(భ్రువాహనుడనే 
కుమారుడిని పొంది, ఆ బాలుడిని చిత్రవాహనునికి వంశకరునిగా - అంటే వంశం నిలిపేవాడిగా ఇచ్చి, అక్కడి 
నుండి బయలుదేరి గోకర్లతీర్ణాన్ని చూస్తూ, పడమటిసము(ద్రంప్రక్కన ప్రభాసతీర్థానికి వెళ్ళి, అక్కడికి ద్వారవతి 
దగ్గర, అని విని. 


విశేషం: చిత్రవాహనుడు కోరినట్లు (చూడు.144. పద్యం) చిత్రాంగదకు పుట్టిన బ(భ్రువాహనుడిని (దౌహిత్రుడిని) వంశకరునిగా 
అర్షునుడు అతనికి ఇవ్వటం జరిగింది. 
జ 


సీ, “అందుల కేగి యే నిందీవరశ్యాము | నరవిందనాభు నంబురుహనేత్రు 
DOH జూచి నాజన్మంబు సఫలంబు | సేయుదు నఘములు వాయుపాొంటె; 
నదియునుంగాక, మున్‌ గదు డనువానిచే 1 వింటి దిలోత్తమకంటె రూప 
వతియట్టె సద్గుణాన్వితయట్టె నా కట్టి । భద్రేభగమన సుభద్ర జూచు 


ఆ. వేడుకయును గలదు; విష్ణుభట్టారకు | దయ నభీష్టసెద్ది దనరు' ననుచు 
దద్ద సంతసిల్లి తద్ద్వారకాపురి 1 కరుగ నిశ్చయించె నర్జునుండు. 164 


ప్రతిపదార్థం: అందులకున్‌= ఆ ద్వారవతికి; ఏ(గ= వెళ్ళి; ఏన్‌=నేను; ఇందీవర, శ్యామున్‌= నల్లకలువవంటి నల్లనిరంగు 
కలవాడిని; అరవింద, నాభున్‌= పద్మాన్ని బొడ్డుగా కలవాడిని; అంబురుహ, నేత్రున్‌= పద్మాలవంటి కన్నులు కలవాడిని; సత్‌+ 
మి(త్రున్‌= మంచిస్నేహితుడిని; చూచి, నా, జన్మంబు; సఫలంబు; చేయుచున్‌; అఘములు= పాపాలు; పాయుపొంటెన్‌= 
పోగొట్టుకోవటం కొరకు; అదియునున్‌+కాక= అదీకాక; మున్‌= పూర్వం; గదు(డు+అనువానిచే; వింటిన్‌; (సుభద్ర) 
తిలోత్తమకంటెన్‌; రూపవతి; అటె= అందమైనదట; సద్గుణ+అన్విత, అట్టై= మంచిగుణాలతో కూడుకొన్నదట; నాకున్‌; అట్టి; 
భ[ద్ర+ఇభ, గమన= మదపుటేనుగువంటి నడకకలదైన - అంటే అందమైన నడకగల; సుభద్రన్‌; చూచు; వేడుకయును= 
కుతూహలంకూడా; కలదు; విష్ణుభట్టారకు, దయన్‌= శ్రీకృష్ణునియొక్క దయచేత; అభీష్ట, సిద్ది= కోరిక నెరవేరటం; తనరున్‌= 
ఒప్పును (కలుగుతుంది); అనుచున్‌= అంటూ; తద్ద= మిక్కిలి; సంతసిల్లి; అర్జునుండు; తత్‌; ద్వారకాపురికిన్‌= ఆ 
ద్యారకానగరానికి; అరుగన్‌= వెళ్ళటానికి; నిశ్చయించెన్‌. 


ఆదిపర్వము - అష్టనూశ్వాసము 929 


తాత్సర్యం: అక్కడికి వెళ్ళి నల్లకలువవంటి నల్లనిశరీరం కలవాడు, పద్మాన్ని బొడ్డుగా కలవాడు; పద్మంవంటి 
(32) (32) Go 

కన్నులు కలవాడు; నాకు మంచి స్నేహితుడు అయిన శ్రీకృష్ణుడిని చూచి, జన్మ సఫలత పొందేటట్టు, పాపాలు 

పొగొట్టుకొంటాననీ - ఇదివరకు గదుడు అనేవాడు చెప్పగా తిలోత్తమకంటె రూపవతి, సుగుణాలరాశి అని విన్న 

ఆ అందమైన నడక గల సుభద్రను చూచేవేడుక కూడ కలదనీ- శ్రీకృష్ణునిదయతో తనకోరికకూడా (సుభద్రను 

చేపట్టాలన్న కోరిక) నెరవేరుతుందని - ఎంతో సంతోషించి అర్జునుడు ఆ ద్వారకానగరానికి వెళ్ళాలని నిశ్చయించాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. మటియు నప్పురంబునం ద న్నొరు లెటుంగకుండ వలయు ననియు, యాదవులు యతుల కతిభక్తు లనియును 

మనంబునం దలంచి కృతకయతివేషధరుం డయి. 165 
ప్రతిపదార్థం: మజీయున్‌= ఇంకా; ఆ+పురంబునన్‌= ఆ ద్వారవతీనగరంలో; తన్ను= తనను; ఒరులు= ఇతరులు; 
ఎణుంగకుండవలయున్‌= తెలియకుండా ఉండాలి; అనియున్‌= అని; యాదవులు; యతులకున్‌= సన్న్యాసకులకు; అతిభక్తులు= 


మిక్కిలి భక్తులని; అనియును; మనంబునన్‌= మనస్సులో; తలంచి= అనుకొని; కృతక, యతి, వేష ధరుండు+అయి= కపట 
సన్నాసివేషాన్ని ధరించినవాడై. 


తాత్సర్యం: అంతేకాక ఆ ద్యారవతీనగరంలో తన్ను ఇతరులు తెలిసికొనకుండా ఉండాలని, యాదవులు 
సన్న్యాసులపట్ల మిక్కిలి భక్తి గలవాళ్ళని - ఆలోచించి, కపటసన్నాసి వేషాన్ని ధరించి. 
విశేషం: ఇంతవరకు అర్జునుడు వ్రతయాక్రా సముచిత వేషంతోనే ఉన్నాడు. ఇప్పుడు మాత్రమే కృతక యతివేషధరు 
క.  పరమబ్రహ్మణ్యు జగద్దురు | గరుడధ్వజు ననంతగుణు నేకాగ్ర 

స్థిరమతి యై నిజహృదయాం । తరసుస్థితు( జేసి భక్తి దలచుచు నుందెన్‌. 166 
ప్రతిపదార్థం: పరమ(బ్రహ్మణ్యున్‌= మిక్కిలిగా బ్రాహ్మణులమేలు కోరేవాడిని; జగత్‌+గురున్‌= లోకానికంతకూ గురుడైన 
వాడిని; గరుడ, ధ్వజున్‌= గరుత్మంతుడిని రథకేతనంగా కలవాడిని; అనంత, గుణున్‌= అంతులేని సుగుణాలు కలవాడిని; 


ఏక+అ(గ్ష, స్థిరమతి+ఐ= ఒకదానిపైనే స్థిరమైన బుద్దికలవాడై; నిజ, హృదయ+అంతర, సుస్టితున్‌+చేసి= తన మనస్సులో 
చక్కగా ఉన్నవాడిని చేసి; భక్తిన్‌= భక్తితో; తలయచున్‌, ఉండెన్‌ = భావిస్తూ (ధ్యానిస్తూ) ఉండినాడు. 


తాత్సర్యం: మిక్కిలిగా (బ్రాహ్మణులమేలుకోరేవాడు, లోకానికంతకూ గురుడైనవాడు, గరుత్మంతుని ధ్వజంగా 
కలవాడు, అంతులేని సుగుణాలు కలవాడు అయిన శ్రీకృష్ణుడిని ఏకాగ్రచిత్తుడై మనస్సులో నిలిపి భక్తితో ధ్యానించాడు. 
క. నరు నునికి యెటీ(గి కృష్ణుడు | తిరముగ దయతో బ్రభాసతీర్ణమునకు నొ 

క్కరు(డ చనుదెంచె; సర్వే 1 శ్వరు( డెప్పుడు భక్తులకు బ్రసన్ను(డ SG. 167 
ప్రతిపదార్థం: నరు, ఉనికి= అర్జునుడు ఉండటాన్ని; MAS తెలిసికొని; కృష్ణుడు; తిరముగన్‌= స్థిరంగా; దయతోన్‌= 


అనుగ్రహంతో; ఒక్కరు(డు+అ= ఒక్కడే; ప్రభాసతీర్ణ్థమునకున్‌; చనుదెంచెన్‌= వచ్చాడు; సర్వ+ఈశ్వరు(డు= సర్వమునకు 
ప్రభువైన భగవంతుడు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; భక్తులకున్‌; (ప్రసన్ను(డు+అ, కాడే= అనుగ్రహించేవాడే కదా! 


930 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అర్జునుడున్నాడని తెలిసికొని దయతో శ్రీకృష్ణుడు తానొక్కడే ప్రభాసతీర్థానికి వచ్చాడు. భగవంతుడు 
ఎల్లప్పుడు భక్తులకు ప్రసన్నుడే గదా! 
విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 

అర్జునుండు ద్వారకానగరంబునకుం జనుట (సం. 1-210-4) 


వ. ఇట్లు దనకడకు వచ్చిన యాదిదేవునకు దేవకీనందనునకు నతిసంభ్రమంబున నమస్కరించి పురందరనందనుం 
దానందజలభరితనయనుం డయి యి ట్లనియె. 168 


ప్రతిపదార్థం: ఇట్లు; తన, కడకున్‌= తన దగ్గరకు; వచ్చిన= విచ్చేసిన; ఆదిదేవునకున్‌= శ్రీమహావిష్ణువుకు; దేవకీ, నందనునకున్‌= 
దేవకీదేవియొక్క కుమారునికి, శ్రీకృష్ణునికి; అతి, సం(భ్రమంబునన్‌= మిక్కిలి వేగిరపాటుతో; నమస్కరించి; పురందర, 
నందనుండు= దేవేం(ద్రునికుమారుడు - అర్జునుడు; ఆనంద, జల, భరిత, నయనుండు+అయి= ఆనందబాష్పాలతో నిండిన 
కన్నులు కలవాడై; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈ విధంగా తన దగ్గరకు వచ్చిన మహావిష్ణువు, దేవకీదేవి తనయుడు అయిన శ్రీకృష్ణునికి ఎంతో 
వేగిరపాటుతో నమస్కరించి అర్జునుడు ఆనందబాష్పాలు నిండిన కన్నులతో ఇట్లా అన్నాడు. 


ఉ. ద్వాదశమాసికవ్రతము ధర్మవిధిం జలుపంగ నే(గి గం 
గాదిమహానదీహిమవదాదిమహాగిరిదర్శనంబు మీ 
పాదపయోజదర్శనము( బన్నుగ జేయుట జేసి పూర్వసం 
పాదిత సర్వపాపములు బాసె భృశంబుగ నాకు నచ్యుతా! 169 


ప్రతిపదార్థం: అచ్యుతా= శ్రీకృష్ణా!; ద్వాదశ, మాసిక, వ్రతము= పంైండునెలల (వ్రతము; ధర్మ, విధిన్‌= ధర్మపద్దతిగా; 
చలుపంగన్‌= చేయటానికి; ఏ(గి= వెళ్ళి; గంగా+ఆది; మహా, నదీ, హిమవత్‌+ఆది, మహా, గిరి, దర్భనంబు= గంగ మొదలైన 
మహానదులయొక్క, హిమాలయం మొదలైన మహాపర్య్వతాలయొక్క దర్శనం; మీ, పాద, పయోజ, దర్భనమున్‌= మీ 
పాదపద్మాలయొక్క దర్శనాన్ని; పన్నుగన్‌= క్రమంగా; చేయుటన్‌+చేసి= చేయటంవలన; నాకు= నాకు; పూర్వ; సంపాదిత,సర్వ, 
పాపములు= ఇదివరకు సంపాదించుకొన్న అన్నిపాపాలు; భృశంబుగన్‌= అధికంగా - అంటే పూర్తిగా; పాసెన్‌= తొలగిపోయాయి. 


తాత్సర్యం: శ్రీకృష్ణా! ద్వాదశమాసికవ్రతాన్ని ధర్మపద్దతిగా ఆచరించటంకోసం వెళ్ళి, గంగ మొదలైన మహానదుల 
దర్శనం, హిమాలయం మొదలైన మహాపర్యతాల దర్శనం, మీ పదపద్మాల దర్శనం చేయటం వలన నాకు పూర్త 
పాపాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి. 


విశేషం: 'ద్వాదశమాసికవ్రతము'ను గురించి పళ్ళె పూర్లప్రజ్ఞాచార్యులు ఈ విధంగా వివరించారు. “సంస్కృతభారతము, క్లో! 
ద్రౌపద్యా వ సృమాసీన మన్యోన్యం యో౭_భిదర్భయేత్‌, సనోద్యాదశవర్గాణి (బ్రహ్మచారీ వనే వసేత్‌1” - ఈ విధముగా 
పం(డ్రెండేళ్ళు వ్రతము సలుపవలెనని యుండగా నన్నయభట్టారకు(డు 'ద్వాదశమాసికవ్రతము' అని సంవత్సరపదమునకు 
మాసమని అర్థము చెప్పుట మీమాంసాద్యనుసారముగా నని యెుంగునది. మీమాంసశాస్త్రమందు సహ(స్రసంవత్సరవ్రతము 
మనుష్యులకెట్లు సాధ్యమగునని విచారించి యొకపక్షంబున సంవత్సరశబ్దము మాసపర్యాయమని చెప్పబడినది. దానికి 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 931 


(శ్రుతిప్రమాణముకలదు - 'యో మాస సృంవత్సరః' (శ్రీమదాంధ్రమహాభారతము ఆదిపర్వము లఘుటీక) ద్యాదశమాసికవ్రతం 
ప్రాయళ్చిత్తరూపమైన (వ్రతం. సకల తీర్ణ స్నానాలవలన పూర్వం చేసిన పాపాలు తొలగిపోతాయని సామాన్యులైన BASO 
అభిప్రాయం. కాని, అర్జునుడు నారాయణభక్తుడు. గంగాస్నానం చేయటంవలననే కాక ఆ గంగ పుట్టినచోటైన నారాయణ 
పాదపద్మాలను దర్శించినప్పుడే పూర్వ (జన్మ) పాపాలన్నీ పోయి నిర్వాణం సిద్దిస్తుందని అర్జునుని PES. అందుకే చివరి 
క్షేత్రం ద్వారవతి కావటం విశేషం. ప్రౌఢోక్తిమూలమైన వస్తుధ్వని గమ్యమానం. అర్థవ్యక్తి అనే శబ్దగుణాన్ని ఈ రచనలో 
సార్థకంగా ప్రయోగించాడు నన్నయ. 


వ. అనిన విని నగుచు నబ్దనాభుం డర్డును నతిస్మేహంబునం గౌంగిలించుకొని యెల్లవారల కుశలంబును నడిగి, 
యాతని తీర్జాభిగమననిమిత్తంబును సుభద్రయందు బడ్ద్డానురాగుం డగుటయు నుపలక్షించి, ద్వారకాపురంబునకు( 
దోడ్మొని యరిగి, 170 


ప్రతిపదార్థం: అనినన్‌= అనిఅనగా; విని; నగుచున్‌= నవ్వుతూ; అబ్బనాభుండు= పద్మనాభుడైన శ్రీకృష్ణుడు; అర్షునున్‌; 
అతి, స్నేహంబునన్‌= మిక్కిలి (ప్రీతితో; కౌయగిలించుకొని; ఎల్లవారల, కుశలంబును= అందరి క్లేమాన్ని; అడిగి; అతని; 
తీర్థ+అభిగమన; నిమిత్తంబును= తీర్ణయా(త్రలకు వెళ్ళటానికి కల కారణాన్ని; సుభద్ర, అందున్‌; బద్ద+అనురాగుండు+ 
అగుటయున్‌= తగులుకొన్న (పేమ కలవాడు కావటమూ; ఉపలక్షించి= గమనించి; ద్వారకా, నగరంబునకున్‌; తోడ్కొని= 
తీసికొని; అరిగి= వెళ్ళి, 


తాత్సర్యం: అర్జునునిమాటలు విని శ్రీకృష్ణుడు నవ్వుతూ అతడిని గాఢంగా కౌగిలించుకొని, ఇం(ద్రప్రస్థంలో 
అందరి కుశలం అడిగి, అతడు తీర్థయాత్రలు చేయటానికి గల కారణాన్నీ, సుభ[ద్రపై అతనికున్న అనురాగాన్ని 
తెలిసికొని ద్యారకానగరానికి పిలిచికొని వెళ్ళి. 


విశేషం: ఆ జగన్నాటకసూత్రధారి శ్రీకృష్ణుని నవ్వులో, కౌగిలింతలో అర్జునుని రాకవలన, అతనిభక్తిస్నేహాలవలన కలిగిన 
ఆనందం ఉన్నది. సుభద్రను చేపట్టాలన్న అతని ఆంతర్యాన్నిగూర్చిన అవగాహనం ఉన్నది. అది సఫలం చేస్తానన్న 
సూచనకూడ ఉన్నది. 


ఉ. బభ్రాజితశాతకుంభగ్భహపంక్తుల( బుప్పితవల్లివేల్లితో 
ర్వీజవనావృతిన్‌ విమలవిద్రుమవజ్రవిచిత్రవేదికా 
రాజి గరంబు రమ్య మగు రైవతకాచలకందరంబునన్‌ 
రాజకులైకసుందరు( బురందరనందను నుంచి లీలతోన్‌. 171 


ప్రతిపదార్థం: (భ్రాజిత, శాతకుంభ, గృహ, పంక్తులన్‌= (ప్రకాశిస్తున్న బంగారుమేడలసమూహాలచేతా; Daya, వల్లి, వేల్చిత+ఉర్వీజ, 
వన+ఆవృతిన్‌= పూసినతీగలచే చుట్టబడిన చెట్టు కల పెంపుడువనాలు చుట్టబడటంచేతను; విమల, వి(ద్రుమ, SE, విచిత్ర, 
వేదికా, రాజిన్‌= నిర్మలాలైన పగడాలచేతా, వ(జ్రాలచేత, వింతయైన అరుగుల సమూహంచేతా; కరంబు= మిక్కిలి; రమ్యము+అగు= 
అందమైన; రైవతక+అచల, కందరంబునన్‌= రైవతకమనే పేరుకల పర్వతంయొక్క గుహలో; రాజ, కుల+ఏక, సుందరున్‌= 
రాజవంశానికంతటికీ అందగాడైన వాడిని; పురందర, నందనున్‌= దేవేంద్ర తనయుడిని - అర్జునుడిని; ఉంచి= ఉండునట్లు 
చేసి; లీలతోన్‌= విలాసంతో. 


932 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: మెరుస్తున్న బంగారు మేడల సమూహాలు, పూసినతీగల పెనవేసికొన్న చెట్లతో కూడిన ఉద్యానవనాలు 
చుట్టూ ఉండగా నిర్మలాలైన పగడాలతో, వ(జ్రాలతో, చిత్రవిచిత్రాలైన అరుగులతో ఎంతో అందమైన రైవతకాధద్రి 
గుహలో రాజవంశానికంతా అందగాడైన అర్జునుడిని ఉంచి - విలాసంతో. 


విశేషం: ఇందులో శ్లేష అనే గుణం సందర్భోచితంగా పోషింపబడింది. రమణీయమైన అర్థఘటనతో కూడిన మస్ఫణత్వం 
ఇందులో సార్థకం. రాజకులైకసుందరుడు - అన్నప్పుడు రాజంటే క్షత్రియుడు, రాజు, చం(ద్రుడనే అర్థాలు చెప్పుకొనవచ్చు. 
అంటే అర్జునుడు చం(ద్రునివంశంలో అందమైనవాడు, పైపెచ్చు పురందరనందనుడు. అతనియోగ్యతకు తగినస్థలం రైవతకా దది. 
బంగారుమేడలు, తోటలు, అరుగులు మొదలైనవి రాజభోగాల చిహ్నాలు. రమణీయసన్నివేశాన్ని అక్షరరమ్యంగా, బహుపదాలు 
ఏకపదవద్భావం పొందినట్లుగా చేసిన రచన శ్లేష. అది ఇందులో అనువుగా అందగించింది. (సంపా.) 


క శ్రీపతి గడునెయ్యంబున | నాపోవక పార్లునొద్ద నారాత్రి ప్రియా 
థ [5] we 

లాపముల( దగిలి యుండెను | దీపమణుల్‌ వెలుగ భువనదీపు(డు దానున్‌. 172 
ప్రతిపదార్థం: భువనదీపుడు= లోకాలను వెలిగించేవాడు; తానున్‌= తానూ; శ్రీపతి= శ్రీకృష్ణుడు; కడున్‌= మిక్కిలి; 
నెయ్యంబునన్‌= స్నేహంచేత; ఆపు+ఓవక= తనివితీరక; పార్టు, ఒద్దన్‌= అర్షునునిదగ్గర; ఆ, రాట్రి; దీప, మణుల్‌= 
మణిదీపాలు; వెలు(గన్‌; ప్రియ+ఆలాపములన్‌= ఇష్టమైన సంభాషణలతో; తగిలి; ఉండెను. 
తాత్సర్యం: ఆ రా(త్రి మణిదీపాలు వెలుగుతుండగా శ్రీకృష్ణుడు స్నేహాతిశయంతో తనివితీరక అర్జునునితో 
ఇష్టమైనసంభాషణలతో గడిపాడు. 


వ. ఇట్లు పరమపురుషు లయిన నరనారాయణులు దమ పూర్వజన్మ సహవాసంబున య ట్లప్పడు పరమానందంబునC 
బరస్పరప్రియమధురసంభాషణంబుల నొక్కటనుండి యారాత్రి సలిపి; రంత బ్రభాతంబ వాసుదేవుండు 
వాసవనందను నంద యుండం బంచి కాంచనరథారూఢుం KOL పురంబునకుం జని పొరజనప్రభానసమక్షంబున 
రైవతకమహోత్సవంబు ఘోషింపం బంచిన. 173 


ప్రతిపదార్థం: ఇట్లు; పరమపురుషపులు+అయిన= మహాపురుషులైన; నర, నారాయణులు= అర్ష్జునుడు, శ్రీకృష్ణుడు; పూర్వజన్మ, 
సహవాసంబునన్‌= తాము పూర్వజన్మలో కూడి ఉండటంవలన (బదరికాశమంలో ఇద్దరూ తపస్సు చేశారు); అట్టు= అప్పుడు; 
పరమ+ఆనందంబునన్‌= మిక్కిలి సంతోషంతో; పరస్పర, (ప్రియ, మధుర, సంభాషణంబులన్‌= ఒకరితో ఒకరు ఇంపైన 
తీయని మాటలతో; ఒక్కటన్‌+ఉండి= ఒకటిగా ఉండి; ఆ రా(త్రి= ఆ దినం రాత్రి; సలిపిరి= గడిపారు; అంతన్‌= తరువాత; 
(ప్రభాతంబు+అ= వేకువనే; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; వాసవ, నందనున్‌= దేవేం[ద్రతనయుడిని - అర్జునుడిని; అందు+అ= 
అక్కడే; ఉండన్‌; పంచి= ఉండుటకై నియోగించి; కాంచన; రథ+ఆరూఢుండు+అయి= బంగారురథాన్ని ఎక్కినవాడై; 
పురంబునకున్‌= ద్వారకానగరానికి; చని= వెళ్ళి; పౌరజన, (ప్రధాన, సమక్షంబునన్‌= పురజనులయొక్క, మం(తులయొక్క 
ఎదుట; రైవతక= రైవతకపర్వత సంబంధమైన; మహా+ఉత్సవంబు= గొప్పపండుగను; ఘోషింపన్‌= చాటటానికి; పంచినన్‌= 


ఆజ్లాపించగా. 
a 


తాత్సర్యం: ఈ విధంగా పరమపురుషులైన అర్జునుడు; శ్రీకృష్ణుడు తాము పూర్వజన్మలో నరనారాయణులుగా 
బదరికాశ్రమంలో తపస్సు చేస్తూ సహవాసం చేశారు కనుక - మహానందంతో, పరస్సరం ఇంపైన తీయని మాటలతో 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 933 


ఆ ONO గడిపారు. వేకువనే శ్రీకృష్ణుడు అర్జునుడిని అక్కడే ఉండవలసిందని చెప్పి, తాను బంగారురథం ఎక్కి, 
ద్యారకాపురానికి వెళ్ళి, పురజనుల, మంత్రుల సమక్షంలో రైవతకమహోత్సవాన్ని చాటించటానికి ఆజ్ఞాపించాడు. 


చ. పాొలుపుగ( బూసి కట్టి తొడి భూరివిభూతిప్రకాశితంబుగా 
గలయంగ దత్సురీజనులు కాంస్యమృదంగముకుందవేణుకా 
హలపటహధ్వనుల్‌ చెల(గ నాటలు( బాటలు నొప్పె నెల్లవా 
Gene జని చేసి రర్దనలు రైవతకాద్రికి నుత్సవంబుతోన్‌. 174 


ప్రతిపదార్థం: తత్‌+పురీ, జనులు= ఆ ద్వారకానగర (ప్రజలు; ఎల్లవారలున్‌= అందరూ; పొలుపుగన్‌= అందంగా; పూసి= 
మైపూతలు పూసుకొని; కట్టి= వస్రాలు కట్టి; తొడి= సొమ్ములు ధరించి; భూరి, విభూతి= గొప్పసంపద; (ప్రకాశితంబు, కాన్‌= 
ప్రకటమయ్యేటట్లుగా; కలయయగన్‌= కూడగా; కాంస్య, మృదంగ, ముకుంద, వేణు, కాహళ; పటహ, ధ్వనుల్‌= కంచుతాళాల 
యొక్క, మృదంగాలయొక్క, ముకుంద వాద్య విశేషాలయొక్క, పిల్లన గోవులయొక్క, కాహళవాద్యాలయొక్క, తప్పెటలుయొక్క; 
శబ్దాలు; చెల(గన్‌= వ్యాపించగా; ఆటలున్‌, పాటలున్‌= ఆటలూ, పాటలూ; ఒప్పన్‌= తనరగా; రైవతక+అద్రికిన్‌= రైవతక 
పర్వతానికి; ఉత్సవంబుతోన్‌= పండుగగా (ఊరేగింపుగా) చని= వెళ్ళి; అర్బనలు=పూజలు; చేసిరి= చేశారు. 


తాత్సర్యం: e3 ద్వారకానగర ప్రజలంతా - అందంగా, మైపూతలు పూసికొని, మంచివ(స్తాలు కట్టుకొని, సొమ్ములు 
అలంకరించుకొని ఐశ్వర్యమంతా ప్రకటమయ్యేటట్టు కలిసి బయలుదేరారు. వివిధ వాద్యాల ధ్వనులు చెలరేగగా 
-ఆటలతో, పాటలతో రైవతకా(దికి ఊరేగింపుగా వెళ్ళి, అక్కడ పూజలు చేశారు. 


విశేషం: అలం: స్వభావోక్తి. పృథక్‌పదత్వంతోకూడిన మాధుర్యగుణం జనుల హృదయోల్లాసాన్ని ధ్వనింపచేస్తున్నది. 


చ. గురు కుచ యుగ్మముల్‌ గదలC గ్రొమ్ముడులందుల పుష్పముల్‌ పయిం 
దొర(గ నిడాఘబిందువితతుల్‌ చెదరన్‌ మదిరామదంబునన్‌ 
బరవశ లయ్యు నింపెస(గ( బాడుచు( దాళము గూడ మెట్టుచుం 
దరుణియ లొప్ప నాడిరి ముదంబున( దమ్ము జనాలి మెచ్చ(గన్‌. 175 


ప్రతిపదార్థం: తరుణియలు= యౌవనవతులు; జన+ఆలి= జనసమూహం; ముదంబునన్‌= సంతోషంతో; మెచ్చ(గన్‌= 
మెచ్చుకోగా; గురు, కుచ, యుగ్న్మముల్‌= పెద్దపాలిండ్లజంటలు; కదలన్‌= చలింపగా; (క్రొత్త+ముడులందుల, పుష్పముల్‌= 
కొత్త ముడులలోని పూలు; పయిన్‌+తొరగన్‌= మీదికి జారగా; నిదాఘబిందు, వితతుల్‌= చెమట బిందువుల సమూహాలు; 
చెదరన్‌= చెదరగా; మదిరా మదంబునన్‌= మద్యం (త్రాగటంవలన కలిగిన మదంచేత; పరవశలు+అయ్యున్‌= మైమరచినవాళ్ళయి 
కూడా; ఇంపు+ఎస(గన్‌= ఆనందం అధికం అయ్యేటట్టు; పాడుచున్‌= పాడుతూ; తాళము కూడ, మెట్టుచున్‌= తాళానికి 
తగినట్టు అడుగులు వేస్తూ; ఒప్పన్‌, ఆడిరి= అందంగా నాట్యం చేశారు. 


తాత్సర్యం: యౌవనంలో ఉన్న ఆడవాళ్ళు, జనసమూహం సంతోషంతో తమను చూచి మెచ్చగా - పెద్ద చన్నుల 


జంటలు కదలగా, (క్రొత్తగా ముడిచిన కొప్పులలోని పూలు మీదికి జారగా, చెమటబిందువులు చెదరగా, 
మద్యపానమదంచేత మైమరిచినా, ఇంపార పాడుతూ, తాళానికి తగినట్టు అడుగులు వేస్తూ నాట్యం చేశారు. 


934 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: స్వభావోక్తి. రచనలో ఉదారత అనే గుణం పోషింపబడటంవలన ఈ పద్యం రసవత్తరంగా ఉన్నది. 
మదిరాపానంచేత పరవశలై ఉన్నా, కొప్పులూడేటట్టు. కుచాలు కదిలేటట్టు. చెమటబిందువులు చిందేటట్లు నాట్యంచేస్తున్నా 
తాళం తప్పకుండా ఆడుతూ, (శ్రుతులు తప్పకుండా పాడుతున్న తరుణుల నాట్యం అగ్రామ్యత్వానికీ, నృత్యత్సదవద్భావానికీ 
(వికటత్వం) రూపుకట్టటంతో 'ఉదారతి రక్తికట్టింది. (గ్రామ్యత్వం (ప్రదర్శింపబడవలసినచోట మదిరాపానమత్తలైన యువతులు 
అగ్రామ్యత్వాన్ని సందర్భోచితంగా నాట్యంలో ప్రదర్శించే ఈ సన్నివేశవర్లనం ఉదారతకు ఉత్తమోదాహరణం. (సంపా.) 


సీ. సారణ సత్య కాక్రూర విదూరథ | సాంబ సంకర్షణ శంబరారి 
భాను సుషే గోగ్రసేన శైనే యాని । రుద్ద హార్టిక్య గ దోద్ధవాది 
యాదవు లధికప్రమోదు లై యొక్కటం | దరుణులు( దారును గరికరేణు 
హయశిబికారూఢు లయి తదుత్సవమున । కరిగిరి; మటి జగద్ద్గురు(డు TAPE 


ఆ. డింద్రలీలతో నుపేంద్రుండు WAS | దేవి మొదలుగా(గ దేవు లెల్ల 
నొప్పతోడ రాగ నప్పర్వతమునకు( । జనియె సకలజనులు( దనకు నెర(గ. 176 


ప్రతిపదార్థం: సారణ, సత్యక+అ(క్రూర, విదూరథ, సాంబ, సంకర్షణ, శంబర+అరి, భాను, సుషేణ, ఉ(గసేన, శైనేయ, 
అనిరుద్ద, హార్దిక, గద, ఉద్దవ; ఆది= మొదలైన; యాదవులు= యదువంశీయులు; అధిక, ప్రమోదులు+ఐ= మిక్కిలి 
ఆనందించినవాళ్ళయి; ఒక్కటన్‌= ఒకటిగా; తరుణులు= భార్యలు; తారును= తామూ; కరి, కరేణు, హయ, 
శిబికా+ఆరూఢులు+అయి= ఏనుగులను, ఆడయేనుగులను; గుర్రాలను, పల్లకీలను ఎక్కినవాళ్ళయి; తత్‌4+ఉత్సవమునకున్‌= 
ఆ రైవతకా(ద్రి మహోత్సవానికి; అరిగిరి= వెళ్ళారు; మణి= అటుపై; జగత్‌+గురు(డు= లోకానికంతటికి గురుడైనవాడు - 
కృష్ణుడు; ఇంద్ర, లీలతోన్‌= దేవేం(ద్రుని (వంటి) వైభవంతో; ఉపేం[ద్రుడు= శ్రీకృష్ణుడు; రుక్మిణీదేవి; మొదలుగాగ= 
మొదలైన; దేవులు+ఎల్లన్‌= భార్యలంతా; ఒప్పుతోడన్‌= అందంగా; రాయగన్‌= వెంటరాగా; సకల, జనులు; తనకున్‌= శ్రీకృష్ణునికి; 
ఎరయగన్‌= నమస్కరించగా; ఆ+పర్వతమునకున్‌= ఆ రైవతకపర్వతానికి; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: సారణుడు, సత్యకుడు, అ(క్రూరుడు, ఉ(గ్రసేనుడు, గదుడు, ఉద్దవుడు మొదలైన యాదవులంతా 

మహానందంగా భార్యలతో కూడి - ఏనుగులను, ఆడఏనుగులను, గుర్రాలను, పల్లకీలను అధిరోహించి ఆ ఉత్సవానికి 

వెళ్ళారు. జగద్లురుడైన శ్రీకృష్ణుడుకూడా రుక్మిణి మొదలైన భార్యలంతా వెంటరాగా, జనులంతా తనకు నమస్కరించగా 
దేవుం[ద్రవైభవంతో ఆ రైవతకా(దికి వెళ్ళాడు. 

వ. ఇట్లరిగి జనారనుండు ధనంజయుం దలంచి, తత్సమీపగతుం డై తోడ్కొని, యాతనికి న ప్పర్వత 
రమణీయ ప్రదేశంబులం జూపుచు విహరించి, యిద్దటు నొక్శవిమలమణివేదికయం దభిమతసంభాషణంబుల 
నుండు నంత. 177 

ప్రతిపదార్థం: ఇట్టు+అరిగ= ఈ విధంగా వెళ్ళి; జనార్దనుండు= శ్రీకృష్ణుడు; ధనంజయున్‌= అర్జునుడిని; తలంచి= 

అనుకొని; తత్‌+సమీప, గతుండు+ఐ= అతనిదగ్గరకు వెళ్ళినవాడై; తోడ్కొని= అతనినివెంట తీసికొని; ఆతనికిన్‌= అర్జునునికి; 
ఆ+పర్వత, రమణీయ, (ప్రదేశంబులన్‌= ఆ పర్వతమందలి అందమైన చోట్లను; చూపుచున్‌; విహరించి; ఇద్దణున్‌; ఒక్క, 


విమల, మణి, వేదిక, అందున్‌= ఒక నిర్మలములైన మణులతో నిర్మించిన అరుగుమీద; అభిమత, సంభాషణములన్‌= 
ఇష్టములైన సంభాషణలలో; ఉండు, అంతన్‌= ఉండగా. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 935 


తాత్సర్యం: ఈ విధంగా వెళ్ళి శ్రీకృష్ణుడు అర్జునునిగూర్చి ఆలోచించి, అతనిదగ్గరకు వెళ్ళి, అతడిని వెంటబెట్టుకొని, 
ఆ పర్వతమందలి అందమైన (ప్రదేశాలను చూపుతూ విహరించాడు. తరువాత ఇద్దరూ నిర్మల మణులతో నిర్మితమైన 
ఒక అరుగుమీద కూర్చుండి ఇష్టాగోష్టి సలుపుతుండగా. 


చ. క్వణదణుకింకిశీకలితకాంచనకాంచికలాపమున్‌ రణ 

న్మణికలనూపురంబులు సమధ్వని నొప్ప(గ భక్తిం బాదచా 

08 యయి కన్యకాజనపరీత సుభద్ర తదద్రిపూజన 

ప్రణతులు సేసె నింద్రసుతు( బార్జు నిజేశ్వరుగా' దలంచుచున్‌. 178 
ప్రతిపదార్థం: క్వణత్‌+అణు, కింకిణీ, కలిత, కాంచన, కాంచి, కలాపమున్‌= మోయుచున్న చిరుగజ్జెలతో కూడిన బంగారు 
మొలనూళ్ళ సమూహాన్ని; రణత్‌+మణి, కల, నూపురంబులు= ధ్వనిస్తూ మణులచే మనోహరాలైన అందెలూ; సమ, ధ్వనిన్‌= 
సమాన ధ్వనిలో; ఒప్పణగన్‌= ఒప్పుచుండగా; భక్తిన్‌= భక్తితో; పాదచారిణి, అయి= కాలినడకన వెళ్ళినదై; కన్యకా, జన, పరీత= 
పెళ్ళికాని ఆడపిల్లలతో చుట్టబడినదైన; సుభద్ర; ఇంద్రసుతున్‌= దేవేం[ద్రునియొక్క కుమారుడిని; పార్టున్‌= పృథ (కుంతీదేవి) 
పుత్రుడైన అర్జునుడిని; నిజ+ఈశ్య్వరున్‌+కాన్‌= తనభర్త అయ్యేటట్టు: తలంచుచున్‌= భావించుచూ; తద్‌+అ॥ద్ర, పూజన, 
ప్రణతులు= ఆ రైవతకపర్వతాన్ని పూజించటాన్ని, మొక్కటాన్ని; చేసెన్‌= చేసింది. 
తాత్సర్యం: (మోగుతున్న చిరుగజ్జెలతో కూడిన బంగారు మొలనూళ్ళ సమూహం, మణులచేత మనోహరాలై 
మోగుతున్న అందెలు సమానధ్వనితో ఒప్పుతుండగా, కన్యకాజనం తనచుట్టు రాగా, సుభద్ర అర్జునుడిని భర్తగా 
తనమనస్సులో తలచి భక్తితో కాలినడకన తిరిగి, ఆ రైవతకా(ద్రికి పూజలూ, నమస్కారాలు చేసింది. 


విశేషం: నన్నయ అక్షరరమ్యతకు ఈ పద్యం ఒక చక్కని ఉదాహరణం. అర్షునునిమనస్సును ఆకర్షించి, అతనిలోని 
అనురాగాన్ని పెంచిన సుభద్ర కాంచీ కలాప కింకిణీ ధ్వనులు, మణి నూపుర ధ్వనులు - పదాల కూర్పులో 'ణ'కార 
పునరావృత్తిలో చక్కగా ధ్వనిస్తున్నాయి. ఈ పద్యంలో సమాధి అనే గుణం సమగ్రంగా పోషింపబడింది. సుభద్ర తన మొలను 
గల Nges కాలిఅందెలూ సమంగా మోగుతూ ఉండగా నడచివచ్చి అర్జునుడు తనకు భర్త కావాలని గాఢంగా భావిస్తూ 
(సమాధి) రైవతకా(దిని పూజించి నమస్కరించింది. పద్యంకూడా సుభ(ద్రవలెనే నడిచింది. మొదటి రెండుచరణాల్లో నాయిక 
నడకసొబగు, ఆ తరువాత ఆగి పూజించి నమస్కరించిన విశ్రాంతి సౌందర్యం పద్యగతిలో అవరోహ(క్రమంలో చిత్రించటం 
గమనార్హం. దానివలన నాయిక మనోభీష్టంలో (త్వరగా అర్జునుడు భర్తకావాలన్న తీవ్రమైన ఆకాంక్ష) అర్థదర్శనం కావటం 
గమనిస్తే నన్నయగారి సమాధిగుణపద్యరచనకు ఈ పద్యం సార్థకోదాహరణం. (సంపా.) 


ఉ. దాని సుభద్రగా నెటి(గి తత్‌క్షణజాతమనోజసంచల 
న్మానసు( డైన యవ్విజయు మానుగ జూచి మునీంద్ర! నీకు జ 
న్నే నలినాక్షులందు మది నిల్ప(గ' నంచును మందహాసగ 
ర్థానను( డై రథాంగధరు( డాతని కి ట్లనియెం బ్రియంబునన్‌. 179 


ప్రతిపదార్థం: దానిన్‌= ఆమెను; సుభద్రన్‌+కాన్‌, ఎటీ(గ; తత్‌+క్షణ, జాత, మనోజ, సంచలత్‌+మానసు(డు+ఐన= ఆ 
క్షణంలో పుట్టిన మన్మథునిచే చలింపబడిన మనస్సు కలవాడైన; ఆ+విజయున్‌= ఆ అర్జునుణ్ణి; మానుగన్‌= మనోహరంగా; 


936 శ్రీమదాంధ్ర మహాభారతము 


చూచి; ముని+ఇం[ద్ర= మునిశ్రేష్టా!; నలిన+అక్షుల+అందున్‌= పద్మాలవంటి కన్నులు కలవారైన (స్త్రీలపై; మదిన్‌= మనస్సును; 
నిల్సగన్‌= నిలుపగా; నీకున్‌; చన్నే= తగునా; అంచును= అని అంటూ; రథ+అంగ, ధరు(డు= చక్రాన్ని ధరించేవాడు - 
శ్రీకృష్ణుడు; మందహాస, గర్భ+ఆనను(డు+ఐ= చిరునవ్వు నిండిన ముఖం కలవాడై; ఆతనికిన్‌= అర్జునునికి; ప్రియంబునన్‌= 
ప్రీతిగా; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఆమె సుభద్ర అని తెలిసికొని, ఆ క్షణమే పుట్టిన మన్మధథునిచే చలింపచేయబడిన మనస్సు కలవా 
డైన ఆ విజయుడిని, శ్రీకృష్ణుడు మనోహరంగా చూచి, “మునీంద్రా! kodi మనసు నిలపటం నీకు తగునా? 
అని చిరునవ్వు నిండినముఖంతో అతనితో పియమార ఇలా అన్నాడు. 


విశేషం: ఈసందర్భంలో శ్రీకృష్ణుని సరసపుచూపులో, మాటలో, చిరునవ్వులో ఎంతో ఆనందం ఉన్నది; కొంత కొంటెతనం 
కూడ ఉన్నది. మునివేషంలో ఉన్న అర్జునుడు సుభద్రను చూచినంతనే మన్న్మథావేశాన్ని ప్రదర్శించబోవటం సందర్భౌచిత్యం 
కాదు. పాత్రాచిత్యంకూడా కాదు. పైపెచ్చు జగద్ద్గురువైన శ్రీకృష్ణుడి సన్నిధానంలో ఆ విధంగా బైటపడటం అనుదాత్తం. దానిని 
తెలిసిన శ్రీకృష్ణుడు అర్జునుడిని పరుషంగా మందలించవలసిన తరుణమది.కాని, అతనిపై గల అపారమైన అనురాగంవలన 
నవ్వుతూ వ్యంగ్యంగా హెచ్చరించాడు. అంటే పరుషార్థప్రకటనం చేయవలసినచోట అపారుష్యాన్ని (ప్రదర్శించాడన్నమాట. ఇదే 
సౌకుమార్యమనే గుణం. సౌకుమార్యం శ్రీకృష్ణుడివాక్కులో అజఠరత్వంగా, ఆసక్తికరంగా అనుసంధింపబడింది. (సంపా.) 


వ. “నీవు సుభద్రయందు బడద్దానురాగుండ వగుట తొల్లియు నే నెజుంగుదు; నోడకుండుము; నీ కోర్కి వసుదేవ దేవకీ 
దేవులకుం జెప్పి సఫలంబు సేయుదు' నని యర్జునునకు హృదయానందంబుగాంబలికి, యప్పుడ SENO చారుల 
రావించి ద్వారవతియం దర్జునుం డున్న వా డనుకుశలవార్త ధర్మజున కెటింగింప నింద్రప్రస్థపురంబునకుం 
బుచ్చియున్నంత; నచ్చటికి వచ్చి బలదేవాదియాదవు లతిభక్తులై యతియకా వగచి యర్జునునకు నమస్మరించి 
యాతనివలన సర్వతీర్థంబులు( దత్ఫేవాఫలంబులును విని సంతసిల్లి, యి వ్వర్షాకాలంబు మాయంద యుండి 
చాతుర్మాస్యంబు సేసి మమ్ముం గృతార్జులం జేయుం డని ప్రార్థించి, పార్టుం దోడ్మొని చని, వానికి నన్నపానాది 
విధులం బరిచరింప సుభద్రం బంచి, కన్యాపురంబునందు నివాసంబు సేసిన, 180 


ప్రతిపదార్థం: నీవు; సుభ[ద్ర+అందున్‌= సుభద్రపై; బద్ద+అనురాగుండవు= కట్టివేయబడిన (ప్రేమకలవాడవు, సుభద్రను 
పేమించినవాడవు; అగుట, తొల్లియున్‌= ఇదివరకుకూడా; నేను= నేను; ఎణుంగుదున్‌= తెలుసుకున్నాను; ఓడక+ఉండుము= 
భయపడకుము; నీ, కోర్కి= నీ ఇష్టం; వసుదేవ, దేవకీదేవులకున్‌= వసుదేవునికి, దేవకీదేవికి; చెప్పి; సఫలంబు= ఫలించునట్లు; 
చేయుదున్‌+అని= చేస్తాను అని; అర్జునునకున్‌; హృదయ+ఆనందంబుకాన్‌= మనస్సుకు సంతోషం కలిగేటట్లుగా; పలికి= 
చెప్పి; అప్పుడు+అ= అప్పటికప్పుడే; వడిగల= వేగంగల; చారులన్‌= వేగులవారిని; రావించి= రప్పించి; ద్వారవతి, అందున్‌= 
ద్యారకావతి నగరంలో; అర్జునుండు; ఉన్నవాడు= ఉన్నాడు; అను, కుశలవార్త= అనే క్లేమవృత్తాంతం; ధర్మజునకున్‌; 
ఎటిగింపన్‌= తెలపటానికి; ఇంద్రప్రస్థ పురంబునకున్‌; పుచ్చి= పంపి; ఉన్న+అంతన్‌= ఉండగా; బలదేవ+ఆది, యాదవులు= 
బలరాముడు మొదలైన యాదవులు; అచ్చటికిన్‌; వచ్చి; అతి భక్తులు+ఐ= మిక్కిలిభక్తికల వాళ్ళయి; యతి+అ+కా ముని అని; 
వగచి= తలచి; అర్జునునకున్‌; నమస్కరించి; అతనివలన; సర్వ, తీర్థంబులున్‌= అన్నిపుణ్యతీర్థాలు; తత్‌+సేవా, ఫలంబులును= 
వాటిని సేవించటంవలన కలిగే ఫలాలు; విని, సంతసిల్లి; ఈ+వర్ష్గాకాలంబు; మా, అందు+అ, ఉండి= మాదగ్గరే ఉండి; 
చాతుర్మాస్యంబున్‌= యతులు నాలుగునెలలు చేసే వ్రతాన్ని; చేసి; మమ్మున్‌; కృత+అర్జులన్‌= నెరవేరిన కోరిక కలవాళ్ళనుగా; 
చేయుండు+అని= చేయండి అని; ప్రార్థించి; పార్టున్‌= అర్జునుని; తోడ్కొని= వెంటతీసికొని; చని=వెళ్ళి; వానికిన్‌= అతనికి; 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 937 


అన్న, పాన+ఆది, విధులన్‌= అన్నం; పానం మొదలైనవాటి ఏర్పాట్లలో; పరిచరింపన్‌= సేవ చేయటానికి; WK పంచి= 
నియమించి; కన్యా, పురంబు, అందున్‌= కన్యలయొక్క అంతఃపురంలో; నివాసంబు= ఉనికి; చేసినన్‌= ఏర్పాటుచేయగా. 


తాత్సర్యం: 'నీకు సుభద్రమీద అనురాగం ఉన్నసంగతి నాకు ఇదివరకే తెలుసు. భయపడకుము. నీ కోర్కె 
వసుదేవునికి, దేవకీదేవికి చెప్పి సఫలం చేస్తాను” అని అర్జునునిమనస్సుకు ఆనందం కలిగేటట్లుగా పలికాడు. అప్పటి 
కప్పుడే వడి గల వేగులవాళ్ళను పిలిచి ద్వారవతిలో అర్జునుడు ఉన్నాడన్న కుశలవార్తను ధర్మరాజుకు తెలియజేయటానికి 
ఇం(ద్ర(ప్రస్థపురానికి పంపాడు. కృష్ణుడు అక్కడ ఉండగానే బలరాముడు మొదలైన యాదవులంతా అక్కడి వచ్చారు. 
అతిభక్తులై అర్హునుడిని యతిగా భావించి, ఆయనకు నమస్కరించారు. ఆయనవలన పుణ్యతీర్థవిశేషాలు, వాటిని 
సేవించటంవలన కలిగే ఫలాలు విని సంతోషించి “ఈ వర్గాకాలంలో ఇక్కడే ఉండి చాతుర్మాస్యవ్రతం జరిపి 
మమ్ములను కృతార్థులను చేయండి” అని ప్రార్థించి అర్జునుడిని తోడ్కొని వెళ్ళి, ఆయనకు అన్నపానాదులతో సేవ 
చేయటానికి సుభద్రను నియోగించి, కన్యాంతఃపురంలోనే ఆయన ఉండటానికి ఏర్పాటు చేయగా. 


విశేషం: చాతుర్మాస్యం - ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్దఏకాదశి మొదలు కార్తిక శుద్దఏకాదశి వరకు నాలుగు నెలలు చేసే 
వ్రతం. ఈ వర్షాకాలంలో యతులు తీర్ణయా(త్రలు సాగించకుండా ఒక్కచోటనే ఉండి ఈ వ్రతం ఆచరిస్తాను. 


అర్జునుండు యతిరూపంబున కన్యాపురంబున నుండుట (సం- అను. 1-114-64 పంక్తి) 


క, అందు ధృతిమందరుండు పు | రందర నందను(డు దనకు రమణి గుణశ్రీ 

సుందరి సుభద్ర నెయ్యం 1 SOWAN బరిచర్య సేయుచుండ(గ WOSE, 181 
ప్రతిపదార్థం: అందున్‌= ఆ కన్యాంతఃపురంలో; ధృతి, మందరుండు= ధైర్యంలో మందరపర్వతంవంటివాడు; పురందర, 
నందను(డు= దేవేంద్రుని కుమారుడైన అర్జునుడు; తనకున్‌; రమణి= అందమైనది; గుణశ్రీ, సుందరి= సుగుణాల 


సంపదచేత మనోహరమైనది; సుభద్ర; నెయ్యంబు+ఒందయగన్‌= (ప్రేమతో; పరిచర్య= సేవ; చేయుచున్‌+ఉండయగన్‌, ఉండెన్‌= 
చేస్తూ ఉండగా, ఉన్నాడు. 


తాత్సర్యం: ధైర్యంలో మందరపర్యతంవంటివాడైన అర్జునుడు - రూపవతి, గుణవతి అయిన సుభద్ర తనకు 
సేవచేస్తూ ఉండగా ఆ కన్యాంతఃపురంలో ఉన్నాడు. 


క. ధీరుడు యతిరూపంబున | నార(గ నిందున్నయాత+ KIWE డని స 

త్యారుక్ష్మిణులకు( జెప్పె ము । రారాతి రహస్యమున ననంత ప్రీతిన్‌. 182 
ప్రతిపదార్థం: ముర+అరాతి= మురుడు అనే రాక్షసునికి శృత్రువైనవాడు - శ్రీకృష్ణుడు; అనంత, ్రీతిన్‌= మిక్కిలిసంతోషంతో; 
సత్యా, రుక్మిణులకున్‌= సత్యభామకు, రుక్మిణీదేవికి; ధీరుడు= ధైర్యవంతుడు; యతి, రూపంబునన్‌= యతివేషంలో; ఆర 
గన్‌= ఒప్పుగా; ఇందున్‌+ఉన్న= ఇక్కడ ఉండేవాడు; ఆత(డు, అర్జును(డు; అని= అని; రహస్యమునన్‌, చెప్పెన్‌= రహస్యంగా 
చెప్పాడు. 
తాత్సర్యం: శ్రీకృష్ణుడు మహాసంతోషంతో - “ఇక్కడ యతివేషంలో ఉన్న ధీరుడు అర్జునుడు” అని సత్యభామకు, 
రుక్మిణీదేవికి రహస్యంగా చెప్పాడు. 


938 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అలయక నా(డు నాయటికి లతాంగి యపూర్వము లైన భోజనం 
బులు గడుభక్తి బెట్టుచు, నపూర్వము లైన వపుర్విలాస యు 
క్తులు వెలయించుచున్‌, ముదముతో' బెనిచెన్‌ మరి నా(డునాంటి క 
గ్లల మగుచుండ నెయ్యమును గామవికారము సవ్యసాచికిన్‌. 183 


ప్రతిపదార్థం: లతా+అంగి= లతవంటి సుకుమారమైన శరీరంకలది - సుభద్ర; అలయక= విసుగులేకుండా; నాయడు, నా 
టికిన్‌= ఏరోజు కా రోజు; అపూర్వములు+ఐన= ముందులేనివైన, (క్రొత్తవైన; భోజనంబులు; కడు, భక్తిన్‌= మిక్కిలి భక్తితో; 
పెట్టుచున్‌= పెట్టుతూ; అపూర్వములు+ఐన= సరి(క్రొత్తవైన; వపుస్‌+విలాస, యుక్తులు= శరీర విలాసాల కూడికలు - అంటే 
అందాల హొయలు; వెలయించుచున్‌= ప్రకటిస్తూ; మటిన్‌= పైగా; సవ్యసాచికిన్‌= అర్జునునికి; నెయ్యమును= స్నేహాన్ని; కామ, 
వికారమున్‌= శృంగారభావాన్ని; నా(డు, నాంటికిన్‌= నానాటికి; అగ్గలము+అగుచుండన్‌= ఎక్కువగుచుండగా; ముదముతోన్‌= 
సంతోషంతో; పెనిచెన్‌= పెంచింది. 


తాత్సర్యం: సుందరాంగి సుభద్ర విసుగులేకుండా ఏరోజు కారోజు సరిక్రొత్త భోజనాలు భక్తితో పెట్టుతూ, తన 
శరీరంలో సరిక్రొత్త అందాలు (ప్రదర్శిస్తూ, ఏరోజు కా రోజు అర్జునునిలో స్నేహాన్నీ, శృంగారభావాన్నీ పెంచింది. 


విశేషం: సుభద్ర సహజతనూవిలాసాలను ప్రదర్శిస్తూ మునిసేవ చేస్తున్నది. ప్రతిదిన (ప్రవర్ణమానమౌతున్న ఆమె యౌవనం 
రోజురోజుకూ అర్జునునికి ఆసక్తిని పెంచుతున్నది. ఇది మధురమైన సన్నివేశం. మధురభావము॥దితం. అందువలననే నన్నయ 
మాధుర్యమనే గుణాన్ని పద్యరచనలో (ప్రపంచించి (ప్రౌఢిని ప్రదర్శించాడు. ఈ మాధుర్యాన్నే రాబోయే రెండుపద్యాలలో 
వరుసగా పోషించటం శిల్పం. (Wo) 


వ. మలియును. 184 


YA 


ప్రతిపదార్థం: అంతేకాకుండా. 


(dg 


అలినీలకుంతలుం డనియును హరినీల | DAWA డనియు నాజానులంబి 
తాయతస్థిరబాహు( డనియును రక్తాంత 1 నలినదళాకారనయను( డనియు 
నుత్తుంగఘనవిశాలోరస్ము( డనియును 1 గవ్వడి యనియును గరము వేడ్క 
వివ్వచ్చు నెప్పుడు వినియెడునది; దన 1 వినినట్ల యతి జూచి, 'వీ(డు విజయు( 


ఆ. GS యనుచు సంశయోపేతచిత్త యై | యుండి, యుండ నోప కొక్కనా(డు 
భోజనావసానమున నున్న యమ్మని । కిందువదన ప్రీతి నిట్టు లనియె. 185 


ప్రతిపదార్థం: అలి, నీల, కుంతలుండు+అనియును= తుమ్మెదవలె నల్లనివెండ్రుకలు కలవాడని; హరినీల, సమ, 
వర్గుడు+అనియున్‌= ఇం[ద్రనీలమణితో సమానమైన రంగుకలవాడని; ఆజాను, లంబిత+ఆయత, స్థిర, బాహు(డు+అనియును= 
మోకాళ్ళదాకా ద్రేలాడుతున్న పొడవైన, బలమైన బాహువులు కలవాడని; రక్త4అంత, నలిన, దళ+ఆకార, నయను(డు+ 
అనియున్‌= ఎగ్రనికొలకులు కలిగి తామరరేకులవంటి ఆకారం గల కన్నులు కలవాడని; ఉత్తుంగ, ఘన, ఏశాల+ఉరస్కుడు+ 
అనియును= మిక్కిలి ఎత్తెన కఠినం, విశాలమైన వక్షస్థలం కలవాడని; కవ+వడి= రెండుచేతుల వడిగలవాడు; అనియును; 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 939 


కరము, వేడ్కన్‌= మిక్కిలి కుతూహలంతో; వివ్వచ్చున్‌= అర్షునునిగూర్చి; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; వినియెడు, అది= వినునట్టి 

జ E ల 
సుభద్ర; తన, వినిన+అట్టు+అ= తాను విన్నవిధంగానే; యతిన్‌= యతిని; చూచి; వీ(డు= ఇతడు; విజయు(డు+ఒక్కొ, 
అనుచున్‌= అర్ష్జునుడో ఏమో అని; సంశయ+ఉపేత, చిత్త+ఐ= అనుమానంతో కూడుకొన్న మనసు కలదై; ఉండి= ఉంటూ; 
ఉండన్‌+ఓపక= ఉండలేక; ఒక్కనా(డు; భోజన+అవసానమునన్‌= భోజనం చివర; ఉన్న= ఉండే; ఆ+మునికిన్‌= ఆ యతిని; 
ఇందు, వదన= చందద్రబింబంవంటి ముఖం కలది - సుభద్ర; ప్రీతిన్‌= (ప్రేమతో; ఇట్టులు+అనియెన్‌. 


తాత్సర్యం: తుమ్మెదవలె నల్లని జుట్టు కలవాడని, ఇం|ద్రనీలపు రంగువాడని, మోకాలివరకు PTG పొడవైన, 
బలమైన బాహువులు కలవాడని, ఎర్రని కొలకులతో తామరరేకులవంటి కళ్ళు కలవాడని, ఎంతో ఎత్తై కఠినం, 
విశాలం అయిన వక్షఃస్థలం కలవాడని, రెండుచేతులు వడి కలవాడని - మిక్కిలి కుతూహలంతో YA గూర్చి 
ఎప్పుడూ వినే సుభద్ర, తాను విన్నవిధంగానే ఆ యతిని చూచి, ఇతడు విజయుడో ఏమో అని అనుమానించి, 
ఉండలేక ఒకనాడు భోజనంచివర ఆ మునితో ప్రియమార ఇట్లా అన్నది. 


విశేషం: అలం: ఉపమ, సందేహం. రసానుకూలంగా అలంకారాన్ని ధ్వనిమయంగా నిర్వహించాడు నన్నయ. విశేషం ఏమంటే 
ఉపమాలంకారంతో మొదలై అది మధ్యలో వదలిపెట్టబడి సందేహాలంకారంతో పద్యాన్ని ముగించటం ఇందులోని శిల్పం. 
అర్జునుని పోలికలు యతిలో కనపడుతున్నాయి. అతడే అర్జునుడేమో అని మనస్సు సంశయిస్తున్నది. కాని, నిశ్చయంగా 
తెలియకపోయినప్పుడు ఆ భావంలో రమించటం ఉచితం కాదు. రతిభావపోషణకనువైన విభావస్ఫూర్తి యతిరూపంలో 
కనపడుతున్నా బింబమని (భ్రమించి ప్రతిబింబాన్నే రమిస్తే రసభంగమౌతుందన్నసందేహంతో ఆమె సముచితంగా ఆగినట్టు 
వర్గించటం రసధ్వనిశిల్పం. సుభ(ద్రాహృదయగత మధురభావాన్ని మాధుర్యగుణము(దితమైన పద్యరచనలో ప్రదర్శించటం 
నన్నయరసవద్గ్దుణపోషణ కు నిదర్శనం. (సంపా.) 


వ. మునీంద్రా! నీ యాడనితీర్థ్ణంబులుం జూడనిపురంబులు నెటుంగనిరాజకులంబును లే వని విచారింతు. 186 


ప్రతిపదార్థం: ముని+ఇం(ద్రా= మునిశ్రేష్టా!; నీ, ఆడని= నీయొక్క స్నానం చేయని - అనగా నీవు స్నానమాడని; 
తీర్థంబులున్‌= తీర్జాలూ; చూడని= సందర్భించని; పురంబులున్‌= నగరాలూ; ఎణుంగని= తెలియని; రాజకులంబును= 
రాజసమూహాలూ; లేవు+అని= లేవని; విచారింతున్‌= అనుకొంటాను. 


తాత్సర్యం: మునివరా! నీవు స్నానం చేయని పుణ్యతీర్ణాలూ, చూడని పట్టణాలూ, తెలియని రాజవంశాలూ లేవని 
అనుకొంటాను. 


సీ, “అమరావతికి నెన యనగ నివ్వసుమతి( । బరంగు నింద్రప్రస్థపురవరంబు 
చూచితిరే? పాండుసుతు లందు సుఖ మున్న । వారె? మాయత్త యంభోరుహాక్షి 
కుంతీమహాదేవి కుశలయే? యమ్మహా | వీరు డర్జును(డు జితారి తీర్థ 
గమనోత్సుకుం BANG గ్రమ్మటి వచ్చెనే? 1 యెటు(గుదురేని నా Sewa జెప్పు" 


ఆ. డనిన నేన చూవె యయ్యర్థునుండ; నీ । యొద్ద నివ్విధమున నున్నవా(డ; 
దరుణి! నీకు నాకు ధరణీధరుం డను | జలజభవు(డు సేసె సంగమంబు. 187 


940 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అమరావతికిన్‌= (దేవేం[ద్రుడిరాజధాని) అమరావతీనగరానికి; ఎన= సాటి; అన(గన్‌= అనునట్టుగా; 
ఈ+వసుమతిన్‌= ఈ భూమిమీద; పరయగు= ఒప్పు; ఇంద్రప్రస్థ, పుర, వరంబున్‌= ఇంద్రప్రస్థం అనేపేరుగల గల పురశ్రేష్టాన్ని 
- అంటే గొప్పదైన ఇం(ద్రప్రస్థపురాన్ని; చూచితిరే= చూచినారు కదా; పాండు, సుతులు= పాండవులు; అందున్‌= అక్కడ; 
సుఖము+ఉన్నవారె= సుఖంగా ఉన్నారా; మా, అత్త, అంభోరుహ+-అక్షి= పద్మాలవంటి కన్నులు కలది; కుంతీమహాదేవి; 
కుశలయే= క్షేమంగా ఉన్నదా?; ఆ+మహావిరు(డు; జిత+అరి= జయింపబడిన శత్రువులు కలవాడు; అర్డును(డు; తీర్థ, 
గమన+జఉత్సుకుండు= తీర్థయా(త్రలకు వెళ్ళటంలో ఉత్సాహం కలవాడు; అయ్యెన్‌= అయ్యాడు; (క్రమ్మణీ= తిరిగి; వచ్చెనే= 
వచ్చినాడా? ఎణుగుదురు+ఏని= తెలిస్తే; నాకున్‌; ఎఖు(గన్‌; చెప్పుడు= తెలియచేయండి; అనినన్‌= అని అనగా; తరుణి= 
ఓ కాంతా!; నేను+అ= నేనే; చూవె= సుమా; ఆ+అర్షునుండ; నీ, ఒద్దన్‌= నీ దగ్గర; -ఈ+విధమునన్‌= ఈ విధంగా; ఉన్నవా 
డన్‌= ఉన్నాను; నీకున్‌: నాకున్‌; ధరణీ, ధరుండు+అను= భూమిని ధరించినవాడు - శ్రీకృష్ణుడు అనే; జలజభవు(డు= 
(బహ్మదేవుడు-పద్మంనుండి పుట్టినవాడు; సంగమంబు= కలయిక; చేసెన్‌= ఏర్పాటు చేశాడు. 


తాత్సర్యం: 'దేవేం(ద్రుని రాజధాని అమరావతితో సమానమని ఈ భూమిమీద పేరుపొందిన ఇం(ద్రప్రస్థపురశ్రేష్టాన్ని 
మీరు చూచారా? అందు పాండవులు సుఖంగా ఉన్నారా? మా అత్త కుంతీదేవి కుశలమా? ఆ మహావీరుడు, 
శత్రువులను జయించినవాడు అయిన అర్జునుడు తీర్థయా(త్రలకు వెళ్ళాలన్న ఉత్సాహంతో ఉండేవాడే - ఆయన 
తీర్థయా(త్రలనుండి తిరిగి వచ్చాడా? తెలిసినట్టెతే నాకు చెప్పండి” అని సుభద్ర అడుగగా, 'ఓ కాంతా! నేనే 
అర్జునుడను; ఈ విధంగా నీవద్ద ఉన్నాను. శ్రీకృష్ణుడు అనే (బ్రహ్మ నిన్నూ నన్నూ కలిపాడు”. 


విశేషం: పృథకొపదత్వం, ఉక్తివైచిత్రం అనే లక్షణాలు గల మాధుర్యగుణవద్రచనకు ఈ పద్యం హృద్యమైన ఉదాహరణం. 
రూపసామ్యం గల యతి అర్షునుడేమో అని ఆమె అనుమానం. కాని, ఆ విషయం సూటిగా అడగటానికి వీలులేదు. 
అందువలన చేపకొరకు గాలంవేస్తున్నట్లు సంభాషణ సాగించింది. తీర్థ్ధయా(త్రలమీద ఆసక్తిగల ఆ అర్జునుడు తిరిగి ఇంద్ర ప్రస్థపురం 
చేరాడా? అని చివరి ప్రశ్న. చేరితే ఈ యతి అర్జునుడు కాడు. చేరకపోతే యతి ఎవరో తెలుస్తుంది - మాటనేర్సరితనం 
గల సుభద్ర ఉక్తిచమత్కారంతో సత్యం బైట పెట్టించింది. అందుకే అర్జునుడు మరేమీ చెప్పక తన ఉనికిని బయటపెట్టుకొన్నాడు. 
DHEWE మధురాభిలాషల మధురాభివ్యక్తికి మాధుర్యగుణం మధుర సాధనమైనది. (సంపా.) 


వ. 'బ్రాహ్మంబు మొదలుగా గల యెనిమిది వివాహంబులయందును గాంధర్వరాక్షసుంబులు క్షత్రియులకు నుత్తమ 
వివాహంబులు గావున నిది గాంధర్వ వివాహంబున కవసరం'ి బనిన సుభద్ర లజ్ఞావనతవదన యయి. 188 


ప్రతిపదార్థం: |బ్రాహ్మంబు= (బ్రాహ్మం; మొదలుగాన్‌+కల= ఆదిగా ఉండే; ఎనిమిది, వివాహంబుల, అందున్‌= ఎనిమిదిరకాల 
వివాహాలలోనూ; గాంధర్వ, రాక్షసంబులు= గాంధర్వం, రాక్షసం; క్షత్రియులకున్‌= క్షత్రియులకు; ఉత్తమ= గ్రేష్టమైన; వివాహంబులు= 
వివాహాలు; కావునన్‌= కాబట్టి; ఇది = ఈ సందర్భం; వివాహంబునకున్‌= గాంధర్వ వివాహానికి; అవసరంబు= సమయంబు; 
అనినన్‌= అని అనగా; సుభ(ద్ర= సుభద్ర; లజ్ఞా+అవనత, వదన, అయి= సిగ్గుచేత వంచుకొన్న ముఖం కలదై. 


తాత్సర్యం: 'బ్రాహ్మము మొదలైన ఎనిమిదిరకాలవివాహాలలో గాంధర్వరాక్షసాలు క్షత్రియులకు ఉత్తమ వివాహాలు 
కాబట్టి ఇది గాంధర్వవివాహానికి సమయం” అనగానే సుభద్ర సిగ్గుతో తలవంచుకొని. 


విశేషం: ఎనిమిది రకాల వివాహాలు - (బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, 
సైశాచము. వివరాలకు చూడు (ఆది.4-55) 


ఆదిపర్వము - అష్టనూశ్వాసము 941 


తే. 'నన్నునీ నర్హులెల్ల నిం దున్నవారు; । వార యెటి(గి చేయుదురు వివాహ మనుచు 
వనజనేత్ర యంతఃపురంబునకు( జనియె; నరిగె( దన లతాగ్భహమున కర్దునుండు. 189 


ప్రతిపదార్థం: నన్నున్‌; ఈన్‌= ఇవ్వటానికి; అర్హులు+ఎల్లన్‌= తగినవారంతా; ఇందున్‌= ఇక్కడ; ఉన్నవారు= ఉండేవారే; 
వారు+అ= వారే; MBA చేయుదురు= తెలిసి చేస్తారు: వివాహము= పెండ్లి; అనుచున్‌= అంటూ; వనజ, నే(త్ర= 
పద్మాలవంటికన్నులు కలది-సుభ(ద్ర; అంతఃపురంబునకున్‌= అంతఃపురానికి; చనియెన్‌= వెళ్ళింది; అర్జునుండు; తన= 
తనయొక్క; లతా, గృహమునకున్‌= తీగెలతో నిర్మించిన ఇంటికిన్‌, పొదరింటికి; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: “నన్ను ఇవ్వటానికి అర్హ్జులైనవాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళే తెలిసికొని వివాహం చేస్తా' రంటూ 
సుభ(ద్ర అంతఃపురానికి వెళ్ళింది. తరువాత అర్జునుడు తన పొదరింటికి వెళ్ళాడు. 


విశేషం: శ్రీకృష్ణుడే సుభ[ద్రార్డునుల వివాహవ్యూహాన్ని రచించాడని తెలిసిన తరువాత సుభ(ద్ర తనంత తాను గాంధర్వ 
వివాహానికి ఒడబడటం ఉచితం కాదు. సూత్రధారుడు అయిన కృష్ణుడే సమయాన్ని గమనించి సముచిత ఏధంగా సమర్పించ 
నున్నాడని సన్నివేశం ధ్వనింపచేస్తున్నది. అంతరంగంలో ఇష్టమే కాని ఈ అంతర్నాటకమెందుకో తెలిసిన తరువాతనే 
వివాహంకావటం ఇరువురికీ మంచిది అన్న భావాన్ని వ్యంగ్యంగా సూచించిన వివేకవతి, లజ్ఞావతి సుభద్ర. అర్ష్జునునికి రహస్యం 
చెప్పి తనకు చెప్పకుండా ఉంచిన పెద్దలే తనను ఇస్తారులే; అంతవరకు నాకు తెలిసిందని నేను ఎందుకు బైటపడాలి? అన్న 
గూఢాభిమానంకూడా ఆమె మాటలలో (ప్రతీయమానమౌతున్నది. పైపెచ్చు ఆ మాటలు తేటగీతి పూర్వార్ణంలో సమతను 
ప్రదర్శించటం, ఉత్తరార్హంలో వాళ్ళచర్యలు సమంగా రెండుచరణాలలో వర్లింపబడటంవలన పద్య రచనలో సమత అనే గుణం 
శోభిస్తున్నది. (సంపా.) 


వ. అయ్యిరువుర యన్యోన్యప్రణయంబులు దనదివ్యజ్ఞానంబునం జేసె దివ్య్వపురుషుండు పురుషోత్తముం డెటింగి, 
యర్షునునకు భోజనవిధు లమర్ప రుక్షిణీదేవిం బంచి, యొక్కనా( డేకాంతంబున దేవకీవసుదేవప్రద్యుమ్న 
సాంబసంకర్షణసారణసాత్యకు లకు నర్గును స్థితియును' నాతనియందు సుభద్రనెయ్యంబును నెలింగించి, 
తమతొల్లింటి విచారంబున కనుగుణం బగుటకు సంతసిల్లి, బలదేవాదు లెబుంగకుండ సుభద్రార్డునుల వివాహంబు 
సేయ సమకట్టి, తమనిశయం బయ్యిరువురకుం జెప్పి, పశుపతిపూజా మహోత్సవవ్యాజంబున నఖేీలయాదవ 
భోజాంధకవృష్టివరులతో నంతర్ద్వీపంబునకుం జని. 190 


ప్రతిపదార్థం: ఆ+ఇరువుర= ఆ సుభ।ద్రార్మునులయొక్క; అన్యోన్య, ప్రణయంబులు= పరస్పర_్రేమలు; తన 
దివ్యజ్ఞానంబునన్‌+చేసి= తన దివ్యజ్ఞానంచేత; దివ్య, పురుషుండు; పురుష+ఉత్తముండు= పురుషులలో శ్రేష్టుడు - శ్రీకృష్ణుడు; 
ఎణీంగి= తెలిసికొని; అర్జునునకున్‌= అర్జునునికి; భోజన, విధులు= భోజన సంబంధకార్యములు; అమర్సన్‌= అమర్చుటకు; 
రుక్మిణీదేవిన్‌; పంచి= పంపి; ఒక్కనా(డు; ఏకాంతంబునన్‌= ఏకాంతంలో; దేవకీ, వసుదేవ, ప్రద్యుమ్న, సాంబ, సంకర్షణ, 
సారణ, సాత్యకులకున్‌; అర్జును స్థితియును= అర్జునుని ఉనికిని; అతని అందున్‌= అతనిపై; సుభద్ర, నెయ్యంబును= 
సుభద్రయొక్క స్నేహాన్ని; ఎతింగించి= తెలిపి; తమ, తొల్లింటి= తమ పూర్వపు; విచారంబునకున్‌= ఆలోచనకు; అనుగుణంబు= 
తగినది; అగుటకున్‌= కావటానికి; సంతసిల్లి; బలదేవ+ఆదులు= బలరాముడు మొదలైనవాళ్ళు; ఎణుంగకుండన్‌= తెలియకుండా; 
సుభ[ద్రా+అర్జునుల= సుభద్రార్డునుల; వివాహంబు= పెండ్లి; చేయన్‌= చేయటానికి; సమకట్టి= పూనుకొని; తమ, నిశ్చయంబు= 


942 శ్రీమదాంధ్ర మహాభారతము 


తమ నిర్లయం; ఆ+ఇరువురకున్‌= ఆ ఇద్దరికి; పశుపతి, పూజా, మహా +ఉత్సవ, వ్యాజంబునన్‌= శివపూజా మహోత్సవం 
నెపంతో; అఖిల, యాదవ, భోజ+అంధక, Sya వరులతోన్‌= యాదవ, భోజ, అంధక, వృష్ణివంశ (శ్రేషులందరితో; 
అంతర్‌+ద్వీపంబునకున్‌= లోపలి ద్వీపానికి; చని= వెళ్ళి, 


తాత్సర్యం: ఆ సుభద్రార్డునుల పరస్సరానురాగాలు తనదివ్యజ్ఞానంతో శ్రీకృష్ణుడు తెలిసికొని, అర్జునునికి భోజనవిధులు 
అమర్భటానికి రుక్మిణీదేవిని పంపి, ఏకాంతంలో దేవకీ వసుదేవ ప్రద్యుమ్న సాంబ సంకర్షణ సారణ సాత్యకులకు 
అర్జునునిఉనికిని, అతనిపై సుభ(ద్రకున్న (ప్రేమను తెలియజేశాడు. మొదటినుండి తమకున్న ఆలోచనకు అది 
అనుకూలమే కనుక సంతోషించాడు. బలరాముడు మొదలైనవాళ్ళకు తెలియకుండా సుభ(దార్డునుల ఏవాహం 
చేయటానికి నిశ్చయించాడు. తమనిశృయాన్ని ఆ ఇద్దరికి చెప్పాడు. శివపూజా మహోత్సవం నెపంతో అఖిలయాదవ 
భోజాంధకవృష్ణివం శశ్రేష్ణులతో ఆంతరద్వీపానికి వెళ్ళి. 


వ. అం దమరబృందవంద్యున | కిందుకళాభరణునకు నుమేశ్వరునకు నా 
నందం బొంద(గ నందటి | నందకధరు( డుత్సవం బొనర్చ(గ బంచెన్‌. 191 


విశేషం: నందక, ధరుడు= నందకం అనే పేరుకల ఖడ్డాన్ని ధరించినవాడు - విష్ణుమూర్తి - కృష్ణుడు; అందున్‌= ఆంతర 
ద్వీపంలో; అమర, బృంద, వంద్యునకున్‌= దేవతాసమూహానికి పూజ్యాడైనవానికి; ఇందు, కళా+ఆభరణునకున్‌= చంద్రకళ 
ఆభరణంగా కలవానికి; ఉమా+మహేశ్యరునకున్‌= ఉమాదేవి భర్తకు; ఆనందంబు= సంతోషం; ఒంద(గన్‌= కలిగేటట్టు; 
ఉత్సవంబు= పండుగ; ఒనర్సయగన్‌= చేయటానికి; అందణన్‌= అందరినీ; పంచెన్‌= ఆజ్ఞాపించాడు. 


తాత్సర్యం: 'ఆంతరద్వీపంలో దేవతలందరికీ పూజ్యాడు, చంద్రశేఖరుడు ఉమాపతి అయిన పరమేశ్వరునికి ప్రీతిగా 
ఉత్సవం చేయండి” అని శ్రీకృష్ణుడు అందరినీ ఆజ్ఞాపించాడు. 


క తగగ వివాహం బెన్నం 1 డగునొకొ, యెన్నండు సంగమావాప్తియు మా 
కగునొకొ యని యెడ గోరుచు । PO నిటి యుండిరి సుభద్రయును విజయుండున్‌. 192 


ప్రతిపదార్థం: తగన్‌+కన్‌= తగురీతిగా; వివాహంబు= పెండ్లి; ఎన్నండు= ఎప్పుడు; అగున్‌+ఒకొ= అవుతుందోకదా!; 
ఎన్నండు= ఎప్పుడు; సమాగమ+అవాప్తియున్‌= కలయిక లభించటం; మాకున్‌= మాకు; అగున్‌+ఒకొ= కలుగుతుందోకదా!; 
అని; ఎడన్‌= హృదయంలో; కోరుచున్‌= కోరుకొంటూ; సుభ(ద్రయును= సుభ(ద్రయును; విజయుండును= అర్ష్జునుడూ; 
ఒగిన్‌= (క్రమంగా; ఇటన్‌= ద్వారవతిలో; ఉండిరి= ఉన్నారు. 


తాత్సర్యం: 'తగురీతిలో వివాహం ఎన్నడు జరుగుతుందో! మాకు సమాగమ - అవకాశం ఎన్నడు లభిస్తుందో! 
అని హృదయంలో కోరుకొంటూ సుభద్రార్డునులు ద్వారకలో ఉన్నారు. 


విశేషం: నాయికానాయకులలో రతిభావం దేదీప్యమానంగా (ఉజ్జ్వలంగా) ధ్వనింపచేయటంలో నన్నయ కాంతి” అనే గుణాన్ని 
కమనీయంగా పోషించాడు. (సంపా.) 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 943 


క హరి(ందల(ణె సుభద్ర ; పురం | దరు దలచె ధనంజయుండు; దడదయక వా ర 
య్యిరువురC బెండిలి సేయగ | వరదులు తద్ద్వారవతికి వచ్చిరి ప్రీతిన్‌. 193 


ప్రతిపదార్థం: సుభద్ర, హరిన్‌= శ్రీకృష్ణుడిని; తలణెన్‌= తలచింది; ధనంజయుండు= అర్జునుడు; పురందరున్‌= దేవేంద్రుడిని; 
తలటెన్‌= అనుకున్నాడు; వరదులు= వరాలిచ్చేవారు; వారు= ఆ శ్రీకృష్ణదేవేం[ద్రులు; తడయక= ఆలస్యంచేయక; ఆ+ఇరువురన్‌= 
ఆ ఇద్దరిని; పెండిలి= పెండి; చేయయగన్‌= చేయటానికి; (ప్రీతిన్‌= (ప్రేమతో; తత్‌+ద్యారవతికిన్‌= ఆ ద్వారకానగరానికి; వచ్చిరి= 
వచ్చారు. 


తాత్సర్యం: సుభద్ర మనస్సులో శ్రీకృష్ణుడిని తలచుకొన్నది. అర్జునుడు దేవేంద్రుడిని తలచుకొన్నాడు. వరాలిచ్చే 
వాళ్ళిద్దరు వెంటనే వాళ్ళపెండ్లి చేయటానికి (ప్రీతితో ద్వారవతీనగరానికి (ద్వారకానగరానికి) వచ్చారు. 


విశేషం: ఈ పద్యంలో నాయికానాయకుల సంకల్పాలలోనూ, ఇం(ద్రోపేం[ద్రుల ఆగమనంలోనూ, పద్యనిర్మాణంలోనూ 
సమతాగుణం సార్థకం. (సంపా.) 


అర్జునుండు సుభద్రను వివాహంబగుట (సం. అను 1-144-270 పంక్తి) 


వ. ఇట్లు వాసుదేవుండు వసుదేవాక్రూరసారణసాంబసాత్యకిసహితంబుగా నంతర్హ్వీపంబుననుండి వచ్చిన యనంతరంబ 
యమరావతినుండి యమరసిద్దసాధ్యమునిగణపరివృతుం డై యమరేంద్రుండు వచ్చె; నంత బృహస్పతి యిచ్చిన 
యుత్తమలగ్నంబున నగ్నియమనిర్భతివరుణవాయుధనదేశానాదిసురవరులు, నత్రిభ్భగు నారద వసిష్టవామ 
దేవప్రభ్భతి మహామునులును సదస్యులుగా(, గశ్యపప్రజాపతి హోమకర్తగా, నరుంధతియు శచియు సత్యభామయు 
రుక్మిణియు నప్పరోగణంబులతోడం బురంద్రీకార్యంబులు నిర్వహింప సుభద్రార్డునుల వివాహమహోత్సవం 


బతిరమ్యం బయ్యె నంత. 194 


ప్రతిపదార్థం: ఇట్లు; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు, వసుదేవ+అ(క్రూర, సారణ, సాంబ, సాత్యకి, సహితంబుగాన్‌= వసుదేవుడు, 
అ(క్రూరుడు మొదలైన వాళ్ళతోకూడి; అంతర్‌+ద్వీపంబునుండి; వచ్చిన= వచ్చిన; అనంతరంబు+అ= తరువాత; 
అమరావతినుండి; అమర, సిద్ద, సాధ్య, ముని, గణ పరివృతుండు+ఐ= దేవతలతో, సిద్దులతో, సాధ్యులతో, మునిసమూహాలతో 
చుట్టబడినవాడై; అమర+ఇం|ద్రుండు= దేవేంద్రుడు; వచ్చెన్‌; అంతన్‌; బృహస్పతి; ఇచ్చిన= పెట్టిన; ఉత్తమ, లగ్నంబునన్‌= 
మంచి ముహూర్తంలో; అగ్ని, యమ, నిర్భతి, వరుణ, వాయు, ధనద+ఈశాన+ఆది, సుర, వరులున్‌= అగ్నిదేవుడు, 
కుబేరుడు, ఈశానుడు (అష్టదిక్సాలకులు) మొదలైన దేవతాగ్రేష్ణులూ; అత్రి, భృగు, నారద, వసిష్ట వామదేవ, (ప్రభృతి, 
మహామునులు= అత్రి, భృగువు, నారదుడు, వసిష్టుడు, వామదేవుడు మొదలైన మహామునులూ; సదస్యులుగాన్‌= సభలోని 
సభ్యులుగా; కశ్యప, (ప్రజాపతి= కశ్యప (ప్రజాపతి; హోమకర్తగాన్‌= హోమం చేసేవాడుగా; అరుంధతియు= అరుంధతి; శచియు, 
సత్యభామ, రుక్మిణియును= శచీదేవి, సత్యభామ, రుక్మిణి; అప్పరస్‌+గణంబులతోడన్‌= అప్పరసలసమూహాలతో; పురం(ధీ, 
కార్యంబులు= ముత్తైదువులు చేయదగినపనులు; నిర్వహింపన్‌= నిర్వహించగా; _సుభ(ద్రా+అర్జునుల= సుభ ద్రార్జునుల; 
వివాహ= పెండ్లి; మహా+ఉత్సవంబు= గొప్ప పండుగ; అతి, రమ్యంబు= ఎంతో చూడముచ్చటైనది; అయ్యెన్‌= జరిగింది; 
అంతన్‌= అప్పుడు. 


944 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ విధంగా శ్రీకృష్ణుడు వసుదేవ అక్రూర సారణ సాంబ సాత్యకులతో ఆంతరద్వీపంనుండి వచ్చిన 
తర్వాత దేవేంద్రుడు అమర సిద్ద సాధ్య ముని సమూహాలతో అమరావతినుండి వచ్చాడు. బృహస్పతి పెట్టిన ఉత్తమ 
లగ్నంలో అష్టదిక్సాలకులు మొదలైన దేవతా్రేష్ణులు, అ(త్రి, భృగు, నారదాదిమహామునులు సదస్యులుగా, కశ్యప 
ప్రజాపతి హోమకర్తగా, అరుంధతీ శవీ సత్యభామా రుక్మిణులు అప్పరసల సాయంతో ముత్తైదువులు చేసే 
పనులన్నీ నిర్వహించగా, సుభ(ద్రార్డునుల వివాహం చూడముచ్చటగా జరిగింది. అప్పుడు. 


తరువోజ. 
అనిమిషప్రభు(డు నిజాత్మజు ననఘు | SAWO బ్రీతితో నభిషిక్తు( జేసి 
మనుజేంద్రు గాంచనమణిమయోత్తుంగ | మకుటవిభూషణమస్తకుC జేసి 
యనుపమకేయూరహారాదిభూష 1 ణాభిశోభితు( జేసి యష్ప డానంద 
జనితాంబుకణికార్థచక్షుస్సహస్ర । జలరుహంబులు WH సమ్మదం DOT. 195 


ప్రతిపదార్థం: అనిమిష (ప్రభుడు = దేవేంద్రుడు; నిజ+ఆత్మజున్‌= తన కుమారుడిని; అనఘున్‌= పాపరహితుడిని; 
అర్జునున్‌= అర్జునుని; ప్రీతితోన్‌, అభిషిక్తున్‌+చేసి= అభిషేకింపబడినవాడినిగా చేసి, మనుజ+ఇం|ద్రున్‌= రాజును; కాంచన, 
మణిమయ+ఉత్తుంగ, మకుట, విభూషణ, మస్తకున్‌= బంగారంతో, మణులతో నిర్మించిన కిరీటంచేత అలంకరింపబడిన 
శిరస్సుకలవాడిని; చేసి; అనుపమ, కేయూర, హార+ఆది, భూషణ+అభిశోభితున్‌= సాటిలేని బాహుపురులు, హారాలు 
మొదలైన ఆభరణాలచే ప్రకాశించేవాడినిగా; చేసి, అప్పుడు; ఆనంద, జనిత+అంబు, కణిక+ఆ(ర్ట, చక్షుస్‌+ సహస్ర, జల 
రుహంబులు= ఆనందంనుండి పుట్టిన నీటిబిందువులచే తడిసిన పద్మాలవంటి కళ్ళు వేయింటిని; సమ్మదంబు= సంతోషం; 
ఎసయగన్‌= అతిశయించగా; తాల్ఫెన్‌= ధరించాడు. 


తాత్సర్యం: దేవేంద్రుడు - తన కుమారుడు, పుణ్యాత్ముడు అయిన అర్జునుడిని అభిషేకించి (మంగళస్నానం 
చేయించి), బంగారంతో మణులతో రూపొందించిన కిరీటాన్ని శిరస్సుపై అలంకరించి, సాటిలేని బాహుపురులు, 
హారాలు మొదలైన ఆభరణాలు - అలంకరించి” ఆనంద బాష్పాలచేత తడిసిన పద్మాలవంటి కళ్ళు వేయింటిని 


సంతోషం అతిశయిల్లగా ధరించాడు. 


విశేషం: అలం: రూపకం. అనిమిషులు అంటే రెప్పపాటులేనివారు - దేవతలు. వృత్తలక్షణానికి చూడు. ఆది.2-150 విశేషం. 
ఈ పద్యంలో ఓజడోగుణంతోకూడికొన్న ప్రసాదగుణం సన్నివేశగతమైన ఉదాత్తతను ప్రసన్నంగా పోషిస్తున్నది. (సంపా.) 


మాలిని. 
నరునకు దయ ని ట్లానంద యొందించి యింధద్రుం 
డరిగె దివికి దివ్యానంతరత్నాంశుజాల 
స్ఫురితసురవిమానంబుల్‌ నభోభాగ మెల్ల 
న్మెరసి వెలుగుచుండన్‌ నిర్దరశ్రేశితోడన్‌. 196 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 945 


ప్రతిపదార్థం: ఇం[ద్రుండు= దేవేంద్రుడు; నరునకున్‌= అర్జునునికి; ఇట్టు= ఈ విధంగా; ఆనందము= సంతోషం; 
ఒందించి= కూర్చి; దివ్య+అనంత, రత్న+అంశు, జాల, స్ఫురిత, సుర, విమానంబుల్‌ శ్రేష్టములైన అంతులేని రత్నకిరణాల 
సమూహంతో (ప్రకాశిస్తున్న దేవతా విమానాలు; నభస్‌+భాగము+ఎల్లన్‌= ఆకాశమంతటా; మెరసి= బయల్పడి; వెలు(గుచున్‌ 
+ఉండన్‌= (ప్రకాశిస్తూ ఉండగా; నిర్దర, WAS KS దేవతల సమూహంతో; దివికిన్‌= స్వర్గానికి; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: దేవేంద్రుడు అర్జునునికి ఇట్లా ఆనందం కలిగించి - BARUS అనంత రత్నకిరణ సమూహంతో 
ప్రకాశించే దేవతావిమానాలు ఆకాశమంతా వెలుగుతుండగా దేవతలతో కలిసి స్వర్గలోకానికి వెళ్ళాడు. 


విశేషం: వృత్తలక్షణానికి చూడు. ఆది. 2-81 విశేషం. 


వ. ఇట్లు నారాయణుండు నిజారంభంబు సఫలం బగుటకు సంతసిల్లి, సంప్రాప్తమనోరథుం డయిన యప్పార్టుం 
గౌంగిలించుకొని, 'యక్షయబాణతూణీరబాణాసనసనాధథం బయి పవనజవనహయంబులం బూనిన 


క 


బంతర్హ్వీపంబున కరిగిన. 197 


యక్క్మాంచనరధథం బెక్కి సుభద్రం దోడ్మొని యింద్రప్రస్థపురంబున కరుగు’ మని పంచి, యనంతరం 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నారాయణుండు= శ్రీకృష్ణుడు; నిజ+ఆరంభంబు= తనప్రయత్నం; సఫలంబు+అగుటకున్‌= 
సఫలం కావటానికి; సంతసిల్లి= సంతోషించి; సంప్రాప్త; మనోరథుండు+అయిన= పొందబడిన కోరిక గలవాడైన; ఆ+పార్టున్‌= 
ఆ అర్జునుడిని; కౌగిలించుకొని= ఆలింగనంచేసి; అక్షయ, బాణ, తూణీర, బాణ+ఆసన, సనాథంబు+అయి= తరుగని 
బాణాల అమ్ములపొదితో, ధనుస్సుతో కూడినదై; పవన, జవన, హయంబులన్‌= వాయువేగం గల గుర్రాలను; పూన్న్చిన= 
కట్టిన; ఆ+కాంచన, రథంబు= ఆ బంగారురథాన్ని; ఎక్కి, సుభద్రన్‌= సుభద్రను; తోడ్కొని= వెంటతీసుకొని; ఇంద్రప్రస్థ, 
పురంబునకున్‌= ఇంద్రప్రస్థ నగరానికి; అరుగుము= వెళ్ళుము; అని= అని పలికి; పంచి= పంపి; అనంతరంబు+అ= 
తరువాత; అంతర్‌+ద్వీపంబునకున్‌= అంతర్ల్వీపానికి; అరిగినన్‌= వెళ్ళగా. 


తాత్సర్యం: ఈ విధంగా శ్రీకృష్ణుడు తన ప్రయత్నం సఫలం అయినందుకు సంతోషించి, కోరిక నెరవేరిన 
అర్జునుడిని కౌగిలించుకొని, 'తరుగని బాణాల అమ్ములపొదితో, ధనుస్సుతో కూడి, వాయువేగం గల గుర్రాలను 
పూనిన ఆ బంగారురథం ఎక్కి సుభ।ద్రతో ఇం(ద్ర(ప్రస్థపురానికి వెళ్ళు' మని పంపి, తరువాత తాను కూడ ఆంతర 
ద్వీపానికి వెళ్ళగా. 


క. హరి పంచిన మార్గంబున( | గురువిభు(డు సుభద్ర: దోడుకొని చనునెడ( ద 

త్పురపరిరక్షకు లతిభీ | కరులు పృథుశ్రవసు( డాదిగా' గల వీరుల్‌. 198 
ప్రతిపదార్థం: హరి= శ్రీకృష్ణుడు; పంచిన= పంపిన; మార్గంబునన్‌= దారిలో; కురు, విభుడు= కురువంశరాజు అర్జునుడు; 
సుభద్రన్‌= సుభద్రను; తోడుకొని= వెంట తీసికొని; చను+ఎడన్‌= వెళ్ళేటప్పుడు; తత్‌+పుర, పరిరక్షకులు= ఆ పట్టణానికి 
కాపలా ఉండేవాళ్ళు; అతి, భీకరులు= మిక్కిలి భయాన్ని కలిగించేవాళ్ళు; పృథు శ్రవసుడు+ఆదిగాన్‌+కల= పృథుశ్రవసుడు 
మొదలుగా ఉన్న; వీరుల్‌. 
తాత్సర్యం: శ్రీకృష్ణుడు పంపినమాగ్గంలో అర్ష్జునుడు సుభద్రను తోడ్కొని వెళ్ళుతుండగా, ఆ పట్టణానికి కాపలా 
ఉన్న పృథుశ్రవసుడు మొదలైన భయంకరవీరులు. 


946 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. 'వీరు(డు వీ(డు పాండవు(డు వృష్టికులోత్తము లైన సీరిదై 

త్యారు లెటుంగకుండ(గ మహారథు( డై తరుణిన్‌ సుభద్ర నం 

భోరుహనేత్రః దోడ్కొనుచు బోయెడి; నీతని( బోవనిచ్చినన్‌ 

ధీరుడు మాధవుండు బలదేవు(డు SA రంచు నడ్డ మై. 199 
ప్రతిపదార్థం: వీడు= ఇతడు; పాండవు(డు= పాండురాజుకుమారుడు; వీరుడు; వృష్టి, కుల+ఉత్తములు+ఐన= 
వృష్ణివంశశ్రేష్ణులైన; సీరి, దైత్య+అరులు= బలరామ శ్రీకృష్ణులు; ఎణుంగక+ఉండ(గన్‌= తెలియకుండా; మహారథు(డు+ఐ= 
గొప్ప రథంమీద కూర్చున్నవాడై; తరుణిన్‌= కాంతను; సుభద్రన్‌= సుభద్రను; అంభోరుహ, నేత్రన్‌= పద్మాలవంటి కళ్ళు 
కలదానిని; తోడ్కొనుచున్‌= వెంటతీసికొంటూ; పోయెడిన్‌= పోతున్నాడు; ఈతనిన్‌= ఇతనిని; పోవనిచ్చినన్‌= పోనిస్తే; ధీరు( 
డు; మాధవుండు= శ్రీకృష్ణుడు; బలదేవు(డున్‌= బలరాముడు; అల్లుదురు+అంచున్‌= కోపపడతారని; అడ్డమై= అడ్డగించి. 
తాత్సర్యం: ఇతడు పాండవవీరుడు - SONGS బలరామ శ్రీ కృష్ణులకు తెలియకుండా పెద్ద రథాన్ని ఎక్కి, 
పద్మాలవంటి కన్నులు గల సుభద్రాకాంతను తోడ్కొని పోతున్నాడు. ఇతడిని వదలితే ధీరులు శ్రీకృష్ణుడు, బలరాముడు 
కోపపడతారని అడ్డగించి. 


విశేషం: “వీరుడు వీ(డు” అనే ప్రశంసాత్మకవాక్యంతో ప్రారంభమయ్యే ఈ పద్యంలో అర్జునుడి వీరకృత్యం భటులచేత 
వితర్కింపబడింది. ఇది అర్థవైమల్యాన్ని వ్యక్తం చేసే ప్రసాదగుణ విశిష్టరచన. (సంపా.) 
క, Bae బటితెంచి నలుగడ( । దా౭కినం గడు నలిగి ఘోరతరశరహతి న 

మూకలు విరియ(గ నర్జును(। డాశరమున నేసె TAH డయి రణభూమిన్‌. 200 
ప్రతిపదార్థం: ఏ(కన్‌= పరా(క్రమంతో; పజితెంచి= పరుగెత్తివచ్చి; నలుగడన్‌= నాలుగువైపుల; తాశినన్‌= ఎదుర్కోగా; 
అర్జునుడు; కడున్‌+అలిగి= మిక్కిలికోపించి; ఉ(గ్రుడు+అయి= భయంకరుడై; రణ, భూమిన్‌= యుద్దరంగంలో; ఘోరతర, 


శర+ఆహతిన్‌= మిక్కిలి భయంకరాలైన బాణాల దెబ్బలచే; ఆ+మూ(కలు= ఆ సేనలు; విరియ(గన్‌= చెల్లాచెదురయ్యేటట్లు; 
ఆయశరమునన్‌= ఆ(గ్రహంతో; కోపంతో; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్సర్యం: పరా(క్రమంతో పరుగెత్తి వచ్చి నలువైపుల ముట్టడించగా అర్జునుడు భయంకరుడై యుద్దరంగంలో 
మిక్కిలి తీవాలైన బాణాలతో ఆ సేనలు చెల్లాచెదరయ్యేటట్టు కోపంతో కొట్టాడు. 


చ. హరితనయుండు పారుడు రయంబున నందటి నాహవక్రియా 
[a] 
విరతుల( జేసి యప్పరమువీథుల వేదుల రమ్యహర్ష్య గో 
పురముల( దద్గిరీంద్రమణిభూముల భూరితటాకపంకజా 
కరనవనందనావకుల( గాండమయంబులయ జేసి నీసునన్‌. 201 


ప్రతిపదార్థం: హరి, తనయుండు= దేవేం[ద్రునికుమారుడు; పార్టుడు= అర్జునుడు; రయంబునన్‌= వేగంగా; అందటజన్‌= 
ఆ సైనికులందరినీ; ఆహవ, (క్రియా విరతులన్‌+చేసి= యుద్దపు పనినుండి విరమించుకొన్నవాళ్ళనుగా చేసి; ఈసునన్‌= 
కోపంతో; ఆ+పురము= ఆ పట్టణంయొక్క; వీథులన్‌; వేదులన్‌= అరుగులను, రమ్య, హర్య్య, గోపురములన్‌= అందములైన 
మేడల గోపురాలను; తత్‌+గిరి+ఇం(ద్రమణి, భూములన్‌= ఆ పర్వత(్రేష్టంయొక్క రత్నాల నేలలను; భూరి, తటాక, పంకజ+ఆకర, 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 947 


నవ, నందన+ఆవళులన్‌= పెద్దచెరువులయొక్క, పద్యాలకు నిలయాలైన సరస్సులయొక్క, కొత్తజద్యానవనాలయొక్క సమూహాలను; 
కాండమయంబులన్‌= బాణాలతో నిండినవాటినిగా; చేసెన్‌. 


తాత్సర్యం: దేవేం(ద్రునితనయుడైన అర్జునుడు వెంటనే ఆ సైనికులు యుద్దం విరమించుకొనేటట్టు చేసి, ఆ 
కోపంతో ఆ పట్టణంలోని వీథులను, అరుగులను, అందాలైన మేడల గోపురాలను, ఆ మహాపర్వతంయొక్క రత్నాల 
నేలలను, పెద్దచెరువులను, సరస్సులను, ఉద్యానవనాలను బాణాలతో నింపాడు. 


విశేషం: అర్జునుని యుద్ద(క్రీడ రమణీయం. ద్వారవతీనగర రక్షకులను, యాదవసైన్యాలను అంతమొందించటం ఆయన 
లక్ష్యం కాదు - తనకు అడ్డురాకుండా చెల్లాచెదురు చేయటం, మళ్ళీ విజృంభించకుండా తన శక్తిసామర్థ్యాలు చూపి, చతికిల 
పడేటట్లు చేయటం ఆయన ఉద్దేశం. అందుకే ఆయన ద్యారవతి ఏథులను, అరుగులను, మేడల గోపురాలను, పర్వత(ప్రదేశాలను, 
చెరువులను, సరస్సులను, ఉద్యానవనాలను తన బాణాలతో నింపాడు. అడుగు ముందుకు వేస్తారేమో - జాగ్రత్త! అన్నట్లు 
- భాషతో కాక బాణాలతో హెచ్చరించి వెళ్ళాడు. అందువలన నన్నయ ఈ పద్యంలో శుద్దఓజస్సును పోషించకుండ 
ప్రసాదగుణయుక్తమైన ఓజస్సునే ప్రదర్శించాడు. రసోదంచితగుణవ(ద్రచన కిది ఉదాహరణం. ఈవిధంగా సుభద్రావివాహఘట్టంలో 
నన్నయ దశగుణాలను ఆవిష్కరించే రచనను చేసి తన శైలియొక్క (ప్రత్యేకతను (ప్రదర్శించాడు. (సంపా.) 


క, అమరేంద్రసుతు(డు దనకుం | గమలాక్షి సుభద్ర రథము గడప(గ ననిలో 
నమిత యదుసైన్యముల న । శ్రమమున నోడించి లబ్ద జయు( డయి యరిగెన్‌. 202 


ప్రతిపదార్థం: అమర+ఇం(ద్ర, సుతు(డు= దేవేం(ద్రునియొక్కకుమారుడు - అర్జునుడు; తనకున్‌; కమల+అక్షి= పద్మాలవంటి 
కన్నులు కలది; సుభద్ర; రథమున్‌= రథాన్ని; కడపన్‌+కన్‌= నడపగా; అనిలోన్‌= యుద్దంలో; అమిత, యదు, సైన్యములన్‌= 
పరిమితి లేని యాదవసైన్యాలను; అ(శ్రమమునన్‌= సులభంగా; ఓడించి, లబ్ద, జయు(డు+అయి= జయాన్ని పొందినవాడై - 
అంటే జయాన్ని పొంది; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: ఇం(ద్రతనయుడైన అర్జునుడు తనకు సుభద్ర రథం నడుపగా - యుద్దంలో అపరిమితాలైన 
యాదవసైన్యాలను సులభంగా ఓడించి, విజయాన్ని పొంది వెళ్ళాడు. 


వ. అంత సభాపాలుండు ప్రబల జలధార ధ్వాన గంభీరభేరీధ్వనిచే నర్జునుపరాక్రమం బెటింగించిన దాని విని 
యంతర్ద్వీపంబున నున్న బలదేవాదియాదవులందటు నాక్షణంబ పురంబునకు వచ్చి సభాసీను లయి. 203 


ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత; సభాపాలుండు; ప్రబల, జలధర, ధ్యాన, గంభీర, భేరీ, ధ్వనిచేన్‌= గొప్ప మేఘధ్వనివంటి 
గంభీరమైన నగారా మోతచేత; అర్జును= అర్షునుని; పరా(క్రమంబున్‌= పరాక్రమాన్ని; ఎణీంగించినన్‌= తెలుపగా; దానిన్‌= 
దానిని; విని; అంతర్‌+ద్వీపంబునన్‌, ఉన్న, బలదేవ+ఆది, యాదవులు+అందజున్‌= అంతర్లీపంలో ఉండే బలరాముడు 
మొదలైన యాదవులంతా; ఆ, క్షణంబు+అ= ఆ వెంటనే; పురంబునకున్‌= ద్వారవతీపురానికి; వచ్చి; సభా+ఆసీనులు+అయి= 
సభలో కూర్చున్నవాళ్ళయి. 


తాత్సర్యం: అర్జునుడు ఆ విధంగా విజయాన్ని సాధించి వెళ్ళిన తరువాత - సభాపాలుడు పెద్ద మేఘధ్వనివంటి 
గంభీరమైన నగారామోతతో అర్జునునిపరాక్రమం తెలుపగా, అది విని, అంతర్దీపంలో ఉన్న బలరాముడు మొదలైన 
యాదవులంతా అప్పటికప్పుడే ద్యారవతీపురానికి వచ్చి సభ చేసి. 


948 శ్రీమదాంధ్ర మహాభారతము 


క యాదవుల నాదరింపక | యాదవి( దోడ్మొని కిరీటి యరిగెను గంభీ 

రోదధి( గరముల నీ(దం 1 గా దనక కడంగె నధికగర్వోద్దతు( దై. 204 
ప్రతిపదార్థం: కిరీటి= అర్జునుడు; యాదవులన్‌= యాదవుల్ని; ఆదరింపక= లెక్కపెట్టక; యాదవిన్‌= యాదవకాంతను; 
తోడ్కొని= వెంటతీసికొని; అరిగెను= వెళ్ళాడు; గంభీర+ఉదధిన్‌= లోతైన మహాసముద్రాన్ని; కరములన్‌= చేతులతో; ఈ 
దన్‌+కాదు+అనక= ఈదటం సాధ్యం కాదనకుండా; అధిక, గర్ఫ్వ+ఉద్దతు(డు+ఐ= మిక్కిలిగర్వంతో విజృంభించినవా డ; 
కడంగాన్‌= పూనుకొన్నాడు. 
తాత్సర్యం: యాదవులను లెక్కపెట్టక అర్జునుడు యాదవకాంతను తోడ్కొని వెళ్ళాడు. లోతైన మహాసముద్రాన్ని 
చేతులతో ఈదటం సాధ్యం కాదని తెలిసికొనకుండా గర్యాతిశయంతో విజృంభించి ఈ పనికి పూనుకొన్నాడు. 


మత్తకోకిల. 

ఏల పార్లుపరాక్రనుంబు సహింప? నాతని నాహవ 

థి 

వ్యాలు నిప్పుడ పట్టి తెత్తము; వాతధూతదవానల 

జ్వాలకున్‌ వనరాశివేల కసంఖ్యయాదవసేనకున్‌ 

దేలిపోవక చక్కనయ్యెడు ధీరు లెవ్వరు పోరిలోన్‌. 205 
ప్రతిపదార్థం: పార్టు, పరా(క్రమంబున్‌= అర్జునునియొక్క పరా(క్రమాన్ని; సహింపన్‌= ఒర్చుకొనటం; ఏల= ఎందుకు? 
ఆహవ, వ్యాలున్‌= యుద్దంలో పొగరుపట్టిన ఏనుగువంటివాడిని; అతనిన్‌= అతనిని; ఇప్పుడు+అ; పట్టితెత్తము= పట్టి 
తెస్తాము; వాత, ధూత, దవానల, జ్వాలకున్‌= గాలిచే కదలింపబడిన దావాగ్నిజ్వాలకు; వనరాళి, వేలకున్‌= సముద్రం ఉప్పెనకు; 


అసంఖ్య, యాదవ, సేనకున్‌= అంతులేని యాదవ సైన్యానికి; పోరిలోన్‌= యుద్దంలో; తేలిపోవక= తొలగిపోక; చక్కన+అయ్యెడు= 
ఎదుట నిలువగల; ధీరులు= ధైర్యవంతులు; ఎవ్వరు?= ఎవరు? 


తాత్సర్యం: అర్జునునిపరా(క్రమాన్ని సహించటం ఎందుకు? యుద్దంలో మదించిన ఏనుగువంటి అతడిని పట్టుకొని 
తీసికొనివద్దాము. గాలిచే రగుల్కొన్న దావాగ్ని జ్వాలకు, సముద్రపుటుప్పెనకు, అంతులేని యాదవసైన్యానికి యుద్దంలో 
తొలగిపోకుండా ఎదరు నిలువగలిగిన ధైర్యవంతులెవరు? 


విశేషం: అలం: దీపకం, ఉపమ. వృత్తలక్షణాలకు చూడు; ఆది.1.153.విశేషం. 


వ. అని విజృంభించి విలయసమయ సముద్దూత వారాశియుంబోలె ఘూర్ణిల్లుచున్న యాదవవీరుల వారించి 
వాసుదేవుం జూచి, బలదేవుం డి ట్లనియె. 206 
ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారం; విజృంభించి= అతిశయించి; విలయ, సమయ, సముద్భ్దూత, వారాశియున్‌+పోలెన్‌= 


ప్రళయకాలంలో మిక్కిలి వృద్ది పౌొందింపబడిన సము(ద్రంవలె; ఘూర్లిల్లుచున్‌+ఉన్న= తిరుగుపడుతున్న; యాదవ, వీరులన్‌= 
యాదవవీరుల్ని; వారించి= అడ్డగించి; వాసుదేవున్‌= శ్రీకృష్ణుణ్లి; చూచి; బలదేవుండు= బలరాముడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని విజృంభించి ప్రళయకాలంలో పొంగిన మహాసము(ద్రంవలె తిరుగుడుపడుతున్న యాదవ నీరులను 
ఆపి, శ్రీకృష్ణునితో బలరాముడు ఇట్లా అన్నాడు. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 949 
విశేషం: అలం: ఉపమ. 


క “నీ వెబు(గకుండ గర్వము । తో విజయుడు దా సుభద్ర SERO బలిమిం 
బోవ(గ నంతసమర్షు(డె' | నావుడు( గృష్టుండు రామునకు ని ట్లనియెన్‌. 207 


ప్రతిపదార్థం: నీవు+ఎణుంగకుండన్‌= నీకు తెలియకుండానే; విజయు(డు= అర్జునుడు; గర్వముతోన్‌, తాన్‌= తాను; 
బలిమిన్‌= బలవంతంగా; సుభోద్రన్‌; తోడ్కొని= వెంటతీసికొని; పోవ(గన్‌= పోవటానికి; అంత, సమర్జుడు+ఎ= అంత 
మొనగాడా? నావుడున్‌= అనిఅనగా; రామునకున్‌= బలరామునికి; కృష్ణుండు; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: 'నీకు తెలియకుండానే అర్జునుడు గర్వంతో బలవంతంగా సుభద్రను తోడ్కొని పోవటానికి అంత 
సమర్గుడా!' అని అనగా బలరామునితో శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు. 
io] to 


నిశేషం: గూఢమైన అధిక్షేప చతురోక్తికి ఇది చక్కని ఉదాహరణ. 


6. ©) A A 

స. భరతకులాగ్రణి పాండవసింహంబు | KH డాసవ్యసాచి 
దనమేనమటి(దలి ధవళాక్షి దోడ్కొని । చనియె; నాతని కది చనదె చెపు(డ! 
యప్పార్టుపిబు(ద మీ రరుగంగ వా డంత 1 యశ్రమసాధ్యుడె యాహవమున? 
నఖిలాస్త్రవిదు(డు ద్రోణాచార్యశిష్యుండు 1 జితకాశి యని వాని( జెప్ప DOS? 


ఆ. వలవ దుడుగు( డనిన వామను పలు కను । వేల గడవదయ్యె వృష్టిభోజ 
యాదవాంబురాశి యట ధనంజయు( డవి । జేయు డభిమతార్దసెద్ది( బొంది. 208 


ప్రతిపదార్థం: భరత, కుల+అ(గ్రణి= భరతవంశశ్రేష్ణుడు; పాండవ, సింహంబు= పాండవశ్రేష్ణుడు; సర్వ, ధర్మజ్ఞు(డు= 
అన్నిధర్మాలు తెలిసినవాడు; సవ్యసాచి= అర్డ్జునుడు; తన= తనయొక్క; మేనమఅబం(దలిన్‌= మేనమరదలిని; ధవళ+అక్షిన్‌= 
తెల్లని కన్నులు కలదానిని, అందమైన కన్నులు కలదానిని; తోడ్కొని= వెంటతీసికొని; చనియెన్‌= వెళ్లాడు; అతనికిన్‌= ఆ 
అర్జునునికి; అది, చనదె= అది తగదా; చెపు(డు+అ= చెప్పండి; ఆ+పార్డు, పిణు(దన్‌= ఆ అర్జునుని వెనుక; మీరు+అరుగంగన్‌= 
మీరు వెళ్ళగా - అంటే దండెత్తి వెళ్ళగా; వాడు= అతడు; ఆవహమునన్‌= యుద్దంలో; అంత, అ(శ్రమ, సాధ్యు(డు+ఎ= 
అంత సులభంగా లొంగేవాడా; వానిన్‌= అతనిని; soteng, విదుడు= అన్ని అస్త్రాలు తెలిసినవాడు; ద్రోణ+ఆచార్య, 
శిష్యుండు; జితకాళశి= యుద్దంలో జయించి (ప్రకాశించేవాడు; అని= అని; చెప్పన్‌; వినరె= అనగా వినలేదే మీరు; వలవదు= 
వద్దు; ఉడుగుడు= (మీ ప్రయత్నం) మానుకోండి; అనినన్‌= అని చెప్పగా; వామను, పలుకు= శ్రీకృష్ణునియొక్క మాట; 
అను; వేలన్‌= చెలియలికట్టను; వృష్టి, భోజ, యాదవ; అంబు, రాశి=వృష్టి, భోజ, యాదవ వంశాలవాళ్ళనే సముద్రం; 
కడవదు+అయ్యెన్‌= దాటదాయెను; అవిజేయు(డు= జయింపసాధ్యం కానివాడు; ధనంజయు(డు= అర్జునుడు; అభిమత+అర్హ, 
సిద్దిన్‌= ఇష్టమైన కోరిక సఫలం కావటాన్ని; పొంది. 


తాత్సర్యం: 'భరతవంశక్రేష్టుడు, పాండవశ్రేష్టుడు, సర్వధర్మాలు తెలిసినవాడూ అయిన అర్జునుడు తన మేనమరదలిని 
తోడ్కొని వెళ్ళటం తగదా? చెప్పండి. మీరు అతడిని వెంబడించి దండెత్తితే యుద్దంలో అతడంత సులభ 
సాధ్యుడా? అతడు అన్నిఅస్రాలు తెలిసినవాడనీ, అంతటి (ద్రోణాచార్య శిష్యుడనీ, యుద్దంలో జయించి 


950 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రకాళించేవాడనీ, మీరు వినలేదా?’ - అని శ్రీకృష్ణుడన్నాడు. శ్రీకృష్ణునిమాట అనే చెలియలికట్టను వృష్ణి భోజ యాదవ 
వంశాలవారనే సముద్రం దాటలేకపోయింది. జయింపసాధ్యం కాని అర్జునుడు తాను కోరినదానిని పొందాడు. 


విశేషం: అలం: రూపకం. యాదవులమీద శ్రీకృష్ణుని పట్టు ప, వ్యూహరచనలో ఆయన నేర్పు, మాటల చాకచక్యం ఈ ఘట్టంలో 
స్పష్టం. 


అర్జునుండు సుభ(దాసహితుండై యింద్రప్రస్థపురంబునకుం జనుట (సం.1-213-13) 


వ. ఇ ట్లింద్రప్రస్థపురంబున కభిముఖుం డై యానర్తకదేశంబులకుం జని, యందు ముందటి ముకుందప్రేషితు లయిన 
దాశార్దవీరులతో నగణ్యారణ్యంబులు గడచుచు( బుణ్యతీర్ణంబుల నాడుచు నానాజనపదంబుల విహరించుచు 
వచ్చి యింద్రప్రస్థపురసమీపంబున. 209 
ప్రతిపదార్థం: ఇట్లు; ఇంద్రప్రస్థ, పురంబునకున్‌; అభిముఖుండు+ఐ= ఎదురు ముఖం కలవాడై - అంటే ఇం(ద్రప్రస్థపురంవైపు 
పయనించినవాడై; ఆనర్తక, దేశంబులకున్‌= ఆనర్తక దేశాలకు; చని= వెళ్ళి; అందున్‌= అచ్చట; ముందజన్‌= ముందుగా; 
ముకుంద, (ప్రేషితులు+అయిన= శ్రీకృష్ణునిచే పంపబడినవాళ్ళయిన; ME, వీరులతోన్‌= దాశార్హునివంశానికి సంబంధించిన 
వీరులతో; అగణ్య+అరణ్యంబులు= లెక్కించటానికి సాధ్యం కానన్ని అడవులు; కడచుచున్‌= దాటుతూ; పుణ్య తీర్థంబు లన్‌= 
పుణ్య తీర్జాలలో; ఆడుచున్‌= స్నానమాడుతూ; నానా జనపదంబులన్‌= అనేక (గ్రామాలలో; విహరించుచున్‌; వచ్చి; ఇంద్రప్రస్థ, 
పుర, సమీపంబునన్‌= ఇం|ద్రప్రస్థనగరానికి దగ్గరలో. 
తాత్సర్యం: ఈ విధంగా ఇం|ద్రప్రస్థపురం వైపు పయనించి, ఆనర్తకదేశాలకు వెళ్ళి, అక్కడ శ్రీకృష్ణుడు పంపిన 
దాశార్హవంశవీరులతో కలిసి లెక్కించసాధ్యంకానన్ని అడవులను దాటుతూ, పుణ్యతీర్ణాలలో స్నానమాడుతూ అనేక 
గ్రామాలలో విహరిస్తూ వచ్చి, ఇం(ద్రప్రస్థపురానికి సమీపంలో. 


ఆ. ఘనభుజుండు నరుడు దనతొటబ్టుపట్టుల । విశ్రమించి భువనవిశ్రుతుండు 
మతి దలంచి యాత్మహిత మగు నట్లుగా | నిష్టమున సుభద్ర కిట్టు లనియె. 210 


ప్రతిపదార్థం: ఘన, భుజూండు= దృఢమైన భుజాలు కలవాడు; భువన, విశ్రుతుండు= ప్రపంచమంతటా ప్రసిద్ది కెక్కినవాడు; 
నరు(డు; తన, తొలట్టపట్ల్టున్‌= తన ఆవులమందలున్నచోట; విశ్రమించి= అలసట తీర్శికొని; మతిన్‌= మనస్సులో; తలంచి= 
ఆలోచించి; ఆత్మ, హితము+అగునట్టుగాన్‌= తనకు మేలు కలిగేటట్లుగా; సుభద్రకున్‌; ఇష్టమునన్‌= (ప్రీతితో; ఇట్టులు+అనియెన్‌. 
తాత్సర్యం: బలమైన భుజాలు కలవాడు, ప్రపంచంలో (ప్రసిద్దికెక్కినవాడు అయిన అర్ష్జునుడు తన ఆవులమంద 
లున్నచోట విశ్రమించి, తనకు మేలు కలిగేటట్ల్టుగా ఆలోచించి ప్రియమార WANG ఇట్లా అన్నాడు. 


విశేషం: తాజ్జపట్టు అంటే ఆలమంద. ఆలమందలు సామాన్యంగా ఊరి పొలిమేరలలో ఉంటాయి. అర్జునుడు తన 
'తొణ్టుపట్యుల' విశ్రమించాడనగా ఇం(ద్రప్రస్థపట్టణపు పొలిమేరలకు చేరి విశ్రమించాడని భావం. ఇక మిగిలింది 
ఇం(ద్రప్రస్థపురప్రవేశమే. మూలంలో పి.పి.యస్‌.శాగస్తిగారి ప్రతిలో “క్రోశమాత్రేపురస్యాసీత్‌ గోష్టం పార్టస్యశోభనం” అని ఉన్నది. 
వ. “మన మివ్విధంబున( జనునప్పడు నిన్ను జూచి ద్రుపదరాజపుత్తి యప్రియంబులు వలుకునో; యప్పరమ 

పతివ్రతపలుకు DHO బగుం గావున, నీ వేకతంబ గోపాలబాలికలతో ముందటి నరిగి యక్మోమలిం గను మని 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 951 


పనిచిన సుభద్రయు నిజేశ్వరుపంచిన మార్గంబున నింద్రప్రస్థపురంబునకుం బోయి కుంతీదేవికి ద్రౌపదికి మొక్కిన. 
211 


ప్రతిపదార్థం: మనము; ఈ+విధంబునన్‌; చను, అప్పుడు= వెళ్ళేటప్పుడు; నిన్నున్‌= నిన్ను; చూచి, (ద్రుపద, రాజు, పుత్రి= 
(దుపదరాజుయొక్క కూతురు-ద్రౌపది; అప్రియంబులు= కఠినమైన మాటలు; పలుకునో= అంటుందో ఏమో; ఆ+పరమ, 
పతివ్రత పలుకు= ఆ మహాపతివ్రత మాట; నిక్కువంబు= నిజం; అగున్‌= అవుతుంది; కావునన్‌; నీవు; ఏకతంబు+అ= 
ఒక్కదానివే; గోపాల, బాలికలతో= గొల్లపిల్లలతో; ముందజన్‌= ముందుగా; అరిగి= వెళ్ళి; ఆ+కోమలిన్‌= ఆ అందగత్తెను 
- ద్రౌపదిని; కనుము= చూడుము; అని; పనిచిన= ఆజ్ఞాపించగా; సుభ(ద్రయున్‌= సుభద్రకూడా; నిజ+ఈశ్యరు, పంచిన, 
మార్గంబునన్‌= తన భర్త ఆజ్ఞాపించిన విధంగా; ఇం(ద్రప్రస్థ, పురంబునకున్‌; పోయి= వెళ్ళి; కుంతీదేవికిన్‌, (ద్రౌపదికిని; 
మొక్కినన్‌= నమస్కరింపగా. 

తాత్సర్యం: 'మనం ఈ విధంగా కలిసి వెళ్ళితే నిన్ను చూచి (ద్రౌపది పరుషవాక్యాలు పలుకుతుందేమో! ఆ 
పరమపతి(వ్రత పలుకు నిజమవుతుంది. అందువలన నీవే ప్రత్యేకంగా గోపబాలికలతో కలిసి ముందుగా వెళ్ళి 
ఆమెను చూడుము” అని ఆజ్ఞాపించగా - సుభద్ర తనభర్త ఆజ్ఞాపించిన విధంగానే ఇం|ద్రప్రస్థపురానికి వెళ్ళి 
కుంతీదేవికి, (ద్రౌపదికి (మొక్కగా. 


విశేషం: సామాన్యంగా రీ ఇల్లాలు కూడా తన మగడు మరొక కాంతను వెంటబెట్టుకొని రావటాన్ని సహించదు కదా! 
అందువలననే అర్జునుడు సుభద్రకు ఆ ఉపాయం చెప్పాడు. దక్షిణనాయకులకు ఈ దూరదృష్టి, ఉపాయజ్ఞత ఉండక 
తప్పదు. కొన్ని భారత(ప్రతులలో “కని యడుగులం బడు మని అర్జునుడు సుభద్రకు చెప్పినట్లు కూడా ఉన్నది. 


తే. “పంకజాక్షి! నీపతి ప్రతిపక్షవీర | విజయు( డయ్యెడు; నీవును వీరపుత్త 
జనని వగు మని దీవించె సంతసంబు । తోడ వసుదేవపుత్తి నాద్రుపదపుత్తి, 212 


ప్రతిపదార్థం: పంకజ+అక్షి= పద్మాలవంటి కన్నులు కలదానా!; నీ, పతి= నీయొక్క భర్త; (ప్రతిపక్ష, వీర, విజయు(డు= 
శత్రుపక్షవీరులను జయించేవాడు; అయ్యెడున్‌= అగుగాక; నీవును= నీవుకూడా; వీర, పుత్ర, జననివి= వీరుడైన పుత్రునికి 
తల్లివి - అనగా వీరఠమాతవు కమ్ము; అని; ఆ, (ద్రుపద, పుత్రి= ఆ |ద్రుపదరాజు కూతురు - (ద్రౌపది; వసుదేవుని, పుత్రిన్‌= 
వసుదేవుని కూతురైన సుభద్రను; సంతసంబుతోడన్‌, దీవించెన్‌= సంతోషంతో దీవించింది. 


తాత్సర్యం: పద్మాలవంటి అందమైన కన్నులు కలదానా! నీ భర్త శృత్రుపక్ష వీర విజయుడు అగుగాక! నీవు కూడా 
వీఠమాతవు అగుదువు గాక! అని ఆ (ద్రౌపది సంతోషంతో సుభద్రను దీవించింది. 


విశేషం: విజయుడు అనే పదం ఈ సందర్భంలో విశేషార్థాన్ని సాధించింది. నీ భర్త శత్రుపక్షవీరులను జయించే వాడగు 
గాక - అనే అర్థంలో [ద్రౌపది ఆ పదాన్ని ప్రయోగించినా, అర్జునునికి విజయుడు అనే పేరు ఉండటంవలన - నీ భర్త శత్రుపక్ష 
వీరులను జయించే అర్ష్జునుడగుగాక అనే అర్హంకూడా ఇక్కడ విశేషించి వ్యక్తమవుతున్నది. “అప్పరమపతివ్రత పలుకు 
నిక్కువం బగు’ అని అర్జునుడు అంతకుముందే WKS అన్నట్టు - ద్రౌపది తెలిసి పలికినా, తెలియక పలికినా సుభద్రకు 
విజయుడే భర్త అయ్యాడు. అంతేకాక 'వీరపుత్ర జనని వగుము' అని దీవించింది. మున్ముందు ఆమె అభిమన్యునివంటి 
వీరాగ్రేసరుణ్ణి కని వీరమాత Taon. ఇది భావికథార్థ వ్యంజకమైన పతాకస్థానం. 


952 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు ద్రోవదిచేత దీవనలు సేకొని కుంతీదేవియొద్ద సుభద్ర యున్నంత; నట యర్జునుండును నసంఖ్యాకదా శార్దసైన్య 
సమేతుం డై యనేకబ్రాహ్మణాశీర్వాదంబు లెసంగ నింద్రప్రస్థపురంబుం బ్రవేశంబుసేసి ధౌమ్యునకు 
ధర్మరాజునకు భీమునకు( గుంతీదేవికి మొక్కి తనకు మొక్కిన కవలం గౌంగిలించుకొని పరమానందంబున 
నుండు నంత. 213 

ప్రతిపదార్థం: ఇట్లు; ద్రోవదిచేత= (ద్రౌపదిచేత; దీవెనలు= ఆశీర్వాదాలు; చేకొని= గైకొని; కుంతీదేవి, ఒద్దన్‌= కుంతీదేవి 
దగ్గర; సుభద్ర; ఉన్నంతన్‌= ఉండగా; అచట= అచ్చట; అర్జునుండును= అర్జునుడు కూడ; అసంఖ్యాక, Pd, సైన్య, 
సమేతుండు+ఐ= లెక్కింప సాధ్యంకాని దాశార్హమైన సైన్యంతో కూడుకొన్నవాడై; అనేక, (బ్రాహ్మణ+ఆశీర్వాదంబులు= 
పలువురు విప్రుల దీవెనలు; ఎసంగన్‌= అతిశయిల్లగా; ఇంద్రప్రస్థ, పురంబున్‌= ఇం(ద్ర(ప్రస్థపురాన్ని; (ప్రవేశంబు, చేసి,= 
ప్రవేశించి; ధౌమ్యునకున్‌= ధౌమ్యునికి; ధర్మరాజునకున్‌= ధర్మరాజునకు; భీమునకున్‌= భీమునికి; కుంతీదేవికిన్‌; (మొక్కి; 
తనకున్‌; (మొక్కిన= నమస్కరించినట్టి; కవలన్‌= నకులసహదేవులను; కౌగిలించుకొని; పరమ+ఆనందంబునన్‌= మిక్కిలి 
సంతోషంతో; ఉండు+అంతన్‌= ఉండగా; 

తాత్సర్యం: ఈ విధంగా సుభద్ర (ద్రౌపదిచేత దీవెనలు పొంది కుంతీదేవిదగ్గర ఉండగా, అర్జునుడు అపరిమితమైన 

దాశార్హసైన్యంతో; పెక్కుమంది(బ్రాహ్మణులఆశీర్వచనాలతో ఇం|ద్రప్రస్థపురంలో (ప్రవేశించి తమ పురోహితుడైన 

ధౌమ్యునికి, అన్నలైన ధర్మజభీములకు, తల్లి కుంతీదేవికి మొక్కి, తనకు మొక్కిన తమ్ములు నకులసహదేవులను 
కౌగిలించుకొని పరమానందంతో ఉండగా. 


క చెలియలు మటిదియు( జని యి | మ్ముల నింద్రప్రస్గనగరమున నభిమతబం 
థి 

ధులయొద్ద నున్నవా రని 1 జలశయను(డు విని కరంబు సంతుష్పుం డై, 214 
ప్రతిపదార్థం: చెలియలు= చెల్లెలు; మణ(దియున్‌= మరిది; చని= వెళ్ళి; ఇమ్ములన్‌= సుఖంగా; ఇంద్రప్రస్థ, నగరమునన్‌; 
అభిమత, బంధుల, ఒద్దన్‌= ఇష్టమైన బంధువులదగ్గర; ఉన్నవారు= ఉన్నారు; అని= అని; జల, శయను(డు= నీటిమీద 
పవళించేవాడు- శ్రీమహావిష్ణువు- శ్రీకృష్ణుడు; విని= విని; కరంబు= మిక్కిలి; సంతుష్టుండు+ఐ= సంతోషం పొందినవాడై. 
తాత్సర్యం: చెల్లెలు సుభ(ద్ర, మరది అర్జునుడు ఇం|ద్రప్రస్థపురానికి వెళ్ళి, సుఖంగా ఇష్టమైన బంధువులతో కలిసి 
ఉన్నారని విని - శ్రీకృష్ణుడు సంతోషించినవాడై. 

శ్రీకృష్ణబలదేవాదులు పాండవులకు గానుకలు తెచ్చియిచ్చుట (సం.1-213-23) 

సీ, బలదేవ సాత్యకి ప్రద్యుమ్న వసుదేవు | లాదిగా బెరసిన యాదవాగ్ర 

గణ్యులు( దాను నగణ్యమహావస్తు | వాహనంబులు గొని వాసుదేవు 


డనుజకు నరణ మీ నరితో( జనుదెంచె; 1 హరిరాక యెటణి(గి ధర్మాత్మజుండు 
గరము గారవమున గవలను గృష్టున । కెదురు పుత్తెంచిన నింద్రలీల 


ఆ. నిందువంశవిభు( డుపేంద్రు( డింద్రప్రస్థ । పురము సాొచ్చె నతివిభూతి మెటిసి 
యనుజవరులతోడ నంత బ్రత్యుద్దతుం 1 డై యుధిష్టిరుండు హర్ష DE. 215 


ఆదిపర్వము - అష్టనూశ్వాసము 953 
ప్రతిపదార్థం: వాసుదేవుడు= శ్రీకృష్ణుడు; అనుజకున్‌= చెల్లెలికి-సుభ(ద్రకు; అరణము= ఆడపడుచులను అత్తవారింటికి 
పంపినపుడు ఇచ్చే ధనం, ఇచ్చే కానుకలను; ఈన్‌= ఇవ్వటానికి; అగణ్య, మహా, వస్తు, వాహనంబులు= లెక్కింపసాధ్యం 
కానన్ని గొప్పవస్తువులు, వాహనాలు; కొని= తీసికొని; బలదేవ, సాత్యకి, (ప్రద్యుమ్న, వసుదేవులు+ఆదిగాన్‌= బలరాముడు, 
సాత్యకి, ప్రద్యుమ్నుడు, వసుదేవుడు మొదలుగా; బెరసిన= కూడిన; యాదవ+అ(గ్రగణ్యులు= యాదవశ్రేష్ణులు; తానున్‌; 
అర్థితోన్‌= వేడ్కతో; చనుదెంచెన్‌= వచ్చాడు; ఇందువంశ, విభు(డు= చం(ద్రవంశపురాజు; ధర్మ+ఆత్మజాండు= ధర్మునియొక్క 
కుమారుడు- ధర్మరాజు; హరి, రాక= శ్రీకృష్ణునిరాక; ఎణీ(గ= తెలుసుకొని; కరము= మిక్కిలి; గారవమునన్‌= (ప్రీతితో; 
ఇం|ద్రలీలన్‌= దేవేం|ద్రునివలె; కవలను= నకుల సహదేవులను; కృష్ణునకున్‌; ఎదురు, పుత్తెంచినన్‌= ఎదురు పంపగా; 
ఉపేం[ద్రు(డు= శ్రీకృష్ణుడు; ఇంద్రప్రస్థ, పురము= ఇం(ద్రప్రస్థపురాన్ని; చొచ్చెన్‌= ప్రవేశించాడు; అంతన్‌= అపుడు; యుధిష్థిరుండు= 
ధర్మరాజు; అతి, విభూతిన్‌= మిక్కిలి ఐశ్వర్యంతో; మెజుసి= (ప్రకాశించి; అనుజ, వరులతోడన్‌= (్రేష్టులైన తమ్ములతో కూడా; 
ప్రతి+ఉద్గతుండు+ఐ= ఎదురేగినవాడై; హర్షము= సంతోషం; ఎస(గన్‌= అతిశయిల్లగా. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు చెల్లెలికి అరణంగా ఇవ్వటానికి లెక్కింప సాధ్యంకానన్ని గొప్పు వస్తువులను, వాహనాలను 
తీసికొని - బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు, వసుదేవుడు మొదలైన యాదవకులశ్రేష్ణులతో కలిసి ఎంతో 
సంతోషంతో వచ్చాడు. చం(ద్రవంశప్రభువైన ధర్మరాజు శ్రీకృష్ణునిరాక తెలిసికొని మిక్కిలిగౌరవంతో, DIAH 
విలాసంతో, నకులసహదేవులను ఎదురు పంపగా, ఆయన ఇం(ద్రప్రస్థపురంలో (ప్రవేశించాడు. అప్పుడు యుధిష్ట్థిరుడు 
శ్రేష్ణులైన తమ్ములతో తానుకూడా ఎదురేగి ఆనందాతిశయంతో. 
వ. వసుదేవాది యాదవవృద్దుల కెల్ల మొక్కి బలదేవ వాసుదేవ సాత్యకి సారణ ప్రద్యుమ్మాదుల నుచితప్రియ పూర్వకంబున 
సత్మృతులం జేసిన. 216 
ప్రతిపదార్థం: వసుదేవ+ఆది= వసుదేవుడు మొదలైన, యాదవ, వృద్దులకున్‌+ఎల్లన్‌= యాదవవృద్దుల కందరికీ; (మొక్కి; 
బలదేవ, వాసుదేవ, సాత్యకి, సారణ, (ప్రద్యుమ్న+ఆదులన్‌= బలరాముడు, శ్రీకృష్ణుడు, సాత్యకి, సారణుడు, (ప్రద్యుమ్నుడు 
మొదలైనవారిని; ఉచిత, (ప్రియ, పూర్వకంబునన్‌= (ప్రేమతో తగినరీతిగా; సత్క్మృతులన్‌+చేసినన్‌= సమ్మానింపగా. 
తాత్సర్యం: వసుదేవుడు మొదలైన యాదవవృద్దులకు నమస్కరింపగా - వాసుదేవుడు, సాత్యకి, సారణుడు, 
ప్రద్యుమ్నుడు మొదలైనవాళ్ళను ప్రియమార గౌరవింపగా. 


6. ఆనకదుందుభిప్రభృతియాదవులుం గురుముఖ్యులున్‌ మృదం 
గానకదుందుభుల్‌ WOW నత్యనురాగముతో నిరంతర 
శ్రీనుతు లొప్ప నుత్సవము సేసిరి సప్తదినంబు లిష్టస 
మ్మానములన్‌ మహీసురసమాజసమీహితపూజనంబులన్‌. 217 


ప్రతిపదార్థం: ఆనకదుందుభి= వసుదేవుడు; ప్రభృతి= మొదలైన; యాదవులున్‌=యాదవులు; కురు, ముఖ్యులున్‌= 
కురువంశశ్రేష్టులు; మృదంగ+ఆనక, దుందుభుల్‌, చెల(గన్‌= మద్దెలలు, తప్పెటలు; భేరులు, మోగుతుండగా; నిరంతరశ్రీ, 
నుతులు= ఎడతెగని సంపద, పొగడ్తలు; ఒప్పన్‌= ఒప్పగా; ఇష్ట, సమ్మానములన్‌= ఇష్టములైన గౌరవాలచేత (బంధువులకు); 
మహీసుర, సమాజ, సమీహిత, పూజనంబులన్‌= బ్రాహ్మణ సమూహంచే కోరబడిన పూజలచేత; అతి+అనురాగముతో= 
మిక్కిలి (ప్రీతితో; సప్త, దినంబులు= ఏడురోజులు; ఉత్సవము, చేసిరి= పండుగచేశారు. 


954 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: వసుదేవుడు మొదలైన యాదవులు, కురువంశప్రముఖులు - GO, తప్పటలు, నగారాలు 
మోగుతుండగా - అంతులేని సంపద, స్తోత్రాలు శోభిల్లగా - బంధువులను గౌరవించి, (బ్రాహ్మణసమూహాన్ని 
కోరుకొన్న విధంగా పూజించి ఎంతో ప్రీతితో ఏడురోజులు పండుగ చేశారు. 


విశేషం: వసుదేవుడు దేవమీఢునికి, మారిషకు పుట్టిన కుమారుడు. ఇతడు పుట్టేటప్పుడు ఆకాశంలో దుందుభులు మోగాయి. 
అందువలన ఇతనికి ఆనకదుందుభి అనే పేరుకూడా కలిగింది. వసుదేవునికి రోహిణియందు బలరాముడు, గదుడు, 
సారణుడు మొదలైనవాళ్ళు జన్మించారు. దేవకియందు కీర్తిమంతుడు, సుషేణుడు, భద్రుడు, సంకర్షణుడు, శ్రీకృష్ణుడు 
మొదలైనవాళ్ళు జన్మించారు. దేవమోఢునికే 'శూరు డని పేరు. 


వ. అంత. 218 
తాత్సర్యం: అప్పుడు. 
క, నిరుపమపరార్యరుచి సుం | దరరత్నావళుల శోభితము లగువానిన్‌ 

వరదు(డు సహస్రసంఖ్యా 1 భరణంబుల( బార్జునకు సుభద్రకు DHE. 219 


ప్రతిపదార్థం: వరదు(డు= వరాలను ఇచ్చేవాడు - శ్రీకృష్ణుడు; నిరుపమ, రుచి, సుందర, రత్న+ఆవళులన్‌= సాటిలేని 
ఉత్తమకాంతిచే అందమైన రత్న సమూహాలతో; శోభితములు+అగు, వానిన్‌= (ప్రకాశిస్తున్న వాటిని; సహ(స్రసంఖ్య+ 
ఆభరణంబులన్‌= వేయి సొమ్ములను; పార్టునకున్‌= అర్జునునికి; సుభద్రకున్‌, ఇచ్చెన్‌. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు - సాటిలేని (శ్రేష్టమైనకాంతితో, అందమైన రత్నసమూహాలతో (ప్రకాశించే వెయ్యి ఆభరణాలను 
అర్జునునికి, సుభద్రకు ఇచ్చాడు. 


వ. మటతియును. 220 
తాత్సర్యం: అంతేకాక. 


6. wi A A 

బె. అవిరళక్షరితదానార్జగండస్ట్థల 1 గజసహస్రంబును, గనకరత్న 
రచిత మై తురగసారధిసహితం బైన 1 రథసహస్రంబును, రమ్యభూష 
ణాలంకృతస్తీసహస్రంబుం గాంచన । శిబికాసహస్తంబు( జిత్రలలిత 
గతి నొప్ప నేనూటుగాడిదలను, సింధు | బాహ్లికకాంభోజపారసీక 


ఆ. జాత మైన తురగశతసహస్రము, లక్ష 1 గోధనంబు, నధికఘోరవీర 
దర్పయుక్తు లైన దశలక్షదాశార్థ। వరుల నరణ DI వామనుండు. 221 


ప్రతిపదార్థం: అవిరళ, క్షరిత, దాన+ఆ(ర్ట, గండస్ట్రల, గజ, సహ(స్రంబును= ఎడతెగకుండా కారుతున్న మదజలంతో తడిసిన 
చెక్కిళ్ళు గల ఏనుగులు వేయింటిని; కనక, రత్న, రచితము+ఐ= బంగారంతో; రత్నాలతో నిర్మింపబడి, తురగ, సారధి, 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 955 


సహితంబు+ఐన= గుర్రాలతో, సారథితో కూడుకొన్న; రథ, సహ(స్రంబును= రథాలు వెయ్యింటిని; రమ్య, భూషణ+అలంకృత, 
స్తీ, సహగ్రంబున్‌= అందమైన ఆభరణాలచే అలంకరింపబడిన (స్త్రీలను వెయ్యిమందిని; కాంచన, శిబికా, సహ(స్రంబును= 
బంగారు పల్లకీలు వెయ్యింటిని; చిత్ర, లలిత, గతిన్‌= చిత్రమూ, మనోహరమూ అయిన నడకతో; ఒప్పు= శోభిల్లు ఏనూజు, 
గాడిదలను= ఐదువందల గాడిదలను; సింధు, బాహ్లిక, పారసీక, జాతము+ఐన= సింధు బాహ్లిక కాంభోజ పారసీక దేశాలలో 
పుట్టిన; తురగ, శత, సహ(స్రము= గుర్రాలు నూరువేలను; లక్ష, గోధనంబున్‌= లక్ష గోరూప ధనాన్ని; అధిక, ఘోర, వీర, 
దర్స, యుక్తులు+ఐన= మిక్కిలి భయంకరమైన వీరగర్వంచే కూడుకొన్న; దశ, లక్ష, దాశార్హ వరులన్‌= పదిలక్షలమంది దాశార్హ 
వీరశ్రేష్ణులను; వామనుండు= శ్రీకృష్ణుడు, అరణము+ఇచ్చెను= అత్తవారింటికి పంపిన ఆడపడుచులకు ఇచ్చే కానుకగా 
ఇచ్చాడు. 


తాత్సర్యం: ఎడతెగకుండా కారుతున్న మదజలంచేత తడిసిన చెక్కిళ్ళు గల ఏనుగులు వెయ్యింటిని, బంగారుతో 
రత్నాలతో రూపొంది, గుర్రాలతో సారథితో కూడుకొన్న రథాలు వెయ్యింటిని, అందమైన ఆభరణాలతో అలంకరించిన 
స్త్రీలను వెయ్యిమందిని, బంగారు పల్లకీలను వెయ్యింటిని, చిత్రమై అందమైన నడకతో ఒప్పే గాడిదలు అయిదు 
వందలను, సింధు బాహ్లిక కాంభోజ పారశీకదేశాలలో పుట్టిన గుర్రాలను నూరువేలను; ఆవులు ఒక OKA, 
మహాభయంకరమైన వీరగర్వం కల దాశార్హవీరులను పదిలక్షలమందిని - శ్రీకృష్ణుడు అరణంగా ఇచ్చాడు. 


క, క్రమమునను గొంతిదేవిని। యమనందను భీము గవల నాద్రౌపది ను 

త్తమరత్నాభరణాదుల | నమర(గ GO నెయ్యు( డయి పూజించెన్‌. 222 
ప్రతిపదార్థం: |క్రమమునను= వరుసగా; గొంతిదేవిని= కుంతీదేవిని; యమ, నందనున్‌=ధర్మరాజును; భీమున్‌= భీముని; 
కవలన్‌= నకుల సహదేవులను; ఆ, [ద్రౌపదిన్‌= ఆ (ద్రౌపదిని; ఉత్తమ, రత్న+ఆభరణాదులన్‌= (శ్రేష్టములైన రత్నాభరణాలతో; 
వేరు+వేణు+అ= వేరువేరుగా; నెయ్యు(డు+అయి= స్నేహితుడై; అమరయగన్‌= ఒప్పగా; పూజించెన్‌. 
తాత్సర్యం: [క్రమంగా కుంతీదేవిని, ధర్మరాజును, భీముడిని, కవలలను, ద్రౌపదిని GARIS రత్నాభరణాలతో 
వేరువేరుగా పూబించాడు. 


వ. మటియు బలదేవాదియాదవముఖ్యు లెల్ల సుభద్రార్డునులం బూజించి, పాండవులచేతం బ్రతిపూజితు లై ద్వారవతికిం 
జని; రుపేంద్రుం డింద్రనందనుతోడి యిష్టవినోదంబుల నింద్రప్రస్థపురంబున నుండె నంత. 223 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకను; బలదేవ+ఆది; యాదవ, ముఖ్యులు+ఎల్లన్‌= బలరాముడు మొదలైన యాదవ 
ప్రముఖులంతా; సుభద్రా+అర్జునులన్‌= సుభ[ద్రను అర్జునుని; పూజించి= పూజించి; పాండవులచేతన్‌= పాండుకుమారులచేత; 
ప్రతిపూజితులు+ఐ= ఎదురు పూజింపబడినవాళ్ళయి; ద్వారవతికిన్‌= ద్యారవతికి; చనిరి= వెళ్ళారు; ఉపేం[ద్రుండు= శ్రీకృష్ణుడు; 
ఇంద్ర, నందనుతోడి= అర్జునునితో; ఇష్ట, వినోదంబులన్‌= ఇష్టములైన వినోదాలతో; ఇం(ద్రప్రస్థ, పురంబునన్‌= ఇం(ద్రప్రస్థపురంలో; 
ఉండెన్‌= ఉన్నాడు; అంతన్‌= అటుపై. 


తాత్సర్యం: బలరాముడు మొదలైన యాదవ ప్రముఖులంతా సుభద్రార్డునులను పూజించి, పాండవులచేత బదులు 
పూజలు అందుకొని ద్వారవతికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు అర్జునునితో కలిసి ఇం(ద్రప్రస్థంలో ఇష్ట వినోదాలలో ఉన్నాడు. 
తరువాత. 


956 శ్రీమదాంధ్ర మహాభారతము 
అభిమన్యు ప్రభృతుల జననము (సం.1-213-58) 
ఉ. ధన్యుల కా సుభద్రకు శతక్రతుపుత్తున కుద్ధవించె స 
మ్మాన్య యశుండు పుత్తు' డభిమన్యు(డు వైన్యనిభుం డనన్యసా 


మాన్యపరాక్రమప్రబలమాన్యు(డు పుణ్యచరిత్రు( డన్యరా 
జన్యభయంకరుండు రణశౌర్యు(డు పాండవవంశకర్త యై. 224 


ప్రతిపదార్థం: ధన్యులకున్‌= పుణ్యవంతులకు; ఆ, సుభధద్రకున్‌; శతక్రతు, పుత్రునకున్‌= దేవేంద్రుని కుమారునకు - 
అర్జునునకు; సమ్మాన్య, యశుండు= మిక్కిలి పూజింపదగిన కీర్తి గలవాడు; వైన్య, నిభుండు= పృథుచకక్రవర్తితో సమాన 
మైనవాడు; అనన్య, సామాన్య, పరాక్రమ, ప్రబల, మాన్యు(డు= ఇతరులెవ్వరికీ లేని పరాక్రమాధిక్యంచేత గౌరవించదగినవాడు; 
పుణ్య, చరిత్రుడు= పవిత్రమైన నడవడిక కలవాడు; అన్య, రాజన్య, భయంకరుడు= ఇతరరాజులకు భయాన్ని కలిగించేవాడు; 
రణ, శౌర్యు(డు= యుద్దంలో శూరత్వం కలవాడు; అభిమన్యుడు; పాండవ, వంశ, కర్త+ఐ= పాండవవంశాన్ని నిలిపేవాడై; 
ఉద్భవించెన్‌= జన్మించాడు. 


తాత్సర్యం: పుణ్యవంతులైన సుభ(ద్రార్డునులకు - మిక్కిలి పూజింపదగిన కీర్తికలవాడు, పృథుచ(క్రవర్తితో 
సమానమైనవాడు, ఇతరులెవ్వరికీ లేని పరా(క్రమాధిక్యంచేత గౌరవింపదగినవాడు, పవిత్రమైన నడవడిక కలవాడు, 
ఇతరరాజాలకు భయాన్ని కలిగించేవాడు, యుద్దంలో శౌర్యం కలవాడు అయిన కుమారుడు - పాండవవంశం 
నిలిపేవాడై జన్మించాడు. 


విశేషం: అభిమన్యుడు సుభద్రార్డునులకు పుట్టినకొడుకు. అతడు పుట్టినప్పుడు ఆకాశవాణులు పలుకలేదు. దేవతలు 
పూలవానలు కురిపించలేదు. అయితే, అతనిజీవితంలో [క్రమంగా ఆవిష్కృతమయ్యేవ, భావికథాసూచకాలూ అయిన సార్థక 
విశేషణాలు నన్నయ వాడి (ప్రసన్నకథాకలితార్థయోజనం సాధించాడు. అతడు పుట్టుకతోనే పృథుచక్రవర్తివంటివాడు - 
పరాక్రమవంతుడు, పుణ్యచరిత్రుడు, శత్రుభయంకరుడు, వంశకర్త - అనే విశేషణాలు అభిమన్యుని జీవితచరిత్రకు సూచకాలు. 
సుభ(దార్హునులు నిజంగా ధన్యులు! 


చ. సుతజననోత్సవంబున విశుద్ధయశుండు యుధిష్టిరుండు సం 
భృతహృదయప్రమోదు( డయి పెంపున నిచ్చె సువర్ణభూషణ 
ప్రతతులు గోధనాయుతము బ్రాహ్మణముఖ్యులకున్‌ నిరంతర 
ప్రతులకు వేదవేదులకు వారిజసంభవునట్టివారికిన్‌. 225 


ప్రతిపదార్థం: సుత, జనన+ఉత్సవంబునన్‌= కుమారుడు పుట్టినపుడు చేసే పండుగలో; విశుద్ధ, యశుండు= స్వచ్చమైన 
కీర్తి కలవాడు; యుధిష్టిరుండు= ధర్మరాజు; సంభృత, హృదయ, (ప్రమోదు(డు+అయి= నిండిన హృదయానందం కలవాడై; 
వారిజ, సంభవు, అట్టివారికిన్‌= పద్మంనుండి పుట్టిన (బ్రహ్మదేవునివంటివారికి; వేద, వేదులకున్‌= వేదాలు తెలిసినవారికి - 
వేదపండితులకు; నిరంతర |(వ్రతులకున్‌= ఎల్లప్పుడు వ్రతాలు చేసేవారికి; (బ్రాహ్మణ, ముఖ్యులకున్‌= (బ్రాహ్మణ ్రేష్టులకు; 
సువర్ణ, భూషణ, (ప్రతతులు= బంగారు ఆభరణాల సమూహాలు; గోధన+అయుతము= గో ధనం పదివేలు - అంటే పదివేల 
గోవులు; పెంపునన్‌= సమృద్దిగా; ఇచ్చెన్‌. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 957 


తాత్సర్యం: అభిమన్యుడు పుట్టినపుడు జరిపినపండుగలో స్వచ్చమైన కీర్తిగల ధర్మరాజు - మహానందంతో 
(బ్రహ్మదేవునివంటివాళ్ళు, వేదవేత్తలైనవాళ్ళు, ఎల్లప్పుడు వ్రతాలు చేసేవాళ్ళు అయిన (బ్రాహ్మణక్రేష్టులకు బంగారు 
ఆభరణాలు, పదివేలగోవులు సమృద్దిగా ఇచ్చాడు. 


వ. ఇట్లుదయించిన యభిమన్యుండు దల్లిదంద్రులకు సకల జనులకు నానందం బొనరించుచు Gang నిర్మిత జాతకర్మ 
చౌలోపనయనుం డయి పెరు(గుచు. 226 

ప్రతిపదార్థం: ఇట్లు; ఉదయించిన= జన్మించిన; అభిమన్యుండు; తల్లిదం|డ్రులకున్‌; సకల, జనులకున్‌; ఆనందంబు; 

ఒనరించుచున్‌= కూర్చుచు; ధౌమ్య, నిర్మిత, జాతకర్మ, చౌల+ఉపనయనుండు= పురోహితుడైన ధౌమ్యునిచే చేయబడిన, 

జాతకర్మ, ఉపనయనం కలవాడు; అయి; సెరుగుచున్‌= పెరుగుతూ. 

తాత్సర్యం: ఇటా జన్మించిన అభిమన్యుడు తల్తిదం|(డ్రులకూ, జనులకూ ఆనందం కలిగిస్తూ, ధౌమ్యుడు జాతకర్మను, 

oe] og) => 
ఉపనయనాన్నీ చేయగా, పెరుగుతూ. 


విశేషం: జాతకర్మ, చౌలం, ఉపనయనం - షోడశకర్మలలోనివి. జాతకర్మ - పుట్టినప్పుడు చేసే (క్రియ. చౌలం - జుట్టుపెట్టి 
తలవెం[ట్రుకలు తీయటం; ఉపన యనం - వేదవిద్యాభ్యాస యోగ్యతను కలిగించే సంస్కారం. 


మత్తకోకిల. 
ఆది(గోలెను గృష్టుచే దయ నావృతుం డయి ధౌమ్యుతో 
వేద మంగయుతంబుగా( జదివెన్‌, ధనంజయుతో ధను 
ర్వేద మిమ్ముగ నభ్యసెంచె(; బ్రవీరవైరిపతాకినీ 
భేదమార్గము లెల్ల నేర్ణె నభేద్యవిక్రమసంపదన్‌. 227 


ప్రతిపదార్థం: ఆదిన్‌+కోలెన్‌= మొదటినుండి; కృష్ణుచే=కృష్ణునిచే, దయన్‌= దయతో;ఆవృతుండు+అయి= చుట్టబడినవాడై; 
ధౌమ్యుతోన్‌= ధౌమ్యునిద్యారా; వేదము; అంగ, యుతంబుగాన్‌= అంగాలతోకూడి; చదివెన్‌; ధనంజయుతోన్‌= అర్జునునిద్యారా; 
ఇమ్ముగన్‌= విరివిగా; ధనుర్వేదము= ధనుర్వేదాన్ని; అభ్యసించెన్‌= నేర్చుకొన్నాడు; అభేద్య, విక్రమ, సంపదన్‌= ఓడింప 
సాధ్యంకాని పరాక్రమం అనే సంపదచే; (ప్రవీర, వైరి, పతాకినీ, భేద, మార్గములు+ఎల్లన్‌= మిక్కిలి శూరులైన శత్రువుల 
సైన్యాలను భేదించే విధాలన్నింటినీ; నేర్చెన్‌= నేర్చుకొన్నాడు. 


తాత్సర్యం: మొదటినుండి అభిమన్యుడు - శ్రీకృష్ణుని దయ నిండుగా కలిగి పాండవపురోహితుడైన ధౌమ్యుని 
దగ్గర ఆరు అంగాలతో కూడి వేదవిద్యను చదివాడు. తండ్రి అర్జునునిదగ్గర విరివిగా ధనుర్వేదాన్ని అభ్యసించాడు. 
అభేద్యమైన పరా(క్రమసంపదతో ప్రబలశత్రుసైన్యాలను భేదించే విధాలన్నింటిని నేర్చుకొన్నాడు. 


విశేషం: వేదాంగాలు - శిక్ష వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం. మత్తకోకిల వృత్తలక్షణం. చూడు. ఆది.1.153 
విశేషం. అభిమన్యుడు 'కృష్ణునిదయనావృతుడై' పెరిగెనని చెప్పటం సార్థకం. సారమతులైనవాళ్ళు అభిమన్యు మరణానంతరం 
అతని సంతానాన్ని రక్షించటంలో చూపించే దయ ఇక్కడ వస్తుధ్వని. 


958 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అంత ద్రుపదరాజనందనయుం గ్రమంబున( బాండురాజనందనులవలన( బ్రతివింధ్య శ్రుతసోమ శ్రుతకీర్తి శతానీక 

శ్రుతసేను లనువారి( బంచోపపాండవులను సుపుత్తులం బడసిన. 228 
ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత; [ద్రుపదరాజ, నందనయున్‌= (ద్రుపదరాజుకూతురుకూడా - అంటే ద్రౌపదికూడా; 
క్రమంబునన్‌= వరుసగా; పాండురాజ, నందనులవలనన్‌= పాండురాజుకుమారులవలన - పాండవులవలన; (ప్రతివింధ్య, 


(శుతసోమ, (శ్రుతకీర్తి, శతానీక, (శ్రుతసేనులు+అను= అనే పేర్టుగలవాళ్లను; వారిన్‌, పంచ+ఉపపాండవులు+అను= ఐదుగురు 
ఉపపాండవులు అనే; సుపు(త్రులన్‌= మంచికుమారులను; పడసినన్‌= పొందగా. 


తాత్సర్యం: తరువాత (ద్రౌపదికూడా వరుసగా పాండవులవలన అయిదుగురు ఉపపాండవులు అనే సుపుత్రులను 
పొందింది. ఆ అయిదుగురు - (ప్రతివింధ్య, (శ్రుతసోమ, (శ్రుతకీర్తి, శతానీక, (శ్రుతసోనులు. 


విశేషం: ఉపపాండవులు - (ప్రతివింధ్యుడు ద్రౌపదికి ధర్మరాజువలన జన్మించినవాడు; (శ్రుతసోముడు భీమునివలన 
జన్మించినవాడు; శుతకీర్తి అర్హునునివలన జన్మించినవాడు; శతానీకుడు నకులునివలన జన్మించినవాడు; శుతసేనుడు 
సహదేవునివలన జన్మించినవాడు. 


క, సుతవంతు లయి విశుద్ద | శ్రతనయవంతు లయి పాండుసుతు లతులగుణా 
న్వితులు జగజ్జన నుత వి । శ్రుతులు మహారాజ్యలీల సుఖ మున్నంతన్‌. 229 


ప్రతిపదార్థం: పాండు, సుతులు= పాండురాజు కుమారులు - పాండవులు; సుతవంతులు+అయి= కొడుకులను కలిగినవాళ్ళయి; 
విశుద్ద, శ్రుత, నయవంతులు+అయి= నిర్మలమైన విద్య, నీత్రి కలవాళ్ళయి; అతుల, గుణ+అస్పితులు= సాటిలేని సద్దుణాలతో 
కూడినవాళ్ళు; జగత్‌+జన, నుత, విశ్రుతులు= లోకంలోని జనులచే పొగడబడిన (ప్రసిద్దులు; మహా, రాజ్యలీలన్‌= 
మహారాజ్యవిలాసంతో; సుఖము+ఉన్నంతన్‌= సుఖంగా ఉండగా. 


తాత్సర్యం: పాండవులు కొడుకులను పొంది, నిర్మలమైన నీతి కలవాళ్ళయి, సాటిలేనిసద్గుణాలతో, ప్రపంచ ప్రజల 
ప్రశంసలు అందుకొన్న (ప్రసిద్దులై మహారాజ్యవిలాసంతో సుఖంగా ఉండగా. 


చ. ఉరుతర దావపావక శిఖోత్మలిత శ్వసనంబులున్‌, సితే 
తరగతి తీవ్రతిగ్మకరధామ సహస్రములున్‌, బహుప్రవా 
హరహితనిమ్నగాతతులు నై, కడుదీక్షము లై, నిదాఘవా 
సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దారుణంబు లై. 230 


ప్రతిపదార్థం: నిదాఘ, వాసరములు= వేసవి కాలపు పగళ్ళు; ఉరుతర, దావ, పావక, శిఖా+ఉత్కలిత, శ్య్వసనంబులున్‌= 
మిక్కిలి గొప్పువైన కార్చిచ్చు మంటలతో కూడిన గాడ్సులు కలవీ; సిత+ఇతర, గతి, తీవ్ర, తిగ్మ, కర, ధామ, సహ(స్రములున్‌= 
నిప్పులవలె తీక్ష్‌ణములైన సూర్యకిరణకాంతులు వేయి కలవీ; బహు, (ప్రవాహ, రహిత, నిమ్నగా, తతులును+ఐ= గొప్ప 
ప్రవాహాలు లేని నదుల సమూహాలు కలవై; కడు, దీర్భ్థములు+ఐ= మిక్కిలి పొడవైనవై; దారుణంబులు+ఐ= భయంకరాలై; 
సర్వ జీవులకున్‌= అన్ని ప్రాణులకు; అసహ్యములు+అయ్యెను= ఓర్చుకొనటానికి సాధ్యం కానివి అయ్యాయి. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 959 


తాత్సర్యం: వేసవిలో పగటిపూట మహాతీ పాలైన కార్చిచ్చుమంటలతో కూడినగాడ్సులతో నిప్పులవలె తీక్ష్‌ణములైన 
సూర్య సహ(స్రకిరణకాంతులతో, ప్రవాహాలు పెద్దగా లేని నదులసమూహాలతో - మిక్కిలి పొడవైనవి, భయంకరాలైనవి, 
ప్రాణులన్నింటికీ ఓర్చుకొనటానికి సాధ్యం కానివి అయ్యాయి. 


విశేషం: వేసవిలో పగటిపూట ప్రొద్దెక్కువ. అందువలన వేసవిలో పగళ్ళు దీర్ణాలనటం, వర్లనం. స్వభావోక్తిసుందరం. 
ఓజోగుణభరితం. 


వ. అట్టి ఘర్మ దివసంబులు సహింప నోప కర్ణునుం డొక్కనా(డు కృష్ణున కి ట్లనియె. 231 
ప్రతిపదార్థం: అట్టి; ఘర్మ, దివసంబులు= వేసవికాలపు పగళ్ళు; సహింపన్‌+ఓపక= ఒఓర్చుకొనలేక; అర్జునుండు; ఒక్కనా( 
డు; శ్రీకృష్ణునకున్‌; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: అటువంటి వేసవికాలపుఎండలు తట్టుకొనలేక అర్జునుడు శ్రీకృష్ణునితో ఇట్టా అన్నాడు. 


చ. జలరుహనాభ! రమ్యగిరిసానువనంబుల వే(టలాడుచున్‌ 
జలుపుద మీనిదాఘదివసంబుల నీవును నేను నున్మిష 
న్నలిన రజస్సుగంధి యమునాహ్రద తుంగ తరంగ సంగతా 
నిలశిశిరస్థలాంతరవినిర్మితనిర్మలహర్మ ్యరేఖలన్‌. 232 


ప్రతిపదార్థం: జలరుహ, నాభ= పద్మనాభా! - ఓ కృష్ణా]; నీవును= నీవూ; నేనున్‌= నేనూ; రమ్య, గిరి, సాను, వనంబులన్‌= 
మనోహరాలైన కొండచరియలలోని అడవులలో; వేటలాడుచున్‌= వేటాడుతూ; ఉన్మిషత్‌+నలిన, రజస్‌+సుగంధి, యమునా, 
హద, తుంగ, తరంగ, సంగత+అనిల, శిశిర, స్థల+అంతర, ఏనిర్మిత, నిర్మల, హర్మ్యరేఖలన్‌= వికసిస్తున్న పద్మాలయొక్క 
పరాగంచే మంచివాసన కల యమునానది మడుగుయొక్క ఎత్తైన అలలతో కూడిన గాలులచేత చల్లనైన (ప్రదేశాల మధ్య 
గొప్పగా కట్టబడిన పరిశుద్దమైన మేడలయొక్క వరుసలలో; ఈ, నిదాఘ, దివసంబులన్‌= ఈ వేసవి రోజులను; చలుపుదము= 
గడుపుదాము. 


తాత్సర్యం: శ్రీకృష్ణా! నీవూ, నేనూ మనోహరాలైన కొండచరియలలోని అడవులలో వేటాడుతూ, వికసిస్తున్న 
పద్మపరాగంతో మంచివాసన గల యమునానదిమడుగుయొక్క ఎత్తెనఅలలమీది గాలులచే చల్లనైన (ప్రదేశాల మధ్య, 
గొప్పగా నిర్మించబడిన నిర్మలంగా ఉన్న మేడల వరుసలో ఈ వేసవిరోజులు గడుపుదాము. 


విశేషం: వేసవినుండి తప్పించి శీతలసుఖపవనాల నిచ్చే పర్వతసానువులలో కట్టబడిన మేడలపై యమునానదినుండి వచ్చే 
గాలులను అనుభవిద్దామని అర్జునుడు కృష్ణుడితో చెబుతున్నాడు. ఆయా వస్తువులవలన కలిగే సుఖాలను ధ్య్వనింపచేసే 
అక్షరరమ్యతను సంతరించటం మొదట గమనింపదగింది. ఆ గాలులనూ, ఆ మేడలనూ మనసులో రూపుకట్టేటట్టు 
వర్గించటంలో నన్నయ సమాధి అనే గుణాన్ని సాధించి ఆరోహ(క్రమంలో పద్యరచనచేసి, భావనాసుందరంగా (శ్రోత అనుభవించేటట్లు 
చేయటం తరువాత తెలియదగింది. అక్షరరమ్యమైన నన్నయశైలికి అద్దంపట్టే పద్యాల్లో ఇదొకటి. (సంపా.) 


వ. అని పురందరనందనుండు గోవిందు ననుమతంబు వడసి మిత్రామాత్యభృత్యసమేతులయి యిద్దటు నరిగి 
యథారుచి ప్రదేశంబుల విహరించుచు నొక్కనా(డు ఖాండవవనసమీపంబున నొక్కచందనలతాభవన 


960 శ్రీమదాంధ్ర మహాభారతము 


చంద్రకాంతవేదికయందు మందశీతలసురభిమారుతం బనుభవించుచు నిష్టకథావినోదంబుల నుండునంత.233 
ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారం; పురందర, నందనుండు= దేవేం[ద్రునికుమారుడు - అర్జునుడు; గోవిందు, అనుమతంబు= 
శ్రీకృష్ణునియొక్క సమ్మతిని; పడసి= పొంది; మి(త్ర+అమాత్య, భృత్య, సమేతులు+అయి= స్నేహితులతో, మంత్రులతో, 
సేవకులతో కూడుకొన్నవాళ్ళయి; ఇద్దణున్‌; అరిగి= వెళ్ళి; యథారుచి, ప్రదేశంబులన్‌= ఇష్టమైనచోట్ల; విహరించుచున్‌= 
విహరిస్తూ; ఒక్కనా(డు; ఖాండవ, వన, సమీపంబునన్‌= ఖాండవవనానికి దగ్గరగా; ఒక్క; చందన, లతా, భవన, చంద్రకాంత, 
వేదిక, అందున్‌= మంచిగంధపు తీవల ఇంటిలోని చలువరాతి తిన్నెపై; మంద, శీతల, సురభి, మారుతంబు= మెల్లగా వీచేది, 
చల్లనిది, సువాసన కలది అయిన గాలిని; అనుభవించుచున్‌= అనుభవిస్తూ; ఇష్ట,కథా, వినోదంబులన్‌= ఇష్టములైన కథలతో, 
వినోదాలతో; ఉండు, అంతన్‌= ఉండగా. 
తాత్సర్యం: అని అర్జునుడు శ్రీకృష్ణుని అనుమతి పొంది స్నేహితులతో, మంత్రులతో, సేవకులతో కూడి వెళ్ళి, 
= ac 
ఇద్దరు (కృష్ణార్ణునులు) ఇష్టమైన చోట్ల విహరిస్తూ, ఒక రోజు ఖాండవవనానికి దగ్గరగా ఒక మంచిగంధపు తీగెల 
ఇంటిలోని చలువరాతిఅరుగుమీద కూర్చుండి - మెల్లగా వీచేది, చల్లనిది, సువాసన కలది అయిన గాలిని 
అనుభవిస్తూ, ఇష్టకథలతో వినోదిస్తూ ఉండగా. 


అగ్నిదేవుడు ఖాండవసమీపమున విహరించుచున్న కృష్ణార్ణునులకడకు వచ్చుట (సం.1-214-29) 


మాలిని. 

అసెతపథు(డు DHO డై మహాశ్రాంతలీలన్‌ 

మస్ఫణకపిలకేశశ్షశ్రు లొప్పంగం దేజం 

BO ముదముతో నయ్యిద్దటబిన్‌ డాయవచ్చెన్‌ 

వసునిభు లగు వారిన్‌ వాసవిన్‌ వాసుదేవున్‌. 234 
ప్రతిపదార్థం: అసిత, పథు(డు= తెల్లదికాని (నల్లని) మార్గం కలవాడు - అగ్నిదేవుడు; విప్రండు+ఐ= (బ్రాహ్మణుడై; మహా, 
శ్రాంత, లీలన్‌= మిక్కిలి బడలిక పొందిన వాని విధంగా; మస్ఫణ, కపిల, కేశ, శ్న(శ్రులు= నునుపైన గోరోజనం వంటి రంగు 
గల వెం(డ్రుకలు, మీసాలు; ఒప్పంగన్‌= అందగింపగా; తేజంబు= కాంతి; ఎస(గన్‌= అతిశయిల్లగా; వసు, నిభులు+అగు, 
వారిన్‌= వసువులు అనే దేవతల సమానమైనవాళ్ళను, వాసవిన్‌= వాసవుని (దేవేంద్రుడి) కుమారుడిని - అర్హునుడిని; 
వాసుదేవున్‌= శ్రీకృష్ణుడిని; ఆ+ఇద్దణున్‌= ఆ ఇరువురినీ; ముదముతో= సంతోషంతో; డాయవచ్చెన్‌= సమీపించాడు. 
తాత్సర్యం: ఎంతో (ప్రకాశిస్తూ సమానులైన ఆ కృష్ణార్ణునులదగ్గరకు అగ్నిదేవుడు (బ్రాహ్మణరూపంలో మిక్కిలి 
బడలిక పొందినవాడివలె, నునుపైన గోరోజనంరంగు గల వెం|డ్రుకలతో, మీసాలతో సంతోషంగా వచ్చాడు. 


విశేషం: వృత్తలక్షణానికి చూడు. ఆది.2.81 విశేషం. 


వ. వారు న వ్విప్రు నతిభక్తి బూజించిన, వారలకు నవ్విప్రుం డి ట్లనియె. 235 


ప్రతిపదార్థం: వారున్‌= ఆ శ్రీకృష్ణార్ణునులుకూడా; ఆ+విఫ్రున్‌= ఆ (బ్రాహ్మణుడిని; అతి, భక్తిన్‌= మిక్కిలి భక్తితో; 
పూజించినన్‌= పూజింపగా; వారలకున్‌= వాళ్లతో; ఆ+విప్రుండు= ఆ (బ్రాహ్మణుడు; ఇట్టు+అనియెన్‌. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 961 


తాత్సర్యం: ఆ కృష్ణార్ణునులు ఆ (బ్రాహ్మణుడిని ఎంతో భక్తితో పూజించారు. ఆ (బ్రాహ్మణుడు వాళ్ళతో ఈ 
విధంగా అన్నాడు. 


క, ఏ నమితభోజనుండ న । హీనాగ్నిబలుండ నాకు నిష్ణాన్నము స 


మ్మానముగ బెట్టు డోపుదు । రేని సుతృప్తుండ నగుదు నే న ట్లయినన్‌. 236 


ప్రతిపదార్థం: ఏను= నేను; అమిత, భోజనుండన్‌= పరిమితి లేకుండా భోజనం చేసేవాడిని; అహీన+అగ్ని, బలుండన్‌= 
మిక్కిలి జఠరాగ్ని - అంటే ఆకలి కలవాడిని; ఓపుదురు+ఏనిన్‌= చేతనైనవాళ్ళయితే - అంటే మీ చేతనైతే; నాకున్‌= నాకు; 
ఇష్ట+-అన్నము= ఇష్టమైన ఆహారం; సమ్మానముగన్‌= గౌరవంగా; పెట్టుడు= పెట్టండి; అట్టు+అయినన్‌= ఆ విధంగా అయితే; 
[I] ea (2) [A] Lap 
నేను= నేను; సుతాపుండన్‌= బాగుగా తపిపొందినవాడిని; అగుదున్‌= అవుతాను. 

J) > 


తాత్సర్యం: నేను అమితంగా భోజనం చేసేవాడిని. మిక్కిలి ఆకలి గలవాడిని. మీకు చేతనైతే నాకు ఇష్టమైన అన్నం 
గౌరవంగా పెట్టండి. నేను బాగా తృప్తి పొందుతాను. 


విశేషం: (బ్రాహ్మణుడికి, అగ్నికీ అన్వయించే విశేషణాలను చతురంగా వాడటం ఈ పద్యంలోని రుచిరార్థసూక్తినైపుణ్యం. 
బ్రాహ్మణుడు అమితభోజనుడు, అగ్నిసర్వభక్షకుడు. బ్రాహ్మణుడు అహీనమైన జఠరాగ్ని కలవాడు. అగ్ని అనంతమైన 
దహనశక్తి కలవాడు. ఈ రెండుగుణాలూ అగ్నిలోని ఖాండవదహనశక్తికి వ్యంజకాలు. (బ్రాహ్మణుడగ్నివంటివాడనీ, అతని కోర్కె 
తీర్చటం యజ్ఞ(క్రియవంటిదనీ ధ్వని. 


వ. అనిన 'నీ కెద్దిభోజనం బిష్టంబు, దానిన పెట్టెద' మడుగు; మనిన వారికి నవ్విప్రుం డి ట్లనియె. 237 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; నీకున్‌; ఎద్ది, భోజనంబు= ఏ భోజనం; ఇష్టంబు; దానిన్‌+అ= దానినే; పెట్టెదము; 
అడుగుము= అడుగు; అనినన్‌=అనగా; వారికిన్‌; ఆ+విప్రుండు= ఆ (బ్రాహ్మణుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అనగా, 'నీకు ఏ భోజనం ఇష్టమో దానినే పెడతాము అడుగుము' అని అనగా వారితో ఆ (బ్రాహ్మణుడు 
ఈ విధంగా అన్నాడు. 


ఆ. అగ్ని నేను; నాకు నాహార మయ్యింద్రు | ఖాండవంబు; దీని ma గడంగి 
యెగువ( బడితి ముంద రింద్రుపంచిన మహా 1 దారుణాంబుధరశతంబుచేత. 238 


ప్రతిపదార్థం: ఏను= నేను; అగ్నిన్‌= అగ్నిదేవుడిని; నాకున్‌; ఆహారము; ఆ+ఇం(ద్రు, ఖాండవంబు= ఆ దేవేం[ద్రునియొక్క 
ఖాండవవనం; దీనిన్‌= దీనిని; కాల్పన్‌= కాల్చుటకై; కడ(గి= పూనుకొని; ముందర= ఇదివరకు; gol, పంచిన= ఇంద్రుడు 
పంపిన; మహా, దారుణ+అంబుధర, శతంబుచేతన్‌= మిక్కిలి భయంకరాలైన మేఘాలు నూరింటిచేత; ఎగువన్‌+పడితిన్‌= 


తాత్సర్యం: నేను అగ్నిదేవుడిని; నాకు ఆహారం ఆ దేవేం(ద్రుని ఖాండవవనం. ఇదివరకు దీనిని కాల్చటానికి 
పూనుకొన్నాను. ఇం(దుడు మహాభయంకరాలైన వందమేఘాలను పంపాడు. అవి నన్ను తరిమివేశాయి. 


962 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. తక్షకుం డను పన్నగేంద్రు( డింద్రున కిష్టసఖుం డయి ఖాండవంబునం దుండుటంజేసి దీని నమృతంబు రక్షించున 
ట్లతిప్రయత్నంబున నింద్రుండు రక్షించుకొనియుండు; నది నిమిత్తంబుగా సర్వసత్త్వంబులు నిందు సుఖం బుండు; 
మీరు మహాసత్త్యుల రఖీలాస్ర్రవిదుల; రమరేంద్రుండు గావించువిఘాతంబులు మీయస్తబలంబున వారింపనోపుదు; 
రేనును దీని ననాకులంబున నుపయోగించి కృతార్టుండ నగుదు. 239 

ప్రతిపదార్థం: తక్షకుండు, అను; పన్నగ+ఇం(ద్రుండు= నాగరాజు; ఇం(ద్రునకున్‌= దేవేం[ద్రునికి; ఇష్ట, సఖుండు+అయి= 
పియమి(త్రుడై; ఖాండవంబు+అందున్‌= ఖాండవవనంలో; ఉండుటన్‌+చేసి= ఉండటంచేత; దీనిన్‌= దీనిని; అమృతంబున్‌= 
అమృతాన్ని; రక్షించు+అట్టు= కాపాడునట్టు; అతి, ప్రయత్నంబునన్‌= మిక్కిలి ప్రయత్నంతో; ఇం(ద్రుండు; రక్షించుకొని= 
కాపాడుతూ; ఉండున్‌= ఉంటాడు; అది, నిమిత్తంబుగా= అది, కారణంగా; సర్వ, సత్త్యంబులున్‌= అన్ని ప్రాణులు; ఇందున్‌= 
ఇక్కడ; సుఖంబు+ఉండున్‌= సుఖంగా ఉంటాయి; మీరు; మహాసత్త్సులరు= మిక్కిలి బలం కలవారు; అఖిల+అగస్ర, 
విదులరు= అన్ని అ(స్తాలు తెలిసినవారు; అమర+ఇం(ద్రుండు= దేవేంద్రుడు; కావించు= చేయు; విఘాతంబులు= ఆటంకాలు; 
మీ, అస్త్ర, బలంబునన్‌= మీయొక్క అస్రాలబలంచేత; వారింపన్‌+ఓపుదురు= తొలగించగలరు; ఏనును= నేనుకూడా; 
దీనిన్‌= ఈ ఖాండవవనాన్ని; అనాకులంబునన్‌= అడ్డులేకుండా; ఉపయోగించి= వినియోగించి అనగా ఆరగించి; కృత+అర్జుండన్‌= 
నెరవేరిన కోరిక కలవాడను; అగుదున్‌= అవుతాను. 


తాత్సర్యం: తక్షకుడు అనే నాగరాజు దేవేం(ద్రునికి పియమి(తుడై, ఈ ఖాండవవనంలో ఉండటంవలన దీన్ని 
అమృతాన్ని రక్షిస్తున్నట్లు అతిప్రయత్నంతో ఇంద్రుడు రక్షిస్తూ ఉంటాడు. ఆ కారణంవలన అన్నిప్రాణులు ఈ 
వనంలో సుఖంగా ఉంటాయి. మీరు మహాబలవంతులు, అన్నిశాస్రాలు తెలిసినవాళ్ళు. దేవేం(ద్రుడు కలిగించే 
ఆటంకాలను మీ అస్త్రబలంచేత తొలగించగలరు. నేను ఈ భఖాండవాన్ని అడ్డులేకుండా భుజించి (దహించి) 
కృతార్దుడినవుతాను. 


క, అని GAGAH డయ్య । ర్జునదామోదరుల శౌర్యశోభితుల( బ్రియం 
బున బ్రార్థించెను బలసూ | దనరక్షితఖాండవప్రదాహోత్న్సుకు( డై, 240 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; బలసూదన, రక్షిత, ఖాండవ, ప్రదాహ+ఉత్సుకు(డు+ఐ= దేవేం[ద్రునిచేత రక్షింపబడినదైన 
ఖాండవవనాన్ని లెస్సగా దహించటంలో ఉత్సాహం కలవాడై; శౌర్య, శోభితులన్‌= పరా(క్రమంచేత ప్రకాశించేవాళ్ళను; ఆ+అర్షున, 
దామోదరులన్‌= ఆ అర్జునుడిని, శ్రీకృష్ణుడిని; ప్రియంబునన్‌, (ప్రార్థించెన్‌= ప్రీతితో (ప్రార్థించాడు. 


తాత్సర్యం: అని దేవేంద్రుడు రక్షించేఖాండవవనాన్ని బాగా దహించాలన్న ఉత్సాహం కల అగ్నిదేవుడు పరా(క్రమంతో 
ప్రకాశించే కృష్ణార్ణునులను ప్రీతితో ప్రార్థించాడు. 


వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 241 
తాత్సర్యం: అనగా విని జనమేజయుండు వైశంపాయనునితో ఇట్లా అన్నాడు. 


ఆ. ‘ఏమి కారణమున నింద్రుఖాండవ మగ్ని । దేవు డట్లు Me దివిరె? దీని 
DHAWAH నాకు విన(గ వేదుకయయ్యె; 1 YWAN జెప్పుమయ్య యిదియు' ననిన. 242 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 963 
ప్రతిపదార్థం: ఏమి; కారణమునన్‌; ఇం(ద్రు, ఖాండవము= ఇం(ద్రునియొక్క ఖాండవవనాన్ని; అగ్నిదేవుడు; అట్టు; SON; 
తివిరెన్‌= ప్రయత్నించాడు; విప్రముఖ్య= ఓ (బ్రాహ్మణక్రేష్టా! - వైశంపాయనమహార్షీ! నాకున్‌; దీనిన్‌; DS; వేడుక, అయ్యెన్‌= 
కుతూహలం కలిగింది; ఇదియున్‌= ఈ విషయం కూడా; DK; చెప్పుము+అయ్య= తెలియచెప్పవయ్యా; అనినన్‌. 
తాత్సర్యం: 'ఓ వైశంపాయనమహర్షీ! ఏఐ కారణంచేత ఇం॥ద్రునిఖాండవవనాన్ని అగ్నిదేవుడు ఆ విధంగా SON 
ప్రయత్నించాడో వినాలని నాకు కుతూహలంగా ఉన్నది. తెలిసేటట్టు చెప్పండి” అన్నాడు. 


శ్వేతకి యను రాజర్షి వృత్తాంతము (సం.1-215-11 (అను 1-18)) 


వ. జనమేజయునకు వైశంపాయనుండి ట్లని Wa; దొల్లి శ్వేతకి యనురాజర్షి ఘృతసంపూర్ణదక్షిశానేకాధ్వరుం డయి 
A ca A. 6 
శతవార్షికసత్రయాగంబు సేయ సమకట్టి బుత్విజులం బ్రార్థించిన, బుత్విజులు 'నేము నిరంతర క్లేశంబున కోపము; 
నీ వనవరతయజనశీలుండవు; నీకు నీశ్వరుండ యాజకత్వంబు సేయనోపుంగాని, యొరు లోప రని విసివి 
పలికిన, నాతండును గైలాసంబున కరిగి, కైలాసవాసు నిఖిలలోకవంద్యు నిందుశేఖరు నీశ్వరు నుద్దేశించి 
యుగ్రతపంబు సేసిన బరమేశ్వరుండు ప్రత్యక్షం బయి వాని కి ట్లనియె. 243 
ప్రతిపదార్థం: జనమేజయునకున్‌= జనమేజయునికి; వైశంపాయనుడు; ఇట్టు+అని= ఈ విధంగా నిర్దేశించి; చెప్పెన్‌; 
తొల్లి= పూర్వం; శ్వేతకి, అను; రాజ+బుషి; ఘృత, సంపూర్ణ దక్షిణా+అనేక+అధ్వరుండు+అయి= నేతితో నిండిన, 
దక్షిణలతో కూడిన అనేక యజ్ఞాలు కలవాడై; శత, వార్షిక సత్రయాగంబు= నూరుసంవత్సరాలు సత్రయాగం; చేయన్‌= 
చేయటానికి; సమకట్టి= పూనుకొని; బుత్విజులన్‌= యజ్ఞంచేయించే బ్రాహ్మణులను; ప్రార్థించినన్‌= వేడగా; బుత్విజులున్‌= 
యజ్ఞంచేయించే విప్రులు ; ఏము= మేము; నిరంతర, క్లేశంబునకున్‌= ఎడతెగని కష్టానికి; ఓపము= ఓర్చుకోలేము; నీవు; 
అనవరత, యజన, శీలుండవు= నీవు ఎల్లపుడు యజ్ఞం చేసే స్వభావం కలవాడవు; నీకున్‌, ఈశృరుండు+అ= శివుడే; 
యాజకత్వంబున్‌= యజ్ఞం చేయంచే పని; చేయన్‌+ఓపున్‌+కాని= చేయకలడు కాని; ఒరులు= ఇతరులు; ఓపరు+అని= 
చేయ లేరని; విసివి= విసుగుచెంది; పలికినన్‌= మాట్లాడగా; ఆతండును= ఆ శ్వేతకియు; కైలాసంబునకున్‌; అరిగి= వెళ్ళి; 
కైలాస, వాసున్‌= కైలాసంలో నివసించేవాడిని; నిఖిల, లోక, వంద్యున్‌= అన్నిలోకాలకు పూజ్యాడైనవాడిని; ఇందు, శేఖరున్‌= 
చంద్రుని సిగదండగా కలవాడిని; ఈశ్వరున్‌= శివుడిని; ఉద్దేశించి= గురించి; EM, తపంబు= భయంకరమైన తపస్సు; 
చేసినన్‌= చేయగా; పరమ+ఈశ్య్వరుండు; (ప్రత్యక్షంబు+అయి= సాక్షాత్కరించి; వానికిన్‌= శ్వేతకికి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: జనమేజయునకు వైశంపాయనుడు ఈ విధంగా చెప్పాడు - పూర్వం శ్యేతకి అనే రాజర్షి సమృద్దిగా 
నేతితో, దక్షిణలతో అనేకయజ్ఞాలు చేసి, నూరుసంవత్సరాలు చేసే సత్రయాగాన్ని చేయటానికి పూనుకొన్నాడు. ఆ 
యాగం చేయించే (బ్రాహ్మణులను ప్రార్థించగా, వాళ్ళు - 'మేము ఎడతెగని శ్రమకు ఓర్వలేము. నీవు ఎల్లప్పుడు 
యజ్ఞం చేసే స్వభావం కలవాడివి. ఈశ్వరుడే నీ యజ్ఞానికి బుత్విక్కుగా ఉండి దాన్ని చేయించగలడు కాని 
ఇతరులకు అది సాధ్యం కాదు” - అని విసుగుతో అన్నందువలన శ్వేతకి కైలాసానికి వెళ్ళాడు. అక్కడ కైలాసవాసుడు, 
సకలలోకపూజ్యాడు, చంద్రశేఖరుడు అయిన శివుడినిగూర్చి తీవ్రమైన తపస్సు చేశాడు. పరమేశ్యరుడు (ప్రత్యక్షమై 
అతనితో ఇట్లా అన్నాడు. 


క “శ్వేతకి! నీతపమున కే(। బ్రీతాత్ముడ నయితి; నీకు( బ్రియ మెయ్యది వి 
భ్యాతముగ నిత్తు దానిన; 1 యాతతమతి వే(డు' మనిన నన్నరపతియున్‌. 244 


964 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: శ్వేతకి= ఓ శ్వేతకీ!; నీ, తపమునకున్‌= నీ తపస్సుకు; ఏన్‌= నేను; ప్రీత+ఆత్ము(డన్‌= తృప్తి పొందిన మనస్సు 
కలవాడను; అయితిన్‌= అయ్యాను; నీకున్‌; ప్రియము= ఇష్టమైనది; ఎయ్యది= ఏది; దానిన్‌+అ= దానినే; ఆతత మతిన్‌= 
నిండుమనస్సుతో; విఖ్యాతముగన్‌= (ప్రసిద్దంగా; ఇత్తున్‌= ఇస్తాను; వేడుము= కోరుకొమ్ము; అనినన్‌= అని అనగా; 
ఆ+నరపతియున్‌= ఆ రాజు (శ్వేతకి) కూడా. 


తాత్సర్యం: 'ఒ శ్వేతకీ! నీ తపస్సుకు నేను తృప్తిపొందాను. నీ కేది ఇష్టమో దానినే నిండు మనస్సుతో గొప్పగా 
ఇస్తాను. కోరుకొమ్ము' అని అనగా ఆ శ్వేతకి, 


వ. దేవా! నీప్రసాదంబున శతవార్షికసత్త్రయాగంబు చేసెద; నాకు నీవు బుత్విజుండవు గావలయు' నని ప్రార్థించినం 
గరుణించి' యాజకత్వంబు బ్రాహ్మణులకు విధిద్భృష్టం బగుటంజేసి దాని నొరులకు( జేయంగాదు గావున, నింక నీవు 
బ్రహ్మచర్యంబున( బండ్రెందేండ్లు నిరంతరఘృతధారంజేసి హుతాశను( దృష్తుం జేయు’ మనిన వా(డును 
బరమేశ్వరుపంచిన విధంబున నగ్నితర్పణంబు సేసిన సంతుష్ప్టుండై యీశ్వరుండు వానిపాలికి వచ్చి యప్పుడ దుద్వాసు 
రావించి. 245 

ప్రతిపదార్థం: దేవా!; నీ ప్రసాదంబునన్‌= నీ అనుగ్రహంచేత; శత, వార్షిక, సత్రయాగంబు= నూరు సంవత్సరాల 
సత్రయాగాన్ని; చేసెద= చేస్తాను; నాకున్‌, నీవు; బుత్విజాండవు= యజ్ఞంచేసేవాడవు; కావలయును; అని; ప్రార్థించినన్‌= 
వేడుకోగా; కరుణించి= దయతలచి; యాజకత్యంబు= యజ్ఞం చేయించే పని; (బ్రాహ్మణులకున్‌; విధి, దృష్టంబు= శాస్త్రం 
చేత చెప్పబడింది; అగుటన్‌+చేసి= అట్లు కావటంచేత; దానిన్‌= దాన్ని; ఒరులకున్‌= ఇతరులకు; చేయన్‌+కాదు= చేయకూడదు; 
కావునన్‌; ఇంకన్‌= ఇక; నీవు; (బ్రహ్మ, చర్యంబునన్‌= (బ్రహ్మచర్య(వ్రతంచేత; పం[డెండు+ఏండ్ల్డు; నిరంతర, ఘృత, ధారన్‌+చేసి= 
ఎడతెగని నేతిధారతో; హుత+అశనున్‌= అగ్నిదేవుడిని; తృప్తున్‌= తృప్తిపొందినవాడినిగా; చేయుము; అనినన్‌= అని అనగా; 
వాడును= ఆ శ్వేతకికూడా; పరమేశ్వరు, పంచిన, విధంబునన్‌= శివుడు ఆజ్ఞాపించిన విధంగా అగ్ని, తర్పణంబు= అగ్నిత్సప్తి; 
చేసినన్‌= చేయగా; ఈశ్యరుండు; సంతుష్టుండు+ఐ= బాగా తృప్తి పొందినవాడై; వాని, పాలికిన్‌= ఆ శ్వేతకి దగ్గరకు; వచ్చి; 
అప్పుడు+అ= ఆ క్షణమే; దుర్వాసున్‌= దుర్వాసుని; రావించి= రప్పించి. 

తాత్సర్యం: 'దేవా! నీ దయవలన నూరుసంవత్సరాల సత్రయాగం చేస్తాను. నీవు నాకు బుత్విజుడివి కావాలి” -అని 

ప్రార్థించగా - పరమేశ్యరుడు, 'యజ్ఞం చేయించేపని శాస్త్రంలో బ్రాహ్మణులకు చెప్పబడింది. ఇతరులు యాజకత్వం 

వహించకూడదు. అందుచేత నీవు (బ్రహ్మచర్యవ్రతం పూని పండ్రెండేళ్ళు ఎడతెగని నేతిధారతో అగ్నిదేవుడిని 
తృప్తిపొందించుము” అన్నాడు. ఆ శ్వేతకికూడా పరమేశ్వరుడు ఆజ్ఞాపించిన విధంగా అగ్నిదేవునికి తృప్తి కావించగా, 
ఈశ్వరుడుకూడా తృప్తిపొంది, Kesi దగ్గరకు వచ్చి, దుర్వాసుణ్ణి రప్పించి. 


వ. “Ws డనవరతయజన | ప్రీతుం; డీతనికి దురితభీతునకు మనః 
ప్రీతిగ నార్విజ్యమ్ము మ । హాతేజో9_ DHI చేయు” మని దయ[( బంచెన్‌. 246 


ప్రతిపదార్థం: ఈతడు; అనవరత, యజన, పీతుండు= ఎడతెగక యజ్ఞాలు చేయటంలో ప్రీతి కలవాడు; దురిత, 
భీతునకున్‌= పాపాలకు భయపడేవానికి; ఈతనికిన్‌= ఈ శ్వేతకికి; మనఃప్రీతి(గన్‌= మనస్సుకు సంతోషం కలిగించేటట్టు; 
మహా, తేజస్‌+అధికు(డ!= గొప్పతేజస్సుచేత అధికుడవైనవాడా; ఆర్థిజ్యమ్ను= యాజకత్వం; చేయుము+అని= కావింపుమని; 
దయన్‌= దయతో; పంచెన్‌= ఆజ్ఞాపించాడు. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 965 


తాత్సర్యం: “ఈ Ks ఎడతెగకుండా యజ్ఞాలు చేయటంలో (ప్రీతి కలవాడు. పాపభీతి కలవాడు. ఇతని 
మనస్సుకు సంతోషం కలిగేటట్టు గొప్పతేజస్సుచే అధికుడవైన ఓ దుర్వాసమహార్తీ! యజ్ఞం చేయించుము” అని 
దయతో శివుడు ఆజ్ఞాపించాడు. 


వ. శ్వేతకియు( దనకు దుర్వాసుండు బుషిగణంబులతో బుత్విజుండుగా నభిమతం బయిన సత్త్రయాగంబు సేసె; న 
ట్లాశ్వేతకి చేసిన నిరంతరఘృతధారాకారణంబున నగిదేవుండు దన కగ్నిమాంద్యంబును దేజోహీనతయు దప్పియు 
నైన; బితామహుపాలికిం జని తనశరీరస్థితి చెప్పిన బితామహుండును దాని నపరిమితఘృతోపయోగంబున 
నయిన మహావ్యాధి(గా నెటింగి యగ్నిదేవున కి ట్లనియె. 247 

ప్రతిపదార్థం: శ్యేతకియున్‌= శ్యేతకికూడా; తనకున్‌; దుర్వాసుండు; బుషి గణంబులతోన్‌= బుషులసమూహాలతో; 
బుత్విజుండుగాన్‌= యజ్ఞం చేయించేవాడుగా; అభిమతంబు+అయిన= ఇష్టమైన; స(త్రయాగంబు= సత్రయాగం; చేసెన్‌; 
అట్టు; ఆ, శ్వేతకి; చేసిన= కావించిన; నిరంతర, ఘృత, ధారా, కారణంబునన్‌= ఎడతెరపి లేని నేతిధార కారణంగా; తనకున్‌, 
అగ్ని, మాంద్యంబును= జీర్ణశక్తి తగ్గటమూ; తేజస్‌+హీనతయున్‌= కాంతి పోవటమూ; దప్పియున్‌= దప్పికా; ఐనన్‌= కలుగగా; 
పితామహు, పాలికిన్‌= (బ్రహ్మదేవుని దగ్గరకు; చని= వెళ్ళి; తన, శరీర, bO= తన దేహ పరిస్టితి; చెప్పినన్‌= చెప్పుగా; పితా 
మహుండును= (బ్రహ్మదేవుడుకూడా; దానిన్‌= దానిని; అపరిమిత; ఘృత+ఉపయోగంబునన్‌= మిక్కిలి ఎక్కువగా నేతిని 
ఉపయోగించటంవలన; అయిన, మహా, వ్యాధిన్‌+కాన్‌= పెద్దజబ్బుగా; ఎతీంగి= తెలిసికొని; అగ్నిదేవునకున్‌= అగ్నిదేవునికి; 
ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: శ్వేతకికూడా బుషుల సమూహాలతో దుర్వాసుడు తనకు బుత్విజుడు (యజ్ఞం చేయించేవాడు) కాగా, 
తన కిష్టమైన స(త్రయాగాన్ని చేశాడు. ఆ విధంగా శ్వేతకి చేసినయాగంలోని ఎడతెరపి నేతిధార కారణంగా 
అగ్నిదేవునికి జీర్ణశక్తి తగ్గింది, కాంతి సన్నగిల్లింది, దప్పిక ఎక్కువైంది. ఆయన (బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళాడు. తన 
శరీరస్థితి చెప్పుకొన్నాడు. (బ్రహ్మదేవుడు అది నేతిని అపరిమితంగా ఉపయోగించటంవలన కలిగిన మహావ్యాధిగా 
(గ్రహించి అగ్నిదేవునితో ఇట్టా అన్నాడు. 
క ‘ఈవ్యాధి యొంటయ దీటిదు; 1 దివ్యౌషధయుక్త మైన దివిజవనంబున్‌ 

హవ్యాశన! భక్షింపు; మ । హావ్యాధి శమంబు దాన నగు నీ' కనినన్‌. 248 
ప్రతిపదార్థం: ఈ, వ్యాధి; ఒంటన్‌= మరొకదానిచేత; తీజదు; హవ్య+అశన= దేవతలకు ఈయదగిన అన్నాన్ని ఆహారంగా 
కలవాడా- అగ్నిహోత్రా!; దివ్య+జౌషధ, యుక్తము+ఐన= దేవలోకసంబంధమైన మందుచెట్లతో కూడిన; దివిజ, వనంబున్‌= 


దేవతావనాన్ని; భక్షింపు(ము); దానన్‌= దానివలన; నీకున్‌= నీకు; మహా, వ్యాధి, శమంబు= గొప్పజబ్బు తగ్గటం; అగున్‌= 
జరుగుతుంది; అనినన్‌= అని అనగా. 


తాత్సర్యం: 'ఈ వ్యాధి మరొక దానిచేత తీరదు. అగ్నిహో'త్రా! దివ్యౌషధాలతో కూడిన దేవతావనాన్ని భక్షించు. 
దానివలన నీ మహావ్యాధి పోతుం' దని అనగా. 


క చని ఖాండవంబు( MEA | మొనసి మహాహస్తియూధథముల' బోని ఘనా 
ఘనములచే బాధితు( డయి | వనజజుకడ కరిగి హవ్యవాహను( డనియెన్‌. 249 


966 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: చని= వెళ్ళి; ఖాండవంబున్‌= ఖాండవవనాన్ని; కాల్ప్సన్‌+కన్‌= దహింపగా; మొనసి= పూని; మహా, హస్తి, 
యూథములన్‌+పోని= గొప్ప ఏనుగుల గుంపులనుపోలిన; ఘనా ఘనములబచేన్‌= వర్షించే మేఘాలతో; బాధితు(డు+అయి= 
బాధింపబడినవాడై; హవ్యవాహను(డు= దేవతలకు ఇవ్వదగిన అన్నాన్ని మోసేవాడు - అగ్నిహోత్రుడు; వనజజు, కడకున్‌= 
నీటినుండి పుట్టిన పద్మంనుండి జన్మించిన (బహ్మదేవునిదగ్గరకు; అరిగి= వెళ్ళి; అనియెన్‌. 


తాత్సర్యం: అగ్నిహోత్రుడు ఖాండవవనాన్ని దహించటానికి పూనుకొన్నాడు. పెద్దఏనుగుగుంపులవంటి వర్షించే 
మేఘాలు బాధించగా ఆయన (బహ్మదేవునిదగ్గరకు వెళ్ళి ఇట్లా అన్నాడు. 


వ. “ఏను మీయానతిచ్చినవిధంబున ఖాండవం బుపయోగింపం బోయి, తద్రక్షకులు గావించువిఘాతంబులు 
వారింపనేరక యేడుమాటులు విఫలప్రయత్నుండ నైతి; నింక నెద్ది యుపాయంబు? నాకు నెవ్విధంబున 
భాండవభక్షణంబు దొరకొను? నని దుఃఖించిన యతనిం జూచి కమలభవుండు కరుణించి, భావికార్యం బప్పడు 
దలంచియు(; 'గొంతకాలంబునకు నరనారాయణు లను నాదిమునులు నరలోకంబున దేవహితార్థం 
బర్జునవాసుదేవు లయి జన్మించి యాఖాండవసమీపంబున విహరింతురు; వారు భవత్ర్పార్థితు లై తమ 
యస్ర్రబలంబున నభిలవిఘ్మృంబుల నపనయించి నిరాకులంబున నీకు ఖభాండవోపయోగంబు ప్రసాదింతు' రనిన, 
నగ్నిదేవుండు గరంబు సంతసిల్లి, కమలజువచనం బవలంబంబుగా( బెద్దకాలం బుండి, తద్వనమార్గంబున నప్పుడు 
కృష్ణార్ణునులం గని ఖాండవదహనార్థంబు ప్రార్థించిన నగ్నిడేవున Sawo డి ట్లనియె. 250 


ప్రతిపదార్థం: ఏను= నేను; మీ, ఆనతి+ఇచ్చిన, విధంబున= మీ యొక్క ఆజ్ఞ ఇచ్చిన విధంగా - అంటే మీరు 
ఆజ్ఞాపించినట్టుగా; ఖాండవంబు; ఉపయోగింపన్‌, పోయి; తత్‌+రక్షకులు= దాన్ని రక్షించేవాళ్ళు; కావించు; విఘాతంబులు= 
ఆటంకాలు; వారింపన్‌= నివారించటానికి; నేరక= చేతగాక; ఏడు, మాణులు, విఫల, ప్రయత్నుండన్‌= నెరవేరని ప్రయత్నం 
కలవాడిని; ఐతిన్‌= అయ్యాను; ఇంకన్‌, ఎద్ది= ఇక ఏది; ఉపాయంబు; నాకున్‌; ఏ+విధంబునన్‌= ఏ విధంగా; ఖాండవ, 
భక్షణంబు= ఖాండవవనాన్ని తినటం; దొరకున్‌= లభిస్తుంది; అని, దుఃఖించినన్‌= అంటూ విలపింపగా; అతనిన్‌, కని= 
అతనిని చూచి; కమల భవుండు= పద్మంనుండి పుట్టినవాడు-(బ్రహ్మదేవుడు; కరుణించి= దయదలచి; భావి, కార్యంబు= 
మున్ముందు జరిగేపని; అప్పుడు= ఆ క్షణంబు; తలంచియున్‌= తలచికూడా; కొంత, కాలంబునకున్‌= కొంత కాలానికి; 
నరనారాయణులు; అను; ఆది, మునులు= నరుడు నారాయణుడు అనే మొట్టమొదటి మునులు; నర, లోకంబునన్‌= 
మానవలోకంలో; దేవ, హిత+అర్థంబు= దేవతల మేలుకోసం; అర్జున, వాసుదేవులు+ఐ; జన్మించి= పుట్టి; ఆ, ఖాండవ, 
సమీపంబునన్‌= ఆ ఖాండవవనం దగ్గర; విహరింతురు= విహరిస్తారు; వారు= ఆ ఇరువురు; భవత్‌+ ప్రార్థితులు+ఐ= నీచే 
ప్రార్థింకపబడినవాళ్ళయి; తమ, అస్త్ర, బలంబునన్‌= తమ ఆస్రబలంచేత; అఖిల, విఘ్నంబులన్‌ = అన్ని ఆటంకాలను; 
అపనయించి= తొలగించి; నిర్‌+అకులంబునన్‌= నిరాటంకంగా; నీకున్‌: ఖాండవ+ఉపయోగంబు= ఖాండవవనాన్ని ఉపయోగిం 
చటాన్ని - అంటే ఖాండవవనాన్ని దహించటాన్ని; ప్రసాదింతురు= దయతో కలుగజేస్తారు; అనినన్‌= అని అనగా; అగ్నిదే వుండు; 
కరంబు= మిక్కిలి; సంతసిల్లి; కమలజు, వచనంబు= పద్మంనుండి పుట్టిన (బ్రహ్మదేవునిమాట; అవలంబంబుగాన్‌= ఊతగా; 
పెద్ద, కాలంబు= చాలాకాలం; ఉండి, తత్‌+వచన, మార్గంబునన్‌= అతనియొక్క మాటప్రకారం; అప్పుడు; కృష్ణ+అర్జునులన్‌= 
కృష్ణుని అర్జునుని; కని= చూచి; ఖాండవ, దహన+అర్థంబు= ఖాండవవనాన్ని కాల్చటంకోసం; (ప్రార్థించినన్‌= (ప్రార్థింపగా; 
అగ్నిదేవునకున్‌= అగ్నిదేవునితో; అర్జునుండు; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: నేను మీరు ఆజ్ఞాపించిన విధంగా ఖాండవవనాన్ని దహించబోయాను. దాన్ని రక్షించేవాళ్ళు కల్పించిన 
ఆటంకాలు నివారించలేకపోయాను. ఏడుసార్లు నా ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక నాకు ఉపాయమేది? ఏ 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 967 


విధంగా ఖాండవవనాన్ని దహిస్తాను? అని దుఃఖించగా అతడిని చూచి (బ్రహ్మదేవుడు దయతలచి, మున్ముందు 
జరుగ వలసిన పనిని తలచి - ‘కొంతకాలానికి ఆదిమునులైన నరనారాయణులు మానవలోకంలో దేవతల 
మేలుకోరి అర్జునుడు-కృష్ణుడుగా జన్మిస్తారు. ఆ ఖాండవవనందగ్గర విహరిస్తారు. వాళ్ళను నీవు ప్రార్థిస్తే తమ 
అ(స్రాలబలంతో అన్నిఆటంకాలు తొలగించి, నీవు ఖాండవవనాన్ని దహించేటట్టు చేస్తారు' అని అనగా -అగ్నిదేవుడు 
ఎంతో సంతోషించగా, (బ్రహ్మదేవునిమాట ఆధారంగా చాలాకాలం ఉండి, ఆయన మాట(ప్రకారం అప్పుడు 
కృష్ణార్ణునులను చూచి ఖాండవవనాన్ని కాల్చటంకోసం ప్రార్థించగా, అగ్నిదేవునితో అర్జునుడు ఇట్లా అన్నాడు. 


అగ్నిదేవుండు కృష్ణార్ణునులకు( జక్రకార్యుకాదు లొసంగుట (సం.1-215-12) 


(da 


వారణహస్తానుకారంబు లగు వారి । ధారలు గురియు దుర్వారఘోర 
తరవారివాహప్రకరములు వారింప | సురనివహంబుతో సురగణేశు 
నైన నోర్వ సుశక్త మైన మహాదివ్య | శరసంచయము నా కపరిమితంబు 
గల; దట్టిసాయకావలికి నాదగు భుజ 1 బలశీష్రుసంధానములకు( దగిన. 


ఆ. ధనువు సర్వవహనఘనరథాశ్వములు( గృ! ష్టునకు నాయుధములు ననఘ! యిపుడు 
లేమి జేసి చూవె యీమహాకార్యంబు । గడ(గకున్నవార మెడయు? జేసి. 251 


ప్రతిపదార్థం: అనఘ= పాపరహితుడా!; వారణ; హస్త+అనుకారంబులు+అగు= ఏనుగుతొండాన్ని పోలినవైన; వారి, ధారలు= 
నీటిధారలు; కురియు= కురిసే; దుర్‌+వార; ఘోరతర, వారి, వాహ, (ప్రకరములు= నివారింప సాధ్యం కాని మిక్కిలి 
భయంకరాలైన మేఘాల సమూహాలను; వారింపన్‌= అడ్డగించటానికి; సుర, నివహంబులతోన్‌= దేవతల సమూహంతో; సుర, 
గణ+-ఈశున్‌+ఐనన్‌= దేవతా సమూహాల రాజునైనా - అంటే దేవేంద్రుడినైనా; ఓర్వన్‌= ఓడించుటకు; సుశక్తము+ఐన= మంచి 
సమర్థవంతమైన; మహా, దివ్య, శర, సంచయము= గొప్ప దేవతా సంబంధాలైన అ(స్తాల సమూహం; నాకున్‌, అపరిమితంబు= 
లెక్కలేనంత; కలదు= ఉన్నది; అట్టి= అటువంటి; సాయక+ఆవలికిన్‌= బాణాల సమూహానికి; నాది+అగు= నాదయిన; భుజ, 
బల, శీఘ్ర, సంధానములకున్‌= బాహుబలానికి, వేగంగా బాణాలను వింటినారిలో కూర్చటానికి; తగిన= తగినట్టి; ధనువు= 
విల్లు; సర్వ, వహన, ఘన, రథ+అశ్యములున్‌= అన్నింటిని మౌయగల గొప్పరథం, గుర్రాలూ; కృష్ణునకున్‌= కృష్ణునికి; 
ఆయుధములు; ఇపుడు; లేమిన్‌+చేసి= లేకుండటంచేత; చూవె= సుమా!; ఈ, మహా, కార్యంబు= ఈ మహాకార్యం; 
ఎడయున్‌+చేసి= ఆలస్యంచేసి; కడగక+ఉన్న, వారము= పూనుకొనకున్నాము. 


తాత్సర్యం: పుణ్యాత్మా! అగ్నిహోత్రా! ఏనుగు తొండమంతటి నీటిధారలను కుర్చో దుర్వారాలైన మహా భయంకర 
మేఘసమూహాల్ని తొలగించటానికి, దేవతాసమూహంతో కూడిన దేవేంద్రుడినైనా ఓడించటానికి - సమర్థాలైన 
దెవ్యాస్త్రసమూహం నా దగ్గర లెక్కలేనంత ఉన్నది, అట్లాంటి అస్రసమూహేనికి, నా భుజబలానికి, వేగంగా 
బాణాలను వింటిలో సంధించే నేర్సుకు తగిన ధనుస్సు - అన్నింటిని మౌయగల గొప్పరథం- శ్రీకృష్ణునికి ఆయుధాలు, 
ఇప్పుడు లేవు. అందువలననే సుమా ఆలస్యంచేసి ఈ మహాకార్యానికి పూనుకొనకుండా ఉన్నాం. 


వ. అనిన నగిదేవుండును నప్పడ వరుణుం దలంచి వానిం దనకు సన్నిహితుం జేసికొని, తొల్లి నీకు సోముం డిచ్చిన 
బ్రహ్మనిర్మితకార్ముకంబు నక్షయతూగీరయుగళంబును, గంధర్వజహయంబులం బూనిన రథంబు నియ్యతిరథుం 


968 శ్రీమదాంధ్ర మహాభారతము 


డయిన యర్జునున కిమ్ము; మటి చక్రంబును గదయును వాసుదేవున కి' మ్మని పంచిన. 252 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అర్షునుడనగా; అగ్నిదేవుండును; అప్పుడు+అ= అప్పటికప్పుడే; వరుణున్‌= వరుణుని; 
తలంచి= స్మరించి; వానిన్‌= అతనిని; తనకున్‌= తనకు; సన్నిహితున్‌= దగ్గరకు వచ్చినవాడిగా; చేసికొని=ఒనరించుకొని; 
తొల్లి= పూర్వం; నీకున్‌; సోముండు+ఇచ్చిన= చం[ద్రుడిచ్చినట్టి; బ్రహ్మ, నిర్మిత, కార్ముకంబున్‌= (బ్రహ్మచే రూపొందించబడిన 
ధనుస్సును; అక్షయ, తూణీర, యుగళంబును= తరుగులేని బాణాలు గల అమ్ములపొదల జంటను; గంధర్వజ, హయంబులన్‌= 
గంధర్వలోకంలో పుట్టిన గుర్రాలను; పూన్సిన= కట్టిన; రథంబున్‌= రథాన్ని; ఈ+అతి, రథుండు= పెక్కుమంది విలుకాం[డ్రతో 
పోరాడే ఈ మహావీరుడు; అయిన, అర్షునునికిన్‌; ఇమ్ము; మటణీ= ఇక; చ(క్రంబును= చక్రాన్ని; గదయును= గదను; 
వాసుదేవునకున్‌= శ్రీకృష్ణునకు; ఇమ్ము= ఈయవలసింది; అని= అంటూ; పంచినన్‌= ఆజ్ఞాపించగా. 
తాత్సర్యం: అని అర్జునుడు చెప్పగా అగ్నిదేవుడు అప్పటికప్పుడే వరుణుని స్మరించాడు. తన దగ్గరకు రప్పించాడు. 
'పూర్వం నీకు చం[ద్రుడిచ్చిన (బ్రహ్మనిర్మితమైన ధనుస్సును, తరుగులేని బాణాలు కల అమ్ముల పొదుల జంటను; 
గంధర్వలోకంలో పుట్టిన గుర్రాలను కట్టిన రథాన్ని అతిరథుడైన ఈ అర్షునునికి - చక్రాన్ని, గదను శ్రీకృష్ణుడి 
కిము” అని ఆజ్ల్ఞాపించగా. 
Sy 

మ. అమరాహీంద్రవియచ్చరాదుల కజేయం బప్రధ్యష్యం బభే 

ద్యము వజ్రస్టిర మన్యసాధనభిదాదక్షంబు నై సర్వలో 

కమనోజ్ఞం బయి దివ్య మై వెలుగు నగ్గాండీవ మన్‌ చాప ర 

త్నము నిచ్చెన్‌ వరుణుండు పార్టునకు నుద్యద్విక్రమోద్దాసికిన్‌. 253 
ప్రతిపదార్థం: వరుణుండు; ఉద్యత్‌+విక్రమ+ఉత్‌+భాసికిన్‌= వృద్ధి పొందుతున్న పరా(క్రమంచేత గొప్పగా (ప్రకాశించేవానికి; 
పార్టునకున్‌= అర్జునునికి; అమర+అహి+ఇం॥ద్ర, వియత్‌+చర+ఆదులకున్‌= దేవతలు, నాగరాజులు, గంధర్వులు మొదలైనవాళ్ళకు; 
అజేయంబు= జయింపసాధ్యంకానిది; అ(ప్రదృష్యంబు= (త్రోసిపుచ్చటానికి సాధ్యంకానిది; అభేద్యము= చీల్చటానికి సాధ్యం 
కానిది; వ(జస్థిరము= వ(జ్రంవలె గట్టిది; అన్య, సాధన, భిదా, దక్షంబును+ఐ= ఇతరములైన ఆయుధాలను భేదించటంలో 
సమర్థమైనదై; సర్వ, లోక, మనోజ్ఞంబు+ఐ= అన్నిలోకాలకు మనోహరమైనదై; దివ్యమై= దేవతాసంబంధమైనదై; వెలు(గు= 
ప్రకాశించునట్టి; ఆ+గాండీవము; అన్‌= అనే; చాప, రత్నమును= శ్రేష్టమైన ధనుస్సును; ఇచ్చెన్‌. 


తాత్సర్యం: వరుణుడు, వృద్దిపొందే పరా(క్రమంలో ప్రకాశిస్తున్న అర్జునునికి- దేవతలు, నాగరాజులు, గంధర్వులు 
మొదలైనవాళ్ళకు జయించ శక్యంకానిదీ, (త్రోసిపుచ్చ ఏలుకానిదీ, భేదించ సాధ్యంకానిదీ, వ(జ్రంవలె కఠినమైనదీ, 
ఇతర ఆయుధాలను నాశనంచెయ్యటంలో సమర్ధమైనదీ, అన్ని లోకాలకు మనోహరమైనదీ, దివ్వమైనదీ - అయి 
వెలుగుతున్న ఆ గాండీవం అనే ఉత్తమధనుస్సును ఇచ్చాడు. 


విశేషం: సమాసఘటితం, సంధిబంధురం అయిన నన్నయరచన. ఓజోగుణవి శిష్టమై ఇక్కడ గాండీవంయొక్క జాన్నత్యాన్నీ 

దృఢత్వాన్నీ భీకరత్యాన్నీ స్ఫురింపచేసేదిగా ఉన్నది. 

వ. మఠియు( బ్రతిపక్ష సంక్షయకరంబులయిన యక్షయబాణంబులు గల తూళీరంబులును, వివినాయుధభరితం బై, 
సింహలాంగూలకపెధ్వజవిరాజమానంబై, మహాంబుధరధ్వానబంధురంబై, మనోవాయువేగసితవాహవాహ్యమానం 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 969 


బై, రశితరమణీయమణికింకిశీకలాపాలంకృతం బై, సకలదిగ్విజయాధిష్టానంబై యొప్పచున్న దివ్యరథంబు నష్ణునున 
కిచ్చి, సహస్రకరసహస్రదుస్సహమహఃపటలభాసురం బగుచు దేవదైత్యదాన వయక్షూక్షసపిశా చోరగప్రకమనంబయి 
వెలుంగుచున్న సుదర్శనం బను చక్రంబును, గౌమోదకి యను గదయును నారాయణున కిచ్చె; నట్లు సంప్రాప్తదివ్య 
చాపరథాయుధు WOW యున్న నరనారాయణులం జూచి యగ్నిదేవుం డి ట్లనియె. 254 


ప్రతిపదార్థం: మతియున్‌; (ప్రతిపక్ష, సంక్షయ, కరంబులు+అయిన= శత్రువులను నాశనం చేసేటటువంటివైన; అక్షయ, 
బాణంబులు కల; తూణీరంబులును= అమ్ములపొదులూ; వివిధ+ఆయుధ, భరితంబు+ఐ= నానావిధాలైన ఆయుధాలతో 
నిండి; సింహ, లాంగూల, కపి, ధ్వజ, విరాజమానంబు+ఐ= సింహపు తోకవంటి (తోకగల) కోతిగుర్తు కల జెండాచే 
(ప్రకాశించేటటువంటిదై; మహా+అంబుధర, ధ్వాన, బంధురంబు+ఐ= గొప్పమేఘంయొక్క ధ్వనిలాంటి ధ్వనితో నిండినద్దె; 
మనో, వాయు, వేగ, సిత, వాహ, వాహ్యమానంబు+ఐ= మనస్సుయొక్క, గాలియొక్క వేగంవంటి వేగంకల తెల్లనిగుర్రాలచే 
లాగబడుతున్నదై; రణిత, రమణీయ, మణి, కింకిణీ, కలాప+అలంకృతంబు+ఐ= ధ్వనిస్తున్న అందాలైన రత్నాల చిరుగంటల 
సమూహాలచే అలంకరింపబడినదై; సకల, దిక్‌+విజయ+అధిష్టానంబు+ఐ= అన్ని దిక్కులను జయించటానికి స్థానమై; 
ఒప్పుచున్‌+ఉన్న= (ప్రకాశిస్తున్న; దివ్య, రథంబున్‌= దేవతా సంబంధమైన రథాన్ని; అర్జునునకున్‌+ఇచ్చి; సహ(స్రకర, సహస్ర, 
దుస్‌+సహ, మహఃపటల, భాసురంబు= వేయికిరణాలు గల సూర్యులు వేయిమందివంటి ఓర్వరాని గొప్పకాంతులచే ప్రకాశించేది; 
అగుచున్‌= అవుతూ; దేవ, దైత్య, దానవ, యక్ష, రాక్షస, పిశాచ+ఉరగ, (ప్రశమనంబు+అయి= దేవతలను, దైత్యులను, 
దానవులను, యక్షులను, రాక్షసులను, పిశాచాలను, నాగులను; అణగింపజేయునట్టిదై; వెలుంగుచున్‌+ఉన్న= (ప్రకాశిస్తూ 
ఉండే; సుదర్భనంబు; అను= సుదర్శనం అనే; చక్రంబును= చక్రాన్ని; కౌమోదకి; అను, గదయును= కౌమోదకి అను 
పేరుగల గదనుకూడా; నారాయణునకున్‌= శ్రీకృష్ణునికి; ఇచ్చెన్‌= ఇచ్చాడు; అట్ల్టు+ఆవిధంగా; సంప్రాప్త, దివ్య, చాప; 
రథ+ఆయుధులు+అయి= పొందిన దివ్యధనుస్సును, రథాన్ని, ఆయుధాలను కలవారై; ఉన్న; నర, నారాయణులన్‌= 
అర్జున శ్రీ కృష్ణులను; చూచి; అగ్నిదేవుండు; ఇట్టు+అనియెన్‌. 

తాత్సర్యం: అంతేకాక శత్రువులను నాశనంచేసేటటువంటివి, తరుగని బాణాలు కల అమ్ములపొదులను, వివిధాయుధా 
లతో నిండి, సింహపుతోకవంటి తోక గల కోతిగుర్తున్న జెండాతో (ప్రకాశిస్తూ, గొప్ప మేఘధ్యనివంటి ధ్వని కలిగి, 
మనోవేగ, వాయువేగాలవంటి వేగం గల తెల్లటిగుర్రాలు లాగుతూండగా, మోగుతున్న అందాల SANG చిరుగంటల 
సమూహాలతో అలంకరించబడి, అన్నిదిక్కులను జయించటానికి స్థానమై (ప్రకాశిస్తున్న దివ్యరథాన్ని అర్జునుని 
కిచ్చాడు. వేయిసూర్యులవలె ఓర్వరాని గొప్ప కాంతులతో (ప్రకాశిస్తూ, దేవ, దైత్య, దానవ, యక్ష, రాక్షస, పిశాచ, 
నాగులను అణచివేసే సుదర్శనచ(క్రాన్ని, కౌమోదకి అనే గదను శ్రీకృష్ణునికి ఇచ్చాడు. ఆ విధంగా దివ్య ధనుస్సును, 
రథాన్ని, ఆయుధాలను పొంది ఉన్న అర్జున శ్రీకృష్ణులను చూచి అగ్నిదేవుడు ఇట్లా అన్నాడు. 


విశేషం: దైత్యులు - కశ్యపునికి దితియందు పుట్టినవాళ్ళు. దానవులు - కశ్యపునికి దనువునందు జన్మించినవాళ్ళు. 


క. ఘనభుజ! యిది గాండీవం 1 బన(బర(గిన ధనువు దీని నస్తావలి పె 
ల్దన తాకి భగ్న మగు న । త్యనుపమవజ్రాభిహతశిలావలి వోలెన్‌. 255 


ప్రతిపదార్థం: ఘన, భుజ= గొప్పభుజాలు కలవాడా! - ఓ అర్ష్జునా!; ఇది= ఇది; గాండీవంబు+అనన్‌= గాండీవం అనగా; 
పరయగిన= ఒప్పిన; ధనువు= ధనుస్సు; దీనిని= దీన్ని; అస్త్ర+ఆవలి= మం(త్రసహిత బాణాల సమూహం; పెల్చనన్‌= గట్టిగా; 


970 శ్రీమదాంధ్ర మహాభారతము 


= తాకి, తగిలి; అతి+అనుపమ, వ(జ్ర+అభిహత, శిలా+ఆవలి పోలెన్‌=మిక్కిలి సాటిలేని వజ్రాయుధంచేత కొట్టబడిన 
రాళ్ళ సమూహంవలె; భగ్నము+అగున్‌= ముక్కలైపోతాయి. 

తాత్సర్యం: ఉన్నత భుజాలు కల ఓ అర్జునా! ఇది గాండీవం అనే ధనుస్సు. మం(త్రసహిత బాణసమూహాలు సైతం 
దీన్ని తాకి వజ్రాయుధంచేత కొట్టబడిన రాళ్ళవలె ముక్కలవుతాయి. 


విశేషం: అలం: ఉపమ. 


క ఈ రథ మప్రతిహతము, స । మీరజవోపేతహయసమేతము; DOS 
భూరిబలు( డెక్కి సోముడు । ధీరుం డయి తొల్లి యెల్లదిక్యుల నొడిచెన్‌. 256 
ప్రతిపదార్థం: రథము= ఈ రథం; అ(ప్రతిహితము=ఎదురులేనిది; సమీర, జవ+ఉపేత, హయ, సమేతము= వాయువేగంతో 


కూడుకొన్న గుర్రాలతో కూడినది; తొల్లి= పూర్వం; దీనిన్‌= దీన్ని; భూరి, బలు(డు=గొప్ప బలం కలవాడు; సోము(డు= 
చంద్రుడు; ఎక్కి; ధీరుండు+అయి= ధైర్యవంతుడై; ఎల్ల, దిక్కులన్‌= అన్ని దిక్కుల్ని; ఒడిచెన్‌= ఓడించాడు. 


తాత్సర్యం: ఈ రథం ఎదురులేనిది. వాయువేగం కల గుర్రాలతో కూడుకొన్నది, పూర్వం దీన్ని మహాబలుడైన 
చం(ద్రుడుఎక్కి అన్నిదిక్కులు జయించాడు. 


క ఈ చక్రము మధుసూదన! । నీచేత విముక్త మగుచు DOYO ద్రియా 

మాచరుల( జంపి క్రమ్మబ 1 నీచేతికి వచ్చు దేవనిర్మితశక్తిన్‌. 257 
ప్రతిపదార్థం: మధు, సూదన= మధువు అనే రాక్షసుడిని సంహరించినవాడా! - శ్రీకృష్ణా!; ఈ చక్రము; నీచేతన్‌= నీచే; 
విముక్తము= విడువబడినది; అగుచున్‌= అవుతూ; నీ, రిపులన్‌= నీ శత్రువులను, (త్రియామా, చరులన్‌= రాత్రులలో 
తిరిగేవాళ్ళను- రాక్షసులను; చంపి= సంహరించి; దేవ, నిర్మిత, శక్తిన్‌= దేవతలచే కూర్చబడిన శక్తిచేత; (క్రమ్మణున్‌= మరల; 
నీచేతికిన్‌ వచ్చున్‌= నీచేతికి వచ్చి చేరుతుంది. 
తాత్సర్యం: శ్రీకృష్ణా! ఈ చక్రాన్ని నీవు ప్రయోగిస్తే నీ శత్రువులైన రాక్షసులను సంహరించి, దేవతలు కూర్చిన 
శక్తితో మళ్ళీ నీ చేతికి వచ్చి చేరుతుంది. 


కృష్ణార్ణును లగ్నిహోత్రునిచే ఖాండవంబు దహింపశడేయుట (సం-1-216-28) 


వ. అని తత్ర్రభావప్రకారంబు చెప్పిన గృష్టార్దునులు సంతసిల్లి, సన్నద్దు లయి రథం బెక్కి, యగ్నిదేవుం జూచి 'సురాసుర 
పరివృతుండయి సురపతి వచ్చినను జయింతు' మింక శంకింపక ఖండవదహనార్థం బుపక్రమింపు మనిన 
నగ్నిదేవుండు హర్షించి తైజసంబయిన రూపంబు ధరియించి. 258 

ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారం; తత్‌+(ప్రభావ, ప్రకారంబు= వాటియొక్క (ప్రభావవిధం; చెప్పినన్‌= చెప్పగా; కృష్ణ+-అర్జునులు= 


కృష్ణుడు, అర్జునుడు; సంతసిల్రి= సంతోషించి; సన్నద్దులు+అయి= పూనుకొని; రథంబు+ఎక్కి= రథమెక్కి; అగ్నిదేవున్‌+చూచి= 
అగ్నిదేవుణ్ణి చూచి; సుర+అసుర, పరివృతుండు+అయి= దేవ దానవులచేత చుట్టబడినవాడై; సుర, పతి= దేవేంద్రుడు; 


ఆదిపర్వము - అష్టనూశ్వాసము 971 
వచ్చినను= వచ్చినప్పటికి; జయింతుము= జయిస్తాము; ఇంకన్‌= ఇక; శంకింపక= అనుమానించక; ఖాండవదహన+అర్థంబు= 
ఖాండవవనాన్ని దహించటంకొరకు; ఉప(క్రమింపుము= (ప్రారంభించుము; అనినన్‌= అని అనగా; అగ్నిదేవుండు; హర్షించి= 
సంతోషించి; తైజసంబు+అయిన= కాంతిమంతమైన, రూపంబు= రూపాన్ని; ధరియించి= SO). 
తాత్సర్యం: అని వాటియొక్క (ప్రభావాన్ని గూర్చిచెప్పగా - కృష్ణార్ణునులు సంతోషించి, పూని రథం ఎక్కి, 
అగ్నిదేవుడిని చూచి - 'దేవేం(ద్రుడు దేవదానవులతో కలిసి దండెత్తి వచ్చినా జయిస్తాము. ఇంక సంకోచించవద్దు. 
ఖాండవవనాన్ని దహించటానికి ప్రారంభించుము” అని అనగా, అగ్నిదేవుడు సంతోషించి కాంతిమంతమైన రూపం 
ధరించి. 

చ. పెడిలి సువర్ణపర్వతము పెక్కుదెఐంగుల వ్రయ్యునట్టు ల 

ప్పుడు వివిధప్రకారముల భూరిశిఖావలి ఖాండవంబు న 

ల్లడ( గడు(బర్వయగాం BONO కాల్పందొడంగె హుతాశనుండు సే 

660 వనంబులోని మృగపక్షిభుజంగమభూతసంఘముల్‌. 259 
ప్రతిపదార్థం: సువర్ల, పర్వతము= బంగారుకొండ (మేరువు); పెడిలి= పెట్టి; పెక్కు, తెజింగులన్‌= అనేకవిధాలుగా; 
వ్రయ్యునట్టులు= ముక్కలయ్యేటటు; అప్పుడు; హుతాశనుండు= అగ్నిహోత్రుడు; భూరి, శిఖా+ఆవలి= పెద్దమంటల సమూహం; 
వివిధ (ప్రకారములన్‌= అనేకవిధాల; ఖాండవంబు, నల్లడన్‌= ఖాండవవనంలో నాలుగువైపుల; కడున్‌= మిక్కిలి, పర్వ(గాన్‌= 
వ్యాపించగా; పెటీ(గ్న= విజృంభించి, వనంబులోని= అడవిలోని; మృగ, పక్షి, భుజంగమ, భూత, సంఘముల్‌= మృగాలయొక్క, 
పక్షులయొక్క, పాములయొక్క, (ప్రాణులయొక్క సమూహాలు; చేడ్సడ(గన్‌= బాధపడేటట్టు; కాల్పన్‌= కాల్చటానికి; తొడంగాన్‌= 
పూనుకొన్నాడు. 
తాత్సర్యం: మేరుపర్వతం పెట్టి పెక్కువిధాల ముక్కలయ్యేటట్ల్టు అగ్నిహోత్రుడు తనయొక్క పెద్ద మంటల 
సమూహం అనేకవిధాల భాండవవనంలో వ్యాపించగా విజృంభించాడు. మృగాల పక్షుల పాముల ప్రాణుల సమూహాలు 
బాధపడేటట్టు కాల్చటానికి పూనుకొన్నాడు. 
విశేషం: అలం: ఉటత్రేక్ష, 
వ. అంత. 260 
తాత్సర్యం: అప్పుడు. 
సీ, చక్రనరుం డయ్యు జలరుహనాభుండు | గాండీవధరు( డయ్యు బాండవుండు 

నుండి రవ్వనమున కుభయపార్య్యంబుల+ । దొల్లింటి యట్టులు dep రేగి 

యనలంబు నార్చంగ నార్గుచు( బటితెంచి | వనరక్షకులు పార్టు సునిశితాస్త్ర 

థె < 
ధారల నపగతదర్పు లై యరిగిరి | యమసదనంబున కమితబలులు; 


ఆ. శిభీయు నుగ్రదీర్హజిహ్వలు సాంచి యు 1 ద్దురసమీరణంబు తోడు సేసి 
కొని యుగాంతకాల కుపితానలాకారు' డయ్యె ఖాండవమున కద్దుతముగ. 261 


972 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ+వనమునకున్‌= ఆ ఖాండవవనానికి; ఉభయ, పార్వంబులన్‌= రెండువైపుల; చక్ర, ధరుండు+అయ్యు= 
చక్రాయుధాన్ని ధరించినవాడై; జలరుహనాభుండు= పద్మం నాభిలో కలవాడు - శ్రీకృష్ణుడు; గాండీవ, ధరు(డు+అయ్యున్‌= 
గాండీవాన్ని ధరించినవాడై; పాండవుండు= అర్జునుడు; ఉండిరి; తొల్లింటి; అట్టులు= పూర్వంవలె; పెల్టురేగి= విజృంభించి; 
అమితబలులు= మిక్కిలి బలం కలవాళ్ళు; వన, రక్షకులు= ఆ ఖాండవవనాన్ని రక్షించేవాళ్ళు; అనలంబున్‌= నిప్పును; 
ఆర్సంగన్‌= ఆర్బటానికి; ఆర్చుచున్‌= అరచుచు; పజుతెంచి= పరుగెత్తుకొని వచ్చి; పార్టు, సునిశిత+అ స్ర్రధారలన్‌= అర్జునుని 
యొక్క మిక్కిలి వాడి అయిన బాణాల వర్షంచే; అపగత, దర్పులు+ఐ= కోల్పోయిన గర్వం కలవాళ్ళయి; యమ, సదనంబునకున్‌= 
యముని ఇంటికి; అరిగిరి= వెళ్ళారు - అనగా, మరణించారు; శిథియున్‌= అగ్నిదేవుడుకూడా; (గ, దీర్భ జిహృలు= భయం 
కరాలు, దీర్గాలు అయిన నాలుకలు; చాచి= చాచి; ఉద్దుర, సమీరణంబు= విజృంభించిన గాలిని; తోడు= సహాయంగా; 
చేసికొని= గావించుకొని; ఖాండవమునకున్‌= ఖాండవానికి; అద్భుతముగన్‌= ఆశ్చర్యకరంగా; యుగాంత, కాల, 
కుపిత+అనల+ఆకారు(డు= ప్రళశయకాలకోపంలో ఉన్న అగ్నివంటి ఆకారం కలవాడు; అయ్యెన్‌. 


తాత్సర్యం: ఆ ఖాండవవనానికి రెండువైపులా - చక్రాయుధాన్ని ధరించి శ్రీకృష్ణుడూ, గాండీవాన్ని ధరించి 
అర్జునుడూ నిలబడ్డారు. అంతకుముందువలె అమితబలులైన ఖాండవవనరక్షకులు నిప్పు నార్సటానికి అరుస్తూ 
పరుగెత్తుకొని వచ్చారు. అర్జునుని వాడిబాణాలవర్షంవల్ల గర్వాన్ని కోల్పోయి మరణించారు. అగ్నిదేవుడు భయంకరాలైన 
పొడవైన నాలుకలు చాచి, విజృంభించిన గాలిని తోడుచేసికొని, ఆ ఖాండవానికి ప్రళశయకాలాగ్నివంటివాడయ్యాడు. 


మ. ఘనధూమధ్వజ దహ్యమాన లవలీ కర్పూర తక్మోల చం 
దన కాలాగరు సల్లకీతరుల యుద్యద్భూమధూపానువా 
సన నొప్పెన్‌ సురభీకృతంబు లగుచున్‌ సంక్రీకమానామృతా 
శనవిద్యాధరసద్విమానవితతుల్‌ సావిత్రవర్షంబునన్‌. 262 


ప్రతిపదార్థం: ఘన, ధూమ, ధ్వజ, దహ్యమాన, లవలీ, కర్పూర, తక్కోల, చందన, కాలాగరు, సల్లకీ, తరుల= గొప్పవాడు 
పొగను జెండాగా కలవాడు అయిన అగ్నిహోత్రునిచే కాల్చబడుతున్న లవలి తీవలు, తక్కోలాలు, మంచిగంధాలు, నల్లఅగరులు, 
అందుగులు అనే వృక్షాలయొక్క; ఉద్యత్‌+ధూమ, ధూప+అను, వాసనన్‌= మీది కెగుస్తూ ఉన్న పొగ అనే ధూపాన్ని 
అనుసరించిన వాసనచేత; DDI, వర్త్మంబునన్‌= సూర్యునిదైన మార్గంలో - అంటే ఆకాశమంతటా; సం(క్రీడమాన+ 
అమృత+అశన, విద్యాధర, సత్‌+విమాన, వితతుల్‌= విహరిస్తున్న దేవతలయొక్క, విద్యాధరులయొక్క ఉత్తమాలైన విమానాల 
సమూహాలు; సురభీ, కృతంబులు+అగుచున్‌= మంచివాసన కలవిగా చేయబడినవై; ఒప్పెన్‌= (ప్రకాశించాయి. 


తాత్సర్యం: బాగా విజృంభించిన అగ్నిహోత్రుడు కాల్సే లవలితీగలు, కర్ఫూరాలు, తక్కోలాలు, మంచిగంధాలు, 
నల్లఅగరులు, అందుగులు అనే వృక్షాలనుండి మీది కెగుస్తున్న పొగ అనే ధూపాన్ని అనుసరించిన వాసనచేత- 
ఆకాశమందంతటా విహరించే దేవతలయొక్క, విద్యాధరులయొక్క ఉత్తమవిమానాలు మంచివాసనతో (ప్రకాశించాయి. 


విశేషం: అలంకారం - రూపకం, అతిశయోక్తి. అగ్నిహో(త్రుని మహాభయంకరవిజృంభణం పద్యంలో ఓజోగుణవిశిష్టంగా 
ప్రకాళిస్తున్నది. 
చ. జ్వలన శిఖాలియున్‌ విజయుసద్విశిఖాలియు( జుట్టుముట్టినం 

దలరి భయాకులంబు లగు తద్వనజీవులయార్తనాద మం 


ఆదిపర్వము - అష్టనూశ్వాసము 973 


దులియుచు నొక్కపెట్ట దివి నుద్దుత మయ్యె నమందమందరా 
చలపరివర్తన ప్రసభసంక్షుభితార్థవఘోషఘోర మై. 263 


ప్రతిపదార్థం: జ్వలన, శిఖా+ఆలియున్‌= అగ్నిహోత్రునియొక్క మంటల సమూహం; విజయు, సత్‌+విశిఖ+ ఆలియున్‌= 
అర్జునునియొక్క మేలిమి బాణాల సమూహం; చుట్టు, Sada; తలరి= కలత నొంది; భయ+ఆకులంబులు+అగు= 
భయంతో చెదరినవైన; తత్‌+వన, జీవుల, ఆర్తనాదము= ఆ ఖాండవవనంలోని ప్రాణులయొక్క ఏడుపు; అందు, ఉలియుచున్‌= 
మోగుతూ; ఒక్కపెట్ట= ఒక్కసారిగా; అమంద, మందర+ఆచల, పరివర్తన, ప్రసభ, సంక్షుభిత+అర్లవ; ఘోరము+ఐ= తక్కువ 
కాని మందరపర్వతంయొక్క తిరుగుడువలన బలవంతంగా కలతనొందింపబడిన సము[ద్రంయొక్క శబ్దంవలె భయంకరమై; 
దివిన్‌= ఆకాశంలో; ఉధ్గతము+అయ్యెన్‌= మీదికి లేచింది. 


తాత్సర్యం: అగ్నిహో(త్రుని మంటల సమూహం, అర్జునునిమేలిమిబాణాలసమూహం చుట్టుముట్టగా, ఆ 


ఖాండవవనంలో కలతనొంది భయంతో చెల్లాచెదురైన ప్రాణుల ఏడ్సుధ్వని - ఎంతోపెద్ద మందరపర్వతం తిరగటంవలన 
కలతనొందిన మహాసము ద్రధ్వనివలె భయంకరమై ఒక్కసారిగా ఆకాశంలో మీదికి ఎగిసింది. 


విశేషం: అలం: ఉపమ. నన్నయరచనలో అక్షరరమ్యత కిది చక్కని ఉదాహరణ. శిఖాలి. విశిఖాలి చుట్టుముట్టినవైనం లకార 
ప్రాసలో సూచింపబడింది. చివరి పంక్తిలో పరుష స్థిరాక్షర సంయోజనంతో సంక్షోభం ధ్య్వనింపచేయబడింది. 


క, నెగయుడు నెగసి పిటుందం | దగిలెడు మిడు(గుజులచేత WAH మై 
గగనమున( బటివ నోపక | ఖగనివహము వహ్నియంద కడువడి( బడియెన్‌. 264 


ప్రతిపదార్థం: నెగయుడున్‌= ఎగురగానే; ఎగసి= మీదికి లేచి; పిణుందన్‌= వెనుకనే; తగిలెడు; మిడుగుణులచేతన్‌= 
తాకుతున్న నిప్పు రవ్వలచేత; WK, ఛదము+ఐ= కాల్పబడిన రెక్కలుకలదై; గగనమునన్‌= ఆకాశంలో; పఅివన్‌+ఓపక= 
పరుగెత్తలేక; ఖగ, నివహము= పక్షులసమూహం; వహ్ని, అందు+అ= నిప్పులలోనే; కడున్‌, వడిన్‌= మిక్కిలివేగంగా; పడియెన్‌= 


పడాయి. 
Go 


తాత్సర్యం: అక్కడి పక్షులు తప్పించుకొని వెళ్ళాలని మీదికి ఎగురగానే, వాటిని వెంబడించి తాకే నిప్పురవ్వలచే 
రెక్కలు కాలి ఆకాశానికి ఎగురలేక అగ్గిలోనే పడ్డాయి. 


విశేషం: అలం: స్వభావోక్తి. లఘుబహుళమైన ఈ కందం సత్వరగతినీ, పతనాన్నీ అక్షరరమ్యంగా సూచిస్తున్నది. 


క, తనతేజోజాలము ప । ర్విన దగ్ధము లగు ననేకవిధదేహుల దే 
హనికాయంబుల బహువిధ | తనువులు గలవా(డవోలె దహనుం డొప్పెన్‌. 265 


ప్రతిపదార్థం: తన, తేజస్‌+జాలము= తనయొక్క కాంతుల సమూహం; పర్పినన్‌= వ్యాపించగా; దగ్గములు+అగు= 
కాలిపోతున్న; అనేక, విధ, దేహుల, దేహ, నికాయంబులన్‌= పెక్కు విధాలైన ప్రాణులయొక్క దేహాల సమూహాలచేత; 
దహనుండు= అగ్నిహోత్రుడు; బహువిధ, తనువులు, కలవాడు+అ, పోలెన్‌= అనేక విధాలైన దేహాలు కలవానివలె; ఒప్పెన్‌= 


(ప్రకాశించాడు. 


974 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: తన కాంతిసమూహం వ్యాపించగా కాలిపోతున్న అనేకవిధాలైన (ప్రాణుల సమూహాలతో అగ్నిదేవుడు 
అనేకవిధాలైన దేహాలు కలవానివలె (ప్రకాశించాడు. 


విశేషం: అలం: ఉపమ. 


చ. అమితక్ళశానుదగ్ధ మగు నయ్యమరేంద్రువనంబులోని యు 

త్రమసలిలాశయావళుల తప్తజలంబులయం దపేతజీ 

వము లయి తేలుచుండె వరవారిచరంబులు వారిపక్షులుం; 

గమరె నశేషకోకనదకైరవపంక్తులు శైవలంబులున్‌. 266 
ప్రతిపదార్థం: అమిత, కృశాను, దగ్గము+అగు= అంతులేని అగ్నిచేత కాల్చబడినదగు; ఆ+అమర+ఇంధద్రు, వనంబులోని= 
అ దేవేంద్రునియొక్క ఉద్యానవనంలోని; ఉత్తమ, సలిల+ఆశయ+ఆవళుల= శ్రేష్టములైన నీటిమడుగుల సమూహాలయొక్క; 
తప్త, జలంబుల, అందున్‌= కాగిననీటిలో; వర, వారి, చరంబులు= శ్రేష్టములైన నీటిలో చరించే ప్రాణులు; వారి, పక్షులున్‌= 


నిటిపక్షులూ; అపేత, జీవములు+అయి= పోయిన ప్రాణాలు కలవై; తేలుచున్‌= తేలుతూ; ఉండెన్‌= ఉన్నవి; అశేష, కోకనద, 
కైరవపంక్తులు= అన్ని ఎ్రకలువల, తెల్లకలువల సమూహాలు; శైవలంబులున్‌= నాచుతీగలు; కమరెన్‌= మాడిపోయాయి. 


తాత్సర్యం: అపరిమితంగా విజృంభించిన అగ్నిచేత కాల్చబడిన ఆ ఖాండవవనంలోని శ్రేష్ణాలైన నీటిమడుగుల 
కాగిన నీటిలో - జలచరాలు, నీటిపక్షులు చచ్చి తేలాడుతూ ఉన్నాయి. ఎ్రకలువలు, తెల్లకలువలు, నాచుతీగలు 
మాడిపోయాయి. 
విశేషం: మహాప్రమాదకరమైన అగ్నిహోత్రుని విజృంభణాన్ని ఈ పద్యం చక్కగా (ప్రకటం కావిస్తూ ఉన్నది. సరోవరాలను 
వర్లించే ఈ పద్యంలో అంతస్థాల, నాదాక్షరాల పునరావృత్తి అక్షరరమ్యతను వ్యక్తీకరిస్తున్నది. 
క, అలుగుల పడి ఖాండవమున( । గల యాశీవిషమహోరగము లెల్ల విషా 

గులు గ్రక్కుచు నత్యుగ్రా | నలబహులజ్వాలలందు నాశము వొందెన్‌. 267 
ప్రతిపదార్థం: అలుగులపడి= బాధపడి; భాండవమునన్‌+కల= ఖాండవవనంలో ఉండే; ఆశీ, విష మహా+ఉరగములు+ఎల్లన్‌= 
ముఖంలో విషం కల పెద్దపాములన్నీ; విష+అగ్నులు= విషమనే నిప్పులను; (క్రక్కుచున్‌= క్రక్కుతూ; అతి+ఉ(గ్ర+అనల, 
బహుల, జ్వాలల, అందున్‌= మిక్కిలి భయంకరమైన అగ్నియొక్క పెక్కుమంటలలో; నాశము; పొందెన్‌= నశించిపోయాయి, 
నాశాన్ని పొందాయి. 
తాత్సర్యం: ఖాండవవనంలో నివసించే పెద్ద పాములన్నీ బాధపడి విషమనే నిప్పులు (క్రక్కుతూ మహాభయంకరమైన 
అగ్నియొక్క అనేకజ్వాలలలో పడి నశించిపోయాయి. 


వ. అంత దేవత లెల్ల మహావహ్నాశిఖాహతికి వెబిచి దేవేంద్రుపాలికిం బోయి ఖాండవవనంబున కైనయకాండ 
ప్రకయంబు సెప్పిన విని యదరిపడి యింద్రుండు తక్షకరక్షణాపేక్ష ననేకధారాధరనివహంబుతో నతిత్వరితగతి 
భఖాండవంబునకు వచ్చి హుతాశనుమీ(ద మహావారిధారలు గురియించిన. 268 


ఆదిపర్వము - అష్టనూశ్వాసము 975 


ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; దేవతలు+ఎల్లన్‌= దేవతలు అందరూ; మహా, వహ్ని, శిఖా, హతికి= గొప్పనిప్పుమంటలదెబ్బకు; 
వెఅచి= భయపడి; దేవేం|ద్రు; పాలికిన్‌= దేవేంద్రునిదగ్గరకు; పోయి= వెళ్ళి; ఖాండవంబునకున్‌+ఐన= ఖాండవానికి జరిగిన; 
అకాండ, ప్రళయంబు= అకాల వినాశం; చెప్పినన్‌= చెప్పగా; విని= ఆలకించి; అదరిపడి= (త్రుళ్లిపడి; ఇం(ద్రుండు= మహేంద్రుడు; 
తక్షక, రక్షణ+అపేక్షన్‌= తక్షకుడిని కాపాడాలన్న కోరికతో;, అనేక, ధారాధర, నివహంబుతోన్‌= పెక్కు మేఘాల సమూహంతో; 
అతి, త్వరిత, గతిన్‌= మిక్కిలివేగంగా; ఖాండవంబునకున్‌= ఖాండవవనానికి వచ్చి; హుతాశనుమీదన్‌= అగ్నిహోత్రునిమీద; 
మహ, వారి, ధారలు= పెద్దనీటిధారలు; కురియించినన్‌= కురిపించగా. 


తాత్సర్యం: అప్పుడు దేవతలంతా ఆ గొప్ప నిపుమంటల దెబ్బకు భయపడి, దేవేం(ద్రునిదగ్గరకు వెళ్ళారు. 


ఖాండవవనానికి జరిగిన అకాలవినాశాన్నిగూర్చి చెప్పారు. అది విని దేవేం(ద్రుడు అదిరిపడ్డాడు. తక్షకుణ్ణి కాపాడా 
లనే కోరికతో అనేకమేఘాలను వెంట పెట్టుకొని, వేగంగా వచ్చి, అగ్నిహోత్రునిమీద పెద్దనీటిధారలు కురిపించాడు. 


విశేషం: తక్షకుడు కద్రువపుత్రుడు. పాము. ఉదంకుని కుండలాలు అపహరించిందీ, పరీక్షిత్తును కాటువేసి చంపిందీ ఇతడే. 
జనమేజయుని సర్సయాగంలో అగ్నిలో పడకుండా ఇతడు దేవేంద్రుడిని శరణువేడి, అతని సింహాసనాన్ని కౌగలించుకొన్నాడు.కడకు 
ఆస్తీకుని అనుగ్రహంవలన అగ్నిలో పడకుండా (బ్రతికాడు. 


క, ఆవారిధార లెల్ల మ | wanara, శిఖాహతంబు లయి Dahar లై 

లావటి నడుమన యడయగుట( । బావకు పయి నొక్కచినుకు( బడదయ్యె వడిన్‌. 269 
ప్రతిపదార్థం: ఆ, వారి, ధారలు+ఎల్లన్‌= నీటిధారలన్నీ; మహా, వహ్ని, శిఖా, హతంబులు+అయి= గొప్పఅగ్నియొక్క 
మంటలచే కొట్టబడినవై; శుష్కములు+ఐ= ఎండిపోయినవై; లావు+అణీ= బలం చెడి; నడుమన్‌+అ= నడుమనే; అడ(గుటన్‌= 


నాశనం కావటంచేత; పావకు, పయిన్‌= అగ్నిహో(తునిమీద; ఒక్క, చినుకున్‌= ఒక్క చినుకుకూడా; వడిన్‌= వేగంగా; 
పడదు+అయ్యెన్‌= పడలేదు. 


తాత్సర్యం: es నిటిధారలన్నీ గొప్ప నిప్పుమంటలచేత కొట్టబడి, ఎండి, బలం చెడి, నడుమనే నాశనం కావటంవలన 
అగ్నిహోత్రునిమీద ఒక్కచినుకైనా వేగంగా పడలేదు. 


క, ఉటుముచు మెటుముచు( బిడుగులు | వటిల(గ నలుగడల( బడ నవారితవృష్టుల్‌ 

గుటుకొని కురియ(గ బంచెను | మతియును నయ్యనలుమీ(ద మఘవుం డలుకన్‌. 270 
ప్రతిపదార్థం: మఘవుండు= దేవేంద్రుడు; అలుకన్‌= కోపంతో; ఉణుముచున్‌; మెణుముచున్‌; పిడుగులు; వణల(గన్‌= 
ప్రకాశిస్తూ; నలుగడలన్‌= నాలుగువైపుల; పడన్‌= పడేటట్ల్టుగా; మణీయును= ఇంకా; ఆ+ఆనలుమీదన్‌= ఆ అగ్నిహో(త్రుని 
మీద; గుణుకొని= (ప్రయత్నించి; అవారిత, వృష్ణుల్‌= అడ్డగింప సాధ్యంకాని వానలు; కురియ(గన్‌= కురియుటకై; పంచెన్‌= 
ఆజ్ఞాపించాడు. 

By 

తాత్సర్యం: ఉరుముతూ, మెరుస్తూ, నాలుగువైపుల పిడుగులు పడేటట్లు - అడ్డగించ సాధ్యంకాని వానలు - మళ్ళీ 
ఆ అగ్నిహో(తుని మీద ప్రయత్నించి గొప్పగా కురవండని దేవేంద్రుడు కోపంతో మేఘాలను ఆజ్ఞాపించాడు. 
క, పాండుసుతు( డంత నానా | కాండసహస్రముల నేసి ఘనముగ జేసిన్‌ 

ఖాండవగ్భృహము నఖండా | ఖండలధారలకు దూటి( గాకుండంగన్‌. 271 


976 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు, పాండు, సుతు(డు= పాండురాజు కుమారుడైన అర్జునుడు; అఖండ+ఆఖండల, 
ధారలకున్‌= ఎడతెగని దేవేం(ద్రుని వర్షధారలకు; దూణున్‌+కాకుండన్‌+కన్‌= దూరుటకు వీలులేకుండా; నానా, కాండసహ(స్రములన్‌= 
అనేక విధాలైన బాణాలు వేలకొద్దిగా; వేసి= వేసి, ప్రయోగించి; ఖాండవ, గృహమున్‌= ఖాండవవనానికి ఇంటిని; ఘనముగన్‌= 
గొప్పగా; చేసెన్‌= నిర్మించాడు. 

తాత్సర్యం: అప్పుడు అర్జునుడు దేవేం(ద్రుడు కురిపించే వర్షధారలు దూరటానికి వీలులేకుండా అనేక విధాలైన 
బాణాలు వేలకువేలు ప్రయోగించి ఖాండవవనానికి గొప్పగా ఇల్లు కట్టాడు. 


వ. ఇట్లు కావించిన. 272 
తాత్సర్యం: ఈ విధంగా చేయగా. 


తే. దాని వెల్వడనేరక తద్వనంబు 1 జీవులెల్లను బావకశిఖల[ జేసి 

దగ్గు లగుచున్న( దక్షకతనయు( డశ్వ | సేను( డను భుజంగమ మగ్నిశిఖల కపుడు. 273 
ప్రతిపదార్థం: దానిన్‌= ఆ గృహాన్ని; వెల్వడనేరక= దాటి బయటకు రాలేక; తత్‌+వనంబు, జీవులు+ఎల్లను= ఆ వనంలోని 
ప్రాణులన్నీ; పావక, శిఖలన్‌+చేసి= నిప్పుమంటలవలన; దగ్గులు+అగుచున్‌+ఉన్నన్‌= కాలిపోతుండగా; తక్షక, తనయు(డు= 


తక్షకుని యొక్క కుమారుడు; అశ్యసేను(డు; అను; భుజంగమము= పాము; అగ్ని, శిఖలకున్‌= నిప్తుమంటలకు; అపుడు= 
అప్పుడు. 


తాత్సర్యం: అర్జునుడు నిర్మించిన ఆ ఇంటిని దాటి బయటకు రాలేక, ఆ వనంలోని ప్రాణులన్నీ నిప్పు మంటల 
వలన కాలిపోతుండగా, తక్షకునికుమారుడైన అశ్వసేనుడు అనే పాము ఆ నిప్పుమంటలకు అప్పుడు. 


ఆ. వెబిచి తల్లిదో(క( గటిపించుకొని దివి(। బబిచువాని( జూచి పార్టు డలిగి 

వానితల్లిశిరముతోన తత్పుచ్చంబు । WON యగ్నిశిఖలం దొర(గ నేసి. 274 
ప్రతిపదార్థం: వెజచి= భయపడి; తల్లిన్‌= తల్లిని; తోకన్‌= తోకయందు; కజుపించుకొని= కరిపించుకొని; దివిన్‌= ఆకాశంలో; 
పజుచు, వానిన్‌= పరుగౌత్తేవాడిని; చూచి= కనుగొని; పార్టుడు= అర్డునుడు; అలిగి= కోపించి; వాని, తల్లి= అతని తల్లి; 


శిరముతోన= తలతోకూడా; తత్‌+పుచ్చంబు= అతనియొక్కతోక; తునిసి= తెగి; అగ్ని, శిఖలన్‌= నిప్పుమంటలలో; SK 
గన్‌= పడేటట్టు; ఏసెన్‌= కొట్టాడు. (బాణం ప్రయోగించాడు.) 


తాత్సర్యం: భయపడి తల్లిని తనతోకయందు కరపించుకొని ఆకాశంలో పరిగెత్తే ఆ KÊN అర్జునుడు 
చూచాడు. కోపపడ్డాడు. తల్లి తలతోకూడా అతనితోక తెగి నిప్తుమంటలలో పడేటట్టు కొట్టాడు. 


వ. వెండియు నశ్వసేను నేయసమకట్టిన యప్పార్టునకు( దత్‌క్షణంబ మోహిని యను మాయ గావించి యమరేంద్రు( 
డశ్వసేను విడిపించి యందు( దక్షకుండు దగ్గుం డయ్యెను కా వగచి కడు నలిగి. 275 


ప్రతిపదార్థం: వెండియున్‌= మరల; అశ్వసేనున్‌; ఏయన్‌= కొట్టటానికి; సమకట్టిన= పూనుకొన్నట్టి; ఆ+పార్టునకున్‌= ఆ 
అర్జునునికి; తత్‌+క్షణంబు+అ= ఆ క్షణమే; మోహిని= మోహిని; అను= అనే; మాయ= మాయను; కావించి= చేసి; అమర+ 


ఆదిపర్వము - అష్టనూశ్వాసము 977 
ఇం|(ద్రుడు= దేవేం|ద్రుడు; అశ్యసేనున్‌; విడిపించి; అందున్‌= ఆ ఖాండవవనంలో; తక్షకుండు; దగ్గ్దుండు+అయ్యెను, కా, 
వగచి= కాలిపోయాడని తలచి; కడున్‌= మిక్కిలి; అలిగి= కోపించి. 
తాత్సర్యం: మళ్ళీ అశృసేనుడిని కొట్టటానికి పూనుకోగా, దేవేంద్రుడు వెంటనే అర్జునునికి మోహిని అనే మాయ 
కావించి, అశ్వసేనుడిని విడిపించి, ఖాండవవనంలో తక్షకుడు కాలిపోయాడేమో అని భావించి మహాకోపంతో. 


ఇంద్రుండు కృష్ణార్ణునులతోC బోరుట (సం 1-218-13) 


ఉ. ఆ నరుమీద ఘోరనిశితాశని వైచె నఖండ చండ రుం 

రూనిలజర్దరీకృతమహాజలధారలతో నిరంతరా 

నూన పయోధరప్రకర ముద్దత మై హరిదంతరంబులన్‌ 

భానుపథంబు నొక్కమొగి( బర్వి భయంకరలీలం గప్ప(గన్‌. 276 
ప్రతిపదార్థం: అఖండ, చండ, రుం రూ+అనిల, జర్దరీకృత, మహా, జల, ధారలతో= తక్కువకాని భయంకరమైన 
గాలివానచే చెదరగొట్టబడిన పెద్ద నీటిధారలతో; నిరంతర+అనూన, పయోధర, (ప్రకరము= ఎడతెగనట్టి వెలితిలేని నీటిని 
ధరించే మేఘాల సమూహం - అంటే ఎడతెగని నిండైన మేఘాల సమూహం; ఉద్దతము+ఐ= విజృంభించి; హరిత్‌+ 
అంతరంబులన్‌= దిక్కుల మధ్య భాగాలను; భాను, పథంబున్‌= సూర్యునిమార్గాన్ని - అంటే ఆకాశాన్ని; ఒక్క, మొగిన్‌= 
ఒక్కసారిగా; పర్వి= పరుగెత్తి (వ్యాపించి); భయంకరలీలన్‌= భయం కలిగించే విధంగా; కప్పుగన్‌= కప్పివేయగా; ఆ, నరు, 
మీ(దన్‌= ఆ అర్జునునిమీద; ఘోర, నిశిత+అశనిన్‌= భయంకరమైన వజ్రాయుధాన్ని; వైచెన్‌= వేశాడు. 
తాత్సర్యం: తక్కువ కానిది, భయంకరమైనది అయిన గాలివానచేత చెదరగొట్టబడిన పెద్ద నీటిధారలతో - 
ఎడతెగని పెద్ద మేఘాల సమూహం విజృంభించి - ఒక్కసారి పరుగెత్తి దిక్కుల మధ్య (ప్రదేశాలను ఆకాశాన్ని 
కప్పివేయగా - దేవేంద్రుడు ఆ అర్జునునిమిద భయంకరమైన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. 


6. అ న్మవవారివాహ నివహమ్ముల( జూచి భయప్రపన్ను( డై 

యున్నహుతాశనున్‌ విజయు( డోడకు మంచును మారుతాస్త్రమ 

త్యున్నతచిత్తు( దేసి; నదియున్‌ విరియించె రయంబుతో సము 

త్ప్సన్నసమీరణాహతి నపార పయోద కదంబకంబులన్‌. 277 
ప్రతిపదార్థం: ఆ+నవ, వారివాహ, నివహమ్ములన్‌= ఆ కొత్తమేఘాల సమూహాలను; చూచి, భయ, ప్రపన్ను(డు+ఐ= 
భయంచే శరణువేడినవాడై; ఉన్న= ఉన్నట్టి; హుతాశనున్‌= అగ్నిహోత్రుడిని; అతి+ఉన్నత, చిత్తుడు= మిక్కిలి గొప్పదైన 
మనస్సు కలవాడు; ఏజయు(డు= అర్జునుడు; ఓడకుము= భయపడకుము; అంచును= అంటూ; మారుత+అస్రము= 
వాయువ్యాస్రాన్ని; ఏసెన్‌= ప్రయోగించాడు; అదియున్‌= ఆ వాయవ్యాస్ర్రమూ; సముత్సన్న, సమీరణ+ఆహతిన్‌= అప్పటికప్పుడు 
గొప్పుగా పుట్టిన గాలిదెబ్బచే; అపార, పయోద, కదంబకంబులన్‌= అంతులేని మేఘాలగుంపులను; రయంబుతో= వేగంతో; 
విరియించెన్‌= చెదరగొట్టింది. 


తాత్సర్యం: ఆ (క్రొత్త మేఘాల సమూహాలను చూచి, భయపడి శరణువేడిన అగ్నిహో(త్రుడిని చూచి, అర్జునుడు 
పెద్దమనస్సుతో = భయపడవద్దని చెప్పి, వాయవ్యాస్రాన్ని ప్రయోగించాడు. ఆ వాయవ్యాస్ర్రం అప్పటికప్పుడు పుట్టిన 
గాలిదెబ్బచే అంతులేని ఆ మేఘాలగుంపులను వెంటనే చెదరగొట్టింది. 


978 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఇక్కడ అర్జునుడు విజయుడనటంలో మున్ముందు అతడు సాధించబోయే విజయంకూడా ధ్వనింపచేయబడింది. 


వ. అంత. 278 
తాత్సర్యం: అప్పుడు. 
సీ. బలవైరి కృష్ణుపై( ai గడునల్లి | పంచిన గలయంగం బన్ని కడగి 
సురగరుడోరగాసురసిద్దగంధర్వు 1 లార్డుచు( దా(కి యుగ్రాహవంబు 
సేసిన నమరులC SUOG బార్లుండు | SOROT దనదివ్యబాణశక్తి(; 
[6] per) 
జక్రధరుండును జక్రులంబున | గరుడోరగాసురఖచరవరులC 


ఆ. దత్‌క్షూంబ విగతదర్పుల జేసి; న । య్యిద్దటికు సురాసురేశు లెల్ల 
భీతు లగుట చూచి పెద్దయు DUS | హృదయు( డయ్యె సురగణేశ్వరుండు. 279 


ప్రతిపదార్థం: బలవైరి= దేవేంద్రుడు; కృష్ణు పైన్‌= కృష్ణుని మీద; పార్టు, పైన్‌= అర్జునుని మీద; మిక్కిలి, అలిగి= చాలా 
కోపించి; పంచినన్‌= ఆజ్ఞాపించగా; సుర, గరుడ+ఉరగ+అసుర, సిద్ద, గంధర్వులు= సురాసురులు గరుడోరగులు సిద్దగంధర్వులు; 
కలయంగన్‌= కలిసి; పన్ని= యుద్దం చేయటానికి వ్యూహం తీర్చి; కడ(గి= పూని; ఆర్చుచున్‌= అరుస్తూ; తా(కి= ఎదుర్కొని; 
ఉ(గ్ర+ఆహవంబు= భయంకరమైన యుద్దం; చేసినన్‌= చేయగా; పార్టుండు= అర్షునుడు; తన, దివ్య, బాణ, శక్తిన్‌= 
తనయొక్క దివ్యమైన బాణాల శక్తిచేత; అమరులన్‌= దేవతలను; చెచ్చెరన్‌+చెరన్‌= తత్‌క్షణమే; భంజించెన్‌= ఓడించాడు; 
WE, ధరుండును= శ్రీకృష్ణుడు కూడా; చక్ర, బలంబునన్‌= చ(కాయుధంయొక్క బలంచేత; గరుడ+ఉరగ+అసుర, ఖచర, 
వరులన్‌= WOS గరుడులను, నాగులను, అసురులను, ఆకాశసంచారులను; విగత, దర్చ్పులన్‌= కోల్ళోయిన గర్వం 
కలవాళ్ళనుగా; చేసెన్‌; ఆ+ఇద్దణకున్‌= ఆ కృష్ణార్ణునులకు; సుర+అసుర+ఈశులు+ఎల్లన్‌= దేవదైత్యనాయకు లంతా; 
భీతులు+అగుట= భయం పొందినవాళ్ళు కావటం; చూచి; సుర, గణ+ఈశృరుండు= దేవతా సమూహాల (ప్రభువు- దేవేంద్రుడు; 
పెద్దయున్‌= మిక్కిలి; విస్మిత హృదయు(డు= ఆశ్చర్యం పొందిన మనస్సు కలవాడు; అయ్యెన్‌. 


తాత్సర్యం: దేవేంద్రుడు కృష్ణార్ణునులపై మిక్కిలి కోపించి ఆజ్ఞాపించగా - సురలు, గరుడులు, నాగులు, అసురులు, 
సిద్దులు, గంధర్వులు ఏకమై వ్యూహం తీర్చి, పూనికతో అరుస్తూ ఎదుర్కొని భయంకర యుద్దం చేశారు. అర్జునుడు 
తనదివ్యబాణాల శక్తిచేత దేవతలను తత్‌క్షణమే ఓడించాడు. శ్రీకృష్ణుడుకూడా తన చ[క్రబలంతో గరుడులకు, 
నాగులకు, అసురులకు, ఆకాశ సంచారులకు గర్వభంగం కావంచాడు. ఆ కృష్ణార్ణునులకు దేవదైత్యనాయకులంతా 
భయపడటం చూచి, దేవేంద్రుడు ఆశ్చర్యపడ్డాడు. 


వ. మణియును వారల బల పరాక్రనుంబు లెటుంగ వే(డి శక్రుండు శిలావర్షంబు( గురియించిన. 280 


ప్రతిపదార్థం: మటియును= అంతేగాక; వారల= కృష్ణార్ణునులయొక్క; బల, పరా(క్రమంబులు; ఎజుంగన్‌+వే(డి= తెలిసికొనా 
అనుకొని; శృక్రుండు= దేవేంద్రుడు; శిలా, వర్షంబున్‌= రాళ్ళవానను; కురియించినన్‌= కురిపించగా. 


తాత్సర్యం: అంతేకాక కృష్ణార్ణునుల బలపరా(క్రమాలను తెలిసికొనగోరి ఇం(ద్రుడు రాళ్ళవాన కురిపించగా, 


ఆదిపర్వము - అష్టనూశ్వాసము 979 


క. నిశితశరవర్షమున ను | గ్రశిలావర్షమ్ము( జిత్రగతి నస్ర్రకలా 
కుశలు(డు నరు డశ్రమమున( 1 బ్రశాంతి( బొందించె నమరపతి వెర(గందన్‌. 281 


ప్రతిపదార్థం: అస్త్ర, కలా, కుశలు(డు= బాణప్రయోగకళలో నేర్పరి అయినవాడు; నరు(డు= అర్జునుడు; నిశిత, శర, 
వర్షమునన్‌= వాడి అయిన బాణ వర్షంచేత; చిత్ర, గతిన్‌= ఆశ్చర్యకరమైన విధంగా; ఉగ్ర, శిలా, వర్షమునన్‌= భయంకరమైన 
రాళ్ళవాన; అమర, పతి= దేవేంద్రుడు; వెర(గు+అందన్‌= ఆశ్చర్యంపొందగా; అ(శ్రమమునన్‌= (శ్రమలేకుండా - సులువుగా; 
ప్రశాంతిన్‌+పొందించెన్‌= అణగిపోయేటట్లు చేశాడు. 


తాత్సర్యం: బాణ (ప్రయోగకళలో నిపుణుడైన అర్జునుడు, వాడి అయిన తన బాణాల వర్షంతో ఆశ్చర్యకరంగా, 
భయంకరమైన ఆ రాళ్ళవానను దేవేం(ద్రుడుకూడా ఆశ్చర్యపడేటట్టు అవలీలగా అణగించాడు. 


క, కొడుకుభుజవిక్రమమునకు( | గడుసంతసపడియు( దృప్తిగానక చల మే 
ర్పడ(గ హుతాశను io 1 MO మహారౌద్రభంగిః గౌశికు(డు వడిన్‌, 282 


ప్రతిపదార్థం: కౌశికుడు = దేవేంద్రుడు; కొడుకు= కుమారుడైన అర్జునుని; భుజపరా(క్రమానికి= బాహుబలానికి; కడున్‌= 
మిక్కిలి; సంతసపడియున్‌= సంతోషంపొందికూడా; తృప్తి, కానక= తృప్తిలేక; చలము= కోపం; ఏర్పడన్‌+కన్‌= బయలుపడేటట్టు; 
హుతాశనున్‌-హుత+అశనున్‌= అగ్నిహో(తుడిని; ఆర్బన్‌= అణచటానికి; SAS పూనుకొని; మహా, రౌద్ర, భంగిన్‌= మిక్కిలి 
భయంకరమైన విధంగా; వడిన్‌= వేగమే. 


తాత్సర్యం: దేవేం(ద్రుడు తన కుమారుడైన అర్జునుని బలపరా(క్రమం చూచి, మిక్కిలి సంతోషించి, తృప్తిపొాందక 
కోపంతో అగ్నిహో(త్రుడిని ఆర్సివేయటానికి పూనుకొని మహాభయంకరంగా వేగమే. 


చ. అరుదుగ దివ్యరత్ననివహంబులC జేసి వెలుంగుచున్న మం 
దర శిఖరంబు నెత్తికొని తద్దహనార్డు లడంగునట్లుగాC 
దెరల(గ BOWO దపనతేజు(డు పాండుసుతుండు దానిజ 
రరితము సేసె వజ్రమయశాతశిలీముఖచండధారలన్‌. 283 


జ 
ప్రతిపదార్థం: అరుదుగన్‌= ఆశ్చర్యం కలిగించేటట్లు; దివ్య, రత్న, నివహంబులన్‌+చేసి= (శ్రేష్టాలైన రత్న సమూహాలతో; 
® ep | a 

వెలుంగుచున్‌+ఉన్న= వెలుగుతూఉండే; మందర, శిఖరంబున్‌= మందరపర్వతంయొక్క శిఖరాన్ని; ఎత్తికొని; తత్‌+దహన+ 
అర్చులు= ఆ అగ్నిహోత్రునిమంటలు; అడంగు, అట్లుగాన్‌= అణగిపోయేటట్టుగా; తెరలన్‌+కన్‌= కలతనొందేటట్లుగా; వైచినన్‌= 
వేయగా; తపన, తేజా(డు= సూర్యునివంటి కాంతి కలవాడు; పాండు, సుతుండు= పాండురాజు కుమారుడు - అర్డునుడు; 
దానిన్‌= ఆ మందరపర్వతశిఖరాన్ని; వ(జ్రమయశాత, శిలీముఖ, చండ, ధారలన్‌= వ[జ్రాయుధంవలె వాడి అయిన బాణాల 
భయంకర వర్గాలచేత; జర్దరితము= శిథిలం; చేసెన్‌. 


తాత్సర్యం: ఆశ్చర్యకరంగా దివ్యరత్న సమూహాలతో వెలుగుతున్న మందరపర్వతశిఖరాన్ని ఎత్తి దేవేంద్రుడు 
అగ్నిహోత్రునిమంటలు అణగేటట్లు వేయగా, సూర్యునివంటి కాంతిమంతుడైన అర్జునుడు వ(జ్రాయుధంవలె వాడి 
అయిన బాణవర్గాలతో దాన్ని ముక్కలు చేశాడు. 


980 శ్రీమదాంధ్ర మహాభారతము 


క, ధరణీధరుచక్రమునకు(। బురుహూతతనూజుబాణముల కనిలో నె 

వ్వరు మార్మ్కొ ననోపరు సుర । గరుడోరగ సిద్దసాధ్యగణములలోనన్‌. 284 
ప్రతిపదార్థం: ధరణీధరు, చ[క్రమునకున్‌= భూమిని ధరించినవాడైన శ్రీకృష్ణుని చ(క్రాయుధానికి; పురుహూత, తనూజ, 
బాణములకున్‌= దేవేంద్రుని కుమారుడైన అర్జునునియొక్క బాణాలకు; అనిలోన్‌= యుద్దంలో; సుర, గరుడ+ఉరగ, సిద్ద, 
సాధ్య, గణములలోనన్‌= దేవతలయొక్క, గరుడులయొక్క, నాగులయొక్క, సిద్దులయొక్క, సాధ్యులయొక్క సమూహాలలో; 
ఎవ్వరున్‌= ఎవరుకూడా; మార్కొనన్‌+ఓపరు= ఎదుర్కోలేరు. 
తాత్సర్యం: శ్రీకృష్ణునిచక్రాయుధాన్ని, అర్జునునిబాణాలను, యుద్దంలో దేవ గరుడ నాగ సిద్ద సాధ్యుల సమూహాలలో 
ఎవ్వరుకూడా ఎదుర్కొనలేరు. 


విశేషం: ధరణీధరుడు - భూమిని ధరించిన - శ్రీమహావిష్ణువు - ఇక్కడ అతని అవతారమైన శ్రీకృష్ణుడు. పురుహూతు 
డనగా- యజ్ఞాలలో ప్రచురమైన పిలుపుకలవాడు; పురువను రక్కసుడిని చంపినవాడు - దేవేంద్రుడు. 


వ. అంత నొక్మయశరీరవాణి పాకశాసనున కి ట్లనియె. 285 
ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; ఒక్క; అశరీరవాణి= ఆకాశవాణి; పాకశాసనునకున్‌= దేవేం[ద్రునితో; ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: అప్పుడు ఒక ఆకాశవాణి ఇంద్రునితో ఇట్లా అన్నది. 

విశేషం: పాకశాసనుడు - వృత్రాసురుని సోదరుడైన పాకాసురుడిని చంపినవాడు - దేవేంద్రుడు. 

క, పరమమును లయిన తొళ్లిటి 1 నరనారాయణులు కృష్ణనామంబుల ను 


ర్వర నుదయించిరి; నీ క | య్యిరువుర పేర్మియును వింతయే దివిజేంద్రా! 286 
ప్రతిపదార్థం: దివిజ+ఇం(ద్రా!= దేవేంద్రా; పరమ, మునులు; అయిన= శ్రేష్ట మునీశ్యరులైన; నర, నారాయణులు; కృష్ణ, 
నామంబులన్‌= కృష్ణులు అనే NS; ఉర్వరన్‌= భూమియందు (పై); ఉదయించిరి= పుట్టారు; నీకున్‌= నీకు; ఆ+ఇరువుర= 
ఆ ఇద్దరియొక్క; పేర్మియును= గొప్పతనం; వింతయే= ఆశ్చర్యకరమా? 
తాత్సర్యం: దేవేంద్రా! పరమమునులైన నరనారాయణులు కృష్ణులనే ఏర భూమిమీద పుట్టారు. ఆ ఇద్దరి గొప్పతనం 
నికు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదా? 
విశేషం: శ్రీకృష్ణునికే గాక అర్షునునికి కూడా కృష్ణుడు అనే పేరు ఉన్నది. శో అర్షునః ఫల్గుణః పార్థః, కిరీటీ శ్యేతవాహనః 
| బీభత్సో విజయః, కృష్ణ సృవ్యసాచీ, ధనంజయః ॥ అని అర్జునుని పేర్లు 


చ. అలఘులు కృష్ణపార్థులు మహాత్ములు యాదవకౌరవాన్వయం 
బులు వెలు(గించుచున్న నృపపూజ్యలు; వీరల నీకు Sa 
నలవియె? వీరు దొల్లియు సురాసుర యుద్ధమునా(డు దైత్యులన్‌ 
వెలయ?గ నోర్షియున్న రణవీరులు గావుట ము న్నెబుంగవే? 287 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 981 


ప్రతిపదార్థం: కృష్ణ పార్గులు= కృష్ణార్ణునులు; అలఘులు= తక్కువ కాని వాళ్ళు - అంటే గొప్పవాళ్ళు; మహా+ఆత్ములు 
= మహనీయులు; యాదవ, కౌరవ+అన్వయంబులు= యాదవ కౌరవవంశాలు; వెలుగించుచున్‌+ఉన్న= వెలిగించే; నృప, 
పూజ్యాలు= పూజించదగిన రాజులు; వీరలన్‌= వీళ్లను; నీకున్‌; ఓర్వగాన్‌= ఓడించడానికి; అలవియె= సాధ్యమా?; వీరు= వీళ్ళు, 
తొల్లియున్‌= పూర్వంకూడా; సుర+అసుర, యుద్దము, నా(డు= దేవ దానవ యుద్ద సమయంలో; దైత్యులన్‌= రాక్షసులను; 
వెలయన్‌+కన్‌= గొప్పగా; ఓర్భి, ఉన్న= ఓడించిఉన్న; రణ, వీరులు= యుద్దవీరులు, కావుట= కావటం; మున్ను= ఇదివరకు; 
ఎణుంగవే= తెలిసికొనలేదా! 


తాత్సర్యం: కృష్ణార్ణునులు గొప్పవాళ్ళు, మహాత్ములు. యాదవ కౌరవ వంశాలను వెలిగించే పూజ్య (ప్రభువులు. 
వీళ్ళను ఓడించడం నీకు సాధ్యమా. పూర్వం దేవదానవయుద్దంలో రాక్షసులను వీళ్ళు ఓడించడం ఇదివరకు నీకు 
తెలియదా? 


వ. నీయిష్టసఖుం డయిన తక్షకుం డిం దుండక ముందరన కురుక్షేత్రంబున కరిగి ఖాండవప్రకయంబునకు( Ba; 
ఖాండవం బగ్నిచేత దగ్ధం బగు నని తొల్లి బ్రహ్మవచనంబు గలుగుటం జేసి యిది హుతాశనున కశనం బయ్యె; నింక 
దీనికి వగవం బనిలే; దనిన దాని విని సురపతి సురగణంబులతో మరలిన. 288 


ప్రతిపదార్థం: నీ ఇష్ట, సఖుండు+అయిన= నీకు మిక్కిలి ఇష్టమైన స్నేహితుడైన; తక్షకుండు; ఇందున్‌= ఇక్కడ; ఉండక= 
వసింపక; ముందరన= ముందుగానే; కురుక్షేత్రంబునకున్‌= కురుక్షేత్రానికి; అరిగి= వెళ్ళి; ఖాండవ, (ప్రళయంబునకున్‌= 
ఖాండవవనంలోని (ప్రమాదానికి; తప్పెన్‌= దూరమయినాడు; ఖాండవంబు; అగ్నిచేతన్‌= అగ్నిచే; దగంబు+అగున్‌= కాలిపోతుంది; 
అని= అని; తొల్లి= పూర్వం; (బ్రహ్మ, వచనంబు= (బహ్మదేవునిమాట; కలుగుటన్‌+చేసి= ఉండటంచేత; ఇది, హుతాశనునకున్‌= 
అగ్నిహోత్రుడికి; అశనంబు= ఆహారం; అయ్యెన్‌= అయింది; ఇంకన్‌= ఇంక; దీనికి= దీనికై; వగవన్‌= చింతింప; పనిలేదు; 
అనినన్‌= అని అనగా; దానిన్‌= ఆ మాటను విని; సుర, పతి= దేవతలరాజు - దేవేం(ద్రుడు; సుర, గణంబులతోన్‌= దేవతా 
సమూహాలతో; మరలినన్‌= తిరిగి వెళ్ళగా. 


తాత్సర్యం: 'నీ ప్రియమి(త్రుడైన తక్షకుడు ఇక్కడ లేడు. ముందుగానే కురుక్షేత్రానికి వెళ్ళి, ఈ ఖాండవ 
దహనంవలన కలిగే ప్రమాదాన్ని తప్పించుకొన్నాడు. అగ్నిచే ఖాండవం కాలిపోతుందని పూర్వమే (బ్రహ్మ చెప్పాడు. 
అందుచేత ఇది అగ్నిహోత్రునికి ఆహారమైనది. ఇక దీనికి దుఃఖింపనక్కరలేదు' అని చెప్పగా విని దేవేంద్రుడు 
దేవతాసమూహాలతో తిరిగి వెళ్ళగా. 


క, బలయుతులు మనుజసింహులు । నలి( గృష్టార్డునులు సింహనాదముల DAD 

త్తలమును దిక్కులు బధిరం । బులుగా( జేసిరి త్రిలోకములు భయ WOHE. 289 
ప్రతిపదార్థం: బల, యుతులు= బలంతో కూడినవాళ్ళు; మనుజ, సింహులు= మానవశ్రేష్టులు; కృష్ణ అర్జునులు= 
కృష్ణుడు, అర్జునుడు; నలిన్‌= అతిశయంగా; సింహనాదములన్‌= సింహనాదాలచేత; వియత్‌+తలమును= ఆకాశంయొక్క 
క్రిందిభాగం; దిక్కులు= అన్ని దిక్కులు; బధిరంబులు+కాన్‌= చెవిటివి అయ్యేటట్టుగా; త్రిలోకములు= మూడులోకాలు; 
భయము+అందన్‌= భయపడగా; చేసిరి= చేశారు; 
తాత్సర్యం: బలవంతులు, మానవశ్రేష్టులు అయిన కృష్ణార్ణునులు ముల్లోకాలు భయపడేటట్టుగా-ఆకాశం, దిక్కులు 
చెవిటివయ్యేటట్టుగా పెద్ద సింహనాదాలు చేశారు. 


982 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అట్టియవసరంబున నముచి యను దనుజుననుజుండు మయుం డనువా(డు ఖాండవంబు వెలువడనేరక 
తక్షకుగ్భృహంబున( బరిభ్రమించుచున్నంత ద న్నగ్ని చుట్టుముట్టిన నచ్యుతుండును జంప వచ్చిన నతిభీతుం డై 
యర్జునుమటువు సాొచ్చిన. 290 


ప్రతిపదార్థం: అట్టి, అవసరంబునన్‌= అటువంటి సమయంలో; నముచి, అను= నముచి అనే పేరుగల; దనుజు; 
అనుజుండు= రాక్షసుడిని అనుసరించి పుట్టినవాడు; మయుండు= మయుడు; అనువా(డు; ఖాండవంబు, వెలువడన్‌, నేరక= 
ఖాండవవనంనుండి బయటకి రాలేక; తక్షకు, గృహంబునన్‌; పరిభ్రమించుచున్‌= అంతటా తిరుగుతూ; ఉన్న+అంతన్‌= 
ఉండగా; తన్నున్‌= తనను; అగ్ని= అగ్ని; చుట్టుముట్టినన్‌= చుట్టుముట్టగా; అచ్యుతుండును= శ్రీకృష్ణుడుకూడా; చంపవచ్చినన్‌= 
చంపుటకైరాగా; అతి, భీతుండు+ఐ= మిక్కిలిభయపడినవాడై; అర్జును, మణువు= అర్ష్జునునిచాటు; చొచ్చినన్‌= (ప్రవేశింపగా. 


తాత్సర్యం: అట్లాంటి సమయంలో నముచి అనే రాక్షసునితమ్ముడు, మయుడు అనేవాడు ఖాండవవనంనుండి 


బయటపడలేక తక్షకుని ఇంట్లో దిక్కుతోచక తిరుగుతూ, తనను అగ్ని చుట్టుముట్టగా, శ్రీకృష్ణుడు చంపటానికి 
Ga ౧ (2) e (ac) 
రాగా, మిక్కిలి భయపడి అర్ష్జునునిచాటు చొచ్చాడు. 


వ. శరణాగతరక్షణత | త్పరు(డు ధనంజయుడు మయునివ్రాణము గాచం; 
గరుణను శరణాగతులగు | పురుషుల రక్షించునంత పుణ్యము గలదే. 291 


ప్రతిపదార్థం: శరణ+ఆగత, రక్షణ, తత్‌+పరు(డు= శరణుకోరివచ్చినవాళ్ళను రక్షించటంలో మనస్సు కలవాడు; 
ధనంజయు(డు= అర్జునుడు; మయుని= మయుని; ప్రాణము= ప్రాణాన్ని; కాచెన్‌= కాపాడాడు; కరుణను= దయతో; 
శరణ+ఆగతులు+అగు= శరణుకోరి వచ్చిన వాళ్ళయిన; పురుషులన్‌= పురుషులను; రక్షించు, అంత= రక్షించేంతటి; 
పుణ్యము, కలదే= వేరే ఉన్నదా? (లేదని భావం). 


తాత్సర్యం: శరణుకోరివచ్చినవాళ్ళను రక్షించటంలో మనస్సు కల అర్జునుడు మయుని ప్రాణాలు కాపాడాడు. 
శరణుకోరినవాళ్ళను దయతో రక్షించటంవంటిపుణ్యం ఇంకొకటి కలదా! (లేదని భావం) 


విశేషం: అలంకారం - అర్జాంతరన్యాసం. నానారుచిరార్హసూక్తినిధి అయిన నన్నయ కవితలో శరణాగతరక్షణ మహాపుణ్యకార్య' 
మని (ప్రవచించిన ఈ సూక్తి ఒక మేలిమిరత్నం. 
తే. మయుడు నశ్వసేనుండును మందపాల | సుతులు నలువురు శార్‌జ్ఞకు లతులదావ 

దాహభీతి కయ్యార్వురు( దప్పి రన్య । జీవులెల్ల నం దపగతజీవు BO. 292 
ప్రతిపదార్థం: మయుడున్‌, అశ్వసేనుండును; మందపాల, సుతులు= మందపాలునియొక్క కుమారులు; శార్‌జ్ఞకులు= 
శార్‌జ్లకులు, నలువురు= నలుగురు; ఆ+ఆర్వురు= ఆ ఆరుగురు; అతుల, దావ, భీతికిన్‌= సాటిలేని కార్చిచ్చువలన కలిగే 
భయానికి; తప్పిరి= తప్పించుకొన్నారు; అన్య, బీవులు+ఎల్లన్‌= తక్కిన ప్రాణులన్నీ; అందున్‌= ఆ అగ్నిలో; అపగత, జీవులు+ఐరి= 
ప్రాణాలు కోల్ఫోయారు. 
తాత్సర్యం: మయుడు, అశ్య్వసేనుడు, మందపాలుని కుమారులు TOK లనేవాళ్ళు నలుగురు - మొత్తం 
ఆరుమంది ఆ దావాగ్నినుండి తప్పించుకొన్నారు. తక్కిన ప్రాణులన్నీ ఆ దావాగ్నిలో మరణించాయి. 


ఆదిపర్వము - అష్టనూశ్వాసము 983 
మందసాలోఖ్యానము (సం. 1-220-1) 
వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 293 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; _విని= ఆలకించి; జనమేజయుండు; వైశంపాయనునకున్‌; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని చెప్పగా విని జనమేజయుండు వైశంపాయనునితో ఇట్లా అన్నాడు. 


క. మయభుజగమోక్షణము ని 1 ర్థయముగ నెటి(గితి, నెబుంగ నా కర్థిత్వం 

బయినది నలుగురు శార్‌జ్ఞకు 1 లయు మోక్షణ మెట్లు నిర్మలజ్ఞాననిధీ! 294 
ప్రతిపదార్థం: నిర్మల, జ్ఞాన, నిధీ= అచ్చపు జ్ఞానానికి స్థానమైనవాడా! ఓ వైశంపాయనమహార్తీ!, మయ, భుజగ, మోక్షణము= 
మయునియొక్క, పామైన అశ్వసేనునియొక్క విముక్తి - అంటే మయుడు, అశ్య్షసేనుడు ఆ దావాగ్నినుండి తప్పించుకొని 
బయటపడిన విధం; నిర్లయముగన్‌= నిశ్చయంగా అంటే పూర్తిగా; DAB తెలిసికొన్నాను; నలుగురు; శార్‌జ్ఞకులయు, 


మోక్షణము= నలుగురు శార్‌జ్ఞకులు తప్పించుకోవటం; ఎట్ల్టు= ఏ విధంగా జరిగిందో; నాకున్‌= నాకు ; ఎణుంగన్‌= 
తెలిసికోవటానికి; అర్థిత్యంబు+అయినది= కోరిక కలిగింది. 


తాత్సర్యం: నిర్మల జ్ఞానానికి నిధివంటి ఓ వైశంపాయనమహార్షీ! మయుడు, అశ్వసేనుడు ™ దావాగ్నినుండి 
తప్పించుకొన్నవిధం పూర్తిగా తెలుసుకొన్నాను. మందపాలుడి కుమారులైన నలుగురు శార్‌జ్ఞకు లెట్లా తప్పించుకొన్నారో 
తెలిసికొనాలనే కోరిక కలిగింది. 


వ. అని యడిగిన జనమేజయునకు వైశంపాయనుం డి ట్లనియె. 295 


ప్రతిపదార్థం: అని, అడిగినన్‌= అని అడుగగా; జనమేజయునకున్‌= జనమేజయమహారాజుకు; వైశంపాయనుండు= 
వైశంపాయనమహార్షి; ఇట్టు= ఈవిధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని అడుగగా వైశంపాయనుడు జనమేజయునితో ఈ విధంగా అన్నాడు. 


క జనపాల! మందపాలుం | డనుమునిముఖ్యుండు దొల్లి యత్యుగ్రతపం 

బొనరించె బ్రహ్మచర్యం 1 బున దివ్యసహస్రవర్షములు SAWEG. 296 
ప్రతిపదార్థం: జనపాల= జనులను పాలించేవాడా! ఓ జనమేజయమపహారాజా!; తొల్లి= పూర్వం; మందపాలుండు; అను; 
ముని, ముఖ్యుండు= ప్రసిద్దుడైన ముని; (బహ్మచర్యంబునన్‌= (బ్రహ్మచర్య(వ్రతాన్ని అవలంబిస్తూ; దివ్య, సహసస్ర, వర్షములు= 
వెయ్యి దేవతాసంవత్సరాలు; నైష్టికుడు+ఐ= నిష్థకలవాడై - అంటే స్థిరమైన బుద్ది కలవాడై; SOTEN, తపంబున్‌= మిక్కిలి 
భయంకరమైన తపస్సును; ఒనరించెన్‌= చేశాడు. 


తాత్సర్యం: ఓ జనమేజయ మహారాజా! పూర్వం మందపాలుడనే మహాముని (బహ్మచర్య(వ్రతాన్ని అవలంబించి 
వెయ్యిదేవతాసంవత్సరాలు నిష్టతో భయంకరమైనతపస్సు చేశాడు. 


984 శ్రీమదాంధ్ర మహాభారతము 


క అమ్ముని యోగాభ్యాసవ । శమ్మున దేహంబు విడిచి చని పుణ్యు లలో 

కమ్ములు సొర గానక వడి(। ద్రిమ్మరి దేవతల గాంచి ధృతి ని ట్లనియెన్‌. 297 
ప్రతిపదార్థం: ఆ+ముని= ఆ మందపాలమహాముని; యోగ+అభ్యాస, వశమ్మునన్‌= యోగాభ్యాసంచేత; దేహంబు= శరీరం; 
విడిచి= వదలి; చని= వెల్లి; పుణ్యుల, లోకమ్ములు= పుణ్యం చేసికొన్నవాళ్ళు ఉండే లోకాలు - దివ్యలోకాలు; చొరన్‌+కానక= 
ప్రవేశించలేక; వడిన్‌= వేగమే; త్రిమ్మరి= వెనుదిరిగి; దేవతలన్‌= దేవతలను; కాంచి= చూచి; ధృతిన్‌= ధైర్యంతో; ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: ఆ మందపాలమహాముని యోగాభ్యాసంచేత శరీరం విడిచి, పుణ్యలోకాలను (ప్రవేశించలేక, వెంటనే 
వెనుదిరిగి దేవతలతో ధైర్యంగా ఇట్లా అన్నాడు. 


వ. 'నాకు( బుణ్యలోకంబులు లేకుండ నే నేమి దుషృతంబు సేసితి” ననిన నమ్మునీంద్రునకు దేవత లి ట్లనిరి. 298 


ప్రతిపదార్థం: నాకున్‌; పుణ్య, లోకంబులు; లేకుండన్‌= లేకుండుటకు; ఏను= నేను; ఏమి; దుష్కృతంబు చేసితిన్‌= పాపం 
చేసితిని; అనినన్‌= అని అనగా; ఆ+ముని+ఇం(ద్రునకున్‌= ఆ మునీశ్యరునికి; దేవతలు, ఇట్టు+అనిరి. 


తాత్సర్యం: 'నాకు పుణ్యలోకాలు లేకుండా పోవటానికి నే నేమి పాపం చేశాను? అని అనగా ఆ మునిశశ్రేష్టునితో 
దేవతలు ఇట్లా అన్నారు. 


క. ఎంతతపం బొనరించియు | సంతానము లేనివారు సద్గతి బొందం 
గాంతురె? నీతప మేటికి | సంతానమువడయు మరిగి సన్మునినాథా! 299 
ప్రతిపదార్థం: సత్‌+ముని, నాథా!= పూజింపదగిన మునిశ్రేష్టా!; ఎంత= ఎంతగా; తపంబు= తపస్సు; ఒనరించియు= చేసినా; 


సంతానము; లేని; వారు; సత్‌+గతిన్‌= మోక్షాన్ని; పొందన్‌+కాంతురె= పొందగలరా?; నీ, తపము= నీ తపస్సు; ఏటికి= 
ఎందుకు; అరిగి= వెళ్ళి; సంతానము= సంతానాన్ని; పడయుము= పొందుము. 


తాత్సర్యం: పూజింప తగిన ఓ మునీశ్యరా! ఎంత తపస్సు చేసినా సంతానం లేనివాళ్ళు మోక్షాన్ని పొందకలరా? 
D తపస్పెందుకు? వెళ్ళి సంతానం పొందుము. 


వ. అనిన విని మందపాలుండు మర్త ,లోకంబునకు( దిరిగివచ్చి 'నాకుం జెచ్చెరం బెక్కండ్రుపుత్తుల నెవ్విధంబునం 
బడయనగునో' యని చింతించి, పకులయందు వేగంబ యపత్యంబు పెద్ద యగుటం జూచి, తానును శార్జుకుండై, 
జరిత యను లావుక పెంటియందు రమియించి, దానివలన జరితారి సారిస్ఫక్కస్తంబమిత్ర ద్రోణు లనువారల 
నలువురం గొడుకుల( బరమబ్రహ్మవిదులం బడసి, వారల ఖాండవవనంబునం బెట్టి, తనపూర్వభార్యయైన 
లపితయుం దానును విహరించుచు నొక్కనా(డు ఖాండవదహనోద్యతుండై వచ్చుచున్న యగ్నిభట్టారకుం గని, 


యగ్నిసూక్తంబుల స్తుతియించి యి ట్లనియె. 300 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; విని, మందపాలుండు, మర్త్య, లోకంబునకున్‌= మానవలోకానికి; తిరిగివచ్చి, నాకున్‌, 
చెరన్‌+చెరన్‌= వేగమే; పెక్కం(డ్రు= పలువురు; పు(త్రులన్‌= కుమారులను; ఏ, విధంబునన్‌; పడయన్‌= పొందటానికి; అగునో= 
సాధ్యపడునో; అని= అంటూ; చింతించి = ఆలోచించి; పక్షుల, అందు= పక్షులలో, వేగంబు+అ= త్వరగా, అపత్యంబు= 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 985 


సంతానం; పెద్ద, అగుటన్‌= ఎక్కువకావటాన్ని; చూచి= (గ్రహించి; తానును; శార్‌జ్ఞకుండు+ఐ= శార్‌జ్ఞకపక్షి (లావుకపక్షి) 
రూపం OYE; జరిత, అను; లావుక, పెంటియందున్‌= ఆడు లావుక పక్షియందు; రమియించి= సంభోగించి; 
దానివలనన్‌= జరితారి, సారిసృక్క, స్తంబమి(త్ర, (ద్రోణులు; అనువారలన్‌= అనే వాళ్ళను, నలువురన్‌= నలుగురిని; కొడుకులన్‌= 
కొడుకులను; పరమ, (బ్రహ్మ, విదులన్‌= గొప్ప (బ్రహ్మజ్ఞానం కలవాళ్ళను; పడసి= పొంది; వారలన్‌= వాళ్ళను; ఖాండవంబునన్‌= 
ఖాండవవనంలో; పెట్టి= ఉంచి; తన, పూర్త, భార్య+ఐన= తన మొదటి భార్య అయిన; లపితయున్‌= లపితయూ, తానును= 
తానూ; విహరించుచున్‌= విహరించుచు; ఒక్కనా(డు; ఖాండవ, దహన+ఉద్యతుండు+ఐ= ఖాండవవనాన్ని కాల్చటానికి 
పూనుకొన్నవాడై; వచ్చుచున్‌+ఉన్న= వస్తూ ఉండే; అగ్నిభట్టారకున్‌= అగ్నిహోత్రుడిని; కని=చూచి; అగ్ని, సూక్తంబులన్‌= అగ్నిని 
స్తుతించే వేదమం(త్రాలతో; స్తుతియించి= స్తోత్రంచేసి-కొనియాడి; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: దేవతలు ఆ విధంగా చెప్పగా విని, మందపాలుడు మానవలోకానికి తిరిగివచ్చాడు. త్వరగా తాను 
పుత్రులను పొందటం ఏ విధంగా సాధ్యమౌతుందో నంటూ ఆలోచించాడు. పక్షులలో సంతానం చాలా ఎక్కువ 
కావటం చూచి, మగలావుకపక్షిరూపం తాల్ఫాడు. ఆడులావుకపక్షి అయిన జరితతో సంభోగించాడు. జరితారి, 
సారిస్ఫక్క, స్తంబమి(త్ర, |ద్రోణు లనే నలుగురు కొడుకులను - గొప్ప బ్రహ్మజ్ఞానంకలవాళ్ళను కన్నాడు. వాళ్ళను 
ఖాండవవనంలో ఉంచి తాను మొదటి భార్య అయిన లపితతో కలిసి విహరిస్తూ ఒక రోజు ఖాండవవనాన్ని కాల్చే 
ప్రయత్నంతో వస్తున్న అగ్నిహోత్రుడిని చూచి, అగ్నిసూక్తాలతో ఆయనను స్తోత్రం చేసి ఇట్లా అన్నాడు. 


విశేషం: కథాప్రసన్నతను దృష్టిలో ఉంచుకొని నన్నయ ఇక్కడ మూలంలోని అగ్నిస్తోత్రాత్మకాలైన శ్లోకాలను అనువదించక 
వదిలాడు. 


క నీ వఖీల ధర్మమూర్తివి; | నావీర్యప్రభవు లయిన నలువురుసుతులన్‌ 

లావుకల( గరుణ( గావుము | పావక! భువనోపకారపర్యాప్తమతీ! 301 
ప్రతిపదార్థం: భువన+ఉపకార= లోకానికి ఉపకారం చేయటంలో; పర్యాప్తమతీ!= శక్తిమంతమైన మనస్సుకలవాడా!; పావక!= 
ఓ అగ్నిహో'్రా!; నీవు, అఖిల, ధర్మ మూర్తివి= సర్వధర్మస్వరూపుడవు; నా, వీర్య, (ప్రభవులు+అయిన= నా వీర్యం నుండి పుట్టిన 


వాళ్ళయిన; నలువురు, సుతులన్‌= నలుగురు కుమారులను; లావుకలన్‌= లావుక పిట్టలను; కరుణన్‌= దయతో; కావుము= 
కాపాడుము. 


తాత్సర్యం: లోకానికి ఉపకారం చేయటంలో శక్తిమంతమైన మనస్సు గలవాడా! ఓ అగ్నిహో(త్రా! నీవు పరిపూర్ణ 
ధర్మమూర్తివి. నా వీర్యంనుండి పుట్టిన నలుగురు కుమారులు లావుకపిట్టలను దయతో రక్షింపుము. 


వ. అనిన నమ్మందపాలుప్రార్థనంజేసి యానలువురు శార్‌జ్ఞకులను నగ్నిదేవుండు రక్షించువా( డయ్యె; నంత నిట 
302 
ప్రతిపదార్హం: అనినన్‌= అని అనగా; ఆ+మందపాలు= ఆ మందపాలునియొక్క; ES, చేసి= (ప్రార్హనవల్ల; ఆ 
la D D ౧ 


నలువురు శార్‌జ్ఞకులను= నలుగురు కుమారులైన శార్‌జ్ఞకుల్ని; అగ్నిదేవుండు= అగ్నిదేవుడు; రక్షించువా(డు= కాపాడగల్లినవాడు; 
అయ్యెన్‌= అయ్యాడు; అంతన్‌= అంతలో. 


986 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అనగా, ఆ మందపాలుని ప్రార్థనవలన ఆ నలుగురు TOKOH అగ్నిదేవుడు రక్షించాడు. ఇక 
ఇక్కడ. 


క తనయుల నజాతపక్షుల | ననలశిఖాభీతిచంచలాత్ముల నెటయుం 

జననేరనిబాలకులను | జననియు వీక్షించి శోకసంతాపిత యై. 303 
ప్రతిపదార్థం: అజాత, పక్షులన్‌= మొలవని రెక్కలు కలవాళ్ళను; అనల, శిఖా, భీతి, చంచల+ఆత్ములన్‌= అగ్నిజ్వాలలవలన 
కలిగే భయంవలన కంపించే హృదయాలు కలవాళ్ళను; ఎటయున్‌= ఎక్కడికీ; చననేరని= వెళ్ళలేని; బాలకులను= చిన్నపిల్లలను; 


తనయులన్‌= కుమారులను; జననియు= తల్లికూడా; వీక్షించి= చూచి; శోక, సంతాపిత+ఐ= దుఃఖంచేత మిక్కిలితాపం 
పొందినద్దై. 


తాత్సర్యం: రెక్కలు మొలవనివాళ్ళు, నిప్తుమంటలు చూచి భయంచేత చలించే మనస్సు కలవాళ్ళు, ఎక్కడికీ వెళ్ళ 
లేనివాళ్ళు, పసివాళ్ళు అయిన కుమారులను చూచి తల్లికూడా మిక్కిలి దుఃఖించింది. 


క, door దోడ్మొనిపోవ(గ | నేరను బాలకులం బెట్టి నిర్హయబుద్దిన్‌ 
వీరలతంద్రిక్రియం జన । నేరను; విధికృతము గడవనేర(గ లావే. 304 
ప్రతిపదార్థం: ఏరలన్‌= వీళ్లను; తోడ్కొని= వెంటపెట్టుకొని; పోవ(గన్‌, నేరను= పోలేను; వీరల, తండ్రి, (క్రియన్‌= 


వీళ్ళతం(డ్రివలె; బాలకులన్‌= పసివాళ్లను; పెట్టి= ఇక్కడే వదలిపెట్టి; నియ, బుద్దిన్‌= దయలేని మనస్సుతో; చన నేరను= 
వెళ్ళలేను; విధికృతము= (బ్రహ్మచే చేయబడింది; కడవనేర(గన్‌= దాట కలగటం; లావే= అశక్యమేకదా! 


తాత్సర్యం: వఏళ్ళను వెంటబెట్టుకొని పోలేను. వీళ్ళతం(డ్రివలె దయమాలి ఇక్కడే విడిచిపోలేను. విధికృతం 
తప్పించుకోవటం ఎవరికి సాధ్యం? 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 'విధికృతము గడవనేరంగ లావే” - నన్నయ నానారుచిరార్జసూక్తులలో ఇది ఒకటి. 


చ. ఇది ప్రకయాగ్నివోలె దెసలెల్లను గప్ప(గ విస్సులింగముల్‌ 
వదలక వాయుసారధిజవంబున( దా నిట వచ్చె నేమి సే 
యుదు సుతులార! యీిబిలము నొయ్యన పోయి చొరుండు దీని గ 
ప్పెద ఘనపాంసుజాలముల భీమశిఖావళి దాశకుండ(గన్‌. 305 


ప్రతిపదార్థం: సుతులార!= కుమారులారా!; ఇది, ప్రళయ+అగ్ని, పోలెన్‌= ప్రళయకాలంలోని అగ్నివలె; విస్సులింగముల్‌= 
నిప్పుకణాలు; వదలక= విడువక; దెసలు+ఎల్లను= దిక్కులన్నింటా; కప్ప(గన్‌= కప్పివేయగా; వాయు, సారథి= గాలిని సారథిగా 
కలవాడు - అగ్నిదేవుడు; జవంబునన్‌= వేగంగా; తాన్‌= తాను; ఇట= ఇటువైపు; వచ్చెన్‌; ఏమి; చేయుదున్‌; ఈ, బిలమున్‌= 
ఈ రంధ్రాన్ని; ఒయ్యనన్‌= చక్కగా; పోయి, చొరుండు+అ= (ప్రవేశించండి; భీమ, శిఖా+ఆవళి= భయంకరాలైన మంటల 
సమూహాలు; తాశకుండ(గన్‌= తగలకుండా; ఘన, పాంసు, జాలములు= గొప్ప దుమ్ముకణాల సమూహాలచే - అంటే పెద్ద 
దుమ్ముచేత; దీనిన్‌= ఈ రంధ్రాన్ని; కప్పెదన్‌= కప్పివేస్తాను. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 987 


తాత్సర్యం: పుత్రులారా! ప్రళయాగ్నివలె నిప్పుకణాలు దిక్కులన్నింటిని కప్పగా అగ్నిదేవుడు వేగంగా ఇటువైపు 
వచ్చాడు. ఏం చేయాలి? తిన్నగా మీరు ఈ బొరియలో (ప్రవేశించండి. భయంకరాలైన మంటలు తాకకుండా పెద్ద 
దుమ్ముతో నేను ఈ బొరియను కప్పేస్తాను. 


చ. కొడుకుల బ్రహ్మవిత్తముల గోరినయట్టుల వీరి నల్వురం 
బడసితి; నిమ్మహాత్ముల నపాయము నొందకయుండ( బెంచుచున్‌ 
నడపుమటంచు నన్ను మునినాథు(డు మీజనకుండు పంచి యి 
ప్పుడ యెటయేని' బోయె హుతభుక్‌ప్రకయంబు దలంప కక్కటా! 306 


ప్రతిపదార్థం: ముని, నాథు(డు= మునీం(ద్రుడైన మందపాలుడు; మీ, జనకుండు= మీ తండ్రి; కోరిన, అట్టులు+అ= 
కోరుకొన్నట్లే; (బ్రహ్మవిత్తములన్‌= (బ్రహ్మజ్ఞానం కలవాళ్ళలో (శ్రేష్ణులను; కొడుకులన్‌; వీరి= వీళ్ల; నల్వురన్‌= నలుగురిని; 
పడసితిన్‌= పొందాను; ఈ+మహాత్ములన్‌= ఈ మహనీయుల్ని; అపాయము; ఒందక, ఉండన్‌= పొందకుండా; పెంచుచున్‌= 
పెంచుతూ; నడపుము= (ప్రవర్తిల్చుము; అటంచున్‌= అంటూ; నన్నున్‌= నన్ను; పంచి= ఆజ్ఞాపించి; హుత్‌భుక్‌+(ప్రళయంబు= 
అగ్ని ప్రమాదాన్ని; తలంపక= ఆలోచించక; అక్కటా;= అయ్యో!; ఇప్పుడు+అ= ఇప్పుడే - అంటే ఈ (ప్రమాదపరిస్థితులేర్సడిన 
సమయంలోనే; ఎట, ఏనిన్‌= ఎక్కడికో; పోయెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: మునీశృరుడైన మీ తండి కోరుకొన్నట్టు బ్రహ్మజ్ఞానం కలవాళ్ళను నలుగురుకొడుకులను కన్నాను. 
'ఈ మహాత్ములకు అపాయం కలగకుండా పెంచు” అని నన్నాజ్ఞాపించి, అగ్ని ప్రమాదాన్ని తలపక, ఈ (ప్రమాదపరిస్థితు 

Sy D 
లేర్పడినప్పుడే ఎక్కడికో వెళ్ళాడు. 


వ. అని దుఃఖిత యై యున్న తల్లిం జూచి యగ్రతనయుం డైన జరితారి యి ట్లనియె. 307 


ప్రతిపదార్థం: అని= అంటూ; దుఃఖిత+ఐ= దుఃఖించినదిమై; ఉన్న= ఉన్నట్టి; తల్చిం+చూచి= తల్లిని చూచి; 
అ(గతనయుండు+ఐన= పెద్ద కొడుకైన జరితారి; ఇట్టు= ఈ ఏవిధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని దుఃఖించే తల్లిని చూచి పెద్దకొడుకైన జరితారి ఇట్టా అన్నాడు. 
౧? (ఈ) a ళా 
8. బిలము సాొచ్చితిమేని నం Beng చంపు; 1 నింద యుండితిమేని( దా నేర్చు నగ్ని 
యెలుకచే( జచ్చుకంటె నీజ్వలన శిఖల । MO పుణ్యలోకంబుల( గాంతు మేము. 308 
ప్రతిపదార్థం: బిలము= రంధ్రం; చొచ్చితిమి+ఏనిన్‌= (ప్రవేశిస్తే; అందున్‌= అందులో; ఎలుక; చంపున్‌= చంపుతుంది; 
ఇందు+అ= ఇక్కడే; ఉండితిమి+ఏనిన్‌= ఉంటిమా; అగ్ని; తాన్‌= తాను; ఏర్చున్‌= కాలుస్తాడు; ఎలుకచేన్‌= ఎలుకచేత; 


చచ్చుకంటెన్‌= చావటంకంటె; ఏము= మేము; ఈ, జ్వలన, శిఖలన్‌= ఈ అగ్నిహోత్రునిమంటలలో; (క్రాగి= మాడి; 
పుణ్యలోకంబులన్‌= పుణ్యలోకాలను; కాంతుము= పొందుతాము. 


తాత్సర్యం: కలుగులోకి దూరితిమా అందులో ఎలుక మమ్మల్ని చంపేస్తుంది. ఇక్కడే ఉన్నామా అగ్నిదేవుడు 
కాలుస్తాడు. ఎలుకచేత చావటంకంటె అగ్నిజ్వాలలోపడి మాడి పుణ్యలోకాలకు పోవటం మాకు మేలు. 


988 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. మలియు మాంసపిండంబుల మయియున్న మాకు బిలప్రవేశంబున మూషకభయంబు నియతం బింద యుండిన 

నగ్నిభయంబు సంశయితం బె ట్లనిన. 309 
ప్రతిపదార్థం: మణియున్‌= ఇంకా; మాంస, పిండంబులము= మాంసపు ముద్దలం; అయి= అయి; ఉన్న=ఉండే; మాకున్‌, 
బిల, (ప్రవేశంబునన్‌= రం[ధ్రప్రవేశంలో; మూషక, భయంబు= ఎలుకవలనిభయం; నియతంబు= తప్పనిది; ఇందు+అ= 
ఇక్కడే; ఉండినన్‌= ఉంటే; అగ్ని, భయంబు= నిప్పులవలనిభయం; సంశయితంబు= అనుమానింపదగింది; ఎట్టు+అనినన్‌= 
ఏ విధంగా అంటే. 
తాత్సర్యం: అంతేకాక మేము మాంసపుముద్దలమై ఉన్నందున నేల బొరియలో (ప్రవేశిస్తే ఎలుకవలన (ప్రమాదం 
తప్పుదు. ఇక్కడే ఉంటే అగ్నిభయం అనుమానాస్పదం. ఎట్లా అంటే. 

Lap 


క జ్వలనంబు వాయువశమున( | దొల(గుడు జీవనము మాకు దొరకొను(; గృభ్ధం 

బుల సంశయయుతకార్యం | బులు గర్తవ్యములు; నియతములు వర్హ్వమ్ముల్‌. 310 
ప్రతిపదార్థం: జ్వలనంబు= మంట; వాయు, వశమునన్‌= గాలికి లొంగటంవలన; తొలయగుడు= తొలగిపోతే; మాకున్‌; 
జీవనము= (బ్రతుకు; దొరకొనున్‌= కలుగుతుంది; కృచ్చంబుల= బాధలలో; సంశయ, యుత, కార్యంబులు= అనుమానంతో 
కూడుకొన్న పనులు - అంటే బాధ కలిగితే కలుగవచ్చు లేకుంటే తప్పిపోవచ్చు అనే పనులు; కర్తవ్యములు= చేయదగినవి; 
నియతములు= తప్పనివి - అంటే బాధ తప్పక కలుగుతుంది అని తోచేపనులు ; వర్ద్యమ్ముల్‌= విడువదగినవి. 
తాత్సర్యం: మంట గాలివశాన తొలగిపోతే మేము (బ్రతుకుతాము. కష్టసమయాలలో బాధ కలిగితే కలుగవచ్చు 
లేకుంటే తప్పిపోవచ్చు అని అనిపించే పనులు చేయతగినవి. బాధ తప్పదు అని అనిపించే పనులు విడువదగినవి. 


విశేషం: కష్టసమయాలలో కరదీపికవలె మానవునికి ఉపయోగించే ఈ సూక్తి నానారుచిరార్జసూక్తినిధి అయిన నన్నయ 
కవితలో ఒక మేలిమి రత్నం. 


వ. “కావున నీవు మెచ్చినచోటికిం బోవనోపము; మావలని మోహంబు విడిచి యరుగు; మేము దహనళ్లేశంబునం 
బొందినను నీవు జీవించి పుత్తులం బడయనోపుదువు; నీపుణ్యవశంబున మాకు నగ్నిభయంబు దొలంగెనేని నీవు 
మాయెొద్దకు వచ్చి యెప్పటియట్ల రక్షింతు' వని కొడుకు లెల్ల godo జూచి, జరితయు బాష్పపూరితనయన యై 
యాసన్నతరుగుల్మగహనదహనమహోత్సాహుం డయి వచ్చు హనవ్యవాహనుం జూచి, ప్రాణభయంబున గగనంబున 
కెగసి చనె నంత. 311 


ప్రతిపదార్థం: కావునన్‌; నీవు, మెచ్చిన= నీ కిష్టమైన; చోటికిన్‌= (ప్రదేశానికి, బిలంలోకి; పోవన్‌+ఓపము= పోలేము; మావలని; 
మోహంబు, విడిచి= మా మీద మమకారం వదలి; అరుగుము= వెళ్ళుము; ఏము= మేము; దహనక్లేశంబునన్‌= కాలుట అనే 
కష్టంలో; పొందినను= మేము కాలిపోయినా; నీవు, జీవించి, పు(త్రులన్‌; పడయన్‌+ఓపుదువు= పొందగలుగుతావు; నీ, పుణ్య, 
వశంబునన్‌= నీ పుణ్యంకారణంగా; మాకున్‌= మాకు; అగ్నిభయంబు= అగ్నివలన భయం; తొలంగాన్‌+ఏని= తొలగిపోతే; 
నీవు, మా, ఒద్దకున్‌, వచ్చి; ఎప్పటి, అట్లు+అ= ఎప్పటివలె; రక్షింతువు= కాపాడుతావు; అని= అని; కొడుకులు+ఎల్లన్‌= 
కుమారులందరు; (యొక్కినన్‌= నమస్కరింపగా; చూచి, జరితయు=.జరిత; బాష్ప, పూరిత, నయన+ఐ= కన్నీటిచే నిండిన 
కన్నులు గలదై; ఆసన్న, తరు, గుల్మ, గహన, దహన, మహా+ఉత్సాహుండు+అయి= దగ్గరగా ఉన్న చెట్లను, పొదలను, 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 989 


అడవులను దహించటంలో మిక్కిలి ఉత్సాహం కలవాడై; వచ్చు; హవ్య, వాహనున్‌= అగ్నిహో(తుడిని; చూచి, 
ప్రాణభయంబునన్‌=ప్రాణభీతితో; గగనంబునకున్‌= ఆకాశానికి; ఎగసి= ఎగిరి; చనెన్‌= వెళ్ళింది; అంతన్‌= అంతట. 


తాత్సర్యం: “అందువలన మేము నివు చెప్పినట్లు బిలంలోకి వెళ్ళం. నీవు మా మీద మమకారాన్ని వదలి వెళ్ళు. 
మేము కాలిపోయినా నీవు జీవించి ఉంటే మళ్ళీ పుత్రులను పొందగలవు. D పుణ్యంవలన మాకు అగ్నిభయం 
తొలగిపోతే నీవు మా వద్దకు వచ్చి ఎప్పటిలాగా రక్షిస్తావు' అని కొడుకులంతా మొక్కగా, వాళ్ళను చూచి జరిత 
కన్నీరు నిండిన కన్నులు కలదై, ప్రక్కనున్న చెట్లను, పొదలను, అడవులను దహించటానికి ఉత్సాహంతో వస్తున్న 
అగ్నిహోతుడిని చూచి ప్రాణభయంతో ఆకాశానికి ఎగిరింది. 


క నలుగురు నాలుగు వేద 1 మ్ములమంత్రము లొప్ప బ్రహ్మముఖములు వోలెన్‌ 
వెలయంగ సంస్తుతించుచు | నలఘులు మా కభయ మభయ మని రయ్యనలున్‌. 312 


ప్రతిపదార్థం: అలఘులు= తక్కువవారు కానివాళ్ళు - అంటే గొప్పవాళ్ళు; నలుగురు; నాలుగువేదమ్ముల= నాలుగువేదాల; 
మం(త్రములు= మం(త్రాలు; ఒప్పన్‌= బాగుగా; (బ్రహ్మ, ముఖములు, పోలెన్‌= (బ్రహ్మదేవునియొక్క నాలుగు ముఖాలవలె; 
వెలయంగన్‌= (ప్రకాశించగా; సంస్తుతించుచున్‌= గొప్పగా స్తోత్రం చేస్తూ; ఆ+అనలున్‌= ఆ అగ్నిదేవుడిని; మాకున్‌, అభయము, 
అభయము; అనిరి= అన్నారు. 


తాత్సర్యం: మహాత్ములైన శార్‌జ్ఞకులు నలుగురూ (బ్రహ్మదేవుని నాలుగు ముఖాలవలె నాలుగు వేదమం(త్రాలతో 
గొప్పగా స్తోత్రం చేస్తూ మాకు అభయం ఇమ్మని అగ్నిహోత్రుడిని ప్రార్థించారు. 


విశేషం: అలం: ఉపమ. 'ఆదరాత్‌ ద్విరుక్తిః, అనాదరాత్‌ ద్విరుక్తి” అన్నట్లు ఒక పదాన్ని ఒకటికి రెండుమార్లుగా పలికినప్పుడు 
అది అప్పటి పరిస్థితి యొక్క తీవ్రతను ధ్వనింపజేస్తుంది. అందులోనూ అది స్తోత్రించే సందర్భం. అప్పటి ఆద్రుతగతిని 
పహ్రస్వాక్షరాలు సన్నివేశం సముచితంగా అక్షరరమ్యతను కథాగమనాన్ని సమన్వయింపజేశాయి. 


వ. అగ్నిదేవుం డప్పడు మందపాలుప్రార్థనం దలంచి యన్నలువురు శార్‌జ్ఞకులు నున్న వృక్షంబు భక్షింపక పరిహరించిన 
జరితయు దానిం జూచి సంతసిల్లి కొడుకులయొద్దకు వచ్చి సుఖం బుండె; నంత నక్కడ మందపాలుండు 
పురందరువనంబు దహనుచేత దగ్ధం బగుట యెణింగి, యం దున్న జరితను బుత్తులం దలంచి యతిదుఃఖితుం 
డయి లపిత కిట్లనియె. 313 


ప్రతిపదార్థం: అగ్నిదేవుండు; అప్పుడు = ఆ సందర్భంలో; మందపాలు= మందపాలుని; (ప్రార్థనన్‌; తలంచి= జ్ఞప్తికి 
తెచ్చుకొని; ఆ+నలువురు= ఆ నలుగురు పుత్రులు; శార్‌జ్ఞకులు= శార్‌జ్ఞకులు; ఉన్న= ఉండే; వృక్షంబున్‌= చెట్టును; 
భక్షింపక= తినక; పరిహరించినన్‌= వదలివేయగా; జరితయు= జరిత; దానిన్‌= తనకొడుకులను అగ్ని భక్షింపక వదలివేయటం; 
చూచి= కనుగొని; సంతసిల్లి= సంతోషించి; కొడుకుల= కుమారుల; ఒద్దకున్‌= దగ్గరకు; వచ్చి; సుఖంబు+ఉండెన్‌= సుఖంగా 
ఉండింది; అంతన్‌= అప్పుడు; అక్కడ; మందపాలుండు; పురందరు, వనంబు= దేవేం(ద్రునియొక్కతోట ఖాండవం; దహనుచేత= 
అగ్నిదేవునిచేత; దగ్గంబు= కాలిపోయింది; అగుట; ఎజీంగి= తెలిసికొని; అందున్‌+ఉన్న= ఆ ఖాండవవనంలో ఉన్న; 
జరితను= జరితను; పు(త్రులన్‌= కుమారుల్ని; తలంచి= తలచుకొని; అతి, దుఃఖితుండు, అయి= మిక్కిలి దుఃఖం 
పొందినవాడై; లపితకున్‌= లపితకు (తో); ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


990 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అగ్నిదేవుడు మందపాలుని ప్రార్థనను గుర్తు తెచ్చుకొని ఆ నలుగురు శార్‌జ్ఞకులున్న చెట్టును భక్షించకుండా 
వదలివేయగా, జరిత దానిని చూచి సంతోపపడి, కొడుకుల దగ్గరకు SU) సుఖంగా ఉన్నది. అప్పుడు మందపాలుడు 
దేవేం(ద్రునివనం ఖాండవం అగ్నిదేవునిచేత కాల్చబడినట్లు తెలిసికొని, దానిలో ఉన్న తనభార్యాపుత్రులను తలచి 
మిక్కిలి దుఃఖించి, తన మొదటిభార్య అయిన లపితతో ఇట్లా అన్నాడు. 


క, తరుణుల నజాతపక్షుల( । జరణంబులు లేనివారి శార్‌జ్లేయుల న 
ల్వుర నొక్కతె యెట దోడ్మొని । యరుగంగా నేర్చు జరిత యాపద గడవన్‌. 314 


ప్రతిపదార్థం: తరుణులన్‌= చిన్నవారిని; అజాత, పక్టులన్‌= పుట్టని రెక్కలు కలవారిని-రెక్కలు రానివాళ్లను; చరణంబులు= 
కాళ్ళు; లేని, వారిన్‌; శార్‌జ్లేయుల= శార్‌జ్లేయులైన; నల్వురన్‌= నలుగురు కుమారుల్ని; జరిత, ఒక్కతె; ఆపద, కడవన్‌ 
(ఆపద) విపత్తు దాటునట్టు; ఎట= ఎక్కడికి; తోడ్కొని= వెంటతీసికొని; అరుగన్‌+కాన్‌= వెళ్ళటానికి; నేర్చున్‌= ఓపును. 


తాత్సర్యం: చిన్నవాళ్ళు, రెక్కలు రానివాళ్ళు, కాళ్ళు రానివాళ్ళు అయిన శారజ్లేయులు నలుగురిని జరిత ఒక్కతే 
ఆపద గడచేటట్లు ఎక్కడి తీసికొని వెళ్ళగలదు? 


క, మటిచునొకొ! మటబవకుండియు | BUAH యుండునొకొ! యనలు( BONO నెడ నే 
మటునొకొ! పుత్తుల( గావక | గుటుకొని; నమ్మంగ నగునె క్రూరాత్మకులన్‌. 315 


ప్రతిపదార్థం: అనలు(డు= అగ్నిహోత్రుడు; మజచున్‌+ఒకొ= నా ప్రార్థనను మజచిపోవునో ఏమో; మటబవకుండియున్‌= 
మరవకపోతే; ఎజుగక(తెలియక); ఉండున్‌+ఒకొ= వీరు నా పుత్రులు, శార్‌జ్ఞకులని తెలిసికొనలేకపోవునేమో!; ఎటిగ్నియున్‌= 
తెలిసికొనికూడా; ఎడన్‌= సమయం వచ్చినపుడు; గుటుకొని= యత్నించి; పు(త్రులన్‌= కుమారుల్ని; కావక= రక్షించక; 
ఏమణున్‌+ఒకొ= మోసంచేయునేమో; (క్రూర+ఆత్ములకున్‌= (క్రూరమైన మనస్సు గలవాళ్ళను - అంటే దుర్మార్గులను; 
నమ్మన్‌+కన్‌+అగునె= నమ్మతగునా! 


తాత్సర్యం: అగ్నిహోత్రుడు నా ప్రార్థనను మరచిపోతాడేమో? ఒకవేళ మరవకపోయినా నా పుత్రులైన శార్‌జ్లకులను 


గుర్తించలేకపోతాడేమో! లేదా గుర్తించినసమయం వచ్చినప్పుడు ప్రయత్నించి రక్షించక మోసగిస్తాడేమో. దుర్మార్గులను 
నమ్మతగదుకదా! 


విశేషం: సర్వాన్ని దహించి బాధించే స్వభావం కలవాడు కావటంవలన అనలుడు (క్రూరాత్ముడని అనటం. తనయుల క్షేమాన్ని 
గూర్చిన తండ్రి హృదయాందోళన (ప్రతిఫలించే పద్యం ఇది. ఎజుకలో కృతజ్ఞతను, మజపులో కృతఘ్నతను నన్నయ ఎంతో 
ప్రసన్నగంభీరంగా ఈ కందపద్యంలో ప్రతిపాదించాడు. అనేక లఘువుల మధ్య ఎక్కడనో ఒక గురువు ప్రయోగించి అది 
హృదయాందోళనకు సూచికగా ఛందళ్ళిల్పొచితి పాటించిన విధానం అనుపమానం. 


వ. అనిన విని లపెత యిట్లనియె. 316 
ప్రతిపదార్థం: అనినన్‌= అని మందపాలుడు అనగా; విని; లపిత= లపిత; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 


తాత్సర్యం: అతనిమాటలు విని లపిత ఇట్లా అన్నది. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 991 


క, నాయొద్దన ప్రార్థించిన | వాయుసఖుం డపుడు నీకు వరదుం డయి శార్‌ 
జ్లేయుల నలువుర( గాతును । ధీయుత! యని పలికె మటిచితే మునినాథా! 317 


ప్రతిపదార్థం: ముని, నాధా! = మునీశ్వరా!; నా, ఒద్దన= నా దగ్గర; ప్రార్థించినన్‌= ప్రార్థింపగా; వాయు, సఖుండు= గాలి 
దేవుని యొక్క స్నేహితుడు - అగ్నిదేవుడు; అపుడు, నీకున్‌, వరదుండు+అయి= వరాన్ని ఇచ్చేవాడై; శార్‌జ్లేయుల నలువురన్‌, 
శార్‌జ్లేయుల్ని నలుగురిని; కాతును= రక్షిస్తాను; ధీయుత!= ఓ బుద్దిమంతుడా; అని; పలికెన్‌, మణచితే= మరచిపోయావా? 


తాత్సర్యం: మునీశ్య్వరా! నా ఎదుట నీవు ప్రార్థించినప్పుడు ఆ అగ్నిదేవుడు శార్‌జ్లేయులు నలుగురిని రక్షిస్తానని 
పలికిన సంగతి మరచిపోయావా! 


వ. “603 నెయ్యుండ వయి దానియోగక్షేమం బరయం దలంచి; తది పులు గెటెయేనియుం బబిచుం గా కేమి 
యయ్యెడు; వగవకుండు' మనిన మందపాలుండు మందస్మితవదనుం డగుచు 'వసిష్టు నట్టి పురుషు నైన 
నరుంధతియట్టి భార్య యైనను నిర్మిమిత్తంబున స్త్రీవిషయంబునందు సంశయింపకుండ' దిది స్త్రీలకు నైజంబ యని 
పలికి లపిత DEPAN, ఖాండవంబునకు వచ్చి పుత్తసహిత యయి కుశలిని యయి యున్న జరితం జూచి సంతుష్టుండై 
నిజేచ్చ నరిగె; నగ్మిదేవుండు నిట్లు నిర్విఘృంబున ఖాండవవనౌషధంబు లుపయోగించి విగతరోగుండయి 
కృష్ణార్ణునుల దీవించి చనియె; నంత. 318 


ప్రతిపదార్థం: ఆలికిన్‌= భార్యకు; నెయ్యుండవు+అయి= స్నేహితుడవై; దాని= ఆ జరితయొక్క; యోగ, క్లేమంబు; 
అరయన్‌= విచారింప; తలంచితి(వి)= తలచావు; అది; పులుగు= పక్షి; ఎట, ఏనియున్‌= ఎక్కడికైనా; పణుచున్‌+కాక= 
పరుగెత్తగలదు; ఏమి, అయ్యెడు= (దానికి) ఏమవుతుంది; వగవక+ఉండుము= విచారింపకుము; అనినన్‌= అని పలుకగా; 
మందపాలుండు; మంద, స్మిత, వదనుండు= చిరునవ్వుతో కూడినముఖం కలవాడు; అగుచున్‌= అవుతూ; వసిష్ట, అట్టి= 
వసిష్టుని అంతటి; పురుషుని+ఐనన్‌= పురుషుణ్ణి అయినా; అరుంధతి, అట్టి భార్య= అరుంధతి వంటి భార్య; ఐనను= 
అయినను; నిర్‌+నిమిత్తంబునన్‌= కారణంలేకయే; (స్త్రీ, విషయంబు, అందున్‌= (స్తీ విషయంలో; సంశయింపక= అనుమానింపక; 
ఉండదు= ఉండదు కదా!, ఇది; (స్త్రీలకున్‌; నైజంబు+అ= సహజమే; అని; పలికి, లపిత= లపితను; వీడ్కొని= వీడి; 
ఖాండవంబునకున్‌= ఖాండవవనానికి; వచ్చి= చనుదెంచి; పుత్ర, సహిత, అయి= కొడుకులతో కూడినదై; కుశలిని, అయి= 
క్షేమం కలదై; ఉన్న= ఉన్నట్టి; జరితన్‌= జరితను; చూచి= కనుగొని; సంతుష్టుండు+ఐ= తృప్తి పొందినవాడై; నిజ+ఇచ్చన్‌= 
తన ఇచ్చవచ్చినట్లు; అరిగెన్‌= వెళ్ళాడు; అగ్నిదేవుండును= అగ్నిదేవుడుకూడా; ఇట్టు= ఈ విధంగా; నిర్విఘ్నంబునన్‌= 
అడ్డులేకుండా; ఖాండవ, వన+బాషధంబులు= ఖాండవవనంలోని (వృక్షసంబంధాలైన) మందులు; ఉపయోగించి= భక్షించి, 
అనుభవించి; విగత, రోగుండు+అయి= పోయిన రోగం కలవాడై; కృష్ణ+అర్డునులన్‌= కృష్ణుని అర్జునుని; దీవించి; చనియెన్‌= 
వెళ్ళాడు; అంతన్‌= అనంతరం. 


తాత్సర్యం: 'భార్యమీది ప్రేమతో నీవు దాని యోగక్షేమాలు విచారిస్తున్నావు. అది (జరిత)పక్షి. ఎక్కడికైనా పరుగెత్తగలదు. 
దానికేమీ కాదు. చింతించకు” అని లపిత అనగా మందపాలుడు చిరునవ్వుతో 'వసిష్టునివంటి పురుషుడిని అయినా 
అరుంధతివంటి భార్యకూడా (స్తీ విషయంలో అనుమానించకుండా ఉండదు. ఇది (స్త్రీలకు సహజమే'- అని లపితను 
వదలి, ఖాండవవనానికి వచ్చి కొడుకులతో కూడి క్షేమంగా ఉన్న జరితను చూచి తృస్తిపొంది, తన ఇష్టం వచ్చిన 


992 శ్రీమదాంధ్ర మహాభారతము 


చోటికి వెళ్ళాడు. అగ్నిదేవుడుకూడా ఏ ఆటంకం లేకుండా ఖాండవవనంలోని మందులను ఉపయోగించి, రోగం 
తొలగిపోగా కృష్ణార్ణునులను దీవించి వెళ్ళాడు. ఆ తరువాత 


నిశేషం: యోగక్షేమాలు - యోగం అంటే ఇంతకుముందు లేని భాగ్యం కలగటం; క్షేమం అంటే కలిగినది చెడకుండా 
ఉండటం. అరుంధతీవసిష్టులు ఆదర్భదంపతులు. అట్టిదంపతులలో కూడా (స్తీ విషయంలో భార్య భర్తను శంకిస్తుందని 
అభిప్రాయం. లోకంలో అన్యగస్తీయోగక్షేమాలలో భర్త ఆసక్తి చూపటాన్ని ఏ భార్యకూడా సహించదు. అది (స్తీసహజం. 


goo డర్జ్టునునకు నాగ్నేయ వారుణ వాయవ్యాది దివ్యబాణంబు లిచ్చుట (సం- 1-225-7) 


వ. అతిమానుష మత్యద్దుత | మతిదుష్మర మయిన కేశవార్డునక్ళతి గో 

పతి చూచి మెచ్చి సురపరి | వృతు( డయి చనుదెంచె గృష్టవిజయులకడకున్‌. 319 
ప్రతిపదార్థం: అతి, మానుషము= మానవులకు మించింది - మానవాతీతం; అతి+అద్భుతము= మిక్కిలి ఆశ్చర్యకరమైనది; 
అతి, దుష్కరము= మిక్కిలి కష్టమైనది; అయిన, కేశవ+అర్జున, కృతి= కృష్ణార్ణునులు చేసినపని; గోపతి= స్వర్ణాధిపతి - 
దేవేం(ద్రుడు; చూచి, మెచ్చి; సుర, పరివృతు(డు+అయి= దేవతలచే చుట్టబడినవాడై - అంటే దేవతలు చుట్టు చేరి రాగా; 
కృష్ణ విజయుల, కడకున్‌= కృష్ణార్ణునుల దగ్గరకు; చనుదెంచెన్‌= వచ్చాడు. 
తాత్సర్యం: మానవులు చేయలేనిది, మిక్కిలి ఆశ్చర్యకరమైనది, మహోత్కృష్టమైనది అయిన కృష్ణార్ణునుల ఘన 
కార్యాన్ని చూచి మెచ్చుకొని దేవేం(ద్రుడు, దేవతలంతా తనచుట్టు చేరి రాగా, వాళ్ళవద్దకు వచ్చాడు. 
క అనఘులు నరనారాయణు | లన నాదియుగంబునన్‌ సురాసురనుతు ల 

యును నపుడు మనుజు లగుటను | వినయంబున మ్రొక్కి రమరవిభునకు నంతన్‌. 320 
ప్రతిపదార్థం: అనఘులు= పాపంచేయనివాళ్ళు - పుణ్యాత్ములు; ఆది, యుగంబునన్‌= తొలియుగంలో; నర, నారాయణులు; 
అనన్‌= అనగా; సుర+అసుర, నుతులు+అయ్యును=దేవతలచేత, దేవతలు కానివాళ్ళచేత (రాక్షసులచేత) స్తుతింపబడినవాళ్ళయి 
కూడా; అపుడు ఆ సందర్భంలో; మనుజులు+అగుటను= మానవులు కావటంవలన; అమర, విభునకున్‌= దేవేం|ద్రునికి; 
వినయంబునన్‌= వినయంతో; (మొక్కిరి= నమస్కరించారు; అంతన్‌= తరువాత. 
తాత్సర్యం: పుణ్యాత్ములు తొలియుగంలో నర నారాయణులుగా ప్రసిద్దిపొంది, దేవదానవులచేత స్తుతింపబడిన 
వాళ్ళయినా, అపుడు మానవులు కావటంవలన కృష్ణార్ణునులు దేవేం(ద్రునికి వినయంతో (మొక్కారు. 


వ. ఇంద్రుండు నుపేంద్రార్హునుల నతిస్నేహంబున( గౌంగిలించుకొని యర్హునునకు నార్నేయవారుణ 
వాయవ్యాది దివ్యబాణంబు లిచ్చి, వీని కెప్పుడు నిష్టసఖుండ వయి యుండు” మని కృష్ణుం బ్రార్థించి, 
దివ్యవిమానారూఢుం డయి దివిజాప్ప్సరోగణసేవితుం డయి దివంబున SON; నిట వాసుదేవార్డునులు మయుం 
దోడ్మొని మగిడి యింద్రప్రస్థపురంబునకు వచ్చి, ధర్మరాజునకు మొక్కి ఖాండవదహనప్రకారంబు సెప్పి మయుం 
జూపి సుఖం బుండి రని. 321 


ప్రతిపదార్థం: ఇం(ద్రుండున్‌= ఇంద్రుడుకూడా; ఉపేం[ద్ర+అర్జునులన్‌= కృష్ణార్ణునులను; అతి, స్నేహంబునన్‌= మిక్కిలి 
దీతి(మైత్రితో; కౌగిలించుకొని; అర్జునునకున్‌; ఆగ్నేయ, వారుణ, వాయవ్య+ఆది= ఆగ్నేయం (అగ్నిసంబంధం కలది), 


ఆదిపర్వము - అష్టనూశ్వాసము 993 
వారుణం (వరుణ సంబంధం కలది); వాయవ్యం (వాయుసంబంధం కలది); మొదలైన, దివ్య, బాణంబులు= దేవతాసంబంధా 
లైన బాణాలు; ఇచ్చి= ప్రసాదించి; వీనికిన్‌= ఈ అర్జునునికి; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; ఇష్ట, సఖుండవు+అయి= ప్రియమి(త్రుడవై; 
ఉండుము= ఉండు; అని= ఆ విధంగా; కృష్ణన్‌, (ప్రార్థించి, దివ్య, విమాన+ఆరూఢుండు+అయి= దేవతాసంబంధమైన 
విమానాన్ని ఎక్కినవాడై; దివిజ+అప్పరస్‌+గణ, సేవింతుడు+అయి= దేవతలయొక్క, అప్పరసలయొక్క సమూహంచేత కొలువ 
బడినవాడై; దివంబునకున్‌= స్వర్గానికి; అరిగెన్‌= వెళ్ళాడు; ఇట= ఇక్కడ; వాసుదేవ+అర్డునులు= కృష్ణార్ణునులు; మయున్‌= 
మయుడను విశ్వశిల్సిని; తోడ్కొని= వెంటబెట్టుకొని; మగిడి= తిరిగి; ఇంద్రప్రస్థ, పురానికి = ఇం|ద్రప్రస్థనగరానికి; వచ్చి= 
ఏతెంచి; ధర్మరాజునకున్‌, యొక్కి, ఖాండవ, దహన, ప్రకారంబున్‌= ఖాండవవనం కాలిపోయిన విధం; చెప్పి; మయున్‌, చూపి; 


సుఖంబు, ఉండిరి= సుఖంగా ఉన్నారు, అని; ఆ (ప్రకారంగా. 


తాత్సర్యం: ఇం(ద్రుడుకూడా కృష్ణార్ణునులను మిక్కిలిప్రేమతో కౌగిలించుకొని - అర్జునునికి ఆగ్నేయం, వారుణం, 
వాయవ్యం మొదలైన దివ్యాస్రాలిచ్చి, 'నీవు ఈ అర్జునునికి ఎల్లప్పుడూ ప్రియమిత్రుడవై ఉండు” మని శ్రీకృష్ణుడిని 
ప్రార్థించి, దివ్యవిమానం ఎక్కి, దేవతలు, అప్పరసలు తనను సేవిస్తుండగా స్వర్గానికి వెళ్ళాడు. ఇక్కడ కృష్ణార్ణునులుకూడా 
మయుడిని వెంటబెట్టుకొని మళ్ళీ ఇం(ద్రప్రస్థానికి వచ్చి, ధర్మరాజుకు మొక్కి, ఖాండవం కాలిపోయిన విధం చెప్పి, 
మయుడిని పరిచయం చేసి సుఖంగా ఉన్నారు - ఆ ప్రకారంగా. 


క జనమేజయజనపాలున | కనఘచరిత్రునకు( బ్రీతు( డయి వైశంపా 
యను( డాదిపర్వకథ యె । ల్లను నిమ్ముగం జెప్పె నని విలాసమహేర్రగా! 322 


ప్రతిపదార్థం: విలాస, మహేం[ద్రా= విలాసంలో దేవేం|ద్రునివంటివాడా - రాజరాజనరేం[ద్రా! అని= అంటూ; జనమేజయ, 
జనపాలునకున్‌= జనమేజయమహారాజుకు; అనఘ, చరిత్రునకున్‌= పాపం లేని నడవడి కలవానికి; వైశంపాయనుడు; ప్రీతు( 
డు+అయి= సంతోషించినవాడై; ఆది, పర్వ, కథ, ఎల్లనున్‌= ఆదిపర్వ కథ నంతా; ఇమ్ముగన్‌= ఇంపుగా; చెప్పెన్‌= చెప్పాడు; 
అని= అని; 


తాత్సర్యం: విలాసంలో దేవేం(ద్రునివంటివాడవైన రాజరాజనరేం[ద్రా! - పుణ్యచరిత్రుడైన జనమేజయ మహారాజుకు 
వైశంపాయనుడు ప్రీతితో ఆదిపర్వకథ అంతా ఇంపుగా చెప్పాడు - అని సూతుడు శౌనకాదిమహామునులకు 
చెప్పాడు. 

ఆశ్వాసాంతము 


క, అభిమానమహార్ణవ! హరి । నిభ విభవ విభాసమాన! నిరవద్య! రవి 
ప్రభ! రాజమనోహర! వై | రిభయంకరశౌర్య! నృపవరేణ్యశరణ్యా! 323 


ప్రతిపదార్థం: అభిమాన, మహా+అర్లవ= అభిమానానికి సము(ద్రునివంటివాడా! (అంటే గొప్ప అభిమానం కలవాడా!); హరి, 
నిభ, విభవ, విభాసమాన= ఇం(ద్రునివంటి ఐశృర్యంచేత (ప్రకాశించేవాడా!; నిరవద్య= నిందింపదగనివాడా! (స్తుతింపదగినవాడా); 
తక్కువతనం లేనివాడా!; రవి, ప్రభ= సూర్యునితేజస్సువంటి తేజస్సు కలవాడా!; రాజ, మనోహర= చంద్రునివలె అందమైనవాడా!; 
వైరి, భయంకర, శౌర్య= శత్రువులకు భయాన్ని కలిగించే పరాక్రమం కలవాడా!; నృప, వరేణ్య, శరణ్యా= రాజ[శ్రేష్టులకు శరణు 
పొందదగినవాడా! 


994 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అభిమానానికి సము|ద్రునివంటివాడా! ఇం(ద్రునితో సమానమైన ఐశ్యర్యంతో (ప్రకాశించేవాడా! 
స్తుతిపాత్రమైనవాడా! సూర్యునివంటి తేజస్సు కలవాడా! చంద్రునివలె అందమైనవాడా! శత్రువులకు భయం కలిగించే 
పరా(క్రమంకలవాడా! రాజశ్రేష్యలకు శరణుపొంద తగినవాడా! అని (ప్రశంసాపూర్వకంగా నన్నయమహాకవి 
ఆశ్యాసాంతంలో రాజరాజనరేం(ద్రుడిని సంబోధిస్తున్నాడు. 


మత్తకోకిల 

రాజభూషణ! నిత్యసత్య! సరస్వతీవిలసన్ముఖాం 

భోజ! రాజమనోజ! భూజనపూజ్యమాన! మహాయశో 

రాజహంసపయోజినీవనరమ్యదిజ్‌ ముఖ! విక్రమో 

ద్వేజితాహిత! విష్ణుసన్నిభ! విష్ణువర్ధనభూపతీ! 324 
ప్రతిపదార్థం: రాజ, భూషణ= రాజులకు అలంకారమైనవాడా!; నిత్య, సత్య= శాశ్య్వతసత్యాన్ని కలవాడా! సరస్వతీ, విలసత్‌+ 
ముఖ+అంభోజ= సరస్వతీదేవీచేత (ప్రకాశించే పద్మంవంటి ముఖంకలవాడా! (అంటే విద్యా తేజస్సుతో (ప్రకాశించే ముఖం 
SOTEN); రాజ, మనోజ= రాజులలో మన్మధునివంటివాడా! భూ, జన, పూజ్యమాన= భూమిలోని జనులచేత పూజింపబడువాడా!; 
మహా; యశో, రాజహంస, పయోజినీ, వన, రమ్య, దిక్‌+ ముఖ=గొప్పకీర్తి అనే రాజహంసకు పద్మవనమైన చక్కనిదిగ్భాగాలు 
కలవాడా! (అంటే దిక్కులలో వ్యాపించిన గొప్పకీర్తి కలవాడా!); విక్రమ+ఉద్వేజిత+అహిత= పరా(క్రమంచేత భయపెట్టబడిన 
శత్రువులు కలవాడా!; విష్ణు సన్నిభ= విష్ణుమూర్తితో సమానమైనవాడా; విష్ణువర్ధన, భూపతీ!= విష్ణువర్థన మహారాజా! 


తాత్సర్యం: రాజులకు అలంకారమైనవాడా! ఎల్లప్పుడు సత్యం చెప్పేవాడా! విద్యా తేజస్సుతో (ప్రకాశించే పద్మం 
వంటి ముఖం కలవాడా! రాజులలో మన ్యథునివంటివాడా! భూమిమీద (ప్రజలచేత పూజింపబడేవాడా! దిక్కులన్నిటా 
వ్యాపించిన గొప్పకీర్తి కలవాడా!; పరా(క్రమంచేత భయపెట్టబడిన శత్రువులు కలవాడా! విష్ణుమూర్తితో సమానమైనవాడా! 
విష్ణువర్ధన మహారాజా! 


గద్యము 
ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రణీతం బైన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబున విదురాగమనంబును, 
గృష్టసందర్శనంబును, రాజ్యార్థలాభంబును, ఖాండవప్రస్థనివాసంబును, సుందోపసుందోపాఖ్యానంబును, 
నారదువచనంబున ద్రౌపదియందు సమయ,క్రియయు, నర్జునుతీర్ణాభిగమనంబును, నులూచిసమాగమంబును, 
జిత్రాంగదయందు బభ్రువాహనుజన్మంబును, ద్వారకాగమనంబును, వాసుదేవానుమతుం డయి యర్జునుండు 
సుభద్ర వివాహం బగుటయు, సుభద్రాహరణంబును, హరణహారికయు, నభిమన్యుసంభవంబును, గాండీవ 
దివ్యరథాశ్వలాభంబును, ఖాండవదహనంబును, నగ్నిభయంబువలన మయభుజంగమోక్షణంబును, 
మందపాలోఖ్యానంబును నన్నది సర్వంబును నష్టమాశ్వాసము. 325 


శ్రీ మహాభారతమునందలి యాదిపర్వము సమాప్తము 


తాత్సర్యం: ఇది ఉత్తమకవులందరిచేత స్తుతింపబడిన నన్నయభట్టు అనే పేరుగల కవిచేత రచింపబడిన శ్రీమహాభారత 
మనే (గ్రంథంలో మొదటిదైన ఆదిపర్వంలో - విదురునిరాక, శ్రీకృష్ణుడు పాండవులను దర్శించటం, అర్హరాజ్యం 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 995 


పాండవులకు లభించటం, ఖాండవ ప్రస్థంలో పాండవులు (ద్రౌపదియందు నియమాన్ని పాటించటం, అర్జునుడు 
తీర్థయాత్రలకు పోవటం, అర్జునుడు ఉలూచిని కూడటం, చిత్రాంగద బ(భ్రువాహనునికి జన్మనివ్వటం, అర్జునుడు 
ద్యారకానగరానికి రావటం; వాసుదేవుని అంగీకారంతో అర్జునుడు సుభద్రను పెండ్డాడటం, సుభద్రను తనతో 
తీసికొనిపోవటం, సుభద్రకు యాదవముఖ్యులు అరణాలను అందించటం, అభిమన్యుడు జన్మించటం, గాండీవం, 
దివ్యరథం; దివ్యాశ్వాలూ అర్జునుడికి లభించటం, ఖాండవవనాన్ని దహించటం, అగ్నిభయంనుండి మయుడిని, 
అశ్వసేనుడిని రక్షించటం, మందపాలునికథ - మొత్తం ఎనిమిదవ ఆశ్వాసం. 
ఆదిపర్వంలో అష్టమాశ్వాసం సమాప్తం. 
శ్రీమహాభారతంలో ఆదిపర్వం ముగిసింది. 


౦ EE 


శ్రీమదాంధ్ర మహాభారతము 


సంపుటం -2 
ఆదిపర్వము 


రండవ భాగము (5, 6, 7, 8 ఆశ్వాసములు 
గద్యపద్య ప్రథమపాదసూచి 


పద్యము పుట 
అ 

అంగరాజ్యలక్ష్మి 920 
అంగములలోన 472 
అంత 474 
అంత 597 
అంత 619 
అంత 674 
అంత 688 
అంత 810 
అంత 895 
అంత 954 
అంత 971 
అంత 978 
అంత గౌంతేయు(డు 618 


అంత గృష్ణద్వెపాయనుండు 542 
అంత (బభాతం బగుటయు 612 


అంతకు ముందణు 713 
అంత దానివినయంబునకు 683 
అంత దేవతలెల్ల 974 
అంత (ద్రుపదరాజనందనయుం 958 
అంత |ద్రోణుచేత 599 
అంతనట 528 
అంత ననంతబల 589 


అంత నయ్యర్షునుండు నవ్వింటి 803 
అంత నయ్యేవురు నయ్యయి 824 


పద్యము 


అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 


అంత 


నర్జునుం డనిల 
నాక్షత్రియు లొక్క 
నాదిత్యుం 
నారాక్షసులు 

(sey 
నారాజనందనులు 
నొక్కయశరీరవాణి 
నొక్కనా(డు 
భీమదుర్యోధనుల 
విదురప్రేషితుండైన 
సభాపాలుండు 


అందమరబృందవంద్యున 


అందు గరమొప్పి సుందరీ 


అందు ధృతిమందరుండు 
అందు నిత్యంబును 


అందును గోదాన భూదాన 
అందులకుం బోవుద మనినం 
అందుల కేగి యే నిందీవర 


అంబుజమి(తు డంబుద 


అంబురుహాపుం డస్త 


అక్కట దుఃఖాతిశయంబున 
అక్కట పురోచనుం డొక్కరుండ 


అక్కధథధకుండు శౌనకాది 
అక్కధథధకుండు శౌనకాది 
అక్కధథధకుండు శౌనకాది 
అక్కథధకుండు శౌనకాది 


947 
942 
585 
937 
912 
916 
734 
928 
820 
663 
707 
860 
467 
583 
721 
855 


పద్యము 
అక్కన్యయు నట్టి 
అక్కశ్యపుండును జనుదెంచి 
అక్కుమారుల ధనుర్విద్యా 
అక్కుమారులు వాని 
అగ్నిదేవుం డప్పుడు 
అగ్నిదేవుండు బృహస్పతి 
అగ్ని నేను నాకు నాహార 
అగ్ని హతిం జేసి మానవ 
అజినోత్తరీయుల నతి 

అట పాండవులును 

అట వాసుదేవుండు 

అట వైవస్వతుండును 

అట హస్తిపురంబున 
కృపాచార్యు రావించి 


6 


6 


ఘర్మదివసంబులు 
చితవధం జూచి 
(బహ్మతే డోజనితం బయిన 
మహాద్యంద్వయుద్దంబున 
మహాబాహు( 
మహోత్సవంబు చూడ 
యవసరంబున 
యవసరంబున 
యవసరంబున 
యవసరంబున 
యవసరంబున 

యెడ 


CECE 


6 


GG 6 GC GC 


6 
gh ee ge ge eo oe Be Bio go ge te eo BE 


6 


పుట 
477 
529 
576 
572 
989 
740 
961 
787 
828 
662 
858 
842 
654 
554 
959 
680 
766 
620 
926 
791 
561 
587 
795 
815 
982 
676 


పద్యము 
అట్టి వ(జకాయుండు 
అట్టి వ్యుషితాశ్వుండు 
అట్లయగునేని యిక్కన్య 
అట్లా క్షత్రియు లందణు 
అట్టు నిలిచి రక్తచందన 
అడవులు నేబులు నివి 
అడుగకయు విప్ర 
అతగులచే (ద్రుపదు డనవ 
అతని నియమించినట్లు 
అతని తపంబు 
SAGE వచ్చిన 
అతిదురిత(క్రియాభి 
అతిమానుష మత్యద్భుత 
అతిరౌ(ద్రాకారలీలా 
అతుల(ప్రతాపలీలా 
అతులబల(ప్రతాప 

అది కారణంబుగా 
అదియును గొండొక 
అదియును బురంబు 
అదియును సురేం(ద్ర 

అది యెట్టనినం బు(త్ర 
అధికవీరుండు రక్కసు 
అనఘచరితు(డు 
అనఘులు కృతమంగలళాభి 
అనఘులు నరనారాయణు 
అనఘు వేదాధ్యయనాసక్తు 
అనపత్యు(డనై 

అనవద్యు వేదవేదాంగ 
అనవరతము 
అనవరతవేదాధ్యయన 
అనవుడు ధృతరాష్రు(డు 
అనవుడు NGE 

అని కఖిపినట్ల 

అని కుమారుల SEO జూపి 
అని కేలు మొగిచి 


పుట 
708 
505 
832 
780 
588 
738 
734 
614 
826 
782 
703 
658 
992 
485 
484 
504 
498 
840 
794 
902 
864 
672 
726 
851 
992 
893 
502 
746 
557 
774 
594 
905 
776 
567 
477 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము పుట 
అని గర్స్పించి 601 
అని గాంధారిం బదరి 515 
అని త(త్రభావ(ప్రకారంబు 970 
అని తనభార్యయిన 777 
అని తన్ను నిందించి 492 
అని తమలో విచారించి 536 
అని తానును భీమ 809 
అని దుఃఖించి 501 
అని దుఃఖితయె 987 
అని దుర్యోధనుండు 861 
అని ధరణినుండి 805 
అని ధర్మరాజు నభిషిక్తుం 885 
అని ధృతరాష్టుబాంధవంబు 666 
అని ధృష్టద్యుమ్నుండు 796 
అనినం NYO 608 
అనినం గుంతి యట్ల 693 
అనిన గంధర్వుం డిట్లనియె 760 
అనిన గంధర్వుండు 788 
అనిన దాని కర్ణునుం 914 
అనిన దానికి రు(ద్రుం 841 
అనిన నందణబకు 883 
అనిన నగుచు ధర్మతనయుండు 649 
అనిన నగుచు వాసుదేవుం 820 
అనిన నగ్నిదేవుండును 967 
అనిన నట్ల చేయుదు నని 584 
అనిన నది యట్లేని 841 
అనిన నది యెట్లు లని 898 
అనిన నన్నారదు 927 
అనిన నమరపతి 843 
అనిన నమ్మందపాలు 985 
అనిన నరుడు వల్లె యని 741 
అనిన నర్జునునకు 749 
అనిన. నర్గునుండు 920 
అనిన నవనతానన 915 
అనిన నా(ద్రుపదునకు( 835 
అనిన నారద మహాముని 906 


997 

పద్యము పుట 
అనిన నినతనయు 599 
అనిన నీకెద్ది భోజునం 961 
అనిన నుపయాజుండే నిట్టి 725 
అనిన నౌర్వుండు 785 
అనిన రు(ద్రుం డలిగి 845 
అనిన వసిష్టు( 764 
అనిన వాని కర్ణునుం 744 
అనిన వానికి SO 749 
అనిన వారలకు 863 
అనిన వారిపలుకులు 473 
అనిన వాసుదేవుం 883 
అనిన విని కర్లుండు 604 
అనిన విని కర్లుండు 812 
అనిన వని కురుకుమారు 573 
అనిన విని జనమేజయుండు 550 
అనిన విని జనమేజయుండు 962 
అనిన విని జనమేజయుండు 983 
అనిన విని దుర్యోధనున 606 
అనిన విని (ద్రోణుం డదరి 574 
అనిన విని (దోణుండు 578 
అనిన విని ధర్మతనయుండు 709 
అనిన విని నగుచు 826 
అనిన వని నగుచు 931 
అనిన విని నరుల 499 
అనిన విని పార్టునకు 600 
అనిన విని భీమసేనుం 693 
అనిన వని మందపాలుండు 984 
అనిన విని లపిత 990 
అనిన సూర్యుండు 479 
అనిన విని హిడింబ 672 
అని నియోగించినం గుంతియుం 511 
అని నియోగించినం గుంతియుం 523 
అని నిశ్చయించి గొంతిని 495 
అని నిశ్చయించి ద్రుపదు 566 
అని నిశ్చయించి పంచినం 849 


998 


పద్యము 
అని నీచేత బరాజితుండ 
అని పంచినం బురోచనుం 
అని పంచిన నదియును 
అని పంచిన వారును 
అని పనిచిన నెప్పటియట్ల 
అని పలికి యప్పుడ 
అని పలుకుచున్న 
అని పలుకుచున్న న్ఫప 
అని పలుకుజనుల 
అని పాపబుద్దియందు 
అని పుత్రముఖావలోకన 
అని పురందరనందనుండు 
అని పెద్దయుంట్రొద్దు 
అని పొగడుచుండ 
అని పౌరులెల్ల దీవించు 
అని ప్రార్థించి వెండియు 
అని భీమసేను 
అని మాటలాడుచు 
అనిమిష(ప్రభు(డు 
అని మొననట్లు దాఢశిన 
అని యన్నిదేవుం డయ్యర్టున 
అని యడిగిన 
అని యడిగిన ధర్మ 
అని యడిగిన వైశంపాయనుం 
అని యప్పుడ భీష్మ 
అని యటఅచుచున్న 


741 


అని యాత్మపరిత్యాగంబునందు( 696 


అని యిట్లు పాండునృ్ఫప 
అని యుధిష్టిరుండు 
అనిలం AYO 
అనిలజ నీ కిట్టని 
అనిలజాం KOG 
అనిలజా పుట్టిన దివసము 
అనిలసుతుం డంతన 
అనిలసుతుం బట్టికొని 
అనిలాత్మజు బలమును 


719 
883 
891 
609 
617 
517 
547 
715 
576 


పద్యము 
అని వగచుచు 

అని వాని నాశ్వాసించి 

అని విజృంభించి 

అని విదురునకు 

అని వితర్కించుచు 

అని వైశంపాయనుండు 
అనుచుం బాంచాలుపురం 
అనుచు నిజజననీ 
అనుచున్న సమయంబున 
అనుచు సమీరణసుతుండు 
అనుజాలు నల్వురుం 
అనుపమకారుకాది 
అనుపమనిత్యసత్య 
అనుపమరాజ్యఏభూతిం 
అనువారు నందు NOW 
అన్న యిది ధర్మువని 
అన్నవవారివాహనివహ 
అన్యోన్య పియభాషణు 
అపుత్రస్యగతి ON, 
అప్పాండవులతోడి 

LAA వీడ్కాని 
అభిజాతుండవు 
అభిమానమహార్లవ 
అమరగణంబులోనC 
అమరాపగాసుతు 
అమరావతికి నెన 
అమరాహీం(ద్రవియచ్చరాదుల 
అమరేం|(ద్రసుతు(డు 
అమలాచారపవఏ(త 
అమలినమతి నాత్మ 
అమవస గావున 
అమితకృశాను దగమగు 
అమిత వివృద్దశోక 
అమితస్థావరజంగమం 
అమితాత్ఫోహు(డు 
అమితౌజాండగు వాని 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము 


780 


పద్యము 
అమూల్యమణి 
అమ్మం(త్రము దనదగు 
అమ్మహాధ్యని విని 
అమ్మహోగ్రగ్రాహంబు 
అమ్మహోత్సవము 
అమ్ముదితం జూచి 
అమ్ముదితం జూచి 
అమ్ముని యొక్కనాం డభి 
అమ్ముని యోగాభ్యాస 
అమ్మునివరు Se 
అయ్యర్జునుతోడి విద్యా 
అయ్యర్త్డునుస్తుతి 
అయ్యవసరంబున 
అయ్యవసరంబున 
అయ్యవసరంబున 
అయ్యాజాండును 

అయ్యా నీతపోమహత్త్యంబు( 
అయ్యిద్దణును Ng 
అయ్యిరువుర యన్యోన్య 
అరిగి మహేం|[ద్రాచలమున 
అరియని విప్రులచేతను 
అరుదుగ దివ్యరత్న 
అలఘుండు పౌరవ 
అలఘుతరంబులై 
అలఘుతేజుల 
అలఘుబలుండు 
అలఘులు కృష్ణపార్థులు 
అలయక ధర్మశాస్త్రముల 
అలయక TTS 
అలయక నిమిత్తజంబగు 
అలయక పరాత్మ 

అలిగి యౌడుగబచి 
అలినీలకుంతలుం 
అలుగుదురయ్య 
అలుగుల పడి ఖభాండవమునC 
అవనీచ[క్రముపాద 


పద్యము 
అవిరళక్షరితదానా(ర్ద 
అవిరళభస్మమధ్యమున 
అవిరళవిషఫణి 
అసిచర్మకౌశలం 
అసితపథుడు NYO డై 


అస్ర్రవిద్యలు గఅుచి 


ఆ 
es కల్మాషపాదు 
ఆ కాననాంతరంబున( 
& కృష్ణచతుర్దశినా(డు 
ఆగ్నేయశరమున 
ఆతని జూచి 
ఆతని యజ్ఞంబున 
ఆతని యస్ర్రవిద్యా 
ఆ తనూజుల 
ఆ తరుణి కటాక్షేక్షణ 
ఆ తరుణియందు( 
ఆది గోలెను గృష్ణుచే 
& దిక్కున కాక్షణంబ 


సహింపక 


ఆదిత్యునకు( బు(త్రి 
ఆదిని సంయోగవియోగా 
ఆది భరద్వాజు( డను ముని 


es దుర్యోధను(డుద్భవిల్చుడును 


ఆ |(ద్రుపదుండు దనకూ(తు 
ఆనకదుందుభి ప్రభృతి 

ఆ నరుమీ(ద ఘోరనిశితాశని 
ఆపదయైనను ధర్మువ 

ఆ పవనుజు నతిఘన 
ఆయతబాహుం డాతనికి 

es యముగర్వమున్‌ 
ఆయుధవిద్యలయందు 

ఆ రక్కసునకే నశనం 

ఆ రాక్షసుండు భీము 

ఆ రాజసుతుల విద్యా 
ఆర్యవృత్తుండు 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 
ఆ లలితాంగిం జూచి 

ఆ లలితాంగియందు 
ఆలికి నెయ్యుండవయి 
& వారిధారలెల్ల 

ఆ విశ్వామి(త్రుం డిక్ష్వాకు 
ఆ వైవస్వతుఏర్యము 
ఆసన్నపలితు ననఘు 
ఆహవభూమిలోన( 


ఇ 


ఇంక నెన్నండు రక్కసు 
ఇంకనైన మమ్ము నెణుగంగ 
ఇంచుకయేని పాపమున 
ఇంతులగోష్టి నున్న 
ఇంతుల నిమిత్రమున 
ఇందీవరలోచన 
ఇందు బుట్టిన సుతుడు 
[A] 
ఇందుల కిమ్మెయిన్‌ 
ఇందు లక్ష్య మెవ్వ( డస 
ఇందు సుఖ ముండితిమి 
ఇం(ద్రసమానున 
ఇం(దియార్ణంబులం 
ఇం(ద్రుండు నుపేంద్రార్డునుల 
ఇక్కుమారుండు 
ఇక్కుమారున కెందు 
ఇట పాండవకౌరవ 
ఇట వారణావతంబున 
ఇటిదేని మనకు 
[2] 
ఇట్టి యిందద్రప్రస్థ 
ట్లక్కన్యక పిఖుంద 
ట్లడిగినం గుంతీదేవికి 
SAYA నేకపాద 
a2) © 
ట్లదృశళ్యంబయిన 
WON జనార్ల్గనుండు 
2 (ఈ) 
WON యర్లునుండతి 
౧ 2 
ట్లరిగి వనంబులో 


8 89 9 89 9898 9 $9 


పద్యము 
ఇ ట్లశ్రమంబున 

జ ట్రెంద్రప్రస్థపురంబున 

ఇ ట్లుండి యొక్కనా(డు 
కావించిన 

చతుర్విధా హారంబుల 
దనకడకు వచ్చిన 


ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు దనయిష్టంబు 
దనవలన విలువిద్య 
ఇ టుదయించిన 

(3) 
దలంచిన 
దుర్యోధనుండు 
(దుపదుండు [ద్రోణుచేత 
(ద్రోవదిచేత 


నారాయణుండు 


ఇట్లు 


a 
ఇట్టు 
a 
ag 
ఇట్టు 
ఇట్లు పట్లుకొని 
(ap 62 

పరమపురుషు 
పరాశరుండు 
పాంచాలియందు 


ఇట్టు 
ఇట్లు 
a 
పాంచాలు బాణవృష్టికి 
పాండవులు |(ద్రుపదు 

పాండుకుమారు లపార 
పాండురాజు 


ఇట్లు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
పితామహుండు 
పుట్టిన 
పుత్రోదయంబునC 
ఇట్లు పెక్కువిధంబుల 
బకాసురుండు భీము 
(బ్రహ్మోత్తరంబుగా 


ఇట్టు 
ఇట్లు 
ఇట్లు 


ఇట్లు 
ఇట్టు 
ఇట్లు (బ్రాహ్మణశాపంబునం 
ఖభీమబకాసురు 
భీమసేనుం డిష్టాన్నోప 
మన్మథవ్యధా 
రాజపు(త్రు లప్పాల్లు 


ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 


ఇట్లు రాజ్యంబు సేయుచు 
C7 


470 


ఇట్లు వచ్చిన కృష్ణద్వై పాయనునకు(833 


1000 


పద్యము 

వచ్చిన వేదవ్యాస 
వసునివహంబుతో 
వాసుదేవుండు 
విశ్వామిత్రుండు 
వేలి ముందణ 
శతశృంగంబున 
శాపవిముక్తుండై 


ఇట్లు 
ఇట్లు 
ఇట్టు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్టు 
ఇట్లు సద్యోగర్భంబునం 
సర్వభూత 

ఇట్లు హితోపదేశంబు 
ఇ ట్లేకోత్తరశతపుత్రులం 


ఇట్లు 


ఇ E యబ్బాణంబులు 

ఇ ట్సొక్క నిమిషంబున 
ఇతని విక్రమ 

ఇది తొల్లి నాలాయనియైన 
ఇది దేహం బిది doyo బిది 
ఇది నావల్లభ 

ఇది పరమసాధ్సి 

ఇది (ప్రళయాగ్ని 

ఇది 
ఇది 
ఇది 
ఇది 
ఇది 
ఇది 


యెట్టున్‌ సమకూర 
యేమి తెఅయగు 
సకలసుకవిజన 
సకలసుకవిజన 
సకలసుకవిజన 
సకలసుకవిజన 
సొరంగ నసాధ్య 
హిడింబువనంబు 
ఇద్దణు హుంకృతిధ్వనులు 
ఇనసమతేజులై 
ఇప్పాండుపుత్రుల నేలకో 
ఇప్పాపగృహ(ప్రకారంబు 
ఇమ్మనుజేం|ద్రనందను 
ఇమ్మాంస పేరి 

ఇమ్ముగ నాత్మరక్ష 


యాదిగా సతు లెన్నండు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


పద్యము 
ఇమ్ముగ విశ్శ్వకర్మ 

ఇల గీర్తి యెంతకాలము 
ఇల NGONG SN 
ఇవ్వేళయందు( 
ఇవ్వైహాయసలక్ష్యం 


ఈకార్యసిద్ది యగుడును 
ఈకులము వివర్దింపగ 
ఈగృహకుడ్యంబులు 
ఈచ(క్రము మధుసూదన 
ఈత డనవరతయజన 
ఈతనిచేత( దొల్లియు6 
ఈతన్ని( దోడ్కాని 
ఈదేవియును బతితోడన 
ఈబాలు నెత్తుకొని 
ఈయుపాయంబులలో 
ఈరంగభూమి యస్త 
ఈరథ మ(ప్రతిహతము 


ఈరాజ్యంబు మొదలింటంగోలె 


ఈ వంశము విచ్చేదము 
ఈ విలుమోపెటణియేను 
౧? (2) 
ఈవ్యాధియొంటం దీఅదు 
ఈహితకార్యసిద్ది 

> 


ఉడుగక యే మహితము( 
ఉత్తమక్షత్రియ(ప్రవరోప 
ఉత్తమక్షత్రియుం 
ఉత్సవసందర్భనోత్సుకులై 
ఉపాంశువధ( జేసి 
ఉరుతరదావపావక 
ఉరుశార్హూలభయంబున( 
ఉరుసరసీవనంబులు 
ఉఅ(డు సురేం(ద్రునైన 
ఉటుముచు KWAWA 


ఉల్లాసంబులాడి 


= ఆదిపర్వము 


పుట 
887 
870 
737 
737 
826 


646 
471 
651 
970 
964 
705 
816 
540 
481 
866 
600 
970 
639 
471 
796 
965 
833 


874 
608 
708 
815 
545 
958 
520 
734 
671 
975 
724 


పద్యము 


డొ 
ఊర్టితులు యుధిష్టిర 
లం 
బుతిమతి స 
ఎంతకు గృతకార్యుం 
ఎంత తపం బొనరించియు 
ఎంత మి(తులైన 
ఎందుండి వచ్చి తిందుల 
ఎట్టి రాజులును 
ఎట్టి విశిష్టకులంబున 
ఎట్టు సూచి సూచి 
NENG జెప్పు మబల 
ఎటుకలేమి(జేసి 
ఎటిశగితిమి దీని 
MA నాకు జెప్పు 
ఎటుకగలడడేని 
ఎల్ల కార్యగతులు 
ఎవ్వరికిని మోపట్టను 
ఎవ్వరును నేమి స 
ఏనకా దిక్కన్యక 
ఏ నమితభోజనుండ 
ఏను ధర్మపథంబున 
ఏను |ద్రోణుం డనువాడ 
ఏను నీచెప్పిన 
ఏనును దీనిన తలి 
ఏనును (బ్రజలును 
ఏను భారద్యాజూండ 
మం(త్రశక్తి Beat KS 
మిమ్ము నెతింగియు 
మీ దృష్టులు 
మీయానతిచ్చిన 


528 


506 


843 
984 
744 
563 
768 
493 
695 
753 
478 
652 
693 
784 
649 
733 
883 


832 
961 
768 
563 
812 
704 
694 
557 
478 
745 
781 
966 


పద్యము 

ఏ నులూచియను 
ఏను వందయను 
ఏ నెల్లప్రొద్దు నాయెడలోన( 
D) సెప్పుదు 
ఏమి కారణమున 
ఏమి దోషంబు 
ఏము రాగకారణ 
ఏల దీని నెడయు( 
ఏల పార్టు పరా(క్రమంబు 
ఏల యమ్ముని నాకు నిచ్చె 
ఏల రా బనిచెన్‌ 
ఏలావనరమ్యము 

PA 
ఒక్కపురుషునకు 
ఒలసి యెంతకాల 
ఒవ్వమిం NYONG 


బి 
క 


దుపదానుజు(డు 
మదధీయాస్రముల 
కడగి వృకోదరు( 

కడగి సూతుండు 
కడవసములుం గోలలు 
కడు బెద్దకాల ముండితి 
కడునలుకయు( గూర్మియు 
కడుని(ద్రం గానక 
కడుపునిండం గుడువ( 

కని త మ్మెటీంగించి 

కని యనిమిషలోచనుండయి 
కనియె నొక కన్య 

కని వినయమ్మున 

కని వినయమ్మున 
కమనీయలీల నొక్కట 
కమలభవు(డు వారి 


జొరసక్షే త్రజ 


కడగి 
కడగి 


502 


619 
808 
715 
607 
824 
733 
632 
656 
710 
819 
751 
751 
735 
792 
540 
900 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 
కమ్మనిలతాంతములకు 
కరిఘటలందాకి భీముడు 
కర్ణశల్యులు మొదల్‌గా( 
కర్టుండున్‌ విజయుండు 
కర్లుండును జనుల NOW 
కర్మబంధనములు 
కఖికుదర్భపూరి 
కలధనవమెల్ల ముందణు 
కలయ నసి ముసల దండం 
కళింగవిషయంబు 
కవలవారు సూర్యేందు 
కాంతివిశేషవిలాస 
కాదేని నాకు నీ పుణ్యమూర్తి 
కామవ్యామోహితుండయి 
కాలమేఘంబునుబోలె 
కావున జతురంగబల 
కావున ధృతరాష్ట్రునకు 
కావున నిప్పుడ 
కావున నీవు మెచ్చిన 
కావున నేను భవద్విహీన 
కావున మన మిందు 
కావున మా చేసిన 
కావున మీర లేమణక 
కావున లోకంబులయందు 
కావున (వ్రతదానంబు 
కావున 
కిందముశాపము డెందము 
కీర్తియు నపకీర్తియు 
కీర్తి లేనివానికిని 
కుంతిభోజాధిపు కూతురు 
కుంతి యంత 
కుంతియు నమ్మునివరు 
కుంతియు దాని 
కుడుచునెడవాని 
కురుకులజుండు పాండునకు( 


సర్వ(ప్రకారంబుల 


సహజ 


528 
848 


493 
674 
868 
471 
519 
988 
697 
652 
926 
649 
785 
911 
634 
533 
870 
869 
664 
611 
476 
691 
838 
603 


పద్యము 
కురుకులవిభు(డగు 
కురుపతి సూడ 
కురుముఖ్యులు ధృతరాష్ట్ర 
కురువంశనిస్తారకుల( 
కులపవి(త్రసితేత 
కులపాంసనులై 
కులము గలవాడు 
కులమునకు నఖిల 
కులమును రూపము శీలము 
కూడి జలక్రీడ లాడుచో 
కృత మెణతుగుట పుణ్యము 
కృపు(డు (దోణుండు 
కృష్ణమృగాజినధరు( 
కొడుకుం (ద్రిలోకవిజయుం 
కొడుకు పల్కు విని 
కొడుకు భుజవిక్రమమునకు( 
కొడుకుల నింద కిల్లడ 
కొడుకుల. (బ్రహ్మవిత్తముల( 
కొడుకుల యభ్యుదయము 
కొల యెణుంగ కిట్టి 
కోడలి యుత్తమగుణముల 
కోరిన కోర్కికి 
క్రచ్చణ నొక్కరక్కసు(డ 
క్రమమునను 
కృతమెబుగుట 
క్రూరకర్ము లయ్యు 





క్రూరులు విలుప్రధర్మా 
కృణదణు కింకిణీ 


క్ల 


Sy 
క్షత్రియులము పాండు(పియ 


ఖి 


ఖలు నసుర నోర్ప్వనోపెడు 
PES ధృతరాష్ట్రుడు 


830 


705 
665 


1002 


పద్యము 
గ 
గంగాధర పింగజటా 
గగనమునందు నెందు 
Kayon పలికి 
గాడ్సుచూలి పిభుదు6 
గితుపునెడ నేయునెడ 
గుణముల నొప్పి 
గురుకుచయుగ్మముల్‌ 
గురుగుణయుతులగు 
గురులలోన( బరమ 
గురువచనస్థితి 
గురువచనానంతరమున 
గుటుకొని కార్యాకార్యము 
ఘు 
ఘనధూమధ్యజదహ్యామాన 
ఘనపాశములటేసి 
ఘనభుజ యిదిగాండీవం 
ఘనభుజాండు నరుడు 
ఘనభుజాండు రాధయను 
ఘనమగు వ(క్రమంబునన 
ఘను లయ్యిరువురు 
ఘృతనదులును 
ఘోరాకారులు కృతహాహా 
ఘోరాస్త్ర శస్త్ర విద్యల 


చందనతమాలతరులందు 
చక్కనగు మనిన రక్కసుC 
చ(క్రధరుం డయ్యు 
చతురుదధివలయ 

చని ఖభాండవంబు( గాల్పయగ 
చనుదెంచి ముందట 
చనుదెంచి శరద్వంతుండ 
చరణహతిన్‌ మహాతరులు 
చారుమణి (ప్రభాపటల 
చారుమనస్సమ్మద 


పద్యము 
చారుసువర్లహాసి 
చెప్పు మని యర్జునుం 
BOMA సురదుందుభి 
చెలియలు మటణందియు( 
చేసమరికొంచుం బొడువగ 
= 
జగదధభి వంద్యు( డాక్షణమ 
జననుత (బ్రాహ్మణకార్యము 
జననుత యాటమ్రనిని 
జననుత యేను 
జననుతు(డు పాండు 
జనపతి DAN 
జనపతియైనవానికి( 
జనపాల మందపాలుం 
జనపాలు(డు మృదు 
జనమేజయ జనపాలున 


జనమేజయునకు వైశంపాయ 


జనితామర్హ్షణుC డంత 
జనుల ఆశీరవంబును 
జనులెల్లం గడు 
జలజ(పియతేజాల 
జలములంద యుండు 
జలరుహనాభ 
జ్యలనంబువాయు 
జ్వలనశిఖాలియున్‌ 
PAN. 
తం|డ్రిచేయు తిలోదకదాన 
తక్షకుం డను పన్నగేం|ద్రు( 
తగగ ఏవాహం 

తడయక సామభేదముల 
తత్సమీపంబున 
తదనంతరంబ 
తదీయాభిప్రాయం బెటింగి 
తన కపకారము మును 
తన కిమ్మగునంతకు 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము 


పుట 


765 
633 
632 


పద్యము 
తనతేజోజాలము 
తనపలుకు లోక మెల్లను 
తనపిఖుందన వచ్చు 
తనభార్యకు రాధకు 
తనయుల నజాతపక్షుల 
తనరిరి తద్దేశంబున 
తనరుచు దైవయుక్తిమెయి 
తనవగచిన కార్యము 
తనవిద్యపేర్మి నృపనందన 
తనసుతులు పాండుసుతు 
తమకుం దార యజేయు 
తమము నడంచుచున్‌ 
తమ్ముల యట్టుల తనకు 
తమ్ములు దానును 
తరుణుల నజాతపక్షులC 
తటజీయగునంతకు రిపు 
తల్లియు బు(త్రు లేవురు 
తా నొక్క మునికన్య 
తామరసనేత నీపీ రేమీ 
తాలాభమగు విల్లు దాల్చి 
తిలాణుమణికోటి 
తివిరి యభోజ్యంబగు 


లని 


తూ రృరుణంబుగా6 GS ECA 


తేజితబాణహస్తు 


తొల్లింటి మహాతులయందును 


తొల్లి దితిపుత్రుండైన 
తొల్లి దేవేంద్రుండు 
op 


తొల్లి యగస్థ్య మహామునీం(ద్రుండు 


త్రిదశాధినాథ NYOH 
త్రిభువనలక్ష్మి యేతెంచి 
త్రిభువన క 


దక్షాధ్వరమథనునకు( 
దక్షిణగంగనాదద్దయు 
GG 


దక్షిణపాంచాలంబు 


పద్యము 
దక్షిణాంగుష్ట మిచ్చిన 
దానంజేసి మహీతలంబునం 
దానంజేసి విగతజీవుండై 
దాననచేసి పౌరజానపద 
దానములం దపంబుల 
దానిం జూచి దారిద్రుంబున 
దానిం జూచి పాండురాజు 
దానిం జూచి భీముండు 
దానికడకు( బ్రత్యేకంబ 
దాని దయినపతిభక్తి 
దాని ధృతరాష్రుండు 
దానిన్‌ నేరక యందణన్‌ 
నశ్రమమున( 
దాని WAON పరాశర 
నెణింగి శరద్వంతుండు 
విడిపింప (ద్రోణు(డు 
దాని విని పాండునందను 
దాని వెల్వడ నేరక 


దాని 


దాని 


దాని 


దాని 


సహింప నోపక 
సుభ[ద్రణా DIA 
దారుణజానుదండమున 
దారుణమౌ వృకోదరు 
దీనికంటెను నొప్పెడివాని 
దీనికి సదృశముగా 

దీని See RANG, 
దీని నగస్తి నాంబరగు 

దీని నెతీంగి మీకు హితోప 
దీని నొరున కీం గా దనిన 
దీని బాణపరంపరం జేసి 
దీని మానవులయందు( 
దీనియందు రాక్షసభావంబు 
దేవా నీ (ప్రసాదంబున 
దేహనాశంబుతోడన 
ద్రోణాచార్యు పిభుంద నొప్పి 
(ద్రోణుండును నర్షునుచేసిన 


దాని 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 
ద్వాదశమాసికవ్రతము 
ద్వాదశమాసికవ్రతము 
ద్విజవరవినిర్మితములగు 


ద్వెపాయనుండును ధౌమ్యుండు 


ధనదానములను బ్రియ 
ధనపతితో దరి[ద్రునకు 
ధనపతుల బాలురు 
ధనమున విద్యను సంతతి 
ధనములతో నత్యుత్తమ 
ధన్యుండ నైతి నీ కీకన్యక 
ధన్యుల కా సుభద్రకు 
ధరణి గల రాజులెల్లను 
ధరణి నతిప్రతాపబల 
ధరణి(ప్రజ ధర్మసుతు 
ధరణీసురుల గురుల 
ధరణీదిశా (ప్రసారిత 
ధరణీధరుచక్రమునకు( 
ధరణీరాజ్య విభూతియు 
ధరణీశ నందనుల్‌ 
ధరణీశుం డుద్యతదండు(డై 
ధరణీసురవరులకు( 
ధరణీసురు లాదిగ 
ధర్మతత్తజ్ఞ( డీ ధర్మతనూజుండు 
ధర్మసుతు( డున్నచోటను 
ధర్మసూక్ష్మత నిర్లయింప 
ధర్మార్థవిత్తముల్‌ 

ధవళ విభూషణ 
ధీరమతియుతులతోడ 
ధీరుడు యతిరూపంబున 
ధీరులౌ ధృతరాష్ట్రపాండు 
ధృతరాష్ట్ర కుమారకు 
ధృతరాష్తు నెయ్యమున 
ధృతి జదువుచు భిక్షార్థము 
ధృతి దిగి మోహమూర్చా 


పద్యము 
ధృతి నెవ్వనినేని 
ధృతిసెడి వే(డెడువానిని 
ధృతిహీనుల చిత్రముల 
ధౌమ్యుండును వారి నతిప్రీతిం 
అ 
నగియును బొంకునందు 
నడురేయి సంధ్యలందును 
నన్ను గాంధర్వ వివాహంబున 
నన్ను నీ నర్శులెల్ల 
నన్నును మిమ్మును రక్షించి 
నన్నేల యుపేక్షించితి 
నరనుతకీర్తి యీయనిల 
నరవరు(డైన భీము 
నరు డస్త శస్త్ర విద్యా 
నరునకు దయ నిట్లానంద 
నరు నిం(ద్రాత్మజు YO 
నరు నునికి యెతేగ 
నలసారము సంసార 
SODA కడగి తద్భల 
నలువురుదమ్ములున్‌ 
నలుగురు నాలుగువేదమ్ముల 
నాకంటెను మీకంటెను 
నాకుం బరమవిశ్వాసివి 
నాకు బతివయిన నిన్నుం 
నాకు బుణ్యలోకంబులు 
నాకెడ యిమ్ము లెమ్ము 
నాదు రోదనంబు నన్ను 
నానా(ద్రవ్యనిరంతర 
నానావిధమార్గణముల 
నానావిధశరశరధుల 
నానావిహారశైలో ద్యాన 
నాయందు నీకుం [బ్రియంబు 
నాయెదురం జక్కనై 
నాయొద్దన ప్రార్థించిన 


1004 


పద్యము 

నారదుడు వచ్చు దద్వచ 
నా వచనంబున 
నా వచనమున నపత్యము( 
నిత్యంబు నిలువరుస 
నిమిషాంతరమున 
నిరుప(ద్రవసుఖని(ద్రా 
నిరుపమకీర్తి 
నిరుపమపరార్థ్యరుచి 
నిశితశరవర్షమున 
నీకజిపుల నిక్కురుకుల 
నీగుణములు దొల్లియు 
నీచేత. ననుజ్ఞాతులై 
నీతోడ సఖ్యంబుం జేసెద 
నీదు కులమునకు దగగ 
నీయాగ్నేయాస్త్రంబున 
నీయిష్ట్రసఖుం డయిన 
నీరిలోనం San తారక 
నీఅజీమూతంబులీల 
నీవ కడునేర్చుకా(డవు 
నీ వఖిలధర్మమూర్తివి 
నీ వప్రాకృతబలు(డవు 
నీవును (ద్రోణుండును 
నీవును భీష్ముడు (ద్రోణుడు 
నివు లౌకిక వైదిక ధర్మ 
నీవు సుభద్రయందు 
నీ వెణుగకుండ గర్వము 
నుతముగ నస్మత్కుల 
నెగయుడు నెగసి పిఖుందం 
నెమ్మి( జని ఖాండవ (ప్రస్థమ్ము 
నెమ్మి నీ దక్షిణహస్తమ్మున 
నెణికురులున్‌ విలోలసిత 
నేడు పుణ్యదినము 

ప 
పంకజాక్షి నీపతి (ప్రతిపక్ష 
పంబినశోకభారమున( 


951 
772 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము 


పద్యము 
పంది యజనాధ్యయనదానం 
పక్షిశిరంబు దిరంబుగ 
పడినయామిషంబు 

పజిగం గని సైతురేనియు 
పతి నియోగించిన దానిం 
పతియు లేక జీవించు 
పదుమూ(డగు మాసంబున 
పన్నగవైరి విక్రము(డు 
పరచ[క్రపతులచే 
పరమతసోనిలయు 
పరమద్విజశు(శూషా 
పరమ(బ్రహ్మణ్యు 
పరమమునులయిన 
పరమాన్న భక్ష్య భిక్షా 
పరమా(స్తెకవిశారదుల్‌ 
పరమేశృరుండును వానికిం 
పరమోపకారియెన 
పరశురాము( డొండె హరు 
పరహితఫలవంతులు 
పరాశరుండును బులస్వాది 
పరిఫఘుజలంబులం 

పరులకు దుష్కరంబయిన 
పరులవలన బాధ 

పరువడి నొండొరుం బెనగి 
పజివనోపకయున్న 
పలుకుల BAKO 
పలుదెణంగుల పిండివంటలు 
పలుమణు శపథంబులు 
పవనతనూజుం డక్కమల 
పశుపతినివాసంబయిన 
పాండవులును ధృతరా షు 
పాండవులును పరా(క్రమ 
పాండవులును రథంబు లెక్కి 
పాండుకుమారులం DWI 
పాండుకుమారులు ననేక 


పుట 


894 


పద్యము 


పాండుపుత్ర నీవు 
పాండురాజును బరమోత్సవంబునం 
పాండుసుతుం డంత 
పాపులై క్షత్రియాధముల్‌ 
పాయక చీశకటియందును 
పిలువంగం బడక 
పుణ్యతపోమయుండు 
పుణ్యవంతుల నిత్యనైమిత్తిక 
పుత్రుడు నీ కుదయించు 
పురజను లెల్లను 
పురుషవిశేషవివేకా 
పురుషుకంటె మున్ను 
పురుషులచే ధర్మస్థితి 
పూని పరాక్రమం DOA 
క్కులు వలుకక 

డిలి సువర్లపర్యతము 
ద్దకాలంబునకు నీయిలు 
ద్దవా'డుండం గొండుకవానికి 
పైతృకంబగులక్ష్మి 
పొలుపగు రాజ్యసంపదుప 
పొలుపుగం బూసికట్టి 
Yo ధర్మశీలుడయి 
ప్రక్షీణదర్సు (ద్రుపదు 
ప్రణమదఖిలధా(త్రీ 
ప్రతిహతరాగకోపభయు( 
ప్రమదాపాదిపయః ప్రపూర్ణ 
ప్రవిమలాగమతత్య్యవేది 
నేడు పెద్దపోయె 


ఫోవెన భస్మంబు వాయ 
ma 


ఫలపవనాంబుభోజన 
ఫలార్థియయినవా(డు 
లు 
బదపరంపర >) 
> 
బలదేవసాత్యకి ప్రద్యుమ్న 





624 
952 


పద్యము 
బలదేవాచ్యుత సాత్యకుల్‌ 
బలమతణి కామ(క్రోధంబులు 
బలము పెద్ద గలిగి 


బలయుతులు మనుజసింహులు 


బలవంతుల్‌ భరతాన్వయస్థితి 
బలవంతుల బలమణ(౯గా 
బలబవైరి కృష్ణుపై( బార్గుపై( 
బలహీను( డైనవానికి 
బలహీను లైనచో Nie 
బహుగుణ ముత్తమోత్తమము 
బాధితశ్నతువర్గులగు 
బాలకుం GS కొండుక 
బాలు డని తలణి రిపుతో 
బిలము సొచ్చితిమేని 
బృహదబ్దిమేఖలాఖిల 


(బ్రాహ్మంబు మొదలుగాగల 


భరతకుల(ప్రసూతులరు 
భరతకులశ్రేష్టుడ వయి 
భరతకులా(గణి 

భర్తచేత నియోగింపం బడక 
భవ(త్రసాదంబున 
భవదనుజ్ఞాగారవంబున 
భానునిభుండు పాండుజనపాలు(డు 
భారతవంశాచార్యు(డు 
భీమసేనుండును దద్వట 


664 


భీముండును వాని హీనసత్త్యుంగా 716 


భువనైకదీపకుండగు 
భువనోపప్టవసమయోద్భవ 
భూజనపరివాదం 
భూపనందను లివ్విధంబున 
భూపాలకుండు బ్రాహ్మణ 
భూరినిజద్యుతితోడC 
భూరిపదఘాతజాతధరా 
భూరిభుజుం GAWE డతి 


755 
780 
911 
576 
775 
594 
677 
594 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 
(భమవిమోహ లోభభయ 
(భాబితశాతకుంభగహ 


మండితగుణసంపద 
మం(తయుక్తంబుగా 
మంత్రులు దమతమబుద్ది 
మతిం దలపయగ్గ సంసారం 
మతి బాండుకుమారుల 
DONYO యనిస్తీర్ల 
మనదుర్యోధను జన్మంబున( 
మన మిప్విధంబున( 
మనసిజరాగంబున 
మనుకులపఏ(తుం బు(త్రకు 
మనుజభక్షు డిదియ 
మనుజులకు నెపిధంబున 
మనుమల నెల్ల జూపి 
మయభుజగమోక్షణము 
మయుడు నశ్వసేనుండును 
DITES మబవకుండియు 
మణి భీమేనుండు దాల్లి 
మతి యట్లుంగాక 

మతి యట్లుంగాక రాజులకు 
మణి యదియునుంగాక 
మతి యాత్మఘాతంబు 
మతియు 

మతియు నప్పురంబునం 
మటీయుం గల వస్తువులెల్లను 
మణేయుం దనయొద్దకు వచ్చి 
మతీయుం దొల్లి గాతమి 
మతియుం బాజెడు 
మటియు( గామ(ప్రవృత్తుం డయ్యు 


మటియు( దనకు ధృతరాష్ట్రం 
మతియు( దిర్యగ్యోనులయందు 


మటణియు( బ్రతిపక్షసంక్షయ 
మటియు గదాకార్యుక 


పద్యము 
మతియు 
మతియు 
మతియు 
మతియు 


గాంధారిందొట్టి 
దుర్యోధన 
ననంతరంబ 
ననేకవినోదంబుల 
మతియు నప్పాండురాజు 
మతియు నప్పురంబునం 
మణతేయును 

మణతియును 

మణియును 

మణతియును 

మణతియును 

మణతేయును 

మతీయును SETO డెవ్వరు 
మతియును వారల బల 
మణియు నొక్కనా(డు 
మతియు బలదేవాది 
మణియు భీష్మానుమతంబున 
మణియు మరీచ్యాది 
మతియు మాంసపిండంబుల 
మతియు మృగశాపభయం 
మతియు రెండగు 
మతియు వానికంటె 
మటియు వారలకాచార్యుండైన 
మతియు సకలలావణ్య 
మలహారినాథ 

మాకు నతిప్రియుండవు 
మాకులమునందు( దొల్లి 
మానితంబగు నాతపోమహిమం 
మానితులైన పాండవ 
మానుగ రాజకుమారులతో 
మాపుణ్యంబునం జేసి 

మీకు నాయం దయ్యెడు 
మీకులగో(తనామములు 
మీపంచిన విధంబున 
మీయం దీకృష్ణును 
మీరాజామనోరథంబు 


1006 


పద్యము 
మీరు (ద్రుపదుపురంబునకుం 
మీరు ధర్మానిలశ(క్రాశ్వినుల 
మీరును గుంతియు 
మీ రెణుగనట్టి లోకాచారము 
ముదుసలులు దమకిమ్ముగాం 
మునినాథ నాకు సత్సుత 
మునినాథ నాకు సత్సుత 
మునిసహ(స్రపరివృతులయి 
మునీంద్రా నీయాడనితీర్ణంబులుం 
మృగములమైయున్న మమ్ము 
మృగశాపభయమున 
మృదురోమములును 
మేరునగోత్తంస మహీ 
మొనసి యపకారిం గడనిడి 


యతిసంఘంబుల సంగతిన్‌ 
యదుకుల ఏమలపయః 
యమతనయు ధర్మరాజ్యము 
యము లమితశౌర్యు లరిన్ఫప 
యాదవకులవిభు(డగు 
యాదవవృష్టిభోజవరు 
యాదవుల = 
రణరంగంబున Sen 
రమణి నిజ భ్రాతృనియోగము( 
రవినిభజతేజు(డైన 
రవిసుతపార్లుల 

రాక్షసావిష్టు SA 
రాజకులశేఖర 

రాజత్కీర్తులు వచ్చి 
రాజభూషణ నిత్యసత్య 
రాజయ్యెడువా(డు 


రాజరాజగుణరాజబిత 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము 


పద్యము 

రాజవరుయైన పార్టుతో 
రాజ్యపదస్త్టుండ 
రేయును బగలును 

© 
లలితజటాజినకుశ 
లలితహయద్విపంబుల 
లలితాంగి యెల్లలో కంబులు 
లావు EN 
లోకనుతుండు 
వందురి వగచుచున్న 
వడముడి యారక్కసు 
వడిగొని కౌరవు So 
వడి నసురవాత ముక్కున 
వడి TOKO వలకేల్‌ 
వదలక పెనంగి 
వదలక మరణార్థి యగుచు 
వదలక ముచ్చుల 
వధకు SAE వచ్చిన 
వనజాక్షి యేమికారణమున 
వనజాతాయతనే(త్రు 
వననిధిలోని రత్నములు 
వలనుగలమం|(తివరులం 
వలరాజా సచివుల 
వలవ దుడుగు 
వల్లె యని రాజనందను 
వసుదేవాదియాదవ 
వానితోడిదేమి దివ్య 
వానిమనోవల్లభకుం 
వానియవ్యక్తవచనంబులు 
వారణహనస్తానుకారంబు 
వారణావతమున 
వారల బలపరా(క్రమంబు 
వారల శరములు నడుమన 
వారలు ధర్మానిలశక్రాశ్వినులు 


పుట 


485 
510 


637 


676 
613 
679 
799 
544 
773 
908 
681 
923 
668 
888 
641 
889 
814 
612 
953 
610 
741 
699 
967 
650 
878 
615 
846 


పద్యము 
వారితో విగ్రహించుట 
వారిదారుణతపోవహ్ని 
వారు నవ్విప్రనతిభక్తి( 
వాసవనందనుండు గుడువం 
వాసవసన్నిభుండు 
వితత(ప్రదక్షిణావర్తిత 
వితతబహురత్నరుచి 
వితతయశు( డరిగి 
విదితంబుగ బుణ్యామర 
విదితముగ నీకు వర మిచ్చెద 
విదురుడు పాండవహితుడని 
విదురు డేతెంచి యొరులకు 
విద్యావిలాస పార్థివ 
వినయమున ॥[ద్రోణురూపు 
వినవయ్య కృత్యవఏర్యు( డను 
వినవయ్య గాతముం డన 
వినవయ్య యే మేవురము 
విని కుంతియు( బాండవులును 
విని Sawa గాళ్లం 
విను డే హిరణ్యధన్వుం 
విను కార్తవీర్యుకంటెను 
వినుతధనుర్విద్యావిదు 
వినుతయశుండు పాండు 
విను బేల యెట్టికష్టుడు( 
విపరీతమతిని 
విమలమతి యన్యులకు 
విమలములయి లోకత్రిత 
విలసద్దర్మవశుద్ద వృత్తులు 
విలసితరాజ్యలిల 
విలువిద్యం గబుచుచుండిరి 
విలుఏద్య నాొరులు 
విలుఏద్య నారులు 
వివిధాస్త్రకోవిదుడు 
De బజతెంచి నలుగడ 
వీడు పుట్టిన పదియగునా(డు 


708 


పద్యము 
వీడె కృతహస్తుం డఖిలాస్త్ర 
వం డొక మం(త్రసిద్దుండగువిప్రు( 
వీతసమస్తదోషు(డయి 

doc SEN DSN 

వీర లతిలలితమృదులా 
వీరులు దైవశక్తి (బ్రభవించిన 
వీరికి నిద్రాభంగంబు సేయనోపC 
వీరుడగునరుని 

వీరుడు పాండుమహీపతి 
వీరుడు వీడు పాండవుడు 
వీరు కుంతీమహాదేవు లని 
వీరు నమ్మంగం దగుదురు 
వీరు లని పాండుసుతులకు 
వీ రెవ్వరయ్య (ద్రుపద 

వీ రెవ్వరో యెం దుండుదురో 
వృక్షశాఖాగ్రమున నున్న 
వృత్రుపై గీర్వాణవిభు( డల్లి 
వెండియు నశ్వసేను నేయ 
వెండియు వారల నిమ్ముగా 
వెడ(గ యిట్టిపాటి 

DE యురంబును 
వెబచబవ నీరిలో 

D SO Ss 
వెలయంగం బితృమేధ 

వేడు టెంతయు( 

వేడుక నమ్ముని 

వేడుక నొక్కరుండు 
వేదంబుల్‌ చదివించె 
వేదంబులందు( (బ్రవీణుడై 
వేదము వేదియుం గలుగు 
వేల్వంగ సమకట్టి 
వైహాయసంబైన పరమత్స్య 
వ్యస నవివర్ణితమాన 
వ్యాసపురస్కృతావని 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 
< 

శక్తి చదువునుబోలె 
శక్తి రాక్షసనిహతు౯డై 
శతశృంగనగేం|ద్రము 
శతశృ్ళంగ నిలయులగు 
శమహీను(డైన విశ్వామి(త్రు 
శరణాగతరక్షణ 
శరనికరసహ(సంబులC 
శరనిధినినాద 
శరనిధిపరివృతవి శ్య్వం 
శరమోక్షణవే గనిరంతర 
శాత్రవ జైత్రతేజమున 
శూరుల జన్మంబు 
శ్రీజయవిభాసి వినమ 
శ్రీనాథమూర్తి విభుద 
శ్రీపతి గడు నెయ్యంబున 
శ్రీరాజరాజవీర శ్రీరమణీ 
శ్రీవిభవ నిత్యనిలయ 
శ్వేతకి నీతపమునకే( 
శ్వేతకియుం దనకు 


vA 


ఇ 


షడరత్నిధనుర్హరు డెయ్యెడ 
LL 


సకలరాజసమక్షంబున 

సతికి నొక్కరుండ పతిగాక 
సతివిముక్త యయిన RAS 
సద్వినుత చరి(తుండు 
సమశీల (శుతుయుతులకు 
సము యుయుత్సు డయ్యన్నము 
రససురవధూ 
సరళభతమాలతాల 
సర్వధర్మజ్ఞలరుర్వీ శ 
సర్వలోక కర్మసాక్షి 
సలలితమైన పుట్టు 
సవిశేషముగ ధనుర్వేద 


A 


పద్యము 
సారణసత్యకా(క్రూర 
సాల(ప్రాంశు నిజోజ్ఞ్యల 
సాహిసకుండైనరు(డ 
సుందరి మాయిద్దణిలో 
సుతజననోత్సవంబున 
సుతవంతులయి విశుద్ద 
సుతశత వర్దితాశ్రమము 
సుతుడు నభస్వదంశమున 
సుతుల రాక్షసనిహతులC 
సుతుల విద్యాప్రఏీణత 
సుత్రామపు(త్రు డభిజన 
సురగరుడ విషోరగ 
సురగరుడోరగకిన్నర 
సురల వరప్రసాదమున 
సూర్యుండును నీకు దుర్వాసుం 
సూర్యుండును వసిష్ట్రమహాముని 
సెల్లు డట్టు NGA) 
సాలయక anla 
DANG పౌలోమ కారంధమ 
స్థిరపారుషుండు లోకోత్తరు( 
స్వయంవరలబ్ద we 


హరిం Kon సుభద్ర 
హరితనయుండు పారుడు 
హరి పంచిన మార్గంబున( 
హరిపరా(క్రమ యేను 

హరి MOK Ko 
హరువచనమున 

హారివిచి త్రహీమకవచా 
హైమవతోత్తుంగహేమ 


వ dn 
“ద apan 


739 


